


డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ 
ఎం, పిహెచ్‌.డి, డి.ఎస్‌.పి, బార్‌-ఎట్‌-లా, జెపి ఎల్‌.ఎల్‌.డి., å. S. 


జననం 1 14 ఏప్రిల్‌, 1891 Seno eo 16 డిసెంబర్‌, 1956 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - ప్రసంగాలు 
సంపుటం - 6 


ప్రదాన సంపాదకులు 
ఆచార్య ఎన్‌. గోపి 
ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 


నంపాదకులు 
ఆచార్య జయధీర్‌ తిరుమలరావు 
శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
శ్రీ సురమౌళి 
శ్రీ పి. బాలకృష్ణ 


అనువాదం 
తెలుగు అకాడమి 


సారథ్యం 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 


ప్రచురణ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
2000 


DR. BABASAHED AMBEDKAR 


© Government of Andhra Pradesh 


Compiled in English :VASANTAMOON 
First Print: April, 2000 
Copies: 2000 


Price Rs. 50- 


Copies can be had from : 


REGISTRAR 
Potti Sree Ramulu Telugu University 


USHA LASER GRAPHICS 
11-4-650, G -18, Sovereign Shelters, 


ఆచార్య ఎన్‌. గోపి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ఉపాధ్యక్షులు హైదరాబాదు. 


ముందు మాట 


భారత రాజ్యాంగ నిర్మాతగా దళితవర్గాల నాయకుడిగా, రాజనీతి కోవిదుడిగా, 
న్యాయశాస్త్ర పారంగతుడిగా, ప్రజాభిమానాన్ని చూరగొన్న మనీషి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌: 
కులవ్యవస్థలో కూరుకుపోయిన వారికి డా. అంబేద్కర్‌ ఒక ఆశాజ్యోతి. ఒక చైతన్య కేతనం. 
స్వేచ్చా, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వాల మేలుకలయికగా ఉండే సమాజం అంబేద్కర్‌ లక్ష్యం. 

మహర్‌ కులంలో జన్మించిన అంబేద్కర్‌ విద్యార్థి దశనుండే సమాజం చేత దుర్భరమైన 
అవమానాలను ఎదుర్కొన్నారు. దానితో చిన్నతనంలోనే ఆయన సంఘ సంస్కరణ, పీడిత 
జనోద్దరణలు పరమ లక్ష్యంగా ఎన్నుకున్నారు. ఆయన ఏ వృత్తి చేపట్టినా ఆ లక్ష్యానికి దూరం 
కాలేదు. ఆ లక్ష్య సాధన కోసం డా॥ అంబేద్కర్‌ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఎన్నో 
నిర్మాణాత్మక కార్యక్రమాలను కొనసాగించారు. ఆ (క్రమంలోనే రచనలు గాపించడం. ప్రసంగాలు 
చేయడం ద్వారా (ప్రచారం చేపట్టడంవంటి (ప్రధాన మార్గాలను ఎన్నుకున్నారు. 

బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించి వారికి నాయకత్వం వహించి cw అంబేద్కర్‌. 
తన రాజకీయ మహాప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట్ర శాసన సభ్యత్వం, రాజనీతి 
శాస్త్రంలో విశేష పరిజ్ఞానం cw అంబేద్కర్‌ కృషికి ఉపబలకంగా పనిచేశాయి. 

G అంబేద్కర్‌ అహర్నిశలు ప్రతి దశలోనూ దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. 
రాజ్యాంగంలో దళితుల కోసం ఏర్పాటయిన ప్రత్యేక హక్కులు, వసతుల కోసం నిర్విరామంగా 
ఉద్యమించిన విషయం లోకవిదితమే. 

దళిత జనాభ్యున్నతి కోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్నుదన్నుగా 
భారతీయ చరిత్ర, (ప్రతి, స్మృతి పురాణాది (ప్రాచీన వాజ్మయాన్ని, అందుకు సంబంధించిన 
ఆధార (గ్రంథాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. తాను చేపట్టిన మహత్తరమైన 
సంస్కరణోద్యమాన్ని శక్తిమంతంగా నడిపించారు. 

డాః అంబేద్కర్‌ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని విడనాడలేదు. రాజకీయ, 
ఆర్థిక, సాంఘిక, ధార్మికాది విషయాలపై అసాధారణమైన (ప్రతిభతో ఆయన చేసిన రచనలు, 
చేసిన ప్రసంగాలు అంబేద్కర్‌ జ్ఞాన సంపదకు మణిదీపాలు. 


అమూల్యమైన అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలను సేకరించేందుకు 1976లో మహారాష్ట్ర 
ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా cw అంబేద్కర్‌ (గ్రంథావళిని 
మహారాష్ట్ర ప్రభుత్వం 1979లో డాః బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవ దిన సందర్భంగా 
ఆంగ్లంలో వెలువరించి అఖిల భారతావనికి అందించింది. 


అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం cw అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 
రచనలు, ప్రసంగాలను తెలుగులోనికి అనువదింపజేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో అప్పటి 
రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నేదురుమల్లి జనార్ధనరెడ్డిగారి ఆసక్తీ ఉత్సాహం అనువాద కార్యక్రమానికి 
('ప్రేరకాలయినాయి. వారు నిధులను కూడా సమకూర్చారు. 

అనంతరకాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రులు మాన్యశ్రీ కోట్ల విజయ 
భాస్కరరెడ్డిగారు, మాన్యశ్రీ నందమూరి తారక రామారావుగారు, ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
నారా చంద్రబాబునాయుడు గారు cw అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమానికి మరింత 
చేయూతనందించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారథ్య సంస్థగా తెలుగు 
విశ్వవిద్యాలయాన్ని నియమించింది. తెలుగు శాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర ముఖ్య 
సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ 
ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఈ ప్రణాళికకు రూపకల్పన చేశారు, 
వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఆచార్య పేర్వారం జగన్నాథం 
గారు ఈ సంపుటాలను (ప్రచురించడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. 

పైన పేర్కొన్న వివిధ సంస్థలు డా॥ అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమాన్ని 
బాధ్యతాయుతంగా స్వీకరించాయి. అంతే కాదు ఆయా సంస్థలకి చెందిన వ్యక్తులే సంపాదక 
బాధ్యతలు నిర్వహించారు. వివిధ రచయితలు, పండితులు చేసిన అనువాదాల్లో సంపాదకులు 
ఎంత ప్రయత్నించినప్పటికీ కొంత భిన్నత్వం, అనువాద శైలీ భేదాలు చోటు చేసుకోక తప్పలేదు. 


C అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు అనువాద కార్యక్రమానికి తగిన సలహాలు, 
సూచనలు ఇచ్చేందుకు ఒక పరిశీలనా సంఘం ఏర్పాటైంది. పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ 
కోట పున్నయ్య, ప్రముఖ విద్యావేత్త డా. టి.వి. నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయశాఖ 
మాజీ కార్యదర్శి శ్రీ జె. వీరాస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనా సంఘ సభ్యులు చేసిన 
సూచనలననుసరించి వారి మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని సారథ్య సంఘంగా 
తెలుగు విశ్వవిద్యాలయం అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నది. ఈ సందర్భంగా 
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 


viii 


తెలుగు విశ్వవిద్యాలయం Gw అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు సంపుటాలను 
అనువదించే బాధ్యతను వెంటనే వివిధ విశ్వ విద్యాలయాలకు కొన్ని సంస్థలకూ అప్పగించింది. 
ఈ సందర్భంలో రాష్ట్ర (ప్రభుత్వ విద్యాశాఖ, సాంఫింక నంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన 
సమావేశాలకు తెలుగు విశ్వవిద్యాలయం తరవున అప్పటి రిజిష్ట్రార్‌ శ్రీ డి.వి. సుబ్బారావు 
హాజరై ఈ (ప్రచురణల కార్యక్రమాన్ని (క్రమబద్దం చేశారు. 

అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం 
అనువాదం చేయించి ముద్రింపడేసిన ఏడవ సంపుటం తిరుపతిలో 14-4-1992 నాడు ఆవిష్కృతమైంది. 

డా. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ 
ట్రస్ట్‌ అనువదింపచేసిన మొదటి సంపుటం హైదరాబాదులో 14-4-1993 నాడు ఆవిష్కృతమైంది. 

ప్రస్తుత సంపుటం డా. అంబేద్కర్‌ (గ్రంథావళిలో ఆరవది. దీని అనువాదాన్ని తెలుగు 
అకాడమీ చేపట్టింది. ఈ (గ్రంథంలో కొన్ని అంబేద్కర్‌ అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. 
ఈస్టిండియా కంపెనీ పరిపాలన ఆర్థిక విధానం, (బ్రిటిష్‌ ఇండియాలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 
పరిణామం, రూపాయి సమస్య, భారత కరెన్సీ, బ్యాంకింగ్‌ చరిత్ర, ఇత్యాది ఆర్థిక శాస్త్ర విషయాలపై 
ఎన్నో వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. 

ఈ ఆరో సంపుటి అనువాద కార్యక్రమంలో తెలుగు అకాడమీలోని విద్యాత్మక 
ఉద్యోగులు పాల్గొన్నారు. డా. జి, చెన్నకేశవ రెడ్డి, శ్రీ మాదిరి రాంచందర్‌, డా. వి. లలిత, శ్రీ 
ఎ. సూర్య ప్రకాష్‌ డా. ఎ.వి. పద్మాకర రెడ్డి, డా. 22525. శర్మ గార్లకు మా కృతజ్ఞతలు. 

లోగడ చేసిన కొన్ని అనువాదాలను తిరిగి అనువదించడంలో శ్రీ సి.వి. కృష్ణారావు, శ్రీ 
396370, శ్రీ పి. బాలకృష్ణ గార్లు సహకరించారు. 

ఈ సంపుటానికి శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, 
54. సురమౌళి, శ్రీ 5. బాలకృష్ణ గారు సంపాదకులుగా వ్యవహరించారు. 

సాంఘిక సంక్షేమ శాఖ వారి నుండి రావలసిన నిధులు సకాలంలో అందని కారణంగా 
ఈ ప్రచురణ ఆలస్యమైంది. 

డా. అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఊ ముందుకు 
నడిపిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖాధికారులకీ, ఉన్నత విద్యా శాఖాధికారులకి కృతజ్ఞతలు. 

ఈ సంపుటి అందరి మన్ననలను చూరగొంటుందని విశ్వసిస్తున్నాను. 


10-04-2000 గజ 


హైదరాబాదు. (ఎన్‌. గోపి) 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు సంపుటలలో ఇది ఆరవది. 
ఈ సంపుటంలో ఆయన రచనలైన 

(D బ్రిటిష్‌ ఇండియాలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిణామక్రమం; 

(2) రూపాయి సమస్య 


ఎం.ఎ. డిగ్రీకోసం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి 
ఆయన సమర్పించిన "ఈస్టిండియా కంపెనీ పరిపాలన ఆర్థిక విధానం' అనే అముద్రిత సిద్ధాంత 
వ్యాసం ఇందులో వున్నాయి. భారత (ద్రవ్యం, ఆర్థిక విధానంపై నియమించిన రాయల్‌ కమీషన్‌ 
ముందు ఆయన ఇచ్చిన సాక్ష్యం కూడా ఈ సంపుటంలో ఉంది. ఆర్థిక, విత్త వ్యవహారాలకు 
సంబంధించి ఆయన చేసిన సమీక్షలు, సదరు రచనలకు ఆయన రాసిన ముందు మాటలు 
తదితర రచనలన్నీ ఒకే సంపుటిలో వరుస (క్రమంలో ఉండే విధంగా ఇందులో చేర్చడం జరిగింది. 

ఆయన ముద్రిత రచనలయిన (1)' బ్రిటిష్‌ ఇండియాలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 
పరిణామక్రమం (2) రూపాయి సమస్య చాలా కాలంగా అందుబాటులో లేవు. పబ్లిక్‌ ఫైనాన్స్‌ 
లేదా ఆర్థిక విధానాల విషయమై ఆయన చేసిన రచనల గురించి ప్రస్తుత తరం వారికి బొత్తిగా 
అవగాహన లేకుండా పోవడమో లేదా బహుకొద్ది మాత్రపు అవగాహన కలిగి ఉండటమో 
జరుగుతోంది. భారత రాజకీయ వ్యవస్థలో (ప్రస్తుత సమాఖ్య నిర్మాణపు పరిణామక్రమం గురించి 
తెలుసుకోవడానికి ఈ రచనలు ఉపయుక్తంగాను, ఉపోద్దాతాలుగాను ఉండగలవు. 

భారతదేశంలో 1950లో రాజ్యాంగ బద్ధమైన (ప్రభుత్వం ఏర్పడిన తరువాత బలమైన 
కేంద్రం, స్వయం ప్రతిపత్తిగల రాష్ట్రాలతో కూడిన రాజకీయ సమాఖ్య ఆ విర్భావానికి అంతిమంగా 
దారితీసిన ఘటనలు, విధానాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న విలక్షణ విశిష్టత డాక్టర్‌ 
అంబేద్కర్‌కు ఉంది. 

భారతద్రవ్యంపై రాయల్‌ కమీషన్‌ ముందు ఆయన ఇచ్చిన సాక్ష్యం పబ్లిక్‌ ఫైనాన్స్‌ 
విషయంలో ఆయన ఎంత నిపుణుడో మనకు తెలుపుతుంది. ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో 


ఇది ఒక పార్యం. ఆ సాక్ష్యంలో ఆయన పలికిన పలుకులు సమకాలీన ఆంగ్లమేధావులను 
ఆకట్టుకున్నాయి. వారి ప్రశంసలను పొందాయి. ఈ సంపుటంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ 
ఆర్థిక విధానాలు అనే ఆయన సిద్దాంత వ్యాసం చిరస్మరణీయమైన పత్రం. దానిని సమకూర్చిన 
కొలంబియా విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు. ఆ సిద్దాంత వ్యాసం రాసే నాటికి డాక్టర్‌ 
అంబేద్కర్‌ వయసు 24 సంవత్సరాలే. ఆ వయసులోనే, ఈస్టిండియా కంపెనీ అర్థిక విధానాలపై 
ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు (ప్రతి స్పందనలను గురించి తెలుసుకోవడం పాఠకులకు 
ఆసక్తికరంగా ఉండవచ్చు. మంచి చెడులను సమతూకంగా పరిగణించి అంచనా వేయగల సునిశిత 
దృష్టి మేధ, మెరుపులు ఆ సిద్దాంత వ్యాసంలో మనకు అగుపిస్తాయి. (బ్రిటిష్‌ సామ్రాజ్యపు 
సుగుణా, దుర్గణాల పట్టికలాంటి 1915నాటి ఆ సిద్దాంత వ్యాసం నుంచి, ఆయన రాసిన కొన్ని 
వాక్యాలను వక్కాణించాలనే కుతూహలాన్ని అణచుకోవడం బహుకష్టమైన పని. ఆ సిద్దాంత 
వ్యాసంలో డాక్టర్‌ అంబేద్కర్‌ ఇలా రాశారు. 

“భారతదేశానికి ఇంగ్లాండు ఏమి చేసిందనే అంచనాను ఇంకా చేయాలి. ఇంగ్లాండుకు 
భారతదేశం ఎంత సహాయం అందించిందో చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశానికి 
ఇంగ్లాండు అందించిన శూన్యహస్తం చూస్తే కూడా అంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్థిక దృష్ట్యా 
ఈ వ్యాఖ్యలూ సత్యాలే. అయితే మరో దృష్టితో చూస్తే, భారతదేశం చెల్లించిన కప్పాన్ని న్యాయం, 
మానవత్వం అనే (త్రాసులో పెట్టి తూచలేనిది అయినట్లయితే, ఇంగ్లాండు తోడ్పాటును కూడా 
బంగారం, వెండితో తూచలేము. ఆఖరి వ్యాఖ్య వాచ్యంగాను, అలంకారికంగాను సత్యమే. భారత 
దేశానికి ఇంగ్లాండు రాగి నాణెం కూడా ఇవ్వలేదు. కాకపోగా “ప్రపంచానికే ఊటలాంటి” 


భారతదేశాన్ని పీల్చేసింది. 

ఇంగ్లాండు తోడ్పాటు ఆర్టికేతర రంగంలో ఉంది అయితే, ఆ రకంగా డబ్బు దృష్ట్యా 
దాన్ని కొలవడం వల్ల లాభం లేదు. 

“ఇంగ్లీషు వారు భారత దేశంలో తాము చేసిన పనిని గురించి పూర్తి సంతృప్తితో కాకపోయినా, 
కనీసం సగర్వంగా అయినా చూసుకోవచ్చు. భారత భూభాగంలో శాంతిని చవి చూసేలా చేశారు. 
ఇదే గొప్ప దీవెన. వాళ్ళు పాళ్చాత్య విద్యను ప్రవేశ పెట్టి ప్రాచీన నాగరికతా దేశానికి ఆదునిక 
సంస్థలతో జీవితంతో సంపర్కం కలిగించారు. వాళ్ళు ఆనాటి ప్రగతి దృష్ట్యా సంస్కరణ 
 అవసరమైనప్పటికీ, శ్తివంతమైన ప్రయోజనకరమైన పరిపాలనను నిర్మించారు. వాళ్ళు వివేకవంతమైన 
చట్టాలను, న్యాయ iem నెలకొల్పారు. వాటి స్వచ్చత ఈ భూమిమీద ఏ దేశంతోను లేనంత 
సంపూర్ణమైనది. వీటి ఫలితాలను చిత్తశుద్దిగల ఏ విమర్శకుడూ (ప్రశంసతో అవగాహన చేసుకోకుండా 
ఉండలేడు.” 


xii 


“ఇంత అర్థిక దారిద్రంతో విలసిల్లే ఆటవిక శాంతి ఎక్కువ అభిలషణీయమా అన్న 
విషయం (ప్రతి ఒక్కరూ తనకు తాను నిర్లయించుకోవలసి ఉంటుంది.” 


ఇంతకు మునుపు (ప్రచురితమైన సంపుటలలో మాదిరిగానే, డాక్టర్‌ అంబేద్కర్‌ 
వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను మనకు చూపే పలు ఉద్దరణలు ఈ సంపుటంలో కూడా ఉన్నాయి. 
ఆయన ఆచరణవాది. అంతకు మించి ఆయన ఉన్నతమైన శైలి కలిగిన వ్యక్తి నిస్సారమైన 
భావజాలం, పిడి వాదాలకు లొంగని, లోతైన ఆలోచనలుగల గొప్ప సామాజిక తత్వవేత్త, ఆయన 
ఒక గొప్ప దేశ భక్తుడు, జాతీయవాది. కుల, మతాల విబేధాలతో విభజితమైన భారత సమాజ 
సంక్షేమం పట్ల ఆయనకు గల నిబద్ధత పైన ఉదహరించిన ఉద్దరణలో మాదిరిగా ఆయన 
రచనలు, (ప్రసంగాలన్నిటిలోను కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. జీవన గమనంలోని వివిధ 
వై విధ్యాలను సంక్లిష్టతలను అదిమన ముందు ఆవిష్కరింపచేస్తాయి. 

ఆర్థిక, విత్త పరమైన విషయాలపై డాక్టర్‌ అంబేద్కర్‌ అభిప్రాయాలను, ఆలోచనలను 
సమగ్రంగా ఒక సంఘటిత రూపంలో అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలా 
కాలంగా భావించడం జరిగింది ఆ అవసరాన్ని ఈ సంపుటం తీరుస్తుంది. అంతేకాకుండా 
సమకాలీన చారిత్రక బౌచిత్యం కలిగిన విషయాలకు ఈ సంపుటం ఒక ఆధారం అవుతుంది. 
ఈ సంపుటం ప్రచురణ సామాన్యులతోపాటు, పరిశోధకులకు కూడా ప్రయోజనకారి కాగలదని 
మేము ఆశిస్తున్నాం. 


కమల్‌ RES కదమ్‌ 
(మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి) 
(ఆంగ్ల సంపుటం నుండి) 


xiii 


విషయ నూబిక 


ముందు మాట డా॥ యన్‌. గోపి 
పరిచయం కమల్‌ కిషోర్‌ కదమ్‌ 
ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్దిక విధానం 


(ట్రిటిష్‌ ఇండియలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిణామం 
రాయల్‌ ఎకనమిక్‌ సొసైటీ జర్నల్‌ లండన్‌, లో సమీక్ష 


3వ గ్రంథం 
రూపాయి సమస్య 
A5 గ్రంథం 
వివిధ వ్యాసాలు 
సాక్ష్యపు స్టేట్‌మెంటు 


కమీషన్‌ వారు భారతదేశానికి చెందిన సాక్ష్యులందరికీ 

అందించిన మెమొరాండం (ప్రతి 

సాక్ష్యం 

భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమస్య - T 

భారత కరెన్సీకి సంబంధించిన (ప్రస్తుత సమస్య - II 
సమీక్షలు 

కరెన్సీ - మారకం 

1926, పన్ను విధింపు విధానాల 

పరిశీలనా సంఘం నివేదికపై సమీక్ష 


ఉపోద్దాతాలు 


వస్తు మార్పిడి 
భారతదేశం - సాంఘిక భీమా 








అరాచక నియమాలు 


మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మనం వీలైనంత 
GON రాజ్యాంగ బద్ధమైన వద్దతులను అవలంభించాలి. అంటే దాని అర్థం, 
శాననోల్లంఘను నవోయ నిరాకరణ, నత్యాగ్రవా పద్దతులను మనం తప్పుని 
నరిగా విడనాడాలి. సామాజిక అర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ 
బద్దమైన వద్ధతులను అవలంభించడానికి మార్గం ssp వాటిని 
సాధించడానికి రాజ్యాంగ విరుద్దమైన పద్దతులను అఎలంభించడంలో కొంత 
జొచిత్యం ఉంటుంది. కాని, రాజ్యాంగ బద్దమైన పద్ధతులను అవలంభించడానికి 
ఆవకాళం ఉన్ఫువ్చుడు కూడా రాజ్యాంగ విరుద్దమైన వద్దతులను 
ఆవలంభించడంలో ఎటువంటి బౌచిత్వం లేదు. ఈ రాజ్యాంగ విరుద్దమైన 
పద్దతులు అరాచక నియమాలే అవుతాయి తప్పు మరింకేం కాదు. మనం 
వీటిని ఎంత త్వరగా విడనాడితే మనకు అంత మంచిది. 


1949 నవంబర్‌ 25న రాజ్యాంగ సభలో 
డాక్టర్‌ బి.ఆర్‌: అంబేద్కర్‌ 


1వ (గంథం 


ఈస్టిండియా కంపెనీ 
పరిపాలన - e$ విధానం 


లన 
భీంరావ్‌ ఆర్‌. అంబేద్కర్‌ 


మార్రల్‌ ఆఫ్‌ అల్ల డిగ్రీ F5 నమర్దించిన వతం 


1915, మే 15 


ఈస్టిండియా కంపెనీ 
పరిపాలన ఆర్థిక విధానం 


ఈ సిద్ధాంత వ్యాసం ప్రతిని అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని వాషింగ్టన్‌ 
విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి చెందిన డాక్టర్‌ ఫ్రాంక్‌ ఏఫ్‌. కాన్‌ లాన్‌ 
కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సేకరించి, నాగపూర్‌లోని డాక్టర్‌ అంబేద్కర్‌ 
పరిశోధనా సంస్థకు చెందిన శ్రీ వసంత మూన్‌కు 1979లో అందించారు. 

తమ స్వాధీనంలో ఉన్న ఈ అముద్రిత సిద్దాంత వ్యాసాన్ని ప్రచురించడానికి 
అనుమతి నిచ్చిన కొలంబియా విశ్వవిద్యాలయం వారికి డాక్టర్‌ కొన్‌లాన్‌ 
ఉదారత్వానికి, ఈ పత్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి తెచ్చి, 
దాని ముద్రణలో సహాయపడిన నాగపూర్‌లోని డాక్టర్‌ అంబేద్కర్‌ పరిశోధనా 
సంస్థకు కృతజ్ఞతలు 


సంపాదకులు 
(ఆంగ్ల సంపుటం) 


I 
ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 


ఈస్టిండియా కంపెనీకి సంబంధించిన చరిత్ర పరిణామంలోకి వెళ్ళకుండా, దాని 
పరిపాలనను సౌకరర్యార్థం అలా వివరించవచ్చును. 


1. యజమానుల కోర్ట్‌ (The Court of Proprietors) 


ఇందులో “ఈస్టిండియా కంపెనీలో నియమిత నంఖ్యలో వాటాలు కలిగి ఉన్నవారు 
తమ ప్రతినిధులను (24 మంది) బాలెట్‌ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ ఎన్నుకోబడిన 
ప్రతినిధులు కంపెనీ ప్రణాళికను నిర్ధారించటానికీ, ఇండియా. ఇంగ్లాండు. దేశాలకు 
లాభదాయకాలైన నిర్ణయాలు తీసుకోటానకీ అమలు చేయటానికి యాజమాన్యాధికారాలు 
కలిగి ఉంటారు. అయితే ఈ అధికారాలు సంశక్రమించబడినవారు కట్టుబాటుకూ ep 
ఉంటారు." 


ఈ కోర్టులో నభ్యుడు కావటానికి, ఓటు చేయగలగటానికి ఈ క్రింది అర్హతలుండాలి. 
£500 విలువగల వాటాలుండేవారికి యాజమానుల కోర్టులో స్థానం. 


£1000 ఒక ఓటు హక్కు 
£3000 " రెండు ఓట్లు 
£6000 i మూడు ఓట్లు 


£10,000 నుంచి £1,00,000 వరకు 
ఇంకా ఎక్కువ d నాలుగు ఓట్లు 


ed గాక ఓటింగుకు ముందు కనీసం ఒక సంవత్సరకాలం నుంచి వాటాలు కలిగి 
ఉండాలి. ఒకరికి బదులు ఒకరు ఓటువేయరాదు. మైనర్‌లకు ఓటు హక్కు లేదు. పొన్‌ 
ఆఫ్‌ లార్డ్స్‌, హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నభ్యులు, స్త్రీలు, మతాధికారులు ప్రభుత్వం ప్రయివేటు 
యంత్రాంగంలో వున్న పౌర సైన్యాధికారులు ఓటర్లు కావచ్చును. 

కోర్టు సమావేశాలు త్రైమాసిక వ్యవధిలో - మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు - 
జరుగుతాయి. 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కనీసం తొమ్మిది మంది వాటాదారులు కోరినట్లయితే ప్రత్యేక సమావేశం జరుపుకోవచ్చు. 
ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన స్పీకర్‌ దానికి పదవి రీత్యా అధ్యక్తుడు. కోర్టు 


మంజూరుకు కావలసిన తీర్మానాలను ఆయన (ప్రవేశపెడతాడు. కంపెనీ లావాదేవీల పద్దులను 
సభ్యుల ముందు ఉంచుతాడు. 


కోర్టుకు ఈ కింది అధికారాలు ఉండేవి. 


1 


2. 


u 


యోగ్యులైన సభ్యులను ఎన్నుకొని వారితో డైరెక్టర్ల కోర్టుని ఏర్పాటు చేయటం. 


కంపెనీ మూలధనపు Agars, పార్లమెంటరీ నిబంధనలకు లోబడి, డివిడెండ్లను 
ప్రకటించటం 


ఈస్టిండియా కంపెని సక్రమ పాలనకు భంగం కలిగించే ఉప-నిబంధనోవళిని 
మార్చడం, ఉపసంహరించడం, |ప్రత్యామ్నాయాల్ని తయారుచేయడం. అయితే ఈ 
నిబంధనలు పార్లమెంటు చట్టాలను నిలోధించేవిగా ఉండకూడదు. 


సాధారణంగా జీతంలోను, ఫించనులోను సంవత్సరానికి రెండువందల పౌనులకు 
మించిన పెరుగుదలను నియంత్రించడం, లేదా ఆరువందల పొండ్లను మించిన 
గ్రాట్యుటీ పెరుగుదలను నియంత్రించడం. 


మంచి సేవలకు ఆర్థిక రూపంలో బహుమానాలను ఇవ్వడం. 
డైరెక్టర్ల S (The Court of Directors) 
EOSS SOS 24మంది సభ్యులు ఉంటారు. ఓటుకు అర్హులైన యజమానులచేత 


డైరెక్టర్‌లు ఎన్నుకోబడతారు. 


డైరక్తర్ల కోర్టుకి కావలసిన అభ్యర్దుల అర్హతలు ఇవి - 


1 


అభ్యర్థి గ్రేట్‌ బ్రిటన్‌ పాలనలో వున్న స్వదేశీయుడైనా, పౌరసత్వం పొందిన వ్యక్తి 
అయినా కావచ్చు. 


£2000 విలువగలిగిన d వాటాదారై ఉండాలి. (కాల నియమితివే కూడా) 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ డైరెక్టర్‌గా ఉండకూడదు. 
కోర్టులో అధికారం చేపట్టిన తర్వాత రెండేళ్ళపాటు ఇంగ్లండ్‌లో నివసించాలి. 


డైరెక్టర్ల కోర్టుకు ఎన్నికలు జరిగే తేదీకి ముందు రెండు సంవత్సరాలలో, నౌకావిభాగంలో 
ఉద్యోగి అయి ఉండకూడదు. 


(ఈస్టిండియా కంసెనీ పరిపాలన, ఆర్థికవిధానం 9 





6. తాను గాని మరో ఇతర వ్యక్తి గాని డైరెక్టర్‌గా ఎన్నిక గావటానికి ప్రత్యక్షంగా కానీ 
పరోక్షంగా కాని ఏ కారణం వల్లనైనా గాని ఓటును సంపాదించే ప్రయత్నం 
చేయకూడదు. 


7... అతని ప్రమాణ స్వీకారంలో ఈ క్రింది అంశాలు ఉండాలి. 
(e) పొంత వ్యాపారం చేయననీ, 
(ఆ) వ్యక్తిగా తప్ప కంపెనీతో ఇతర లావాదేవీలు కలిగి ఉండనని, 


(s) ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చే ఎలాంటి పదవిని గాని, హోదాను గాని 
చేపట్టనని 


వివిధ బాధ్యతలను నెరవేర్చడానికి గాను కోర్టును వివిధ కమిటీల కింద విభజించి 
వాటికి పని అప్పగించారు. ఆ కమిటీలు ఇవి. 


1. రహస్య కమిటి 8. కొనుగోలు కమిటి 
2. ఉత్తర ప్రత్యుత్తరాల కమిటి 9. గోదాముల కమిటి 
9. కోశాగార కమిటి 10. ఇండియా వాస్‌ కమిటి 


4. గవర్నమెంట్‌ ట్రూప్స్‌, SS 11. షిప్పింగ్‌ కమిటి 


5. చట్టవ్యవవారాల కమిటి 12. $36 వర్తక కమిటి 
6. సైనిక వ్యవహారాల కమిటి 13. పౌర కళాశాల 
7. జమా ఖర్చుల కమిటి 14. సైనిక కళాశాల 


గుమాస్తాలు, $t», అసిస్టెంట్‌ సర్జన్లు మొదలైన ఉద్యోగులను డైరక్టరులే 
నియమించేవారు. సివిల్‌ మిలిటరీ ఉద్యోగులను ఆ రెండు కళాశాలల పట్టభద్రుల నుంచి 
చేర్చుకోవడం జరిగేది. కంపెనీ ఆదాయానికి ఇది భారంగానే ఉండేది. 


I. భారతదేశ వ్యవహారాలకు కమాషనరుల బోర్డు (నియంత్రణ బోర్డు): 
బోర్డు అధికారాలు ఈ విధంగా ఉండేవి. 


1. "ఈస్ట్‌ ఇండీస్‌కు చెందిన అన్ని బ్రిటిష్‌ స్థావరాలమాదా, యునైటెడ్‌ కంపెనీ 
వర్తకుల (Unitod Company of merchants) వ్యవహారాల మీదా పర్యవేక్షణ, 
నియంత్రణ" 


10 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





2 "ఈస్ట్‌ అండీస్‌లోని బ్రిటిష్‌ ప్రాదేశిక స్థావరాలకు చెందిన ఆదాయాలను, పొర 
సైనిక ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చర్యలనూ, వ్యవహారాలను సంబంధాలను 
నియంత్రించడం. నిర్దేశించడం, పర్యవేక్షించడం" 


సదరు బోర్డు సభ్యులందరూ. అన్ని సమయ నందర్భాలలోను యునైటెడ్‌ కంపెనీకి 
చెందిన దస్తావేజులు, రికార్డులూ చూడటానికీ, కావలసినప్పుడు వాటి నకళ్ళు తీసుకోటానికి 
అధికారం ఉంది. సివిల్‌ మిలిటరీ ప్రభుత్వానికి చెందిన లేదా ఈస్ట్‌ ఇండీస్‌లోని బ్రిటిష్‌ 
ప్రాదేశిక స్థావాల కోర్టు డైరెక్టరలకు ఆదాయాలకు చెందిన తీర్మానాల, ఆజ్ఞల కాపీలను 
అన్ని యజమానుల కంపెనీకి 'చెందిన సాధారణ ప్రత్యేక కోర్టుల కార్య వ్యవవార పత్రాలను 
అందజేయాలి. అయితే ఆయా కోర్టులు నిర్వహించిన ఎనీమిది రోజుల లొపల వీటిని 
అందజేయవలసి ఉండేది. కస్ట్‌ఐండీస్‌ ఉద్యోగులు ఎవరి నుంచి అయినా డైరెక్టర్‌లు 
అందుకున్న ఉత్తర (ప్రత్యుత్తరాలకు నకళ్ళను వెంట వెంటనే అందిస్తుండేవారు. EM 
డైరెక్టర్‌లు అదేశాలను పాటించే విధేయతను కనబరచవలసి వచ్చేది. 


ఈస్టిండీస్‌లోని బ్రిటిష్‌ ప్రాదేశిక స్థావరాల ఆదాయాలను, పౌర సైనిక ప్రభుత్వానికి 
సంబంధించిన బోర్డు ఆయా సందర్భాల: లో అందుకున్న ఆదేశాలను నిర్దేశాలను విధిగా 
పాటించవలసి ఉండేది. 


ఎప్పుడైనా డైరెక్టర్ల కోర్టు ఏ విషయం మోద నైనా బోర్డుకు పంపవలసిన ఉత్తరాలను, 
కోరిన పధ్నాలుగు రోజుల లోపల పంపడంలో నిర్లక్ష్యం 'చేనినట్లయితే బోర్డు ముందు 
చెప్పిన ఈస్ట్‌ ఇండిస్‌ స్థావరాలకు. బ్రిటీష్‌ ప్రదేశాలకు సంబంధించినవి. ఆదేశాలవైనా ఏ 
సూచనలవైనా తయారుచేయడానికి డైరెక్టర్‌లకు పంపడానికి - ముందు చెప్పినట్లుగా కోర్టు 
డ్రైరెక్టరులు పంపవలసిన నకలు ప్రతులకోసం ఎదురు చూడకుండానే - చట్టబద్ధమైన 
అధికారం ఉంది. జైరెక్టర్లు భారతదేశంలోని అయా ప్రభుత్వాలకు పరగణాలకు నివెదికీలను 
వారికి అనుదిన క్రమాన్ని అనుసరించి అందజేయవచ్చు. అయితే బోర్డుకు డైరెక్టర్‌లు ఆ 
ఆదేశాలను నూచనలను గరించి ఏమైనా విజ్ఞావన చేనుకొంశే ఆ విజ్ఞావనను పురస్కరించుకొని 
బోర్డు మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇట్లా చేసిన మార్పులను డ్రే Boss కోర్టు తప్పనిసరిగా 
ఆమోదించవలసి ఉంటుంది. 


విధులను నిర్వహించడానికి నియంత్రణ బోర్డులో (TheBoard of Control) ఆరు 
భాగాలున్నవి. 


1. జమా ఖర్చు 4 సైనిక 
2. ఆదాయం 5. రహస్య, రాజకీయ 
3. న్యాయాఖ 6. విదేశి పొర - విభాగాలు 


'తస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 11 





భారతదేశంలో స్థానిక పరిపాలన ఈ విధంగా ఉండేది. 


దేశాన్ని బెంగాల్‌, మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలు (Presidency) విభజించి 
ప్రభుత్వం, బెంగాల్‌ ఫోర్టు విలియం (For Willam), మద్రాసులో ఫోర్ట్‌ సెయింట్‌ జార్డ్‌ 
(Fort St. George) బొంబాయి పట్టణాలు ముఖ్యపట్టణాలుగా ఉండేవి. మొదట్లో భారతదేశపు 
సర్వోన్నత స్థానిక పరిపాలన ఈ మూడు ఫభుత్వాల మధ్య విభజితమైంది. ప్రతి ప్రెనిడెన్సీకి 
సమానవోదా ఉండేది. కేంద్రీకరణ చెసే ఉద్దేశంతో భారతదేశపు సర్వోన్నత స్థానిక 
పరిపాలన బెంగాల్‌లోని విలియమ్‌ గవర్నర్‌. అధీనంలో ఉంచారు. ఇతర ఇద్దరు గవర్నరులు 
బెంగాలు గవర్నరుకు లోబడి వ్యవహరించాలి. బెంగాలు గవర్నరును భారతదేశపు గవర్నరు 
జనరల్‌గా వ్యవహరించేవారు. గవర్నర్‌ జనరల్‌ను (బ్రిటిప్‌రాజుగారి ఆమోదంతో డైరెక్టర్ల 
కోర్టు నియమించేది. నలుగురు సభ్యులున్న ఒక నంఘం గవర్నర్‌ జనరల్‌కు నలవాసంఘంగా 
వ్యవహరించేది. ముగ్గురు తప్పనిసరిగా పది సంవత్సరాలు భారతదేశంలో అనుభవం గల 
కంపెనీ ఉద్యోగులై ఉండాలి. నాలుగో వ్యక్తి కంపెనీ ఉద్యోగి అయి ఉండకూడదు. 
భారతదేశంలోని సైనికదళాలకు చీఫ్‌ కమాండర్‌ గవర్నర్‌ - జనరల్‌ కార్యాలయములో 
పదవిరీత్యా ఒక గౌరవనభ్యుడిగా ఉండేవాడు. 1853లో ఐదుగురు సభ్యులున్న సుప్రీం 
కౌన్సిల్‌ను ఆరుగురు శాసన సభ్యులతో విస్తరించడం జరిగింది. సభలో కూర్చోడానికి, 
చట్టాలు, నిబంధనలు చేసే తీర్మానాలపై ఓటు చేయడానికి మాత్రమే ఈ శాసనసభ్యులకు 
అధికారం ఉండేది. ఈ ఆరుగురిలో నలుగురు శాసన సభ్యులు బొంబాయి, మద్రాసు, 
బెంగాల్‌, వాయువ్య పరగణా (ప్రెసిడెన్సీలకు చెందిన సివిల్‌ అధికారులై ఉండాలి. మిగతా 
ఇద్దరిలో ఒకరు చీఫ్‌ జస్టిన్‌, మరొకరు కలకత్తా సుప్రీంకోర్టు ad. పదకొండుమంది 
నభ్యులున్న కాన్సిల్‌లో విక్టైరియా ఛాప్టర్‌ 95లోని 16, 17 స్టాట్యూద్‌లోని 22వ సెక్షను 
ప్రారం మరో ఇద్దరిని చేర్చుకోడానికి గవర్నర్‌జనరల్‌కు అధికారం ఇచ్చారు. అయితే 
సిపాయిల తిరుగుబాటు కాలం వరకు ఎవరూ ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు. 





ఆ agor భారతదేశపు సుప్రీం కాన్సిల్‌లో (ప్రభుత్వ విధుల నిర్వహణకోసం 
గవర్నర్‌-జనరల్‌; చీఫ్‌ కమాండర్‌ను కలుపుకుని ఆరుగురు సభ్యులు ఉండాలి. శాసనసభ 
నిమిత్తం పన్నెండుమంది ఉండాలి. సమావేశం కావటానికి KB సంఖ్య ఏడుగురు. 


గవర్నర్‌-జనరల్‌ అధికారం దాదాపు నిరంకుశ సార్వభౌమాధికారం వలె ఉండేది. 
కౌన్సిల్‌లో అన్ని చట్టాలనూ వ్యతిరేకించే అధికారం మాత్రమే కాక కౌన్సిల్‌ను స్వతంత్రంగా 
నడిపే అధికారం కూడ ఆయనకు ఉండేది. స్వదేశ సంస్థానాలకు రెసిడెంట్లను, క్రమపరచని 
(Non-reguted) పరగణాలలో కమిషనర్‌ల వంటి అన్ని 'రాజకీయ' నియామకాలను 
ఆయనే చేసేవాడు. బెంగాలు వాయువ్య లెఫ్టినెంట్‌ గవర్నర్లను Sob కోర్టుల జడ్డిలను 
ఆయన నియమించేవారు. ఆయనకు బెంగాల్‌, వాయువ్యపరగణాల సైనిక సంరక్షకత్వం 
ఉండేది. 


12 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ నాలుగు సబార్డినేట్‌ ప్రభుత్వాల పరిధిలో చేరని అన్ని జిల్లాలు కూడా నేరుగా 
“గవర్షర్‌జనరల్‌-ఇన్‌ కౌన్సిలొ (Governor General in Council) అధికార పరిధిలో ఉండేవి. 
Se షరతుల ద్వారా సంక్రమించిన స్వదేశ సంస్థానాల మోద కూడా ఈయన అధికారాలను 
నిర్వర్తించేవాడు. గవర్నర్‌-జనరల్‌ కార్యాలయ సిబ్బంది నాలుగు విభాగాలుగా విభజించబడి 
ఉండేది. 
ప్రతి శాఖకు ఒక కార్యదర్శి ఉండేవాడు, ఆ శాఖలు 

1... విదేశాంగ శాఖ (విదేశీ అంటే స్వదేశీ సంస్థానాలకు సంబంధంలో) 
2. దేశీయాంగ శాఖ - న్యాయ, ఆదాయ ఉత్తర ప్రత్యుత్తరాలు 

$. ఆర్థిక శాఖ 

4. సైనిక శాఖ 

రాజకీయ, ఆర్థిక కార్యదర్శులకు రవాన్య విభాగాలుండేవి రవస్య ఉత్తర ప్రత్యుత్తరాలు 
వాటి ద్యారా కొనసాగేవి. 

మద్రాను, బొంబాయి అధీన (Subordinate) ప్రభుత్వాల పాలన ఈ విధంగా 
ఉండేది. ప్రతి ప్రభుత్వానికి ఒక గవర్నర్‌ ముగ్గురు సభ్యుల (IF కమాండర్‌ కలుపుకొని) 
కౌన్సిల్‌ ఉండేది. గవర్నర్‌బను, కౌన్సిల్‌ను డైరెక్టర్స్‌ కోర్టు నియమించేది. బెంగాల్‌ వాయవ్య 
పరగణాలు (ప్రతి ఒక దానినీ గవర్నర్‌ జనరల్‌ నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు 
పరిపాలించేవారు. అధీన ప్రభుత్వాలకు చట్టాలను రూపొందించే అధికారం కాని. కొత్త 
కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అధికారం కాని ఉండేది కాదు. అంతేకాక ఏ జీతాన్ని గాని, 
ర్రాట్యుటీని గాని, అలవెన్సును గాని భారతదేశపు “గవర్నర్‌-జనరల్‌ - ఇన్‌ - కౌన్సిలొ 
అనుమతి లేకుండా మంజూరు చేసే అధికారం ఉండేది కాదు. ఈ అతి కఠినత చట్టప్రకారం 


విషయాలలో గవర్నర్‌ స్వతంత్రించి నిర్ణయం తీసుకున్నా, మూడునెలలకోసారి నివేదికను 
È అధికారులకు సమర్పించడం జరిగేది. బొంబాయి. మద్రాసు ప్రభుత్వాలు నేరుగా 


న్యాయపరిపాలనను సివిల్‌ సర్వీసుకు అప్పగించటం జరిగేది, 


పౌర, సైనిక ఉద్యోగాలలో చేర్చుకోడానికి గాను ఇంగ్లాండ్‌లో ఈస్టిండియా కంపెనీ 
రెండు కళాశాలలను నిర్వహించేది. 


ఈస్టిండియా కంపెని పరిపాలన, ఆర్థికవిధానం 13 





1. హేయిల్‌ బర్గ్‌ కాలేజీ (Haileburg college) 
2. ఆడిస్‌ కోంబే అకాడమా (Adis Combe Academy) 


ప్రతి విద్యార్థికి శిక్షణ నివ్వడానికి కంపెనీకి సుమారు £96 పౌనులు ఖర్చు 
అయ్యేది. 


మొత్తం రెవెన్యూనంతా భారతదేశపు సర్వసత్తాక ప్రభుత్వం (Supreme Govern- 
ment పేరు మోద వసూలు చేస్తూ, కేంద్ర ద్రవ్యకోశం అదుపాజ్ఞల్లో ఉండేది. స్థానిక 
'ద్రవ్యకోశ స్వతంత్ర ప్రతిపత్తి ఏ మాత్రం ఉండేది కాదు. ఒక పరగేణోలోని లోటు మేరో 
పరగణాలోని మిగులుతో పూడ్చడం జరిగేది. మొత్తం భారతదేశం రెవెన్యూను ఒక వరగణాలోని 
యుద్ధం కోసం అయిన అప్పులను తీర్చడానికి ఉపయోగించేవారు. ఒక ముక్కలో చెప్పాలంకే. 
ఆర్థిక విషయాలు పరిపాలన విషయాలు రెండూ కూడా ప్రాచీన కాలంలోని ఫ్రాన్స్‌ 
దేశంలో లాగా పూర్తిగా కేంద్రీకృతమై ఉండేవి. 


పరిపాలనా విధానంలో మౌలికగుణాలివి. దీని విమర్శను తర్వాతి అధ్యాయంలో 
చర్చిద్దాము. 


పశ్చిమ యూరోప్‌ ఎట్లా ఎందుకు భారతదేశాధికారాన్ని చేబట్టటానికి చచ్చేటంతగా 
“పెనుగులాడిందో ఆఖరి అధ్యాయం స్పష్టం చేస్తుంది. విభిన్న దేశాల విభిన్న నాయకులు 
నడిపిన సేనలను అనుసరించటం చూశాం. సామాన్య (ప్రజలకు అంతిమ నిర్ణయంలో 
ఏమో పాలు ఉండేది కాదు. కామాలు (cama). ఆల్‌ బెకరిక్‌లు (Albuquerques), 
బున్సీలు (8188౭8), లాలీలు (120/9), 25e» మార్కోమ్‌లు ఎటువంటివారంకే షేక్స్పియర్‌. 
మవోకవి నాటకంలో మాక్చెతను భయభ్రాంతిలో అదరగొట్టిన నరస్సులూ, ఒడ్డలూ భూతాలూను. 


H 


ఈ అధ్యాయంలో మనం ఈస్టిండియా కంపెనీ. వాణిజ్య సంబంధం నుంచి రాజకీయ 
సర్వసత్తాకశక్తిగా రూపుదిద్దుకున్న విషయానికి విస్తరించుకుందాం. 

ఈస్టిండియా కంపెనీ భారతదేశం మోద తన వర్వాధిపత్యాన్ని నెలకొల్పిందనే 
వాస్తవాన్ని మనం వెనకటి చర్చల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. వివిధ పరగణాలలో 
(provinces) పాదం మోపే సావకాశం సంపాదించి అనతికాలంలో మొత్తం ద్వీపకల్పాని 
కంతటికీ తన పాలనను 2580805 బ్రిటీష్‌ ప్రభుత్వపాలనను భారతదేశంలో 
నుస్థిరం చెసింది. మరో మాటలో చెప్పాలంటే అప్పట్నించి అధికారం హస్తగతం చేసుకొని 
పరిపాలన వాణిజ్యాలు ఉమ్మడిగా నిర్వర్తించారు. 


14 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ ఉమ్మడిచర్య ఫలితంగా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ ఆర్థిక పాలన 
(fiscal administraton) ఒక చిక్కు వ్యవహారంగా ఉండేది. వాణిజ్య, రెవెన్యూ ఆదాయాలను 
వాటి వాటి ప్రత్యేకతలను నిలిపే ప్రయత్నం చేయకుండా కలిపి వేయడం జరిగింది. 
కాబట్టి ఏ ఆర్థిక విద్యార్థి అయినా 1814వ సంవత్సరాంతం వరకు గల మొత్తం కాలాన్ని 
దాటివేయవలసిన పరిస్తితి ఏర్పడింది. అందుకే అప్పటినుంచి కంపెనీ ఆర్థిక వాణిజ్య 
పద్దులకు దేనికది వేరుగా పార్లమెంటు ఒక శాసనాన్ని రూపొందించింది. ఇక ఈ జాగ్రత్తతో 
రెవెన్యూ ప్రధాన పద్దులను పరిశీలిద్దాం. 


1. భూమిశిస్తు: 


దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ చాలా ముందుగానే జరిగినప్పటికీ, 
మొత్తంగా చూసినపుడు దేశాన్ని వ్యావసాయిక దేశంగానే వర్గీకరించవలసి ఉంటుంది. 
గతకాలంలో మాదిరిగా ఈనాటి భూమిశిస్తులో ఎక్కువ భాగం రాబడికి ఆధారం. 





తప్పో ఒప్పో ఏదైతేనేం బ్రిటీష్‌ ప్రభత్వం రెండు భూస్వామ్య విధానాల్ని అమలుపర్చారు. 
ఒకటి ప్రభుత్వమే ఒక భూస్వామి. దానికి తోడు వ్యక్తులుగా కొందరు భూస్వాములు. ఈ 
విధానానికి e గానే భూమిశిస్తు పద్ధతిని క్రమబద్ధం చేసింది. 








భారతదేశంలో విభిన్న భూమిశిస్తు విధానాలు ఉన్నాయి. వాటిని పార్లమెంటరీ 
జ్ఞాపిక (బ్లూ బుక్‌) (Blue Boook) భాపలో వివరిస్తేనే బాగుంటుంది. 


L కార్షవాలీస్‌ జమీందారీ "సెటిల్‌మెంట్‌ : 


ఈ విధానపు విన్పష్ట ప్రయోజనం వసూలు సౌకర్యం - ప్రభుత్వాధికారులే ఒక్కొక్కరి 
దగ్గరికి పొయి శిస్తులు వసూలు చేయటం కన్నా కొద్దిమంది జమాందారుల నుండి, 
చెల్లింపుదారుల నుండి పొలమైన జిల్లాలో డబ్బు రాబట్టడం నులభతరం. ప్రయోబనకరమైనదీ, 
నిశ్చితమైనదీ; (18310. 3330). భూమిశిస్తు విధానం మొదలైన తీరు అది: 


ఈస్టిండియా కంపెనీకి బెంగాల్‌, 5:56, ఒరిస్సా దివానీల భూమిశిస్తు ఆదాయాలు 
సండ్రమిందినపుడు భూమి స్వాధీనహక్కు. హక్కు 'భుక్తవిధానం ప్రారంభమైంది. ఈ 
సందర్భంగా కంపెనీవారు ఒక విషయాన్ని గమనించారు. మహమ్మదీయ (ప్రభుత్వపాలనలో 
మధ్యవర్తులైన అధికారులు (సుబేదారులు), జమిందారులు, తాలూకుదారులు లాంటి 
వివిధ రకాల పేర్లతో పెద్ద చిన్న విస్తీర్ణాలు కల ఆజమాయిషీ అధికారాలు కలిగి ఉండేవాళ్ళు. 
వారు సంవత్సరానికి ఒకసారి శిస్తు మొత్తాన్ని ఒకేసారి కోశానికి జమచేయవలసి ఉండేది. 








వీళ్ళలో చాలామంది ఈ నిబంధనల ప్రకారం జిల్లాలను లేదా ఎస్టేట్లను ఆనువంశికంగా 
నిర్వహించేవారు. (2. 0 1831 C. 3114, 3115, 3215). బెంగాలు ఈస్టిండియా కంపెనీ 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, అర్థికవధానం 15 





వశమైన తరువాత విచారిస్తే, అప్పటికి భూమిశిస్తు వనూలుచేసేవారు ఎన్నో దురాచారాలు 

చేస్తున్నట్టు తెలినింది. ఈ వ్యవహారం లార్డ్‌ కార్షవాలెన్‌నూ ఆయన ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. 

వాళ్లు రైతుల, చిన్న వ్యవసాయదారుల రక్షణార్ధం ఒక రకమైన బడా భూస్వామి జాతిని 
సృష్టించడం Sob ఉత్తమమైన పద్దతి లేదని భావించారు. ఈ భూస్వాముల వల్ల అధిక 
ప్రయోజనం కలుగుతుందని ఆశించారు. అట్లా అశించడానికి ప్రధాన కారణం ఏమంకే 

ఆ జమోందారులు వాళ్ళకిచ్చిన భూమి మోద శాశ్వత ప్రయోజనాన్ని కలిగి ఉండటమే కాక 

ఇంగ్లండులో భూస్వామి తన కొలుదారు గ్రేయన్సు పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లుగానే, విరు 

రైతు శ్రేయన్సు పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. దీని నుంచి రెండు సత్ఫలితాలు కలుగుతాయని 
ఆశించడం జరిగింది. 

1... దేశంలో భూస్వామ్య అభిజాత్య వర్గ నిర్మాణం, 

2. మరీ ముఖ్యంగా జమోందారులలో తాము రైతుల పాలిటి తల్లిదండ్రులమని ఉండే 
భావన ద్వారా రైతులకు, రక్షణ కల్పించడం (1.01 1831 6. 3136). మొత్తం 
వ్యవసాయ జనాభాకు రక్షణ కల్పించే దృష్టితోను, ఎంతో నదుద్దేనంతోను, వాళ్ళు 
వ్యవసాయదారులుగానో లేక అధికారులుగా నియమించబడినవారిగానో. వారసత్వంగా 
నంక్రమించటం వల్లనో వంశపారంవర్యంగానో లేదా నియుక్తి ద్వారానో అనే విషయాల 
ప్రసక్తి లేకుండా దేశంలో ఒక భూస్వామ్య వర్గాన్ని సృష్టించడం జరిగింది. తద్వారా 
ఇంగ్లండులో ఈనాము భూముల పట్టాదారు (holder of fee-simple)Ś 
సంక్రమించినట్లు భూమిపై ఆస్తిహక్కు కల్పించబడింది. 


జమోందారు చెల్లించవలసిన శిస్తు మొత్తాన్ని, అంతకు ముందు కొన్ని సంవత్సరాలు 
చెల్లింపులను గమనించిన మోదట పన్నును శాశ్వత ప్రాతిపదికన నిర్ణయించడం 
జరిగింది. ఇట్లా నిర్ణయించిన రెవన్యూశస్తు మొత్తాన్ని ఏనాటికి పెంచరాదన్‌ ఒప్పందం 
జరిగింది. దీన్నే “జమిందారీ లేదా శాశ్వత సెటిల్‌మెంట్‌ "The Zamindary or 
Permanent settlement" అనే “పేరుతో వ్యవహరించడం జరిగింది. 


m గ్రామాణ భూమిశిస్తు విధానం: 


qnare సమాజ వ్యవస్థ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనబడుతుంది. భూమి 
మోద శాశ్వత వాక్కు పల్లెలో నివసించే మొత్తం ప్రజానీకానిదై ఉండేది. గ్రామ పరిపాలనను 
ఒక గ్రామపెద్దకు అప్పగించడం జరిగేది. అతడు వల్లెప్రజల చేత ఎన్నుకోబడేవాడు. 
ప్రజలకే అతని తొలగించే హక్కు ఉండేది. ఈ విధానంలో పల్లె భూములను కొన్ని 
సందర్భాలలో అదే పల్లెవారికి, మరి కొన్ని సందర్భాలలో పొరుగు పల్లెవారికి కాలుకు 
ఇవ్వడం జరిగింది. భూమిలో కొన్ని భాగాలు, కొన్ని హక్కులు బడిపంతుళ్ళు, చాకలి. 
మంగలి, కమ్మరి, తలారి, కరణం వంటి వివిధ వృత్తి పనివాళ్ళ అధీనంలో ఉండేది. 


16 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





వీరిలో ప్రతి ఒక్కరికీ పలైకు సంబంధించిన కొన్ని గుర్తింపు పొందిన ఖర్చుల నిమిత్తం 
కొత్త వాళ్ళ అతిధ్యవ్యయాల నిమిత్తం కేటాయించిన మొత్తాలలో పాలు హక్కు ఉండేది. 
(1 of 1830, L 398, 399, 405, 406, 529). ఈ గ్రామాణ జన సముదాయాలు చిన్నపాటి 
రిపబ్లికల లాగా ఉండేవి. వాళ్ళకు కావలసినవి వాళ్ళ dió దొరికేవి. విదేశీయులతో 
సంబంధాలు లేకుండానే చాలా వరకు స్వయం నమ్మద్దితో ఉండేవారు. ఒక రాజవంశం 
తర్వాత మలో రాజవంశం అంతరించి ఒక విప్లవం తర్వాత మరో విప్లవం వచ్చేది. 
హిందూ, పఠాన్‌. మొఘల్‌: మరాదా. సిఖ్‌. ఇంగ్లీష్‌ ఒకరి తర్వాత ఒకరి ప్రభువు లయ్యేవారు. 
అయినా గ్రామీణ సమాజం అలాగే ఉంటూ ఆపదలు సంభవించినప్పుడు ప్రజలు తమకు 
తామే ఆయుధాలు ధరించి రక్షించుకునేవారు. (2 ౮ 1832 కామన్స్‌ కమిటీ, పుట. 29) 
పల్లెలో పండిన పంటలో ఎంత భాగం ప్రభుత్వానికి చెల్లించేవారో చెప్పడం కష్టం. అధికారులకు 
యజమానుల కొద్దిపాటి ఆస్తిని గురించి అయినా తెలిసింది చాలా తక్కువ. తమ అనుభవంలో 
ఉన్న భూమిని గురించి ప్రభుత్వం పరిశీలించడం, తెలుసుకోవడం పల్లె ప్రజల అభీష్టం 
కాదు; కోరికా కాదు. కనుక తమలో ఎవరైనా తన వంతు శిస్తును కట్టలేకపాయిసట్లయితే ఆ 
విషయాన్ని పల్లె ప్రజలే పరిష్కరించేవారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఆ కాయిన్‌ అతనికి 
బదులుగాచెల్లించడానికి ముందుకు వచ్చేవారు. అయితే ఇవన్నీ తమ వాళ్ళలో తాము 
సర్దుకునే వ్యక్తిగతమైన ఏర్పాశే. ప్రభుత్వం నుంచి ఏర్పాటైన మొకద్దం (14009264గ)కు 
ఈ పన్ను అంచనాను బలవంతంగా అమలుపరచడానికి ఏ అధికారమూ లేదు. పల్లెలో 
'ప్రత వ్యక్తి పన్నుభారం వహించాల్సిందే. లోలోపలి సర్దుబాటు ఏమైనా ఉండే ఉండవచ్చు. 
ప్రభుత్వం మాత్రం జోక్యం చేసుకోవడం వారి అభిమతం కాదు. పల్లె ప్రజలు తమలో 
తాము సర్దుబాటు చేసుకొని ప్రతి ఒక్కరూ చెల్లించేలా పరిష్కరించేవారు. విచారణ 
తర్వాత గ్రామం యొక్క స్తోమత బట్టి చెల్లించవలసిన శిస్తును. ఇంతవరకు చెల్లించింది 
పోనూ మిగిలిన వంతు; అసలు ఎంత చెల్లించగలుగుతారు అన్న విషయాలు ప్రభుత్వం 
జోక్యం లేకుండా గ్రామస్థాయిలో నిర్ణయాలు జరిగేవి. (301 1830 ఎల్‌ 401,402, 404, 
528, 583, 584) 


HL రైతువారీ విధానం: 


రైత్వారీ అనే ఈ మూడోపద్ధతిలో దేశంలో ని భూములన్నింటి మాద అత్యధికంగా 

పన్ను విధించడం వోషం. ప్రతిరతు తన అధీనంలో ఉన్న భూములకు చెల్లించే శిస్తు 
సాధారణంగా మారదు. రైతులందరు చెల్లించే శిస్తు మొత్తం సేద్యం చేసిన విస్తీర్ణాన్ని బట్టి 
మారవచ్చును. రైత్వారీ విధానంలో రైతుల హక్కులను. పరిరక్షించబడటం - "ఇప్పుడు 
మనం చూస్తున్న విధంగా ఈ హక్కులను చెదరగొట్టే ప్రతిచర్యను అడ్డుకోవటం జరుగుతుంది. 
(9- 1831; c-5156) రైత్వారీ విధానంలో తమ తమ హక్కులు రైతులకు తెలిసి వుంటాయి. 
జమోందారీ విధానంలో ఈ అవకాశం లేదు; రైత్వారీ విధానంలో సాధించిన దాన్ని 











ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 17 





జమాందారీ విధానం కూడా సాధించాలని కోరుకుంటుంది, కాని - అన్ని భూముల మోద 
శిస్తుని వేరు వేరుగా లెక్కలు తేల్చటం లేదు. రైత్వారీ విధానంలో కమతాల నుంచి 
మొత్తం శిస్తు అంచనా వేస్తారు. పెద్ద భూస్వామి అయినా, చిన్న భూస్వామి ఆయినా ఒకే 
ప్రతిపత్తి కలిగి వుంటారు. భూమిని ప్రతి చిన్న భాగాన్ని కొలుస్తారు; శిస్తు ఎంతో 
తేలుస్తారు. క్రయ విక్రయాలకు సావకాశం కలిగిస్తుంది. ప్రతి కిత్తామార్కెటులో ఎంతకు 
పలుకుతున్నది అన్న వివరాలు తేలిపోతాయి. (4-19316, 4565, 4587, 4568) రైత్వారీ 
DAD అన్ని అంశాలకు వర్తిస్తుంది; పెద్ద పెద్ద భూభాగాలు యజమానుల అధీనంలో 
aoh, చిన్న రైతుల లెక్కలు విభజించవచ్చు - పెద్ద కమతాలకు కూడా ఇదే వర్తిస్తుంది. 
చాలా చిన్నవాటికీ వర్తిస్తుంది; లక్షలాది ఎకరాలకు శిస్తు నిర్ణయించవచ్చు; బహు స్వల్పమైన 
సంఖ్యకు కూడా భూఖామందు తన భూమి మాద ప్రభుత్వానికి చెల్లించాల్సిన పైకాన్ని 
తేల్చుకుంటాడు. నిర్ణయించిన దానికన్నా తనను పైసా ఎక్కువ అడగబోరన్న ధీమాతో 
తన వ్యవసాయం చూసుకుంటాడు. భూమిశిస్తు భూమి విలువను బట్టి రైతాంగం వత్తిడిని 
బట్టి. అదనును బట్టి వేరు వేరు విధాలుగా ఉండొచ్చు. ఒకప్పుడు తక్కువ శిస్తు చెల్లించే 
తక్కువరకం భూమికి బాగుచేయబడిన తరువాత శిస్తు పెరగవచ్చు. అయినా దానికీ ఒక 
పరిమితి ఉంది. ఆ పరిమితి దాటిన తర్వాత వ్యవసాయం మోద వచ్చే అయివేజు మొత్తం 
తనదే. ఇంకా కష్టకాలంలో శిస్తు చెల్లింపుకు. మినహాయింపు ఇచ్చేవారు. (1-1832 CRP- 
No) జమోందారీ రైతాంగ విధానంలో భూమి మోద యాజమాన్యం కొద్దిమందికే, అది 
నామమాత్రమే. కాని రైతాంగ విధానంలో ఎక్కువ సంఖ్యలో నిజమైన హక్కుదారులుంటారు. 
దీనివల్ల ఎక్కువమందికి రైత్వారీ విధానం ఉపయోగపడుతుంది. జమీందారీ విధానం 
అల్పసంఖ్యాకులకే పరిమితమై ఉంటుంది. పైగా రైత్వారీ విధానంలో మూలధనము పెరిగే 
అవకాశం కూడా ఉంది. [2-1831 c, 4577, 4578, 4579]. 

ఈస్టిండియా కంపెనీ పరిపాలనలో భూమిశిస్తు విధానం ఈ తీరుగా ఉండేది. 
తరువాత దశలో ఈ విధానం యొక్క వ్లోషణ చేసుకుందాం. 

ఇంకో ముఖ్యమైన రాబడి అంశం నల్లమందు సుంకం (Opium Revenue). 
భూమి తరువాత ఆదాయం ఇచ్చేది నల్లమందే. ఈ సుంకం రెండు విధాలుగా ఉండేది:- 

1... బెంగాలు ప్రభుత్వం నల్లమందు తోటలను పెంచింది. ఆ అమ్మకాల వాటా 

ద్వారా వచ్చే ఆదాయం; 
2... మాల్వాలో పండించే పొగాకు బొంబాయి నుంచి జరిగే ఎగుమతుల మోద 
వేసిన భారీ పన్నుల ద్వారా. 

1799వ నం. VIS రెగ్యులేషన్‌ ద్వారా గసాల వ్యవసాయం (Poppy cultivation 
- దీని నుంచే నల్లమందు తీస్తారు) నిషేధించారు. పశ్చిమోత్తర రాష్ట్రాల్లో సెక్షను 21-183వ 
సం. XLI రెగ్యులేషన్‌ ద్వారా నిషేధించారు. 


18 TIS బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం రైతులతో కొంతభూమిలో గసగసాల 
'పండించేట్లుగా అవగావాన కుదుర్చుకుంటుంది. దానికి ప్రభుత్వం “పెట్టుబడి పెడుతుంది. 
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రభుత్వానికి ఈ నల్లమందుని విక్రయించాలి. 1856లో 
ఒక్క బెంగాల్‌లోనే ప్రభుత్వానికి రూ.2,767. 13 అదాయం నల్లమందు మోద వచ్చింది. 


నల్లమందు రవాణాల వల్ల వచ్చే ఆదాయానికి ఒక కథ ఉంది. 18915 (బ్రిటిపువారు 
సంస్థానాల నుంచి నల్లమందు కొని (adi ప్రతినిధి ద్వారా (Residen) బొంబాయి, 
కలకత్తా రేవుల నుంచి ఎగుమతి చేసేవారు. (దీని వల్ల ప్రభుత్వానికి గుత్తాధిపత్యం 
ఉండేది) 


కాని తరువాత పోర్చుగల్‌ 'సెటిల్‌మెంటుల్లోకి రహస్య రవాణాను అరికళ్టుందుకు 
గుత్తాధిపత్యం వదిలిపెట్టి బొంబాయికి చేరవేసే రవాణా ఖర్చును రాబట్టడానికి నర్జీతీరేటుతో 
"పాసులు" ఇచ్చే పద్ధతి ఎర్పాటు హోరు. మొట్టమొదట ఈ రేటు 140 పౌండ్ల బరువున్న 
పెట్టకు రూ. 175లు ఉండేది. ఈ పద్ధతిలో రాబడి తగ్గటంతో “పెట్టకు రూ 125లుగా 
రేటు తగ్గించారు. 


(ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి సర్వేల చేయించింది. ప్రతి పల్లెలోనూ ఉద్యోగుల 
నుంచే కాక పల్లె ప్రజల నుండి కూడా అందినంత సహాయాన్ని తీసుకొని సర్వేచేసే 
అధికారుల సమక్షంలో భూముల్ని పరిశీలింపజేసి భూమి పద్ధతిని గురించి సూక్ష్మంగా 
లెక్కలు తయారు చేయించింది. (1018310 3492) 


సింధ్‌ రాష్ట్రాన్ని గెలుచుకోవటం వల్ల పోర్చుగీసు స్థావరాలలో నల్లమందు అక్రమ 
రవాణాను అరికట్టడం జరిగింది. ఇంకో దారి నుంచి వ్యాపారం సాగటానికి వీలులేదు. 
కాబట్టి రవాణా సుంకం ఎక్కువచేస్తే ఆదాయం పెరిగే అవకాశాలున్నవని సరిగ్గానే అంచనా 
వేయబడింది. కాబట్టి 1843 అళ్టిబరులో పెట్టుకు 200 drlo చొప్పున పెంచడం జరిగింది. 
1845లో పెట్టకు 900 రూ|ల "చొప్పున, 1845లో 400 &rle చొప్పున పెంచడం 
జరిగింది. 





m. ఉప్పు పన్ను: 


భారతదేశంలో ఉప్పును వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పద్దతులలో 
తయారుచేసేవారు. దేశంలో (ప్రభుత్వం వేసే పన్ను ప్రాంతానికో రకంగా ఉండేదీ. 


బెంగాలులో సముద్రం నీటిని మరగబెట్టి ఉప్పును తయారుచేసేవారు. బొంబాయి, 
మద్రాసు రాష్ట్రాలలో నముద్రపు నీటిని ఎండబెట్టి ఉప్పును తయారుచేసేవారు. పంజాబులో 
నవజ వనరులైన గనుల నుంచి ఉప్పును తీసేవారు. రాశ్‌పుఠానాలో ఉప్పు నీటి చెరువుల 
నుంచి ఉప్పును తయారుచేసేవారు. 


(ఈస్టిండియా కంపెనీ పరిపాలన, అర్థికవిధానం 19 





బెంగాలులో కంపెనీకి ఉప్పు మోద గుత్తాధిపత్యం ఉండేది. స్థానిక ప్రజలు ఉప్పును 
తయారుచేసి ఒడంబడిక చేసుకున్న అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి అమ్మేవారు. ప్రభుత్వం 
ఉప్పును హిడ్‌గెలీ (Hidgeleo), తుమ్‌లోక్‌ (4౯1౦010, చిట్టాగాంగ్‌ (Chitta gong), 
వారాకన్‌ (112020), కటక్‌ (Cuttack), బాలాసోర్‌ (Balasore), ఖుర్దా (Khoredah) 
పట్టణాల్లో ఉన్న ఆరు amies అసలు ఖర్చులకు తోడుగా, దిగుమతి చేసుకొన్న 
ఉమ్పీమోద విధించే సుంకాన్ని కూడా కలిపిన మొత్తానికి విక్రయం చేశారు. దీనివల్ల ఒక 
పౌండుకు సుమారు ఒక పెన్నీ చొప్పున వినియోగదారునికి చిల్లరధరలో గిట్టుబాటయ్యేది. 


దిగుమతి నుంకానికి సమానంగా ప్రైజు పన్నును విధించే విధానం ద్వారా 
కలకత్తాలో వ్యక్తిగతంగా ఉప్పు తయారుచేసే పద్ధతిని కూడా అనుమతించడం జరిగింది. 


అయితే 1836లో హౌస్‌ ఆఫ్‌ కామన్‌ల సెలెక్ట్‌ కమిటీ సిఫారసుల ప్రకారం DIEE 
విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాక బహిరంగగెడ్డంగులను ఏర్పాటుచేసి అమ్మడం 
కూడా జరిగింది. 

మ్రాను రాష్ట్రంలో. ప్రభుత్వం తరపున ఉప్పును తయారుచేసి. ఆ రాష్ట్రంలోని 
వినియోగం కోసం అమ్మడం జరిగింది. దిగుమతి చేసుకున్న విదేశీ ఉప్పుమాద పౌండుకు 
3 állo నుంచి తగ్గించారు. ఈ తగ్గింపు ఉప్పు ఉత్పత్తి ధరకు అమ్మకపు ధరకు మధ్య 
ఉన్న తేడా వరకు తగ్గింపు చేశారు. 

బొంబాయి రాష్టంలో ఉప్పు తయారీకి వ్యక్తులను అనుమతించారు. దిగుమతి 
చేసుకున్న ఉప్పుమాద ఉండే సుంకానికి సమానమైన ఎక్సయిజు డ్యూటీ వేసి వ్యక్తులకు 
అప్పగించటం జరిగింది. పంజాబులో ఉప్పును గనుల నుండి త్రవ్వించి గనుల వద్దే 
అమ్మకాలు జరిపారు. 


వాయువ్యరాష్ట్రాలు ఉప్పు పంపిణీ కోసం బెంగాల్‌ దిగువ రాష్ట్రాల మొద, రాజ్‌పుటానలోని 
సంభూర్‌ ఉప్పునీటి సరస్సు మాద పడమటి ప్రాంతాల మాద ఆధారపడేవి. ధర సమానంగా 
ఉండేటట్లు అన్ని ప్రాంతాల నుండి చేరిన ఉప్పు మోద నుంకాలను విధించేవారు. 


IV. సరిహద్దు సుంకాలు (customs): 





లోనూ, ప్రతి రహదారి మోదా రహదారి రుసుం (ol) రూపంలో 
రవాణాలో ఉన్న సరుకుల మోద రకరకాల సుంకాలు వేసేవారు. అయితే ఆ సుంకాలను 
బెంగాల్‌లో 1536లో 14వ చట్టం ద్వారా, బొంబాయిలో 1538 నాటి 1వ చట్టం ద్వారా, 
మద్రాసులో 1844 నాట్‌ 6వ చట్టం ద్వారా రద్దుచేసి, మొత్తం బ్రిటిష్‌ ఇండియా అంతటా 
డం జరిగింది. ఈ దేశం సరిహద్దుల్లోనే రవాణాలో 
some దుష్ఫలితాలను గురించి తరువాత చర్చిస్తాం 





20 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సుంకాల రాబడికి రెండు వనరులు ఉండేవి: 


VI. 


vir. 
vin. 


1x. 


1... ఉప్పు, నీలిమందు సముద్రం ద్వారా రవాణా జరిగే ఎగుమతుల సుంకాలు 


2. స్వదేశి రాష్ట్రాలు, బ్రిటిష్‌ రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నప్పుడు విధించే 
సుంకాలు, 
ఈస్టిండియా కంపెనీకి ఉప్పు, నల్లమందు సరుకుల మోద గల గుత్తాధిపత్యం 
ద్వారా వచ్చిన రాబడేకాక, పాగాకు గుత్తాధిపత్యం ద్వారా కూడా రాబడి వచ్చేది. 
సారాయి కల్లు మత్తుద్రవాల అమ్మకం వల్ల వచ్చే రాబడి అబ్కారీ అంటారు, 
ఎక్కువ పాట పాడిన వ్యక్తికి లైసెన్స్‌ ఇవ్వడం జరిగేది. తనకు గిట్టుబాయ్యే ధరకు 
అమ్ముకోడానికి ఒప్పందం ఉండేది. అమ్మేస్థలాన్ని, అమ్మే సమయాన్ని ప్రభుత్వం 
క్రమబద్ధం చేసేది. 
'బండ్లమాద. బగ్గీల మోద, కిరాయి వాహనాల మాద వాహనం పన్ను విధించడం. 
వర్గీక్చతం కాని పన్నులన్నిటినీ కలివి శాయిరి (Sayen పన్నులు (Sayer duties) 
అనేవారు. దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పన్నులు ఇందులో ఉండేవి. ఒకసారి 
స్థానిక రెవెన్యూ అధికారి వసూలు చేసిన అక్రమ వసూళ్ళను ఈ పద్దులో చేర్చడం 
జరిగింది. మద్రాసులో రవాణా పై వేసే ట్రాన్సిట్‌ సుంకాలను ఇందులో చేర్చడం 
జరిగింది. బెంగాలులో యాత్రికుల పన్నును ఈ పద్దు కింద చేర్చడం జరిగింది. 
దక్కన్‌ రాష్ట్రాలలో ఈ రెవెన్యూ వనరులను రెండు ప్రధాన పద్దుల కింద విడగొట్టడం 
జరిగింది. మొదటిదాన్ని మోవటుర్భా (140౧142) రెండోదాన్ని verer (Nalloolax) 
[రాత ప్రతిలో ఈ పదాన్ని sort (balobeh) అని "పైపు చేయడం జరిగింది] 
అనేవారు. అంగళ్ళమాద. వర్తకం మోద పన్నులు మోవ్‌టుర్భా పద్దు కింద ఉండేవి. 
పల్లెలలో వ్యవసాయదారుల నుంచి వృత్తి పనివాళ్ళు ధాన్యం రూపేణా వసూలుచేనిన 
సరుకుమోద విధించిన పన్నులు, వాళ్ళ అధీనంలో ఉంచుకున్న ఈనాం భూముల 
మోద ఉంచుకున్న పన్నులు బలూతా పద్దు కింద ఉండేవి. ఒక సందర్భంలో 
చెల్లని నాఖీలలో కొంత శాతాన్ని శాయిరి పేద్దుకింద చేర్చడం జరిగింది. 
స్టాంపుల ABar న్యాయరునుం (Judicial Fees)S రాబట్టడం జరిగేది. న్యాయశాఖ 
ఖర్చులను స్టాంపుల ద్వారా cb దావా మొత్తాన్ని బట్టి స్టాంపుల ఖర్చులు 
ఉండేవి. 
16 రూ॥ల విలువ వరకు ఉన్న దావాకు 1 రూ॥ విలువ స్టాంపు 
16 రూ॥ల నుంచి 32 amio వరకు 2 శ్ర 
32 రూ॥ల నుంచి 64 రూ॥ వరకు 4 E 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 21 





64 రూ॥ల నుంచి 150 రూ॥ వరకు 8 d 
150 రూ॥ల నుంచి 300 రూ॥ వరకు 16 గ్ల 
300 రూ॥ల నుంచి 800 రూ॥ వరకు 32 £ 
800 రూ॥ల నుంచి 1600 రూ॥ వరకు 50 * 
1600 రూ॥ల నుంచి 5,000 రూ॥ వరకు 100 2 


5,000 రూ॥ల నుంచి 10,000 రూ॥ వరకు 250 t 

10,000 రూ॥ల నుంచి 25,000 రూ॥ వరకు 500 E 

25,000 రూ॥ల నుంచి 50,000 రూ॥ వరకు 750 x 

50,000 రూ॥ల నుంచి 1,00,000 రూ॥ వరకు 1,000 d 

1,00,000 రూ॥ల నుంచి ఆ పైన రూ॥ వరకు 2,000 ^ 

వీటికి తోడు కోర్టులో దాఖలు పరచవలసిన పత్రాల మోదా సమనులు, ఆరోపణలు 
(సమాధానాలు) జవాబులు, అదనపు వివరణలు (రిజాయిండర్‌లు) అదనపువాదనలు, 


వాదించడానికి వకీలు కిచ్చే వకాలత్‌ నామాలు వీటన్నిటికీ వేరు వేరుగా స్టాంపులు 
ఉండేవి. కోర్టు హోదాను బట్టి స్టాంపుల రేట్లు మారేవి. 


X స్టాంపు డ్యూటీలు: 

మొదట బెంగాల్‌లో 1797 సంవత్సరములో ప్రవేశపెట్టడం జరిగింది. కాంట్రాక్టులు, 
దస్తావేజులు, దానవిక్రయాది పత్రాలు, E, పవర్‌ ఆఫ్‌ - అటార్నీ, (power- of 
attorney, ఇన్సూరెన్సు పాలసీలు, అప్పుపత్రాలు, రసిదులు, జామాను పత్రాలు, 
న్యాయకార్యవ్యవవారాల మాద స్టాంపుడ్యూటీ విధించారు. 25 రూ॥లు లోపు వినిమియవత్రాలను 
(bills of exchange) 50 రూ|ల లోపు రసీదులను మినహాయించడం జరిగింది. 

మద్రానులో 1805లో మొదటిసారిగా స్టాంపు కాగితాన్ని ముఖ్యంగా న్యాయవ్యవవారాల 
కోసం ప్రవేశపెట్టారు. 1816లో పత్రాలు, దస్తావేజులు. కొళ్ళు. తనఖాలు, వినిమయ 
పత్రాలు, రసీదులకు కూడా స్టాంపు డ్యూటిలను విస్తరించారు. 


బొంబాయిలో 1815వ సంవత్సరంలో ఈ పన్నును మొదట ప్రవేశపెట్టారు. 


ఆంగ్లేయులు స్టాంపుల పంపిణీ విధానాన్నే భారతదేశంలో అవలంబించారు. స్టాంపు 
వర్తకుడు తమకు ions స్టాంపులను కలెక్టరు నుంచి అందుకునేవాడు. వర్తకులు 
స్టాంపులకు పూచీ ఇచ్చేవారు. వాటిని కావలసిన పార్టీలకు అమ్మేవారు. అమ్మకం మోద 
కొంత శాతం రాబడి పొందేవారు. 


22 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం. 








XL సిక్కా రెవెన్యూ (Mint Revenue): 


నాణేలు ఉత్పత్తి చేసిన దాని మోద రెండు శాతాన్ని ముద్రవట్టం (36౧0296) 
రూపంలో వసూలు చేసేవారు. బాగుచేయడానికి ఛార్జీలు ప్రామాణికంగా తయారుచేయడానికి 
ఛార్జీలను వసూలు చేసేవారు. 

XI. ఓడరేవు ఆదాయం; 


G3, లంగరు సుంకాలు మొదలైన వాటిద్వారా రాబుట్టేవారు. కలకత్తా, మద్రాసు, 
బొంబాయిరేవుల పరిపాలనవ్యవస్థలకోసం ఈ రాబడి పనికొచ్చేది. వినియోగించడం జరిగింది. 


XM. స్వదేశీ సంస్థానాలతో జరిగిన సంధి నియమాల ననుసరించి వచ్చిన సబ్బిడిలు 
సుమారు అరలక్ష పౌనుల వరకు ఉంటాయి. 


ఈస్టిండియా కంపెనీకి "పై 13 రకాల ఆదాయ వనరులు ఉండేవి. వాటిలో చాలా 
వరకు ఈనాటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 


II 


విభిన్న వనరుల నుంచి వస్తున్న మొత్తం ఆదాయంలో ఒక్కొక్క దాని భాగం 
ఎంత శాతమో తెలుసుకోవటం కూడా ఒక ఆసక్తికరమైన విషయమే. మొదట భూమి 
పన్ను: దాని దిగుబడి బ్రిటిష్‌ ఇండియాలో మొత్తం ఆదాయంలో నిష్పత్తి: 








To వ్యవధి భావ వన్న ppm: 
వగటు సంవత్సర రెవెన్యూ భూమి వన్ను 
నిష్పత్తి (rios) 
Toros గాలా న్‌ pr 
1797-9810 1801-02 4125000 4202 
18020310 180607 4582000 31.99 
1807.08 10 1811-12 5,078,000 31.6 
181213 181617 9018000 5239 
1817-18 0 1821.22 13263000 se 
18222300 182627 12౯000 MS 
182728 1 1831-32 13.112.000 som 
1832.33 10 1836-37 119200 5700 
1837-38 10 194742 12380000 5905 
194243 1 1848-47 134200 ssas 
184748 1851-52 De" 560 
1865253 (0 1855-56 16183000 5540 
179293 to 1856-56 109000 5407 











త్టిండియా KTh పరిపాలన, ఆర్థికవిధానం 


23 





నల్లమందు రెవెన్యూ: దాని దిగుబడి, బ్రిటిష్‌ ఇండియా మొత్తం ఆదాయంలో 








నిష్పత్తి 
ఇం వ్యవధి సగటు సంవత్సర EET 
శెవెన్యూ నిష్పత్తి శాతం) 
17920310 172697 264000 37 
1797-0810 1801-02 312000 n 
1802-0310 169607 579,000 m 
1807-0810 1811-12 767000 am 
1812-1310 1816-17 958,000 555 
1817-1810 1821-22 1090000 54 
1822-2910 1826-27 1,641,000 e 
1827-2810 1831-32 1747000 812 
1832. 3310 183637 167000 809 
1897-3610 1841-42 1547000 7% 
1824310 1846-47 2965.000 123 
1847-4810 1851-52 ౩840000. 1480 
1852-5310 1855-56 4943.000 161 
17329910 1855-56 1,667,000 en 





ఉప్పు పన్ను: దాని 


దిగుబడి, బ్రిటిష్‌ ఇండియా మొత్తం ఆదాయంలో నిష్పత్తి 











శాల వ్యవధి వెగటు సంవత్సర మొత్తం రెవెన్యూకు 
శెవెన్యూ aga teso) 
1792-9310 1796-97 1.207000 1493 
1797-9810 1801-02 1,188,000 12.10 
1802-0810 1808-07 1,569,000 no 
1807-0810 1811-12 1785000 nu 
1812-1310 1816-17 1,882,000 1092 
1817-1810 1821-22 2256000 11.25 
1822-2310 1826-27 2605.00 nar 
1827-2810 1831-32 2590000 1208 
1832-3310 1836-37 2096000 972 
1827-2810 1841-42 2593.00 1297 
1842-4310 1846-47 2798.00 "e 
1847-4810 1851-52 2438000 9.14 
1852-5310 1866-56 2677000 917 
1792-6810 1855-56 2118000 "o 











24 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. సంవుటం -8 





సరిహద్దు సుంకాల రెవెన్యూ (Customs Revenue): డాని దిగుబడి, 
ESE ఇండియా మొత్తం ఆదాయంలో నిప్పత్రిశాతం 

















శాల వ్యవధి సంవత్సర మొత్తం రెవెన్యూ 
4 రివెన్యూసగటు నిష్పత్తి (శాతం) 
1702.09 10 179697 192000 238 
1797-98 10 1801-02 304000 310 
1802-03 to 180607 596000 416 
1807-08 10 1811-12 807000 504 
1812-1310 1816-17 1,189,000 p 
1817-1810 1821-22 1.687.000 832 
1822-23 10 182627 1,683,000 758 
1827-28 10 1831.32 1747.00 812 
1832-33 to 1836-37 1,506,000. 719 
1837-38 10 1841-42 1,418,000 676 
1842-49 10 1846-47 1,449,000 602 
1847-48 to 1851-52 1.439.000 540 
1862-53 to 1855-56 1,811,000 s52 
1792-99 10 1855-56 1,190,000 622 
ఇతర ఎధాల రెవెన్యూ: దాని దిగుబడి, బ్రిటిష్‌ ఇండియా మొత్తం ఆదాయంలో 
శాతం 
కాల వ్యవధి సంవత్సర మొత్తం రెవెన్యూ 
కెవెన్యూనగటు నవ్నత్తి wo 
1702.08 10 1706-67 2315000 2864 
1797-9810 1801-62 3.809.000 207 
1802-03 to 1806-07 6857.000 4787 
1807-0810 1811-12 749200 449 
1812-1310 1816.17 pen 23.18 
1817-1810 1821-22 1.992000 sor 
1822-2310 1826-27 1,965,000 sos 
1827-2810 1631-32 1,789,000 D 
1832-3310 1836-37 3,060,006 1460 
1837-3810 1841-42 1,434,000 p" 
1842-4310 1846-47 1,638,000 680 
1847-4810 1851-52 1.977.000 740 
1852-5310 1855-56 1,575,000 sas 


1752-9310 1855-56 3,043,000 1596 











ఈస్టిండియా కంపెనీ పరిపాలన, అర్థికవిధానం 


25 





PS చూపాం. ఈ క్రింది పద్దులు ఖర్చులకు సంబంధించినవి. 


రాబడి వనరులు, ప్రతి పద్దు నుంచి వసూలైన పైకం మొత్తంలో వాటి అనుపాతాలు 


1 
2. 
3. 


రెవెన్యూ వసూలులో అయిన ఖర్చులు. 


సైనిక, నౌకా ఖర్చులు. 


సివిల్స్‌ న్యాయ, పోలీసు శాఖలు 


ప్రజాపనులు 


భారతదేశంలో బుణపత్రం (BondDebt మోద వడ్డీ 


స్థానిక రాజులతో కుదుర్చుకున్న సంధులు, ఒప్పందాల మేరకు అలవెన్సులు, 
శేటాయింపులు 


అంతరంగిక పాలనా ఖర్చులు ఈ క్రిందివి చేరి ఉండేవి. 


(అ) 
(అ) 
ie) 
(ఈ) 


“ఆంతరంగిక బుణ పత్రాల" (Home Bond 0861) మోద వడ్డీ 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ వాటాదారులకు డివిడెండ్లు 


బ్రిటిషు రాణి సైనిక దళాల నిర్వహణ కయ్యే ఖర్చు పద్దుకు చెల్లింపులు 


ఈస్టిండియా పాలనా కార్యాలయమూ (East India House) బోర్డు 
ఆఫ్‌ కంట్రోలు ఖర్చులు. కాలక్రమానుసారంగా ఖర్చు పట్టికను ఇవ్వడం 
కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 


1800-1857 కాల వ్యవధిని ఎంపిక చేసుకొని ఆ (ప్రత్యేక సంవత్సరం రెవెన్యూకి 
ఖర్చుల శాతం నిష్పత్తిగా గుర్తించడం జరిగింది. 








w| y| సైనిక | బుణం]| Da) న్యాయ | _ రాష్ట్ర | భవనాలు 

ఆరాయం 'ఖద్చులు | మోద | రాజకీయ | వంబంధ | sS | కోటల 

వడ్డీ ఖర్చులు | ఖర్చులు | ఖర్చులు | _ఖర్చు 

1809-10| 11238000 | 11,078,000 | 58,877 | 18010 7221) 7525| 1991| 1.839 

1819-20| 13,016,000 | 12,34,000 | 64290 | 12805 Bsoof ssoo| 2oss| 1.758 

1820-30| 14,200,000 | 13,107,000 | sasa | 12124| 9,575| 7107| isos] 2610. 

1836-40 13:742,000 | 13,004.00 | 57,721 | 9756| 12296| 9565 | 2062| 1428 

1840-50 19,510,000 | 16,404,000 | 51,662 | 10512 8sc2| 7100| 2062 1.661 
1857 | 33,303,000 | 28,079000| 4555| 719| 962| 938 


























26 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రజాపనులు: 

ఒక దేశం ఆర్థిక వనరులను ఆ దేశం యొక్క అభివృద్ధి ఖర్చుల దృష్ట్యా నిర్ణయించవలని 
ఉంటుందని ఆచార్య ఆడమ్స్‌ అభిప్రాయం. దేశపు అభీవృద్ధి ఖర్చులలో ప్రజాపనులు 
ప్రధాన స్థానం వహిస్తాయని ఆయన అభిప్రాయం. 


ఇదే ప్రమాణాన్ని వర్తింపజేసి ఈస్టిండియా కంపెనీ ద్రవ్యకోశవిధానం మొత్తాన్ని 
మనం తప్పనిసరిగా త్రోసిపుచ్చవచ్చు. 


1853కు పూర్వం పరిపాలన అంతా యుద్ధ కార్యకలాపాలలో మునిగి ఉండేది. 
(ప్రజాపనులలో ఏ కొత్త పథకాన్నీ చేపట్టలేదు సరిగదా, పాతవాటిని క్షీణదశకు చేరుకోనిచ్చారు. 


డా! స్టే (Dr. Spray) రాసిన "మోడర్న్‌ ఐండియా" (1837) అనే పుస్తకంలో 
స్వతంత్ర స్వదేశ సంస్థానాధీశుల, రాజుల హయాంలో ఉపయోగకరమైన పనులు. భారీ 
పనులు చేపట్టి నిర్వహించడం జరిగిందని మన పాలనలో వున్న భూభాగాల్లో కాలువలు, 
వంతెనలు, జలాశయాలు, రిజర్వాయర్‌లు, బావులు, వనాలు మొదలగునవి మన పూర్వీకులు 
వాటికోనం కేటాయించబడిన ఆదాయాల్లోంచి రూపుదిద్దుకొని మనకు సంక్రమించినా అవి 
త్వరత్వరగా అంతరిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. 





భారతదేశంలో ప్రజావనుల గురించి జాన్‌ బ్రైట్‌ (John Brigh) "ప్రజాపనులకు 
సంబంధించి నేను, భారతియుల కోసం మాట్లాడే టట్లయితే, ఈ వాస్తవాలను చెబుతాను. 
అవేమంశే మొత్తం భారతదేశంలో Sot; ఒక ఇంగ్లీషదేశంలోనే రోడ్డు ఎక్కువగా ఉన్నాయి. 
ప్రయాణించడానికి తగిన రోడ్డున్నాయి. ఇంకా చెప్పాల్సి వస్తే ఒక్క 'మాంభెస్టర్‌ నగరంలోనే 
ఆ నగరవాసులకు నీటిద్వారా రవాణా చేయడానికి ఒక సంవత్సరానికి పెట్టిన ఖర్చు 
కస్టిండియా కంపెనీ తన పాలనలో ఉన్న భారతదేశంలో అన్ని ప్రాంతాలలో ప్రజావనులన్నింటి 
మోద పధ్నాలుగు సంవత్సరాలలో (1834 నుంచి 1848 వరకు) పెట్టిన ఖర్చు కంచు 
ఎక్కువ అని చెప్పవచ్చు. భారతదేశ ప్రభుత్వం నిజమైన కార్యకలాప మంతా దేశాన్ని 
గెల్బుకోటం, మన పాలనలో కలుపుకోవడం అనే కార్యకలాపం మాత్రమే" అని అన్నాడు. 





"ప్రజా పనుల శాఖ' ఏర్పరచటానికి ముందు భారతదేశపు (ప్రెసిడెన్సీ లన్నిటిలో 
పరిపాలన ఒకే విధంగా ఉండేటట్లు ఏర్పాటుచేస్తే ముందు ప్రధాన పరిపాలన ఈ శాఖలను 
వేరు వేరు పద్ధతులలో తన కార్యకలాపాలను నిర్వహించింది. 


బొంబాయిలో మిలిటరీ బోర్డు కార్యకలాపాలను నిర్వర్తించింది. అంతస్థులో తక్కువ 
అయినప్పటికీ రోడ్లు, చెరువులు సూపరింటెండెంట్‌ను మిలిటరీ బోర్డుకు వెలుపల ఉంచడం 
జరిగింది. 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 


27 





బెంగాల్‌లో మిలిటరీ బోర్డుకు పూర్తి నియంత్రణ ఉందేది. 


మద్రాసులో ఈ శాఖ పరిపాలన మూడు విధాలుగా ఉండేవి. అవి- 


1. బోర్డు ఆఫ్‌ రెవెన్యూ ప్రజాపనుల శాఖ 
2. రోడ్డ సూపరింటెండెంట్‌ 


౩. మిలిటరీ బోర్డు 


లార్డ్‌ ASTA, ఈ విధానంలో వైవిధ్యాన్ని తగ్గించి ఒకే విధంగా ఉండేటట్లు రాష్ట్ర 


'ప్రజావనులకు సంబంధించి ప్రత్యేక శాఖను సృష్టించడం జరిగింది. 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో ప్రజాపనుల శాఖ నిర్వహించిన పనులను 


గురించి సంక్షిప్తంగా సమాక్షిద్దాం. 


1. కాలువలు: 


గంగ కాలువ - 449 1/2 మైళ్ళు తూర్పు - పడమర యమున కాలువ -445 మైళ్ళు 
గడువు గల పడమటి యమున కాలువను పూర్తిచేయడం జరిగింది. పంజాబ్‌ కాలువలు - 
425 మైళ్లు బోరీ దో ఆబ్‌ కాలవను పంజాబ్‌లో 1856 మే లో నిర్వహించడం జరిగింది. 
మద్రాసు నీటిపారుదల పనులు - చెరువులు, జలాశయాలు, కావేరి, గోదావరి, కృష్ణా 


నదులకు ఆనకట్టలు నిర్మించడం, 


2. ట్రంకు రోడ్డు: 
డె 


కలకత్తా నుంచి పేష్వారుకు 
కలకత్తా నుంచి బొంబాయికి 
మద్రాసు నుంచి బెంగుళూరుకు 
బొంబాయి నుంచి ఆగ్రాకు 
రంగూన్‌ నుంచి ప్రోమ్‌ వరకు 

$ go మార్గాలు: 
కలకత్తా నుంచి బుక్‌ద్వాన్‌ వరకు 
బొంబాయి నుంచి వాసింద్‌ వరకు 


బొంబాయి నుంచి కుంపే వరకు 
మద్రాసు నుంచి వెల్లూరు వరకు 


మైళ్ళ 
1,428 
1,002 
200 
734 
200 


10 
8 


వ్యయం 
1,423,000 
5,00,000 
37,121 
2,43,676 
1,60,000 


28 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





4. 2885 Dompo: 

కలకత్తా నుంచి పెషావర్‌ వరకు 

ఆగ్రా నుంచి బొంబాయి వరకు మొత్తం సుమారు 4000 మైళ్ళు 

బొంబాయి నుంచి మద్రాను వరకు 

È హెండ్రిక్స్‌ ఇట్లా అంటాడు: "విస్తీర్ణాన్ని, జనాభాను పోల్చి చూస్తే ఈ పనుల 
246 అనుకొన్నంత గొప్పదీ కాదు, క్రమంగా నడుస్తున్నది కాదు. పూర్తి నైనిక లక్షణమున్న 
అధీన బద్ధ సంస్థలను (Undertakings) మినవోయించి, భూమి, నీటి కాలువల ద్వారా 
రవాణా, నీటిపారుదల పనులు లేదా మరోమాటలో రెవెన్యూ రాబడిని పెంచే ప్రజా 
పనులు - అని ఈ విధంగా వర్గీకరించి సమీక్తిస్తే, ఇటివలి సంవత్సరాల కార్యకలాపాలను 
ఒక సంవత్సరానికి 1 1/2 మిలియన్‌ల Poño మించిన వ్యయం లేదు. ఉత్పత్తిని 
“పెంచే పనులను పరిశీలించినట్లయితే 1859-54 సంవత్సరంలో (అం'కే కాలువల నిర్మాణం, 
నీటిపారుదల వంటివి). 738,015, 1854-55 సంవత్సరంలో 543, 333 కంచు ఎక్కువ 
ఖర్చు పెట్టడం జరగలేదని తెలుస్తుంది. 


“రెవెన్యూ పరిస్థితి అధిక వ్యయాన్ని, అధిక వ్యయాన్ని నిరోధించడానికి, of మాదట 
(DES ఇండియా రాజ్య విస్తీర్ణం 537,000 చదరపు మైళ్ళు, జనాభా 132,00,000ను 
పరిగణలోకి తీనుకున్నప్పుడు, ఈ డబ్బు కూడా చాలా తక్కువ అని చెప్పేవారికి సమాధానం 
కాగలదు. ఈ నమాధానం అనుమానపడుతున్న కష్టాలలో ఒక దానిని తీర్చగలదు. ఇది 
కష్టంగా కనపడేది మాత్రమే. దాన్ని నివారించవచ్చు కూడా. ముందు యోచించిన దృష్టాంతాల 
ఖర్చు దృష్ట్యా ఉత్పాదక ఫలితాల ఆచరణాత్మక దృష్టాంతం నుంచి మాత్రమే కాక, ఈ 
దేశపు వలస సామ్రాజ్యపు ఇతర శాఖల విధానం, చారిత్రక దృష్టి నుంచి కూడా దీనిని 
నివారింపవచ్చునని తెలుస్తుంది. ఈస్టిండియా కంపెనీ చరిత్ర లేదా ఇతరదేశాల వర్తక 
కంపెనీల చరిత్ర అయినా జాగ్రత్తగా పరికిస్తే కొన్నిటి మోద అధిక వ్యయం దుర్వ్యయం 
కనిపిస్తాయి. కాని ఆ ఖర్చులు అధిక లాభాలు గడించేవి కావటంతో ఆర్థిక విధానం 
విజ్ఞతతో నిర్వర్తిస్తున్నారని బుజువాతుంది". 
రెవెన్యూ ఒత్తిడి: 

ఈ శాఖలో మన అధ్యయనం విలుగాదు. eot మన అధ్యయనం వీలుగాదు. 
wot మన పరిధికి మించినదని కాదు; అందులో మనకు అసంఖ్యాకమైన ఆటంకాలు 
Gio» మొదటిదీ, ముఖ్యమైనది ఏమంటే జనాభా గురించి పూర్తిగా సరి అయిన 
గణాంక వివరాలు మనకు లేవు. ఆ కాలంలో జనాభా లెక్కలు (Census) eot: ఏమిటో 
తెలియదు. జనాభా గురించి ఏ అంచనా అయినా శాస్త్రీయమైంది కాదు. అస్పష్టమైన, 
అంచనాలు మాత్రమే. 


ఈస్టిండియా కంపెనీ వరిపాలన, ఆర్థికవిధానం. 29 





అలాంటి అధ్యయనం మార్గంలో మరో తీవ్రమైన అవరోధం ddot ప్రతి నంవత్సరం 
ఈస్టిండియా కంపెనీ తన రాజ్యాన్ని ఎన్నో మైళ్ల పర్యంతం విస్తరింపజేస్తూ వచ్చింది. 
రెవెన్యూలో పెరుగుదల పన్నులు ఎక్కువగా వేయడం Sem, లేదా రాజ్యవిస్త్రతి వల్లనా 
అనే ప్రశ్న నిల్చే ఉంటుంది. 


మూడోది, ఈస్టిండియా కంపెనీ రెవెన్యూ లెక్కలు చాలా కచ్చితంగా ఉండేవి, ఇది 
వరకు గమనించినట్టు 1813 వరకు రెవెన్యూ లెక్కలు వాణిజ్య లెక్కలతో కలిసిపోయి 
ఉండేవి. ఆ తర్వాత పార్లమెంటు శాసనాన్ని అనుసరించి వాటిని విడదీయడం జరిగింది. 
వాటిని సులభంగా. అర్థం చేసుకోడానికి కష్టంగా ఉండేది. 


ఈ తీవ్ర అనురోధాల వల్ల ముఖ్యమైన ఈ అధ్యయన దశను వదిలి పక్కకు 
పెట్టాల్సి వస్తున్నది. విడివిడిగా ఉండే కొన్ని వివరణలను ఒక సమూహంగా చేసినప్పుడు. 
అవి రెవెన్యూ ఒత్తిడిని గురించి ఒక అభిప్రాయం కలగజేస్తాయి. ఒక్క భూమి పన్నును 
గురించి ఆర్‌.సి. దత్త్‌ (R.CDut) చెబుతూ (ఈ విషయం మాద ఆయనను మించి 
ఎవరికీ ఎక్కువ విజ్ఞత లేదు). ఇట్లా అంటాడు “బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన భూమి పన్ను 
ఎక్కువే కాక, అనెక ప్రాంతాలలో అనిశ్చితంగాను; నిలకడ లేనిది గాను ఉంది. ఇంగ్లాండులో 
భూమి పన్ను పొండులో ఒక షిల్లింగ్‌ నుంచి నాలుగు పిల్లింగ్‌ల మధ్య ఉంటుంది. wot 
17088 నూరు సంవత్సరాల పూర్వం భూమి కాలులో (Renta)5 నుంచి 20 శాతం 
మధ్య ఉండేది. దాన్ని విలియమ్‌ పిట్‌ (Wiliam Pit) సార్వకాలికంగా, మార్పుకు లొంగేదిగా 
చేశాడు. బెంగాల్‌లో భూమి పన్ను కౌలులో 90 శాతానికి మించి నిర్ధారించడం జరిగింది. 
ఉత్తర భారతదేశంలో కౌలులో ఎనభై శాతం మించి నిర్ధారించడం జరిగింది. 1793-1822 
మధ్య కాలంలో (బ్రిటిష్‌ ప్రభుత్వం తమ కంటె ముందు పాలించిన మహమ్మదీయ 
పాలకుల విధానాన్ని ఆదర్శంగా పెట్టుకొని అనుసరించడం జరిగింది. మహమ్మదీయ 
పాలకుల భూమి పన్న కూడా అపారంగా ఉండేది. తేడా అంతా ఏమిటంకే మహమ్మదీయ 
పాలకులు తామెప్పుడూ పన్నును పూర్తిగా వసూలు చేయలేదని చెప్పుకునేవారు. (బ్రిటిష్‌ 
పాలకులు పన్నును పూర్తిగా క్రూరంగా వసూలు చేసినట్లు చెప్పుకునేవారు. బెంగాల్‌ చివరి 
మహమ్మదీయ పాలకుడు తన పరిపాలనలో చివరి సంపత్సరంలో (1764) £ 817, 553 
భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది. బ్రిటిష్‌ పాలకులు మువ్ఫయేళ్ళ లోపు 
పాలనలోనే అదే రాష్ట్రంలో £ 2,680,000 వసూలుచేశారు. TESIS ఉత్తర భారతదేశంలో. 
అలవాబాదును, మరి కొన్ని సంపన్న జిల్లాలను బ్రిటిష్‌ (ప్రభుత్వానికి దత్తత చేశారు. 
బ్రిటిష్‌ పరిపాలకులు విరమణ జరిగిన మూడు సంవత్సరాలలోనే £ 1,682,306 భూమి 
శిస్తును వనూలుచేశారు. మద్రాసులో ఈస్టిండియా కంపెనీ, మొదట భూమి ఉత్పత్తిలో 
సగభాగం భూమి శిస్తుగా విధించింది. 1817లో మరాఠాల నుంచి రాజ్యాన్ని గెలుచుకున్న 


30 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సంవత్సరం బొంబాయి రాష్ట్రంలో భూమి శిస్తు 800,000 ఉండేది. బ్రిటిష్‌ పరిపాలన 
ఏర్పడిన కొద్ది రోజులలోనే 1,500,000కు దాన్ని పెంచడం జరిగింది. అప్పటి నుంచీ 
భూమి శిస్తును వరసగా పెంచుతూ రావడం జరిగింది. బిషప్‌ హెబర్‌ (Bishap Heber) 
మొత్తం భారతదేశమంతటా పర్యటించి, బ్రిటిష్‌ రాష్ట్రాలు, స్వదేశ సంస్థానాలు దర్శించి, 
1820లో "2 స్వదేశీ రాజు కూడా మేము విధించినంత పన్ను విధించడు" అని రాశాడు. 
1830లో కలొనెల్‌ bf; (Colonel Briggs) "భారతదేశంలో ఇప్పుడున్న భూమి పన్ను 
మొత్తం భూస్వామి కొలునంతా రాబట్టుకొనేటట్లుగా ఉన్నది. ఇంత అధికంగా పన్ను 
యూరప్‌, ఆసియా ఖండాలలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఏనాడూ ఉన్నట్లు తెలియదు" 
అని రాశాడు. 


“బెంగాల్‌ ఉత్తర భారతదేశం ప్రజలు బ్రిటిష్‌ పరిపాలన తొలినాళ్ళలో భారీ 
భూమిపన్ను అంచనా నుంచి క్రమంగా కొంత ఉపశమనం పొందారు. బెంగాల్‌లో భూమి 
పన్ను అంచనాను శాశ్వతం చేశారు. సేద్యం విస్తరణతో దాన్ని పెంచడం జరగలేదు. 
ఇప్పుడది (రోడ్డు, ప్రజాపనుల అంచనాలు కలుపుకొని) రెంటల్‌ (rentaljé* సుమారు 35 
శాతం నిష్పత్తిలో ఉన్నది, ఉత్తరభారతదేశంలో అంచనాను శాశ్వతం చేయలేదు. 1855లో 
అన్ని అంచనాలు కలుపుకొని 50శాతం పైగా పెంచడం జరిగింది. అయితే కొత్త అంచనాలను 
చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల ననుసరించి లెక్కింపులు జరుగలేదు. అయితే 
భవిష్యత్తులో గిట్టుబాటు అయ్యేటటువంటి అంచనామోద కొలు, 60శాతం పన్నులు వేశారు. 


బొంబాయి, మద్రాసు రాష్ట్రాల్లో పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ఈ రెండు 
రాష్ట్రాల్లోనూ. రైత్వారీ సెటిల్‌మెంట్‌ అమలులో ఉంది. ఈస్టిండియా కంపెనీ కాలంలో 
భూమి అధీనంలో ఉంచుకొన్న రైత్వారీ విధానం పనిచేసే తీరును ఫుల్లెర్టన్‌ (Fulenon) 
(మద్రాసు ప్రభుత్వం సభ్యుడు) ఇట్లా చక్కగా వర్ణించాడు". మొత్తం భూమి ప్రయోజనం 
= అంకే గ్రేట్‌ బ్రిటన్‌లోని భూస్వాములూ, పెట్టుబడి వ్యవసాయ దారులందరూ కూడా 
ఒక్కసారి భూతలం మాద నుంచి తుడిచిపెట్టుకొని పోయారనుకోండి. రాజ్యంలోని ప్రతిపాలం 
Orc తరచుగా నిర్ణయించిన శిస్తు చెల్లింపు స్థాయికంటె ఎక్కువగా ఉందనుకోండి; ఆ 
విధంగా శిస్తు నిర్ణయించిన భూమిని, గ్రామాణ ప్రజలకు వాళ్ళ పశువులు, నాగళ్ళ సంఖ్య 
ట్టి ప్రతి ఒకరికీ నలభై, ఏబై ఎకరాల మేరకు ఇవ్వడం జరిగిందనుకోండి; దాదాపు ఒక 
లక్షమంది రెవెన్యూ అధికారుల చేత శిస్తులు వనూలుచేయించవలసి వచ్చేది; అదైనా వాళ్ళ 
ఇష్టానుసారం వనూలుచేసి, జమగట్టేవారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం భూమి స్యాధీనదారుడి. 
పొలం పండిన పంట నుంచి గాని, ఇతర ఆస్తి నుంచి గాని చెల్లించక తప్పేది కాదు. తన 
పొరుగు వాడి చెల్లింపు ఆధారమేమిటో, ఇతర ఆధారాల నుంచి ఏమైనా మిగుల్చుకొంటున్నాడో 
గూఢచారిలా, గమనించి ఫిర్యాదు చేయడానికి ప్రతి ఒకరినీ ప్రోత్సహించడం గూడా 
జరిగేది. ఊళ్ళో ఒకరు లేదా కొందరు వ్యక్తుల పన్నులు చెల్లించలెకపోతె, ఊరు మొత్తం 


ఈస్టిండియా కంపెనీ వరిపాలన, ఆర్థికవిధానం 31 





ఆ లోటు పూడ్చాల్సిన విధి వుండేది; బోర్డు ఆదేశాల మేరకు వ్యవహరించే (ప్రతి దేశపు 
కలెక్టీరులు గ్రామికుల ప్రలోభాలను నాశనం చేసే పట్టుదలతో కూడిన సూత్రం మోద, 
మదింపు సమానం చేసే సాధారణ పద్ధతిలో వ్యవహరిస్తూ. జప్తలు చెస్తూ. పారిపోయిన 
వాళ్ళను పట్టి తెస్తూ వ్యవహరించటం; అధవా ఎవరైనా తమ బాధలను గురించి నేరారోపణ 
చేయాలనుకుంటే అక్కడి కలెక్టరు, మేజిస్టేట్‌లను దాకే గదా ఉన్నత న్యాయస్థానాలకు 
వెళ్ళగలిగేది? అదే సమయంలో ప్రతి కింది అధికారిని భూమి wb వసూలుచేయడానికి 
పోలీసు అధికారిగా నియమించేవారు. ఆ అధికారికి ఏ నివాసి మోద ఏ అభియోగం 
మోదనైనా నిందితుడి వాగ్మూలం తీసుకోకుండానే సాక్ష్యాధారాలు లికుండానే జుల్మానా 
విధించే అధికారం, కొరడాలతో కొట్టి జైళ్ళలో నిర్చంధించే అధికారాలు ఉండేవి. 

P విషయాలకి మార్టిన్‌ ఇంకా ఇలా జోడించాడు. “మద్రాసు రాష్ట్రంలో రైత్వారీ 
విధానం నిలబెట్టాలనుకునేవారి కళ్ళను ఏదైనా తెరిపిస్తే, ఈ చిత్రవధలే తప్పనిసరిగా 
తెరిపిస్తాయి. MNI SOTS, మద్రాను కౌన్సిల్‌ సభ్యుడు ఈ గ్రంథకర్తకు ఇట్లా వెల్లడిచేశాడు. 
మద్రాసు కోశాగారానికి బండ్లకొద్దీ నాణాలు తరలించడం తాను చూశానని, ఎవరి నుంచి 
దాన్ని వసూలుచేశారో, వారి దారిద్ర్యాన్ని గుర్తించానని, అన్నాడు. అంతా కాక తలచుకొన్న 
డబ్బు ఎట్టి పరిస్థితిల్లో నైనా ప్రభుత్వం వసూలుచేయడం చూస్తే ప్రభుత్వం నిర్ణయాత్మకమైనదిగా 
కనిపించడమే కాక, రానున్న సంవత్సరాలలో వారి గతి తలచుకొని వణకిపోవాల్సి వస్తున్నది. 

దేశంలోని రవాణాలో ఉన్న సరుకుల మోద వేయబడ్డ పన్నుల ఒత్తిడిని గురించి, 
కంపెనీ పాలనలో భారతదేశపు ఆర్థిక పరిస్థితిని గురించి చెప్పుకొనేటప్పుడు పరిశిలించవచ్చు. 

పన్ను విధింపు ఒత్తిడికి అనుబంధంగా ప్రజల ఆదాయానికి సంబందించి మనకు 
తెలిసింది చాలా తక్కువ. 

పన్ను ఒత్తిడిని గురించిన అవగాహన ఆదాయపు వివరాలకు మించి ఇంకేదీ పూర్తి 
అవగావాన ఇవ్వదు. అయితె ప్రజల ఆదాయం గురించిన వివరాలు బొత్తిగా తెలిసిరావటం 
లేదు. వ్యవసాయ కూలీ నగటు జీతం నెలకు 4 నుంచి 6 షిల్లింగుల మధ్య, 18 నుంచి 
27 పిల్లింగుల మధ్య ఉన్నట్లుగా మన్రో అభిప్రాయపడ్డాడు. 

పన్ను ఒత్తిడి ఏమిటో మనకు తెలియదు. కాని పరిస్థితుల ఆధారాలను బట్టి 
చూస్తే ఆది ఇంకా హెచ్చుస్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. 


IV 


మార్చిన్‌ మొత్తం ఆర్థిక చరిత్ర Som ఈ కింది విధంగా సంక్షేపించాడు. 
85 కంపెనీ సంపద మోద పెట్టుకొన్న ఆశలు అత్యాశలు. ఈ విషయాన్ని బెంగాల్‌, 


32 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = pomo, సంవుటం -6 





బీవార్‌ దివానీలను కంపెనీకి ఇచ్చినప్పుడు జతర సందర్భాలలోను గమనించడం జరిగింది. 
భూమి శిస్తు రాబడిలో ఉన్న శ్రద్ధకూ ఖర్చు Dh శ్రద్ధకు పొంతన కనపడదు. యూరోపియన్‌ల 
ప్రభుత్వ వ్యయం, ప్రతి (ప్రెసిడెన్సీలోను స్థావరం చేసిన సేనల పెరుగుదల, న్యాయ 
సమ్మతం కాని ఖర్చుల వనరులు ముందుగా ఊహించిన మిగులును స్వాహా చేసి దేశాభివృద్ధి 
కార్యక్రమాలకు ఏమో DADI కావు. స్థానిక పాలకులు వేయించిన రోడ్లు, కాలపల 
మరమ్మత్తులకు ఇతర ప్రజా సంబంధ పనులకు కూడా ఏ మాత్రం డబ్బు మిగిలేది కాదు. 
కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చాలా దౌర్భాగ్య స్థితిలో నిర్వహించారనడం వింత ఏమో 
గాదు. ఆ కాలపు ఒక చరిత్రకారుని అభిప్రాయం; 


"బ్రిటిష్‌ సైనికాధికారుల ఆధిపత్యం కింద మనకొక సైన్యం ఉంది. యూరోపియన్‌ 
యుద్ధతంత్రాల ననుసరిస్తాము. ఇంగ్లీషు చట్టం సారాంశం మన న్యాయాస్తాన్ని సూత్రంలో 
రూపొందబడింది. భూమి శిస్తును గురించిన మన మదింపు ఆడమ్‌స్మిత్‌, అతని అనుచరుల 
సిద్దాంతాల ప్రాతిపదికను ఆధారం చేసుకొనే పాటిస్తామనుకోవాలి. మన ద్రవ్యం మాత్రమే 
భారతదేశానిది. మన “సైనికులు జొమిని (Jomini), బ్లాక్‌స్టోన్‌ (Blackstone), బెంధామ్‌ 
(Bentham), మిల్స్‌ (Mills), రికార్డో (Ricardo) వ్యూహాలను ఆధ్యయనం చేస్తారు. కాని 
మన ఆర్థికవేత్రల విధానం మూడు వందల ఏళ్ళ క్రితం నాటి అక్చరు చక్రవర్తికి మంత్రి 
అయిన అబుల్‌ ఫజల్‌ విధానం ఒకటిగానే ఉంది!" 








సంవత్సరం మొత్తం ఆదాయం మొత్తం ఖర్చు 

(పొండ్లలో) (పొండ్లలో) 
1792-93 5,512,761 3,873,859 
1793-94 8,276,770 6,593,129 
1794-95 8,026,193 6,567,808 
1795-96 7,866,094 6,888,997 
1796-97 8,018,171 7,508,038 
1797-98 8,059,880 8,015,327 
1798-99 8,652,033 9,139,363 
1799-1800 9,736,672 9,955,390 
1800-01 10,485,059. 11,468,185. 
1801-02 12,163,589 12,410,045 
1802-03 13,464,537 12,326,880 


1809-04 13,271,385. 14,395,405 














తష్టింతియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం. 22 
సంవత్సరం మొత్తం ఆదాయం మొత్తం ఖర్చు 

(పొండ్లలో) (పౌండ్లలో) 
1804-05 14,949,395 16,115,183 
1805-06 15,403,409 17,421,418 
1806-07 14,535,739 17,508,864 
1807-08 15,669,905 15,850,290 
1808-09 15,525,055 15,392,889 
1809-10 15,655,985 15,534,711 
1810-11 16,679,197 13,909,981 
1811-12 16,605,615 13,220,966 
1812-13 16,336,290 13,515,828 
1813-14 17,228,711 13,617,725 
1814-15 17,297,280 15,955,006 
1815-16 17,237,819 17,059,968 
1816-17 18,077,578 17,304,162 
1817-18 18,375,820 18,046,194 
1818-19 19,459,017 20,396,587 
1819-20 19,230,462 19,689,107 
1820-21 21,352,241 20,057,252 
1821-22 21,803,108 19,856,489 
1822:23 21.7101 20,083,741 
182324 21,280,384 20,853,997 
182425 20,750,183 22,504,156 
1825-26 21,128,388 24,168,013 
182627 22,383,497 23,312,295 
182728 22,863,263 24,053,837 
1828.29 22,740,691 21,718,560 
1829.30 21,695,208 20,568,358 
1830-31 22,019,310 20,233,890 





34 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంపుటం - 











సంవత్సరం మొత్తం ఆదాయం మొత్తం ఖర్చు 

(పొండ్లలో) (పౌండ్లలో) 
1831-32 18,317,237 17,048,173 
1832-33 18,477,924 17,514,720 
1833-34 18,267,368 16,924,332 
1334-35 28,856,647 16,684, 
1335-36 20,148,125 15,994,804 
1836-37 20,999,130 17,363,368 
1837-38 20,858,820 17,553,525 
1838-39 21,158,099 21,306,232 
1839-40 20,124,038 22,228,011 
1840-41 20,851,073 22,546,430. 
1841-42 21,837,823 23,534,446 
1842-43 22,616,487 23,888,526 
1843-44 23,586,573 24,925,371 
1844-45 23,666,246 24,293,647 
1845-46 24,270,608. 25,062,738. 
1846-47 26,084,681 26,916,188. 
1847-48 24,908,302 26,747,474 
1848-49 25,396,386. 26,766,848. 
1849-50 27,522,944 26,960,988. 
1850-51 27,625,360 27,000,624 
1851-52 27,832,237 27,098,462 
1852-53 28,609,109 27,976,735 
1853-54 28,277,530 30,240,435. 
1854-55 29,133,050 30.753.456 
1855-56 30,817,528 31,697,590 
1856.57 31,691,015 31,608,875 


1857-58 31,706,776 41,240,571 





ఈస్టిండియా కంపెని పరిపాలన, ఆర్థికవిధానం 35 





రమేష్‌ చంద్రదత్‌ 1792 నుంచి 1857 వరకు గల మధ్యకాలాన్ని పరిగణనలోకి 
తీసుకొని అట్లా అన్నాడు 'పధ్నాలుగేళ్ళపాటు లోటు గనక aob ముప్ఫై రెండేళ్ళ 
మిగులు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. సుమారు నూట 3B) లక్షలు లోటు ఉంటే, సుమారు 
నాలుగు వందల తొంభై లక్షల మిగులు ఉంది. 46 సంవత్సరాల నుంచి భారతదేశపు 
పరిపాలన వల్ల మూడువందల అరవైలక్షల నికరలాభం ఉంది. అయితే ఈ డబ్బును 
భారతదేశంలో పొదుపు చేసేవారు కాదు. నీటివనరులకు కాని ఖర్చు పెట్టేవారు కాదు. 
కంపెనీ షేర్‌పోల్డర్లకు కప్పంగా ఉపయోగపడేది. కంపెనీ వాటాదార్లకు పాళ్ళు (dividend) 
పంచటానికి నరిపోకపోయేటప్పటికి, వాటా పాళ్ళు చెల్లించటానికి 'పబ్లిక్‌ డెట్‌ ఆఫ్‌ అండియా' 
(Public Debt Of India) పెరుగుతూ వచ్చింది. (1 ఆర్‌.సి.దత్‌ "ఇండియా అండర్‌ అర్లీ 
బ్రిటిష్‌ రూలొ పు. 408). 

ఆంగ్లండ్‌లోను, భారతదేశంలోను అప్పులు పుట్టించడానికి రెండు స్పష్టమైన మార్గాలు 
ఉండేవి. 

భారతదేశంలో ప్రభుత్వానికి డబ్బు అవసరమైనప్పుడు ప్రకటన చేసేవారు. ప్రకటనలో 
తెలిపిన నిర్లీత రేట్ల ప్రకారం, నిబంధనల ప్రకారం బుణం తీనుకొంటామని ప్రకటించేవారు. 
బుణాలు తీసుకొనే విధానం వెల్లడిగా ఉన్నంతకాలం ఆసక్తిగల పెట్టుబడిదారు వాళ్ళకు 
తోచినంత పెట్టుబడి పెట్టేవారు. దానికి బదులుగా బుణపత్రాలను పొందేవారు. బుణాల 
ద్వారా పొందినే డబ్బంతా భారతదేశంలో సేకరించినదే. 

ఇంగ్లాండులో మరో భిన్నమైన పద్ధతి ఆచరణలో ఉండేది. పార్లమెంట్‌ చేత 
ఏర్పాటుచేసిన ఒకే ఒక పద్ధతి ఉండేది. అ పద్ధతి ప్రకారం ఈస్టిండియా కంపెనీ ఇతర 
కార్పొరేషన్‌ల మాదిరిగా బుణాన్ని సేకరించడం జరిగేది. wob బాండ్లద్వారా బుణాన్ని 
“సేకరించడం జరిగేది. స్వదేశంలో అప్పంతా కంపెనీ బాండ్లద్వారానే సేకరించడం జరిగేది. 

కనీసం కంపెనీ పాలనలో పబ్లిక్‌ డెట్‌ (ఇండియా ప్రజారుణం) పూర్తిగా యుద్ధసృష్టే 

మనం రెండు రుణాల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలిద్దాం. 
భారతదేశ బుణం: 

1792లో భారతదేశ బుణం £ 7,000,000 పౌండ్లకు కొద్దిగా మించి ఉండేది. 
ఏడేళ్ళలోపే £ 10,000,000 పెరిగింది. 1800లో £ 14,625,384 ఉండేది. మరాఠాలతో 
Eb cire» మొదలుపెట్టినప్పుడు, ఒక్క ఊపులో 1807-08 నంవత్సరంలో £2,339,087 
వార్డీక వడ్డీని కలుపుకొని £ 30,098,875 మొత్తానికి భారతదేశ బుణాన్ని పెంచాడు. 
శాంతి పరిస్థితులు నెలకొన్న తర్వాత, విముక్తి కలిగించడానికి అప్పులను తగ్గించే ప్రయత్నాలు 
జరిగాయి. ఈ విధానం వల్ల 1810-11లో భారతదేశ బుణాన్ని £ 22545843 వడ్డీని 
f15034345 తగ్గించడం జరిగింది. అయితే యుద్ధాలు సర్వకాలికం. శాంతి అరుదైన 


36 కార్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు. సంపుటం -6 





సంఘటనగా ఉండేది. 1819-20లో నేపాల్‌ యుద్ధం వల్లను మొదటి మరాఠా యుద్ధం 
వల్లనూ భారతదేశ బుణాన్ని £31,338,855కు పేంచడం జరిగింది. 1823-24 నాటికి 
శాంతి పరిస్థితులు నెలకొనడం వల్ల బుణాన్ని తగ్గించడం జరిగింది. అయితే ఆ మరుసటి 
ఏడే 182425 సంవత్సరంలో మొదటి బర్మా యుద్దీం జరగడం వల్ల మళ్ళీ £98,316 4085. 
“పెంచడం జరిగింది. 1835-36లో బుణాన్ని 231,821,118కు పెంచడం జరిగింది. 
అయితే భారతదేశంలో ఒకదాని వెంబడి ఇంకో సైనిక వ్యాసంగం వస్తూనే వుండేది. ఆఫ్టన్‌ 
యుద్ధం, సింధ్‌ యుద్ధం, రెండు సిక్కు యుద్దాలు రెండో బర్మా యుద్ధం - ఈ యుద్దాల 
వల్ల 1852-53 సంవత్సరంలో € 52,313094కు బుణం' పెరిగింది. వడ్డీ కూడా 
£2,479,133కు పెరిగింది. 1853-54లో ప్రజాపన్నుల విధానాన్ని ఆరంభించారు. దీనివల్ల 
1855-56 సంవత్సరంలో భారతీయ బుణం £ 55,546,650కు పెరిగింది. 1857- 58ిప 
సంవత్సరంలో. సిపాయిల తిరుగుబాటు లేదా భారత స్వాతంత్ర్య సమరం జరిగింది. 

me భారతదేశ బుణం £ 60,704,084% పెరిగింది. ఇంగ్లండు దేశపుబాండ్లు The 
Home Bond Debt (England) 1800లో హోం బాండు బుణం £1,487,112 ఉండేది. 
దానికి వడ్డీరేటు 5% అయితే వెల్లెస్లీ యుద్ధాల వల్ల కూడా ఈ బుణభారం పెరగడం 
మొదలైంది. 1807-08 సంవత్సరంలో £4,205,275% పెరిగింది. 1811-12లో 5% వడ్డీ 
రేటు చొ!న £6,565,900 గరిష్ట పరిమితికి చేరుకున్నది. 1818-17వ సంవత్సరంలో వడ్డి 
రేటును 49%క తగ్గించారు. అ తర్వాత ఎప్పుడూ కూడా వడ్డీని 4కి మించి పెంచలేదు. 
1814-15లో ఇంగ్లండు రుణాన్ని £4,376,976 bod తగ్గించారు. మొత్తం మాద 
తగ్గింపులవల్ల 1840-41లో £1,734,300కు తగ్గింది. ఆస్టన్‌ యుద్ధం. నిపాయిల తిరుగుబాటు 
వల్ల ఈ బుణం £3,894,400% పెరిగింది. ఈ పెరుగుదలకు సిపాయిల తిరుగుబాటుకు 
అయిన ఖర్చు £40,000,000 అదనం. 


భారతదేశ బుణంతో పోల్చిచూసినప్పుడు ఇంగ్లీషు బాండు రుణం చాలా తక్కువగా 
కనిపించడం ఆశ్చర్యకరమే. అయితే ఈస్టిండియా కంపె 25 ఇంగ్లండులో రుణం పొందడానికి 
పార్లమెంటరీ నిబంధనలు అనేక పరిమితులు విధిస్తాయని మనం తెలుసుకున్నప్పుడు ఈ 
ఆశ్చర్యం ఎంతో కాలం నిలవదు. పార్లమెంటు కంపెనీ నిబంధన వల్ల కలిగే నష్టాలను 
కాదని ప్రయోజనాలను పొందడానికి ఎప్పుడూ ఉత్సుకతతో ఉండేది. భారతదేశం మాద 
అధికారం సంపాదించుకోటానికి బ్రిటిష్‌ పార్లమెంటుకు చాలా ఉత్సాహం ముగింపుకు 
వచ్చేసరికి అదెప్పుడు సమస్యాత్యకంగానే కనబడింది. తాత్కాలిక విజయాలను నమ్ముకొని 
నమ్మకం కలగని పథకంతో (బ్రిటీషు వారి శ్రేయస్సుకు భంగం కలిగించటం ఇష్టం లేక 
బ్రిటీషు పార్లమెంటు ఎప్పుడూ. వెనకాడుతూనే వ్యవహరించేది. కాబట్టి కంపెనీ తీసుకొనే 
యుణాలపై పార్రమెంటు కఠినమైన ఆంక్ష విధించింది. కంపెనీ భారతదేశం మోద పట్టును 
కోల్పోయి. ఇంగ్లీషు. పెట్టుబడి మొదట ముణిగిపోతుందనే అనుమానంతో పార్లమెంటు 
ఎప్పటికప్పుడు అంక్షలు 20020. 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, అర్థికవిధానం 37 


v 
భారతదేశం -1858 సంవత్సరపు శాసనం 


ఇంగ్లండ్‌ సౌభాగ్యానికి ఈస్టిండియా కంపెనీ ఒక వనరు వంటిదనేది యథార్థమే 
అయినప్పటికి ఈస్టిండియా కంపెని బ్రిటిష్‌ పార్లమెంటు నుంచీ బ్రిటిష్‌ ప్రజానీకం నుంచి 
చాలా అవమానాలు భరించింది. 





తనకు భారతదేశం వర్తకం మోద వున్న గుత్తాధిపత్యానికి తస్టిండియా కంపెనీ 
చాలా మురిసిపోయేది. ఈస్టిండియా. కం పెనీకున్న ఈ హక్కును కొనసాగించటానికి 
ప్రత్యామ్నాయంగా దాని నుంచి గరిష్ట లాభాన్ని పొందడానికి నిశ్చయించుకున్నాయి. 
పరిపాలనలో ఉన్న బలహీనతనూ ఆధారంగా తీసుకొని డబ్బుగుంబటానికి, జోక్యం చేసుకోటానికి 
సావకాశంగా తీసుకున్నారు. భారతదేశంలో వర్తకానికి కొత్త కాలపరిమితి పత్రం (Ro- 
newal of Character) మంజూరు చేయాల్సివచ్చిన తరుణాన్ని కంపెనీ సంపాదన మొత్తం 
పిండేసుకోటానికి సావకాశంగా వాడుకున్నారు. 


కంపెనీ పుట్టిన తొలిదశలోనే వర్తకం గుత్తాధిపత్యం మోద ఒక వివాదాన్నే లేవదీసి 
వాగ్వాదాలనన్నిటినీ చాలా కఠినంగా చర్చించడం జరిగింది. 1833 వరకు. కంపెనీ తన 
గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి ఇంగ్లీషు రాజకీయవేత్తల మనస్సును విజయవంతంగా 
చూరగొనడానికి ప్రయత్సించింది. అయితే ఆ సంవత్సరంలో దాని గుత్తాధిపత్యానికి 
వ్యతిరేక ఆందోళన బయలుదేరింది. దీనికి అటు కంపెనీ ఇటు మంత్రులు లోబడవలసి 
వచ్చింది. ఈస్టిండియా వర్తకం ఇంగ్లీషు ప్రజలందరికీ అందుబాటయ్యేలా చేశారు. 


1834 చట్టం వల్ల కంపెనీ వాణీజ్యసంస్థగా ఉండే ప్రతిపత్తికి స్వస్తి చెప్పవలసి 
వచ్చింది. కంపెనీ బాధ్యతలు ఎలా నెరవేర్చవలసి వచ్చిందో ఈ కింది విషయాల వల్ల 
తెలుసుకోవచ్చు: 


"ప్రత్యక్ష వాణిజ్య ఆస్తినంతా 1834 చట్టం ప్రకారం అమ్మగా £15,223,480 
ఆదాయం వచ్చింది. భారతదేశ బుణాన్ని వదిలించుకోటానికి £8,191,336 వెచ్చించడం 
జరిగింది. ఇంగ్రండులో ప్రాదేశిక ఖర్చులను చెల్లించడానికి [2,218,831 పౌండ్రను, స్వదేశి 
బాండు రుణంలో కొంత భాగాన్ని తీర్చడానికి £1,788,525 వెచ్చించడం జరిగింది. 
1874లో కంపెనీ పెట్టుబడి పేర్ల ముదరా చెల్లింపుకోసం 2 60,00,000 చక్రవడ్డీ మాద 
“సెక్యూరిటి ఫండొను ఏర్పర్చడానికిగాను £2000,000 బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండులో నిధుల 
రూపంలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఓడ యజమానులకు, ఇతరులకు నష్టపరిహారంగా. 
25,61,600 ఇచ్చారు. మిగిలిన 24,63,135 భారతదేశంలోని ప్రభుత్వం కోసం అందుబాటులో 


38 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచవలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఉండే నగదు నిలవగా ఇంగ్లండులోనే అట్టి పెట్టడం బరిగింది. అందుబాటులో లేని 
ఆస్తులను కంపెనీ వాణిజ్య ఆస్తులుగా పేర్కొన్నది. wot లీడన్‌ వాల్‌ స్టీట్‌లోని అండియా 
వొస్స్‌ సైనిక స్టోరు విభాగం కోసం ఉంచిన ఒక గోదాము, భారతదేశంలో స్వంత ఆస్తి 
మొత్తం £635445 విలువ చేసేవి కంపెనీ చేతిలోనే ఉండిపోయాయి. అయితే ప్రభుత్వం 
ఉపయోగార్హం వాటిని వినియోగించుకోవచ్చు". 


భారతదేశంలో కంపెనీ వర్తక సంస్థగా అంతరించినప్పటికీ, రాజకీయ యాజమాన్యాన్ని 
కొనసాగిస్తూనే వుంది. దురదృష్టవశాత్తు కంపెనీకి రోజులు దగ్గరపడ్డాయి. 

1857నాటి సిపాయిలు తిరుగుబాటులో ఈస్టిండియా కంపెనీ దక్షతలో వ్యవహరించ 
నందు వల్ల, దాన్ని రద్దు చేయడం జరిగిందని తలంచడం పొారపాకే అవుతుంది. అందుకు 
భిన్నంగా తిరుగుబాటు వాస్తవంగా జరగడానికి ముందు నుండే బ్రిటిష్‌ రాజపీఠం, భారత 
ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా చేపట్టే విషయాన్ని గురించి చర్చ ప్రారంభమైంది. అంశే తిరుగుబాటు 
జరిగినా జరగకపోయినా, పరోక్షంగా తాము వర్తక కార్పొరేషను ద్వారా సమకూర్చిన “గొడ్డు 
మాంసపు ముక్కలను" చల్లి, ఆకర్షించి పెంచి పోషించిన సంపదను ఆ కార్పొరేషను నుండి 
కాబట్టుకొని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి బ్రిటిష్‌ రాజకీయ దురంధరులు ఆరాటపడ్డారని 
భావించవచ్చు. ఈ డొంక తిరుగుడు పద్దతి ఓపికలేని వాళ్ళకి విసుగు, చిరాకు కలిగిస్తుంది. 
కొందరు సహించలేకపోయినారు: జాప్యమౌతుందని లార్డ్‌ పామర్‌స్టన్‌ (LordPalmurston) 
బలమైన మెజారిటితో అభిప్రాయపడ్డాడు. క్రిమియన్‌ యుద్ధంలో తనకు వచ్చిన కీర్తి ర్తి ప్రతిష్టలతో 
లార్డ్‌ పామర్‌స్టనుకు 1857లో పెద్ద మెజారిటీ వచ్చింది. వెంటనే కంపెనీ డైరెక్టర్లు ఆశ్చర్యపడేట్లు 
- కంపెనీని రద్దుపరిచి బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని నేరుగా పరిపాలించే బిల్లును 
ప్రతిపాదించాడు. 


దురదృష్టవశాత్తు 1857లోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనివల్ల, అదివరకే 
రద్దు చేయాలని వున్న పథకానికి బలమైన కారణం దొరికింది. 

1857 డిసెంబర్‌ 31న కంపెనీ ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ పామర్‌స్టన్‌ ప్రకటనకు 
సమాధానమిస్తూ భారతదేశ _ పరిపాలనకు కంపెనీతో సమానమైన "ఒక మధ్యస్థమైన, 
రాజకీయాలతో సంబంధంలేని పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిగల ఒక సంస్థ ఆవశ్యకత 
ఎంతైనా ఉందని కోరారు. 

దీనిక తోడు కంపెనీ పార్లమెంటు ఉభయ సభలకు క్రమానుసారమైన దరఖాస్తును 
పెట్టింది. జాన్‌ HSE మిల్‌ (John Suari Mil) తాను తయారుచేసిన దరఖాస్తులో 
కంపెనీ రద్దుకోనం బిల్లును ప్రవేశపెట్టినవారి వాదాలలోని మిథ్యా హేతువులను ఎత్తి చూపాడు. 
మొదటి నుంచి కూడా బ్రిటిష్‌ ప్రభుత్వం బోర్డు ఆఫ్‌ కంట్రోలు మోద అధిపతిగా ఒక 
మంత్రిని నియమించడం ద్వారా భారతదేశ (ప్రభుత్వం మాద అజమాయిషీ కలిగి ఉండేది. 





ఈస్టిండియా కంపెనీ పరిపాలన, అర్థికవిధానం 39 





భారతదేశంలోని ప్రభుత్వానికీ, (బ్రిటిషు మంత్రికీ మధ్య డైరెక్టర్‌ల కోర్టు ఉండేది. కొత్త 
బిల్లు ఈ డైరెక్టరు కోర్టునే రద్దు చేసే ప్రతిపాదన చేసింది. ఈ డైరెక్టర్ల కోర్టు (ఈస్టిండియా 
కంపెనీ సంస్థ విభాగం) అనేది అనుభవం రూపు దిద్దుకున్న సంస్థ అని, ఇది భారతదేశపు 
పరిపాలనను అంతా వాస్తవంగా అజమాయిషీ చేసే బ్రిటిష్‌ మంత్రికి మంచి మార్గదర్శకంగా 
ఉండగలదని మిల్‌ వాదించాడు. అంతే కాక పరిపాలన విధానం వల్ల ఏదైనా దుష్ఫరిణామాలు 
తలెత్తితే దానికి నివారణగా డైరెక్టర్‌ల కోర్టును రద్దు చేసి బ్రిటిష్‌ మంత్రిని నిరంకుశునిగా 
చెయడం వ్యాధికంకె చెడ్డదైన చికిత్స కాగలదని మిల్‌వాదన. డైరెక్టర్ల కోర్టు సహాయం 
లేకుండా, మంత్రి నేరుగా భారతదేశపు పరిపాలనను నిర్వహించినట్లయితే, అది దోషరహితంగా 
ఉండగలదని భావించడం ect, తన ఇష్టం వచ్చినట్లు పరిపాలించే సర్వాధికారాలు గల 
మంత్రి, భారతదేశ పరిపాలనా నిర్వహణను లోపభూయిష్టంగా సాగించడానికి కారణం, 
అనుభవజ్ఞులైన బాధ్యతాయతులైన వారి నవోయం పొందినందువల్లనేనని భావించడమన్న మాటి". 


ఇంగ్లండ్‌లో భారతదేశానికి భవివ్యత్‌ అనుబంధం గురించి భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. 
ఇంగ్లండ్‌లో ప్రముఖ పత్రిక అయిన ది J$ రివ్యూ (The Stanlay Review) భారతదేశాన్ని 
ఇంగ్లీషు రాజకీయాల నుంచి దూరంగా ఉంచడానికి ఈస్టిండియా కంపెనీ ఉండాలని 
వాదించింది. భారతదేశానికి వెళ్ళిన ఇంగ్లీషువారు నిరంకుశులుగా తయారయ్యారని, దీనివల్ల 
ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లగలదని అది సాధికారంగా వాదించింది. 


"తాకితే తిమ్మురు Sí టార్పిడో చేపలాగా, భారతదేశం ఇంగ్రండ్‌కు లాభకరమైన 
కార్యకలాపాలను స్తంభింపజేయగలదని, ఇంగ్లండ్‌ స్వేచ్చానైతిక జీవనానికి తిమ్మురు 
పట్టించగలదని" అంతేకాక...” ఇంగ్లండ్‌ పూర్తి అవగాహనలోకి తీసుకుంటే భారతదేశం 
ఒక పాఠశాలగా పనిచేస్తుంది. నేపుల్సు రాజు నీతిసూత్రాలు DIS స్టోవెస్‌ లెగ్రీ (Mrs 
Stowers Legree) కర్తవ్యదీక్షనూ ఆ పాఠశాలలో నేర్చుకోవచ్చును'' అని e పత్రిక 
థైర్యంగా ప్రకటించింది. 





ఇతరులు ముఖ్యంగా కాంచె (Conte) శిష్యుడైన రిచర్డ్‌ కాంగ్రీవ్‌ (Richard 
Congreve) తన భవిష్యత్తు తాను రూపొందించుకొనే సావకాశం ఇవ్వాలని వాదించాడు. 
ఒక దేశపు ప్రజలు ఇంకో దేశపు ప్రజల్ని పాలించటం అవినీతి; pm మానవాభివృద్ధి, 
ఉపకారి కాదు అన్నాడు. భారతదేశాన్ని sob m వదలిపెట్టిన తరువాత, మరేదేశం 
వారు అడుగు పెట్టకుండా నిరోధించడానికి గాను ఒక అంతర్జాతీయ బోర్డును నెలకొల్పాలని 
అయన ప్రతిపాదించాడు. ఆ బోర్డు పరిపాలనను క్రమబద్ధం చేస్తుందని, భారతీయులు 
స్వపరిపాలనలో సమర్థులయ్యే వరకు, నిర్వహించవచ్చు. 


ఏమైనప్పటికీ ఈ ఉద్దేశాలేవీ కూడా 65 పార్లమెంటేరియన్‌ల అభిప్రాయాలతో 
సంవదించక పోబట్టి వారి తుది నిర్ణయం వేరుగానే జరిగింది. ఈస్టిండియా. కంపెనీని 


40 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. సంపుటం -6 





రద్దుపరచి, భారత దేశ ప్రభుత్వాన్ని తక్షణమే బ్రిటిష్‌ రాజరిక పాలన కిందికి తీసుకొని 
రావాలని వాళ్ళు నిర్ణయించారు. ద్వంద్వ ప్రభుత్వానికి బదులుగా ప్రత్యక్ష ప్రభుత్వాన్నే 
వాళ్ళు కోరారు. దీనివల్ల «Do, స్వేచ్భాయుత ప్రజాభిప్రాయంగాని ఎటువంటి ప్రభావం 
కలిగించలేదు. సామర్‌స్ట్రన్‌ కంపెనీ రద్దు కోసం, భారతదేశపు భవిష్యత్‌ ప్రభుత్వపాలన 
కోసం బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ బిల్లుకు అమోదం దొరకక ముందే "కాన్స్పిరసీ బిలొ 
(The Conspiracy Bil) సామర్‌స్టన్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. కన్‌సర్వేటివ్‌ అయిన లార్డ్‌ 
6j (LordDerby) నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. సామర్‌స్టన్‌ పడిపోయిన 
తరువాత ఆయన బిల్లు బుట్టదాఖలా అయింది. ఛాన్స్‌లర్‌ లార్డ్‌ dá) కంద ఛాన్స్‌లర్‌ 
(Chancellor పదవి నిర్వర్తించిన బెంజమిన్‌ AO (Benjamin Disrael) భారతదిశపు 
బిల్లును ప్రవేశపెట్టాడు. జాన్‌ స్టూవర్డ్‌ మిల్‌ ఈ రెండు బిల్లుల యోగ్యతలను పోల్చిచూసిన 
నివేదిక చాలా ప్రేబోధపూర్వకమైంది. తర్వాతి సంఘటనలు అయన చేసిన వాదాల్లో 
వాస్తవాల్ని బుజువుచేసినవి. 


“ఈ ఇబ్బందులు (ఒక దేశం మరో దేశాన్ని పరిపాలించటం) అధిగమించటానికి 
కనిపెట్టిన సాధకోపాయాలు మంత్రికి అప్రతిహత అధికారాలివ్వటం. రెంటి మధ్య విభేదాంశాలు 
లేవు మంత్రికి సలహామండలి ఉంటుంది. నిరంకుశ పాలకులకు కూడా సలహాసంఘాలు 
ఉంటాయి. ఒక నిరంకుశుని మండలికీ, నిరంకుశుడు కాకుండా నిరోధించే మండలికీ తేడా 
ఏమంటే మొదటిది అతని మాద ఆధారపడి ఉంటుంది, రెండోది స్వాతంత్ర్యత కలిగి 
ఉంటుంది. మొదటి బిల్లు (లార్జ్‌ సామర్‌స్టన్‌ బిల్లు) ప్రకారం మంత్రే మొత్తం మండలిని 
నియమిస్తాడు. రెండో బిల్లు a (aĝo బిల్లు) ప్రకారం మంత్రి సగం మండలిని నియమిస్తాడు. 
దానికి ఒప్పగించిన కార్యో విధులను Sonos కొన్ని తేలికపాటి మినహాయింపులతో, 
మంత్రి విచక్షణకు వదలివేయడం జరిగింది. 

లార్డ్‌ పామర్‌స్టన్‌ బిల్లు Sot AAO బిల్లుకు ఎక్కువ దుర్గతి పట్టింది. అది 
పూర్తిగా వీగిపోయింది. దానితో 1858 ఆగస్టులో కొత్త బిల్లును ప్రవేశపెట్టి, "భారతదేశానికి 
మంచి ప్రభుత్వాన్ని అచ్చే చట్టంగా" దాన్ని ఆమోదింపజేయడం జరిగింది. 

ఈ చట్టంలో నిబంధన (75వ పరిచ్చేదం) ఇప్పటికీ చాలా వరకు భారతదేశపు 
పరిపాలనను క్రమబద్ధం చేస్తుంది. దీన్ని దాని స్వభావాన్ని బట్టి రెండు తరగతుల కింద 
విభజించవచ్చు. 


1. గత విషయాలతో సంబంధించిన వ్యవహారాలు 





విషయాలకు సంబంధించిన వ్యవహారాలు. 


మనం మొదట గత విషయాలతో వ్యవవరించే వాటిని పరిశీలిద్దాం. ఇవి ప్రధానంగా. 
ఖజానాకు, వాణిజ్యానికి సంబంధించిన ఒడంబడికల పరిష్కారాలకు సంబంధించినవి. ఈ 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం. EJ 





చట్టం 425 పరిచ్చేదం అట్లా తెలియజేస్తుంది. ఈస్టిండియా కంపెనీ పెట్టుబడి వాటాల 
(కిం) మోద డివడెండ్‌ను ఒక్క భారతదేశపు ఆదాయాల మోద ఖర్చు లెక్క వ్రాయాలి. 


భారతదేశం, ఇంగ్లండ్‌. దేశాలకు సంబంధించి అన్ని ప్రశ్నలనూ సమభావంతో 
పరిష్కరించవలసి ఉంటుంది. అయితే భారతదేశపు బుణం సమస్య అన్నిటి కంటె 
ముఖ్యమైంది. భారతదేశపు బుణాన్ని ఎవరు భరిస్తారు? అన్న విషయం గొప్ప హ్రర్థకమైంది. 

అసలు దానికి బాధ్యులెవరు? బుణం తీసుకోటానికీ దారితీసిన కారణాలేమిటి? 
సిపాయిల తిరుగుబాటు జరిగిన వెంటనే ఈ సమస్యను చర్చించిన మేజర్‌ వింగేట్‌ (Major 
Wingate) చాలా విజ్ఞానపూర్వకమైన వ్యాఖ్యానం చేశాడు. "భారతీయులకు, వాళ్ళ వ్యవహారాల 
నిర్వహణలో, వాళ్ళ అభిప్రాయాల కేమైనా విలువ వున్నదా? భారతదేశ ప్రభుత్వపు పన్నుల 
విధానం ఖర్చులను, ఈ దేశపు ప్రభుత్వ జోక్యాలుగాని, భారతదేశ os) దృష్ట్యా 
మధ్యవర్తిత్వాలు గాని లేకుండా క్రమబద్ధం చేయడం జరిగిందా? మొదటి నుంది ఇప్పడి 
వరకు అవలంబిస్తున్న భారత ప్రభుత్వం రాజ్యం విధానాలు, అధికారాలు పరిశీలిస్తే, 
బ్రిటీషు పార్లమెంటు నుంచి సంక్రమించిన అధికారాలు కావు. (బ్రిటీషు పార్లమెంటు భారత 
త్వానికి బుణం చేసే అధికారం ఇచ్చింది; దానికి దాఖలా మొన్న మొన్నటి ప్రభుత్వ 
బుణం (debeuture oan); పార్లమెంటు ఈస్టిండియా కంపెనీని బ్రిటిష్‌ జాతికి శేవలం 
ధర్మకర్తగా (trustee) ప్రకటించింది. ఈ దృష్టితోనే వాళ్ళు ట్రస్టు నిబంధనలను ఆ యా 
కాలాలలో మార్చడం జరిగింది. చివరికి పూర్తిగా ధర్మకర్తలను తొలగించడం జరిగింది. 
విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇప్పటి వరకు దూరంగా 
ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వంగాను, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఒక శాఖగాను కనిపించింది. బోర్డ్‌ 
ఆఫ్‌ కంట్రోలు (పైసిడెంటు ద్వారా పనిచేసే (బ్రిటిష్‌ మంత్రివర్గం వాస్తవమైన ప్రచోదక 
శక్తిగా ఏర్పడింది. ఆశక్తి భారతదేశపు పరిపాలకుల పరంపరను నిర్ణయించేది. ఈస్టిండియా 
కంపెనీ అందుకు అనుకూలమైన తెరమరుగుగా ఉండేది .. వాస్తవాలు ఈ విధంగా 
ఉంటే వాళ్ళు ఆక్షేపణ చేయడానికి వీలులేదు. మొదటి నుంచి చివరి వరకు భారతదేశ 
ప్రభుత్వపు చర్యలు బ్రిటిష్‌ జాతి చర్యలుగా ఉండేవనే నిర్ణయానికే మనం రావలసి 
వస్తున్నది. భారతదేశం ఎప్పుడూ రాజ్యాంగం నీడలో నైనా ఉండలేదు. కనీసం జాతీయ 
ప్రభుత్వాన్ని కూడా ఇవ్వలేదు. అయితే పరంపరగా అధికారంలోకి వచ్చిన బ్రిటిష్‌ పార్లమెంట్లు, 
టిప్‌ పరిపాలనల ప్రకారం బట్టి చూస్తే భారతదేశం ఒక ఆక్రమిత దేశంగా పాలింపబడింది. 








"భారతీయ బుణం ఈ దేశ ప్రభుత్వం చేసిందే. ఈ బాధ్యతల నుంచి ఎలా 
'తప్పుకోగలుగుతాం?” బ్రిటీషు ప్రజానీకపు వృదయాలను స్పర్శిస్తూ ఇంగ్లండు ప్రయోజనాలను 
గురించి భారతదేశానికి జరిగే నష్టాన్ని గురించి విన్నవించాడు శ్రీ వింగేట్‌ (Mr.Wingato) 

"ఈ ప్రయోజనాలను పరిశీలించడానికి ఒక ముఖ్యమైన వాస్తవం ఒకటి ఉంది. 
దాన్ని పాఠకుడెప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఆ ప్రయోజనాలు చిన్నవైనా, పెద్దవైనా, 


42 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -è 





ఈ జాతి సంపాదించుకున్నది నున్న. ఈ తరం ఇంగ్లీషువాళ్ళ చెవులలో ఇది ఆశ్చర్యకరమైన 
మాటగా వినిపించవచ్చు. కెనడా తిరుగుబాటు దారులకు. కాఫిర్‌ యుద్ధాలకు (Coffre 
Wars) సిలోనులో రాచరికం మోద తిరుగుబాట్లకు, వెస్టిండియా బానిసల బానిసత్వ 
విమోచనకు భారీ మొత్తంలో బిల్లులు చెల్లించిన విషయం ఈ తరంవారు ఇంకా మరచిపోయి. 
ఉండకపోవచ్చు. మన కాలనీలను, మీన మిద ఆధారపడిన వారిని రక్షించడానికి, 
పరిపాలించడానికి అయ్యే ఖర్చు పార్లమెంటుకు నమర్పించిన ఆర్థిక అంచనాలు ఏడాదికోసారి 
గుర్తుచేస్తాయి. అయితే ఈ మాటలు, అక్షరాలా సరిఅయినవి. "విచిత్రలి అని వీరు 
ఆశ్చర్యపడవచ్చు ఎందుకం వలసరాజ్యాలు స్వాధీనం చేసుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టడం 
జరిగింది. కృతజ్ఞతలేని విదేశీయుల కోసం ఎంతో ఖర్చుతో కూడిన యుద్దాలు చేయవలసి 
వచ్చింది. సువిశాలమైన భారత స్యామాజ్యం అభివృద్ధికి గాని, సంపాదనకు గాని డబ్బును 
ఖర్చుపెట్టడం జరగలేదు. ఆది మాటలతో లిఖించేది కాదు: నమ్మడానికి br im 
ఉంటుంది. దిగ్భ్రమ నిజమే మరి: అయితే దాని వెనుక మరింత ఆశ్చర్యజనకమైన 
విషయం మరొకటుంది. ఈ దేశం ఒక్క షిల్లింగు కూడా ఖర్చుపెట్టకుండా సాధించడం 
జరిగిందనేది యథార్థం. ఖర్చు ఎ మాత్రం “పెట్టనప్పటికీ భారతదేశం మాత్రం గ్రేట్‌ 
OASE క్రమంగా తధిక కప్పం చెల్లిస్తూ వస్తుందీ. ఈ శతాబ్ది కాలంలో నమ్మదగనంత 
మొత్తాన్ని వంద పదిలక్షల స్టెర్రింగులను చెల్లించడం జరిగింది. *... , .* న్యాయమనే 
తక్కెడలో తూచినప్పటికీ భారతదేశం చెల్లించిన కప్పాన్ని rods గాని మానవతాదృష్టికి 
మాత్రం పూర్తి విరుద్ధం. 

భారతదేశపు సంకటాల్ని వివరిస్తూ È Doi ఇంగ్లీషు ప్రజానీకాన్ని ఇలా అడిగాడు:- 
“ భారతదేశంలో మన విధానం నిస్వార్థంగా, ఆ దేశపు శ్రేయస్సు దృష్టానే దయాగుణంతోనూ 
మన మోద ఎటువంటి ప్రభావం కలుగజేయని రీతిగా నిర్ణయించబడిందా? భారతదేశంలో 
తయారై ఈ దేశంలోకి దిగుమతి చేసుకున్న వస్తువుల మోద నిషేద సుంకాలను విధించడం, 
భారతదేశంలోకి దిగుమతి చేసుకొన్న బ్రిటిష్‌ ఉత్పత్తుల మోద కేవలం నామమాత్రపు 
సుంకాలను విధించడంలో ఒకే సూత్రం మనల్ని నిర్చేశించిందా? భారతదేశం నుంచి గ్రేట్‌ 
బ్రిటన్‌కు ఎగుమతి చేసిన వత్తిమోద సుంకం నుంచి మినవోయింపు ఉండటం, ప్రపంచంలోని 
ఇతర దేశాలకు ఎగుమతి. చేసినప్పుడు పన్ను విధించడం అనేది భారతదేశానికి 
సంబంధించినంత వరకు సదుద్దేశమేనా? బ్రిటిష్‌ నౌకల మోద భారతదేశానికి తెచ్చిన 
వస్తువుల మోద సుంకం అవే వస్తువుల మోద ఇతర దేశాల నుంచి తెచ్చిన వాటిమాద 
కంటె సగానికి సగమే విధించటం భారతీయుల ఉపకారం కోసమా? భారతదేశంలోని 
యూరోపియన్‌లను భారతీయుల న్యాయస్థానాల నుంచి మినహాయించడం పూర్తిగా స్వదేశీ 
ప్రయోజనాలకు సంబంధించినవేనా? దానీ వల్ల వంద కేసుల్లో తొంబై తొమ్మిది కేసుల్లో 
న్యాయం జరుగదు కదా? ఇది కూడా భారతీయుల లాభం కోసమనా? భారతీయుల విద్య 
విజ్ఞానాలకు సదుపాయాలు చేయకుండానే యూరోపియనులకు మతానికి, మరువులకు 








ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 4 





వనరులు ఏర్పాట్లు చేయటం పన్నులు చెల్లిస్తున్న హిందూ, ముసల్మానుల సంక్షేమం 
ఆలోచించేనా? భారతదేశంలో వసూలుచేసిన పన్నులో ప్రాచ్యదేశాల్లో బ్రిటీషు సామ్రాజ్యాన్ని 
ప్థాపించుకుంటూ. విస్తరించుకుంటూ - మిగతా (బ్రిటిష్‌ అధీన రాజ్యాల్లో సైనిక ఖర్చులూ 
తోమే భరించడం, భారతీయుల మోద వున్న నిస్వార్థ దృష్టేనా? చివరకు ఇదే శతాబ్దంలో 
భారతదేశం పన్ను ఆదాయం నుంచి నూరు మిలియన్ల Peores "స్వదేశీ చార్జీలు" (The 
home charges) అనే దానిని భరించడానికి (Dou తరలించటం భారతీయులకు 
లాభం కలుగచేయాలనేనా? నిష్కపటంగా ఆలోచించే ప్రతి వ్యక్తి అంతఃకరణతో 
ఆలోచించుకోవాల్సిన విషయాలివి. భారతదేశానికి, oto జరిగేలాభాలు వేరు వేరుగా 
ఉంటాయన్న విషయం ద్యోతకం అవుతుందా కాదా అన్నది తేల్చుకోవాలి". 


న్యాయం కోసం కాని, మానవతా దృష్టితో గాని చూడమని చేసిన వాదం 
నిష్పలితాలయ్యాయి. భారత సామ్రాజ్యం సంపాదించుకోటానికి చేసిన బుణాన్ని పంచుకోడానికి 
ఇంగ్లీషు పార్లమెంటు ససేమిరా తిరస్కరించింది; ఈస్టిండియా బుణం చాలావరకు 
అనుత్సాదకమైనది. ఈ బుణం మొత్తం $ 69,473,484 వరకు ఉంటుంది. మొత్తం ఈ 
బుణభారాన్ని కంపెనీ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధంలేని పేద స్వదేశీయులమోద 
రుద్దడం జరిగింది. అంతేకాదు; దురదృష్టవశాత్తు జరిగిన సిపాయిల తిరుగుబాటు వల్ల 
£40000000 ఖర్చు అయ్యింది. న్యాయానికి సామ్రాజ్య సంపాదనకు గాను అయిన 
న్యాయ సమ్మతమైన ఖర్చుగా ఇంగ్లండు సిపాయిల తిరుగుబాటు కయిన ఖర్చు చెల్లించవలని 
ఉంటుంది. భారతదేశ పన్ను చెల్లింపుదారుల తరఫున వాదించిన శ్రీ జాన్‌ బ్రైట్‌ (John 
Brigh) పార్లమెంట్‌కు ఈ విధంగా నివేదించాడు; "తిరుగుబాటుకు ఖర్చయిన నాలుగు 
కోట్ల dod డబ్బు భారత ప్రజానీకం మోద రుద్దడం దుస్సహమైన భారమే అవుతుంది. 
ఈ భారం పార్లమెంట్‌ యాజమాన్యం లోపం వల్లను, ఇంగ్లీషు ప్రజల చేతల వల్లను 
అయినటువంటిసి. "ప్రతి మనిషికి న్యాయం జరగాల్సి ఉంటే, నాలుగు కోట్ల iu ఈ 
దేశం (అంగ్లాండు) ప్రజల మోద పన్నులు విధించి బుణభారం తీర్చుకోవలసి ఉంటుంది". 


ఈ అన్యాయపు ఏర్పాట్ల వల్ల జరిగిందేమం'కే భారతదేశ ప్రజలు ఎన్నో లక్షల, 
కోట్ల పౌనుల బుణానికి సామ్రాజ్యాన్ని కొనుక్కున్నారు. ఆ ఖర్చులో భాగంగా బ్రిటిష్‌ 
రాజ్యానికి కప్పం చెల్లించడం జరిగింది. మరోమాటలో సామ్రాజ్యం ఒక బహుమతి లేదా 
ఒక ధర్మనిధి అని గాన్‌ చెప్పవలసి ఉంటుంది. ఈస్టిండియా కంపెని వాటాలకు సంబంధించిన 
ఏర్పాట్లు అన్యాయమైన రీతిలోనే ఉన్నాయి. కంపెనీ వాటాలను అప్పుద్వారా విడుదలచేని 
ఆ అప్పు అదివరకే ఉన్న రుణానికి చేర్చటం వల్ల మరింత అధికమయింది. ఈ రుణాన్ని 
భారత ప్రభుత్వ బుణంగా (Indian Govt. Debt) వ్యవహరించటం జరిగింది. 


ఈ చట్టం ఏమి dodot బోర్డు ఆఫ్‌ కంట్రోలును నాశనం చేసింది. చట్టరీత్యా 
కంపెనీ అంతరీంచినా, అన్ని వ్యవవారాల్లోను ఈస్టిండియా. కంపెనీ అస్తిత్వం అగుపించేది. 


44 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈనాటికీ భారతదేశపు శిస్తు ఆదాయం నుంచి చెల్లించిన వడ్డీల రూపేణా కంపెనీ 
డివిడెండ్లను పొందుతూనే ఉన్నది. ఈ విధానం వల్ల ఆశ్చర్యజనకమైన ఫలితం Dot, 
ఇంగ్లండ్‌కు లాభాలు, భారతదేశానికి ఖర్చులు. భారతదేశానికి న్యాయం కలిగించే (ప్రతి 
ప్రయత్నం పార్లమెంటులో విఫలమైనప్పుడు లార్డ్‌ Bð భారతదేశానికి చెందిన ఈ భారీ 
రుణానికి పార్లమెంటు హోమో ఇవ్వవలసి ఉంటుంది. ఆ వోమో రక్షణ మోద వడ్డీరేటును 
తగ్గించడం ద్వారా భారతదేశపు పన్ను - చెల్లింపుదారునికి విముక్తి కలిగించవచ్చు నన్నారు. 
ఆయన ఇలా అన్నాడు. 


“పార్లమెంటు ఈ భారతదేశపు ప్రభుత్వం విధానాలు తేటతెల్లంగానే ఉన్నాయి. 
భారతీయ బుణానికి ఎట్టి బాధ్యత వహించకపోవటం. భారత ప్రభుత్వ ఖజానా మాదనే 
ఈ ఖర్చు వేయటం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధానంలో వెంటనే మార్పునేమి సిఫారసు 
చేయటం లేదు. ఏ ప్రతిపాదన అయినా మాలో అలజడి సృష్టిస్తుందనీ, నిరాకరింపబడుతుందనీ 
నాకు తెలుసు. అయితే ఇది మళ్లీ మళ్ళీ తలెత్తే ప్రశ్న. దీన్ని భవిష్యత్తులోనే కాక, 
ప్రస్తుతం కూడా పరిశీలించవలసి ఉంటుంది. 


ఈ విషయంలో ప్రస్తుత విధానాన్ని మార్చవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ 
అప్పులకు జాతీయ Sr ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ విషయాలు దృష్టిలో 
ఉంచుకోవలసిందిగా సభను కోరుతున్నాను. అ వామి భారతీయ బుణం మాద £750,000 
లెదా £1,000,000 పౌన్ల మెరకు వడ్డిని తగ్గించగలదు. ఇదే వడ్డీ “ఆపత్తు నిధి (Sinking 
Fund) గా వ్యవస్తేకరిస్తే అ; 





» అప్పుకే చెల్లు పెట్తుంది'. 
దీనికి శ్రీ జాన్‌ బ్రైట్‌ వట్టి హ్రస్వదృష్టితో వ్యతిరేకిస్తూ ఇట్లా అన్నాడు. 
“మనం భారతదేశ వనరులను అంతం చేసిన తర్వాత, వాళ్ళ చేతులను ఇంగ్లీషు 
ప్రజల జేబుల్లోకి పెళ్లే పరిస్థితులు కల్పించి ఇంగ్లీషు ప్రజలకు భారతదేశం ఖర్చుమోద 


అదుపు తప్పటింతో ఎంత దుబారా ఖర్చుకు దారితీస్తుందో చెప్పడం సాధ్యం కాదు, 
భారతదేశాన్ని రక్షించబోయి ఇంగ్లండును నాశనం చేస్తాము మా? 





ఈ ప్రమాదాన్ని అధికం చేసి చెప్పడానికి బ్రైట్‌కు ఎల్లాంటి (ప్రేరణ లేదు. ఇంగ్లండు 
“బారతీయ రుణ భారాన్ని (Indian Debt) తమ మాద కొంత వేసినట్లయితే భారత ప్రజల 
వ్యవహారాలు పట్టించుకోవటం మాని, భారత ఆర్థిక వ్యయం మోద తమకు పట్టుదొరుకుతుందని 
గ్రహించలేకపోయినాడు' బ్రైట్‌. 

ఈ చర్చలన్నీ నిష్పలమైనాయి. som శుష్కశోష అయింది. దీనివల్ల ఏ విధంగానైనా 


స్థానికులకు “అసంఖ్యాకమైన ఘోరమైన ఆపదల పరంపర” నుంచి ఏ మాత్రం ఊరట 
లభించలేదు". 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం 45 





ఈ శాసనం రాబోయే పరిస్థితిని ఏ విధంగా ఉద్దేశించిందో ఇప్పుడు మనం 
పరిశీలిద్దాం. 55వ పరిచ్భేదం ఇలా చెప్పుతుంది:- 


“బ్రిటీషు రాణి స్వాధీనంలో ఉన్న భారతదేశ ప్రాంతాల మాద దాడిని తరిమికొట్టడానికి, 
నివారించడానికి మినహాయించడం లేదా ఆకస్మిక, జరూరు అవసరం కింద భారతదేశ 
స్తు ఆదాయాలు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లేకుండా ఎట్టి బయటి సైనిక 
విన్యాసాలకు ఖర్చు చేయరాదు. 





ఆర్‌సి. దత్‌ గారి ప్రజ్ఞ పట్ల అత్యంత గౌరవం ఉన్నప్పటికీ, ఏ ఆధారం మోద 
ఆయన ఈ పరిచ్చేదాన్ని “జక అనుకూలమైన ఆర్థిక ఏర్పాటు'గా వర్ణించాడో అర్థం 
చేసుకోలేం" అది ఈస్టిండియా కంపెనీ ఆర్థిక “పరిపాలన మిద మెరుగైన depo కావచ్చు 
కాని చట్టం ఏర్పడిన తర్వాత కూడా “భారతదేశపు పన్ను ఆదాయాలు “భారతదేశం 
ప్రయోజనాలకు ఉద్దేశాలకు కాక్క భారతదేశం బయట ఖర్చు పెట్టడం ఏ రకంగాను హితకరమైనది 
కాదు. ఇందులో ఘోరమైన తప్పు Dod పై వరిచ్చేదంలో భారతదేశపు పన్ను ఆదాయాన్ని 
భారతదేశపు బయట ఖర్చు పెట్టడాన్ని మంజూరు చేసే పరిచ్చేదంలో కీలకమైన 'పూర్వపు 
(Previous) అనే పదాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ ఖండం హితంగా, ప్రభావంగా. 
ఉండాలంశే అలా ఉండాలి' “భారతదేశపు పన్ను ఆదాయాలు, పార్లమెంటు ఉభయసభల 
పూర్వ (Previous) ఆమోదం లేనిదే వర్తింపజేయరాదు ...... మొదలైనవి. 


ఒక అజ్ఞాత రచయిత ఇలా రాశాడు "ఈ నిబంధన, మూల ప్రతిలో ఉండే ఉంటుంది. 
అయితే తర్వాత దురుద్దేశంతోనే దాన్ని తొలగించారు. అ తొలగించినవాడే 26, 27, 28 
పరిచ్చేదాలలో రాష్ట్ర కార్యదర్శికి చట్టం నుంచి మినవాయింపుకు బాధ్యతారాహిత్యానికి, 
వ్యక్తిగత నిరంకుశత పొందడానికి యుక్తితో ఆ పనిచేశాడు". 


లార్డ్‌ స్టాన్లీ (LordStanby), ఎర్ల్‌ ఆఫ్‌ 38) (Earl of Derby» అద్దరూ చట్ట 
నిర్మాణంలో ఎంతో కృషి చేసినవారు. ఈ ఇద్దరూ నిర్లక్యం చేసిన నిబంధనను తిరిగి 
చేర్చడంలో Leto. ఆ రచయిత కకివ పరిచ్చేదాన్ని గురించి గ్లాడ్‌స్తోన్‌ (Glad 
Stone) అభిప్రాయాన్ని కింద విధంగా ఉదాహరించాడు. 


నీ దృష్టిలో ఈ ma ఉద్దేశం భారతదేశం సరిహద్దు వెలుపల సైనిక [క్రియలు 
జరపడానికి అయ్యే ఖర్చుకు గాను భారతధనాన్ని జారీచేయడానికి, కొన్ని ప్రత్యేక సందర్భాలలో 
తప్ప, పార్లమెంటు ప్రాథమిక (preliminary) ఆమోదం కోరడం ఈ mer ఉద్దేశం. అయితే 
దాన్ని చాలా జాగ్రత్తగా తొలిగించడం బరిగింది. వాస్తవానికి సైనిక క్రియలకు భారతదేశం 
డబ్బును వినియోగించడాన్ని నివారించడం జరిగి ఉండేది. ఈ క్లాజును రచించింది నేనే 
కాబట్టి నాకు జ్ఞాపకం ఉన్నది. ఇప్పటి లార్డ్‌ డెర్పీ అప్పుడు భారతదేశానికి కార్యదర్శిగా 
ఉండేవాడు. ఆయన ఈ wu ఉద్దేశాలతో అంగీకరించాడు. 


46 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఇదే రచయితే ఇంకా ఇట్లా అన్నాడు. 


“రాణిగారి భారతదేశంలో", (India of the Queen)" చట్టంలో కనపడే ఈ కొద్ది 
రక్షణలను అమలుపరచకుండా నిర్లక్షం చేయటమే జరిగింది. ఇంతకు మోద ఘోర నష్టం 
ఇంకేదీ లేకపోవచ్చు. చట్టంలో పరిచ్చేదానికి పరిమితి నిర్దేశించేదయిన (Saving Wood) 
"పూర్వ" అనే యీ పదం ముసుగేసుకున్న సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు, పార్టీ పథకాలు 
భారత ప్రజల హక్కులను అవనరాలను అతిక్రమించటానికి నిరోధమేమో కాదు. కాని ఆ 
పదం చాలావలువైన వ్యవధానాన్నిచ్చేది. ఆ వ్యవధానంలో కనిసం రూపంలో హేతువుకనపడేది. 


ఈ చట్టంలో (ద్రవ్యకోశానికి సంబంధించని పరిచ్చేదాలు ఇట్లా ఉన్నాయి: 


1... ఈస్టిండియా కంపెనీ అధీనంలో ఉన్న భారత భూభాగాలు బ్రిటీమ రాణీ 
అధీనంలోనూ, ఈస్టిండియా కంపెనీ, బోర్డు ఆఫ్‌ కంట్రోలు చెలాయించే 
అధికారాలు భారతదేశపు కార్యదర్శి అధీనంలో ఉండేవి ఆయన కింద 
పదిహేను మంది సభ్యుల మండలి ఉండేది. వాళ్ళు సత్సవర్తన కాలంలో 
పదవిలో ఉండేవారు. వారికి సంవత్సరానికి £1200 జీతం ఉండేది. ఈ 
జీతం భారతదేశం పన్ను ఆదాయాల నుంచి చెల్లించడం జరిగేది. రాష్ట్ర 
కార్యదర్శి జీతం, అతని సిబ్బంది జీతం ఇదే విధంగా భారతదేశానికే ఖర్చు 
రాసేవారు. 





2. కొన్ని Roos విషయాలలో మండలిలోని మెజారిటి సభ్యుల అభిప్రాయాలకు 
వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోటానికి దేశ కార్యదర్శికి ఆధికారం ఇవ్వడం 
జరిగింది. యుద్దం, శాంతికి సంబంధించిన విషయాల మోద (ఇంతకు 
ముందు వీటిని కోర్టు డైరెక్టరుల రహస్య కమిటీద్వారా బోర్డుఆఫ్‌ కంట్రోల్‌ 
వ్యవహరిస్తుండేది) దేశ కార్యదర్శికి తనమండలిని సంప్రదించకుండానే, 
సభ్యులకు తెలువకుండానే భారతదేశానికి ఆదేశాలు పంపే అధికారం ఇవ్వడం 
జరిగింది. 


8 — భారతదేశం గవర్నర్‌ జనరల్‌ను, మద్రాను బొంబాయి గవర్షర్‌లను ఇకమాదట 
గౌరవనీయురాలైన రాణి నియమిస్తుంది. గవర్నర్‌ జనరల్‌ చేసిన లెప్టినెంట్‌ 
గవర్నర్‌ల నియామకాలను రాణి అంగీకరించ వలసి ఉంటుంది. దేశ 
కార్యదర్శి భారతదేశం సివిల్‌ సర్వీసులో ప్రపోన్ని యోగ్యతలు నిర్ణయించటానికి 
విధానాన్నీ రూపొందిస్తాడు. 





పరిపాలన విభాగానికి చెందిన PS పేర్కొన్న దుష్టధోరణులు వీటివల్ల సాక్షీ 
భూతమవుతుంది: 


ఈస్టిండియా కంపెనీ పరిపాలన, ఆర్థికవిధానం. 47 





1. నిరంకుశత్వం 2. రహస్యం 3. బాధ్యతారహితం. 


అన్నీ కూడా దేశం సత్చరిపాలనకు ప్రతికూలమైనవి. తమ దేశానికి సంబంధించిన 
పరిపాలనలో తమ అభిప్రాయాన్ని వినిపించే సదుపాయాన్ని స్థానికులకు చట్టంలో కల్పించక 
పోవడం బాధాకరమైనదే. ఈ కీలక అంశంలో కంపెనీ పరిపాలన, రాణి పరిపాలన కంటె 
చాలా వరకు భిన్నంగా ఉందని ఎవరైనా చెప్పగలరా? 


ఈ చట్టంలోని నిబంధనలకు బాగా ప్రచారం చేయటానికి విక్టోరియా రాణ్‌ ఒక 
(ప్రకటన చేయవలసిందిగా లార్డ్‌ Bô) కోరింది (ఆమె చట్టం మొదటి ముసాయిదాతో 
తృప్తిపడకపోవటమే అందుకు కారణం). "co, కనికరం, మతసహిష్ణత - వీటికి 
సంబంధించిన భావాలు ఇందులో ఉండాలి. బ్రిటిష్‌ రాజ్యపౌరులతో నమానంగా వాక్కులను, 
తద్వారా నాగరికతా మార్గంలో కలిగే సౌబాగ్యాన్ని ఈ ప్రకటన వ్యక్తం చేయాలి". 


ఈ (ప్రకటనను భారతదేశంలో ప్రకటించడం జరిగింది. దీన్ని భారతదేశపు 
“మాగ్నాకార్థా'గా భావించటం జరిగింది. ప్రజల హక్కులు పొందు వరచిన అ ప్రకటన 
EMET కాకపోయినప్పటికీ ఇది ఒక గొప్ప దస్తావేజు (Great Document) 


ఇంగ్లండు భారతదేశానికి ఏమి చేసిందనే అంచనా ఇంకా చేయాలి. భారతదేశం 
ఇంగ్లండుకు ఎంత సహాయం అందించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంగ్లాండు 
భారతదేశానికి అందించిన హన్యవస్తం చూస్తే అంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్టికద్భష్ట్యా 
ఈ రెండు వ్యాఖ్యలూ సత్యాలే. అయితే మరోదృష్టితో చూస్తే, భారతదేశం చెల్లించిన 
కప్పాన్ని న్యాయం, మానవత్వం అనే త్రాసులో పెట్టి తూచనట్లయితే, అప్పుడు ఇంగ్లండ్‌ 
తోడ్పాటును బంగారం, వెండితో తూచరాదు. ఆఖరి వ్యాఖ్య వాచ్యంగానూ ఆలంకారికంగాను 
సత్యమే. ఇంగ్లండు భారతదేశానికి రాగినాణెం కూడా ఇవ్వలేదు. కాకపోగా “ప్రపంచానికే 


పాతర” అయిన భారతదేశాన్ని ఖాళీ చేసింది. 


నైంగ్రండు తోడ్పాటు అర్థోతర రంగంలో ఉంది. అయితే, ఆ రకంగా డబ్బు దృష్ట్యా 
దాన్ని కొలవడం వల్ల లాభం లేదు. 


"ఇంగ్లీషు వారు భారతదేశంలో వాళ్ళ పనిని, పూర్తి సంతృప్తితో కాకపోయినా, 
కనీనం నగర్వంగా వెనుతిరిగి చూసుకోవచ్చు. భారత భూభాగంలో శాంతిని చవిచూసేలా 
చేశారు ఇదే గొప్పదీవెన వాళ్ళు పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టి, ప్రాచిన నాగరికతా దేశానికి 
ఆధునిక సంస్థలతో, జీవితంతో సంపర్కం కలిగించారు. వాళ్ళు ఆనాటి ప్రగతి దృష్టా 
సంస్కరణ అవసరమైనప్పటికీ, శక్తిమంతమైన, ప్రయోజనాత్మకమైన పరిపాలనను నిర్మించారు. 
వాళ్ళు వివేకవంతమైన చట్టాలను న్యాయస్తానాలను నెలకొల్పారు. వాటి స్వచ్చత ఈ భూమి 
మోద ఏ దేశంలోనూ లేనంత సంపూర్ణమైనది. వీట్‌ ఫలితాలను 2468 గల ప్రతి 


48 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం 








విమర్శకుడూ (ప్రశంసతో అవగాహన చేసుకోకుండా ఉండలేడు". 


ఆంత అర్థిక దారిద్యంతో విలనిల్లే మోటు శాంతి వాతావరణం ఎక్కువ అభిలషనీయమా 
అన్న విషయం ప్రతి ఒక్కరూ తనకు తాను నిర్ణయించుకోవలని ఉంటుంది. 


aa 


2వ (గంథం 


బ్రిటిష్‌ ఇండియాలో 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిణామం 


సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థ 
రాష్ట్రీయ వికేంద్రీకరణపై ఒక అధ్యయనం 


రచన : 


Se బి.ఆర్‌. అంబేద్కర్‌ 
బొంబాయి, సిడ్నేహోమ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఎకనమిక్స్‌లో 
రాజకీయ eg శాస్త్ర విభాగంలో కొంత కాలం (ప్రొఫెసర్‌గా పనిచేశారు. 
“రూపాయి సమస్య", “భారత దేశంలో కులాలు”, 
“భారత దేశంలో చిన్న మతాలు వాటి నివారణామార్గాలు” అనే 
(గ్రంథాల రచయిత 


ముందుమాట : 


ఎడ్విన్‌ ఆర్‌. ఎ. సెలిగ్‌మన్‌ 
న్యూయార్క్‌, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌. 


అంకతం 


విద్య విషయంలో నాకు అందించిన సహాయానికి కృతజ్ఞతగా 
బరోడా మహరాజ్‌ 


హిస్‌ Was à శివాజీరావ్‌ గైక్యాడకు 


తొలిపలుకు 


భారత ఆర్థిక లేదా విత్త వ్యవస్థపై అధ్యయన పత్రాన్ని సమర్పిస్తూ క్షమాపణలు 
చెప్పె అవసరం విద్యార్థులకు ఇకముందు చాలాకాలం పాటు ఉండదు. అయితే వారు 
తమ అధ్యయనాలలోని లోపాలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఇకముందు చాలాకాలం 
పాటు ఉంటుందని నేను భయపడుతున్నాను. విషయ వివరణ వ్లోషణాత్మకంగా ఉన్నప్పటికీ, 
చక్కటి వ్యోషణకు చారిత్రక నేపధ్యం తరచుగా అవసరమవుతుంది. దురదృష్టవశాత్తు, 
భారత ఆర్థిక వ్యవస్థకు నంబంధించిన రంగంలో ఎటువంటి పూర్వ అధ్యయనాలు జరగలేదు. 
ఫలితంగా ఈ రంగంలో అధ్యయనం చేసే తొలివ్యక్తికి ఎదురయ్యే సమస్యలు అనేకం. 
అంశానికి సంబంధించిన పూర్వాపరాలను సంపూర్ణంగా వివరించలేకపోవడం అనేది ఇందులో 
ఆప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కడో పొరపాటు దొర్లిందనే అనుమానం కలగడం 
చాలా తరచుగా ఎదురయ్యే సమస్య. ఈ సమస్య నుండి రక్షించే నాధుడు లేనప్పుడు, 
'అంతకం కే మలోమార్గం లోకపోయిందని చెప్పి తప్పించుకోవడమొక్క'ే మార్గాంతరం. 
"ఏదైనా ఒక విషయంపై తొలిసారిగా అధ్యయనం చేసే వ్యక్తి ఆ విషయంపై తాను 
సేకరించిన ఆధారాలను చూసి మురిసిపోవడం తరచుగా జరిగేదే. అయితే ఎంతగానో 
శోధన చేసి, అతి పెద్దరాశిగా ఉన్న ఊక, తాలు నుంచి ధాన్యం ఏరినట్లుగా, శ్రమిస్తేనే 
గాని ఆ ఆధారాలు లభించవు. అంతేకాకుండా, ఒక్కోసారి సేకరించిన ఆధారాలు కూడా 
తప్పుడుదోవ చూపించే మార్గదర్శకాలు అవుతుంటాయి. అటువంటప్పుడు ఆ ఆధారాలను 
పట్టుకొని శోధన చేయడం వల్ల కాలం, శ్రమ వృధా అవుతుంటాయి. 


నా ఈ ప్రస్తుత ఆధ్యయనం విషయంలో నేను ఎదుర్కొన్న సమస్యలు కూడా 
కచ్చితంగా ఇవే. ఈ అధ్యయనానికి కావలసిన ఎటువంటి గ్రంథాలు లేవు. నా శ్రమను 
సరైన దారిలో పెట్టి మార్గదర్శకత్వం వవాంచగల వ్యక్తి కూడా లెడు. ఇన్ని అడ్డంకులు 
ఉన్నప్పటికీ జవసరానికి మించి వివరణలు లేకుండా ఈ అధ్యయనం సమగ్రంగా ఉండే 
విధంగా నేను ప్రయత్నించాను. అందుకు నేను ఎంతగానో శ్రమించవల్సి వచ్చింది. పడిన 
శ్రమ గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఈ అధ్యయన పత్రాన్ని తయారుచేయడానికి 
సంప్రదించిన గ్రంథాలు, పత్రాల wÊ జాబితాను ఇచ్చి పాఠకుడిని దిగ్భ్రాంతికి గురిచేయాలని 
కూడా నేను అనుకోవడం లేదు. నాకున్న ఆందోళనల్లా ఒక్కకే. ఈ అధ్యయన పత్రంలోని 
లోపాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో అనేక లోపాలు ఉన్నాయి. నిష్ణాతుడైన 
విమర్శకుడు వాటిని తెలియపరచవచ్చు. అయితే ఈ అధ్యయన పత్రానికున్న విలువను 
వారించగల తీవ్రమైన లోపాలేనీ ఇందులో లేవని నేను భావిస్తున్నాను. భారతదేశంలో 
అర్థికవ్యవస్థ స్థానిక వికేంద్రీకరణ ఎప్పుడు జరిగిందీ తెలుపుతూ నేను ఒక నిర్దుష్టమైన తేదీ 


5 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పేర్కొన్నాను. కష్టపడి చివరకు ఆర్థిక వికేంద్రీకరణ జరిగిన తేదీని కచ్చితంగా తెలునుకోవచ్చు. 
అయితే అందుకు, గడ్డివాములో సూదిని వెదికినంతగా కష్టపడాలి. అంతగా కష్టపడితే వచ్చే 
ఫలితం విలువ పడిన శ్రమకు అనుగుణమైనదేనా అనేదీ నా సందేహం. నేను పేర్కొన్న 
తేదీ పట్ల నాకు నమ్మకం లేకపోయినప్పటికీ నా తరువాత పరిశోధకులు నేను పేర్కొన్న 
తేదీనే ధృవపరచవచ్చునని నా వశ్వాసం. ప్రావిస్షియల్‌ -స్థానిక ఆర్థిక వ్యవస్థల, మధ్యగల 
సంబంధాలను వివరించాలని నేను అభిలషించినప్పటికీ ఈ అధ్యయనపత్రంలో వాటిని 
వివరించలేకపోయాను. ఆ విషయాన్ని కూడా వివరించాలనే నేను మొదట అనుకున్నాను. 
అయితే నేను ఈ అధ్యయనపత్రంలో చర్చిస్తున్న ఇంపీరియల్‌ ఆర్థిక విధానం రాష్ట్రీయ 
వోండ్రీకరణ అనే ప్రధాన అంశానికి సంబంధించిన వాస్తవాలు, వాదనలు మరీ ఎక్కువై 
ఆ అంశాన్ని తల ఎత్తనీయకుండా చేశాయి. బ్రిటిష్‌ ఇండియాలో స్థానిక ఆర్థిక విధానం 
అనే మరో అనుబంధ అధ్యయన పత్రం ద్వారా ఈ లోటును పూరింహిలనుకుంటున్నాను 
అందుకు (ప్రయత్నాలు ప్రారంభించాను. త్వరలోనే అదికూడా ముద్రితమవుతుందని నేను 
ఆశిస్తున్నాను. ఒకే అంశాన్ని పునరుక్తం చేయడం ఈ అధ్యయన పత్రంలో అరుదుగా 
ఉన్న లోపంగా పేర్కోవచ్చు. అయితే వివరించేటప్పుడు పదాలను పొదుపుగా వాడటం 
అస్పష్టతకు దారితీయవచ్చు. అటువంటప్పుడు విషయాన్ని మరోసారి చెప్పడం తప్పనిసరి 
అవుతుంది. అలి చెప్పడం నమర్థనీయం కూడా. ఎందుకంటే మరోసారి వివరించి చెప్పడమనే 
కష్టం sot స్పష్టతే ముఖ్యం కనుక. 





ఈ అధ్యయన పత్రంలోని విషయానికి సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను 
అందించి, అనేక విలువైన సూచనలు చేసిన భారత కార్యాలయంలోని ఆర్థికశాఖ కార్యదర్శి 
రావిన్‌నన్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఈ తొలిపలుకును నేను ముగించలేసే. . రాతప్రతిలోని 
కొంతభాగానికి సంబంధించిన చిత్తుప్రతిని చదివిన లండన్‌ విశ్వవిద్యాలయం ్రాఫెనర్‌ 
కానన్‌కు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొలంబియా విశ్వవిద్యాలయంలో 
నా అధ్యాపకుడైన ప్రొఫెసర్‌ సెలిగ్‌మన్‌కు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. పబ్లిక్‌ 
ఫైనాన్స్‌లో తొలిపాఠాలను నేను ఆయన వద్ద నుండే నేర్చుకున్నాను. ఏ మాత్రం ఉత్సాహం 
ఉండని ప్రూపులు చదవడమనే పనిలో నాకు సహాయపడిన నా మిత్రుడు సి.ఎస్‌.డియోల్‌కు 
నా కృతజ్ఞతలు. 


na 


ముందుమాట 


ప్రపంచమంతటా ఆసక్తిని రేకెత్తిస్తున్న నమన్యను గురించి అంబేద్కర్‌ తన అద్భుత 
సిద్ధాంత వ్యాసంలో చర్చించారు. కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు ఆర్థికపరమైన భారాలను 
mio మనం మొట్టమొదటి నుండి గమనిస్తూనే ఉన్నాం. ఒక వంక యుద్ధ నిర్వహణ 
మరొక వంక స్తానిక రక్షణ, సానుకూలత అన్న నిబంధన కారణంగా రాజకీయ వ్యవస్థ 
ఏర్పడిన వెంటనే రాష్ట్ర స్థానిక ప్రభుత్వ వ్యవస్థలు వ్యయాలు చేయవల్సి వచ్చింది. 
తదుపరి కాలంలో మాత్రమే కేంద్ర, స్థానిక (ప్రభత్వ వ్యవస్థల మధ్య ప్రక్షిపం జరిగి 
మధ్యతరహా ప్రభుత్వ వ్యవస్థ ఆవిర్భవించింది. దీనినే ' అంబేద్కర్‌ ప్రావిన్హియల్‌ ప్రభుత్వం 
అనిపిలిచారు. ఈ రకమైన" వివిధ తరగతులకు చెందిన వ్యయపడద్దులకు పెట్టిన DÓ 
ఆయా ప్రభుత్వ వ్యవస్థలతోపాటుగా భిన్నభిన్నంగా ఉన్నాయి. భారతదేశంలో వాటిని 
స్థానిక, ప్రొవిన్షియల్‌, ఇంపీరియల్‌ వ్యయాలు అని; యునైటెడ్‌ స్టేట్స్‌, స్విట్టర్హాండ్‌లలో 
EM vá కామన్‌వెల్త్‌ వ్యయాలు అని; దక్షిణ ఆఫ్రికా, కెనడాలలో స్థానిక, PINS, 
సమాఖ్య వ్యయాలు అని; ఫ్రాన్స్‌లో స్థానిక, శాఖ, సాధారణ వ్యయాలు అని పిలవడం 
జరుగుతోంది. బ్రిటిష్‌ సామ్రాజ్యంలో మాదిరిగా మరికొన్ని ప్రాంతాలలో మొత్తంగా సామ్రాజ్యం 
భరిస్తున్న వ్యయాన్నంతటినీ ఒక తరగతి కిందకు తెచ్చి మరింత సమగ్రమైన వ్యయ 
నిర్వహణను సాధించే ప్రయత్నం జరుగుతోంది. 


ప్రభుత్వ విధులలో వస్తున్న మార్పులు చేర్పులు కారణంగా ఈ వివిధ తరగతులకు 
చెందిన వ్యయాల ప్రాధాన్యం, వాటి మధ్య సంబంధాలు నిరంతరంగా మార్పులకు 
'గురౌతున్నాయి. (ప్రభుత్వ విధులలో మార్పులు చేర్పులు రావడానికి ప్రధాన కారణం 
సాధారణ ఆర్థిక పరిస్థితులలో మార్పులు రావడమే. సాధారణ ఆర్థిక పరిస్థితులలో వచ్చే 
మార్పులు ప్రభుత్వవ్యవస్థ లేదా పాలనాపరమైన కార్యక్రమాలలో క్రమమైన మార్పుకు 
దారితీస్తున్నాయి. కెనడా, అర్జెంటీనా, (బ్రెజిల్‌ వంటి కొన్ని దేశాలలో ప్రోవిన్సులు కేవలం 
కేంద్ర ప్రభుత్వం సృష్టించిన విభాగాలు మాత్రమే. యునైటెడ్‌ స్టేట్స్‌, జర్మనీ, స్విట్టర్లాండ్‌ 
వంటి ఇతరదేశాలలో కేంద్ర ప్రభుత్వం అనేది స్వతఃనిద్ధంగా సార్వభామాధికారం కలిగిన 
రాష్ట్రాల చేత సృష్టించబడిన విభాగం. మరికొన్ని దేశాలలో మధ్యతరవా (ప్రావిసియల్‌ 
లేదా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి కేంద్ర. స్థానిక ప్రభుత్వాలతో పోల్చిచూసినప్పుడు ప్రాధాన్యం 
లేని ప్రభుత్వ వ్యవస్థగా ఉంది. ఇంకొన్ని దేశాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా 
ఉంది. 


విస్తరిస్తున్న ప్రభుత్వ విధులు కలిగిన ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో అభివృద్ధి 
కార్యక్రమాలు దానితోపాటుగా పన్నులభారం వత్తిడి పెరుగుతుండటంతో e భారాన్ని 


56 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





వివిధ ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమానంగా పంచాల్సిన సమస్య తీవ్రరూపం దాల్బుతొంది. 
అంబేద్కర్‌ పేర్కొన్నటువంటి శేటాయింపులు, కేటాయించిన ఆదాయాలు, ఆదాయాల 
పంపిణీ పద్దతులలో ఒకదానిని (edo తన పరిస్థితుల కనుగుణంగా ఎంచుకుని 
eme చేసేకోదగినవే. ఈ మూడుపద్ధతులలో ఏదో "ఒకదానిని అమలు చేసుకోవాలి. 
కేంద్ర ప్రభుత్వం లేదా ప్రావిన్షియల్‌ ప్రభుత్వం వాటి సాపేక్ష పటిష్టతను బట్టి మరొక 
దానిని నిర్వహించాలి. మొదటి పద్ధతి ప్రకారం యునైటెడ్‌స్టేట్స్‌, జర్మనీలలో రాష్ట్రాలు 
'శేంద్ర ప్రభుత్వానికి మెత్తంగా కాని, హెచ్చు మొత్తంలో కాని నిధులు సమకూర్చి దానిని 
నిర్వహిస్తున్నాయి. ఆధునిక కాలంలో అమలులోకి వచ్చిన పద్ధతి ప్రకారం కెనడా, 
ఆఫ్టేలియాలలో ఇందుకు పూర్తి భిన్నమైన పద్ధతిని ఆచరిస్తున్నారు. రెండవ పద్ధతి ప్రారం 
వేరు వేరు ప్రభుత్వ వ్యవస్థలకు ప్రత్యేకమైన ఆదాయాలను కేటాయించవచ్చు. ఇటివల 
కాలం వరకు యునైటెడ్‌ స్టేట్స్‌, బర్మనీ, స్విట్టర్గాండ్‌లలో సమాఖ్య ప్రభుత్వం ప్రధానంగా 
పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్ష 
పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడుతూ వచ్చాయి. ఇకపోతే మూడవ పద్దతి 
ప్రకారం ఆదాయాలను ఒక ప్రభుత్వం వసూలు చేసి, అందులోని కొంతభాగాన్ని ఇతర 
ప్రభుత్వాలకు కేటాయించవచ్చు. రాష్ట్ర లేదా ప్రొవిన్లియల్‌ పన్నును కేంద్ర ప్రభుత్వం 
పంచుకుంటున్న ఉదాహరణలు అనేకేం ఉన్నాయి. ఆదే విధంగా సమాఖ్య లేదా కేంద్ర 
ప్రభుత్వ పన్నును రాష్ట్ర లెదా drago ప్రభుత్వాలు పంచుకుంటున్న ఉదాహరణలు 
కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం యునైటెడ్‌ స్టేట్స్‌లో వారసత్వ పన్నును రాష్ట్ర సమాఖ్య 
ప్రభుత్వాల మధ్య సక్రమంగా పంపకం చేయడమనేది పెద్ద సమస్యగా పరిణమించింది. 
జర్మనీలో సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు అనేవి రాజకీయ చర్చలలో 
ముందు పీఠిన ఉంటున్నాయి. 


వాస్తవాలను యధాతథంగా పునరుల్లేఖిస్తూ. స్వదేశంలో జరుగుతున్న పరిణామాలను 
నిష్పాక్షికంగా వ్లోషిసూ అంబేద్కర్‌ ఈ విషయానికి సంబంధించిన చర్చకు అత్యంత 
విలువైన తోడ్పాటును అందించారు. ఆయన తన సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్న గుణపాఠాలు 
'ఇతరదేశాలకు కూడా వర్తించేవే. ఈ విషయంలో అంతర్లీనంగా ఉన్న సూత్రాలకు సంబంధించి 
ఇంత వివరణాత్మకమైన అధ్యయనం, నాకు తెలిసినంతవరకు, మరెక్కడా జరగలేదు. 


ఈ విషయానికి సంబంధీంచి సగభాగం మాత్రమే వివరించబడిందనేది వాస్తవమే. 
ఎందుకం, ప్రతిచోట రంగంలోకి స్థానిక ప్రభుత్వ వ్యవస్థలు ప్రవేశించడం రాష్ట్ర (PI. 
సాధారణ (సమాఖ్య) ప్రభుత్వ డిమాండ్లతో పాటుగా ఆర్థిక వ్యవవారాలలో తమ డిమాండ్లను 
కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఉదాహరణకు, 
యునైటెడ్‌ స్టేట్స్‌లో ప్రస్తుతం పెద్దచర్చనీయాంశంగా మారిన పాఠశాలలకు ఆర్థిక వనరులను 
సమకూర్చడమేనే సమస్యకు పరిష్కారం ఆర్థిక సంబంధాల ప్రశ్నకు ఇచ్చే సక్రమ సమాధానంపై 








ముందుమాట 57 





ఆధారపడి ఉంది. అంబేద్కర్‌ తన తదుపరి అధ్యయనంలో ఈ సమస్యపై దృష్టి 
సారించాలనుకుంటున్నారు. సమస్య తొలిభాగాన్ని ఈ అధ్యయనంలో ఆయన ఎంత 
విజయవంతంగా చర్చించారో అదే విధంగా ఆయన తన తదుపరి ఆధ్యయనంలో సమస్య 
రెండో భాగాన్ని కూడా వివరణాత్మకంగా చర్చించి చీకటికోణాలపైకి వెలుగును 
ప్రసరింపదేయగలిగితే మనందరం సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. 
మన బాధ్యతలు పెరుగుతాయి. 


ఎడ్విన్‌ ఆర్‌. ఎ. సెలిగ్‌మన్‌ 


కొలంబియా విశ్వ విద్యాలయం, న్యూయార్క్‌ 
అక్టోబర్‌ 1924. 


Xnx 


విషయసూచిక 


రచయిత తొలిపలుకు 
ముందుమాట - ప్రొఫెసర్‌ ఎడ్విన్‌ ఆర్‌.ఎ.సెలిగ్‌మన్‌ 
ఉపోద్దాతం - నిర్వచనం, విషయసంగగ్రహం 
మొదటిభాగం 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ: ప్రారంభం 
. సామ్రాజ్య వ్యవస్థ: దాని పెరుగుదల: విచ్చిత్తి 
. సామ్రాజ్య విధానం: సమాఖ్య విధానం 
. నమన్వయం: సామ్రాజ్య నిర్వహణ లేని సామ్రాజ్య విధాన ఆర్థిక పద్ధతి 
రెండోభాగం 
శాష్ట్ర విత్తం = దాని అభివృద్ధి 
| శేటాయింపుల ద్వారా బడ్జెటు 
| కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 
. ఆదాయ వనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 
మూడోభాగం 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ: దాని యంత్రాంగం 
ipe అర్థిక వ్యవస్థ పరిమితులు 
. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ స్వభావం 
రాష్ట్రాల ఆర్థిక లావాదేవీల పరిధి విస్తరణ 


నాల్గవభాగం 
1919 భారత ప్రభుత్వ చట్టం క్రింద రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 
మార్పు ఆవశ్యకత 
l. మార్పు స్వభావం 


. మార్పు armos 


55 


119 


240 
259 


ఉపోద్దాతం 
నిర్వచనం = విషయ సంగ్రహం 


భారతదేశ అర్థశాస్త్ర విద్యార్థికి సమాచారం కోసం, మార్గదర్శనం కోసం ప్రధానంగా 
రెండు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఒకటి వార్షిక బడ్జెట్‌ పత్రం. మరొకటి ఫైనాన్స్‌ 
రెవెన్యూ పద్దులు. ఈ రెండూ వేరువేరుగా ప్రచురింపబడినప్పటికి అవి పరస్పరంగా దగ్గర 
సంబంధం కేలగినవే. wot, మొదటిది ఏటా జరిగే ఆర్థిక లావాదేవీల వివరణాత్మక 
నివేదిక కాగా, రెండవది, ఆర్థిక రెవిన్యూ ఖాతాలలో “వివిధ అంశాల వివరాలకు 
సంబంధించినది. 


ఈ ఆధారాలు ఉపయోగకరమైనవే. అయినా జటిలత్వం లెనివికావు ఇటివలి 
"ఫైనాన్స్‌ రెవిన్యూ emot సంపుటిలో వున్న పద్దులలో నాలుగు విభాగాలు కనిపిస్తాయి. 
1 సామ్రాజ్య, 2. రాష్ట్రీయ, ౩. సంపుటీకృత స్థానీయ, 4. మినవోయించిన స్థానీయ 
పద్దులు. అయితే ఇది ఏకరీతిగా లేదు. ఉదాహరణకు 1870వ సంవత్సరానికి పూర్వం ఈ 
పద్దులలో "రాష్ట్రీయ పద్దులు" అనేవి కనిపించవు. అలాగే 1863కు పూర్వం ఏ సంపుటిలోనూ 
"స్తానిక పద్దులు" కనిపించవు. అలాగే 1870 వ సంవత్సరానికి పూర్వం "ఫైనాన్సియల్‌ 
'స్టేట్‌మెంట్లకు సంబంధించిన ఏ సంపుటిలోనైనా ఆర్థిక వ్యవవారాలన్నీ సామ్రాజ్య, స్థానిక 
అనే రెండు విధాలుగా మాత్రమే విభజింపబడినవని కనుగొనగలము. అయితే 1908వ 





1. RW రెవిన్యూ ఆకొంట్ల సంపుటిలో కనిపించే మినహాయించిన స్తానిక పదులు అనేవి ఫైనాన్స్‌యల్‌ 
“శేట్‌మెంట్లలో కనిపించక పోవడం ఆశ్చర్యంగా వుంటుంది. wer వదిలివేయడానికి తగు కారణం 
జీ కచంపితకు అంతుచిక్కలెదు. మడ్రాస్‌ మాన్యువల్‌. [సంపుటి 1, అధ్యాయం 5, పుట 467-69) 
లో ఆవిధంగా “మినవాయించిన స్తానిక Shew వదిలివేయడానికి ఫారకేతికమైన కారణమున దని 
వాదింపబడిందీ. మినహాయింపబడినీ నిధులను (Excludədfunds) మామూలుగా రెవిన్యూ వసూళ్ళు. 
చేయు కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ ఏజెన్సీ వసూలు చేయదని. శేంద్ర ప్రభుత్వ జోక్యం లేడు కనుక ఈ 
మినవాయింపబడ్డ స్తానిక పద్దులు ఫైనాన్సియల్‌ స్టేట్‌మెంట్టలో వదిలివేయబడినవని అంటారు. 
సివిల్‌ అక్కాంట్‌ కోటీ (పుట 137) మూడవే ముద్రణా ప్రతిలో ఇవ్వబడిన రూలింగ్‌ నుండి మరొక 
Dotat కారణాన్ని కూడా గ్రహించగలం. దాన్‌ ప్రకారం నిధులు “మినహాయింపబడినవి అని 
వ్యవహరింపబడడానికి కారణం అవి Pate జమ చేయవలసిన అవసరం లేకపోవడమే. ఇళ్లు 
పుస్తకం ఇటివలి ఏడవ ముద్రణా ప్రతి సట 122 నందు చూచినట్లయితే ప్రతి రాబడి కూడా 
Dade జమ చేయాలని రూటింగ్‌ వుండడం చూడగలము. డి మోరల్‌ అండ్‌ మెటిరీయల్‌ 
Gp adh (1882-8301) (పార్ట్‌ 1, పుట 107) లో కాస్త సరిపోయే వివరణ యిచ్చారు. ఈ 
మీసవోయించికీ స్థానిక పద్దులు సాధారణ prae S చేసుకోక Nomai రణం 
ముఖ్యంగా అవి jid ట్రస్టులకు, ఎండోమెంట్స్‌కు సంబంధించినవి కావడమే. 


62 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సంవత్సరం తర్వాత ఇదే వరుస సంపుటలలో సామ్రాజ్య, స్థానిక పద్దులు సామ్రాజ్య, 
రాష్ట్రీయ పద్దులుగా వర్గీకరించ బడ్డాయి. 1921వ సంవత్సరర తర్వాత ఫైనాన్సియల్‌ 
PP పద్దులను, “లావాదేవీలనే చూడగలం. 39E ఫైనాన్స్‌ మొదటి 
సారిగా చదివేవారికి, కొన్ని d పద్దుల శ్రేణులు" రావడం, పాతవి పోవడం అనేవి చాలా 
తికమకగా వుంటుంది. 


ఈ పద్దుల గ్రేణులలో వివిధ రకాలు ఎలా ఏర్పడ్డాయి? వాటి పరస్పర సంబంధాలు 
ఎట్లాంటివి? 

ప్రస్తుత అధ్యయనంలో ఈ పద్దులలో ఒక దానిని అనగా "cho పద్దుల 
పుట్టుక, పెరుగుదలను వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందుకుపయోగించిన 
తర్కాన్ని సులువుగా అవగాహన చేసుకోవటానికి ఈ అధ్యయన విషయాన్ని రేఖామాత్రంగా 
నిర్వచించటం, విభజింపబడిన పద్దుల శ్రేణుల అంతరం సంబంధాలను సూచించటం 
అవసరమని భావించడం జరిగింది. విషయావగాహన సుగమం చేయడానికి అధ్యయనం 
నాలుగు భాగాలుగా విభజించబడింది. ప్రతి ఒక్కటీ ఆరంభం, వికాసం, రాష్ట్రీయ పద్దుల 
వ్యవస్థాపన. 1919వ సంవత్సరం నాటి రాజ్యాంగ మార్పుల ద్వారా దాల్చిన చివరి 
రూపురేఖలను వివరించడం. మొదటి భాగంలో రాష్ట్రీయ ఆర్థికవ్యవస్థ ఆరంభాన్ని గురించి 
పూర్తిగా వివరించడానికి కొంత కిష్టమైన, మరెవరూ ప్రయత్నించని రీతిలో అవసరమైనంతమేరా 
పరిశీలించడం జరిగింది. పురాతన సంస్కృతిని పఠించాలన్న మన పూర్వీకుల మాటపై 
గౌరవముంచి నేటి విద్యార్థులు అధ్యయనం చేయవలసినంత మేరకే పూర్వ విధాన వివరణ 
యివ్వబడింది. ఒకటవ అధ్యాయం, ఒకటవ భాగంలో రాష్ట్రీయ ఆర్థిక విధానానికి పూర్వం, 
ఆర్థిక విధానం ఏ విధంగా వుండేదో, ఆ విషయం odo జరగింది. అంతే కాకుండా 
ఆ పద్ధతిని వదిలివేసి. రాష్ట్రీయ విధానాన్ని అనుసరించ వలసివచ్చిన కారణాలు కూడా 
వివరించడం జరిగింది. ఇందుకు పూర్తి వ్యతిరేకమైన ఆర్థిక విధానాన్ని పునఃసంస్కరణల 
కాలంలో ప్రవేశపెట్టారు. అయితే అది వాడుకలో సత్ఫలితాలను సాధించలేక పోవడానికి 
గల కారణాలను రెండవ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. మూడో అధ్యాయంలో 
అమలులో వున్న విధానానికి దానికి వ్యతిరేకమైనదానికి, మధ్యస్థంగా మరొక పద్ధతి నూచించడం 
జరిగింది. ఈ మధ్యస్థ విధానాన్ని అనుసరించవలని పరిస్థితులను వివరించడం 
జరిగింది. 





ఒకటవ భాగంలో రాష్ట్రీయ విత్తం ఆవిర్భావాన్ని వివరించాక, రెండవ భాగంలో 
వాటిని అమలు పర్చడం గురించి వివరించడం బరిగింది. మొదటిభాగంలో ఎంత వరకూ 
సరియైన క్రమంలో విషయవివరణ జరిగిందో అది ఎంతవరకూ ఉపయోగకరమో పాఠకులే 
నిర్ణయించాలి. ఎందుకంకే. పోల్చడానికి సరియైన మరో ప్రమాణికం లేదు. రెండవ 
భాగంలో పొందుపర్చిన విషయానుగ్రమణికకు కీర్తిశేషులు జస్టిన్‌ రనడె 1887వ సంవత్సరంలో 














ఉపోద్దాతం 63 





రాష్ట్రీయ విత్తంపై ప్రచురించిన స్థూలవివరణకు తేడా వున్నది. రెండవ భాగాన్ని రాష్ట్రీయ 
బడ్జెట్‌లో చేర్చిన పన్నులు చార్జీలు మొదలైన ఆదాయాలను ప్రతి అయిదవ సంవత్సరం 
పునఃపరిశీలన చేసినట్లు కనబడుతుంది. కీశే. జస్టిన్‌ రనడె గారి కరపత్రాన్ని 1882వ 
సంవత్సరం వరకూ సంబంధించిన రెండవ భాగం పై సమాక్షగా తీసుకోవచ్చు. ఆయన తన 
కరపత్రంలో అయిదు సంవత్సరాల కొకసారి పునఃపరిశీలన చేయడాన్ని ఒక నిబంధనగా 
మార్చారు. ఈ నిబంధన వలన రాష్ట్రీయ పద్దుల పరిణామంలో దశలను గుర్తించవచ్చు. 
ఆయన పద్ధతి ప్రకారం రాష్ట్రీయ విత్త చరిత్రను అయిదేసి సంవత్సరాలుగా విభజించిన్టెతే 
అన్నేసి దశలుగా పరిణమిస్తుంది. (ప్రతి అయిదు సంవత్సరాల కొకసారి రాష్ట్రీయ విత్తం 
పునఃపరిశీలన DALE అదీ ఆక్షేపణీయంకాదు. కానీ అలా జరిగలేదు. ప్రాథమిక 
సూత్రాలలో మార్పులననుసరించి రాష్ట్రీయ విత్తం చరిత్రను దశలుగా విభజించవలసి” 
వస్తే పూర్తిగా వేరయిన ప్రాథమికాంశాలుగా గుర్తించవలసి వుంటుంది. పబ్లిక్‌ ఫైనాన్స్‌ 
గురించి రాసిన రచయితలు కేవలం సరళం, సమతుల్యం అయిన పన్ను విధానం, 
వ్యయంలో పొదుపు - ఈ రెండే పబ్లిక్‌ ఫైనాన్స్‌గా భావించినట్లు కనబడుతుంది. కానీ ఆర్థిక 
శాఖామాత్యునికి మాత్రం పబ్లికొఫైనాన్స్‌ అనేది బడ్జెట్‌లో ఆదాయ వ్యయాలను సమతుల్యం 
చేయడానికే అవసరమైనది. రాష్ట్రీయ పద్దుల సమతుల్య సమస్య నెదుర్కొను దృష్టితోను ఆ 
పద్దులో ప్రవేశపెట్టబడిన మార్పులను చేర్పులను పరిశీలించే దృష్టితోను బ్రిటిష్‌ ఇండియా 
రాష్ట్రీయ విత్తం చరిత్రను పరిశీలించినట్లయితే మూడువిధాలైన దశలుగా పరిణామం 
చెందినట్టు కనబడుతుంది. ఈ మూడుదశలు ప్రత్యేక కేటాయింపులు, అప్పగించిన భూమిశిస్తులు, 
పంచిన భూమి శిస్తులుగా పేర్కొన బడినవి. భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలకు అందించే 
పంపకాలననునరించి ఈ మూడు దశలను విభజించినట్లయితే ఆ పద్ధతి మరింత హేతుబద్ధంగా. 
వుంటుందని విశ్వసించడం జరిగింది. ఈ విషయంలో కీశే. చిస్టిన్‌ రనడె గారి పద్ధతి 
ననుసరించడం యాంత్రికమైనదిగా భావించబడింది. అందువలన రాష్ట్రీయ విత్తం పరిణామాన్ని 
గురించి తెలిపే రెండవ భాగం మూడు అధ్యాయాలుగా విభజించడం జరిగింది. 


1. ప్రత్యేకకేటాయింపు పద్దులు, 2.అప్పగించిన భూమినిస్తులపద్దులు, 3. పంచబడిన 
భూమిశిస్తుల పద్దులు. 

ఈ విధమైన రాష్ట్రీయ విత్తం ఆవిర్భావ, పరిణామ దశలను వాటి ఆచరణ దృష్టితో 
పరిశీలించడం మూడవ భాగంలో చూడగలం. మూడవ భాగంలోని ఏడవ అధ్యాయంలో 
రాష్ట్రీయ పద్దుల విధానంలోని పరిమితులను. ముఖ్యంగా ఆచరణలో స్వతంత్రమైన విత్తం 
కాకపోవడం గురించి వివరించడం జరిగింది. 

ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయ వివరణ మరింతగా వుంది. ఇంపీరియల్‌ 
ఆదాయం, ఇంపీరియల్‌ సర్వీసెస్‌ అన్న పద్దులు తప్ప రాష్ట్రీయ ఆదాయం రాష్ట్రీయ 
సర్వీసెస్‌ అన్న పద్దులు లేవు. ఆ విధంగా ఆచరణలో రాష్ట్రీయ విత్త విధానంలో సంయుక్తత 


64 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





లేకపోవడం ముఖ్యమైన లోపం. భారత రాజ్యాంగ విధులకు భంగం కలగకుండా రాష్ట్రీయ 
విత్త విధానాలను మరింతగా అమలు పరచే అవకాశాలను పరిశీలించడం తొమ్మిదవ 


అధ్యాయంలో వున్నది. 


నాలుగవ భాగంలో, 1919వ సంవత్సరం నాటి సంస్కరణల చట్టం రాష్ట్రీయ విత్త 
విధానంలో ప్రవేశపెట్టిన మార్పుల గురించి చర్చించడం జరిగింది. అందులో పదవ 
అధ్యాయంలో ఈ మార్పులు ప్రవేశపెట్టడానికి గల కారణాలను వివరించడమైనది. పదకొండవ 
అధ్యాయం కొత్త చట్టం ప్రవేశపెట్టిన మార్పుల గురించి వివరణ కాగా, పన్నెండవ 
అధ్యాయంలో కొత్త చట్టం తెచ్చిన మార్పులమోద విమర్శనాత్మకమైన వివరణ వున్నది. 

భారతదేశంలో రాష్ట్రీయ, బడ్జెట్‌ eot ఆర్థిక వికేంద్రీకరణ అనే ఒక పొరపాటు, 
ఊహ విద్యార్థులలో వున్నదీ. నిజానికి భారతదేశపు ఆర్థిక విధానంలో పరిచయమున్న ఏ 
విద్యార్థి కూడా ఆర్థిక వికేంద్రీకరణ అంటే రాష్టియవిత్తం మాత్రమే కాదని తెలునుకోగలడు. 
భారతదేశ ఆర్థిక విధానంలో రాష్ట్రీయ వోంద్రీకరణ మాత్రమే ఉన్న'ట్లుతే మరా కొత్త పేరు 
కోసం వెతకవలసిన పనిలేదు. నిజానికి ఆర్థిక వికేంద్రీకరణల యొక్క ముఖ్యాంశాలు 
వేర్వేరుగా వుండడమే కాదు. ఉత్పన్నమైన విధానాలు కూడా మౌలికమైన తేడాలను కలిగి 
వున్నాయి. 1858వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఆర్థిక వికేం[ద్రీకరణలోని అంశాలు, 
1870లో ప్రవేశపెట్టబడిన వికేంద్రీకరణలోని అంశము వేర్వేరు. అలాగే 1892వ సంవత్సరంలో 
వేంద్రీకరణ వలన వచ్చిన మార్పులకు, అంతక్రితం ప్రవేశపెట్టబడిన వికేంద్రీకరణాల 
వల్ల 1855, 1870 సంవత్సరాల్లో వచ్చిన మార్పులకు తేడా వుంది. 

స్పష్టంగా adeo 1855వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, భారత 
అర్థిక వికేంద్రీకరణ. అయితే ఈ వోంద్రికరణలో సామ్రాజ్య విత్తం నుండి స్థానిక విత్తాన్ని 
వేరుచేయడం జరిగింది. 


1870వ సంవత్సరంలో జరిగిన వికేంద్రీకరణ సామ్రాజ్య విత్తం వికేంద్రీకరణ. 
అప్పుడు రాష్ట్రీయ విత్తం సామ్రాబ్యవిత్తం నుండి వేరు చేయబడింది. 


18825 సంవత్సరం నుండి జరుగుతున్న వోోంద్రీకరణ రాష్ట్రీయవిత్తం నుండి 
స్థానిక చిత్తాన్ని వేరుచేయడం. 


అందువలన "ఆర్థిక వోశేంద్రీకరణ” అనే మాటపైన వివరించిన వికేంద్రీకరణలను 
నూచిన్తుంది. వోంద్రీకరణలో ఒక భాగమైన రాష్ట్రీయ విత్తం గురించి వివరించే పాఠర్యాంశానికి 
"ఆర్థిక వికేంద్రీకరణ" అనే సాధారణ శీర్షికనుంచడం వల్ల విద్యార్థులలో తికమక కలుగవచ్చు. 
చదివే పాఠ్యాంశానికి దగ్గరగా వుండేటట్లు బ్రిటిష్‌ ఇండియాలో “రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ 
పరిణామం' అనే శీర్షిక మరియు "సామ్రాజ్య ' ఆర్థికవ్యవస్థ వికేంద్రీకరణ - రాష్ట్రాల ఆర్థికవ్యవన్దే 
అధ్యయనం" అనే ఉపశీర్షిక ఉచితంగా ఉంటుందని భావించడం జరిగింది. జస్టిస్‌ రనడే 


ఉపోద్దాతం 65 





గారి కరపత్రం "రాష్టీయవిత్ర వికేంద్రీకరణ" అనే శీర్షికను కలిగి వుంది. రాష్ట్రీయ విత్త 
పరిణామ వికాసం గురించి రాసినదే అయినా శీర్షిక చదవగానే అది స్థానిక విత్తం గురించ 
TASSO స్ఫురిస్తుంది. అందువల్ల విద్యార్థి అది చదవకుండా దాటవేసే ప్రమాదమున్నది. 
జస్టిస్‌ రనడేగారు వికేంద్రీకరణలోని వివిధ్‌ రకాలను పూర్తిగా తెలుసుకొని వున్నట్లయితే 
తనే కరపత్రపు శీర్షిక దానిలోని విషయానికి విరుద్ధమైనదిగా వుందని గ్రహించేవారు. 


oo 


మొదటి భాగం 
రాష్టాల ఆర్థిక వ్యవస్థ : ప్రారంభం 
w . LJ 


మొదటి అధ్యాయం 
సామ్రాజ్య వ్యవస్థ 
దానిపెరుగుదల : విచ్చిత్తి 


భారతదేశంలో సామ్రాజ్య ప్రభుత్వ వ్యవస్థ, 1833లో ప్రారంభమైంది. 

ఇటువంటి వ్యవస్థను స్థాపించాలని పార్లమెంటు నిర్ణయించడానికి దోహదం చేసిన 
Sod ప్రధాన కారణాలలో “ఒకటి అప్పటికి అమలులో ఉండిన న్యాయ, పోలీసు 
యంత్రాంగాలలో అక్కడ ఒక విధంగా ఇక్కడ ఒక విధంగా ఉన్న పరిస్థితిని రూపుమాపి 
ఏకీకృతమైన పద్ధతిని నెలకొల్పడం, వీలైనంతమేరకు యావత్‌ భారతదేశానికి ఒకే రకమైన 
యంత్రాంగం ఉండేట్లు చూడటం, వీటిలోని విభిన్నతలను వర్గీకరించి. పద్ధతులను 
రూపొందించడం. అప్పటికి అమలులో ఉండిన వర్తమాన పరిస్థితులలో బహుళ విధానాలు 
అనివార్యమైనాయి. బెంగాలొ, మద్రానూ, బొంబాయి, ఈ మూడు (ప్రెసిడెస్సీనలలోనూ. 
Bam, మిలటరీ పరిపాలనా యంత్రాంగంతో బాటు ఆదాయాల విషయంలో ఆదేశాలు 
జారీచేసి, నిర్వహించే అధికారాలన్నీ కౌన్సిల్‌లోని గవర్నర్ల అధికారంలో ఉండేవి. కొన్సిలుతో 
సవా (50 గవర్నరుకూ, తాను ఆధిపత్యం వహించే అధికార క్షేత్రంలో ఉత్తమ వ్యవస్థనూ, 
పౌరప్రభుత్వాన్ని కొనసాగించడానికి అవసరమైన నియమ నిబంధనలనూ, ఆర్థినెన్సులనూ, 
నిబంధనావళినీ రూపొందించి జారీ చేసే అధికారం కూడా ఉండేది. అయితే అలా 
జారీచేసే నియమనిబంధనలు న్యాయోచితమైనవిగానూ, బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అమలులో 
ఉండినటువంటి చట్టాలకు భిన్నంగా ఉండరాదన్న ఒక షరతు మాత్రం ఉండేది. ఈ 
అధికార వ్యవస్థలు జారీ చేసిన చట్టాల సంహితలన్నీ, 1726లో మొదటి జార్జి చక్రవర్తి 
జారీ చేసిన భారతదేశపు volo చట్టాల నంహతకు, భారతదేశానికి ఆవి వర్తించినంతమేరకు 


Y 9 జియో. 111. ని 63.25 36 
2 2940 జీయో, 111. 5 79, ఎన్‌ 11 
3 ౮. జీయో, 111, వెస్‌ 2 ఏ 68 ఎన్‌ 3 





68 శాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం «€ 





జతపడుతూ ఉండేవి. అంతే కాదు ఆ dá తర్వాత, భారత దేశపు ప్రత్యేక ప్రాంతానికి 
విస్తరించునట్లు ప్రత్యేకంగా ప్రకటించిన ఇంగ్లీషు చట్టాలకు కూడా ఇవి జతపడేవి. 


ఇన్ని విభిన్న చట్టాలను అమలు పరచడం ఎంత ఇబ్బందికరంగా పరిణమించిందంకే, 
కలకత్తా సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. 


“ఎవరైనా వ్యక్తులకు చెందిన ఏ వాక్కులకు సంబంధించిన వివాదం తలెత్తినా, ఏ 
సందేవాన్ని పరిగణనలోకి తీసుకోవాలో, దేన్ని ఆ వ్యక్తులు సవాలు చేస్తారో చెప్పడం, 
వాటికి సంబంధించి అభిప్రాయాన్ని గానీ, తీర్పును గానీ చెప్పడం ఏ ఒక్క వ్యక్తికి కూడా 
సాధ్యమయ్యేది కాదు. ప్రజలలో చాలా కొద్ది మందికి మాత్రమే, ఆ మాటకు వస్తే 
అధికారంలో ఉన్నవారిలో కూడా అతి కొద్దిమందికి, న్యాయాధికారుల్లో “సైతం చాలా 
కొద్దిమందికి మాత్రమే, భారతీయ న్యాయపద్దతిని గురించిన స్పష్టమైన అవగాహన, అంచనా 
ఉండేది. అందులో ప్రతి చిన్న భాగం యొక్క ప్రభావం మిగతా భాగం మోద ఏమేరకు, 
ఎందుకు ఉంటుందో తెలుసుకోవడం అత్యంత కష్టసాధ్యంగా. ఉండేది.” 

'దేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న యూరోపియన్లతో కఠినంగా వ్యవహరిస్తూ 
బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలన్నది మరో ఉద్దేశం. చట్టం నిబంధనల 
విస్పష్టత వలన దేశీయ జనాభా ఇబ్బందులకు గురి shot. బ్రిటీషర్లు కఠినమైన 
పరిమితులకు లోబడి జీవిస్తూ ఉండేవారన్న సంగతిని మసం గుర్తుంచుకోవాలి. 1771లో 
హౌజ్‌ ఆఫ్‌ కామన్సు వారు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి 
నియమించిన రవాస్య సంఘంవారు, తమ నివేదికలో భారత దేశంలో ఆంగ్లేయులు, సాగించిన 
అరాచకాలను గురించి వెల్లడించిన ఆనంతరం, ప్రైవేటు బ్రిటిష్‌ పౌరులు భారతదేశంలో 
ప్రవేశించడానికీ, స్థిర నివాసం ఎర్పరచుకోవడానికీ సంబంధించి అత్యంత కఠినమైన నిబంధనలు 
అమలు జరిపారు. యూరోపులో జన్మించిన (DAS పొరుడెవ్వరూ. ప్రధాన సెటిల్మెంట్‌కు 
పదిమైళ్ల పరిధిని మించి, భారతదేశంలో ఏ ప్రదేశంలోనైనా స్ధిర నివాసం ఏర్పరచుకోవాలంకే, 
ముందుగా కంపెనీ నుండిగానీ, భారత గవర్నరు జనరలునుండిగానీ, సంబంధించిన 
ప్రధాన సెటిల్మెంట్‌ గవర్నరు నుండిగానీ ప్రత్యేక లైసెన్సు పొందవలసి ఉండేది 

కంపెనీ డైరెక్టర్ల కోర్టు, కంపెనీ బోర్డు సమోక్షకులోబడి, అట్టి లైసెన్సులను నిరాకరించే 
అధికారం కలిగి ఉండేది. ప్రత్యేక పరిస్థితులలో తప్ప భారతదేశంలోని ప్రభుత్వాలు, 
తమకు తాముగా తమ అధికార పరిధిలో బ్రిటిష్‌ పౌరులకు నివాసపు లైసెన్సులు ఇవ్వరాదన్న 
నిషేధం! ఉండేది. ఇతరత్రా చెల్లు బాటులో ఉన్న లైసెన్సులను, తాము భావ్యమని 





1 CSS కావెల్‌ రచించిన "భారతదేశంలో. 3. 33 జియో, 111, సి. 52, ఎస్‌ 38, 
న్యాయస్థానాలు. dens వ్యవ a 33 జయో, 111 nsa 
" గంథంలో ఉధృతం - 5 33 జియో, 111. సి 5235. 37 
111% 52, ఎన్‌ -98 











68 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





జతపడుతూ ఉండేవి. అంతే కాదు ఆ తేదీ తర్వాత, భారత దేశపు (ప్రత్యేక ప్రాంతానికి 
విస్తరించునట్లు ప్రత్యేకంగా ప్రకటించిన ఇంగ్లీషు చట్టాలకు కూడా ఇవి జతపడేవి. 


ఇన్ని విభిన్న చట్టాలను అమలు పరచడం ఎంత ఇబ్బందికరంగా పరిణమించిందం, 
కలకత్తా సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. 


“ఎవరైనా వ్యక్తులకు చెందిన ఏ హక్కులకు సంబంధించిన వివాదం తలెత్తినా, ఏ 
సందేవోన్ని పరిగణనలోకి తీసుకోవాలో, దేన్ని e వ్యక్తులు సవాలు చేస్తారో చెప్పడం, 
వాటికి సంబంధించి అభిప్రాయాన్ని గానీ, తీర్పును గానీ చెప్పడం ఏ ఒక్క వ్యక్తికి కూడా 
సాధ్యమయ్యేది కాదు. ప్రజలలో చాలా కొద్ది మందికి మాత్రమే, ఆ మాటకు వస్తే 
అధికారంలో ఉన్నవారిలో కూడా అతి కొద్దిమందికి, న్యాయాధికారుల్లో సైతం చాలా 
కొద్దిమందికి మాత్రమే, భారతీయ న్యాయపద్ధతిని గురించిన న్పష్టమైన అవగాహన, అంచనా 
ఉండేది. అందులో ప్రతి చిన్న భాగం యొక్క (ప్రభావం మిగతా భాగం మోద ఏమేరకు, 
ఎందుకు ఉంటుందో తెలుసుకోవడం ఆత్యంత కష్టసాధ్యంగా ఉండేది” 


దేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న యూరోపియన్లతో కఠినంగా వ్యవహరిస్తూ 
బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలన్నది మరో ఉద్దేశం. చట్టం నిబంధనల 
విస్పష్టత వలన దేశీయ జనాభా ఇబ్బందులకు గురి అవుతుంటే, బ్రిటిషర్లు కఠినమైన 
పరిమితులకు లోబడి జీవిస్తూ ఉండేవారన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. 1771లో 
హౌజ్‌ ఆఫ్‌ కామన్సు వారు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను దర్యాప్త చేయడానికి 
నియమించిన రవాన్య సంఘంవారు. తమ నివేదికలో భారత దేశంలో ఆంగ్లేయులు సాగించిన 
అరాచకాలను గురించి వెల్లడించిన అనంతరం, ప్రైవేటు బ్రిటిష్‌ పౌరులు భారతదేశంలో 
ప్రవేశించడానికీ, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికీ సంబంధించి అత్యంత కఠినమైన నిబంధనలు 
అమలు జరిపారు. యూరోపులో జన్మించిన dust పొరుడెవ్వరూ. (ప్రధాన సెటిల్మెంట్‌కు 
bz పరిధిని మించి, భారతదేశంలో ఏ ప్రదేశంలోనైనా స్థిర నివానం ఏర్పరచుకోవాలం'ే, 
ముందుగా కంపెనీ నుండిగానీ, భారత గవర్నరు జనరలునుండిగానీ, సంబంధించిన 
ప్రధాన సెటిల్మెంట్‌ గవర్నరు నుండిగానీ ప్రత్యేక లైసెన్సు పొందవలసి ఉండేది. 

కంపెనీ డైరెక్టర్ల కోర్టు, కంపెనీ బోర్డు సమాక్షకులోబడి, అట్టి లైసెన్సులను నిరాకరించే 
అధికారం కలిగి ఉండేది. ప్రత్యేక పరిస్థితులలో తప్పు భారతదేశంలోని ప్రభుత్వాలు, 
తమకు తాముగా తమ అధికార పరిధిలో బ్రిటిష్‌ పౌరులకు నివాసవు లైసెన్సులు అవ్వరాదన్న 
నిషేధం ఉండేది. ఇతరత్రా చెల్లు బాటులో ఉన్న లైసెన్సులను, తాము భావ్యమని 





o mé కావెల్‌ రచించిన “భారతదేశంలో. a 33 జియా, 111. సి 52, ఎస్‌ 98 

లు. చట్రనిక్మాణా వ్యవస్థల స్థాన 4. 38 జియో, 111 మ 62, 35. 33 
o£! ఉధృతం - కీలకత్సా 5. 33 జియో, 111. ని. 5235. 37 
111 స 52, ఎస్‌ -98 






కాస్ట్రాల ఆర్థిక వ్యవస్థ : ప్రారంభం e 





తలచినప్పుడు రద్దు చేయగల అధికారాన్ని" కూడా భారతదేశంలోని ప్రభుత్వాలు కలిగి 
ఉండేవి. దొంగ లైసెన్సులను రూపాందించుకొవడం”, లైసెన్సు లేకుండా నివసించడం 
నేరాలుగా పరిగణించేవారు. ఈ నేరాలకు జరిమానాలు , కారాగార Ieor విధించేవారు. 
ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ అయినవారుగానీ, ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వారుగానీ 
కాలపరిమితి ముగిసిన తర్వాత పదిమైళ్ల పరిధిని దాటి తిరుగాడుతూ కనిపిస్తే 
దొంగవ్యాపారులుగా పరిగణించి శిక్షించేవార. లైసెన్సులేని (బ్రిటిష్‌ పౌరులను పట్టుకుని 
తమ దేశానికి పంపించివేసేవారు.” లైసెన్సు పొంది నివసిస్తున్నవారంతా వారు నివసిస్తూ 
ఉండిన ప్రాంతపు జిల్లా కోర్టులలో. తమ పేర్లను నమోదు చేసుకో వలసివచ్చేది."' స్థానిక 
ప్రభుత్వాల నిబంధనలకు వారంతా లోబడి ఉండవలసి వచ్చేది." బ్రిటిష్‌ ఇండియాలో 
వారు జరిపే అన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకుగాను భారతదేశపు న్యాయస్థానాల లోనేకాక, 
గ్రేట్‌బ్రిటన్‌ న్యాయస్థానాలలో కూడా జవాబుదారీ వహించవలసివచ్చేది." దేశీయ సంస్థానాల 
న్యాయస్థానాలకు కూడా వారు జవాబుదారి వహించవలనివచ్చేది. వారిని ede 
చేయడానికి గాను, వారు స్వదేశీ సంస్తానాధీశులకుగానీ, విదేశీ కంపెనీలకుగానీ, 'విదేశ 
యూరోపు వర్తకులకు గానీ ధనాన్ని అప్పు ఇవ్వడంగానీ, అప్పులు సంపాదించుకోవడంలో 
వారికి సహకరించడంగానీ చేయకుండా కట్టుదిట్టం చేశారు. అదే విధంగా వారి 
'అత్యాచారాలనుంచి స్వదేశ సంస్థానాధీశులను "రక్షించడానికి, స్వదేశ్‌ సంస్థానాధీశులు, 
విదేశయులెవరికి ఏటా 12 శాతానీకి మించిన వడ్డీపై అప్పులివ్వరాదని, ప్రతి నేరానికి 
జరిమానా విధింపును మూడు రెట్ల విలువకు పెంచే విధంగా శిక్షలు విధించారు." 
అతిక్రమణలూ.'” భారతీయులకు రుణపడి వుండే చిన్నచిన్న అప్పుల వ్యవవారాలను" 
విచారించే అధికారాన్ని, జస్టిన్‌ ఆఫ్‌ పీస్‌ ఆధికారక్షేత్రం (క్రిందకు తెచ్చారు. 


యూరోపులో జన్మించిన ప్రతీ బ్రిటిష్‌ పౌరుడు తన స్వదేశీ స్టీవార్డు. ఏజెంటు. లేదా 
భాగస్వామి" పేరు సంబంధిత జిల్లా కార్యాలయంలో నమోదు చేయవలసి ఉండేది. అలా 
చేయక పోయినట్లయితే సంయుక్త వర్తక సంస్థకారణంగా తనకు రావలసిన మొత్తాలను 
రాబట్టుకునే అధికారాన్ని, దానికి సంబంధించి" లెక్కలు చూపించాల్సిందిగా ఒత్తిడి చేసే 
అధికారాన్నీ కోల్పోయేవాడు." రాష్ట్రంలోని ఏ న్యాయస్థానంలో కూడా ఇందుకు సంబంధించి 
చట్టరీత్యా దావావేసే అధికారం అతనికి ఉండేది కాదు. 











6. 53 జియో, 111, సి. 155. ఎస్‌, 36, 14. 26 జియో, 111, ని. 57, ఎస్‌, 67 
7. 89 జియో, 111, సి, 62,35. 120 15. 37 బియో, 111, సి. 142, ఎన్‌, 20 
8. 33 జియో, 111, సి, 62, ఎన్‌ 131 16 13 జియో, 111, సి. 63, 35. 30 
9. 33 జియో, 111, సి, 62,95. 108 17. 53 జియో, 111, సి, 155, 35. 105 
10. 53 జియో, 111, సి, 165, 35. 104 18. 69 జియో, 111, సి. 155, ఎస్‌, 106, 


11. 53 జీయో, 111, సి, 155, 35. 108 19. 21 జియో, 111 ని, 70, ఎస్‌, 13. 
12. 53 జియో, 111, సి, 155, ఎస్‌. 35 20. జియో, 111 సి 70, ఎస్‌ 16 
13. 28 జియో, 111, D 25, ఎస్‌ 44 


70 mS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, 





అటువంటి పరిమితులనూ, నిర్పంధాలనూ పాలక వర్గాల మాద c 
వరకు అమలు జరిపినప్పటికి పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. భారల 
సుస్థిరతకు ప్రమాదంగా పరిణమించే లక్షణాలను దూరంగా ఉంచడానికే ప 
నిర్పంధాలనూ ఉద్దేశించారు. అయితే కాలం గడిచనకొద్దీ. స్వదేశి o 
లొంగదీసుకోవడంలో భారత సామ్రాజ్యం వరుసగా విజయాలు సాధిస్తూ, స్ట 
ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా తుఫాను వీయడం ప్రారంభమైంది. అంతకు మ 
సమర్థించిన వారుకూడా, వాటి అవసరం ఇక తీరిపోయిందనీ, వాటిని తొలగిం: 
ఆసన్న మైనదని భావించడం ప్రారంభమైంది. అయితే బ్రిటిష్‌ పార్రమెంటు ప్రజా: 
లొంగకుండా ఉండబాలక పోయినప్పటికీ, అప్పటికి భారతదేశంలో అమలులో à 
ప్రభుత్వ పద్ధతిలో, ఐరోపాలో జన్మించిన బ్రిటిష్‌ పౌరులను స్వేచ్చగా అనుమతి 
రాగల పరిణామాలను పట్టించుకో కుండా ఉండలేక పోయింది. వలన వచ్చి 
మర్యాదగా వ్యవహరిస్తూనే, వారిపైన సమర్థవంతమైన నియంత్రణ ఉండటం అః 
భావించారు. సమాన స్థాయిలో స్వతంత్రమైన శానననిర్మా ణాధికారాలూ పరిపాలన 
కలిగి ఉండిన విభిన్న ప్రభుత్వ వ్యవస్థలు, తమతమ అధికారక్షేత్రంలోనికి 
వలనవచ్చిన ఏదేశియలపట్ల విభిన్న GHPO, అనమంజనమైన విధానాలతో + 
తమ అధికారాలను వినియోగించి అమలు బజరిపినట్లయితే, వీరందరూ w 
లోబడనటువంటి ఒక విశాల సమూహంగా పరిణమించే ప్రమాదం ఉన్న 
పార్లమెంటు భావించింది. సమాన విధానాలతో అమలు పరచే, మర్యాద ; 
(వేవర్తనావశ్యశతతో బాటు, వలసవచ్చే బ్రిటిష్‌ పౌరులు దేశీయుల మోద అ 
User చెయ్యకుండా ఉంటారన్న నమ్మకం (DG పార్లమెంటుకు 
బలవంతాలూ,. అరాచకాలూ. మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే. ప్రమాదం 
భావించిన బ్రిటిష్‌ పార్లమెంటు, వారందరినీ బలమైన, సమానమైన కేంద్ర ని 
ob తేవాలని సంకల్పించింది. ఒక అధికార పరిథిలో నేరం చెసినవా( 
అధికారపరిధిలో ఆశ్రయం పొందే వీలులేకుండా చెయ్యాలని సంకల్పించారు. 
సమానత సాధించాలన్నా. వ్యవస్థను విచ్చిన్నం చేసే శక్తులను కఠినంగా నియంథత్రి, 
394) అధికారపరిధుల్లొ విభిజతమై, అప్పటికి అమలులో ఉండిన ప్రభుత 
సరిపోదని భావించారు. భారతదేశం మొత్తానికి చట్టాలను రూపొందించి యావత్‌ 
వ్యవవారాలను నియంత్రించగల కేంద్ర ప్రభుత్వాన్నే నెలకొల్పడమే, అత్యవసర 
పరిష్కారం అని భావించడమైనది, ఫలితంగా. 1833లో ఈ దిగువ విధం? 

రూపొందించారు. 


TRST కూడుకుని ఉన్న గవర్నర్‌ జనరల్‌ (బెంగాల్‌లోని pu వ 
నందు) అట్టి ప్రాంతాలలో, So వాటిలోని భాగాలలో అంతకు ముందు ఆ 


go అర్థిక వ్యవస్థ : ప్రారంభం n 





ఉండినట్టి, లేదా e తర్వాత అమలుకు రాగలట్టి ఎటువంటి చట్టాలనైనా. నిబంధనైనా 
dé చేస్తూ, సవరిస్తూ లేదా మారుస్తూ చట్టాలు లేదా నిబంధనీలనూ రూపొందించే 
అధికారాన్ని కలిగి ఉంటారు. బ్రిటిష్‌ వారుగానీ దేశీయలుగానీ ప్రజలందరికీ వర్తించగల 
చట్టాలనూ, నిబంధనలనూ రూపొందించే అధికారం కలిగి ఉంటారు. విదేశీయలకుగాని 
ఆతేదీలకుగాని హస్‌ ARAS చార్టర్‌ ద్వారాగానీ, ఇతరత్రా గానీ నియామకమైన అన్నిరకాల 
న్యాయస్థానాలకూ, వాటి కార్యక్షేత్రాన్ని అట్టి ప్రాంతాలకూ, అందులోని భాగాలకూ వర్తింప 
చేయడానికి పై కంపెనీ యొక్క ఉద్యోగులందరీకి సంస్థానాల అధికార క్షేత్రంలో ఉన్న వారైనా, 
Vào అధికార క్షేత్రంలో ఉన్నవారైనా అట్టివారందరేకి సదరు చట్టాలు వర్తిస్తాయి! 
ఈ విధంగా, కొన్సిల్‌లోని భారత గవర్న జనరల్‌కు సంపూర్ణమైన శాన 
నిర్మాణాధికారాలను ప్రధానం చేస్తు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని రూపొందించడం జరిగింది. 


అయితే, తమతమ కార్యప్తేశ్రాలలో. చట్టరీత్యా, సివిల్‌: మిలటరీ ప్రభుత్వాలను 
'సడుపుకునే సంపూర్ణాధికారం ఇదివరకటి aratri, మద్రాసు - బొంబాయి (usas 
కొనసాగించి ఉండినట్టయితే, నూతనంగా రూపొందిన, కేంద్ర ప్రభుత్వం నమగ్ర అధికార 
వ్యవస్థగా పరిణమించి ఉండేది కాదు, అంతేకాక పార్లమెంటు వాటి అధికారాలను 
స్వాధీనపరచు కోవడం వంటి చర్యను నిలివివేసినట్లయితే అధికారాలను అమలు పరచుకునే 
ఈ సంస్థల మధ్య. అప్పుడు సంపూర్ణ కానన నర్మాణాధికారాలతో రూపొందిన అధికార 
వ్యవన్థకూ మధ్య సంఘర్షణకు అవకాశాలు పొడచూపేవి, శాంతి, వ్యవస్థ, ఉత్తమ ప్రభుత్వ 
నిర్వహణకు జవాబుదారీ వహిస్తూ మొదటపేర్కొన్న doo, అ తర్వాత పేర్కొన్న 
నంస్థ జారీచేసే చట్టాలను నిబంధనలనూ అమలు జరపడానికి నిరాకరించి ఉండేవి, 
Mo స్థాయిలో బలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పడం ద్వారా సాధించదలచుకున్న 
(ప్రయోజనాలన్నీ సాధ్యం కాకుండా పోయేవి, భారత రాజ్యాంగ వ్యవస్థలో నూతనంగా 
రూపొందించుకున్న రాజకీయాధికారానికి ఉండగల ఈ బలహీనతలను నివారించడానికి, 
బొంబాయి. మడాను ్రైసిడెన్సీలకు ఆదివరకున్నటువంటి బాధ్యతాయుత ప్రభుత్వాల 
ఉన్నతస్థాయిని తగ్గించడానికి పార్లమెంటు పూనుకున్నది. నూతన రాజ్యాంగ చట్టం ప్రకారం- 

77803) (పైసిడెన్సీలలోని ప్రతి నిర్వాహక ప్రభుత్వాన్ని ఒక గవర్నరూ ముగ్గురు 


కౌన్సిలర్ల కలిసి నిర్వహిస్తారు. (ఇది వరకటి మాదిరిగా వారిలోనే ఈ అధికారం న్వతః 
సిద్ధంగా ఉండదు). 








Ls టవ ఏ0 Vi M Adi చవట IU eis తాన 

SEARRE వారి భారత rond adi ప్రభుత్వ ZIT రూపొందించిన చట్టం. 

A dolo Mi MS Sei 3వ నిబంధ. Saotes కంపనిలో dpi అమలు 
Puer వం భాయ pord ఉత్తమ gad సన 

రూపొందించిన చట్టం. 








భారతదేశంలోని అన్ని క్షెత్రాల సివిల్‌ మిలటరీ (ప్రభుత్వాలను 
నిర్దేశించే, నియంత్రించే అధికారం, అన్ని రకాల ఆదాయలను నియంత్రించే 
కొన్సిల్‌లోని భారత గవర్నర్‌ జనరల్‌గా వ్యవవృతమయ్యే గవర్నర్‌ జనరల్‌కూ | 
ఉంటుంది."!, 


ఈ విధంగా భారతదేశంలో ఇంపీరియల్‌ ప్రభుత్వ నిర్మాణం జరి! 
నిర్మాణానికి చాలాకాలం ముందునుంచే బెంగాల్‌ ప్రభుత్వానికి మవోన్నతాధికాలుం 
ఎలాంటి సందేవామూ లేదు. మ్రాను, బొంబాయి (పెనిడెన్సీలలోని (ప్రభుత్వాలను 
నిర్వహించే అధికారాలతో బాటు, భారతీయ సంస్తానాధీశులలో ఎవరికి వ్యతి? 
యుద్దాలను ప్రకటించి, యుద్ధాలను నిర్వహించే విషయంలోనూ. శత్రుత్వ 
అవలంభించి కొనసాగించే విషయంలోనూ, వాటితో శాంతియుత, తదితర ఒవ 
కుదుర్చుకునే విషయంలోనూ, అత్యవవసర పరిస్థితిలో తప్ప బెంగాల్‌ (i 
సర్వాధికారాలు ఉండేవి. e తర్వాతి చట్టాల ప్రకారం, ఆదాయాల వసూ 
వినియోగాలను నియంత్రించే అధికారం, ఈ“ పెసిడెన్సీలలోని సీవిలు, nott 
యంత్రాంగాలలో నియుక్తులైన సిబ్బందిని అదుపు చేసే అధికారమూ బెంగాల్‌ € 
అప్పగించడమైంది.. అయితే 1833కు పూర్వం తమ ఆంతరంగిక వ్యవహార 
రెండు (పెసిడెన్సీలు, బెంగాల్‌ ప్రభుత్వ నియంత్రణలో ఉండేవని భావించడాని! 
వీలులేదు. కొంతమంది తరుచుగా ఇటువంటి ESD లోనవుతూ వుంటారు. 
బొంబాయి (పెనిడెన్సీలు, ఎప్పటికప్పుడు, Germ, కౌన్సిల్‌లో తాము రూపి 
చట్టాల. జారీ చేసిన ఉత్తర్వుల సరైన నకళ్ళను బెంగాల్‌ ప్రభుత్వానికి పంపుతూ a 
నిబంధన, బెంగల్‌ ప్రభుత్వ ఉత్తరువులనూ, ఆదేశాలనూ “పాటించడంలో 
కనపరచాలన్న నిబంధన - తమ ఆంతరంగిక వ్యవవాలలో లొంగుబాటుగా eod: 
బెంగాల్‌ (ప్రభుత్వానికి, అధికార క్షేత్ర పరిధిని అధిగమించి లభించిన అధి 
ప్రక్కకు పెడితే, బెంగాల్‌తో బాటు! బొంబాయి, మద్రాసు ప్రభుత్వాలకు కూడా 
ప్రాతిపదికపై ప్రతిదానికి, సివిల్స్‌ మిలటరీ ప్రభుత్వాధికారాల నిర్వహణ, క్షే 
అర్జనలను ఆదాయాలనూ, నియంత్రించి, వినియోగించుకునే అధికారాలూ a 
నంగతిని విన్మరించిరాదు. బెంగాల్‌ ప్రభుత్వంతో బాటు వాబికి కూడా, ఇదివరకే వివరి 





* MeL DSS కవ విభాగం ద్వారా (usas) Emos సంఖ్యను 
భాను, వారిని సరిగా నస్పెండు చేసే అధికారాన్ని కల్పించి. ప్రెనడిన్సలలో N it 

ASA ఒక్కరే నిర్వహించే అవకాశం కలించారు. ఈ అధికారాన్ని 1833ల Dami 

Sara మరాసు Caoa Fi సంఖ్యను 3 నుంచి రెండింటికీ తగ్గించారు 

సంకల్పం IV.A. 85, ఎన్‌ 39,3 మరియు 4 విభాగాలు. 

19 జియో, 111, సి 52, ఎన్‌, 40. 

13 జియో, 111, సి 69, ఎస్‌ 7. 

33 జియో, 111, సి 62, ఎస్‌ 24, 


Tue ePi ప్రారంభం n 


తమతమ కార్యక్షేత్రాలలో సమానమైన స్వతంత్రమైన శాసన నిర్మాణాధికారాలు ఉంటూ 
ఉండేవి. తమ తమ ప్రభుత్వాల నిర్వహణకు సంబందించిన కార్యకలాపాల ప్రతులను 
బెంగాల్‌ ప్రభుత్వానికి ఈ Gaas నమాచార నిమిత్తమే పంపుతూ ఉండేవి కాని, 








అధికారాలను బెంగాల్‌ ప్రభుత్వం పరిమితం చేసుకున్నది. ఇంతకు మించి జోక్యం 
చేసుకోవడం విజ్ఞత కాదని' భావించడమైనది. అంతకు మించి జోక్యం చేసుకోవడం 
రాజ్యాంగ విహితీమా కాదా అనేది కూడా సందిగ్గమే. 


Bhed విభిన్న (పెసిడెన్సీలు, వేటికవి, తమ తమ న్వంత (ప్రధాన స్ట్రింగులను కలిగి 
ఉన్నటువంటి అనేక గడియారాల మాదిరిగా ఉండేవి. ప్రతి ప్రభుత్వానికీ శౌనన నిర్మాణం, 
Mes విధించడం, పన్నులు వేసి వసూలు చేయడం మొదలైన సర్వ నేత్తాక అధికారాలుండేవి. 
dà తమ eM రంగాలలో అవి స్వతంత్రంగా ఉండేవి. తమ తమ rorot 
శాంతి భదతలనూ వ్యవస్థలనూ కాపాడటంలోనూ, ఉత్తమ ప్రభుత్వాన్ని అందించే 
విషయంలోనూ (ప్రతి ప్రభుత్వమూ జవాబుదారీ వహాంచవలని ఉండేది. 'తమ కర్తవ్య 
నిర్వహణకు కావలసిన నిధులను, పన్నులు విధించి గానీ, అప్పులు తెచ్చుకొని గాని 
నమకూర్చుకునే అధికారం వాటికే ఉండేది. 

తమ అవసరాలకు గాను ఈ ప్రభుత్వాలు తరచుగా ఒకరి అదాయ వనరుల మాద 
కరు పరస్పరం అధారవరుతూ ఉండేవారు. తమ నిధులు న్వతంత్ర నిధులు అయినందువల్ల 
TA తస్టిందియా కంపెనీకి చెందిన సాహన్య నిధులలో అవి నమాన భాగస్వాములైనందువల్ల 
ఈ పద్దతులను అనునరించేవి. 1833 చట్టంతో ఇదంతా మారింది. భారతదేశంలోని అన్న 
కూల అదాయాలనూ, అన్ని ప్రభుత్వాల నిర్వేహణాధికారాలనూ ఈ చట్టం ద్వారా కౌన్సిల్‌లోని 
P6 గవర్నర్‌ జనరల్‌కు అప్పగించారు. ఆదాయాలూ- నర్వీసులూ, చట్టప్రకారం భారత 
1 పుర్‌ ఫొర్ట భారత Eak వ్యాణం పదయం గర్‌ జనరల్‌ ETT 


ehaof ల Tona. డస మడు 
మళ మందను TE Y nde e 


క పిఎఫ్‌ బెంగాల్‌, బీరు ఆఫ్‌ 1టోలో నెం. ఈ ఇండియా ui ని 
EO Dore gat te ల కాళ్ల aya. యార్డులో: 





n డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (omo, సంపుటం 





ప్రభుత్వ ఆదాయాలూ సర్వీనులుగా పరిణమించాయి. భారత ప్రభుత్వపు వనూళ్ళు నిర్వహించే 
ఖర్చులు చేసే అనుబంధ సంస్థలుగా రాష్ట్రాలు మారిపోయినయి. తమకు తాముగా తమ 
X మాద కొత్త పన్నులు వేసే అధికారాన్ని, పాతపన్ను బకాయిలను వసూలు చేసే 
అధికారాన్ని అవి కోల్పోయాయి. ఆదే విధంగా వారు నిర్వహించే సర్వీసుల కయ్యే 
ఖర్చులు కేంద్ర ప్రభుత్వ నిధి నుంచి భరించడం ప్రారంభమైంది. సర్వీసుల నిర్వహణకు 
గాను కేంద్ర. ప్రభుత్వ నిధి నుంచి వివిధ మొత్తాలను రాష్ట్రాలకు కేటాయించేవారు. 
శేంద్రప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి పొందకుండా, Dew నూతన పదవిని 
సృష్టించడం ద్వారా గాని, ఏదైనా జీతాలను, గ్రాబ్యుయిటిని, లేదా అలవెన్సులను మంజూరు. 
చేయడం ద్వారా గానీ రాష్ట్ర ప్రభుత్వాలు, తమకు కేటాయించిన నిధులను ఖర్చు చెయ్యరాదని 
చట్టప్రకారం నిబంధన ఉండేది." ప్రజా రుణాలు, కేవలం ఏదో ఒక ప్రెసిడెన్సీ పైననే 
భారంగా ఉండే పరిస్థితి రద్దయింది. ఇతర (ప్రెసిడెన్సీల ఆదాయాల విషయంలో ప్రాధమిక 
బాధ్యత, రెండవగ్రేణి బాధ్యత అనే పద్ధతికి కూడా స్వస్తి చెప్పారు. రాష్ట్రాల వారీ ఆప్పులన్నింటి 
భారాన్ని మొత్తం భారతప్రభుత్వ ఆదాయాల నుంచి భరించడం ప్రారంభమైంది. 1853 
చట్టం ప్రకారం, ప్రభుత్వ తీర్మానంలో వ్యక్తవరచిన దిగువ అభిప్రాయం ప్రకారం, మొత్తమ్మాద 
ఆర్థిక వ్యవస్థను, ఆదాయ వనరుల విభజన - cede నుంచి సమర్పణ పద్ధతిని 
మార్చివేసి, ఆదాయ వనరులన్నింటి సమోకరణ, రాబడుల నుంచి పంపకం పద్ధతిగా 
రూపొందించడమైనది. 


“సౌకర్యం కోసం, బ్రిటిష్‌ అండియాను, స్థానికంగా పరిపాలన నిర్వహించే విభిన్న 
ప్రభుత్వాల అధీనంలో (ప్రెనిడెన్సీలుగా విభజించినప్పటికీ గ్రేట్‌బ్రిటన్‌తో నిమిత్తం లేనటువంటి, 
ఏకైక ప్రభుత్వాధికార వ్యవస్థగా నిజానికి బ్రిటిష్‌ ఇండియా పరివర్తనం చెందింది. దీనికి 
ఒకే ఒక్క సంచిత నిధి. విభజితం కానటువంటి ప్రయోజనాలు, అన్నిరకాల 
'ప్రధానమైనటువంటిన్నీ, సాధారణమైనటువంటిన్నీ విషయాలలో, కొన్సిల్‌లోని గవర్నర్‌ 
జనరల్‌గా పేర్కొనే ఏకైక ప్రభుత్వ నియంత్రణ ఉండేది. భారతదేశంలోని ఆదాయ 
వనరులన్నింటినీ ఒకే ఒక్క లక్ష్యం కోసం వినియోగించడం జరిగేది. వాటిని నిర్వహించడానికి 
వాటిని నిర్వహించే విషయంలో ఇంగ్లాండులో పనిచేసే వ్యవస్థ నిమిత్తమూ మాత్రమే 
వినియోగపడేవి. అవసరమైన నిధులన్నింటి సరఫరా, విధిగా జరుగుతుండేది. ఏ ఆదాయ 
వనరుల నుంచి నిధి సమకూరేదో దానికి, నిధుల అవసరం గురించి నివేదించవలసిన 
అవసరం ఉండేది కాదు.” 


కాలక్రమేణా ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థా పద్ధతి ఎంతగా సమగ్రమైపోయిందంటే, 
భారత ప్రభుత్వ వ్యవహారాలను కంపెనీ ఆధినం నుంచి 1858లో (FS చేపట్టినప్పుడు ఈ 


1. సంకల్పం 1,34 సి, 85, ఎన్‌ 50 
2. భారత్‌ ప్రభుత్వ ఆర్థికశాఖ తీర్మానం, తేదీ, 22 నవంబర్‌, 193 





io eM వ్యవ్ధ : ప్రారంభం 75 





దిగువఅంశాన్ని గమనించడమైనది. “చట్టాలను చేసే అధికారం గాని, ఆర్థిక వనరులు 
గానీ, ప్రభుత్వ ఉద్యోగాలలో ఏదైనా నియామకాలను నృష్టించే లేక సవరించే అధికారంగానీ 
ఆచరణలో ఏ రాష్ట్రానికీ ఉండేవికావు. ఈ చివరి నిర్బంధం క్రింద కేంద్రప్రభుత్వానికి 
ముందుగా నివేదించవ్‌లసిన నిబంధనను అనుసరించి కేంద్రప్రభుత్వం రాష్ట్రాల పరిపాలనా 
వ్యవవారాలకు సంబందించిన అన్ని వివరాలలోనూ జోక్యం చేసుకొనే అధికారాన్ని కలిగిఉండేది” 

OK రాజకీయ. శాసన నిర్మాణ, పరిపాలనా సంబంధ వ్యవహారాల దృష్టా 
ఇంపీరియల్‌ ప్రభుత్వ వ్యవస్థ ప్రయోజనాలు ఎంతగా ఉన్నప్పటికీ, అర్థిక వ్యవస్థాపద్ధతిగా, 
ఈ పద్ధతి, తన భారాన్ని మోయగలగడంలో సమానత్వ స్థాయిని అరిదుకోజాలక, అనేక 
ఇబ్బందులకు గురి అయినదని, విచారంగా చెప్పవలసి వస్తుంది. ప్రారంభం నుంచే ఆర్థిక 
పరిమితులనే ప్రాణాంతక రుగ్మతకు ఈ పద్ధతి గురి అయింది. ఎప్పుడో కదాచితుగా 
వాత్రమే, ఆదాయ - వ్యయాల మధ్య సమానత్వాన్ని సాధించి ఇబ్బందులను అధిగమించడానికి 
ఆర్థిక మంత్రులు జరిపిన ప్రయత్నాలు విజయవంతమైనాయి. ఈ దిగువ అంకెలను 
పరిశీలిస్తే, లోటు ఎంతగా తరుముతో ఉండేదో ఆర్థం చేసుకోవచ్చు. 


ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థ లోటు పాట్లు 








సంవత్సరం మిగులు లోటు సంవత్సరం ahw లోటు 
do boh Pob —— bo 

189436 LL 97132 

1896-36 1441513 ters 1311886 

1696.37 1248224 2o quem 20 unas 

1637-38 780318 LM 

1638-39 m 15051 nen 

LI o RHET ists 501285 

"en o MTMeS 1కు జా 

DI 2o MAES — "ees - 0 204117 

sas ^o 124011 1555 n 

184944 14029 — 186556 o 9mm 

184 74808... qe m 

184548 1499085 1867-58 o w 





పైన పేర్కొన్న లోటుల్ని పరిశీలించిన వారెవరైనప్పటికీ, భారతీయ అర్థవ్యవస పట్ల 
sE Sr Bo, È ఉస్రాయిల్‌ వ్యక్తవరచిన అభిప్రాయంతో ఏకీభవించకుండా. 
ఉండలేరు. ఆయన ఎఏమన్నారంశే టే 
1. 65 ఇండియాలోని కేంద్రీకరణకు సంబందించి రాయల్‌ కహాపన్‌ వార నివేదిక పుట 24 





76 T బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రననలు - ప్రసంగాలు, సంపుటం -6 





“భారతప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అత్యంత సమర్థవంతమైనదై, ఆ పరిపాలనా. 
వ్యవస్థ అత్యంత సమర్థులైన విశిష్ట వ్యక్తులను రూపొందిరచింది. గొప్ప గొప్ప Sas. 
OS దౌత్య నిపుణులు, సమర్భలైన పరిపాలకులకూ విశాలమైన జిల్లాలను పాలించినవారికి, 
భారత పరిపాలనా వ్యవస్థలో కొదవలేదు. అయినప్పటికీ భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం 
సంక్తిష్టంగానే కొనసాగింది. అనేకమంది మహానుభావులకు జన్మనిచ్చిన భారతదేశం 
మహోన్నతుడైన నిధి ఛాన్సలర్‌కు బన నివ్వజాలకపోయింది“ ' 

ఈ వైఫల్యానికి కారణాన్ని అన్వేపిస్తే తెలుసుకొనవచ్చు. ఆసమర్థమైన ద్రవ్య విధానమే, 
భారతీయ ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లక కారణం. విభిన్న కారణాల వలన ఈ అర్ధిక 
విధానం అసమర్థమైనది. ప్రభుత్వ వ్యవస్థలో పొదుపుగా ఖర్చు చేసే ఏ పద్దతిలోనైనా, 
చేయవలసిన ఖర్చులను బట్టి ఆదాయాలను సమకూర్చుకునే భారాన్ని అంచనా వేసుకోవాలన్నది 
సాధారణ సూత్రం. అయితే దాని పరిమితులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అమలుచేసిన 
అన్ని సందర్భాలలోనూ ఈ సాధారణ సూత్రం వినాశకరంగా పరిణమించిందని అనుభవ 
రీత్యా రుజువైనది. ప్రభుత్వానికి పెరిగే వ్యయ భారాన్ని తట్టుకోవడానికి సమాజంలో పెరిగే 
సంపన్నత పైన ఆధారపడవచ్చు నన్న సూత్రం సర్వదా ఆచరణయోగ్యం కాకపోవచ్చు. 
ఆదే విధంగా అవసరమైన మేరకు ఆదాయవనరులను పెంచుకోవడం ద్వారా ఖర్చులను 
భరించడమే సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ లక్షణమని కూడా గట్టిగా వాదించడం కుదరదు. 
ఆర్థిక వనరులను పెంచుకోవడానికి అనుసరించే పద్ధతి, ma సుస్థిరత పైన, ఉత్పాదకత 
5 ప్రభావాన్ని కలిగించగబదనే దాన్ని గుర్తించుకోవడం సమస్యలో ఒక ప్రధానమైన 
అంశం. పన్నుల విధానం, దాని భారం మోయడంలో అసమానతలు పొడనూపినప్పుడు 
అనేక సాంఘిక సంఘర్తణలకు మూలం కాగలదనేది సర్వ విదితం. అదే విధంగా భారం 
మోపడంలో విజ్ఞత ప్రదర్శించకపోతే, వర్తకం - పరిశ్రమలు స్తంభించి, ఆర్థిక యంత్రాంగం 
ప్రగతిని నిరోధించి, సమాజాన్ని పేదరికానికి గురిచేసే ప్రమాదం ఉంటుంది. సమాజంలోని 
ఉత్పాదక శక్తులు ప్రభుత్వ ప్యవ్థ సక్రమ నిర్వహణకు అడ్డంకిగా తయారౌతాయి. అందువల్ల 
(ప్రభుత్వ వ్యవస్థ యొక్క అర్థిక కార్యకలాపాల నిర్వహణకు బాధ్యత వవాంచేవారు, డబ్బులను 
వసూలు చేయడం - ఖర్చు చేయడం అనే తక్షణావ్య్యకతలను అధిగమించి వ్యవహరించడం 
విజ్ఞత, ఆర్థిక పద్దతులలో 'ఎలా' అనే ప్రశ్నకు అత్యంత ప్రముఖ పాత్ర ఉంటుంది. 
తరుచుగా ఈ అంశాన్ని విస్మరించడం జరుగుతూ వుంటుంది. ప్రభుత్వం ఆధారపడదగిన 
AES నిధి సామాజిక సంపదే. దీనిని విధ్వంసం చేసే ఏ ప్రభుత్వమైనా సంక్షోభంలో 
పడిపోక తప్పదు. ఈ యదార్భాలను విస్మరించి అనాలోచితంగా ప్రవర్తించిన ప్రభుత్వాలు 
పతనమైన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు, దానికి సంబందించి మరింత సాక్ష్యాధరం 
Troc భారతదేశంలో నెలకొల్పిన ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థా పద్ధతి కన్నా మించిన 
సాక్ష్యాధారం లేదని చెప్పవచ్చు. 

1 పర్‌ వాల్స్‌ వుడ్స్‌, “పాళ్ళాత్య పాలన (అర్మివెస్టిషన్‌ లై I పుటలు _6౬8 





'శాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ : ప్రారంభం 77 





ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థ అమలులో భూమిశిస్తు భారం ప్రజల మోద అత్యధికంగా 
మోపారు. భారతదేశంలో యావత్‌ భూమిపైన యాజమాన్యం ప్రభుత్వానిదే నన్న సిద్ధాంతం 
అనాదిగా ఆచరణలో ఉన్నది కనుక, వ్యవసాయదారుడు, తన వ్యవసాయం నిమిత్తం 
భూమిని వాడుకున్నందుకు గాని దానికి అద్దెగా ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి 
తీరాలన్న సూత్రం ప్రకారం భారతదేశంలో భూమిశిస్తును విధించారు. వ్యవసాయదారుడు, 
భూమికి స్వాధీనకర్తే కాని యజమాని కానేరడు. వ్యవసాయదారుని భూమిని ప్రభుత్వం 
అద్దెకిచ్చినట్లు భావించేవారు కనుక, ఆ భూమి మోద - గిట్టుబాటయ్యే అద్దె మొత్తాన్ని 
రాబట్టుకునే అధికారం ప్రభుత్వానికే చెందుతుంది. ఈ సూత్రం ప్రాతిపదికగా, అవసరంతో 
గాని, న్యాయంతో గాని నిమిత్తం లేకుండా భూమిశిస్తును విధించారు. 


ప్రభుత్వ భూస్వామ్య వ్యవస్థకు మూలాధారమైన, చట్టపరమైన ఈ కథతో బాటు, 
భూమిశిస్తును పెంచడాన్ని, సమర్థించుకునే మరొక ఆర్థికసూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. 
భారతదేశంలో భూమిశిస్తును నిర్భారించడంలో మొత్తం ఉత్పత్తి అనే భౌతిక ఆధారాన్ని 
కూడా గమనించి, నిర్వహించారని ఊహించడానికి అనేక ఆధారాలున్నాయి. ఆదాయాల 
నిర్వహణ తొలిరోజుల్లో భారతదేశంలోని ఉన్నతాధికారులందరూ ఇలా వాదించేవారని 
తెలుస్తున్నది. "వన్నులన్నింటినీ భూమిపైనే విధించాలన్న (ఫ్రెంచి ఆర్థికవేత్తల సిద్ధాంతం 
సరియైనదైనా కాకపోయినా, భారతదేశంలో అమలులో ఉన్న పద్ధతికి అది అనుకూలమైనది. 
(్రైంచి ఆర్థిక శాస్త్రవేత్తలే కాదు, ఇంగ్లాండులో ప్రతిష్టితులైన పండితులు కూడా, పన్నులన్నీ 
చివరికి భూమి ఉత్పత్తి చేసే సంపదమోదనే పడతాయని అంగీకరించారు. "జాతుల 
సంపద" (వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌) అనే గ్రంథాన్ని రచించిన ప్రఖ్యాత రచయిత ఇందుకు 
భిన్నమైన వాదం చేసినప్పటికీ, అంతకుముందు ఆయనే పేర్కొన్న వివరాల ప్రకారం, 
ఆయన తర్వాత ప్రతిపాదించిన సూత్రాలకు భిన్నంగా ఈ నూత్రానకే సమర్థన లభిస్తుంది. 
భూమి శిస్తును సమర్థించే వాదనలకు కారణాలు ఎలా ఉన్నప్పటికీ, ఏ పరిశ్రమపై నైనా, 
దాని ద్వారా వచ్చే ఆదాయం - లేదా రాబడిలో అధిక భాగాన్ని పన్ను రూపంలో 
చెల్లించవలసి రావడం వల్ల ఆ పారిశ్రామిక రంగమే సర్వనాశనం కాగలదన్న అంశాన్ని 
ఎవరూ కాదనరు. మున్ముందు ప్రభుత్యం విధించే పన్నులూ, వ్యక్తిగత సంపదనూ, [ప్రభుత్వ 
ఆదాయ వనరులనూ ఊహించని విధంగా పెంచుకుంటూ పోయేటట్టయితే, ఉత్పాదన 
'పెంచుకోవాలన్న కోరిక నశించగల దనడంలో సందేహం లేదు. వ్యవసాయ రంగం 
నుంచి, సమాజం సంపన్నవంతం కావడానికి ఇతరత్రా అవకాశం ఉన్న ఈ ఉత్పాదన 
'ప్రక్రియపైన భారీగా విధించిన భూమిశిస్తు కారణంగా పరిశ్రమనే ధ్వంసం చెయ్యడానికి 
దోహదపడింది. భూమిశిస్తు పరిమాణం ఎంత అధికంగా ఉండేదంక్షే, భారతదేశంలో 








1 బాడెన్‌ పావెల్‌ వంటి సమగ్ర పరిశిలకుని దృష్టివైతం పడకుండా ఉన్న ఈ గణనీయ వివాదం 
గురించి తెలుసుకోవడానికి - చూ. హౌట్‌ ef Wi) సేవర్‌: 18 1213లో 306వది. 


78 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అమలుజరిగిన పన్నుల విధానాన్ని, ఏకైక పన్నువిధానంతో నరిపోల్బ తగినంతగా భూమి 
పన్ను aoga. 


భూమిశిస్తు భారం వలన వ్యవసాయరంగం ప్రగతి కుంటుపడిపోగా మరోవైపు 
కస్టమ్స్‌ సుంకాల వల్ల పారిశ్రామిక వస్తూత్పత్తి ప్రగతి కుటుపడింది. అంతరంగిక కస్టమ్స్‌ 
సుంకాలూ, బాహిర కస్టమ్స్‌ సుంకాలంటూ రెండు రకాల కస్టమ్స్‌ సుంకాలు విధించేవారు. 
ఈ రెండూ, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రగతిని దెబ్బతీశాయి. ఒక పట్టణం 
నుంచి మరో పట్టణంలోకి రవాణా అయినప్పుడూ, ఏదైనా పట్టణంలో ప్రవేశించినప్పుడూ 
ఆంతరంగిక కస్టమ్స్‌” సుంకాలు విధించేవారు. రవాణా సుంకాలను విధించడానికి దేశాన్ని 
కృత్రిమంగా కస్టమ్స్‌ ప్రాంతాలుగా విభజించారు. ప్రతి కస్టమ్స్‌ ప్రాంతంలో సరుకులను 
'స్వెచ్చగా ఉత్పత్తి చేసుకొని వాడుకొనవచ్చు. అయితే వస్తువులు తమ ప్రాంతం నుంచి 
కదిలితే చాలు, వాటిపైన కస్టమ్స్‌ సుంకం విధించేవారు. ఈ నిబంధన వల్ల సంభవించిన 
వినాశకర పరిణామాన్ని దాచిపెట్టినప్పటికీ, వాస్తవికంగా తక్కువ అంచనా వేయవలసినదేమి. 





V భారతదేశపు మొత్తం ఆదాయంలో భూమిశిస్తు నిష్పత్తి ఈ దిగువ విధంగా ఉండేది: 














సంవత్సరం | నిష్పత్తి | సంవత్సరం | నిప్పతి | సంవత్సరం | నిష్పత్తి | సంవత్సరం | నిష్పత్తి 
1792.3 1817-8 1837-8 64 

నుండి 50:33 నుండి | eiz| నుండి | 59.05 | సంవత్సరాల | s«or 
1796-7 1821-2 1841-2 iren 

1797-3 1822-23 1842-3 

నుండి 4202 నుండి | 61.88| నుండి | 5585 

1801-2 18267 1846-7 

1802-3 1827-8 1847-8 

నుండి 3199 నుండి | 6090| నుండి | 5606 

1806-7 1831-2 1851-2 

1807-8 1632-3 10523 

నుండి 3168 నుండి | soo| నుండి | 5540 

1811-2 1836-7 18566 

1812-3 

నుండి. 5233 

1816-7 1 




















1 ఈ పద్దతిని జాగ్రత్రగా పరిశీలించిన శ్రీ ట్రావెలాన్‌ దీని వినాశాత్మక పరిమామాలను చూచి ఎంత 
భయకరెపతుడైనాడంటే ఇలా రాశాడాయన:- 

“ఇది ఉన్నందువల్ల కలుగుతున్న పరిణామాలను ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాని, దీన్ని 
ఒక్కసారి రద్దుచేసిన తర్వాత, భావి ప్రపంచం, ఇంత ఘోరాతి ఘోరమైన దోపిడిని మనం సహించామా? 
ioco ఉత్తమ భాగంలో ఇది అమలు జరిగిందా? అని ఆశ్చర్యచకితులవుతారు? బెంగాల్‌ (ప్రెసిడెన్సీలో 
రవాణా మరియు పట్టణ ప్రదేశ సుంకాల పద్దతి - Qu6 





bo ఆర్థిక వ్యవస్థ : ప్రాకంభం 79 





కాదు. రవాణా నుంశాల ఫలితంగా వర్తకం కుంటువడిపోయింది. దానిపరిణామం వస్తువులను 
తయారుచేసే వారిని క్రుంగదీసింది. పారిశ్రామిక ప్రగతి, దాని మార్కెట్‌ విస్ప్రతి పైన 
ఎంతగా ఆధారపడి ఉంటుందో ఆడమ్‌స్మిత్‌ మనకు వివరించాడు. రవాణా సుంకాల 
విధింపు నిమిత్తం ఇక్కడ దేశాన్నంతటినీ, చదరంగంలోని గదుల మాదిరిగా చిన్న చిన్న 
గదులుగా విభజించారు. ఫలితంగా వర్తకం, దానికి ఆధారమైన పారిశ్రామిక రంగం - 
రెండింటికీ రెండూ తీవ్రమైన సంక్షోభానికి గురికావడంతో ఆశ్చర్యపడవలసినదేమో లేదు. 
రవాణా సుంకాల వల్ల కలిగిన నష్టదాయక పరిణామం మరో రంగంలో కూడా ప్రతిఫలించింది. 
ఏ కొద్దిగా పారిశ్రామికంగా పురోగమించిన ఏ దేశంలో నైనా. సాంఘికమైన శ్రమవిభజనతో 
బాటు, క్షేత్రపరమైన పారిశ్రామిక విభజన కూడా ఉండితీరుతుంది. దీన్ని పరిశ్రమల స్థానిక 
స్థిరీకరణ అని కూడా అంటారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ లక్షణం (ప్రముఖమైన 
పాత్ర వహించింది.' ఈ లక్షణాన్ని అనుసరించి భారతదేశంలో, ఒక్కొక్క ప్రాంతం, 
పారిశ్రామిక కళ ప్రాతిపదికగా ఒక్కోరకమైన పరిశ్రమకు ప్రసిద్ధమైనాయి.' ఉదాహరణకు 
ఒక ప్రాంతంలో ప్రత్తిని పండించేవారు; మరో ప్రాంతంలో SIDO, కాగా మూడో 
ప్రాంతంలో దాన్ని AS చేసేవారు. ఈ ప్రాంతాలు విభిన్న కస్టమ్స్‌ ప్రాంతాలలో ఉండటం 
తరుచుగా సంభవించేది. ఒక ముడిపదార్థం. తయారైన చివరిదశకు చేరేలోగా అనేకసార్లు 
రవాణా సుంకాన్ని చెల్లించవలసి వచ్చేది. రవాణా సుంకాలను తప్పించుకోవడానికి, ప్రతి 
స్థానిక ప్రాంతమూ, ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్సంలో లాభదాయకం కాని పరిశ్రమలలో 
తమ శక్తి యుక్తులను కేంద్రీకరించడం సంభవించేది. 


ఆంతరంగిక కస్టమ్స్‌ నుంకంలో భాగంగా విధించిన పట్టణ ప్రవేశ రుసుములు. 
పట్టణాల పెరుగుదలకు ఆటంకంగా పరిణమించాయి. దేశపు వాణిజ్యరంగానికి వ్యాపార 
గూడళ్ళు విస్తృతమైన సాధనాలనే విషయం సర్వవిదితం. ప్రతీ రకమైన వస్తువుకు ఎంతటి 
పరిమాణంలోనైనా క్రయ విక్రయాలకు సర్వసన్నద్ధంగా ఉండే అవకాశాలు, సమాక్ళతమైన 
పెట్టుబడి, విస్తరించిన పరపతి సదుపాయం, సాధారణ సమాచారం మొదలైన వన్నీ ఒక 
౫ండ్రంలో సమకూరినట్లుగా ఈ వ్యాపార కూడళ్లలో ఒకే చోటు సమకూరుతాయి. వీటివల్ల 
చేశ వర్తక వాణిజ్యరంగాలకు ప్రోత్సాహం. ఆండదండలూ అందుతాయి. అయితే పట్టణు 
VW romeo ప్రత్యక్షంగా కలుగజేసిన ప్రభావం వర్తకాన్ని తరిమికొట్టడంగా పరిణమించింది. 
ఈ పద్దతి ననుసరించి, దీని క్రిందికి వచ్చే ఏ వస్తువుకైనా, రవాణా సుంకం చెల్లించిన 
తర్వాత, పట్టణంలో (ప్రవేశించినప్పుడు తిరిగి ప్రవేశ సుంకం చెల్లించవలసి వుండేది. 
పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ వస్తువును, నిర్మాణకుశలురైన (శ్రామికులు స్వరూప 
స్వభావాలను మార్చివేసిన అనంతరం దాన్ని పొరుగు ప్రాంతంలోని మరే పట్టణానికైనా 
తీసుకొని వెళ్లాలంటే, మరోసారి రవాణా సుంకం చెల్లించవలసి వచ్చేది. “శ్రామికుల 











“తూర్పు భారతం = ఈస్టర్‌ ఇండియా 3 సంపుటాలు చూడుడు 


80 mE బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





వైపుణ్యంవల్ల పరివర్తనం చెందిన ఈ వస్తువు విలువ సెరిగినందువల్ల, చెల్లించవలసిన 
రవాణాసుంకం మొత్తంకూడా పెరిగేది. ఈ పద్ధతి ఫలితంగా పట్టణాలలో వర్తక వాణిజ్య 
కార్యకలాపాలు బాగాతగ్గాయి. వర్తకప్రముఖులు పట్టణాలకు తరుచుగా రాకపోకలు సాగించడం 
నిలిపివేశారు. వస్తువుల స్వరూవన్వభావాలు మార్చగల నిపుణులైన కళాకారులు పట్టణాలలో 
స్థిరనివాసాలు ఏర్పరచుకొని, తయారీ పరిశ్రమలను స్థాపించుకోవడం కూడా బాగాతగ్గింది. 

ఇటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితులలో భారతీయ పరిశ్రమలు విదేశీ పరిశ్రమల 
పోటీని తట్టుకోవలసి వచ్చింది. బాహిర కస్టమ్స్‌ సుంకాల విధానం భారతీయ పరిశ్రమలను 
పరిరక్షించలేకపోగా, వాటి పురోగతికి దోహదం కూడా చేయలేకపోయాయి. వస్తువుల పోటీ 
ప్రాతిపదికగా, వాణిజ్య పన్నులను నిర్ధారించడం సూత్రబద్ధమైన పద్ధతి. ఎగుమతి సుంకాలు 
విధించడంలో ప్రధాన లక్ష్యం, దేశంలో తయారవుతున్న అవే వస్తువుల తయారి పరిశ్రమ, 
విదేశీ వస్తువుల దిగుమతుల వల్ల దెబ్బ తినకుండా చూడటానికి, భారీ ఎగుమతి నుంకాలను 
విధించడం ద్వారా వాటి భారీ దిగుమతులను నిరుత్భాహపరచడం. విదేశీ విపణుల్లో 
నిలదొక్కుకోగల, స్వదేశీ వస్తువుల తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించడం. అయితే 
భారతదెశంలో అమలు జరిపిన బాహిర కస్టమ్స్‌ సుంకాల పద్ధతికి - వస్తువుల పోటీ 
తత్వాన్ని గమనించే గుణం ఉండేది కాదు. సుంకాల విధింపు ఆర్థిక ప్రయోజనాల దృష్టితో 
కాక రాజకీయ ప్రయోజనాల దృష్టితో అమలుజరుపుతున్నందు Se, రక్షణను కోరేవారు 
“సైతం, వర్తకాన్ని స్వేచ్చగా వదిలివేయడమే ఉచితమని భావించే స్థితి వచ్చింది. భారతీయ 
దిగుమతి సుంకాలు, దిగుమతి అవుతున్న వస్తువుల స్వభావాన్ని బట్టి కాక, ఆ వస్తువు ఏ 
o నుంచి దిగుమతి అవుతున్నది, దాని దిగుమతికి రవాణా సదుపాయాలు ఏ దేశ 
సంస్థ కల్పించిందనే దాని మాద ఆధారపడి విధించడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల 
దృష్టితో రూపొందించిన విధానం కావడంతో వివక్షతా పూర్ణమైనదిగా అ విధానం 
పరిణమించింది. ఈ వివిక్షత కారణంగా దేశ ప్రజలకూ, దేశ ప్రభుత్వానికీ భర్తీ చేయడానికి 
సాధ్యపడని నష్టాలను ఇది తెచ్చిపెట్టడం మరింత విచారించదగ్గ విషయం. ఇంగ్లాండులో 
తయారై, ఆంగ్లాండు శేవులలో ఓడల్లో నింపిన నరుకుల మాద విధించే దిగుమతి సుంకం, 
మిగతా దేశాల్లో తయారై మిగతా దేశాల్లో ఓడలకెక్కించిన సరుకుల మోద విధించే 
సుంకంలో సగానికి సగమే ఉన్నప్పటికీ కొంతవరకు క్షంతవ్యమే. కాని, బాహిర కస్టమ్స్‌ 
సుంకాల విధింపులో భారతదేశంలో తయారైన సరుకుల మోద విదించే సుంకాల కన్నా, 
ఇంగ్లాండు నుంచి దిగుమతి అయిన సరుకుల మోద విధించే బాహిర కస్టమ్స్‌ సుంకాలు 
ఆతి తక్కువ మాత్రమే ఉండటాన్ని ఏ రకంగానూ క్షమించడానికి వీలు లేదు. ఇక్కడ 
మరొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ వివక్షతా పూర్వకమైన కస్టమ్స్‌ సుంకాల 
పద్ధతిని అమలుచేసిన రోజుల్లో, భారతదేశంలో తయారైన వస్తువులు, భారతదేశంలో 
తయారైన నౌకల్లో ఇంగ్లాండుకు రవాణా అయినప్పుడు వాటి ప్రవేశం మోద ఇంగ్లాండు 
ప్రభుత్వం విధించిన సుంకాల ప్రమాణం ఎన్నో రెట్లు అధికంగా ఉండేది. ఒక వైపు విదేశీ 


vito ఆర్థిక వ్యవస్థ : ప్రారంభం 81 





వస్తువులు, భారతదేశంలో తయారైన వస్తువులతో సులభంగా పోటీపడటానికి అనువుగా 
దిగుమతి సుంకాలను ఒకవైపు రూపొందించిన ప్రభుత్వం మరోవైపు, భారతీయ పారిగ్రామికుల 
“పైన, ఆంతరంగిక కస్టమ్స్‌ విధించడమే కాక, భారీ ఎగుమతి సుంకాలు విధించడం ద్వారా 
భారతీయ వస్తువులు విదేశీ విపణిల్లో పోటీకి తట్టుకోజాలని భారాన్ని విధించడం భారతీయ 
పన్ను విధింపు విధానంలో అత్యంత అభిశంసనీయమైన చర్య, ఈ విధంగా ఆంతరంగిక, 
బాహిరకస్టమ్స్‌ నుంకాలు వర్తక వాణిజ్యాలను నిలిపివేయడమే కాక పరిశ్రమలను తరిమికొట్టాయి. 
ఈ విధానపు వినాశకరమైన పరిణామాన్ని గమనించడానికి వాటి నుంచి ప్రభుత్వానికి 
లభించిన అత్యల్ప ఆదాయాలను పోల్చి చూస్తే తెలుస్తుంది? 
వనరులు విఫలమైనప్పుడు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం 
సందేహాస్పదమైన పద్ధతులను అవలంబించింది. 
ఇంపీరియల్‌ ప్రభుత్వ హయాములో అమలుజరిగిన ఆదాయ (Revenue) విధానాన్ని 
నిష్పక్షపాతంగా పరిశీలించిన వారెవరైనా, న్యాయంగా లేదని చెప్పడానికి సందేవాంచవలనిన 
అవసరంలేదు. రక్తాన్ని పీల్చే గొట్టపు నూదిని రక్తం సమృద్ధిగా ఉన్నచోట కాక, బలహీనత 
వల్ల "పేదరికం వల్ల సులభంగా. లొంగిపోయే రాజకీయరేంగం మోద జేంద్రీకరించారని 
చెప్పడం, భయానకమైన వ్యంగ్యమూ కావచ్చు; నవా అయితే ఉత్రమ $5 కూడా 
T పైన పేర్కొన్న థ్రతీదానికి రిఫరెన్సు చూపించడం కష్టసాధ్యం. భారతదేశపు సుంకాల చరిత్రను 
అంతవరకెవరూ రాయలేదు. అయితే 1821లో నియమించిన వర్తకం విషయంపార్లమెంటరీ కమిటి 
నివేదికలో బోలెడంత సాక్ష్యాధారాలు లభిస్తాయి. .1813, 1853 సంవత్సరాలలో ఈస్టేండియా కంపెనీ 
కార్యకలాపాల పరిశీలనకు నియమించిన పార్రమెంటరీ కమిటీకి సమర్పించిన సోభ్యాలలో కూడా 


ఇందుకు కావలసిన అధారాలు లభిస్తాయి. 1846లో ప్రచురితమైన ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలపై 
నివేదిక, దానికిచ్చిన సాక్ష్యాలను ప్రత్యేకంగా పరిశీలించవచ్చు. 





ఓ మొత్తం ఆదాయంలో కస్టమ్స్‌, సుంకాల ఆదాయం నిష్పత్తిని ఈ దిగువ పట్టికలో చూడవచ్చు. 








sos e aga | సంవత్సరం [sue | సంవత్సరా [sue | సంవత్సరం [sa 
17023 pre p ware | 540 
E 2: | మండి | ee | నుండి | 719| నండి 
Wer 1816-17 18367 1861-2 
vea 18378 1062.3 

నుండి 310 sa| నుండి | em) నుండి | ss 
p 1841-2 18607 
1802.3 18423 9 

నుండి m 758| నుండి | 602 సంవత్సరాల 

1906-7 19407 సగటు | 622 
18074 

నుండి 504 812 

18112 




















eq) - (34,5 వనరింఎనది వుట 286 


LÀ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కావచ్చు. నిరుపేదలైన రైతులు, కొలుదార్ల కష్టార్లితాన్ని అనుభవిస్తూ. భవ్యహర్మ్యాలలో 
ఆటపాటలతో కాలం వెళ్ళదీసే భూస్వాముల పైన గాని, లేదా భారీ వేతనాలూ, సదుపాయాలతో 
బలుసెక్కిన అనేకమంది యూరోపుకు చెందిన ఉన్నతాధికారుల పైన గానీ, ప్రభుత్వ 
నిర్వహణకు అవసరమయ్యే మొత్తాలను రాబట్టేందుకు ఎటువంటి పన్నులూ విధించలేదు. 
వారి ప్రధాన కార్యకలాపాలన్నీ తమ ప్రతిష్టా ప్రోభవాలని సదుపాయాలను కాపాడుకోవడానికీ 
పరిమితమయ్యేవి. మరొక వైపు ఉప్పు పన్ను,' మోటుర్భా*, తదితర బలవంతపు పన్నులన్నీ* 
కష్టించి పనిచేసే నిరుపేదల నుంచే రాబట్టడం జరిగేది. 
V 33s Geo ఆదాయాల మొత్తంలో ఇప్పు వక్నా శాతం agi SOS శాలల ఈ వావ 
విధంగా ఉండేది: 

















సంవత్సరం నిష్పత్తి | sosa | apa | eosa [ నవ 
mea 1817-8 m 

pe^ wis |o mos | nas| me) | nes 
1707 Den 1087 

p^ 1822.3 vara 

don o| వడి | na| moa | ou 
1801.2 1207 pen 

1802.3 Tera 1852.3 

"en nof me | woe | ma | 817 
18087 16912 pen 

1807.8 pen p 

on 1114 | నడి am| xe no 
mna 18357 

pow 1807-8 

oa ws | me | ux 

18167 E, [o 





DAA -SG ఎవరించంది. je 283 

2 త5కిలో మద్రాసు 365, అసోనియేషను వారు IYE ఆఫ్‌ కామన్సుకు ఒక ఏజ్ఞానవత్రం తయారుచేశారు. 
“వర్తకుల మాద, అన్నిరకాల వృత్తి వనివారల మాద విధించే వన్నుభారం చేతపనేహరొపైన, వడ్రంగుల వైన, 
లోహాల పనులు చేసే కార్మికులందరిపైన, దుకాణాలపై విడిగా పన్న విధించినప్ప్‌టికీ. దుకాణాలు 
కలిగి ఉండి కాని, దుకాణాలు లేకుండా దారుల ప్రక్కన విక్రయాలు చేసుకునేవారు గానీ అన్నిరూల 
అమ్మకందారులపైన పడేవి. కొందరు తమ పనిముట్లిపైన. మరికొందరు అమ్ముకోవడానికి అనేమతి 
పొందినందుకూ సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. అమ్మ కరెదార్తలో ఆతి అల్పమైన వస్తువులూ, మకానిక్కులు 
వాడుకునే అతి సుళువయినే పనిమొట్లపైన వాటి విలువలో ఆరోవంతు. మోతుర్భా ఏధించేవారు. 
Ze చెల్లిస్తే తప్పు పిచేసుకేవడొనికి అనుమతి లభించేది కాదో అని ఆ పి పత్రంలో 
వివరించారు. 
Sig (ప్రెసిడెన్సీ పరిణామక్రమం అనే రాఘవయ్యంగార్‌ పుస్తకంనుంచి అధృతం.1893. పుట. 113 

3 Cheb మంచి పయనం (s0) ఫ్రమ్‌ మద్రాస్‌) అనే గ్రంథం. సంపుటి11లో. డాక్టర్‌ gros 
'బుచ్‌మాన్‌ ఇలా రాశారు: "దక్షిణభారతంలోని కోయంబత్తూరు. నమంగళంలో విరరాయఫణం అనే ఒక 
శొత్తరకమైన స్టాంపు సుంకం ౩4 + 1/3 లేదా దాదాపు'5 14 ప్రలి రెండు నాణ్యమైన వస్తాలపై 





Wie అర్థిక వ్యవస్థ i ప్రారంభం 83 





దేశీయ పరిపాలనలో విధించిన అనేక ఇబ్బందికరమైన చిన్న చిన్న పన్నులను 
రద్దుచేసిన మాట నిజమే అయినప్పటికీ. తద్వారా కోల్పోయిన ఆదాయాన్ని భూమిశిస్తు 
వంటి ఇతర మార్గాల ద్వారా రాబట్టుకున్నారు. అధికారికంగా ఈ ఆరోపణను సదా 
నిరాకరిస్తూ వున్నప్పటికీ.“ భూమి శిస్తును సమీకృతం చేయడమే కాక, తగ్గించిన చిన్న 
చిన్న పన్నుల స్థానంలో భూమిశిస్తు ద్వారా ప్రభుత్వం సంపాదించిన రాబడి, రద్దుచేసిన 
రాబడి కన్నా అత్యధికం అనడంలో గానీ, ఈ భారమంతా కష్టజీవులైన “పేదల పైనే 
పడిందనడంలో గానీ సందేహం లేదు. 


"పైన వివరించిన (ప్రమాదకరమైన ఆదాయ విధానంలో ప్రజల పన్ను చెల్లింపు 
సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా విభిన్న ఆదాయ మార్గాలో ద్వారా ఆదాయాలను 





విధించేవారు. అలాగే ప్రతి రెండు ముతక Spo మాద 3.347 దాదాపు 294 చాప్పున 
వీరరాయఫణం అనే పన్ను విధించేవారు. ఫరీతంగా నేతపనివారు పనిమానుకుని కలెక్టరుకు 
'మొరపెట్టుకోవడానికి వెళ్లారు. సంవత్సరానికి 45 పణాల borat బదులుగా- దీన్ని ప్రతి మగ్గం 
మోర base = ఈ పన్ను విధించారు. ఇది చాలా భారమైన పన్నుగా నేతవనివారు భావించారు”. 
పుటలు 240.1. ఆయనింకా ఇలా రాశారు. “నేత పనివారల $0 ఇండ్లున్న దోదరపాళ్యంలో ఈ నూతన 
పట్ల నేతవనివారు చాలా ఆందోళన చెందారు. ఇంతకుముందు తాము చెల్లించే 5 పణాల TI 
అప్పుడు ప్రతి domat 20 పణాలు చెల్లించాల్సి వస్తున్నదని వారన్నారు. ed (గ్రంథం. పుట 242. 
D 'శీపర్లు - 1881లో ౪వ సంపుటం. ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలపై సాక్ష్యాల 
Dio క్యు, 3864-06. 

4. విధించిన పన్నుల న్వరూపం ఈ దిగువ పట్టికలో చూడవచ్చు. 

స్థానిక ప్రాంతం: వసూలు ప్రారంభించిన తేది 


బెంగాల్‌, బొంబాయి. మడ్రానుల్లో మొత్తం కాలం 
“పెరు మరియు 18345 నుంచే వాయువ్య 
TZOS. అబ్బారి 1849:50 నుంచి పంజాబ్‌లో 
బెంగాల్‌ వాయువ్య రాష్ట్రాలు. మద్రాసు. 
'బొంబాయిల్లో పూర్తికాలల 184950 నుంచి. 
పంజాబ్‌లో: 
బెంగాల్‌లో మాత్రమే. 
మద్రాసులో మాత్రమే. 
1792 నుంచి బెంగాల్‌లో 1822 నుండి మద్రానులో 
1822 మండి బొంబాయిలో, 1889 నుండి 
వాయువ్య రాష్ట్రాల్లో 
1792 నుంచి బెంగాల్లో 1820 నుండి బొంబాయిలో 


* [ma మంది బంగి: sre 1613 సుండి 








84 దాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సమకూర్చుకున్నప్పటిక, ఇంపీరియల్‌ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ, అవసరాలకు నరివడ 
పనిచేయలేకపోయింది. 


ఆర్థిక నిపుణులందరికీ ఈ విషయం ఆదర్శ గుణపాఠం కావాలి. ప్రజల ఆదాయ 
వనరులకు తమ ఆదాయ చట్టాలు హాని కలిగించినట్టయితే తమ భోపాణాలు ఖాలీగా 
ఉండటానికి వారే కారణమవుతారు గాని మరెవరూ కారని గ్రహించాలి. 


దేశపు ఉత్పాదక శక్తుల మాద పడగల ప్రభావాన్ని లెక్కలోనికి తీసుకోకుండా 
విధించిన హానికరమైన పన్నుల ద్వారా సమకూరిన నిధులను, పోనీ, పన్ను చెల్లింపుదారుల 
అర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా దేశంలోని ఉత్పాదక వ్యవస్థను మెరుగుపరచడానికి 
ador ప్రజా సంక్షేమ కార్యకలాపాల నిమిత్తం ఏమన్నా ఖర్చు deo? దశాబ్దాలుగా 
విభిన్న సర్వీసుల నిమిత్తం చేసిన ఖర్చులు ఏ రకంగా విభజితమై ఉండేవో గమనించడానికి 
ఈ దిగువ పట్టికను ఒక్కసారి పరిశిలించవచ్చు:- 


























ves [ sees కాలపరిమితి | ai ప్రాంతం: వసూలు dopes AA 
వనరు. | ఆదాయం 
మొత్తం | సంవత్సరాల | తేదీలు 
lacu i 
స్టాంపులు | 18697 5 | mra | 1849 నండి పంజాబ్‌లో 1895 నుండి 
నుండి | రాష్టాల్లో 1797 నుండి బెంగాల్లో 1813 cà 
18554 | SOFE. 1819 మండి Sorone 1034 
మండి వాయవ్య రాష్ట్రాల్లో 1849. 50 నుండి 
పంజాబ్‌లో. 
$5 నులకాలు - అంతరంగికం 
1.కవాణా| 78179 ఈ | mea | masia బెంగాల్‌ మద్రాసు, 2. వట్టణాలు 
eb | నుండి బొంబాయిలో. Maus నుండి 18656 
sue | వాయువ్య vag, 
és 
1 దిగుమతి! 
2ఎగుమతి 
Bon 
ఆదాయం | 3221 = t| me నుండి బెంగాల్‌ 1813 మండి మద్రాసు, 
బొంబాయిలో, 
పాగాకు |o [SES 
నుండి | 19 నుండి మద్రాసులో 
18534 
ఇతర | 1477 & | mas 
E నుండి | emus rooma 
A [e 














'కాష్ట్రాల eb వ్యవస్థ : ప్రారంభం 95 

















ఖర్చుల విభజన" 

మెత్తం వ్యయంలో ఈ దివ సంవత్సరంలో 

ఈ దగువ వాటికి 

Sanpa నిష్పత్తి moso] 180920] seem | wea | 10980 | 1857 

శాతం 

మిలిటరీ 5887 eaz] sorse] srazi] see | 4555 

అప్పుల మాద వడ్డి 18010| 12809 1212| 956 10512 719 

సివిల్‌: పొలిటికల్‌ 721 esol 9౯5 126 eme 902 

న్యాయ sa| ఉం 71070 asss al 
938 

vào పోలీసు as] zo| 1505 2082 2089 

'భవనాలునాదిని గట్టి 

పరవటం aul sem| ve) 2810 1428 em | — 

















"ma వర్తమాన pud అవకాశాల ఏవయంలో బ్రభవ అండయా wd Sap Ko 
B5. edjd ఆభ్‌ ది రాయల్‌ DIIS సొనైటీ - 1869 doe XI వలు 457 
ఈ అంకెలలో ప్రధానంగా గమనించవలనినవి మిలట్రీ పై చేసిన వ్యయం అంకెలు. 

అవి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపించినప్పటికీ దేశాదాయంలో సగానికి పైగా ఈ పద్దుపైననే 
ఖర్చు చేశారు. మిలిటరీ అన్న శీర్షిక కెదురుగా వివరించిన భయానకమైన అంకెలను 
మాత్రమే పరిశీలించినప్పుడు. వ్యయభారం ఎంత భారీగా ఉండేదో వాస్తవ పరిస్థితి అర్థం 
కాదు. అప్పుల మోద చెల్లించిన వడ్డీ మొత్తాలను కూడా వాటికి కలుపవలసి ఉంటుంది. 
చేసిన అప్పులన్నీ యుద్దాలకోసం చేసిన అప్పులే కనుక. ఈ కాలంలో భారత భూభాగం 
ఈస్టిండియా కంపెనీకి - దేశీయ నంస్తానాధీవలకూ మధ్య సాగిన యుద్ధాల వల్ల రణరంగంగానే 
కొనసాగింది. రెండు మరఠాశా యుద్దాలు, మూడు మైసూరు యుద్దాలు, మరో రెండు 
బర్మాయుద్దాలు, రెండు sms యుద్దాలు, కర్నాటక యుద్దాలు ఈ కాలంలోనే సాగిన 
'పెద్ద యుద్దాలు. ఇవి కాక, భారతదేశాన్ని కంపెనీ అధీనంలో నికి తద్వారా క్రాన్‌ అధీనంలోనికీ 
తెచ్చుకోవడానికి ఇంకా అనేక చిన్న చిన్న యుద్ధాలు నిరంతరం కొనసాగాయి. ఈస్టిండియా 
కంపెని అధీనంలోని భారత భూభాగాలన్నీ క్రౌన్‌ ఆధీనంలోని భూభాగాలేనని పార్తమెంటు 
సృష్టంగా ప్రకటించినప్పటికీ, కొనుగోలు డబ్బులో ఎర్రని ఏగానీ కూడా అవ్వడానికి అది 
'అంగీకరించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరాకవైపున ఈ యుద్దాలకైన 
ఖర్చులనన్నింటినీ భారతదేశమే, అనలే పరిమితంగా ఉన్న తన వనరుల నుంచి భరించవలని 
వచ్చింది. ' అంతేకాదు, భవనాల నిర్మాణం, వాటిని గట్టిపరచడం అనే పద్దు క్రింద 
ఖర్చులను కూడా దీనో కలుపవలసి ఉంటుంది. నిజానికిదంతా సైనిక వ్యయమే. అవసరమైన 


88 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





ఈ పద్దులన్నింటినీ కలుపుకుంటే తనకున్న అమూల్యమైన పరిమిత సంపదలో నుంచి 
భారతదేశం 52 నుంచి 80 శాతం వరకూ యుద్ధ సంబంధమైన కార్యకలాపాలకు ఖర్చుచేసినట్లు 
తెలుస్తుంది. ఇంత భారీ వ్యయం అపూర్వం. అయితే సైనికవ్యయం ఎంత అధికమైనప్పటికీ, 
అదంతా చివరికి భారతీయులకే చెందింది గదా, దేశంలో సైనికులుగా పనిచెసిన వారిలో 
అత్యధికులు భారతీయులే. కదా అని ఎవరైనా వాదించవచ్చు. సైన్యంలో భారీసంఖ్యలో 
ఉండినవారు, నిజానికి భారతీయులే.' కాని యూరోపియన్‌ 'సైనికులకూ - భారతీయ 
'సైనికులకూ సమానస్థాయిలో వేతనాలూ, అలవెన్సులూ తదితర సదుపాయాలూ కల్పించి 
ఉండినట్లయితే, ఆంత భారీ "సైనిక వ్యయం క్షంతవ్యం కాకపోయినప్పటికీ, భారతీయులకు 
అనుకూలమైన ఫలితాలే సిద్ధించేవి. కాని యూరోపియన్లకూ - భారతీయులకూ మధ్యవేతన 
వ్యత్యాసాలు చాలా అధికంగా ఉండేవి? ఒక్క యూరోపియన్‌ సైనికుని రాబడి, నలుగురు 
1. ఈ దిగువ అంకెల ద్వారా దీన్ని గమనించవచ్చు:- 
1857 తిరుగుబాటుకు ముందు భారతీయ సైనిక శ్ర; * 














యూరోపియన్లు LIT మొత్తం 
peo 4n 9138 15,577 
EE I n 3043 3,168 
కావెత్రి 3,458 20599 32,989 
అన్‌ఫెంట్రి 2976 188960 218420 
మొత్తం 38,745 231,374 270.119 
“భారతీయనైన్యాన్లి IISI DaS జనరల్‌ SEPE solos IIIT JOR 


2 ఈ దిగువ పట్టికలో ఈ విషయం తెలుస్తుంది. 
24 ఇన్‌ఫెంట్రీ రెజిమెంటుకు ప్రతినెలా అయ్యే ఖర్చు 






















యూరోపియన్‌ 

వరాలు xus 
E EC XS 
37 మంది అధికారులు. poe 
సిబ్బంది మరియు 4515124 mar 
ఎస్టాబ్లీప్‌మెంటు 
శమయ తదితర అలవెన్సులు 25260 
m 
117 ఎన్‌నిఓ.లు 2,2845 
90 ప్రయివేటు bob 1120084 
tg దుస్తులు ఇతర ధార్జీలు 12508113 





| vio అర్థిక వ్యవస్థ : ప్రారంభం 87 





భారతీయ సైనికుల రాబడి కన్నా అధికంగా ఉండేది. అందువల్ల (ప్రభుత్వానికి ఆదాయాన్ని 
సమకూర్చే ప్రజలకు, ఈ ఖర్చుల వల్ల, ప్రజా ప్రయోజనం దృష్ట్యా చూసినా ప్రయివేటు 
వ్యక్తులకు ఉపాధి అవకాశాల దృష్ట్యా చూసినా సమకూరిన ప్రయోజనం ఎమో లేదు. 


చేశ ఆదాయంలో 10శాతం దాకా ఖర్చయిన సివిల్‌. రాజకీయ ఖర్చులు ప్రభావం 
కలిగించడంలో ఏమాత్రం సరిపోలేదు. ఈ పద్దు క్రింద అయిన ఖర్చులు కూడా, దీనిభారాన్ని 
మోసిన దేశీయ ప్రజలకు ఉపకరించే విధంగా ఖర్చుకాలేదు. యుద్ధ విజయాల పరంపర 
ఫలితంగా, దేశీయప్రజల స్థానం సహజంగానే రెండో quss దిగజారిపోయింది. అయితే ఈ 
విజయపరంపర దేశీయ ప్రజలకు సాన భ్రష్టత్వం కలిగించడం కన్నా ఇంకా అత్యధికంగా 
హానిచేసింది. ఇంగ్లీషు వారి మనస్సుల్లో దేశీయులపట్ట అపనమ్మకన్ని పెంచడానికి అది 
దోహదంచేసింది. (DAS రాజ్యస్థాపన జరిగినప్పటి నుంచీ, దేశీయులను లొంగదీను కోవడంతొ 
బాటు పరిపాలనా పదవుల నుంచి వారిని దూరంగా అట్టి పెట్టడమైంది'. ఈ అన్యాయాన్ని 
తొలగించే లక్ష్యంతోనే, 1833 చట్టంలో పార్లమెంటు ఈొదిగువ ఏర్పాటు చేసింది. 


“సదరు భూభాగాలకు చెందిన న్వదేశీయుడె వరైనప్పటికీ, అందులో నివసించే హిస్‌ 
DERE చెందిన పౌరులకు సహజంగా జన్మించిన వారెవరైనా అతని మతం, జన్మస్థలం, 
వంశం, రంగు లేదా మరేదైనా ఇలాంటి జతర కారణం వల్ల మాత్రమే. సదరు కరపెనీ 
ఆధీనంలో ఏదన్నా JTA పదవినీ లేదా ఉద్యోగాన్నీ కలిగి ఉండటానికి అనర్హత 
పొందజాలడు' (87వ నీబంధన) 








దేశీయులు 
వివరాలు మొత్తం 
అధికారులు రు. అ, పై రు అ. పై. 
26యూరోపియన్లు 9,861-2-1 
20 దేశీయులు 940-0-0 13527.8-7 
సిబ్బంది - ఎస్టాబ్లీష్‌మెంటు 1,209-1-4 
శమాండు - ఇతర అలవెన్సులు 151752 
పురుషులు 
140 ఎన్‌సి.ఓలు 1.780-0-0 
1000 నిపాయీలు 7,000-0-0 9,606-14-0 
ఛార్జీలు 826-14-0 
మొత్తం 23,1346-7 


ఈ పట్టిక నుంచి Mo యూరోపియన్‌ అధికారుల వేశనాలనూ, కమాండు తదితర అలవెన్సుల 
మొత్తాన్నీ ST 1137873 తగ్గిస్తే JOBSON 1,104 మంది యూరోపియన్‌ అధికార్లకు రు.47.778- 
107 చెల్లించగా 1,160 మంది దేశీయ అధికార్లకు 1వలం రు, 11786-164 మాత్రమే చెల్లిందారని 


88 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - వ్రనంగాలు, నంవుటం -6 





అయితే, వాస్తవంలో, తిరుగుబాటు జరిగేంత వరకూ, చట్టం ఆమోదం పొందక 
ముందు ఏ ఏ పదవులకు అర్హులుగా ఉండేవారో వాటికి తప్ప న్వదేశీయుల నెవరినీ ఏ 
పదవిలోనూ నియమించలేదు. ఈ పరిస్థితిని భారత ప్రభుత్వానికి వివరిస్తూ కంపెనీ కోర్టు 


ఆఫ్‌ డైరక్టర్లు ఈ చట్టం ప్రారంభం నుంచే ఇలా వ్యాఖ్యానించారు:- 





"వాస్తవంగా గణనీయమైన తేడా లేవీ సంభవించవు. కన్వెవేటెడ్‌ సర్వీసులకు 
కేటాయించిన పరిస్థితికి - అధికార ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితికి మధ్య తేడా ఇప్పుడున్నట్లు 
ఉంటుందో" 





1.1889 తు ముందు వారికిచ్చిన అతి స్వల్పమైన స్కేళ్ళ వివరాలు దిగువ పట్టికలో గమనించవచ్చు. 

















Daa తరగతి సివిల్‌ బెంగాల్‌ | ses బొంబాయి | మొత్తం 
ల్లో ఉండి మాడు 
Chaine సచివా | సంఖ్య | పొందిన | సంఖ్య | పొందిన | సంఖ్య [పొందిన | సంఖ్య | పొందిన 
dero సంర వేతనాల (వేతనాల (వేతనాల వేతనాల 
$5) స్యరేశీ సవ o o e మొత్తం 
eos నేలకు వారు మెత్తం మొత్తం మెత్తం gi 
పొందే వేతనాలు 
రు. 500 నుండి s| 2700 క 2500 
రు. 400 నుండి 2| 800 1| 400 
చు, 950 నుండి af wool 1 aof af 350 
రు. 30 నుండి a| 900 2| 600 
దు. 250 నుండి s| 1250 1| 250| 89|20650 
ఈ. 259 నుండి 200 | 17| so | 5| ves | 1 200 
ర. 200 నుండి 150 | e| 1590| 4| 6821, 
ఈ. 100నుండి 150 s| soj s| ss| s| s 
రు. 100కు లోవు e| «| | ms] 2| wo 
1 చ 
మొత్తం sr] 1aizo| ie] zo] [aro 


























1. కెంగాల్‌కు డిస్నావ్‌ నెం, 44 చేది. 1834 డిసెంబరు 10, 
మారు GIAO స్వదేశీ వ్యవస్థలపై సివిల్‌ ఫైనాన్సు కమిటి నివేదిక బెంగాల్‌ epe 
సంప్రదింపులు తేది, 1830 ఏప్రిల్‌ 13 ఇండియా ఆఫీసు రికార్డులు, ILS కానటువంటి 
అధీన ర్రైసవ. స్వడేశీ సంస్థలను ఈ కమిటీవాకు నాలుగు వర్గాలుగా విభజియూరు. (I| అవగాపోన 
గల eto, bé, మేనేజర్లు మరియ వారి సహాయకులు; కార్యాలయ వ్యవహారాలను 
రక్షించే. గ్యవేకంచే సెర్రేటీల అధీస్‌ంలో పనిచేయడానికి నియమితులైన పీక్షకులు, OSE 
D 1 (2) వర్తమాన వ్యవహారాలను సముడు వసే టట ed rtaga, G TE 
వరు పై చెల్లింపులు పొందే wies, కాపీయిస్టులు; (4) దిగువ ఉద్యోగులందరూ. కమిటి వారు 
శనుక్కున్నరేషుంటే - 

db కలకత్తాలో వర్తమాన వ్యవహారాలను రోజువారీ నమోడు చేసే ped వేతనం నెలకు 20 నుంచి 


vito eM వ్యవన్గ | ప్రారంభం 39 





పెంచిన మొత్తం ఆదాయంలో 10 శాతం మేరకు ఖర్చయ్యే న్యాయాపోలీసు 
ge భద్రతా తత్వం గలవిగా భావించవచ్చు. వినాశకరమైన పన్నుల ద్వారా పెంచుకున్న 
రాబడులు నన్నింటినీ ఈ విధంగా అనుత్సాదక కార్యకలాపాలకే ఖర్చుచేశారు. శాంతి 
పరిరక్షణ “పేరుతో రూపొందించిన యుద్ధ వ్యవస్థలకు మొత్తం నిధులలో అత్యధిక భాగం 
ఖర్చుకావడంతో ప్రగతికీ ఉపకరించే వ్యవస్థలపై ఖర్చుచేయడానికి ఏమో మిగిలేది కాదు 





వ్యయంలో విద్యాబోధన ఒక భాగంగా ఉండేదే కాదు. ప్రయోజనకరమైన ప్రజాపనులు 
సంఖ్య అత్యంత స్వల్పంగా ఉండేది. రైల్వేలు, నౌకాయానాలకు గానీ. సేద్యపు నీటికి గానీ 
కాలువలు, వాణిజ్య పరిశ్రమల ప్రగతికి సహకరించే ఇతర కార్యక్రమాలకు వేటికీ, చాలాకాలం 
వరకూ ఇంపీరియల్‌ బడ్జెటులో స్థానం ఉండేది కాదు. మొత్తం 8,37,000 చదరపు మైళ్ళ 
PERIE గాను, ఏవో కొన్ని మైళ్ళు తప్ప రైల్వేలు నిర్మించలేదు. భూమార్గాల నిర్మాణం 
కేవలం 2,157 మైళ్ళ. 580 మైళ్ళ జల మార్గాలూ, 80 మైళ్ళ యెలిగ్రౌఫ్‌ మార్గాలూ 
నిర్మించారు. ఖర్చు చేసిన డబ్బు దృష్ట్యా పరిశీలిస్తే 1837-8 నుంచి 1851-2 వేరకు 
మొత్తం 15 సంవత్సరాలలో ఉత్సాదకతా లక్షణాలు గల వ్యయం సంవత్సరానికి సగటున 
299,732 పౌండ్లకు మించలేదు.' ఎరువులు వెయ్యకుండా భూమి నుంచి నిరంతరం 
సరుకులు పొందుతూ వుంటే భూసారం ఎండిపోతుందన్న సూత్రం రైతులందరికీ తెలిసిందే, 
ఈ సూత్రాన్ని విస్త్రృతంగా వర్తింపచేయవచ్చు. భారతదేశంలో ప్రభుత్వ ఆర్థక వ్యవస్థ 
విర్వహణలో ఈ సూత్రాన్ని వర్తింప చేసినట్లయితే, పన్నులు వేసే అవకాశం మరింత 
పెంపొంది. ప్రజలకూ. ప్రభుత్వానికీ ప్రయోజనం కలిగి ఉండేది. కాని దురదృష్టవశాత్తు 
భారత ప్రభుత్వ ఆర్థిక నిర్వాహకులు దీన్ని గమనించనందు వల్ల అటు ప్రజలకూ, అటు 
(ప్రభుత్వ నిధులకూ వోని కలిగింది. 


న్యాయోచితంగా పన్నులు విధించడం, నిరంతరం సంభవిస్తున్న బోటు ఏర్పడకుండా 
చేయడానికి ఉత్పాదక వ్యయాలను పెంచడం జరిగి ఉండినట్టయితే కనీసం వ్యయంలో 





3000 దాకా ఉన్నది. సగటున ప్రతి వ్యక్తికి రు. 164 inta బొంబాయిలో అది రు. 15 ముం 
మజ మర్య ఉండేది సగటున రు. 48. మద్రాసు (పెసీడెన్సీలో ఈ రకం సిబ్బందికి చెల్లించే 
సగటు DE% 27 1కు మించరాదన్న నియమం ఉండేది రు. 10% నుంచి? 1 వకూ 
నెలవారీ వేతనాలుండేవ ఈ తేడాలు ఆయా వ్యక్తుల కెయిములను బట్టి వారి వారి సర్వీను 
శాలాన్ని బద్ద వారి ఉపయోగాన్ని od ఉండేవి. 
Dome సచివాలయ కార్యాలయంలోని DESS 1750 పదాలకు ఒక రూపాయి చొప్పున 
చెల్లించేవారు. మిగతా రెండు (పెసికెస్పీలలో & రేటు రూపాయికి దాదాపు 1333 పదాలూ 
ఉరెటుండేది. 

rnt; బెంగాల్‌లో సచివాలయానికి అనుబంధంగా ఉన్న ఉద్యోగులకు ప్రస్తుతం అవుతున్న ఖర్చు నెలకు 
ఈ. 1,142. మ్యదానులో మోచిల కిచ్చే కూరీలతో నవా నెలకు రు. 456; బొంబాయిలో ర. 261 
బెంగాల్‌లో ఉద్యోగుల సంఖ్య 186; మద్రాసులో 56, బొంబాయిలో 42. 


1... COB ఇండియాకు సంబంధించిన గణాంక దస్తావేజులు, ధోరయుక్‌ సంపాదకత్వం 1853. 


90 డర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





పొదుపు చేయగల దారులు నుగమం అయ్యేవి. 1833లో ఏర్పాటైన, బలమైన కేంద్ర 
ప్రభుత్వం, సాధ్యమైన ప్రతిరంగంలోనూ పొదువును సాధించగలిగి ఉండేదని భావించడానికి 
అవకాశం ఉన్నది. వాస్తవానికి, అత్యంత బలహీనమైన పద్ధతిలో కేంద్రీకరణ జరిగింది. 
చట్టప్రకారం పరిశీలిస్తే పరిపాలనా విధానం ఇంపీరియల్‌ పరిపాలనా విధానమే. కాని 
వాస్తవమైన అమలు మరో విధంగా ఉండేది. నిర్వాహక ప్రభుత్వ ప్రాథమిక విభాగాలు 
రాష్ట్ర ప్రభుత్వాలుగానూ, కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ విభాగాల కార్యకలాపాలను 
నమన్వయపరిచే వ్యవస్థగానూ పరిపాలన అమలు జరిగింది. విభిన్న పరిస్థితులు ఈ 
లక్షణాన్ని రుజువు చేశాయి. శాసన నిర్మాణాధికారం భారత ప్రభుత్వానో "ఉండేదన్న 
మాట నిజమే. అయినప్పటికీ, భారత ప్రభుత్వం ఆమోదించే చట్టాలనేకం విభిన్న రాష్ట్రాల 
కోనం రూపొందించినవిగా ఉంటూ, చట్ట నిర్మాణం నిమిత్తం చొరవ తీసుకొనే అధికారం 
రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండినట్లు, కేంద్ర ప్రభుత్వం కేవలం ఆమోదం తెలిపే అధికార వ్యవస్థ 
మాదిరిగా మాత్రమే వ్యవహరించాయి. 
ప్రతిరాష్ట్రమూ, ఆంతరంగిక - బాహిర కస్టమ్స్‌ సుంకాలు విధించేది. తమ తమ 
సార్వభౌమాధికారం కొనసాగించినట్టుగానే ఈ సుంకాలు వేసేవారు. ప్రతిరాష్టమూ తన 
న్వంత సైనిక దళాలు కలిగిఉండేది. కేంద్రీకరణ జరిగినప్పటికీ, ఏ రాష్టానికా రాష్టం తమ 
తమ అకౌంటింగ్‌ వ్యవస్థలను కలిగి వుండి అర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నట్లుగానే 
వ్యవవరించేవి. ఆదాయాలను వనూలుబేసి, వాటిని నిర్వహించే కార్యకలాపాలన నన్నింటినీ 
అవే కొనసాగించేవి. ప్రభుత్వ బాధ్యతలను నిర్వహించడానికి నియుక్రమైన చట్టబద్ధమైన 
అధికార వ్యవస్థలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉండేవి. ఈ స్వతంత్ర ప్రతిపత్తి భావన 
వల్ల, రాష్ట్ర ప్రభుత్వాలలో తిరుగుబాటు వైఖరి పెరిగింది. 1857 తిరుగుబాటు సమయంలో 
భారత ప్రభుత్వం పైన పడిన భారాన్ని తట్టుకోవడానికి, తమ అధికార పరిధిలోని క్షేత్రాలపై 
కేంద్రప్రభుత్వం అధిక పన్నులను విధించడానికి పూనుకున్నప్పుడు, వాస్తవంగా బొంబాయి, 
'మద్రాను (పైసిడెన్సీలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించాయి. ఇక్కడ గమనించవలసిన 
ప్రధాన అంశం ఏమిటంకే 1833 చట్టం, చట్టబద్ధమైన బాధ్యతరూ - పరిపాలనా పరమైన 
` బాధ్యతకూ మధ్య దురదృష్టకరమైన వేర్పాటుకు నాంది పలికిందనేదే. చట్ట (ప్రకారం 
దేశాన్ని పాలించే బాధ్యత ఇంపీరియల్‌ ప్రభుత్వానిదే అయినప్పటికీ వాస్తవానికి అది 
పాలించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయి గాని, చట్ట ప్రకారం పాలించే 
అధికారం వాటిది కాదు. ఈ వేర్పాటు So దేశ ఆర్థిక వ్యవస్థ పైన విపరీతమైన ప్రభావం 
పడింది. అనివార్యంగా సంభవించే domi అనుభవంలో పృధావ్యయం ఒక విధానంగా 
ఇమిడి ఉన్నది. బాధ్యతతో పొదుపుకు నిమిత్తం లేకుండా పోయింది. చేయవలనిన ఖర్చుల 
నిమిత్తం వనరులను సమోకరించుకోవలస వచ్చినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత గుర్తుకు 
వచ్చేది. ఇంపీరియల్‌ పద్దతిని ప్రవేశ పెట్టకముందు, తమ తమ బడ్జెటుల నుంచి చేయవలసిన 
, రులకు అవసరమైన వనరులను సమకూర్చుకునే కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉండేది. 


కాష్ట్రాల అర్థిక వ్యవన్ధ : ప్రారంభం 91 





ఫలితంగా వారు పొదుపుగా ఖర్చుచేసేవారు. కాని ఇంపీరియల్‌. పద్ధతిలో, వివిధ పద్దులకు 
చేయవలసిన ఖర్చులను వివరించే బడ్జెటు (ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వాలే 
రూపొందించినప్పటికీ, అందుకు అవసరమైన వనరులను సమకూర్చవలనినే బాధ్యత కేంద్ర 
ప్రభుత్వం పైననే ఉండేది. అంతకు ముందు తమ నిధుల పరిమితులను రాష్ట్ర ప్రభుత్వాలు 
గమనించి ఖర్చుల అంచనాలను రూపొందించుకునేవి. కాని ఇంపీరియల్‌ పద్ధతిలో రాష్ట్రాలకు 
“భారత ప్రభుత్వంపై తమ వార్షిక డిమాండు ఏ పద్ధతి ననుసరించి, నిర్హారించాలో 
తెలుసుకొనే సాధనమేదీ ఉండేది కాదు. దాని లోతెంతో తెలియనందువల్ల అపరిమితంగా 
శాబట్టుకోవడానికి అవకాశం ఉన్న నిధి వారికి ఉన్నట్లు భావించేవారు. ప్రతి రంగంలోనూ 
అభివృద్ధి పరచపలనిన ఆవశ్యకతలు నలువైపులా వారికి కనిపిస్తూ ఉండేవి. అందువల్ల 
తమ తమ రాష్ట్రాలకు, కేంద్ర (ప్రభుత్వాన్ని ఒప్పించి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు 
సంపాదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాటపడుతూ ఉండేవి. సామ్రాజ్యపు సాధారణ 
నిధుల నుంచి వీలైనన్ని అధిక నిధులను రాబట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్రాలు వ్యవవరించేవి. 
శమ వ్యయాలలో ఎంత తక్కువ పొదుపును పాటిస్తే ఆంత ఎక్కువ పరిమాణంలో, ఎంత 
భారీగా ఖర్చులు చేస్తే అంత అధిక మొత్తాలలో, తమ అవసరాలున్నాయని కేంద్ర 
ప్రభుత్వానృని ఒప్పించవచ్చు నన్న భావన, అనుభవంలో వెళ్లూనుకోసాగింది. ఈ అవసరాలను 
గురించి కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తాము నరైన పనులు 
చేశామని, సరిపోగల నిధులను నమకూర్చడమో లేదా నిరాకరించడమో కేంద్ర ప్రభుత్వ 
కర్తవ్యమే నన్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించేవి." ' 


డిమాండ్లు ఎంతవరకు సబబైనవో గ్రహించడానికి గానీ, చేసే ఖర్చుల్లో మితం 
పాటింపచేయడానికి గాని అవసరమైన యంత్రాంగం చాలాకాలం దాకా, కేంద్ర ప్రబుత్వానికి 
ఉండేది కాదు కనుక, ఈ డిమాండ్ల నన్నింటినీ, తరుచుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూనే 
ఉండేది. 3 ఇంపీరియల్‌ పద్ధతి ప్రభుత్వం నుంచైనా, ఒక శాఖకు లేదా ఒక pi 
కాక, ఒక ఉపఖండాన్నే పరిపాలించవలసి వచ్చే ఇంపీరియల్‌ ప్రభుత్వం నుంచి అంతకు 
మించిన సామర్భ్యాన్ని ఆశించడం అనంభపం. పశాలమైన ప్రాంతమే కాక్క వేగం కొరవడిన 
ప్రాంతం కూడా నాయె. భారతీయ పద్ధతి ఉన్న పరిస్థితిలో అవ్యవస్తీకృతం, అస్థిరమూ 
కావడంతో గమనవేగం మరింత అల్పమైపోయింది. భారతదేశంలో అమలుజరిపిన ఇంపీరియల్‌ 
పద్ధతిలో, నియంత్రించగల నిర్వాహక వర్గం లేకపోవడం మొట్టమొదటి లోపం. దీన్ని 
సృష్టించిన చట్టం బెంగాల్‌ ప్రభుత్వాన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటిగా చేయడం ద్వారా 
పెద్ద తప్పిదం చేసిందని చెప్పక తప్పదు. అలా సమైక్యపరచడం ఫలితంగా యంత్రాంగంపై 
1. భారత వైన్‌రాయ్‌ మరియు గవర్నర్‌ జనరల్‌ హోదాలో ఎర్ల్‌ ఆఫ్‌ మేయో పరిపాలన - Tes DS 
నమర్చించిన మినిట్‌ 5 కౌన్సిల్‌ నభ్యుని గానూ, ఆంగ్‌ గవర్నర్‌ జనరల్‌గానూ పనిచేశారు. B5 


1872 ఏప్రిల్‌ 30. గవర్నేమెంటు ప్రింటింగ్‌ సూపరింకేండెంటు వారి కలకత్తా కార్యాలయం, 1872 
వుట 48: 





92 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం «s 





పనిభారం ఎక్కువైంది. బెంగాల్‌ ప్రభుత్వ నిర్వహణ విధులను నిర్వహించేందుకే సమయం 
నరిపోని యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వ విధులను కూడా నిర్వహించడం కష్టసాధ్యవైపోయింది. 
ఉభయ ప్రభుత్వ విధులనూ నిర్వహించేందుకు ఒకే అధికార యంత్రాంగంతో సచివాలయం 
కూడా ఒక్కకే యుండేది. సచివాలయ కార్యక్రమాలు మరీ అధికం కావడంతో బాటు, దేశ 
ఆర్థిక వ్యవహారాలను చూడటానికి, 1843 వరకూ ప్రత్యేకమైన అధికారిని ఎవరినీ 
నియమించకపోవడంతో దాని సమర్థత చాలావరకు కుంటుపడింది. ఆ సంవత్సరంలో 
భారత వైస్‌రాయ్‌గా వచ్చిన లార్డ్‌ ఎలెన్‌బరో, భారత ప్రభుత్వ సచివాలయాన్ని, బెంగాల్‌ 
ప్రభుత్వ సచివాలయంతో సంబంధం లేకుండా విడిగా రూపొందించారు.' కేంద్ర ప్రభుత్వ 
సచివాలయంలో విడిగా భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి అనే ఒక హోదాను సృష్టించారు. 
ఈ అధికారికి, ఆర్థిక వ్యవహారాలు తప్ప (ప్రభుత్వ వ్యవస్థకు చెందిన ఏ ఇతర 
కార్యకలాపాలతోనూ నిమిత్తం ఉండేది కాదు. ఈ విధంగా విడిగా ఆర్థిక కార్యదర్శిని 
నియమించడంతో నమిోక్షించే అధికారి లోటు భర్తీ అయింది కానీ, ఆడిట్‌ మరియు 
అకౌంట్ల పరిశీలనకు కేంద్రీకృతమైన వ్యవస్థ లేకపోయినందువల్ల adio, ద్రవ్య వినియోగ 
బడ్జెటు లేనందువల్ల నైతే నేమి, ఆయన సైతం ఖర్చులో పొదుపును పాటింప చేయలేకపోయారు. 
ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థా పద్ధతిని సృష్టించినప్పటికీ, ఆడిటు మరియు అకౌంట్ల యంత్రాంగం 
రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాల అధీనంలోనే ఉంటూ ఉండేది. చట్టం ప్రకారం భారత 
ఆదాయాలను నిర్వహించి, వ్యవస్థీకృతం చేసే బాధ్యత ఎవరిమోదనైతే పడిందో ఆ ఉన్నత 
(ప్రభుత్వ వ్యవస్థకు వీరు జవాబుదారీ వహించేవారు కాదు ఆడిట్‌ - అకొంట్ల యంత్రాంగం 
రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాల ఆధీనంలో ఉంటూ వుండినందు వల్ల కేంద్ర ప్రభుత్వం 
వారికి నేరుగా ఆదేశాలు జారీ చేయగలిగేది కాదు. ఆదేశాలన్నీ, స్థానిక ప్రభుత్వాల ద్వారా 
వారి వ్యాఖ్యలతో బాటు జారీ అవుతూ వుండేవి. వాణిజ్యపరమైన లెక్కల దృష్ట్యా 
పరిశీలించినప్పుడు బడ్జెటు విధానం స క్రమమైనదే అయినప్పటికీ, ఉత్తమమైన ప్రభుత్వాలకు 
చెందిన ప్రాధమిక మౌలిక అవనరాలకు, vob పర్యవేక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి, 
నదరు రికార్డులూ సామగ్రీ ఏ మాత్రం సరిపోయేవి కావు. విభిన్న సర్వీసుల నిర్వహణ 
నిమిత్తం అవసరమైన డబ్బు మొత్తాలను చూపించే అంచనాలు నిజానికి మూడు దశల్లో, 
(ఎత్తు - క్రమబద్ధం - బడ్జెటు) ఉంటూ వుండేవి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించేందుకు 
రూపొందించే అంచనాలవి. విభిన్న సర్వీసులకు ఈ విధంగా ప్రబుత్వ ధనాన్ని పంపిణీ 
చేయడం - వినియోగం కాదు. దీన్ని అవసరమైన నిధుల అంచనాలుగానే భావించేవారు. 
అందువల్ల గ్రాంటులను శ్రద్ధగా రూపొందించడమూ జరిగేది కాదు; వాటిపై విధించిన 
పరిమితులను ఆచరణలో పాటించేవారూ కాదు. ప్రతీ సర్వీను నిమిత్తం విడి విడిగా 
మంజూరైన బడ్జెటు అంటూ ఏది ఉండేది (దు. కనుక, ఆడిటు- అకౌంట్ల యంత్రాంగమంతా 


భారత ప్రభుత్వ తిక్మానం - హోం Fy. 1843 వల 29 
(2. బారత ప్రభుత్వ తీర్మానం, MS జనవరి 4 





'కాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ : ప్రారంభం 93 





అందిన డబ్బుకంతటికీ సంబంధించిన రికార్డులు నిర్వహించారా లేదా, ఈ డబ్బు నంతటిని 
ప్రభుత్వ (bmó నుంచి పొందారా లేదా అని చూడటం వరకే పరిమితమై ఉండేది. 
వినియోగ బడ్జెటు అనేది ఏదీ ఉండేది కాదు. కనుక, ప్రభుత్వ అకౌంట్లూ - ఆడిటు యొక్క 
ప్రాథమిక లక్ష్యం అయినటువంటి, ఖర్చుచేసే అధికార యంత్రాంగం మంజూరైన నిధుల 
పరిమితిలో ఖర్చులు చేసేట్లు, అదుపు చేయగలగడం అనేది సాధ్యమయ్యేది కాదు. డిమాండ్లు 
పెట్టడంలోనే ఇమ్మడి ముమ్మడిగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం విషయంగా 
కూడా జాగ్రత్త వహించేది కావు. వినియోగ బడ్జెటు అనేది లేకుండా, ఆడిట్‌ - అకాంట్లకు 
సంబందించిన కేంద్రీకృతమైన యంత్రాంగం లేకుండా, ఆర్థిక నియంత్రణ విషయంలో 
శేంద్ర ప్రభుత్వం కేవలం నామమాత్రమైన అధికార వ్యవస్థగా మాత్రమే కొనసాగింది. 
చట్టం ప్రకారం ఆర్థిక వ్యవహారాలలో అత్యంత బలహీనమైన అధికార వ్యవస్థలే అయినప్పటికీ, 
రాష్ట్ర ప్రభుత్వాలే 'సర్వాధికార వ్యవస్థలుగా చెలామణి అయినాయి. 

రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక బాధ్యతారాహిత్యం, కేంద్ర ప్రభుత్వ అనమర్థ పరిపాలన 
నుంచి ఉత్పన్నమైన రాష్ట్ర ప్రభుత్వాధికారుల యధేచ్భా వ్యయపు అలవాట్లను అదుపు 
చేయడం అలవి కాని కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు ఆర్థిక 
వ్యవహారాలలో ఆసక్తి లేమి కూడా తోడైంది. చట్టప్రకారం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదం 
లేకుండా భారత ప్రభుత్వాదాయం నుంచి ఎలాంటి ఖర్చూ చేయరాదన్న నిబంధన 
ఉన్నప్పటికీ, కౌన్సిల్‌ పనిచేసిన తీరును గమనించినట్లయితే, వ్యయంలో పొదుపును 
సాధించడానికి కౌన్సిల్‌ శ్రద్ధ వహించలేదని - స్పష్టమవుతున్నది. కౌన్సిల్‌ సంయుక్తంగా 
వ్యవహరించేది. దీనిలోని విభిన్న సభ్యుల మధ్య నిర్వాహక కర్తవ్యాలను విభజించడం 
జరుగలేదు. యుద్ధ నిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖలను మినహాయించి, ప్రభుత్వ 
కార్యకలాపాలన్నీ, À గవర్నర్‌ జనరల్‌ మరియు ఆయన కౌన్సిలర్ల ముందుకు వచ్చేవి. 
సంయుక్త నిర్వహణ ఫలితంగా 

*ప్రతి వ్యవవారం వాస్తవంగా కౌన్సిల్‌లోని ప్రతి సభ్యుని చేతులమోదుగా సాగిపోయేది; 
eob చిన్నపాటి చెక్కపెట్టులలో ఒక కౌన్సిలర్‌ ఇంటినుంచి మరో కౌన్సిలర్‌ ఇంటికి 
పయనిస్తూ ఉండేది." ' 

ఇటువంటి పద్ధతి క్రింద ఏ ఒక్కరూ ఎక్స్‌చెకర్‌ ఛాన్సలర్‌ (నిధి నియంత్రకులు)గా 
ఉండేవారు కాదు. అందరూ నమానులుగానే పరిగణన పొందేవారు. ఫలితంగా ఆర్థిక 
వ్యవహారాలు అందరికీ చెందిన వ్యవవారాలైనప్పటికి ఎవ్వరికి చెందని వ్యవవారంగా 
పరిణమించాయి. నిధుల పంపిణీ వాస్తవమైన అవసరం ప్రాతిపదికగా కాక, డిమాండు 
పరిమాణాన్ని బట్టీ, ఆ డిమాండు పెట్టిన వారి మొండితనాన్ని బట్టీ జరుగుతుండేవి. 





1 డబ్బు, deny హంటర్‌, మాయో జీవిత చరిత్ర, 101 పేజి. 190 


94 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





వానికరమైన పన్నుల విధింపు, అనుత్సాదకమైన అధిక వ్యయాలతో నిండిన 
లోపభూయిష్టమైన ద్రవ్య విధానం కారణంగా ఇంపీరియల్‌ పద్ధతి విఫలమైపోయిందని 
చెప్పడానికి తగినన్ని సాక్ష్యాలను వివరించాం. అయితే ఈ లోపభూయిష్టమైన ద్రవ్యవిధానం, 
ఇంపీరియల్‌ పద్ధతిని ప్రవేశపెట్టడంతోకే ప్రారంభమైందని భావించరాదు. నిజానికి ఇంపీరియల్‌ 
పద్ధతిలో వారసత్వంగా వచ్చినటువంటి ద్రవ్య విధానమే లోపభూయిష్టమైనది. ఈ పద్దతి 
మరింతకాలం కొనసాగి ఉండినట్లయితే దేశపు ఆర్థిక పునాదులు చిన్నా భిన్నమై ఉండేవి. 
ఏ neg బిచ్చపు చిప్పల నిచ్చిందో, ఆ ప్రజలమోదే ఆధారపడి, పెరుగుతున్న వ్యయభారాన్ని 
మోయగల విధంగా మరింత డబ్బును ఇంపీరియల్‌ వ్యవస్థ నమకూర్చుకో జాలనందువల్ల 
తిరుగుబాటు దెబ్బకు అదిరివడిపోయింది; పునరుజ్జీవించే ఆవకాశం లేకుండా పతనమైపోయిందీ. 


go 


రెండవ అధ్యాయం 
సామ్రాజ్య విధానం : సమాఖ్య విధానం 


1857 తిరుగుబాటు ఫలితంగా సంభవించిన అత్యధిక వ్యయభారం ఫలితంగా 
అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న సామ్రాజ్య అర్థిక విధానం ఎంతగా చిన్నాభిన్నమై పోయిందంకే, 
అ తర్వాతి పది సంవత్సరాల వరకూ బాధ్యత గల అధికారులెవరూ, ఈ వ్యవస్థకు గట్టి 
పునాదులు కల్పించడానికి కృషి చేయడం తప్ప మరే సమస్యనూ పట్టించుకోలేదు 
పునర్నిర్మాణానికి అనుసరించవలసిన మార్గాలను గురించి సాగిన మమాంస చాలా కాలం 
వరకూ కొనసాగినప్పటిక, వైఫల్యానికి సంబంధించిన కారణాలు అత్యంత నృష్టంగా కానవన్తూ 
ఉండినందువల్ల, భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఏ మాత్రం అభిరుచి ఉన్న వారందరూ, 
విధానంలో, అతి పెద్ద లోపం - wob, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా భారీగా 
జరిపిన వృధా ఖర్చులపైననే తమ దృష్టిని శేంద్రీకరించారు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి 
బాధ్యత గల కొంతమంది అధికారులు. “భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఘనమైన సంయుక్త 
నిర్వహణలో స్థానిక ప్రభుత్వాలకు భాగం కల్పించాలని, తద్వారా వాటికి epos, 
భారత ప్రభుత్వానికి సహకరించే స్వభావాన్నీ పెంచాలని, వారిని ఏజెంట్లు, సేవకుల 
స్థాయిలో ఉంచడం మంచిది కాదని, అలా ఉంచడం వల్ల, పొదుపు daro) ఉద్దేశం 
వారికుండదని, తమ యజమానుల వనరులను ఖర్చుచేయడంలో, అధికాధిక డిమాండు 
“పెడుతూ ఉంటాయని. డిమాండ్ల పరిమాణానికి ఏకైక కారణం ఇతరుల విషయంలో 
అనుమతించిన ఖర్చుమొత్తాలే అవుతున్నాయనీ వాదించారు.” 


ఈ అభిప్రాయం (క్రమంగా సుశిక్షితమైన అభిప్రాయాలతో నిపుణుల మోమాంస 
ద్వారా, సమైక్య భారతదేశాన్ని. భారతీయ రాష్ట్రాల సమైక్యతగా* పరివర్తనం చెయ్యాలన్న 
వాదానికి దారితీసింది. ఇందు నిమిత్తం రాష్ట్రాలను సర్వసత్తాకమైన వేర్వేరు రాష్ట్రాలుగా 
పరివర్తింపచెయ్యాలని భావించారు. సామ్రాజ్య విధానం స్థానంలో సమాఖ్య విధానాన్ని 
(ప్రవేశపెట్టి భారతదేశంలోని కేంద్రీయ అధికార వ్యవస్థ యొక్క ఆర్థిక స్థానాన్ని అమెరికా 
నంయక్త రాష్ట్రాలలోని కేంద్రీయ అధికార వ్యవస్థ యొక్క ఆర్థిక స్థానానికి పరివేర్తింపచేయాలనేది 
ప్రధాన లక్ష్యం, 





1 DSe సర్‌ dng ఆర్‌ మాన్సఫీల్లు - కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ మింట్సు తేది 1867 edet 17 


స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాల విస్తరణ మొ. దస్తావేజులు Hee- 99-103. 
2 BOF kag MES బోలు. do 1857 ఆగస్టు UB ఎఫ్‌. ఫిన్లే రచించిన “రాష్ట్రాల అర్థిక 
ఏర్పాట్ల చరిత్రలో Togo జాబితాలో ఇచ్చినది 3e 3 = 


96 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సమాఖ్య పద్ధతి ప్రణాళిక పరిణతి నిమిత్తం భారత ఆదాయాన్నంతటిని ఒకే 
ఆదాయంగా పరిగణించి ఇంపిరియల్‌ (బ్రజరీలో జమచేసి, ఆ తర్వాత విభిన్న రాష్ట్ర 
ప్రభుత్వాలకు పంపిణీ చేసే పద్ధతిని విరమించాలని సూచించడమైనది. ఈ ప్రణాలిక 
ప్రకారం ప్రతి రాష్ట్రం తన ఆదాయాన్ని తన అధీనంలోనే ఉంచుకొని ఖర్చులను అందులో 
నుంచి భరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి విడిగా స్వంత ఆదాయ వనరులుండాలి. 
అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖర్చులకు గాను రాష్ట్రాల నుండి స్వచ్చంద చెల్లింపులు 
జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఖర్చులలో రాష్ట్ర ప్రభుత్వాలు భరీంచవలసిన వాటాలను 
ఏదైనా ఒక న్యాయోచితమైన న్తూత్రాన్ననుసరించి నిర్ధారించాలి. ఈ విధంగా సమాఖ్య 
పద్దతి ప్రణాళిక (క్రింద సమాక్ళత ఇంపీరియల్‌ oger - అందు నుంచి లాంఛన 
ప్రాయంగా ఇంపీరియల్‌ నిధి క్రింద కొంతా రాష్ట్రాలకు కొంతా పంచె విధానాన్ని మార్చి. 
స్పష్టమైన వేర్వేరు బడ్జెటులను - రాష్ట్రాల బడ్జెట్లూ కేంద్ర బడ్డుటుగా పరివర్తనం చెయ్యాలని, 
దీనికి సర్వీసులనూ, ఆదాయాల శేటాయింపును వాస్తవంగా పంపిణీ చేయడం ప్రాతిపదికగా 
ఉండాలని మాచించడమైనది. 

నమాఖ్యవద్ధతి వలన అనేక ప్రయోజనాలుండ గలవని వాదించారు. ఆదాయవనరులనూ, 
సర్వీనులనూ విభజించినందువల్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సాధన సంపత్తులూ, కార్యక్రమాలూ 
సృష్టంగా నిర్వచించడానికి వీలుకలుగుతుందన్నది మొదటి ప్రయోజనం. ఇందువల్ల తమకు 
'కెటేయించిన విధుల ద్వారా తమతమ వ్యవహారాలను ఈ రెండు వ్యవస్థలూ వేటికవి 
నిర్వహించుకుంటాయి. ఇంతకుముందు రాష్ట్రప్రభుత్వాలు తమ ఆదాయ అంచానాలనూ, 
వ్యయం అంచనాలనూ. ఒక దానితో మరోక దానికి సంబంధంలేకుండా సమర్పిస్తూ 
ఉండేవి. వీటి మధ్య సమతౌల్యం పాటించవలసిన కర్తవ్యం, విభిన్న రాష్ట్రాల ఆదాయ - 
వ్యయాల అంచనాలను గమనించి, ఉన్నత ప్రభుత్వమైన ఇంపీరియల్‌ ప్రభుత్వం పైనే 
ఉండేది. సమాఖ్య పద్ధతిలో ఆయారాష్ట్రాల వ్యయం అంచనాలు, వాటివాటి ఆదాయాల 
అంచనాలు - ఆయా ఆదాయాలు సమకూర్చుకోవడానికి వారు పెట్టవలసి వచ్చే ఖర్చుల 
ప్రాతిపదికగా రూపొందుతాయి. తమ ప్రణాళిక వల్ల ఒక్క ప్రయోజనమే కాక, స్థానిక 
ప్రభుత్వాలు అధికమొత్తాల్లో ఖర్చులు చేసే వైఖరిని అరికట్టడమే కాక, ఈ పద్ధతివల్ల కేంద్ర 
ప్రభుత్వం కూడా తమ ఆదాయాన్ని పొదుపుగా ఖర్చు చేసే వైఖరిని పెంపొందించడానికి 
కూడా ఈ పద్ధతి దోహదం చేయగలదని వాదించారు. యావద్భారత ఆదాయవనరులనుండి 
రాబడులు రాబట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కూడా అనవసరపు అధిక వ్యయానికి 
పాల్పడే అవకాశమున్నదన్న ఆరోవణను సమాఖ్యవాదులు దాచుకోలేదు. ఆదాయ వనరులనూ, 
సర్వీసులనూ స్పష్టంగా విభజించే సమాఖ్య పద్ధతి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలలో 
పొదుపును సాధించవచ్చునని వీరు అభిప్రాయపడ్డారు. 

వ్యయంలో పొదుపు, నిర్వహణలో బాధ్యత దృష్టానే కాకా, సమాఖ్య పద్ధతి ప్రణాలిక, 
సమృద్ధిని సాధించడంలో కూడా ఉపయోగపడగలదని వీరు వాదించారు. పెరుగుతున్న 


సామ్రాజ్య విధానం : సమాఖ్య విధానం 97 





ప్రభుత్వ ఖర్చులను భరించడానికి, భారతదేశానికున్న వనరులు చాలా స్వల్పమైనవేనన్న 
వాదాన్ని సమాఖ్య వాదులు తిరస్కరించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆనే చెరువు నీరు 
నిలిచిపోయి స్థంభించిపోయినట్లు కాన వచ్చినప్పటికీ, ఇంకా అనేక రకాల పన్సులు విధించడం 
ద్వారా దీనిలో వీటిని నిత్యమూతనం చేసుకుంటూ ఉండవచ్చునని వీరు వాదించారు. 
లభ్యమయ్యే అనేక వనరులను ఇంపీరియల్‌ ప్రభుత్వం, స్థానిక స్థితిగతులను గురించిన 
అవగాహన లేక ఉపయోగించుకొలేకపోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక పరిస్థితుల 
అవగాహన పరిమితంగావైనా ఉన్నప్పటికీ, చట్టపరమైన నిబంధనల కారణంగా వనరులను 
ఉపయోగించుకోలేక పోతున్నాయని వీరు అభిప్రాయపడ్డారు. సమాఖ్య పద్ధతి ప్రణాలిక 
క్రింద రాష్ట్రప్రభుత్వాలకు. మరీ ప్రాంతీయమైనవనే కారణం ఇంపీరియల్‌ ప్రభుత్వాలు 
వదిలి పెట్టుకున్న ఆదాయవనరులను - Ste విధింపు రూపంగా సమకూర్చుకునే 
అధికారాన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చినట్లయితే, మరో మాటలో చెప్పాలంక్షే, వారినుంచి 
తొలగించిన ఈ అధికారాన్ని వారికి తిరిగి అప్పగించినట్లయితే, రాష్ట్రప్రభుత్వాలు ఈ 
అవకాశాలను సద్వినియోగం చేనుకొని యావత్‌ భారత అర్థవ్యవస్థను పరిపుష్టం చేయడంలో 
దోహదపడగలవని వీరు వాదించారు. 

సమాఖ్య పద్ధతి పొదుపు సమృద్ధి ప్రయోజనాలను సాధించడానో కాక, నమానన్యాయం 
'దృష్ట్యాకూడా అవసరమని వీరు వాదించారు. అప్పుడున్న పద్ధతిలో విభిన్న రాష్ట్రాల పట్ల 
అనమాన వైఖరిని అవలంభించడం జరుగుతున్నదని వీరు వాదించారు. రాష్ట్రాలకు ప్రయోజనం 
చేకూర్చే ప్రజా పనుల పద్దును పరిశీలించినట్లయితే, విభిన్న రాష్టలలో ఈ పద్దుమోద 
చేసిన ఖర్చును ప్రాతిపదికగా తీనుకొని చూసినట్లయితే సమాఖ్యవాదుల విమర్శనిరాధారంకాదని 
తేలుతుంది. ఈ దిగువ అంకెలు వారి విమర్శను చాలా వరకు సమర్థిస్తాయి. 


ప్రజావనుల పద్దుకు కేటాయింపు 
1837-38 నుండి 1845-46 వరకు చేసిన ఖర్చుల సగటు మొత్తాలు 








రాష్ట్రం జనాభా విస్తీర్ణం అదాయం || ప్రజావనులపై ఖర్చు 
వేలల్లో | చదరపు PW | వందల రూపాయల్లో. | వందల రూపాయల్లో 

ల * 

బెంగాల్‌ 40000000 I 10:239,500 179812 
వాయవ్య రాష్ట్రాలు 23200,00 71,985 5,699,200 1414590 
EJ 22000000 145000 5,069,500 30,300. 

















కలకత్తా రివ్యూ నుండి నంకలితం. 1851, JO XVI, వుడు: 466 


ఈ విధంగా ప్రజా పనులమాద మొత్తం ఆదాయంలో బెంగాల్‌లో 1% శాతం, 
వాయవ్య రాష్ట్రాలలో 214 శాతం. మద్రానులో కొంచెం ఎక్కువ తక్కువగా 14 శాతం 


98 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, dono -6 





'ఖర్చుచేయడమైనది. కొన్ని రాష్ట్రాలవట్ల అలా ప్రత్యేక శ్రద్ధనపరచడాన్ని. నిధులను పంపిణీ 
చేసిన ఇంపీరియల్‌ ప్రభుత్వం, వేట్‌కైతే ఎక్కువ ఖర్చు చేయడం జరిగిందో ఆ రాష్ట్రాల 
లెక్కలలో మిగులుకాన వచ్చిందని చెప్పి సమర్గించింది. అయితే సమాఖ్య వాదులు 
మాత్రం విభిన్న రాష్ట్రాల లెక్కలలో ఈ Doir, Per, కట్టుకథలేనని వాదించారు. లోప 
భూయిష్టమైన లెక్కల విధానం పరిణామాలపి. 1833కు “ముందు వికికృతమైన ఆర్థిక 
వ్యవస్థ “లేని కాలంలో మాదిరిగా భారతదేశపు ఖర్చులనీ, ఖర్చుపద్దుల toto క్రింద కోక 
ఏ రాష్ట్రాలలో ఖర్చులు జరిగేవో ఆయారాష్ట్రాల వారీగా రాయడం అనేది లోపభూయిష్టమైన 
లెక్కల విధానంలో ప్రధానమైనది. 1833 చట్టం అమలులోకి వచ్చిన తర్వాత. ఈ రకమైన 
అకౌంట్ల పద్ధతి చట్టపు ఉద్దేశానికి. లక్ష్యానికీ సరిపడిన పద్ధతికాదు. సాధారణ పద్దుల 
శశికల": నుండే, కేంద్ర ప్రభుత్వ పరిధి క్రిందికి వచ్చే ఖర్చులను, పూర్తిగా రాష్ట్రాల పరిధికి 
సంబంధించిన ఖర్చు పద్దులనుండి వేరు పరిచినట్లయితే, ఈ లాపభూయిష్టమైన పద్ధతి 
ప్రభావం కూడా చెడుగా పరిణమించి ఉండేది కాదు. ఈ విభజన లేకపోవడంతో వాస్తవానికి 
అభిల భారత సర్వీసులకు చెందిన వ్యయాలను సంపూర్ణంగా రాష్ట్రాల ఖాతాలలో ఖర్చు 
చూపించడంతో ఈ వద్ధతిలోని లోవం మరింత ప్రమాదకరంగా పరిణమించింది. ఫలితంగా 
ఏ రాష్ట్రాల లెక్కలలోనైతే అభిలభారత సర్వీసులకు చెందిన ఖర్చులు అధికంగా చేరుతూ 
ఉండేవో zs లెక్కలలో మిగులు కానరావడం సంభవిస్తూ ఉండేది. పరిణామంలో 
మిగులు కనిపించిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం వంటి పక్షపాత వైఖరీకి 
ఇది దోహదం చేసింది. బొంబాయి ప్రెసిడెన్సీ వ్యవహారాలు, సమాఖ్యవాదులు తమ 
వాదనను బలపరచుకోవడానికి ఉపకరించాయి. బొంబాయి (ప్రెసిడెన్సీ నమర్పించిన డిమాండ్ల 
పట్ల కేంద్ర ప్రభుత్వం ఏనాడూ సానుభూతిని ప్రదర్శించలేదు. బొంబాయి చరిత్రలో, దాని 
లెక్కల్లో మిగులు కనబడటం కదాచితుగా మాత్రమ సంభవించేది. అయితే భారతనౌకా. 
దళానికయ్యే ఖర్చులన్నింటినీ బొంబాయి ప్రెసిడెన్సీ ees! చూపించే అనాగరిక 
లెక్కల పద్ధతిని పాటించి ఉండక పోయినట్లయితే దానికీదుర్గతి పట్టిఉిండేది కాదు. లెక్కల 
పద్ధతిలో హానికరమైన లోపాలు - అట్టి ఏక పక్షనియుక్తులే కాక ఇంకా అనేకం ఉన్నాయి. 
ఈ పద్ధతిలో ఒక రకమైన సర్వీసులకయ్యే ఖర్చును ఒక రాష్ట్రంపైన. దాని నుంచి వచ్చే 
ఆదాయేం మరొక రాష్ట్రం లెక్కల్లో చూపించే పద్ధతి సర్వసాధారణంగా అమలు జరిగేది. 
మద్రాను లెక్కల్లో నిరంతరం కనిపించిన లోటుకు ఈ రకమైన లోపభూయిష్ట లెక్కల 
పద్ధతి ఏ విధంగా దోహదం చేసిందో ఈ దిగువ అంకెలు తెలియ చేస్తాయి:- 








స్వాధిన పరమకొవడానకి నియాగంచన 
హై్యాల ఖర్చు 


మద్రాసుకు రాసిన ఖర్చు 79,83,000 





స్వాధినమైన ప్రాంతాలనుండి వనూలైన 
ఆదాయం 


బొంబాయికి జమ అయినది 
బెంగాల్‌కు జమ అయినది 





సామ్రాజ్య విధానం : నమాఖ్య విధానం 99 





ఇటువంటి లెక్కల పద్ధతి ఫలితంగా పరిణమించే అన్యాయాలనూ, అసమానతలనూ 
లెక్కలోకి తీసుకున్నప్పుడు, సమాఖ్యవాదులు తమ ప్రణాళిక ఫలితంగా ఒనగూరవంటున్న 
ప్రయోజనాలు కేవలం ఊవోజనితాలో. కట్టుకథలో లేదా స్వల్పమైనవో కాదనే విషయంలో 
సందేవాం లేదు. వర్తమాన అరాచక స్థితికన్నా, సమాఖ్య - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విధుల 
విభజన దానికదిగానే ప్రయోజనకారి కాగలదు. దాని ఫలితంగా వెంటనే న్యాయోచిత 
సమానత్వం సిద్ధించక పోయినా కనీసం అందుకు మార్గం రూపొందేది. 


అయితే సమాఖ్య ప్రతిపాదనను అధికారులముందు. ఆచరణయోగ్యమైన ప్రతిపాదనగా 
పెట్టినప్పుడు వారిలో వ్యతిరేక వైఖరి పెంపొంది, దీన్ని వ్యతిరేకించడానికి గట్టిగా పూనుకున్నారు. 
ఇంపీరియల్‌ పద్ధతిని సమర్థించే వారంతా ఏకమై ఈ ప్రతిపాదనను "వ్యతిరేకించడానికి 
నమాయత్రమైనారు. ఇంపీరియల్‌ పద్ధతిని సమర్థించే వారిలో అత్యధికులు సివిల్‌ హోదాలలో 
వని చేస్తున్న మిలటరీ అధికారులే. నమాఖ్య ప్రణాళికను వారు వ్యతిరేకించడానికి ప్రధానంగా. 
రెండు కారణాలను చూపించారు. ఒకటి ఆచరణ సాధ్యత, మరొకటి ఆవశ్యకత. 


భారతదేశు ప్రభుత్వాదాయాలనూ, వ్యయాలనూ, ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి చెందినవిగా 
నిర్ధారించడం సాధ్యమేనా? అని ఇంపీరియలిస్టులు ప్రశ్నించారు. వారిలా వాదించారు - 


“(బ్రిటిష్‌ ప్రభుత్వాధికారం (భారతదేశంలో) ప్రారంభమైనప్పటి నుండి, (ప్రెనిడెన్సీల 
మరియు రాష్ట్రాల ప్రయోజనాలూ వ్యవహారాలూ ఎంతగానో పెనవేసుకొని పోయి, కొన్నికొన్ని 
సందర్భాలలో ఒక దానిని ఒకటి అధిగమిస్తూ కొనసాగాయి. ఇప్పుడు వాటిని వేరుచేయడం. 
విడివిడిగా విభజించడం సాధ్యంకాని పరిస్థితికి చేరుకున్నాయి. మౌలికమైన మార్పులు 
చేయడంద్వారా దానిని సాధ్యం చేసుకోగలిగితే, ఇప్పుడున్న పద్ధతి వల్ల ఎదురవుతున్న 
ప్రమాదాల కన్నా మరింత అధికమైన ప్రమాదాలు ఎదురవుతోయి... "బెంగాల్‌ సైనిక 
దళాలకు దిగువ గంగా పరీవాహక ప్రాంతాలైన సంపన్న జిల్లాలలో కాక, పంజాబ్‌ 
రాష్ట్రంలోని నిరుపేద జిల్లాలలో స్థిర నివాసం కల్పించారు. మద్రాసు సైన్యాలను మద్రాసు 
EEN నరిహద్దులలో Thor, వాటిని అధిగమించిన దేశంలోని ఇతర చోట్ల దక్కన్‌, 
మధ్య రాష్ట్రాలు, బ్రిటిష్‌ బర్మాలలో నివసింపచేశారు. అదే విధంగా బొంబాయి“ సైన్యాలు 
ఆ AS) లోనే కాక, రాజ్‌పుతానా, మాల్వా రాష్ట్రాలలో కూడా నివాసాలు ఏర్పరచుకున్నాయి. 
బెంగాల్‌కు చెందిన దిగువ రాష్ట్రాలు వాటికవి నంపన్న ప్రాంతాలే. అయితే అవి పొందుతున్న 
కస్టమ్స్‌ సుంకాలు బెంగాల్‌ (ప్రెసేడెన్సీలోని ఇతర ప్రాంతాలకు చెందినట్టివికూడా ఉన్నాయి. 
బెంగాల్‌ నల్జమందుకూడా పూర్తిగా బెంగాల్‌కు చెందినదికాదు. ఇందులో అత్యధిక భాగం 
వాయవ్యరాహ్ట్రీల నుంచి వస్తున్నది. బొంబాయిలో నల్లమందుపై వచ్చే ప్రభుత్వాదాయం 
ఖచ్చితంగా ఆ (పెసిడెన్సీకి చెందినట్టిది కాదు. (ప్రెసిడెన్సీ హద్దులను అధిగమించి ఇతర 
చోట్ల నుంచి వసూలవుతున్నది. ఆ ప్రాంతాలను ఏదైనా (ప్రెసిడెన్సీలో చేర్చాలనుకుంచే, 
చేర్చేదగిన ప్రెసిడెన్సీ బెంగాల్‌: మద్రాసులోనూ, బొంబాయిలోనూ వసూలవుతున్న ఉప్పు 











100 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంగేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సుంకాలలో, సుంకం వసూలైన ఉప్పు వినియోగం మధ్య రాష్ట్రాలలో జరుగుతున్నది కనుక, 
ఖచ్చితంగా చెప్పాలం'కే ఈ ఆదాయాన్ని శేంద్ర (ప్రభుత్వానికి జమకట్టవలసి ఉంటుంది. 
ఇలాంటి వాటిని ఇంకా ఎన్నింటినైనా చూపించవచ్చు. ఈ వ్యవహారాలన్నింటినీ. సంపూర్ణ 
ఆర్థిక స్థానికీకరణ దృష్ట్యా సర్దుబాటు చేయడానికి పూనుకున్నట్లయితే, అనేక ఇబ్బందులు 
- ఆ మాటకు వస్తే తగాదాలు సైతం ఉత్పన్నం కావచ్చు...” 

ఇదే విధంగా వాదిస్తూ అప్పటి భారత వైస్రాయి లార్డ్‌ లారెన్స్‌ ఇలా రాశారు:- 

"బ్రిటిష్‌ ఇండియాకు చెందిన (ప్రభుత్వాదాయాన్నంతా ఏక మొత్తంగా భావించడమే 
సౌకర్యవంతంగా ఉంటుందికాని, అది ఏ ప్రాంతంలో వనూలైతే ఆ రాష్ట్రానికి సంబంధించినదిగా 
భావించినందు వల్లకాదని అనుభవంలో రుజువైంది. నిబంధనలను ఇందుకు భిన్నంగా 


రూపొందించవలసినట్లయితే, (ప్రతి రాష్టమూ న్యాయంగా ఏఏ ప్రభుత్వాదాయానికి 
వాక్కు కలిగి ఉంటుందనే ఏవాదంలోనికి తలదూర్చవలసి వస్తుంది. ప్రతి రాష్ట్రం మాద 
వేయవలసిన వ్యయం పద్దులు న్యాయంగా 2327 పారిఖధ్య పరిస్థితుల కారణంగా 
పంజాబ్‌ కొండ ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పరచుకొని ఉంటున్న బ్రిటిష్‌ సైన్యాల వ్యయాన్ని 
ఉదాహరణకు పంజాబ్‌పైన మోపవచ్చునా? అడే విధంగా ఆగ్నేయ సరివాద్దుల వెంట 
మొవారించివున్న సైన్యాల ఖర్చునంతటినీ దాని మాదే మోపడం సమంజనమా? రాజ్‌పుతానాలో 
ఆవాసముంటున్న బొంబాయి DAFA) చెందిన ఖర్చులను బొంబాయి మాద మోపాలా 
లేక మరేదైనా విధంగా సర్దుబాటు చేయాలా? మరో విధంగా ఆలోచించినప్పటికీ, ఏ 
సరిహద్దూ లేనటువంటి, విధేయులైన పిరికివారి జనాభాతో నిండిన బెంగాల్‌కు ప్రత్యేకంగా. 
పరిమితమైన సైన్యాలు నరిపోవా? అలా సరిపుచ్చినప్పుడుదాని ప్రభుత్వాదాయంలో మిగులు 
ఉండదా? అని కూడా ప్రశ్నించవచ్చు. ఇటువంటిదే దీనికి భిన్నమైన మరో ప్రశ్నకూడా 
వేయవచ్చు. వాయవ్య రాష్ట్రాలలోనూ, పంజాబ్‌లోనూ, మధ్యభారతంలోనూ నివాసాలున్న 
QR దళాలు, బెంగాల్‌ రాష్ట్రాన్ని రోహిల్లాల, మరాఠాల, ఇదివరకటి పిండారీల దాడుల 
నుండి రక్షిస్తున్నాయికనుక, వాటి ఖర్చును బెంగాల్‌ రాష్ట్రం మోద ఎందుకు మోపకూడదు? 
అని కూడా (ప్రశ్నించవచ్చు. ప్రతి రాష్ట్రానికి తన స్వంత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు 
చెయ్యాలంకే ఈ రకమైన ప్రశ్నలన్నింటికీ పరిష్కారాలను అన్వేషించవలసి ఉంటుంది." 

ఈ ప్రశ్నలను పరిష్కరించడం సాధ్యంకాదని ఆయన నిశ్చితాభిప్రాయం. 


ఇంపీరియల్‌ పద్ధతి సమర్థకులు com ముందుకు వెళ్లి ఇలా వాదించారు. 
ప్రభుత్వాదాయాలనూ, వ్యయాలనూ రాష్టాలవీ - కేంద్రాలవీ అని వేరు పరచి, స్టానికికరించడం 





^. నర్‌ రిచర్డ్‌ Logs సమర్పించిన నోటు తేది 1806 నవంబర్‌ 7. ఆర్థిక అధికారాలను ios 
ప్రభుత్వాలకు విస్తరించడం గురించిన దస్తావేజులు మొ. పుటలు 197-208 
2. మినిట్సు - తేది 1867 నవంబర్‌ 22, ప్రక్కన పేర్కొన్న సంపుటి. పుటలు 104-107, 


dire విధానం : సమాఖ్య విధానం 101 





సాధ్యమైనప్పటికీ దానిని ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతి అధీనంలోనే చేయడం ఆవశ్యకమని 
వారు వాదించారు, వారి అభిప్రాయం ప్రకారం 


"యావత్‌ భారత ఆర్థిక వనరులను విభజించి, ఖర్చుచేయడంలో భారత ప్రభుత్వం, 
వాటి అవసరం ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడే ఖర్చు చేయవచ్చు. ఒక ప్రత్యేక 
జిల్లాకు ప్రయోజనం చేకూర్చేదిగా పైకి కనిపించినప్పటికి నిజానికి జాతీయ ప్రయోజనాలకు 
సంబంధించిన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ప్రత్యేకించి ఏదన్నా ఒక జిల్లాను తీసుకున్నట్లయితే 
అక్కడ కొన్ని దురాచారాలు, అత్యావశ్యకాలు, ప్రమాదాలూ ఉండవచ్చు. వాటినన్నింటినీ 
పరిష్కరించి సరిచేయవలసిన బాధ్యత, ఆ మొత్తానికయ్యే ఖర్చును భరించవలసిన కర్తవ్యం 
ఉన్నత స్థానంలో ఉండే ప్రభుత్వం పైన ఉంటుంది. ఒకానొక భాగాన్ని సృష్టించి, దాన్ని 
అభివృద్ధి పరచవలసిన అవసరానికి ప్రాధాన్యం ఉండవచ్చు. దాని పైన చేసిన ఖర్చంతా 
ఒక స్తానిక ప్రాంతంపైన పక్షపాతంతో చేసినట్లుగా కనిపించవచ్చు. ప్రత్తిని పండించే ఒక 
జిల్లా నుంచి, లేదా కాఫీ పండించే, లేదా తేయాకు పండించే ఒక జిల్లా నుంచి వేసే 
mo. కాలువగాని, రైల్వేలైనుగానీ, యావత్‌ జనాభాకు ప్రయోజనం చెకూర్చడంలోనూ 
భారతవాణిజ్య రంగానికి మలు చేయడంలోనూ దోహదం చేయవచ్చు. ఆ పనుల కోసం 
పెట్టే భారీ ఖర్చులను భరించగల స్థితి ఆ జిల్లాకు వచ్చే ప్రభుత్వాదాయానికి ఉండకపోవచ్చు. 
మున్ముందు ఆ జిల్లాను అభివృద్ధి చేయగల, లేదా వాటి నిర్మాణం నైతిక లేదా సాంఘిక 
కారణాల వల్ల అవసరమని ఉన్నత ప్రభుత్వం భావించగల వాటిని, ఇటీవలే స్వాధీన 
పరచుకున్న ఓటమినెదుర్కొని, అనంత్నప్రితో ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఆయా రాష్ట్రాల 
ప్రభుత్వాదాయాలతో నిమిత్రంలేకుండా అత్యధిక స్థాయిలో ఖర్చు చేయవలసిన అగత్యం 
ఏర్పడవచ్చు. అశాంతి, లేదా ప్రమాదాల కారణాలను నివారించి. ఎప్పుడో స్థిరపడిపోయి. 
సర్హుబా'టైపోయి, ప్రశాంతంగా గడుపుతున్న సామ్రాజ్యపు ఇతర ప్రాంతాలతో ఈ ప్రాంతాలకు 
ఒకింత సామరస్యాన్నీ, నద్భావననూ నెలకొల్పడానికి పైన వివరించిన ఖర్చు అనివార్యం 
కావచ్చు. సామ్రాజ్యానికి చెందిన పురాతన రాష్ట్రాలు - కొత్తకొత్త రాష్ట్రాలను గెలుచుకుంటాయి. 
తాము గెలుచుకున్న ప్రాంతాలను నాగరీకంగా మార్చే కర్తవ్యం పాతవాటికి ఉంటుంది. ఒక 
దేశాన్నీ, ప్రాంతాన్నో గెలుచుకున్న తర్వాత దాన్ని దాని ఖర్మానికి, దానికున్న వనరుల 
ఖర్మానికి వదిలి వేసే అధికారం మనకుండదు. గెలుచుకోవడం eot దానితో బాటు 
గొన్ని కర్తవ్యాలూ, విధులూ, హక్కులూ సమకూరుతాయి." 

మద్రాసు కౌన్సిల్‌ (ప్రెసిడెంటు లార్డ్‌ నేపియర్‌ మర్చిస్టెన్‌ రాస్తూ, "ఉన్నత (ప్రభుత్వ 
(ప్రయోజనాలను తమ రాబడులకు పరిమితం చేయడానికీ, (ప్రతీ రాష్ట్రంలో జరిగే 
'దవ్యవినియోగాన్ని ప్రత్యక్ష ఫలితాల ప్రాతిపదికపై ప్రాంతీయమైన సంకు తే దృక్పథంతో 
పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నవారి విధానాన్ని ఆక్షేపించడానికి నేను పాహసిస్తున్నాను. 
నిజానికి సంపన్న ప్రాంతాల వారు నిరుపేద ప్రాంతాలకు సహకరించి సంతృప్తి doóSen 


102 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటిద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





ఉంటుంది. వృద్ధులు యువకులను కాపాడటంలో, మంచివారు చెడ్డవారిని మంచి మార్గానికి 
తేవడంలో, సంతృప్తి చెందుతూ, సమైక్యభారత భవ్య భవన నిర్మాణంలో అందీరూ 
సహకరించాలి. యావత్‌ సామ్రాజ్యానికి ఆర్థిక వనరులను పంపకం చేయగల కేంద్ర 
(ప్రభుత్వం ఉన్నవ్పుడే ఈ లక్ష్యం సిద్ధిస్తుంది" 1 

అయితే పైన వివరించినటువంటి వాదనలూ, లేదా బోధనలు మాత్రమే సామ్రాజ్యవాదుల 
లక్ష్యాన్ని సిద్ధింపచేయడానికి సరిపోవన్నమాట విదితమే. సామ్రాజ్య - రాష్ట్రాల పద్దులుగా 
'ప్రభుత్వాదాయ వనరులనూ, వ్యయాలనూ వేరు పరచడం కష్టసాధ్యమని సామ్రాజ్యవాదులు 
ఎంత గట్టిగా వాదించినప్పటికీ వాటిని వేరు పరచడం అసాధ్యంకాదని తెలిసిన విషయమే. 
సైనిక వ్యయాలను పంపిణీ చేయడంలో ఎదురయ్యే ఐబ్బందిని, యావత్తు సైన్యాలను 
కేంద్రీకృతం చేయవచ్చు. అదే విధంగా ఏదో ఒక (పెసిడెన్సీకో లేదా రాష్ట్రానికో వేస్తున్న 
వ్యయాలను, నిజానికవి, యావత్‌ సామ్రాజ్యానికి మేలు చేయగల సర్వీసులు, కార్యక్రమాలైనప్పుడు 
వాటన్నింటిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేరిస్తే నమస్య పరిష్కారం అయిపోగలదు. అదే 
విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ వనరులను కూడా కేంద్ర - స్థానిక ప్రభుత్వాల 
మధ్య విభజించడం సులభమే. ప్రెసిడెన్సీ. లేదా రాష్ట్రాల పరిధులను దోటి ఆదాయాన్ని 
సమకూర్చే వనరులనూ, గరిష్ట రాబడి దేశమంతా ఒకే పద్ధతిని. అమలు జరపడం ద్వారా 
మాత్రమే సాధ్యపడే ఆదాయవనరులనన్నింటినీ కేంద్ర ప్రభుత్వపరిధిలో అట్టిపెట్టుకోవచ్చు. 
అదే విధంగా తమ తమ స్తానిక ప్రాంతాలకు పరిమితమైన వనరులనూ, స్థానిక నీఘానసునరించి 
రాబడులు పెంచే వనరులన్నింటినీ 


రాష్ట్రాలే వాడుకోవడానికి వదిలి వేయవచ్చు. ఉదాహరణకు - కస్టమ్స్‌ సుంకాలను. 
సామాన్యమైన సార్వత్రిక విధానం అవసరం ఉంటుంది కనుకనూ, చట్టమూ, పరిపాలనా. 
వ్యవస్థ దేశమంతా ఒకే విధంగా ఉండవలసి ఉంటుంది కనుకనూ, కేంద్రానికి అవ్పగించవచ్చు. 
నల్లమందు మాద వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదాయంగా పరిగణించవచ్చు. 
అలాగే ఉప్పు మోది ఆదాయపన్ను కూడా కేంద్ర ప్రభుత్వాదాయంగా పరిగణించవచ్చు. 
అనేక రకాల ప్రభుత్వాలకు, వాటి మాద పడే వ్యయభారాన్ని తట్టుకోగలంత పరిమాణంలో 
రాబడులను సమకూర్చే విధంగా ఆదాయ వనరులను పంపిణీ చేయడం కష్టసాధ్యమేనవడంలో 
సందేహంలేదు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికీ, కేంద్రప్రభుత్వం నుంచి 
రాష్ట ప్రభుత్వాలకూ సమర్పణల రూపంలో కొన్ని నిధులను సద్దుబాటుచేయడం అనివార్యమే 
అవుతుంది. అదే విధంగా ఆదాయాలనూ, వ్యయాలనూ పంపిణీ చేయడంలో పూర్తిగా 
ఇష్టానుసారం ఉండే పద్ధతులను అనుసరించడం కూడా సాధ్యపడదు. ఆయితే ఇటువంటి 
అనేక ఇబ్బందులూ, ఇష్టానుసార వ్యవహారవకాశాలు ఉన్నప్పటికీ, సామ్రాజ్యం యొక్క 


iu - తేది (we ఫిబ్రవర 16, పరా, ౪. అదివరకు EA 





deine విధానం : సమాఖ్య విధానం 103 





బడ్జెట్‌ను కెంద్ర. రాష్ట్రాల బడ్జెట్‌లుగా విభజించడంలో ఎదురయ్యే ఇబ్బందులనూ సమస్యలనూ 
పరిష్కరించుకోవడం సాధ్యమేనని అంగీకరించక తప్పుదు. సామ్రాజ్యవాదులు విసిరిన 
సవాళ్లకు జవాబుగా కల్నల్‌చెన్నీ, ప్రస్తుతం అమలులో ఉన్న వ్యయం పద్దులను సామ్రాజ్య 
రాష్ట్రాల పద్దులుగా వేరుపరచడానికి గణనీయమైన ప్రయత్నం చేశారు. "ఇండియన్‌ పాలిటి" 
అనే తన గ్రంథంలో ఆయన ఇలా అన్నారు: 


“సమర్పణలు అవసరంకాగల సామ్రాజ్య వ్యయం పద్దులలో కనిపిస్తున్నవి - (1) 
హోమ్‌ ఎస్టాబ్టీష్‌మెంట్‌, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ పంపిణీ చేస్తున్న ఖర్చులు, (2) భారతీయ 
రుణాల మాద చెల్లించే వడ్డీ, (3) కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు (ఎస్ఫాబ్లిష్‌మెంట్లు), (4) దౌత్య 
వ్యవస్థ, (5) సైన్యం, (8) సామ్రాజ్య సర్వీసులు - తపాలా -తంతి కార్యాలయాలు, (7) 
రైల్వే పెట్టుబడులపై Sur ఇచ్చిన వడ్డీని కూడా ఇందులో కలపాలి, (8) కొన్ని నిరుపేద 
రాష్ట్రాలకు సవాయ గ్రాంట్లుగా చెల్లించేవి - (ప్రస్తుతం తమ వ్యయాలను ఇవి భరించలేని 
స్థితిలో ఉన్నాయి)”. 

ఇవీ, ఇటువంటివే మరికొన్ని ప్రయత్నాలూ గమనించిన సామ్రాబ్యవాదులు, 
'ఆచరణయోగ్యత దృష్ట్యా తమ వాదనలు నిలువ జాలవని గ్రహించారు. ఫలితంగా వారు 
తమ వాదనలను ఆచరణయోగ్యత పునాదులనుంచి, ఆవశ్యకతా పునాదులకు మార్చుకున్నారు. 
సమాఖ్య వాదులను ఎదిరించడానికి ఆవశ్యకతా పునాదుల మాద చేసిన వాదనలు బలంగా 
శనిపించాయి. నమాఖ్య ప్రభుత్వం, సామ్రాజ్య ప్రభుత్వమంత సమర్థవంతంగా ఉండగలదా? 
దాని పరపతి ఇంత ప్రతిష్టాత్మకంగా ఉండగలదా? ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి 
సామ్రాజ్య ప్రభుత్వానికున్నంత ప్రతిష్టా ప్రాభవాలు సమాఖ్య ప్రభుత్వానికుండగలవా? 1857 
తిరుగుబాటుదారుల హస్తాలనుండి బ్రిటిష్‌ వారికి దేశాన్ని కాపాడి అప్పగించినది 
నియంత్రించగల బలమైన అధికారం కలిగి ఉన్నటువంటి సామ్రాజ్య ్రభుత్వమేనన్న 
భావన ఇంకా (ప్రజల మనస్సుల్లో తాజాగానే ఉన్నది. సంఘర్షణలో, నిలదొక్కుకోగల 
సామర్థ్యాన్ని సామ్రాజ్య ప్రభుత్వం రుజువు చేసుకున్నది. సంఘర్షణా సమయంలో సామ్రాజ్య 
ప్రభుత్వం నిలొదొక్కుకొవడానికి దోహదం చేసిన లక్షణమేమిటి? అంటూ సామ్రాజ్యవాదులు 
అధికారులను చాలా తెలివిగా ప్రశ్నించారు. సామ్రాజ్య ప్రభుత్వం గుప్పిట్లో ఉండినేటువంటి 
సామ్రాజ్య పద్ధతి ఆర్థిక విధానాల వల్లనే, మొత్తం ప్రభుత్వాదాయాలనూ పంపిణీని తమ 
అధీనంలో ఉంచుకోగలిగి, తిరుగుబాటు వంటి అత్యవసర పరిస్థితిలో, ప్రతి ఆదాయ 
వనరులనుండీ రాబడులను సేకరించుకోగలిగి, ఆదాయాలు బయటికి వెళ్లిపోయే (ప్రతిమార్గాన్నీ 
నిరోధించగలిగి. ప్రధానమైన ఏకైక లక్ష్యం, తిరుగుబాటును గట్టిగా అణచివేయడంలోనే 
యావత్తు ఖర్చులనూ ఏకీకృతం చేయగలిగిందన్న విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడంలో 
సామ్రాజ్యవాదులు. ఏ లోపమూ చెయ్యలేదు. సామ్రాజ్యవాద “పద్ధతి ఆర్థిక వ్యవస్థే 
లేకపోయినట్లయితే, శ్రద్ఞాసక్తులు లేని, వెనకా ముందులాడే, ఆ మాటకే $i. reddo 


104 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





యొక్క ఆవశ్యకత గురించి విశ్వసించనటువంటి, ఎదురు abf భాగస్వాములతో వ్యవహారం 
సలపపేలసి రావడం సామ్రాజ్య Sici) “పెంపొందించడానికేకాక, మహోన్నత స్థాయి 
పరపతిని కాపాడుకోవడానకి కూడా సామ్రాజ్య పద్ధతి ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకమని వారు 
వాదించారు. పరపతికి ఆధారం ఆదాయాల భారీమొత్తాలేనని, ఆదాయవనరులను విభజించడం 
wot పరపతిని తగ్గించుకోవడమేనని వారు వాదించారు. ఆసియా ప్రభుత్వ వ్యవస్థలో 
మహోన్నత ప్రతిష్టను సాధించిన యూరోపియన్‌ నం ప్రదాయాలను, సమాఖ్యవాదులు త్యాగం 
చేయబోతున్నారనీ కూడా, సామ్రాజ్యవాదులు వాదించారు. ఆర్థిక రంగంలో కేంద్రీకృతమైన 
వ్యవస్థ ఉండకపోయినట్టయితే. సామ్రాజ్య ప్రభుత్వం తన ప్రతిష్టను కొనసాగించుకోవడం 
సాధ్యంకాదని కూడా సామ్రాజ్యవాదులు వాదించారు. సామ్రాజ్యపద్ధతి అర్థిక వ్యవస్థ కారణంగానే. 
సామ్రాజ్య. ప్రభుత్వం, దేశంలోని రాజకీయ. పరిపాలనా వ్యవస్థల ముగుదాళ్లను తన 
గుప్పిట్లో ఉంచుకోగలిగి, ఒక విధానాన్ని ఆదేశించి, దాన్ని అమలు “aonta 
పర్యవేక్షంచగలిగిందని కూడా వారు వాదించారు. తమ అధీనంలో ఉండవలసిన రాష్ట్రప్రభుత్వాలు 
విదిలించే పెన్షన్ల మాద ఆధారపడి నడిచే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ఎవరు పరిరక్షించగలరు? 
అని వారు ప్రశ్నించారు. 


సమాఖ్యవాదులపై సామ్రాజ్యవాదం, ఆవశ్యకతా ప్రాతిపదికపైన చేసిన వాదనల 
ఫలితంగా అతినులభంగా విజయం సాధించడానికి కారణమేమై ఉంటుందని, ఈ వివాదంలో 
తలదూర్చకుండా, మొదటి నుంచి దూరంగా ఉండి పరిశిలించనవారికి ఆశ్చర్యం కలుగక 
మానదు. అమెరికా, జర్మనీ, తదితర ప్రపంచ రాజయాలలో అమలులో వున్న సమాఖ్య 
ప్రభుత్వాలు, సమాఖ్య పద్ధతిలో మౌలికంగానే అసమర్థత అమిడి ఉంటుందన్న వాదాన్ని 
గానీ, పరపతి - ప్రతిష్టలు కోల్పోవడం అనివార్యమన్న వాదాన్నిగానీ అంగీకరించవు. 
అయితే ఈ వాదోపవాదాలు, భారత దేశం విషయంలో జరుగుతున్న కాలంలో, సమాఖ్యకు 
చరిత్రఅంటూ ఇంకా రూపొందలేదు. వివిధ ప్రపంచదేశాలలో నెలకొన్న సమాఖ్య ప్రభుత్వాలు 
అప్పటికింకా శైశవావస్థలోనే ఉన్నాయి. అయితే సామ్రాజ్య పద్ధతిని సమర్థించినవారు. 
సమాఖ్యవాదులకు అనుకూలమైన వాదనలకు అవసరమైన సమాఖ్యప్రభుత్వ చరిత్ర 
సాక్ష్యాధారాలు లేనందువల్లనే సమర్థించారని చెప్పడానికి వీలులేదు. ఆ కాలంలో నంభవించిన 
సంఘటనలు వారిని అందుకు (్రేరేపించాయని చెప్పవచ్చు. 1857 తిరుగుబాటు విధ్వంసం 
నుండి భారతదేశాన్ని కాపాడింది సామ్రాజ్య విధానం. ఈ వైఖరులు పునరావృతం కావన్న 
విశ్వానం som వేళ్లూనుకోకముందే. మహోధృత సంఘర్షణలో తన సామర్యాన్ని రుజువు 
వరుచుకున్న వ్యవస్థను » మార్చుకోవడానికి అంగీకారాన్ని సాధించుకోవడం అసాధ్యం. సామ్రాజ్య 
పద్ధతి యొక్క లోపాలు తెలిసినప్పటికీ, దాన్ని మార్చే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకున్నారు. 
సామ్రాజ్యవాద పద్ధతిపట్ల ప్రజలకు ఉన్న నమ్మకం ఎంత పక్షపాతవైఖరితో ఉండేదంటే, 
ఆ పద్ధతిలోని సామర్యాన్ని దెబ్బతీసే లోపాలు అందులో ఎన్నో ఇమిడి ఉన్నాయని తమకు 


సామ్రాజ్య విధానం : సమాఖ్య విధానం 105 





స్పష్టంగా తెలిసినప్పటికీ, గౌరవనీయులైన మేజర్‌ జనరల్‌ సర్‌ హెచ్‌. ఎమ్‌. డురాండ్‌ 
వాదాన్ని సానుభూతితో ఆలకించడానికి వారు సిద్ధపడ్డారు. ఆయనిలా రాశారు: 





.. భారత ప్రభుత్వ ఆర్థిక నియంత్రణ అవసరమైన స్వేద్భావర్తన కలిగి, 
తీవ్రంగా అనవసర వ్యయాలకు దారితీస్తున్నదన్న ఆరోపణకు, ప్రస్తుతం ఎటువంటి 
ఆధారాలూ లేవని సంపూర్ణ విశ్వాసంతో నేను ధృవీకరించగలను. అయినప్పటికీ, ఏదో 
కొద్దిపాటి అనవసర వ్యయం జరిగినంత మాత్రాన, నియమనిబంధనలే లోప భూయిష్టంగా 
ఉన్నాయనడానికి రుజువుగా భావించలేం, వాటిని సడలించడం పూర్తిగా అనావశ్యకమన్న 
నిర్ణయానికి రావలసి ఉంటుంది. భారత ప్రభుత్వం, దేశీయ ప్రభుత్వం ఆ నియమ 
నిపింధనలను ఖచ్చితంగా పాటించేట్లు. యావత్‌ యంత్రాంగం వాటికి అక్షరాలా లొంగి 
ఉండేట్టు ఖచ్చితమైన చర్యలు తీసుకొనవలసి ఉంటుంది. తొమ్మిది పరిపాలనా విభాగాల్లో 
ఏరో ఒక్కటి వృధాగా కానవచ్చినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ అర్థిక నియంత్రణను 
తొలగించాలని వాదించడం, ఏదో ఒక రెజిమెంట్‌ అక్రమంగా |ప్రవర్తించిందన్న కారణంచేత 
యుద్ధ నిబంధనలనూ, కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ అధికారాలకు సంబంధించిన నిబంధనలనే 
మార్చాలనడం ఎంత విజ్ఞమైన వాదమో అంతే విజ్ఞమైనవాదమని నా అభిప్రాయం. ఈ 
పద్ధతిలో నేను భారత దేశేంలో పరిపాలన సాగిస్తున్న వారి రాజకీయ విజ్ఞతను. సైన్యాన్ని 
నియంత్రించే వారి విజ్ఞతనూ శంకించడానికి సాహసిస్తున్నాను.” 


సామ్రాజ్యవాదులు విజయం సాధించినప్పటికీ. సమాఖ్యవాదుల ఓటమిలో వారి 
భవిష్యత్‌ విజయం ఇమిడి ఉన్నదని చెప్పక తప్పదు. ఆ సమయంలో నాటుకుని ఉన్న 
భావనల ఫలితంగా ఆ పద్దతిని అప్పటికి ఆలాగే కొనసాగనిచ్చినప్పటికీ, రానున్న సంఘటనలను 
తట్టుకోగల శక్తి ఆ పద్ధతికీ న్వతస్సిద్ధంగా లేదుగదా! సామ్రాజ్య ప్రభుత్వం అర్థిక ఇబ్బందుల 
అభాతంలో పడి అప్పటికి కొట్టుమిట్టాడుతున్నది. అందులో నుంచి దాన్ని పైకి లాగవలసిన 
అవసరం ఎంతైనా ఉన్నది. సమాఖ్య పద్ధతి ఆర్థిక విధానమే ఇందుకుమార్గమన్న దాన్ని 
రాజనీతికోవిదులు అంగీకరించక పోయినప్పటికీ, సామ్రాజ్యవిధాన ఆర్థిక పద్ధతులే 
అంతిమపరిష్కారమని ఆర్థిక శాస్త్ర నిపుణులు అంగీకరించలేదు. 


aa 





T మనిట్సు. తేది. 1867 అక్టోబర్‌, 7. ఇదివరకు ప్రక్కపేజీలలో వివరించిన సంపుటమే. 


మూడవ అధ్యాయం 
సమన్వయం 
సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన ఆర్థిక పద్దతి 


నమాఖ్యవాదులు నంపూర్ణవిజయం సాధించలేకపోయారు. కాని, తమను వ్యతిరేకించేవారు. 
సమర్థిస్తున్న పద్ధతిలో దాన్ని క్రుంగదీస్తున్న కొన్ని భయంకరమైన లోపాలను సవరించుకొని 
దాన్ని మెరుగు పరుచుకోవడానికి వారు కృషి చేసేందుకు ప్రోద్భలం చెయ్యగలిగారు. 
ప్రభుత్వాదాయాలను మరింతగా సమాకరించుకోవడానికీ, పొదుపుగా ఖర్చులు చెయ్యడానికీ 
అనువుగా రెవిన్యూ చట్టాలను సవరించడం పై దృష్టినంతా కేంద్రీకరించారు. సామ్రాజ్యవాద 
పద్ధతిని మరింత బలీయం, మరింత సుసంపన్నం చెయ్యాలన్న ప్రధాన లక్ష్యంతో ఈస్టిండియా 
కంపెనీ ఆధిపత్యాన్ని అంతం చేయ్యడానికి, ప్రజల సౌభాగ్యాన్నీ, నుఖసంపదలనూ, తద్వారా 
భారత ప్రభుత్వ నంక్షేమాన్నీ ఇంతకాలం నిరోధిన్తూ ఉండిన కొన్ని వోనికరమైన దుష్టవన్నులను. 
ఎత్తివెయ్యడానికి పూనుకొన్నారు. ఆంతరంగిక కస్టమ్స్‌ సుంకాలను ఎత్తివేశారు. వర్తక 
వాణిజ్యాల (ప్రగతికి అవరోధంగా ఉండిన అన్ని నిర్భంధాలనూ తొలగించి దేశంలో 
'స్వేచ్చాయుతవాతావరణాన్ని నెలకొల్పడమేకాక, వర్తకవాణిజ్యాల పురోభివృద్దికోసం ప్రత్యేక 
చర్యలను కూడా తీసుకున్నారు. దిగుమతి సుంకాల విషయంలో రక్షణ పద్ధతిని అవలంబించారు. 
అంగ్లాండు దేశంలోనూ ఇతర దేశాలలోనూ తయారైన, ఓడల కెక్కించిన సరుకుల వర్తక 
వాణిజ్య విషయాలలో doses సమానం చేశారు. ఎగుమతి వస్తువులపై ఎగుమతి 
సుంకాలను ఎత్తివేసి వాటికి స్వేచ్చ ప్రదానం చేశారు. యూరోపు, తదితర దేశాలలో బాగా 
గిరాకీ ఉన్న ప్రత్తి, తేయాకు, ఇతర పదార్థాల సాగును, ప్రత్తిని అణచి Bé కట్టడం 
వంటి పనులను మెరుగు పరచేందుకు చర్యలు తీసుకున్నారు. 


ఆ తర్వాత పరిపాలనా యంత్రాంగాన్ని సమాక్షలకూ, పునఃపరిశీలనలకూ గురిచేశారు. 
“కౌన్సిల్‌ కార్యకలాపాలను, నిర్వహణనూ సుకరం చెయ్యడానికి ఎప్పటికప్పుడు నియమ 
నిబంధనలు చేసే అధికారాన్ని" వైసరాయ్‌కు అవ్పగించిన 1861 కౌన్సిల్‌ చట్టం నిబంధనలను 
తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వవ్యవవారాలను పరిష్కరించడానికి 
యావత్‌ కౌన్సిల్‌ సమావేశమై నిర్ణయాలు తీసుకోవాలన్న పాత పద్ధతిని విరమించి, కొన్సిల్‌లో 
ప్రతి సభ్యునికి ఒక్కొక్క శాఖ పరిపాలనా బాధ్యతను ఈ వీధంగా అప్పగించారు, ఈ 
విధంగా కౌన్సిల్‌ వాస్తవానికి మంత్రివర్గంగా మారిపోయింది, గవర్నర్‌ దాని నాయకుడైనాడు. 
ఈ పద్ధతిలో చాన్సలర్‌ ఆఫ్‌ ఎక్స్‌చెకర్‌, నిధుల నియంత్రకుడికి స్థానం కల్పించడానికి 
వీలుకలిగింది. ఆ పదవిలో గొప్ప ఆర్థిక వేత్త శ్రీ జేమ్స్‌ విలన్‌ను నియమించారు. అర్థిక 


సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన అర్థిక da 107 





పరిపాలనా యంత్రాంగాన్ని మెరుగు పరిచే కార్యక్రమానికి శ్రీ విల్సన్‌ ప్రప్రథమంగా. 
పూనుకున్నారు. భారతదేశంలో ఒకే అకౌంటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం, సివిల్‌ - మిలటరీ 
MAGIS కేంద్రీకరించడం. వినియోగ బడ్జెటులను అమలు జరేపడం అనే పద్ధతులను 
ప్రారంభించిన శ్రేయస్సు నిజానికి ఆయనకే దక్కుతుంది. రెవిన్యూ చట్టాలను మెరుగు 
పరచడం, మెరుగు పరచిన సమర్థవంతమైన పరిపాలనా నియంత్రణద్వారా వృధావ్యయాన్ని 
నిరోధించడంతో, ఖర్చుల తగ్గింపు విధానాన్ని' కూడా జతపరిచారు. బడ్జెటు - ఆడిట్‌ 
నిబంధనలను "ప్రతి స్థానిక ప్రభుత్వాధినేతకూ, పరిపాలనా సంబంధమైన ప్రతీ విభాగాధినేతకూ 
అంతకు ముందుండిన వాటికన్నా అధికమైన స్వేచ్చానిర్ణయాధికారాన్ని ప్రసాదించి, ఖర్చుల 
వివరాలను తిరిగి వర్గీకరించి సర్దుబాటు చేసేందుకు 'వీలుగా రూపొందించారు" 


ఒక వేళ అది తగ్గింపులకు దారితీసినా పరవాలెదన్నారు. ఎంత కఠినంగా వ్యయంతో 
పొదుపును పాటించారంకే, 1854లో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ డిస్పాచ్‌ననుసరించి, దేశవ్యాప్తంగా 
విద్యావ్యాప్తికి ప్రారంభించిన కృషిని, వెంటనే, విద్యపై ఖర్చును అక ఏ మాత్రం పెంచడానికి 
వీలులేదని నిర్ణయించారు. 


బాగుచెయ్యడానికి ప్రారంభించిన ఈ కృషిని ఎంత సమర్థవంతంగా అమలు 
జరిపినప్పటికీ, భారతదేశ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగు పరచలేక పోవడం అనేది 
మాత్రం యథార్థం. 1860-618 సమర్పించిన తన ఆర్థిక నివేదికలో à విల్సన్‌. ఆర్థిక 
పరిస్థితిని సంక్షిప్రీకరిస్తూ అలా అన్నారు: 


"గతమూడు సంవత్సరాలలో మన లోటు 30,547,488 iuo: వచ్చే సంవత్సరం 
ఈ లోటు 6,500,000 ఫౌొన్లదాకా ఉంటుందని అంచనా; ఇప్పటికే మన అప్పులలో మనం 
మరో 38,410,755 పౌన్లను doro" 


ఈ లోటును భర్తీ చెయ్యడానికి శీ విల్సన్‌ స్టాంపుల రుసుమును పెంచారు. బహిర 
కస్టమ్స్‌ సుంకాలను రెట్టింపు చేశారు. 


అప్పటి వరకు ప్రజలకు తెలియని ఆదాయపు పన్నును విధించారు. మూడురకాలుగా 
ఆదాయాన్ని పెంచడానికి ఆయన వధించిన ఈ భారీ పన్నుల వల్లకూడా పరిస్థితి “పెద్దగా 
మెరుగు పడలేదు. శ్రీ విల్సన్‌ తర్వాత ఆ స్థానానికి వచ్చిన శ్రీ సామ్యుయేల్‌ లేంగ్‌ కూడా 
వివత్కరమైన వరిస్థితిని ఎదుర్కొనక తప్పలెదు. 1861-62 లో సమర్పించిన ఆర్థిక నివేదికలో 
ఆయనకూడా లోటును అధిగమించి ఆర్థిక పరిస్థితిని సామాన్యమార్గానకి తేవడానీకి 500,000 





1. సివెఫ్‌ ఆర్థిక శాఖ తీర్మానం వెం. 126, తేది 1860 నవంబరు, 19 కలకత్తా 160 నవంబరు 24వ 
తేదీనాడు అనుబంధంలో ప్రచురితం. పుట a6. 

2 పైదే పేరా. 20. 

3. ప్రభుత్వ ప్రకటన, కలకత్తా NBS, తేది, 1858 ఆగష్టు, 14, పుట 1642. 


108 





బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. సంపుటం -6 





పొన్హుకావాలని కోరారు. కొంతకాలం ఆర్థిక పటిష్టత చోటుచేసుకున్నది. కాని 1866లో శ్రీ 
Bof స్థానంలో శ్రీ మాస్సే ఆ i60 చేపట్టినప్పుడు - 

“సామ్రాజ్యపు ఆర్థిక పరిస్థితులను, దాని వనరులపై వస్తున్న పెరుగుతున్న డిమాండ్లనూ 
సమిక్షించినప్పుడు. ప్రస్తుత ఆదాయ వనరులకు, కనీసం మరో మిలియన్‌ స్టెర్లింగ్‌లను 
శాశ్వతంగా జమచెయవలసి ఉంటుందని చెప్పకతప్పదు.” అని తెలిపారు. 


ఒకరి తర్వాత ఒకరుగా ఈ అర్థిక మంత్రులందరూ చేసిన ప్రయత్నాలన్నీ. 
విజయకిరీటాలను ధరించక పోవడానికి ప్రధానకారణం, దేశ పరిపాలనా, ప్రజావసరాలు 
అపరిమితంగా పెరగడమే. తిరుగుబాటు తర్వాత........ 


“వేలాది మంది ఇంగ్లీషువారు. 'పైనికులేకాదు, దాదాపు అన్ని వర్గాలకూ చెందిన 
ఇంగ్లీషువారు. భారతదేశం Som చేరారు. భారత దేశంలో లేనటువంటి వేలాది రకాల 
వస్తువులను వారి డిమాండు వేశారు. తన వద్ద లేకపోయినా వాటిని సమకూర్చవలసిన 
ఆవశ్యకతను భారతదేశం గుర్తించింది. దేశాన్ని రైల్వేలు, తంతి సదుపాయం, రోడ్డు, 
వంతెనలతో నింపవలసి వచ్చింది. ప్రజలు ఆకలిచావులు చావకుండా చూడటానికి కాలువలు 
తీయ వలసివచ్చింది. సైనిక సిబ్బందికి అవసరమైన అనేక పారిశుధ్య, మురుగు నిటి 
పారుదల సదుపాయాలను సమకూర్చవలసి వచ్చింది. సామ్రాజ్యానికి సంబంధించిన విషయాల 
వరకే ఈ అంశాలు పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన సదుపాయాలవంటి 
సదుపాయాలనన్నింటినీ సమకూర్చాలన్న డిమాండు ప్రతిపట్టణంలోనూ, స్థానిక ప్రభుత్వం 
అధీనంలో ఉన్న (ప్రతి జిల్లాలోనూ తలెత్తసాగింది. సమర్థవంత పరిపాలనా వ్యవస్థగా 
పరిపాలనా రంగాన్ని తీర్చిదిద్దీ వలసిన ఆవశ్యకతకూడా పెంపాందింది. భారత దేశమంతటా 
పోలీసు యంత్రాంగం చాలా దయనీయమైన స్థితిలో ఉండేది. స్వదేశీ న్యాయమూర్తులకూ, 
న్యాయస్థానాలలో ముఖ్యమైన పదువుల్లో పనిచేసే అధికారులకూ ఇచ్చే చాలీచాలని వేతనాల 
పరిస్థితిని తాను వైన్‌రాయ్‌గా ఉన్నప్పుడు లార్డ్‌ లారెన్స్‌ అవినీతి అధ్యాయంగా అభివర్ణించారు. 


బెంగాల్‌ ప్రెసిడెన్సీలో మిగతా అన్ని ప్రాంతాలకన్నా ఎక్కువ వేతనాలు పొందే ఈ 
రకమైన దాదాపు నాలుగు వేలమంది అధికారుల్లో సంవత్సరానకి 180 పౌన్ల వేతనాలు 
పొందిన వారి సంఖ్య చాలా స్వల్పం. అనెక మందికి ఏటా 12 నుండి 24 పౌండ్ల వరకు 
పొందేవారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇటుకలు పేర్చేవారూ, వడ్రంగులూ సంపాదించే 
దానికన్నా చాలా తక్కువ వేతనాలు న్యాయాధికారులకు లభించేవి. దీన్నంతటినీ నూతన 
పద్దతిపై పునర్నిర్మాణం చేయవలసి వచ్చింది” 





X du ప్రభుత్వాలకు పంపిన నర్క్యులర్‌ లేఖ. తేది. 1866 ఫిబ్రవరి 21. 
2. ఫై వివరాలను పూర్తిగా సాహిత్యపరమైన గ్రంథం, సర్‌జాన్‌ PAE రచించిన "భారత ఆర్థిక వ్యవస్థపై 
వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని o ctam" నుండి. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ రిటర్న్‌ 326. 1674, 


dire; నిర్వహణలేని సామ్రాజ్య విధాన అర్థిక పద్ధతి 109 





ఖర్చుల అవసరాలు ఒక వైపు ఆలా పెంపొందుతూ job, ఖర్చులో P 
చేయడం, కష్టసాధ్యమైపోయింది. మొదట్లో చాలా నులభంగానే కనిపించినప్పటికీ Pug 
నిమిత్తం చేపట్టిన ప్రతి చర్యా, అంతకు ముందుచేపట్టిన దానికన్నా మరింత కఠిన 
సాధ్యమైన చర్యగా పరిమించసాగింది. ఇంతవరకు అశ్రద్ధవహించిన రంగాల ప్రగతి నిమిత్తం 
“పెరుగుతున్న డిమాండు స్తాయి ఒక వైపు, పొదుపు చేసే చర్యలు విజయవంతమయ్యే 
అవకాశాలు సన్నగిల్లడంతో పన్నుల విధింపును నిరంతరం పెంచుతూ పోవలసిన పరిస్థితి 
వచ్చింది. భారతదేశపు ఆర్థిక వ్యవస్థను బలమైన పునాదులపై పునర్నిర్మాణం చేయడానికి, 
ఇంగ్లాండు. నుండి ఒకరి ర్వాత ఒకరుగా పంపిన ముగ్గురు అర్థిక నిపుణుల మనస్సుల్లో 
- నిత్యజీవిత సదుపాయాలు పొందాలన్న కోరిక బొత్తిగా లేని, అదిన్నీ పన్నులు చెల్లించడం 
ద్వారా వాటిని పొందాలన్న కోరికలేని ప్రజలపైన, విదేశీ ప్రభుత్వం అధిక పన్నుల భారం 
మోపినట్లయితే రాగల (ప్రమాదాలను గురించిన ఆలోచనలు ప్రముఖంగా ఉంటుండేవి. 
పరిపాలనా రంగంలో మెరుగుదల, భౌతిక, నైతిక పరిస్థితుల మెరుగుదల అనే వాటికి - 
వీటి ప్రత్యక్ష ప్రయోజనాలను దేశీయులైన భారతీయుల కన్నా అత్యధికంగా యురోపియన్‌లే 
అనుభవించేవి - ఖచ్చితమైన కొన్ని పరిమితులు విధించేంతవరకు, ప్రజల మోద ఎంత 
అత్యధికంగా పన్నులు విధించినప్పటికీ, ఆర్థిక పరపతి సాధనకు సరిపోదు సరికదా, 
ఐరోపా రాజకీయ నుస్థిరతకు ప్రమాదకరంగా పరిణమించగలదని వారు అభిప్రాయపడ్డారు. 
'మోడువారిన ఏక విధానం, పిచ్చిపాండిత్యపు కేంద్రీకరణ అనే ప్రస్తుత పద్ధతి క్రింద లక్ష్య 
సాధన అసాధ్యమని వారు భావించారు. పొదుపు పాటించే విషయంలో పూర్తిగా స్థానిక 
ప్రభుత్వాల పైనే కేంద్రం ఆధారపడి ఉంటున్నది. ఆర్థిక నిఘా విషయంలో గాని సంస్కరణల 
విషయంలో గాని స్తానిక ప్రభుత్వాలకు కేంద్రం eobod సహాయ సహకారాలు పూజ్యం. 
పొదుపును సాధ్యవరచే నిబంధనల పాటింపును ఈ స్థానిక ప్రభత్వాలు. లోలోపల నీరుగార్చాయి. 
పాటించడంలో విఫలమైనాయి. స్థానిక ప్రభుత్వాలు పొదుపు పాటించేట్లు చేయడానికి 
సమర్థవంతమైన ఒకే ఒక పద్ధతి తమతమ అర్థిక, వ్యవహారాల నిర్వహణలో వాటికి 
నంపూర్ణ స్వేచ్చనూ బాధ్యతనూ అవ్పగించడమేనని వీరు అభిప్రాయవడ్డారు. పరిపాలనాపరమైన 
అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఈ అర్థిక నిపుణులు, ఆదాయ, వ్యయాలకు నంబంధించిన 
కొన్ని విభాగాలు నిజానికి సంపూర్ణంగా సామ్రాజ్య ప్రభుత్వానికి od అయినప్పటికీ. ఈ 
రెండింటిలో (ect ఆదాయ వ్యయాలలో) అనేక స్థానిక (ప్రభుత్వాలకు చెందినవేనని, 
అందువల్ల వాటిని సంపూర్ణంగా స్థానిక (ప్రభుత్వాలే అప్పగించవచ్చునని వారు 
అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వాల డిమాండ్లు. తెలిసిన ఆదాయ వనరులపైననే ఆధారపడే 
విధంగా పరిణమించేచేస్తే తప్ప, సామ్రాజ్య ప్రభుత్వ నిధి నుంచి, తమ డిమాండ్ల నిమిత్రం 
స్థానిక ప్రభుత్వాలు ఆధారపడే గరిష్ట మొత్తాలు ఇంతకన్నా మించవని, పక నిర్ణీత 
Sou వాటికి ముందుగానే తెలియజేసి, తము తమ ఆవనరాలకు స్థానిక ప్రభుత్వాలు 
తామే తమకు విధించిన పరిమితులకు లోబడి ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుందని న్పష్టమాతే 


110 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





తప్పు, పొదుపు ప్రమాణాలను సాధించడం సాధ్యపడదని వారు విశ్వసించారు. 


ఈ విధంగా సమాఖ్యవాదులు వచ్చిన నిర్ణయాలకే వారూ వచ్చారు. అయితే ఈ 
ప్రణాళికను సామ్రజ్యవాదులచేత ఆమోదింపచేయడానికి, వారు, ప్రణాళిక అమలు 
వ్యవవారంలో ఎలాంటి రాజీకి లొంగకుండా కొన్ని మినవాయింపులను అనుమతించారు. 
భారతదేశంలోని ప్రబుత్వ వ్యవస్థ నిర్మాణంలోనే కొన్ని మార్పులు చెయ్యాలని సమాఖ్య 
ప్రణాలిక ప్రతిపాదించింది. భారతదేశపు, ఆదాయ-వ్యయాలను చట్టపరంగా కేంద్ర రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయవలసిన ఆవశ్యకతను అది సూచించింది. సమాఖ్య 
ప్రణాళికలో ఆర్థిక బాధ్యతనూ, ఆర్థిక పొదుపునూ సాధించే బలీయమైన తత్వం ఉన్నదని 
సామ్రాజ్యవాదులతో సవా అందరూ అంగీకరించినప్పటికీ భారత ఆదాయ వనరులను 
'కేంద్రప్రభుత్వాధీనం నుండి చట్టపరంగా, శాశ్వతంగా తొలగించడం పట్ల చాలామంది 
అభ్యంతరాలు పెట్టారు. నమాఖ్య ప్రణాళికలోని ఈ లోపాన్ని సవరించడానికి, ఈ ఆర్థిక 
నిపుణులు అనుభవబ్బలైన రాబకీయవేత్తల మాదిరిగా మార్గాన్ని కనుగొన్నారు. (బ్రిటీష్‌ 
పార్లమెంటు పనితీరును ఆనుభవ రీత్యా అవగాహన చేనుకొన్నీ వీరు, రాజ్యాంగపరమైన 
మార్చులకోసం పూనుకోవలనిన అవనరం లేదని భావించారు. సంప్రదాయానికి చట్టానికున్నంత 
శక్తి ఉంటుందని, ఒక్కసారి అమలులోకి తెచ్చిన తర్వాత, ఆందోళనలకు ఆస్కారం 
లేకుండా దాన్ని సవరించడం సాధ్యం కాదని వారికి తెలుసు. ఆదాయ వ్యయాలను కేంద్ర 
= రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం ఒక సంప్రదాయంగా ప్రారంభించాలని వారు 
సంకల్పించారు. ఇలా ప్రారంభమైన సంప్రదాయం అందుకు సంబంధించిన ఉభయపక్షాలకు 
ప్రయోజనకరంగా ఉన్నంతవరకూ నిరాటంకంగా అమలులో ఉంటుంది. భారతదేశపు 
వనరులపై కేంద్ర ప్రభుత్వానికుండే చట్టపరమైన నియంత్రణాధికారాలను తొలగించరుండానే 
సమాఖ్య ప్రణాళికలోని ప్రయోజనాల నన్నింటినీ సాధించడం ఇందువల్ల సులభసాధ్యమైంది. 
wo స్వభావ రీత్యా ఈ పద్ధతి రాజ్యాంగబద్ధమైన సామాజ్యవాదానికీ. రాజ్యాంగ బద్ధమైన 
నమాఖ్యవాదానికీ మధ్య ఒక విధమైన నమన్వయం. సామ్రాజ్యపరవైన నియంత్రణ లేనటువంటి. 
సామ్రాజ్యపద్ధతి ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఈ సమన్వయ విధానం క్రింద స్థాయిరీత్యా 
ఆదాయ వ్యయాలన్నీ సామ్రాజ్యానికి చెందినట్టివే. అయితే వాటి నిర్వహణను 'రాష్ట్రీయం 
చేస్తారు. అంటే తమ తమ అధికార క్షేత్రాల్లో అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ 
తమ అధికార క్షేత్రాల్లో వనూలయ్యే, సామ్రాజ్య ఆదాయాల నుండి భరిస్తాయి. నూతన 
ప్రణాళిక యొక్క సారాంశం ఇదే. భారతీయ అర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని 
అంశాలలోనూ సామాజ్య (ప్రభుత్వానికున్న నియంత్రణ, నిర్దేశ నిబంధనాపరమైన 
ఉన్నతాధికారాల నన్నింటినీ అట్టిపెట్టడం విషయంలో ఇది సమాఖ్యవాదుల ప్రణాళికకు 
భిన్నమైనటువంటిదే. అయితే అందులోని కొంతభాగాన్ని నిర్వహించే విషయంలో వివరాల 
జోలికి అది వాస్తవంగా పోదు. 


సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన ఆర్థిక పద్దతి 111 





పైన వివరించిన ప్రణాళిక సారాంశం విషయంలో, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను 
పునర్నిర్మించడానికి నియుక్కులైన ముగ్గురికి ముగ్గురు ఆర్థిక నిపుణులు ఏకాభిప్రాయం 
వ్యక్తం చేశారు. అయితే దాన్ని ఎంత పరిమాణంలో అమలుపరచాలనే విషయంలో వారి 
మధ్య అభిప్రాయ భేదాలుండేవి. ప్రణాళికకు సంబందించిన తన స్వంత పథకాన్ని క్రీ 
విల్సన్‌ ఎప్పుడైనా సృష్టంగా పేర్కొన్నారో లేదో సందేహమే. అయితే దీనికి సంబందించిన 
భావన ఆయనకు కలిగిందనేది మాత్రం నిశ్చయం. ఆయన విధించిన ఆదాయపు పన్ను 
చట్టం, 1860లో ౨0౦౮ |వ చట్టం ఉద్దేశం ప్రధానంగా- 


“రెండు రకాలుగా పన్ను విధించడం. ఒకటి మార్చు చెందే (వేరియబుల్‌) పన్ను, 
అదాయాలపై ప్రాథమికంగా 3 శాతం అని నిర్ధారించారు. అయితే సామ్రాజ్య ప్రభుత్వం 
 అవశ్యకతమేరకు ఈ శాతాన్ని పెంచడంగానీ, తగ్గించడంగానీ చేయవచ్చు. ఒకవేళ ఆర్థిక 
పరిస్థితులు అనుమతించినట్టయితే పూర్తిగా ఎత్తివేసినా ఎత్రివేయవచ్చు. మరొకటి బక 
శాతం శాశ్వత పన్ను. c స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో అట్టిపెట్టవలని ఉంటుంది; 
రోడ్డు, కాలువలు వంటి వునరుత్సాద కావకాశాలు గల ప్రజా పనులపైన వాటిని ఖర్చు 
చేయవలసి ఉంటుంది. పన్ను చెల్లించిన ప్రాంతాలలోనే ఆ మొత్తాలను ఖర్చు చేయాలి 
(తట్టపు 19045 నిబంధనలు). పన్ను యొక్క ఈ భాగాన్ని ఎప్పటికీ ఎత్తివేయడం 
జరుగరాదు. అది వర్తించే పనులకయ్యే ఖర్చులను భరించడంతో బాటు పన్ను వసూలు 
చేసే యంత్రాంగాన్ని నిర్వహించడానికి కూడా దీన్ని అట్టిపెట్టవలసి ఉంటుంది. పన్నుకు 
సంబంధించిన ఇతర భాగాన్ని, తాత్కాలికంగా కొంతకాలం ఎత్తివేసిన తర్వాత, సాధారణ 
అర్థిక వ్యవస్థకు వినియోగించుకోవడానికి గాను దాన్ని తిరిగి విధించి, ఎటువంటీ అందోళనలూ. 
చర్చలూ, ఇబ్బందులూ లేకుండా వసూలుచేయగలగడానికి ఇందువల్ల వీలు కలుగుతుంది” 


తన అభిప్రాయాలను ఒక పథకం రూపంలో వివరించడానికి శ్రీ విల్పన్‌ ఎక్కువ 
కాలం లేరు కనుక, ఆచరణలో తన అభిప్రాయాలను ఏ మేరకు అమలుపరచాలని ఆయన 
ఖావించారో చెప్పడం కష్టం. 


È విల్సన్‌ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన శ్రీ Bof తన పథకాన్ని మరింత 
స్పష్టమైన రూపంలో పెట్టారు. 1861-2కు గాను ఆయన తయారుచేసిన బడ్జెటు, లోటు 
బడ్జెటు కావడానికి ప్రధాన కారణం, ఉపయోగకరమైన ప్రజావనుల నిమిత్తం స్థానిక 
ప్రభుత్వాల డిమాండ్లు బాగా పెరగడమే. ఆర్థిక పరిరక్షణ పట్ల ఆయనకున్న అవగాహనపేల్ల, 
విధి లేని పరిస్థితుల్లో ఆయన "తిరుగుబాటు కాలం నుంచీ అభివృద్ధికి నోచుకోనటునంటి- 
రొడ్డు కాలువలు, ఇలాంటి ఇతర ప్రయోజనకరమైన ప్రజాపనువిను నిరోధించవలని 
వచ్చింది." 


n ga E గెంనినిబ్బు U^ MES నవంబరు జి. సాన ప్రభుత్వాలకు eM అధికారాలకు 
విస్తరించడానికి సంబంధించిన దస్తావేజులు మొదలైన వాపీ నంపుట oz 





112 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అయితే ప్రయోజనకరమైన ప్రజాపనులు అత్యవసరం చేపట్టవలసిన ఆవశ్యకతను 
గుర్తించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన స్వల్పమైన సామ్రాజ్యనిధి 
మొత్తాలకు మరింత నిధులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కొన్ని 
సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ఈ విధంగా ఆదేశించారు. 

“మోకు మేము ఇవ్వగలిగినంత ఈ స్వల్ప మొత్తాలను స్వీకరించండి. మిగతా 
నిధులను సమకూర్చుకోవడానికి పన్నులు విధించే కొన్ని విషయాలను, సామ్రాజ్య (ప్రభుత్వం 
వన్నులు వేయడం కన్నా స్థానిక ప్రభుత్వాలు వేసే పన్నుల ద్వారానే సమర్థవంతంగా 
ఆదాయాలు సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది ......” 





"తాత్కాలిక ఇబ్బందులను అధిగమించడానికే కాక, శాశ్వత (ప్రగతికి నాంది 
పలికేందుకు" స్థానిక బడ్జెట్లను రూపొందించడం ఆయన లక్ష్యం. 

తద్వారా సామ్రజ్యనిధులపైన భారాన్ని తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనాలు 
సాధించడం సాధ్యమౌతుందని ఆయన భావించారు. ప్రజాపనులకు స్థానిక ప్రభుత్వాలు, 
Sie నిధుల నుండి కొంత కేటాయింపును పొంది, పన్నుల విధింపు అధికారాలను 
వినియోగించుకొనడం ద్వారా మరి కొంత నిధిని సమకూర్చుకొని నిర్వహించే ఈ పథకానికి 
సర్వసాధారణమైన ఆమోదం లభించింది అయితే ఈ పథకాన్ని మొదట్లో ప్రతిపాదించినప్పుడు, 
స్థానిక ప్రభుత్వాల వద్ద దీనిని అమలుపరచడానికి తగిన చట్టాలను రూపొందించుకుని 
పన్నులు విధించే అధికారాలను చేపట్టడానికి కావలనిన యంత్రాంగం ఉండేది కాదు. ఈ 
పథకం అమలును స్థానిక చట్ట నిర్మాణ కౌన్సిళ్ళు ఏర్పడేదాకా వాయిదా చేసుకోవలసి 
వచ్చింది. అందుకు అనువైన చట్టాన్ని ఆ దరిమిలా పార్లమెంటు రూపొందించింది. అయితే 
అ - తరువాతి సంవత్సరాలు eb om సుసంపన్నమైన సంవత్సరాలు కావడంతో, ఈ 
పథకాన్ని అమలుపరచాలన్న ఆతురత అంతగా కనిపించలేదు. చివరికి ఈ పథకం అమలు 
శాశ్వతంగా వాయిదా పడింది. 


అయితే ఈ రకమైన ఆర్థిక సంపన్నత చిరకాలం కొనసాగలేదు. మళ్ళీ ఆర్థికంగా 
ఇబ్బందికరమైన పరిస్థితులు తలేత్తాయి. ఆ పరిస్థితుల్లో శ్రీ మాస్సే, ఈ పథకాన్ని మేరింత 
వస్త్రతంగా అమలుచేయడానికి పూనుకోకతప్పలేదు.' తయన ఈ విధంగా ప్రతిపాదించారు: 


“అదనపు నిధులను (ఒక మిలియన్‌ స్టెర్లింగుల) సమకూర్చుకోవడానికి అనుసరించ 
వలసిన పద్ధతులను, విధానాలను పరిశిలించేప్పుడు ... అత్యంత సౌకర్యమైన అనుసరణీయమైన 
పద్ధతి, స్థానిక స్వభావంగల కొన్నిరకాల ఖర్చులను సామ్రాజ్య పద్దు నుండి స్థానిక పద్దుకు 
బదిలీ చేయడం." 





1. Ga అధికార లేఖ, తేది 1866 ఫిబ్రవరి 25. స్తానిక ప్రభుత్వాలకు - స్థానిక ప్రభుత్వాల ఆర్థికాధికార 
విస్తరణకు సంబందించిన దస్తావేజులు మొ. వ, 67 


సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన అర్థిక పద్ధతి 113 





భారతదేశంలో స్థానిక అవసరాల నిమిత్తం స్థానిక నిధుల ద్వారా సమకూరే నిధులు 
రెండు మిలియన్ల poak కన్నా మించడం లేదు. కనుక, 1,200,000 పొన్లకు న్వల్పమైన 
మొత్తాన్ని చేర్చి. పూర్ణమైన అంకెల గుణకాలలో, విభిన్న (usato స్థానిక Guest 
Sue నిష్పత్తిలో పెంచుకోవడానికి అనుమతిని ప్రదానం చేస్తూ, అప్పటికి సామ్రాజ్య 
ఆదాయాల నుంచి భరిస్తున్న కొన్ని రకాల స్థానిక స్వభావం గల ఛార్జీలను ఆయా స్తానిక, 
డైసిడెన్సీ ప్రభుత్వాలే భరించేట్లు చెయ్యాలని సంకల్పించడమైనది. పైన వివరించిన 
1400,00 పౌన్ల మొత్తం, (బర్మా మినవా విభిన్న స్థానిక ప్రభుత్వాల ఆదాయాలుగా. 
అంచనావేసిన మొత్తాలపై 4 శాతం అసెస్మెంటును “పెంచి, ప్రస్తుత సంవత్సరానికి 
కస్టమ్స్‌ సుంకాలు, ఆదాయపు పన్ను రాబడులను మినవాయించగా వచ్చిన en 
నూతన నిధులను అనువర్తింప చేయవలసిన ఖర్చు పద్దులు (1) విద్యా బోధన. (2) 
పోలీసు, (3) జిల్లా జైళ్ళు (4) ప్రజా పనులు, (5) రోడ్డ మరమ్మత్తులు నిర్వహణ 
వ్యయాలు. సాధనాలు, మార్గాలుగా సూచించిన పన్నులలో (1) వర్తకాలు వృత్తులకు 
లైసెన్సు లివ్వడం ద్వారా వసూలుచేసే పన్నులు (2) ఇంటి పన్ను. (3) పట్టణాలలో 
anon పన్ను, (4) భూమిశిస్తు చెల్లించని భూముల వారసత్వాలపై వారసత్వపు పన్ను. 
కౌన్సిల్‌ భారత (ప్రభత్వ ఆమోదానికి లోబడి, స్థానిక ప్రభుత్వాలు తమ తమ అధికారక్షి త్రాలలో, 
అవసరమైన మొత్తం నిధులను సమకూర్చుకోవడానికి అత్యంత అనువైన పన్ను ఏదో 
నిర్ణయించుకొని వసూలుచేనుకునే యావత్‌ స్వేచ్చాధికారాన్ని రాష్ట్రప్రభుత్వాలకే వదిలివేయాలని 
నిర్ణయించారు. అయితే తాము విధించే పన్నుల ద్వారా లభించే ఆదాయలను అంచనా 
వేసుకునేప్పుడు, వసూళ్ళకయ్యే ఖర్చులను, పైన వివరించిన సర్వీసుల కయ్యే ఖర్చులనూ 
మినవాయించి అంచనా వేసుకోవాలి. తమ కవసరమైన అన్ని పనులకూ, లేదా కొన్ని 
పనులకూ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదాయాలను తమ ఇచ్చానుసారం ఖర్చు చెయవచ్చు. 


ఈ పథకానికి స్థానిక ప్రభుత్వాల నుంచీ, పరిపాలనా రంగం నుంచీ అందిన 
సమాధానాలు, ఖర్చులను ఆ విధంగా బదిలీ చేసి, వాటిని భరించడానికి స్థానిక పన్నులు 
విధించి నిధులు నమకూద్చుకునే పద్దతి ఆదరణయోగ్యమేనన్న అంగీకారం సర్వోసామాన్యంగా. 
అందింది. అయితే ఖర్చు పద్దులను బడిలీ చేస్తున్నప్పుడు అదే మేర ఆదాయపద్దులను 
కూడా బదిలీ చెయ్యాలని అప్పుడే ఖర్చులను సమర్థవంతంగా భరించడానికి వీలవుతుందన్న 
అభిప్రాయం కూడా బహుధా వ్యక్తమైంది. ఈ పరిస్థితులలో కేంద్ర (ప్రభుత్వం స్తానిక 
(ప్రభుత్వాలకు బదిలీ చేయదలచుకున్న వ్యయం పద్దు మొత్తాలను 888,000 ii 
కుదించింది. దాంతో లైసెన్సు పన్నుల రాబడిని కూడా ఆయా స్థానిక ప్రభుత్వాలకే బదిలీ 
చేసి అందుకు సరిపోయే నిధులను సమకూర్చుకోవడానికి ఆవకాశం కల్పించింది. ఈ 





1. అదే పేరా 8 
2 సర్క్యులర్‌ లేఖ, తేది 1867 సెప్టెంబరు, 19. ఇదివరకు “పేర్కొన్నదే. పుట67 


114 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంప్పటం -6 





పథకానికి సర్వత్రా అమోదం లభించడంతోనూ, వచ్చిన కొద్దిపాటి విమర్శలు కూడా 
పథకాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో సానుభూతితో చేసినవి కావడం తోనూ క్రీ 
మాస్సే దాన్ని విస్తరించడానికీ, సవరించడానికి పూనుకొనేందుకు ప్రోత్సహించింది. 
విస్తృతపరచిన నూతన పథకాన్ని గురించి వివరిస్తూ' శ్రీ మాస్సే ఇలా రాశారు. 

“నా ప్రధమ లక్ష్యం, స్థానిక ప్రభుత్వాలకు బదిలి చేసే ఖర్చు పద్దుల ప్రధమ 
సమామ్నాయాన్ని ఎంచుకోవడంలో, భారత ప్రభుత్వ నియంత్రణకు అలవికాని వాటిని 
ఎంపికచేయడం, నిర్వహణ కష్టతరం కానటువంటి డబ్బు మొత్తాలను వాటికి పూర్తిగా 
అప్పగించడం, ఈ చర్య వాస్తవంగా ఉద్దేశించినదేనని. విశ్వాసం కల్గించడంతో బాటు 
మున్ముందు మరిన్ని రంగాలకు సంబందించిన ఆర్థిక నిర్వహణాధికారాన్ని పూర్తిగా స్థానిక 
ప్రభుత్వాలో బదిలీ చేయడానికి దీన్ని ప్రధమచర్యగా వినియోగించుకోవడం. సివిల్‌ అంచనాలను 
గమనించినప్పుడు. కొన్ని (mots సంపూర్ణంగా లేదా కొంతభాగంగా బదిలీ చేయడానికి 
పూనుకోవటం, అనేక గ్రాంట్ల నుండి ప్రత్యేకాంశాలను ఎంపిక చేయడం కన్నా నులభతరంగానూ. 
సౌకర్యవంతంగానూ ఉంటుందని నాకు స్పష్టంగా తోస్తున్నది. ఈ పథకాన్ని స్వీకరించడం 
ద్వారా ..... అకౌంట్ల పద్ధతిలో ఎటువంటి మార్పూ చేయవలసిన అవసరంలేదు. విభిన్న 
అవసరాల నిమిత్తం అనుమతిస్తున్న విభిన్న గ్రాంట్లలోని కొన్ని మొత్తాలను ప్రత్యేక 
పద్ధతిలో చూపించవలసి రావడం వరకే కొంత మార్పు అవసరమవుతుంది. ఈ సాధారణ 
నియమానికి ఒకే ఒక అపవాదు “చిల్లర వద్దును గురించి ఉంటుంది. వాస్తవానికి పద్దు 
అనంబద్ధమైన అనేక ఖర్చు పద్దుల సమాకరణ. వీటిల్లో నుంచి, స్థానికమైనవని హేతుబద్ధంగా 
వర్గీకరించడానికి అవకాశమున్న వాటిని స్తానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడానికి అట్టిపెట్టవచ్చు. 
మిగతా వాటిని, మిగిలిన (ప్రధాన పద్దుల్లో వేటిలోనైనా విలీనం చెయ్యవచ్చు. “చట్టం- 
న్యాయం" అనే పద్దుకు అనుబంధంగా ఉండే "జైళ్ళ" పద్దును బదిలీ చేయవలసిన అతి 
ప్రధాన పద్దుగా నేను విశ్వసిస్తున్నాను. ఈ మొత్తం పద్దును ఏకమొత్తంగా వర్గీకరించవచ్చు. 
“రిజిస్టేషను', "తులాబానా" అనే ఖర్చు పద్దులు కూడా “చట్టం-న్యాయం" "పద్దు క్రిందికే 
తేవచ్చు. "చట్టం-న్యాయం" అనే పద్దు క్రింద ప్రత్యేక రుసుమును వసూలు చేయడం 
ద్వారా ఈ ఖర్చులను భరించవచ్చు. “చట్టం-న్యాయం" పద్దు క్రింది ఆదాయాన్ని కూడా 
బదిలీ చేయడం ద్వారా, ఈ వద్దు క్రింద బదిలీ చేసిన ఖర్చులను భరించవచ్చు. "విద్యాబోధన 
పద్దు క్రింది. 'చిల్లరో ఖర్చులను భరించడానికి "విద్యాబోధన" పద్దుకు జమ అయ్యే 
ఆదాయాలను బదిలీ చేయవచ్చు. ఆ తర్వాత వచ్చే “వైద్య'సేవలిపద్దు పైన అయ్యే 
మొత్తం ఖర్చు. నిర్ణీతమైన "వైద్య వ్యవస్థలు - రసాయనిక పరీక్షకుల "ఖర్చులు DSS, 
“స్టేషనరీ- ప్రింటింగు” పద్దు కయ్యె మొత్తం ఖర్చును కూడా చేపట్టవచ్చు. స్థానిక వనరుల 
T నూతన పథాన్ని గురించి గ్ర మాస్ఫి len మేరకు కల్నల్‌ ei d "ప్రభుత్వ వ్యయాల కొన్ని 


భాగాలపై నియంత్రణను స్తానిక ప్రభుతారికు బదిలీ చేయడంపై పెక వివరణలో విపులీకరించాటు 
BDS పేర్కొన్నదే - పుటలు -51-62 








సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన eof పద్ధతి. 115 





నుండి నిధులను సమకూర్చుకుంటూ వున్న, 'రైల్వే పోలీసు'తో సవా 'పోలీను' వ్యవస్థ 
వ్యయాన్నంతటినీ బదిలీ చేయవచ్చు. దీనికిగాను 'పోలీసు' పద్దు క్రింద ఆదాయాన్ని కూడా 
బదిలీ చేయవచ్చు. వీటితోబాటు, భూమిశిస్తు. లైసెన్సు పన్నులు. ఆదాయపు పన్నుల 
వసూళ్ళ నిమిత్తం అయ్యే ఖర్చులను కూడా కొన్నింటిని రాష్ట్రాలకు బదిలీ చేయవచ్చు. ఈ 
వనూళ్ళు భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటాయని నేను భావిస్తున్నాను. బదిలీ చేసే 
ఖర్చుల మొత్తాలను భరించడానికీ, పన్నుల వసూళ్ళకయ్యే ఖర్చులకు సంబంధించి వాటిలో 
కొంత భాగాన్ని రాష్ట్రాలకు కేటాయింపు నిధులుగా సమకూర్చడం అవసరం కాగలదు. 
భూమిశిస్తు వనూళ్ళకయ్యే ఖర్చు పద్దులో "సర్వే dot" ఖర్చులను చేర్చలేదు. అది 
కదాచితుగా అయ్యే ఖర్చులే కాక, ఏప్పటికప్పుడు మారుతూ ఉండేవి. “గ్రామాధికార్లకు 
చెల్లించే అలవెన్సుల” ను మాత్రం ఇందులోనే చేర్చడమైనది. 

"ఆదాయ వనరుల్లో బదిలీ చేయవలసిన ప్రప్రధమ ప్రధాన పద్దు భూమిశిస్తులో 
కొంత భాగం. 1/16 లేదా రూపాయిలో ఒక్క అణాగా అది ఉండాలని నేను ప్రతిపాదిస్తున్నాను. 
బదిలీ చేసిన వసూలు ఖర్చులలో కూడా ఆదే నిష్పత్తి ఉండాలి... 


"ఆదాయ వనరుల్లో బదిలి చేయవలసిన రెండవ పద్దు ఆదాయపు పన్ను లైసెన్సు 
వన్నుల్లో నాలుగోవంతు. ఈ పన్నులను పెంచాలని నేను భావిస్తున్నాను. 

"ఈ దిగువ పద్దుల క్రింద వసూలయ్యే రాబడులన్నింటిని బదిలీ చెయ్యాలని నేను 
(ప్రతిపాదిస్తున్నాను: (1) "చట్టం, న్యాయం (2)పోలీను, (3)విద్య, (శఆర్థిక స్వభావం గల 
అంశాలు మినహా "De పద్దు; (5) సేద్యపు నీటి ద్వారా వచ్చే ఆదాయాలు మినవా, 
ప్రజాపనుల నుంచి వచ్చే అన్నిరకాల రాబడులు. ప్రజాపనుల పద్దు క్రింద బదిలీ చేయడానికి 
(ప్రతిపాదించిన ఖర్చు పద్దులు (1) రోడ్డు, (2) సివిల్‌ భవనాల మరమ్మత్తులు, (3) చిల్లర 
నిర్మాణాలు - కొత్తవీ - పాత వాటి మరమ్మత్తులు, (4) పరికరాలు- యంత్రాలు" 

ఈ విధంగా విస్తరించిన ఈ పథకాన్ని గురించి విభిన్న దృక్చథాలతో క్షుణ్ణంగా 
చర్చించారు. జాగరూకులైన విమర్శకుల ఆమోదాన్ని పొందగలిగినప్పటికి సామ్రాజ్యవాదుల 
V. అ విధంగా వాటాలను లెక్కకట్టడంలో శ్రీ మాస్సే అలా రాశారు Doi శాతంగా ఆదాయపు పన్నును 

నిర్తారించడమైనది. రెండువేల “రూపాయలలోపు" ఆదాయాలను Dirada Sx ప్రతిపాదన 
Ehe వర్తకపు పన్ను. ప్రస్తుత పరిమితుల్లో ప్రారంభమై, ఆదాయపు 'పన్నుతో సమోవస్థాయికి 


2 నర్‌ UE నార్తోట్‌ ఇలా ప్రకటించారు. “భారత ఆర్థిక వ్యవస్థ సమగ్రత చిన్నాభిన్నం కాకుండా 
మనం g వహించవలసి ఉంటుంది. స్వేచ్చగా వృద్గాఖర్వులు జరక్కుండా నిరోధించడం కూడా 
అవసరమే. భారత ప్రతిష్టను మహోన్నత శిఖరాలకు చేర్చిన పద్ధతి ఒకేది మనకున్నది. అందువల 
దాన్ని విచ్చెన్నం చేడుడారీక నము సుతరామూ అంగీకరించను. ఎటువేంటి coupe Qs tds 
జాగ్రతగా ఆచితూచి అరుగు వెయ్యాలని నా inii అయినప్పటికి శ్రీ మాసే హూచనీలలోని "ప్రధాన 
సిద్దాంతాన్ని నెను అంగగరిస్తున్నానేన. పునరుద్దాటించదలచుకున్నాను” = Sm పార్లమెంటరీ 
డిబేట్స్‌ - సంపుటి 191, DEE 23,1888. 7 





116 కాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - plomo, నంవుటం -e 





దృష్టికి ఇది చాలా విస్పృతమైనరిగా కనిపించింది. వారిలోని ప్రముఖలిద్దరు, భారత 
వైస్రాయి లార్డ్‌ లారెన్స్‌, మద్రాసు గవర్నరు లార్డ్‌ నేపియర్‌ మెర్చిస్టవున్‌ ఈ పథకాన్ని 
తృణీకరించారు. వారి వ్యతిరేకత వల్ల పథకం అమలుకాలేదు. 

అయితే రోగగ్రస్థమైపోయిన సామ్రాజ్యవాద ఆర్థిక పద్ధతికి భారీ శస్త్ర చికిత్స 
చేయడానికి సామ్రాజ్యవాదులు. గట్టిగా నిరాకరిస్తూ అడ్డుకున్న ఈ దశాబ్దకాలంలో, 
సామ్రాజ్యవాదుల దురదృష్టమేమో కాని ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎమాత్రం వుంజుకోలేకేపోయింది. 
పైగా శర్తచికిత్స జాష్యం అయినా కొద్దీ రోగం మరింత ముదరసాగింది. వరుసగా పన్నులను 
విధిస్తూ పోయినప్పటికీ, ఖర్చులను తగ్గించినప్పటికీ ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 
BOTO నుంచి ఒకరి తర్వాత ఒకరి చొప్పున ముగ్గురు ఆర్థిక నిపుణులు దిగుమతి 
అయినప్పటికీ, 1860-1870 మధ్య దశాబ్దకాలంలో కేవలం మూడు సంవత్సరాలే మిగులు 
చూపించగలిగారు. మరొకవైపు వరుసగా లోటుబడ్జెటుల వల్ల, దేశంలో ప్రభుత్వ ఆర్థిక 
వ్యవస్థను సక్రమంగా వ్యవస్థికరించి పొదుపును అలవరచడానికి చేపట్టిన బడ్జెటు పద్దతే 
విఫలమయ్యే ప్రమాదం ఏర్పడింది. పొదుపును అలవరచే సాధనంగా పీనికిరావీడం అలా 
వుంచి, విపరీతమైన కేంద్రీకరణ ఒత్తిడివల్ల బడ్జెటు విధానం కనీసం వ్యవస్థికరించే సాధనంగా 
కూడా ఉపయోగపడలేదు. ఆర్ధిక వ్యవస్థ అంతా ఆరాచూనికి నిలయమైపోయింది. బడ్జెటు 
అంచనాలను రూపొందించడంలో ఖచ్చితత్వన్ని పాటించాలని ఎన్ని నర్మ్యులర్‌లూ, ఆదేశాలూ 
జారీచేసినప్పటికీ అర్ధిక మంతుల ముందుకు వచ్చే బడ్జెటు అంచనాలు మొదట మిగులు 
అంచనాలతో ప్రత్యక్షమైనప్పటికీ భారీ SLS అంతమవుతూ ఉండటం ఆర్థిక మంత్రులందరూ 
ఎదుర్కొన్న అసాధారణ అనుభవమైపోయింది. ఈ దిగువ పట్టికను చూస్తే అంచనాలకూ 
వాస్తవాలకూ ఉండె అంతరం ఎంత భారీగా ఉండేదో తెలుస్తుంది: 


(ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో అసంబద్ధమైన ఏర్పాట్లు'. 








సంవత్సరం అంచనాలోటు EXE 
మిగులు మిగులు 
E] E] 
1866-67 -66,700 2,307,700 
1867-68 1,628,522 - 923,720 
1858-69 1,893,508 -2,542,861 
1869-70 48,263 -1,650,000 (అంచనా) 








"rond day - మేయో జీవితం, నంవ్రలి / ఛుటలు -78 

TÉN లోటుకు సంబంధించి ఇందులో ఇచ్చిన అంకెలు, భారత ప్రభుత్వ అఫిపియేటింగ్‌ 
vg (epe me) ధ్ర SESE ఇచ్చిన అంాలకు భిన్నంగా ఉన్నాయి. foros ప్రభుత్వానికి 
అయన. లార్డ్‌ మేయో igea తెలియజేస్తూ. 17-8-1870 నారు రాసిన సర్క్యులర్‌ లేఖలో Pa 


సామ్రాజ్య నిర్వహణలేని సామ్రాజ్య విధాన అర్థిక ida 117 





పై పట్టికను పరిశీలించినట్లయితే, 1868-69 సవరించిన అంచనాల ప్రకారం 
రూపొందించిన 1868-9, 1869-70 అంచనాల ప్రకారం వరుసగా, 1,893,508 i$ 
మిగులుతోనూ, 48,068 DS మిగులుతోనూ అంతం కావలసి ఉండగా - 1868-69 
వాస్తవికమైన అంకెలను పరిశీలించినప్పుడు, మిగులుకు బదులు భారీ లోటు కానవచ్చినట్లు 
స్పష్టమవుతున్నది. ఈలోగా భారత వైస్‌రాయ్‌గా నియమితుడైన లార్డ్‌ మేయో, ఈ ఫలితాల 
ప్రారం తన బడ్జెటును తిరిగి రూపొందించుకున్నట్లయితే, మిగులుకు బదులు లోటుబడ్జెటును 
తెరిగి రూపొందించుకున్నట్లయితే, మిగులుకు బదులు లోటుబడ్జెటుగా అది రూపొందగలదన్న 
విశ్వాసానికి వచ్చారు. ఆర్థికపరమైన ఈ వింత పరిస్థితి వల్ల ఆయన బడ్జెటు అంచనాలన్నీ 
అయోమయంలో పడిపోయాయి. పరిస్థితిని పునర్వ్యవస్థీకరించడానికి ఆయన ఆర్థిక సంవత్సరం 
మధ్యలో, అసాధారణమైన రీతిలో పన్నులు పెంచి ఖర్చులు తగ్గించడానికి పూనుకున్నారు. 


ఆయన చేపట్టిన చర్యలు సంక్షిప్తంగా ఇవి: 





"a 

L అదనవు వన్సులు = 
(1) ఆదాయపు పన్నును 1 నుండి 214 శాతానికి పెంచడం 320000 
(ఇ ఉప్పు సుంకం (మద్రాసు-బొంబాయిల్లో) పెంచడం 180,000 
మొత్తం 500,000 

l ఖడ్చులు తగ్గించడం 
(1) విద్య 350,000 
(2) ప్రజా పనులు 300,000 
మొత్తం 1,150,000 





లోటు అంచనా : 1,650,000 


క్రిష్టపరిస్థితి ఎంత ఘోరంగా తయారైందం'టే, ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, 
ఆయన సాధించ గలిగిందల్లా తన బడ్జెటును 1,650,000 PS అంచనా లోటుతో 
అంతమొందించుకో గలగడమే. ఆయన TABS అనివార్యమైన పరిస్థితి అది. అయితే 





అరకెలను పేర్కొన్నారు. $ చాప్‌ మాన్‌ ప్రకారం (వాస్తవ) లోటు అంకిలు ఈ దిగువ విధింగా ఉన్నాయి: 


1866-67లో వాస్తవ లోటు 25749 ఫొన్లు 
1867-68లో కి 1,007,695 : 
1060-60 లో s 274031 y 


స్థానిక ప్రభుత్వాల అర్థికాధికారాల విస్తరణకు సంబంధించిన దస్తావేజులు D, పుట. 243, 
“పైన పేల్కోన్న సర్క్యులర్‌ లీఖ నిమిత్తం) 


118 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఆయన ఊహించని విధంగా కొంత ధనం వచ్చి చేరడంతో, అబ్సినియన్‌ యుద్ధంలో 
నరఫరాలకై కేటాయించిన వాటి విలువలు, భారీ బకాయీ పద్దుల చెల్లింపులూ వంటివాటి 
వల్ల, తన భారీ లోటు బడ్జెటును చివరికి స్వల్పమైన మిగులుతో ముగించుకోగలిగారు. తన 
చర్యల వల్ల ఒనగూరిన ఫలితాల పట్ల ఉప్పాంగిపోయిన లార్డ్‌ మేయో, సామ్రాజ్యవాద 
ఆర్థిక పద్ధతిలోనే ఏదో కుళ్ళు కంపు కొడుతున్న లోపం వున్నదని విశ్వసించడం (ప్రారంభించాడు. 
దాన్ని అంతమొందించడానికి ఇష్టపడకపోయినప్పటికీ, సమన్వయ పథకం ద్వారా నాంది 
పలికిన మాదిరిగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల పథకాన్ని ప్రారంభించడం ద్వారా నవరించాలన్న 
నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈ జధ్యయనపు రెండవ భాగంలో దాని పురోగతిని పరిశీలిద్దాం. 


na 


రెండో భాగం 
రాష విత్తం = దాని అభివృద్ది 
x కాత ధి 


అధ్యాయం -IV 
" 
'కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 
1871-72 నుంచి 1876-77 


రాష్ట్ర బడ్జెట్‌ పథకం రూపొందించటానికి సంబంధించిన మౌలకాయాలను ఈ 
అధ్యయనంలో పూర్వమే వివరించటం జరిగింది. ఇప్పుడు ఈ పథకనిర్మాణం ప్రారంభంలో 
ఏ విధంగా ఉందో, కాలానుగుణంగా ఏయే మార్పులకు లోనైందో పరిశీలిద్దాం. లార్డ్‌ 
మేయో ఖచ్చితమైన అంతః ప్రేరణతో, ఆర్థిక లోట్టూ. ఆ తర్వాత పరిణామాలూ కేంద్రం 
అసమర్థత మూలంగాను రాష్ట్ర ప్రభుత్వ హైధ్యతారాహిత్యం వల్ల వచ్చాయని గుర్తించి. 
రాష్ట్ర బడ్జెటులను ఆవిష్కరించేడమే దీనికీ పైక పరిష్కార మార్గమనే నిర్ణయానికి వచ్చాడు. 
అయితే ఈ పరిస్థితి ఇంకా కేంద్రం అధికారం ప్రాబల్యం కిందనే ఉందన్నీ విషయం జ్ఞప్తికి 
తెచ్చుకోవాల్సి ఉంది. వివిధ బాధ్యతలను వహించే ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని ఏదో ఒక 
మార్గం ద్వారా చక్కబరచాలని ప్రయత్నించారు. ఆ మార్పుకోసం ఎంతో ఆతురతతో 
ఎదురుచూచదారు. కేంద్ర నియంత్రణను తట్టుకొని, మార్పు తేవడానికి ప్రయత్నించినవారు. 
మాత్రం కొద్దిమందే. మేయోకు సామ్రాజ్యవాద ధోరణులు లేవని కాదు. పరిస్థితుల మూలంగా. 
వాతావరణ అనివ్పితత్వం మూలంగా. ఆనాటి గందరగోళ పరిస్థితుల Pro వాటిని 
అధిగమించగల్లాడు. కొంత నిదానంగానే అయినప్పటికీ రాష్ట్రబడ్జెట్‌ నిర్మాణ విషయంలో 
జాగ్రత్తగా ఆలోచించి, ఆయన చర్యలు తీసుకున్నాడు. 


వాస్తవానికి 1871-2 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన పథకానికి, మొదట భారత 
(ప్రభుత్వ హోంశాఖ రహస్య సర్క్యులర్‌ 21-2-1870లోనే సూచించింది. తొలగింపు (re- 
trenchment) విధాన విస్తరణ కోసం మొదట్లో ఇచ్చిన రోడ్‌ గ్రాంటు 1869-70లో 
1,236,00 పొన్ల నుంచీ సంవత్సరాంతానికి 1021, 178 TS% తగ్గించటం జరిగింది. 
1870-718 1,000,000. పౌన్లకు అంచనా వేసిన మొత్తం చివరకు" 784,839 పౌన్లకు 
స్థిరపడింది. ఇతరత్రా oso కోసం 29,110 అదనపు గ్రాంటు మంజూరు చెయ్యటం 
జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పెచ్చిన సర్క్యులర్‌ మూలంగా, h, రవాణాలు, ప్రసారాల 
కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు విషయంలో ఏర్పడ్డ తగ్గుదలను అర్థం చేసుకుంటే, 


120 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అది ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి మూలంగా తాత్కాలికంగా వచ్చిన తగ్గింపు కాదనీ, ఇది 
ముందుగానే చేసుకున్న ఒడంబడిక వల్లనే వచ్చిందనీ తెలుస్తున్నది. తాత్కాలిక పరిశీలనలతో 
స్వతంత్రించి చేసింది కాదు. భావి నంవత్సరాల్లో ఈ పనులకోనం (ప్రత్యేకించిన గ్రాంటులను 
తగ్గించటం జరుగుతుందేమో కాని పెంచడం జరగకపోవచ్చు. అందుచేత, స్థానిక వనరుల 
నుంచి, నిధులను (funds) ఖర్చుపెట్టి రాష్ట్రంలోను, జిల్లాల్లోను, రోడ్లను వెయ్యాలి. ముఖ్యంగా 
రోజువారి అవసరాలకు కావాల్సిన కొత్త రహదారులను నిర్మించడమూ, ఎంత మాత్రం 
కాలయాపన లేకుండా జరిగేలా అత్యవసర విషయంగా భావించాల్సి ఉంది. 
భారతదేశంలో అర్థిక కార్యనిర్వవణాధికారుల ఉద్దేశం, మొత్తం పునర్నిర్మాణ కాలంలో 
స్థానిక అవసరాలకు, స్థానిక వనరులనుంచే ఖర్చు పెట్టాలని. అయితే, ఈ దృక్పథం 
అనాటికే విద్యావిషయక చర్చలను దాటిందన్న విషయం స్పష్టం. సర్క్యులర్‌ను బట్టి 
భవిష్యత్తులో గవర్నర్‌ జనరల్‌ ఇన్‌ కౌన్సిల్‌, ఈ సిద్దాంతానికి పూర్తి ఫలితం ఉండాలని 
నిర్ణయించినట్లు తేలింది. అర్థం అయినంతవరకూ ఈ సర్క్యులర్‌ను బట్టి స్థానిక ప్రభుత్వాలు 
చాలామటుకు భారత ప్రభుత్వ భావాలను అంత కచ్చితంగానూ అనుసరిస్తూ, స్థానిక వనరులను 
అభివృద్ధి చేయటం ప్రారంభించాయి. బొంబాయి (ప్రెసిడెన్సీలో భూమిపై ఆదాయ wy 
61/4 శాతం విధించగా, అందులో 2/3 వంతు రోడ్లకు, ఇతర |ప్రజో పయోగ కార్యక్రమాలకు 
వినియోగించటం జరిగింది. మద్రాసు ప్రభుత్వం 1866 నాటి పాత చట్టం మూలంగా 
సంవత్సరానికి రూపాయకు 1/2 అణా చొప్పున vob 31/8 శాతం జిల్లాల్లోని 
రోడ్డకుపయోగించారు. దానికి భూమిశిస్తును కేటాయించటం జరిగింది. మద్రాసు PABI 
అనుసరించాలన్న ఉద్దేశాన్ని బెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్థానిక ప్రభుత్వాలు, 
వాయువ్యరాష్ట్రాలు, పంజాబు, అయోధ్య, మధ్య పరగణాలవంటి రాష్ట్రాలన్నీ ఈ నర్మ్యులర్‌ను 
అనుసరించి భూమిశిస్తును, రోడ్లపై సెన్సులకోనం 5 శాతం పెంచటానికి నిర్ణయించాయి. 
రాష్ట్ర ప్రభుత్వాలు చాలినంత స్థానిక విస్తు చేకూర్చుకున్నమ్తైతే, కేంద్ర pam నుంచీ 
లోడ్డకోసం గ్రాంట్లను తీసుకొనే అవసరం తప్పుతుందన్నదే ఈ ప్రయత్నం (ప్రధాన లక్ష్యం. 
స్థానిక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ఛార్జీలను, స్థానిక వనరులనుంచి వచ్చిన 
ఆదాయం నుంచి ఖర్చు wt విధంగా ఈ సర్క్యులర్‌ రాష్ట్ర బడ్జెట్‌లో చాలా చిన్న 
పథకాన్ని ఊహించింది. ఇది ఆచరణలోకి రాకపూర్వమే భారత ప్రభుత్వం ఆర్థిక 
ఒడుదుడుకులకు లొనై పెద్ద ఎత్తున సోయం అవసరమైంది. అప్పటికే పరిస్థితి బాగులేనందున, 
నల్లమందు శిస్తు సుస్థిరత విషయంలో సమ్మకం లేకపోయింది. వ్యయరిలో కొంత భాగం 
తగ్గింపు జరిగింది. ప్రభుత్వ రుణానికి వడ్డీ విపరీతంగా పెరిగింది. భారత (ప్రభుత్వం ఈ 
విపరీత పరిస్థితుల్లో ఆదాయ పన్నును తగ్గించి. సంపన్న వర్గాల వ్యతిరేకతకు కొంత 
ఊరట (relief) కల్పించింది. 1,000,000 పౌన్ల అదనపు లోటును వూడ్చటానికి మార్గాలను 
వెతకడంలో ఆదాయ పన్ను తగ్గుదల ప్రధాన కారణం. భారత ప్రభుత్వం ఇంకో రహస్య 
నర్మ్యులర్‌ను 1870 ఆగస్టు 17వ తేదీన జారీచేసింది. ఇంతకన్నా విస్తృత పరిధిలో రాష్ట్ర 


శేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచి 1878-77 121 





'బడ్జెటులో మార్పు తీసుకురావటం జరిగింది. సర్క్యులర్‌ ఈ విధంగా ఉంది. "ఆదాయపన్ను 
తగ్గించాలంటే, ప్రభుత్వ విధానాలు ఇంకో రకంగా జరగాలి .. ప్రధానంగా .... స్థానిక 
ప్రభుత్వాల ద్వారా ప్రతి రాష్ట్రానికి అనుకూల మయ్యే పన్ను విధానాలను అనుసరించటం 
ప్రధానం. ఆవి ప్రజలకు తక్కువ భారాన్ని కల్గించేవిగా ఉండాలి.” 

స్థానిక ప్రభుత్వాలపై భారం మోపే విధానంలో స్థానిక పరిధికి పరిమితమైన కొన్ని 
శాఖల ఖర్చులను వాటికి నికర గ్రాంటు ద్వారా సమకూర్చడం. 1870-1లో ఈ నికరగ్రాంటును 
ఒక మిలియను స్టెర్లింగ్‌ తగ్గించడం జరిగింది. ఈ మొత్తాన్ని రాష్ట్రాలన్నింటా మధ్య 
పంచాలి. మొత్తం E^ గ్రాంటులో ఆయా రాష్ట్రాలకు కేటాయించే నికరగ్రాంటు దామాషా 
ప్రకారం అన్ని రాష్ట్రాలకూ ఈ మొత్తాలను Hone చెయ్యాలని ప్రతిపాదించారు. తమ 
తమ తొలగింపుకోటాలను పునఃపంపిణీ మూలంగా గాని, తొలగింపుల ద్వారా గాని, 
పన్నుల విధింపు ద్వారా గాని ise» చేసుకొనే స్వేచ్చను ఆయా. రాష్ట్రాలకే 
వదిలి పెట్టడమైంది. 

రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సర్క్యులర్‌లోని పథకాన్ని ఆమోదించిన తర్వాత 1871-2 
ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయన్న విషయాన్ని 14-12-1870 ఆమోదించిన ప్రఖ్యాత 
ఆర్థిక తీర్మానం ద్వారా ప్రకటించారు. 

ఈ తీర్మానంలో రాష్ట్ర బడ్జెట్‌లకు సంబంధించిన నిర్మాణాన్ని వ్లోషిద్దాం. ముందుగా 
రాష్ట్ర బడ్జెట్‌ల వ్యయాన్ని E పెట్టుకొని, ఈ కింది కేంద్ర సర్వీసుల ES ఛార్జీలను 
ఈ విధంగా పాందుపరచడం జరిగింది. 

*ocCBé 

1... నికర గ్రాంటు అంకె, సర్వీసుల కయ్యే మొత్తం వ్యయం నుంచి, ఆ 

నర్వీనుల ద్వారా లభించిన ఆదాయాన్ని మినహాయించగా తేలే నికరమొత్తం. 

ఓ. రిజిస్టేను 

క. mm 

4. వైద్య సర్వీసు (వైద్య సంస్థలకు (establishments)é: మినవా) 





t తిర్మానంలొని అపెండిక్స్‌ 'బి'లో ఇంపీరియల్‌ ప్రభుత్వ ఆదాయం నుంచి ప్రత్యేక నిధులను నమకూర్చవలనిన 
కొన్ని పనులను వివరించే ఒక అనుసూచికను చేర్చారు ఆ పనుల (od వివరించిన శాఖలకు 
భవనాలను నిర్మించడం కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులవి, 

1. నల్లమందు (కలకత్తాలోని రెవెన్యూ SÈ కార్యాలయం మినహా). 2. ife తయారీ మరియ 
కరెన్సీ నోట్లు 3. తపాలా కార్యాలయాలు. d తంతి, 5. da ప్రభుత్వ ఆఫీనులు, 6. వైస్‌కాయ్‌ 
గారి నివాస భవనాలు 7. ఇంపీరియల్‌ మ్యూజియం. 8. స్టాంపు స్టేషనరీ ఆఫీసు, sočen, 9. 
Queb భవనాలు, 10. బిషప్‌ భవనం, 11. గోదావరి పనలు, 1D. కరాచి ఓడరేవు అభివృద్ధి 
ప్రస్తుతానికి ఇంపీరియల్‌ ప్రభత్వానో సేటాయించినది. ఇంతవరకు 'మిలిటరీ పనుల' నుంచి ఐచ్చినటువందీ 
మిలిటరీ రోడ్డు 


122 i బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





క. ప్రింటింగ్‌ 

6 రోడ్లు 

7. ఇతరత్రా - ప్రజాభివృద్ది కార్యక్రమాలు. 
8. పౌర భవనాలు 


రాష్ట్రాల బడ్జెటు కేటాయింపుల్లో పేర్కొన్న పైన వివరించిన ఖర్చులకు గాను కేంద్ర 
ప్రభుత్వం వాటికి, ఇంపీరియల్‌ ఖజానా నుంచి కేటాయించిన మొత్తాలను, వాటికి అప్పగించిన 
సర్వీసుల ద్వారా వచ్చిన రాబడులను రాష్ట్రాలకే అప్పగించి సమతౌల్యాన్ని సాధించడమైనది. 
స్థానిక ప్రభుత్వాలకు కేటాయించిన, అప్పగించిన మొత్తాలు ఈ క్రింది విధంగా 
ఉన్నాయి? 
"ábgoo కోనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన కేటాయింపులు, ఆర్థికపరమైన తీర్మానం, 
నంఖ్య 3334, తేదీ 14, డిసెంబరు, 1870 ననుసరించి. 
"226 సర్వీసులకు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు" 
అయోధ్య | మధ్య | బర్మా [బెంగాలు | వాయవ్య | పంజాబ్‌ [మద్రాసు 


రాష్ట్రాలు | పరగ మొత్తం 


saez | mae serm zazio | అం | sozoe| orom| సి siran 
3609 mso nee | 1120 zzo] asar] mass 


22 | 120607 aoaea | కకత] santas | coooto | storoc| 3800 | 2306400. 











28056 | arasa | oss | 234385 | 11528 | caso | ooos| saari ersoes 
sos] nm| sem | soria] zreor| zasas| ఈ. rasse| 302532 
zem p see | som | szaz] asace| sasoe] asso aroso| sasara 


32900 | కం [eno | 17400 sasss| saco | waea] 101000 24819. 
20090 | 14406 | 299 | 111900 ense | soriof sesee| sorso] 8882 


‘ar | 20230 fareas | అంజి ఇ | seam| orazi| o e| 300042 





10690 sse sza | క 220| 208 | 4508 zaara 





























asse | 304868 [0392 |i,si0.943 | 790946 | 622.322 | waza] 1.001,320| 5667249 





కేటాయింపుల ద్వాకా బడ్జెట్‌ 1871-72 నుంచి 1076-77 123 








సర్వీసుల ఆంచనా 

EN ves | soco | pazo | mas | 11164 zae| wal vmm 
రిజిస్టేషన్‌ E ^on | asos] 20se| seoo| sosar f esae 
en ose | 12520 | 18671 | roses s1rao| erm masof seno | aio 
E m soj sonj 1090 కం soo| saso] rra 
ప్రింటింగ్‌ 1000 2000 | 26 1260 asm 
మొత్తం says | 24020 | 8501 | zeareo | 111124 erem] maro | ssass| sazzat 
నికర అప్పగింత 

మొత్తం 222450 | asogee þrsase [125080 | cenaze] ss491a| masse | sagao | 509,512. 





ఆదాయపు పన్నును తగ్గించడం కారణంగా నంభవించిన లోటును భర్తీ చేసుకోవడానికి 
భారతప్రభుత్వం రాష్ట్రాల వనరుల నుంచి తొలగింవుల ద్వారా ఆదా చెనుకొని రాబట్టుకోవడానికి 
కేంద్రం ప్రయత్నించ ఉండకపోయినట్లయితే, సంస్థాగత సేవల నిర్వహణ నిమిత్తం అయ్యె 
ఖర్చులను భరించడానికి రాష్ట్రాలకు ఇవి సంపూర్ణ కేటాయింపులు అయి వుండేవి, మొదట్లో 
1.00,00,00 పౌండ్లుగా నిర్ణయించుకున్న 'ఆదా' మొత్తాన్ని, 35,00,00 పౌండ్లుగా తగ్గించారు. 
దీనిని ఆయా రాష్ట్రాలకు రేట్ల ననుసరించి విభజించారు. ఈ తొలగింపులను లెక్కలోనికి 
తీసుకొని రాష్ట్రాలకు శాశ్వతంగా చేసిన కేటాయింపులు ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 











రాష్ట్రాలు తరవాతి | తగ్గింపు శాశ్వత 

అప్పగింతలు నిష్పత్తి అప్పగింతలు 
అవధ్‌ 222,459 15511 206,948 
సెంట్రల్‌ ప్రావిన్స్‌ 280,846. 19,583 261,263 
బర్మా 275,332 19,199 275,332 
బెంగాల్‌ 1,256,183 87,591 1,168,592 
పశ్చిమోత్తర రాష్ట్రం 688,822 48,030 640,792 
పంజాబ్‌ 554,914 38,693 516,221 
మద్రాను 794,916 55,428 739,488. 
బొంబాయి. 946,040. 65,965 880,075 
మొత్తం 5,019,512 350,000 4,688,711 











టాపాయలోకి మార్చడానికి 1 పౌ 10/-డూలతో నవానం. 


ఈ పథకం అమల్లోకి వచ్చేందుకు నిర్ణయించిన సమయానికి భారత ప్రభుత్వం. 
రాష్ట్ర బడ్జెటుల్లో ఈ దిగువ పేర్కొన్న అదనపు సర్వీగులకు కేటాయించింది. చిన్న చిన్న 


124 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





నిర్మాణాల ఛార్జీలు, పౌర శాఖలోని భవనాల రిపేర్లు వాటాలో కొన్ని మినహాయింపు 
లున్నాయి. బెంగాల్లోని నల్లమందు శాఖ, బెంగాల్‌ toà రాష్ట్రాల్లో 'ఉప్పుశాఖ, వైద్య 
సర్వీసులు. వీటిలో 

(1) GRBA పట్టణాల్లో వైద్య కళాశాలల సెంట్రల్‌ జైళ్ళ అధికార్ల వేతనాలు, 
పిచ్చాసుపత్రుల అధికార్ల వేతనాలు; 

(2) మఫనల్‌లో ఉన్న విచ్చానుషత్రులు, కళాశాలలు, సెంట్రల్‌ జైళ్ళలో వైద్యనిమిత్తం 
అయ్యే ఖర్చులకు వైద్య అధికార్ల అదనపు అలవెన్సులు, జైళ్ళ నిర్వవహణల నిమిత్తం వైద్య 
అధికార్ల కిచ్చే అదనపు అలవెన్సులు. 

(3) ఉప-సవాయక సర్దన్లకు, జిల్లాలు లేదా నడ్డర్‌ స్టేషన్లలోని సివిల్‌ మెడికల్‌ 
ఉద్యోగాల్లో పనిచేసే సిబ్బందికి,” ఇతర తధీన వైద్య er వేతనాలు. వీటికి తోడు 
భారత ప్రభుత్వం కలకత్తా విశ్వ విద్యాలయానికి, శేంద్ర రాష్ట్ర బడ్జెటు నుంచి ఈ బదిలీలతో 
పాకే మినహాయించింది.? 


అధికారిక పోస్టేజి ఛార్జీలను సవరించటాన్ని' బెంగాల్‌ పోలీనో సర్వీసుల వ్యయాన్ని 
లెక్కలోకి తీసుకోగా, పైన వివరించిన నర్వీనులను పెంచడం, మినవాయించడం మూలంగాను 
- రాష్ట్ర ప్రభుత్వాలకు 1871-2 కేంద్ర ప్రభుత్వం కేటాయింపులను మరింతగా మార్పులు 
చేయడం జరిగింది. 


దీని మూలంగా ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాన్ని తరువాయి పేజీలో 
చూపించడమైంది. 


1871-72 ఆర్థిక సంవత్సరానికి ఈ కేటాయింపులే కాక, స్థానిక ప్రభుత్వాలకు 
1870-1 ప్రత్యక విరాళం 200,000 పొనులు అవ్వటం జరిగింది. "io dio ప్రణాళికలను 
విజయవంతం చెయ్యడానికి, తమ పనిని చక్కగా నిర్వహించడానికి ఈ ఏర్పాటు చేసింది. 
ఈ సంఖ్యలను పూర్ణానికి సరిచేసి చూసినప్పుడు విభిన్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ కందుబాట్లలో 
నున్న వనరులను 1871-2 బడ్జెట్ల ప్రకారం ఈ దిగువ విధంగా తమ తమ బడ్జెటులో 
పొందుపరచిన పద్దులకు ఖర్చు "చేయడానికి వీలుపడింది:- 





V. ఆర్థికశాఖ తీర్మానం నెం. 1659 తేది, 1871 మార్చి 20 

2 భారత ప్రభుత్వ కార్యదర్శికి లేఖ. ఆర్థిక శాఖ, నెం. 1683, తేది. 21-3-1871 

3. అర్థిక శాఖ తీర్మానం సంఖ్య 1660203 1871- ఆధారంగా 

4 - పై పట్టికలో 'భారతదేశం' ఎదురుగా ఉన్న పద్దులో కలకత్తా వశ్యవద్యాలయం. రాష్ట్ర సర్వీసులు. 
(ప్రభుత్వ కార్యక్రమాలు చేరవు) £r. అజ్మీర. ఇతర జిల్లాలు = భారత ప్రభుత్వంలో ఉన్నవి - 
1871:72 నర్‌ రిచర్డ్‌ 'మేంపిల్స్‌ అధికార వివరణ 


segs pata pao Sco 95 ze 
౨౭౬ alpn అవవ epp nioa eic) muhe నం ధాం aro టే 


ase acs? sos Ls 
Tbe agoe poprad, un 

























































Logan 1181-07 0091 Moy ogtap Ga sõa 1 
mre? | e$ | 
are న ong - voeg 
009207 005106 | coe'zse | 00929 (000౪9. 009695. Lr 
sese | ossos [eec loses [ive po euros pha పధం 
wie | wes [secus [ieee (0౧7 rm 0000903 Bte 
4d " Teri. 
Meses | oie | erie presas [one [aro [are దహ మా La 
isses | zeros | sees [sess [ses faeere [seres [sso unes pes ౧5 Sd 
ree sev mec (92 (0572 m less 0901 Rog - cbe 
mwe | seer [imos pamm [raeo swe xe lire mem p 
mw» | 00401 [wses me [new esee lev Dos న Soo 
ce | cei ow Poem (oeuze owe levee looser tesis Pega Sa 
LO Spi os 
wise | అలం sue | oeer ces | వాల. ien 
uvae | sss meus eso wes jose learn ux gme wom 
— eris 
seen [oe కారాయ గారా vsus రాక రాం spes 
nrw - cow cho feed epe sede tpn 
eese 
ocv ser: lower 
os» | osi, lees: (అం loose | ozv E 
ose [ue [ewe fress forss [ew srz 
mer less [uoo losa fes» en 
— ese 
cessos | izer ume lessee |oovoss | oovzot (5905. [sereni vomorocg opa optag 0191-21054 
à 3 E 3 g a 1 > 2 | 
- 3 — 
Be | meses] mg [s [ohr [eee [te Jee — [ese 
































varua coreg sog. 


126 ab బాబాసాహెబ్‌ అందేద్కల్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





బడ్జెట్ల ప్రకారం కేటాయించిన వనరులు 








రాష్ట్ర బడ్జెట్‌ కేంద్ర ప్రభుత్వం | కేంద్ర ఖజానా మొత్తం 
వదులుకున్న | మొత్తాలు నుంచి | కేటాయింపులు 

పౌ పొ పౌ 

అవధ్‌ 14,700 211,300 226,000 
DLS ప్రావిన్సులు 24,000 269,600 293,000 
బర్మా 28,600 276,500 305,100 
బెంగాల్‌ 264,800 1,197,900 1,462,700 
పశ్చిమోత్తర రాష్ట్రాలు 110,000 635,000 745,000 
పంజాబ్‌ 67,400 528,800 596,200 
మద్రాను 81,890 762,900 834,100 
బొంబాయి 55,300 901,200 956,500 














రాష్ట్ర బడ్జెటుల నిర్మాణాన్ని వ్లోషించిన అనంతరం, అందులోని రాబడులను. 
ఖర్చులను “పరిగహనకు తీసుకొన్న తర్వాత ఇక మనం 1870-1లో రూపొందిన నిర్మాణ 
ప్రత్యేకతను పరిశీలిద్దాం. పైన ప్రస్తావించిన ప్రశ్నను పరిశీలించడంలో, రాష్ట్రాల బడ్జెటులను 
రూపొందించిన వారికీ ఎదురైన సమస్యలేమిటో అవి ఎట్లా పరిష్పృతమయ్యాయ తెలుసుకోడం 
అంతటి ప్రత్యక్ష మార్గం మరొకటి లేదు. బడ్జెట్‌ తయారీలో ఏర్పడ్డ నందిగ్గతను గూర్చిన 
మనకు తెలిసిన చారిత్రక పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే రాష్ట్ర బడ్జెట్టలో ఏ యే వ్యయపద్దులు 
చేర్చాలి అనేది ఆనాటికి అంత ప్రధాన సమన్య కాదు. దీన్ని “పరిష్కరించేందుకు ముందే, 
'కేండ్ర్‌ బడ్జెట్‌లోని PIT పూర్తిగా స్థానిక పరమైనవి ఉన్నాయి. e 'బడ్జెటులో కేటాయింపులు 
అందరికీ అసంతృప్తే కేర్గించాయి. & ఛార్జీలను గురించి ఏమా తెలియకుండానే కేంద్రం, 
ప్రజాధనం వృధా కాకుండా పరిరక్షించే విషయంలో ప్రత్యక్ష సంబంధంలేని ఒక శాఖాధికారి. 
అశ్రద్ధగా ఆమోదించిన ఏదో ఒక అనవసరపు ఛార్జిని, లేదా మరీ జాగ్రత్తగా. లోభత్వంతో 
వ్యవహేరించి గానీ, ప్రజాధనం సమకూర్చుకునే ఆదాయం దృష్ట్యా మాత్రమే నిర్ణయేమైన 
లోథత్వం వల్ల గానీ మంజూరీని నిరాకరించి, విజ్ఞతతో, లాభేదాయకమైన వ్యేయాన్ని 
నిరోధించిన పేద్దును ఆమోదించవలసిన పరిస్థితి వచ్చేది. ఏ పద్ధతిని అనుసరించినప్పటికీ 
తుంటరితనానికి అవకాశం ఉంటుంది కనుక, ఏ అంశాల విషయంలో నైతే కేంద్ర ప్రభుత్వానికి 
బొత్తిగా పరిజ్ఞానం ఉండదో, ఫలితంగా నియంత్రించే అవకాశం ఉండదో. ఆ అంగాలనన్నింటిని 
ప్రాదేశిక ప్రఘీత్వాల ప్రత్యక్ష నియంత్రణా నిర్వహణ బాధ్యతలకు బదిలీ చెయ్యాలని 
సర్వత్రా అంగీకృతమైనది. సమస్యకు సంబందించిన ఒక పక్షాన్ని ఈ విధంగా అచ్చంగా 
పరిస్థితుల ఒత్తిడి కారణంగా పరిష్కరించడమైనది. తమ తమ బడ్జెటులలో పేర్కొన్న 
అంశాలకు ఖర్చుచేయడానికి అవసరమైన నిధులను ప్రాదేశిక ప్రభుత్వాలకు సమకూర్చడం 
ఎలాగన్న సమస్య వట్ల శ్రద్ధనంతటినీ కేం ద్రీకరించడమైనది. ప్రాదేశిక బడ్జెటుల్లో చేర్చినటువంటి 


కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచ 1878-77 127 





సర్వీసుల ద్వారా సమకూరే ఆదాయాన్ని ఖర్చు చేసుకునే అధికారం DAN ప్రభుత్వాలే 
అప్పగించాలని అందరూ అంగీకరించారు. ఈ పద్ధతిని అనుసరించడానికి రెండు మంచి 
కారణాలు పేర్కొన్నారు. ఉత్తమమైన ఆర్థిక వ్యవస్థకు ఒక సూత్రంగా, పన్నుల నిర్వహణ, 
పన్నుల వినియోగం కలిసికట్టుగా కొనసాగాలినేదాన్ని ఆమోదించారు. ఈ నూత్రాన్ని అనునరించి 
(Bes (ప్రభుత్వాలు నీర్వహించే సర్వీసుల ద్వారా లభ్యమయ్యే ఆదాయాలను 
వినియోగించుకునే అధికారం ప్రాదేశిక ప్రభుత్వాలకే అప్పగించడం సహజమే. అయితే ఈ 
నిర్ణయాన్ని ప్రభావితం చేసిన మరొక బలమైన కౌరణం కూడా ఉన్నది, ప్రాదేశిక బడ్జెటులను 
ప్రోరంభించడంలో ప్రధాన ఉద్దేశం, అర్ధిక నిర్వహణ పట్ల ప్రాదేశిక ప్రభుత్వాలకు అభిరుచి 
కల్గించడం. ఆర్థిక నిర్వహణను న్యాయేసంగతంగా, పోదుపుగా నిర్వహించడం. ప్రాదేశిక 
ప్రభుత్వాలకు అభిరుచి Soomood, అవి నిర్వహించే సర్వీసుల ద్వారా లబించే 
ఆదాయాలను వాటికి వదిలోపెట్టడం తప్పనిసరి. అయినప్పటికీ ప్రాదేశికృతీ ' వ్యయాలను 
తట్టుకోవడానికి అవసరమైన నిధులను సమకూర్చడంలో, ఆదాయాలు ఏ మాత్రం నరిపోనంత 
తక్కువగా ఉండినందువలన సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది. పరిష్కారాన్ని 
సాధ్యం చేయగల రెండు మార్గాలు అనాటి భారత ప్రభుత్వం ముందున్నాయి: శేంద్ర 
ప్రభుత్వ ఆదాయవనరుల్లో కొన్నింటిని ప్రాదేశిక ప్రభుత్వాలకు బదిలీ చేయడం ఒకటి; 
శేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి కొంత మొత్తాన్ని ఏక మొత్తంగా ప్రాదేశిక ప్రభుత్వాలకు 
అప్పగించడం మరొకటి. ఈ రెండు మార్గాలూ దేనికది తక్కువ గుణాలు కల్గినది 
శానందువల్లనూ, అయితే రెండు మార్గాలలో o అనుసరించినా' భారం మోయవరీసిన 
వ్యవస్థలు 'వేభిన్నమైనవి కావడం వల్లనూ ఏ మార్గాన్ని అనుసరించాలో తేల్చుకోవడం 
కొంతకాలం వరకూ కష్టసాధ్యం అనపేంచింది. రాష్ట్రే ప్రభుత్వాలకు సంబంధించినంత 
వరకు నిర్ణీత మొత్తాలనే కేటాయించడం కన్నా తదాయవనరుల శేటాయింపే నయం 
అన్న భావం ఉండేది. తమ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో వారికి దీనివల్ల మరింత స్వేచ్చ 
లభించగలదని అభిప్రాయపడటమైంది. కేంద్ర ప్రభుత్వం దృష్టితో చూసీనప్పుడు మాత్రం, 
ఆదాయ వనరుల కేటాయింపు So కలిగే పరిణామాలు చేలా తీవ్రంగా ఉంటాయని 
భావించనైనది. భారతదేశపు గతంలో గాని వర్తమానంలో గాని అర్థిక వ్యవస్థ ఉన్నస్థితిలో 
కేంద్ర ప్రభుత్వం, అప్పటికి తమ అధీనంలో గల ఆదాయవనేరులను, " భవిష్యస్తులో 
సమభారాన్ని పంచే విధంగా గానీ: భవిష్యత్తును సురక్షకం చేయడంగా గానీ, బదిలీ 
చేయగల అవకాశం కనిపించలేదు. pm గతం వలెనే భవిష్యత్తు కూడా దాని ఆర్థిక 
పరిస్థితిని శ్రీష్టతరం చేసే అవకాశాలే మెండుగా కనిపించాయి. అందువల్ల వనరుల మోద 
తమ నియంత్రణను కొనసాగించుకుంటూ మున్ముందు ఎటువంటి విపత్కర సమయం 
వచ్చినా వనరుల సమోకరణ ద్వారా తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని కేంద్రం 
నిర్ణయించింది మరొకవైపు, రండవ ప్రత్యామ్మా యాన్ని ఆమోదించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు 
వలసినన్ని విధులను నమకూరుస్తూ ఉండటమే కాక, వనరుల పైన కేంద్రం తమ నియంత్రణను 
వదులుకోవలసిన అవసరం రాకుండా కూడా చూసుకోవచ్చు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 
శేంద్ర ప్రభుత్వానికి ఆదాయాలను తమ నియంత్రణలో ఉంచుకొనే అధికారం, వాటిని 
ఖర్చు చేసుకొనే అధికారం ఉన్న సంగతిని విస్మరించరాదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు 
నిధులు సమకూర్చే ఏ పద్దతి అయినా సరే, రాజ్యాంగపు లక్ష్యాలకు అనుగుణంగా 





128 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





ఉండవలసిందే. అందువల్ల, ప్రాదేశిక బడ్జెటుల రూపకల్పనలో ఎదురైన ప్రధాన సమస్య, 
నిధులను సమకూర్చే సమస్యను ఆదాయవేనరులను అప్పగించడం ద్వారా కాక, నిధులను 
కేటాయించే పద్ధతిని అనుసరించడం ద్వారా పరిష్కరించడం జరిగింది. 

రాష్ట్రాల బడ్జెట్ల సంతులనాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి నిధులను 
సమకూర్చే పద్దతిని అమలుజరిపారు కనుక 1871-2లో (ప్రారంబించిన పద్ధతిని ఈ పరిశీలనలో 
కేటాయింపుల ద్వారా బడ్జెటు పద్ధతి అని పేర్కొనడం జరిగింది. 


1871-2లో ప్రాదేశిక బడ్జెటులను రూపొందించే ఈ సూత్రం 1876-7వరకు 
కొనసాగింది. 1871-2లో ప్రాదేశిక ప్రభుత్వాలకు నిర్ణయించిన శేటాయింపులను స్థిరవైనవిగాను, 
(ప్రతి సంవత్సరం ఆవర్తమయ్యేవిగాను ప్రకటించోరు. ప్రాదేశిక బడ్జెటుల్లో ఇదీవరకీ చేర్చిన 
అంగాలను, కేంద్ర ప్రభుత్వం ఏ ఏటికా యేడు కొత్తవాటిని చేరుస్తూ ఉండేటం. పాతివాటిలో 
కొన్నింటిని మినవాయిస్తూ ఉండటంవల్ల ఈ కేటాయింపులు ఆవర్త కేటాయింపులుగా 
ఉంటూ ఉండినా స్థిరమైనవిగా మాత్రం ఉండలేదు. చేర్చినఅంగాలలో సవరింపులు జరుగుతూ. 
ఉండిన దృష్ట్యా కేటాయింపులను అవనరాన్నిబట్టి తగ్గిస్తూనో లేక పెంచుతూనో పోవలసివచ్చెది. 
1871-2 నుంచి 1876-7వరకు కేటాయింపువీలో" క్రమంగా జరిగిన నవరింపులూ, ఏ ఏ 
విశిష్ట ప్రయోజనాలై వాటిని ఇవ్వడం జరిగిందో ఆ వివరాలూ దిగువ పట్టికల్లో చూవబడినవి:- 


రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు వివరణ 1871-72 సంవత్సరాలవి 











maa శేటాయించన ధనం 

EL మొత్తం 
స్వతసిద్ధమైన కేటాయింపులు | 1979000 
చేర్చండి 
"bob సంస్థలు 400 
ఆగ్రా ఇటుక ఫాక్టరీ నప్పపరివోరం pend — 
కార్యాలయ - 'ఇరబిబాకుగ 82000 

1,20,93,000 

ౌలగించండ 
ఖైదీల రవాణా ఛార్జీలు 15000 
కార్లో - ఓడల లైసెన్సులకు సంబంధించిన వేతనం 2,600 12490 
దదిత్వ పసల mn 107000 
ప్రత్యేక గ్రాంటులు 1.128310 
చర్చుండ 
కలకత్తా విశ్వ విద్యాలయం 60,000 
f oda says | dene 
కలకత్తా స్మాల్‌ కాకిస్‌ న్యాయస్థాన భవనం 2.50000 
1871-72 రాష్ట్రాలకు అప్పగింతల మొత్తం 











కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచి 1076-77 


129 





1872-73 రాష్ట్రాలకు కేంద్ర కేటాయింపులు 








శేభాయించిన ధనం 
కేటాయింపుల లక్ష్యం [xem 7 Sus 
m 1,19,79,000 
joð: 
1871-2 శాశ్వత చేర్పులు 1,14000 
mice hse ps m 
పుస్తకాలు - ప్రచురణలు 7600. 
హౌరా లోని అనాధ శరణాలయ బాడుగ 256 12367936 


తొలగించండి: 
1871-2 శాశ్వత తొలగింపులు పైన పేర్కొన్న 
విక్వ విద్యాయాల మరమ్మత్తుల en 
ప్రత్యేక గ్రాంట్లు 

ir SS జ్వర astram 

jÉ న్యాయస్థాన భవన నష్ట పరివారం 
హజ్‌ కార్యాలయాల సారీవత్సరిక బాడుగ 
“పెట్టుబడి విలువ 
sinoga» ధిన్నాలను 
1872-3 మొత్తం శేటాయింవులు 





L 
387374 నంవత్సరలో రాష్ట్రాలకు కేంద్రం 





కేటాయింపుల లక్ష్యం 





1872-73 శాశ్వత కేటాయింపులు (POA) 
os: 

పౌర స్టేపన్గలోని వైద్యాధికాడుల వేతన దార్జీలు 
భూ రెవ్‌న్యూ aces సంస్థలు 
తొలగించండి: 

ప్రభుత్వ కార్యాలయాల తగ్గింపులు 

1873-74 మంజూరీ 

3 2 

హౌరా అనాధ పాఠశాల భూమి బాడుగ 
యూరోపియన్‌ తిరుగుబాటుదార్ల. చార్జీలు 
లు 


PTT రాష్ట్రాలనుంచి కేంద్రానికి మారినవారి వేతనం 
న 











385,000 
100000 
21,060 Er 
1270146 
2s 
11.50 } 18.066 
6300 
385009 








1,20,26,666. 
త్యంత: గోర్చుకారణమైన ఖర్చు 1 1440 


MTS మొత్తం కేటాయింపులు 





130 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు, నంవుటం -e 





1874-76లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకిచ్చెన కేటాయింపుల వివరణ పత్రం 








eros. కేటాయించిన ధనం 
oo లక్ష్యం కా 

3998-74 సంవత్సరం 'పేర్కొన్నళ్లు శాశ్వత కేటాయింపు 1,23,28,666 

మవామ్మడియుల విద్యాప్రోత్సావానికి 50000 50,000 

మంజూరైన కేటాయింపు 12378000 

joa: 

WB ఫారం కోసం గ్రాంటులు 7000 

BASY గ్రాంటు నేలకాడుగ 1080 8,180. 

[EXT 











మొత్తం 
1,10,41,000 





గ్రాంటు 52,500 53,600. 
బంధిచిన గ్రాంటు 1180 11091680 


డలవి తీసివెయ్యతం. 1769 33163 


భివృద్ధి నిధి 17711 
1,10,81,517 


కాష్టాలకీచ్చిన కేటాయింపుల వివరణ పత్రం 




















కార్యకలాపాలకు ఉప్పు శాఖ fro 13,630 
71080597 
బీనీలోయంత?. 
do Q6 విభాగానికి 3,034 
ట్రరీర్శకిశాలలకు, sodok 2000 sou 
i» 77074963 
1,075000 
మంజూరైన సహయింపు aem 
Vol, యుంగోల్‌ Ibi నంబంధించిన గ్రాంట్‌ 5009 58.753 
49.482 
EI 
17711 
2700 
Wrage మొత్తం 











L కీనీమూలంగా కాలానుగుణంగా అవలంబించిన సర్వీసుల ఖాతాలు కేంద్ర ఖజానా 
as నిటాయింపులు, ఆ కాలంలో అమలుజరిపిన కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ ఏ 
విధంగా అమల్లో ఉండిందో తెలుస్తుంది. ఈ కేటాయింపు పథకంతో వర్చడిన విధానం 
వెంత వరకు విజయాన్ని సాధించిందో అవ్పుడు పరిశీలిద్దాం. "daabo" ect ఏమిటి 
ఆనే ప్రశ్న సర్వదా చర్చనీయాంశమే. ఒక దృష్టితో పరిశీలిస్తే విజయవంతం అనిపించేది, 
mo దృష్టితో చూస్తే విజయంతంకాకపోవచ్చు. అయినప్పటికీ. ఇలాంటి ప్రశ్నలు, వాటికి 
గంటింధించిన diro తప్పవు రాష్ట్ర విత్తం పెరుగుదలకు సంబంధించి ఒక స్థాయిలో 
Bd) ఫలితాలు మాద. రెండో స్థాయి ఆధారపడి ఉంటుంది. విజయవంతం కావడం 
MATO నిర్వచనం విభిన్న దృక్చథాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని మనం మన 

అవసరమైన మేరకు నిగ్గుతేలుద్దాం. అందు వల్ల మనం రాష్ట్ర విశ్తాన్ని 

మలచిన దృళ్చథాలను, వాటికి కారకులైన పార్టీలను విజయంగురించిన వారి అమూల్యమైన 
'అభపాయాలను లెక్కలోనికి తీసుకోకుండా 'ముందగు వేయడం సాధ్యం అయివుండదు, 
బ్రీధానచ్చైన రెండు పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ల దృక్కోణాలు 
వం కాకపోయినా విభిన్నమైనవి. భారత ప్రభుత్వానికి వచ్చే మొదటి. ప్రశ్న, ఈ 
మూలంగా తనకు ఒనగూరే ప్రయోజనం ఏమేరకు ఉంటుందనేదే? చేర్చిన అదనపు 
శ్యళాన్ని భరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే విధులు ఏ మేరకు సరిపోతాయి? 


132 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





నూతన బాధ్యతలను చేపట్టడానికి సరిపోగల మేరకు నిధుల కేటాయింపులు ఉంటాయా? 
అని రాష్ట్రప్రభుత్వాలు చూస్తాయి. కేంద్రం చేసే కేటాయింపులు సరిపోయేంత మొత్తాలలో 
ఉంటున్నట్లు నమ్మకం కుదిరితే తప్ప. రాష్ట్రప్రభుత్వాలు. కేంద్రం విధుల నిర్వహణ 
బాధ్యతను చేపట్టడానికి ఇష్టపడవనేది సర్వవిదితమే కదా! అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 
నిర్వహించే విధులను, కేంద్రమే నేరుగా నిర్వహించినప్పుడు అయ్యేఖర్చుకన్నా తక్కువ 
మొత్తం ఖర్చుచేసి, రాష్ట్రాలు ఆ పనులను నిర్వహించడానికి అంగీకరిస్తే తప్ప. బదిలీ 
చేసినందువల్ల కేంద్రానికి ఒనగూరే ఫలితం 22» ఉండదు. రాష్ట్రాల దృష్టితో నరిపోగలగడం, 
'కేంద్రం దృష్టిలో కేంద్రం నిధికి మిగులు అనేది రెండు ప్రధానమైన అంశాలు అవుతున్నాయన్న 
మాట. ఈ పథకాన్ని కొనసాగించడం లేదా మరింత విస్తరించడానికి ప్రోద్భలం చేసే 
అంశాలు ఈ రెండే. మూడవ అంశం ఆయా రాష్ట్రాల ప్రజల మనోభీష్టాలు కూడా వరిగణనలోనికి 
తీసుకోవలసి ఉంటుంది. (ప్రజల ఆమోదం ఈ పరిస్థితిలో అత్యవసరమైన అంశమవుతుంది. 
వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది అచ్చంగా aJ) అంచనాలకే పరిమితం 
కాదు. రాజకీయ పురోగమనం నిమిత్తం ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో, దాని తత్వాన్ని 
అవగావనచేసుకున్న వారెవరైనా సరే, పన్నులు చెల్లించే వారు ప్రధానంగా చూసేది కేంద్ర 
ప్రభుత్వ సంక్షేమమో, లేక రాష్ట్ర ప్రభుత్వాల నంక్షేమమో కాదని, తాము చెల్లించిన మొత్తాలు 
విభిన్న కార్యక్రమాల ద్వారా తమకోనం ఏమేరకు ఖర్చవుతున్నదోననేదేనని సులభంగానే 
తేల్చుకోవచ్చు. పథకం ఫలితాల పట్ల ప్రజల ఆమోదం అనేదాన్ని ప్రగతికి అత్యవసరమైన 
షరతుగా (గ్రహించినట్టయితే రాష్ట్రాల అర్థిక పరిస్థితుల అభివృద్ధి విభిన్న మార్గాలలో జరిగి 
ఉండేది. 


దేశం ఆర్థిక వ్యవస్థ ఏర్పాట్ల విషయంలో దేశ ప్రజల అభిప్రాయాలకు కూడా కొంత 
ప్రాధాన్యం ఉండాలని ఆ రోజుల్లోనే ఒక నూచన వచ్చింది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు 
సంబంధించిన పథకాన్ని ప్రకటించే, 1870 డిసెంబర్‌ 14 వ తేదీనాటి తీర్మానపు 19వ 
“పేరాలో భారత ప్రభుత్వం ఈ దిగువ విధంగా నిర్దేశించింది:- 


'ప్రతి స్థానిక ప్రభుత్వమూ. తమ స్వంత ప్రాదేశిక “సేవలకయ్యే అంచనాలనూ, 
sis స్టానిక గెజెట్‌లో ప్రచురించవలెను, దానికి ఆర్థిక వివరణను జతచేయవలెను. 
(ఈ ఆర్థిక వివరణను, సాధ్యమైన ప్రదేశంలో, స్తానిక శాసన మండలి ముందు పెట్టవలసి 
ఉంటురేది) గవర్నర్‌ - జనరల్‌ శాసనమండలిలో ప్రతి సంవత్సరం చేసే ప్రకటనకు ఇది 
పోలి ఉండవలెను." 


ఈ సూచన కనుక అమలై ఉంటే, భారత దేశపు పన్ను చెల్లింపుదారుల, కేంద్ర- 
రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే ఆర్థిక ఏర్పాట్ల విషయంలో తమ అభిప్రాయాలను చెప్పుకొనే 
అవకాశం లభీంచిఉండేది. ఈ సూచనను అమలు జరపడానికి కొన్ని చట్టవరమైన అడ్డంకులు 


శేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 187172 నుంచి 187677 133 





కూడా ఎదురయ్యాయి. శాసన మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, దాని చర్చను 
కొనసాగనిచ్చినట్టయితే, ఆ ప్రక్రియ, భారత కౌన్సిళ్ల చట్టం (24, 25 25. సి. 67) 38వ 
నిబంధనను అతిక్రమించినట్లయ్యేది. అందువల్ల బడ్జెట్‌లో పన్నుల విధింపు శాసనానికి 
సంబంధించిన ప్రతిపాదనలు లేక పోయినట్లయితే, ఆ చర్చ చట్ట విరుద్ధమైన చర్చగా 
పరిణమించేది. అ చట్టంలో, కేవలం శాసన నిర్మాణ ప్రయోజనాలకు తప్ప శాసన 
మండలి కార్యాచరణను ్రేరేపంచరాదన్న నిబంధన పొందు పరిచారు కనుక. ఇక చర్చ 
అంటూ ఉండకపోయినట్లయితే, బడ్జెటును అధికార గజెట్‌లో ప్రచురించడం ద్వారా సాధించిన 
దానికన్నా. బడ్జెటుకు ప్రదారం 'కలిగించినందువల్ల ఈ saše ఒనగూరే అదనపు 
(ప్రయోజనం ఏమో ఉండేది కారు. ఈ ఇబ్బందుల పరిష్కారానికిగాను మద్రాసు ప్రభుత్వం 
శేంద్రానికి ఈ దిగువ సూచన చేసింది.' 


“రాష్ట్రాల బడ్జెటు ద్రవ్యవినియోగ బిల్లు యొక్క పెడ్యూలుగా పేర్కొనవలెను. అవసరమైన 
అన్ని రకాల వివరణలూ, చర్చల అనంతరం దానిని సెక్షనులవారీగా ఓటుకు పెట్టి 
ఆమోదింపచేసుకోవలెను." 


అయితే మొదట ఈ విషయాన్ని గురించి ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం ఈ 
(ప్రతిపాదనను చూసి బెదిరిపోయింది. ఇదొక విప్లవాత్మక చర్యకాగలదని భావించింది. తన 
జవాబులో అది ఇలా అభిప్రాయపడింది:- 


"2. భారత కొన్సిళ్ళ చట్టం పరిధిలోనికి వార్షిక ఆర్థిక నివేదికను తేవాలన్న ప్రతిపాదన 
నరియైనదికాదని, సాధ్యమైనది కూడా కాదని, కౌన్సిల్లో, గౌరవనీయులైన గవర్నరు గారు 
అభీప్రాయపడినారు. కామన్సు సభలో (ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించే ప్ర క్రియద్వారా, 
నభ సరఫరాల కమిటి తీర్మానాన్ని అమలు పరిచే అధికారం దత్తమవుతుంది. ఈ అధికారం 
(ద్రవ్యవినియోగ బిల్లు ఆమోదం పొందేంత వరకు చట్టం స్థాయికి రాదు. ఈ బిల్లులో 
మొత్తం సెపనులో ఆమోదించిన ప్రతీగ్రాంటునూ పేర్కొనడం జరుగుతుంది. సరఫరాల 
Nai ఆమోదించిన అన్ని మెత్తాలనూ అధీకృతం చేస్తుంది. వాటిని విడివిడిగా ప్రతినర్వీనుకూ. 
విడుదల చేసి అనువర్తింప చేయవలసి ఉంటుంది. విభిన్న సహాయాలూ, సరఫరాలకు 
చెందిన మొత్తాన్ని తదితర ప్రయోజనాలు వేటికీ వినియోగించరాదన్న నిబంధన ఇందులో 
పొందుపరచి ఉంటుంది. 


“3. అటువంటి. ప్రక్రియ భారత దేశం విషయంలో అసందర్భమని ryss 
గవర్నరుగారు అభిప్రాయ పడుతున్నారు. ప్రజాధనాన్ని ఖర్చుచేసే అధికారాన్ని నిర్వాహక 





1. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖ, vorp, నం. 147, 1871 ఏప్రెల్‌ 18. 
2 మద్రానుకు రాసిన లెజిస్లేటివ్‌ లేఖ = 1871, జూలై, 11, నెం. 765 


134 TEE బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు. సంపుటం -6 





మండలి నుంచి శానన మండలికి బదిలి చేయడంగా పరిణమించవచ్చునని కూడా 
ఖావించడమైనది. అందువల్ల (ద్రవ్యవినియోగ బిల్లును ప్రతిపాదించే చర్య అవసరమని 
గవర్నరు జనరులుగారు భావించుట లేదు" 


ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వం సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌కు అప్పీలు 
చేసింది! అయితే వారిక ద్రవ్య వనియోగ చట్టాన్నయినా ఆమోదించాలని ' లేకపోతే, 


“ఆర్థిక నివేదికను చట్టప్రకారం స్తానిక శాసన మండలిలో ప్రతిపాదించి చర్చకు 
అనుమతించే విధంగా PIJE) చట్టాన్ని సవరించవైనా నవరించాలో అని ప్రతిపాదించింది. 


అయితే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌ మాత్రం భారత ప్రభుత్వం అభిప్రాయాన్నే ధృవపరచారు? 
అందుకు వారు చూపించిన కారణాలు:- 


“అటువంటి పద్ధతి, నిర్వహణా మండలిపైన సంపూర్ణ నియంత్రణాధికారం ఉండే 
ప్రాతినిధ్య శానన సభలకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి అధికారాలను భారతదేశపు 
శాసనమండలి కివ్వడానికి పార్లమెంటు నిరాకరించింది." 


అందువల్ల ఈ నూచనను విరమించకున్నారు. 1921 వరకూ దీని అమలు జరగలేదు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక లావాదేవీలకూ, ఒప్పందాలకూ ప్రజాధిప్రాయంతో 
నిమిత్తం) ఉండేది కాదు కనుక, (ప్రజలకు ప్రమేయం ఉన్నట్లయితే. ఫలితాలు ఎలా 
ఉండేవి అన్న విషయాన్ని గురించి పరిశీలన వలన తక్షణ ప్రయోజనాలేవీ ఉండవు. గతం 
అనుభవాలు, భవిష్యత్‌ విధానాలను (ప్రభావితం చేసే విషయానికి సంబంధించినంత 
వరకు ఒప్పందపు మిగిలిన రెండు పక్షాల ప్రయోజనాలను - అంటే కేంద్ర ప్రభుత్వానికి 
ఒనగూరే లాభాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు అందేసొమ్ము సరిపోవడం గురించి మాత్రం మనం 
పరిశీలిద్దాము. రాష్ట్రాలకు సరిపోవడం అనే పరీక్షను మొదట చేపట్టి వరిశిలించేప్పుడు, 
రాష్ట్రాల బడ్జెటుల్లో మిగులు - తరుగు ప్రమాణాలను పరిశీలించడం ద్వారా ఒక అంచనాకు 
మనం రావచ్చు. 





1. ATS రుత్వం. uii శాల లేఖ వేది 1871 సెప్టెంబర్‌ 19, I ఆఫ్‌ స్టేట్స్‌కు రానంది. 


దానికి జతచేసిన మగతా అన్ని పత్రాలూ. 
2. భారత ప్రభుత్వానికి పంపిన శాసన నిర్మాణ డిస్పాచ్‌ నెం, 4 తేది. 1872 జనవరి, 1918. 
$ నిజానికి ప్రజావ్రతినిధులకు రాజకీయ, ఆర్థిక అధికారాలు దత్తు చేయకుండా వికేంద్రీకరణ పద్ధతిని 
౨ ČI పెట్టరాదన్న వాదన 1908 వరకూ బలంపుంజుకోలిదు. అదీ కూడా భారత దేశంలో వికేంద్రీకరణ 


గురించి ÈA గోఖలే గారు రాయల్‌ కమిపన్‌ ముందు ఇచ్చిన సాక్ష్యంలో మొదటిసారి వినిపించింది. 
[n 


శేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచి 1876-77 135 





రాష్ట్రాలు మిగుళ్ళు - తరుగులు 

















To 1871-72 | 187273 | 1873-74 | 187౬75 19767 
పౌన్లు m ba DS పొన్లు 
సిపి, 20,966. 2268 | 13,108 16,800 
బీటి-బర్మా 27,64 -9922 | -21,880 5100 
అస్సాం - - -| 5159 9883 
బెంగాల్‌ 180,622 | 74,622 | 393,955 | 271,044 46,978 
ఎస్‌.డబ్బు.పి 
- అవథ్‌ 31,595 | osos | 36,358 | 11,698 | 20,945 | 128,501 
పంజాబ్‌ 108,825 | 28,008 | -33,347 |-117644 | 92,724 | 26908 
మద్రాను sorer | 19284 | sese] 436 | -14210| sou 
బొంబాయి. 55,55 | 128,805 | 64373 | 9929 | -18,384 |-140.718 





త గణాయాలనూ - ఆయా నంవల్బీలాలదు భారత్‌ ipeo వాల్‌ Sr అక తనూ 
je మం నచకూర్చువైని. 


ఈ అంకెలను జాగ్రత్తగా పరిశిలించినట్లయితే, రాశిలోనూ, ఆవృతిలోనూ, లోటుకన్నా, 
మిగులే అధికంగా ఉంటున్నదని, gemi "మిగులు మొత్తాలను పెద్ద ఎత్తున ఖర్చు 
చేయకుండా కాపాడుకొని ఉండినట్లయితే, ఆ మొత్తాలనుండి లోటును' భర్తీ చేసుకోవడం 
అత్యంత సులభతరమైనదని గ్రహించగలం. రాష్ట్ర ప్రభుత్వాల సంపన్నతలో కనపడుతున్న 
ఈ పెరుగుదలకు కారణం ఏమై ఉంటుందన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. శేంద్ర 
(ప్రభుత్వం శేటాంపుల ద్వారా రాష్ట్రాలకు బదిలీ చేసిన మొత్తాల ద్వారా లభ్యమైన అదనపు 
రాబడులను రాష్ట్రప్రభుత్వాలు పౌదుపు చేయడం ద్వారా తమ మిగులు నిధులను 
'పెంపొందించుకున్నాయా? అనే అంశాన్ని పరిశిలించాలి. ఈ (ప్రశ్నకు నేరుగా సమాధానం 
చెప్పడం సౌధ్యం కాదు. ఎందుకంటే పై అంకెలలో వ్యక్తమైన మొత్తం వనరులు, మార్పులూ, 
రాష్ట్రాల నిర్వహణ నిమిత్తం కేటాయించిన వాటికన్నా. అందు నిమిత్తం కేంద్రం నుంచి 
రాష్ట్రాలు పొందినవాటికన్నా అధికంగా కానవస్తున్నాయి. కేంద్ర నిధుల నుంచి వచ్చిన 
౫టాయింపులు, నమోదు చేసిన సర్వీసులకు గాను వసూలైన ఆదాయాలకు మించి ఈ 
మొత్తాలలో స్థానిక నిధి అనబడే మొత్తాలుకూడా ఇమిడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక 
వ్యవపాఠాలనుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను విడగొట్టక ముందు చాలా కాలం 
(ందటనే, 1065 నుండి (బ్రిటిష్‌ ఇండియాలో కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవహారాలు 
విడివిడిగా కొనసాగుతూ ఉండేవన్న విషయాన్ని మనం గుర్భుంచుకోవాలి, విడగొట్టిన 


136 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కల్‌ రచనలు - (ప్రసంగాలు, సంవుటం -6 





తర్వాత స్థానిక నిధులు అనేవాటిని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా నిర్వహించాయి. 
వాటిలో రెండు ప్రధానమైన అంాలుండేవి: (అ) చట్టం ద్యారానైతేనేమి. ఆచార సంప్రదాయం 
ద్వారా వైతేనేమి, ఏఏ జిల్లాలలో, ఏవి అవనరాల నిమిత్తం ఆ మొత్తాలను వసూలు 
చేయడమైనదో, వాటిని అదే జిల్లాలలో అవే అవసరాల నిమిత్తం ఖర్చు చేయవలసిన 
నిధులు; రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట ప్రభుత్వాలు వసూలు చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల 
నిర్ణయం మేరకు ఖర్చు చేయవేలని ఉండిన నిధులు, రాష్ట్రాల అర్థిక వ్యవస్థల పథకాన్ని 
అమలు జరపడం ప్రారంభించిన తరువాత పైన వివరించిన రెండవ వర్గం స్తానిక 
నిధులను రాష్ట్ర నిధులలో విలీనం చేయడం సవాజ పరిణామం గానే భావించడమైనద్‌ ఆ 
విధంగా రాష్ట్రాల వనరులకు కలిసిన మొత్తం వనరులను నిర్ధారించడం కష్టసాధ్యమైనపని. 
ఆ కాలంలో ఆర్థిక మంత్రిగా ఉండిన సర్‌జాన్‌ JSE బిభిప్రాయం' “ప్రకారం అలా 
కలిసిన మొత్తాలు చెప్పుకోదగినవి గా ఉండేవి కాదు, కనుక నూతన పద్ధతిలో వాటి 
ప్రభావం గణనీయంగా ఉండేది కాదు.2 


కేంద్రప్రభుత్వనిధులకు నమకూరిన అదనపు ప్రయోజనాలను అంచనా వేయడానికి 
మనం ఉపక్రమించడానికి ఈ విషయం మనల్ని ఎక్కువకాలం నిరోధించజాలదు. రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థల వికాస క్రమంలో రెండవ దశను (ప్రభావితం చేసిన ఆంశాలను మున్ముందు 
చర్చించేప్పుడు. రాష్ట్రప్రభుత్వాల ద్వారా సర్వీసులను పొదుపుగా నిర్వవాంచడం ఫలితంగా 
శేంద్రానికి పరోక్షంగా కలిగిన ప్రయోజనం గురించి పరిశీలిద్దాం. అదివరకే ప్రస్తావించిన 
రాష్ట్రాలకు కేటాయించిన అంశాలలో నర్వవ్యాప్తంగా అమలు పరచిన తొలగింపులో ద్వారా 
కేంద్ర నిధికి ప్రత్యక్ష ప్రయోజనం నమకూరింది. బదిలీ చేనిన సర్వీసుల ద్వారా కేంద్రప్రభుత్వం 
(ప్రతి సంవత్సరం పది లక్షల స్టెర్తింగులమేర ఆదా చేసుకోవాలని సంకల్పించిన విషయాన్ని 
మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ తొలగింపుల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత 
మేరకు పన్నులు విధించడానికి పూనుకోక తప్పనిపరిస్థితి రాగలదేని కేంద్ర ప్రభుత్వం 
గ్రహించడానికి ఎక్కవకాలం పట్టలేదు. సిపాయిల తిరుగుబాటు అనంతరం ఈ పన్నుల 
భారం ఇది వరకే పెరిగి ఉన్నది కనుక, ఈ భారానికి ప్రత్యక్షంగా కేంద్ర పన్నులు 
విధించడం ద్వారాకాని, పరోక్షంగా రాష్ట్రాల చేత వన్నులు విధించేట్లు చేయడం ద్వారాగాని 
భాగాన్ని మరింత పెంచరాడని నిర్ణయిరచింది. 10 లక్షల Paowa ఆదా సంకల్పాన్ని 3 
లక్షల 50 3o స్టెర్లింగులకు. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే 3 లక్షల 50 వెల ౭01 
స్టెర్లింగులకు. తొలగింపుల ద్వారా చేసుకొదలచిన ఆదానుకుదించుకున్నారు. బర్మాకు 
తిరిగి చెల్లించిన 19 వేల 199 360/66 మొత్తాన్ని ఇందులో నుంచి మినవోయించడమైనది. 
S TE ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బర్మాకు సహాయంగా ఆ మొత్తా, న్ని చెల్లించి 
తీరవలసి వచ్చింది. 
Mb వివరణకు జతచేసిను 1877 మార్చి 6వ తరగల ఆయన భన్నాభిప్రయాన్నా చూపదు. 
ప్పి RES పద్దతికి. పురాతన SGAN మధ్య గల అర్థిక ఫలితాలను చేంద్ర ప్రభుత్వం ధృవీకరించు కోవడానికి 

విలుగా 1876 నుంచి ఈ Gees కలబోతను వీరమించారు. 





కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచి 187677 137 





ఆ కాలపు ఫలితాలను సంక్షిప్తంగా వివరించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం, తాను 
సౌధించదలచుకొన్న మొత్తం ప్రయోజనాన్ని ఏటా 3 లక్షల 30 వేల 801 స్టెర్లింగులను 
'మిగుల్చుకుంటూ సాధించినదనే చెప్పాలి. దీని ఫలితంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో, ఎంత 
చిన్న పాటిదైనా కొంతలోటు సంభవించికుండా ఉండలేదు. రాష్ట్రాలపై మోపిన భారాన్ని 
ఆలా వుంచి పరిశీలించినా ఫలితాల ద్వారా రాష్ట్రాల స్థితిగతులలో వచ్చిన మార్పు 
ఏమంత నిరాశాజనకంగా పరిణమించలేదు. 

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల పద్ధతిని ప్రవేశపెట్టినందువల్ల ప్రశంసనీయమైన పరిణామం 
ఒకటి కలగొంది $38 Drio “నిమిత్తం పన్నుల విధింపు, 'సెన్సుల విధింపు రేట్లను 
భారీగా పెంచుకోవడానికి అవకాశం చిక్కింది. 


1870 నుంచి పెరిగిన నూతన ఆదాయ వనరులు Wo ద్వారా రాబడులు 















































(1970-71 1872-73 | 1879-74 | 1874-75 | 1875-78 
మామూలు నెన్సులు: 
భూ ఆదాయం 38813 | 29,018 | 34354| 3,259 | 33,208 | 33,14 
మార్టిన్‌ ఫండ్‌ 7.363 EI E z M E 
deb విలువ ~ | seo | 42sas| 41,097 41461 
మొత్తం 48,176 | అజం | 7easo| 77.142 | 74305 | 74607 
అస్సాం:మామూలుసెస్సు 
పౌతనిధి రెవెన్యూ ese | 433 m| o sen | 17164 - 
Fs - - - e| 15267 | 1620 
మొత్తం 6506 4333 mi| wee | 32418 | 16,300 
బెంగాల్‌! 
[CES - 22917 | 59.039 | 120.128 | 158.518 
వాయవ్య సరిహర్డు 
రాష్ట్రాలు 168,532 | 201.548 | 216818] 213,672 | 215.968 | 150,619 
పంజాబ్‌ 56,330 | 214441 | 216,194 | 208,063 | 211,862 | 193,573 
మద్రాసు esas [212813 | 234587 | 377031 | 368031 | 371,311 | 359.325 
మద్రాసు టోల్‌ సెస్‌ - ~ | mie] 12234 | 1489 | 26,591 
మొత్తం 492357 | 724.178 | 922704 | 940,333 |1,040,850 | 980.545 





బెంగాల్‌ Sko చుంబన లభించిన లోడ్డఖాతాలు, Je అబివుది Odo నమతొల్యాలు. 
వైన 20,3) స్థానిక (ప్రభుత్వాల జుధికాదికారాల jc. uf 494. 


138 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





1870-71 కన్నా, 1875-76 నాటికి 4,88,188 పౌండ్ల “పెరుగుదల ఇందులో 
కనిపిస్తున్నది. దీనికి ప్రధాన కారణం వాయవ్య రాష్ట్రాలలోనూ, పంజాబ్‌, మద్రాను 
డైసిడెన్సీలలోను భూరాజస్వం మోది సెస్సును 6 1/4 శాతం దాకా చివరన పేర్కొన్న 
రెండు రాష్ట్రాలలో పెంచడం, వాయవ్య రాష్ట్రాలలో (గ్రామీణ పోలీసు యంత్రాంగానికి 
వెచ్చించినది పోగా) దాదాపు 5 శాతం మేర పెంచడం, బెంగాల్‌ రాష్ట్రంలో రోడ్డు సెస్సును 
"పెంచడం, అస్సాంకు భూమి శిస్తుపై రైతులకు ఆ మేరకు 'సెస్సును పెంచేలోగా, 3 
శాతానికి బదులు 6 1/4 శాతం గ్రాంటును కేంద్ర నిధినుంచి కేటాయించడం. బొంబాయి 
Quae" కొన్ని సంవత్సరాల క్రితమే 16 1/4 శాతం సెన్సును విధించారు గనుక ఈ 
పట్టికలో ఆ మొత్తాలను చూపించలేదు. ఎటువంటి సెస్సునూ విధించని రాష్ట్రం ఏదన్నా 
ob, అది సెంట్రల్‌ ప్రావిన్సు ub. 1870 లో 6 1/4 శాతం సెస్సును భూరాబన్వం 
మోద పెంచవచ్చునని భావించినప్పటికీ పెంచడం సబబుగా ఉండదనుకున్నారు. 


మరిన్ని పన్నులు విధించవలసిన ఆవశ్యకతను తొలగించకపోయినట్టయితే, ప్రాదేశిక 
ఆర్థిక వ్యవస్థలను అమలు పరిచినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటని నిరాశాపరులు 
అనవచ్చు. మరిన్ని పన్నులను విధించడం అనివార్యమే అయినప్పుడు ఆ భారాన్ని కేంద్రమే 
వహించకుండా, ప్రాదేశిక బడ్జెటుల పేరుతో, దాన్ని రాష్ట్రాల పైమోపడం ఎందుకు? అని 
ప్రశ్నించవచ్చు. ఇటువంటి సందేహాలకు సమాధానం చెప్పడానికి రాష్ట్రాల బడ్జెట్‌ పద్ధతి 
ప్రయోజనాలను మరొక దృష్టితో అంచనా వేయవలసి ఉంటుంది. దీని మూలంగా అదనంగా 
కొంతమేర పన్నులు విధించవలసి వచ్చినప్పటికి, రాష్ట్రా బడ్జెటుల విధానం వల్ల ప్రయోజనాలు 
సిద్ధించాయని చూపించవచ్చు. పన్నుల విధింపు అనే వైఖరినే గుడ్డిగా విమర్శించడం 
విజ్ఞతకాదు. చార్జిచెల్లించకుండా ఎటువంటి ప్రయోజనాన్ని సాధించజాలం. అయితే ఎటువంటి 
పన్నులు విధించారు. ఆ విధించిన పన్నుల స్వభావం ఎలాంటిదో చూసి, విమర్శకు 
దిగకుండా ఉండటం కూడా న్యాయం కాదు. పన్నుల పెరుగుదలకన్నా పన్నుల విధింపులో 
పాటించిన అసమానతల పట్ల వ్యతిరేకత వచ్చింది. ప్రాదేశిక ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన 
లోటును భర్తీ చేసుకోవడానికి అప్పటికే అధిక పన్నుల భారాన్ని మోస్తున్న వర్గాలపై, 
అనగా భూస్వాములపై నెస్సులనూ రేట్లనూ విధించడమైనది. ఈ రేట్లనూ, సెస్సులనూ, ఏ 
పనుల నిర్వహణకోసం విధించారో, (ప్రాదేశిక బడ్జెటుల్లో చేర్చిన e సర్వీసులు, పేరు 
స్థానిక సర్వీసులుగా పేర్కొన్నప్పటికీ, వాటి ప్రయోజనాలు, ఆయాస్థానిక "ప్రాంతాలకు 
కేంద్ర ప్రభుత్వం తమ వద్ధ అట్టి పెట్టుకున్న సర్వీసుల ద్వారా కలిగినంతగా, కలుగనందున 
వాటిని "అచ్చంగా స్థానికమైనవని వర్గీకరించడం సరికాదు. ఆ మాటకు వస్తే, స్థానిక 
ప్రాంతాల దృష్టితో పరిశీలించినప్పుడు మొదట పేర్కొన్నవి అదనపు భారంగానే కనిపించాయి. 
అయినప్పటికీ వాటివల్ల స్థానిక ప్రాంతాల ప్రజలకు ఏవో ప్రయోజనాలు సమకూరినట్టు 
స్థానిక ప్రాంతాల పై సెస్సులనూ రేట్లనూ విధించడం జరిగింది. నిజానికి వాటివల్ల స్థానిక 
(ప్రాంతాలకు ఎటువంటి అదనపు ప్రయోజనమూ సమకూరలేదు. ఈ రేట్లూ, సెస్సులూ 


కేటాయింపుల ద్వారా బడ్జెట్‌ 1871-72 నుంచి 1876-77 139 





విధించవలసి రావడానికి కారణమైన తొలగింపులు ఆదాయపు పన్నును రద్దుచేసినందువల్ల 
'అవనరమైందన్న అంాన్ని గమనించినట్లయితే, ఇది మరింత విచారకరమని తేటతెల్లంకాగలదు. 
న్యాయంగా అయితే రాష్ట్రాలకూ, పన్ను చెల్లింపు దారులకూ సహకరించడానికి ఆదాయపు 
పన్నును కొనసాగించి ఉరడవలసింది. అయితే భారత ప్రభుత్వ ఆర్థిక శాఖలో చాలాకాలం 
వరకూ న్యాయోచిత తత్వానికి స్థానం లభించనే లేదు. కొంత మందికి అస్పష్టమైన 
సూత్రంగా ఈ విషయం కనిపించేది. ప్రాదేశిక, లేదా స్థానిక ఆవశ్యకతలను తట్టుకోవడానికి 
వీలుగా ఈ అంశాన్ని పరిశిలించదగిన అంశంగా. ఏ ఒక్కరూ భావించలేదు. దీన్ని 
గుర్తించనేలేదు. ప్రాదేశిక ప్రభుత్వాలు ఈ సూత్రాలని ఉల్లంఘించినట్లయితే, ప్రాదేశిక 
ఆర్థిక వ్యవస్థల వికాసానికి అది ఆటంకంగా పరిణమించేది కాదు. 


na 


అధ్యాయం v 
'కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 
1877-78 నుండి 1881-82 


ప్రాదేశిక బడ్జెటుల పథకం, ప్రస్తుతం మనం దాని రెండవ దశను పరిశీలించ 
బోతున్నాము. కలగలిసిన అభిప్రాయాలు లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగలేదు. 
అపరిమితమైన ఆశలు పెట్టుకోవడం, కొన్ని సందేవోలూ, అనుమానాలూ కూడా కలగలిసి 
ఉండటం జరిగింది. ఈ పథకం ద్వారా పెట్టుకున్న ఆశలు ఏ మేరకు ఉండినవో, ఈ 
పథకాన్ని 1870లో ప్రవేశ పెడుతూ సర్‌ రిచర్డ్‌ DoS వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని 
గమనిస్తే విశద మవుతాయి: 


“ఈ మినహాయింపు (ఆదాయ. వ్యయాలపై పెంపొందించిన నియంత్రణ) ఫలితంగా 
స్థానిక ప్రభుత్వాలు, వ్యయంలో పొదుపు చేసుకోవడం గురించి అధ్యయనం చేసి. ఖచ్చితంగా 
అమలు జరిపించే విషయంలో అదనపు అభిరుచిని పెంపొందించుకోగలవని ఆశించడం 
జరిగింది. తమ స్థానికాదాయాలను (ప్రజలందరికీ ఆమోద యోగ్యమైన పద్దతుల ద్వారా 
గాన, స్వల్పమైన వ్యతిరేకత మాత్రమే ఎదురయ్యే పద్ధతుల ద్వారాగాని ఎప్పటికప్పుడు 
పెంపొందించు కోవాలన్న (ప్రేరణ వాటికి కలుగుతుంది. ఆర్థిక వనరులను అభివృద్ధి 
వరచుకునే విషయంలో నిర్వాహక అధికార యంత్రాంగానికి, పేన్ను చెల్లించే వర్గాలకూ 
మధ్య మరింత సమగ్రమైన ఆవగాహన కుదరడానికి అవకాశం కలుగుతుంది; ప్రాదేశిక 
ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఆచరణాత్మకమైన పాత్ర నిర్వహించాలని వారికి బోధించడానికి 
అవకాశం కలుగుతుంది; క్రమంగా (ప్రజలను స్థానిక స్వపరిపాలనా వ్యవస్థవైపునకు 
పురోగమింపచేస్తుంది; ఈ ప్రకారంగా పరిపాలనా - ఆర్థిక వికాసానికి దోహదం చేస్తుంది” 

ఈ రకమైన ఆశలను వ్యక్తం చేస్తూనే, ఆయన ఈ సందర్భాన్ని, నిరాశ కలిగినా 
నరే అందుకు నిద్దుగా ఉండాలన్న నలవాను కౌన్సిల్‌ వారికి ఇవ్వడానికి ఉపయోగించుకున్నారు. 
తన అభిప్రాయాన్ని మరింతగా వివరిస్తూ ఆయన: 

"నేనిక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి ఆశలు, ఎంత వ్యాసనీయంగా, నమ్మకంగా 
వ్యక్తం చేస్తున్నప్పటికీ, చివరికి అవి ఆశలేకదా! మిగతా అన్ని రకాల ఆశల వలెనే సాధ్యం 
కానూ వచ్చు; కాకనూ పోవచ్చు. ఈ అన్ని రకాల సంభావనలు ఉంటూ ఉండినప్పటికీ, 





1. 18081 నుండి 187974 ల మధ్యకాలపు వారిక ఆర్థిక నివేదికలు అనుబంధాలతో నూ: కలత 


ప్రభుత్వ ముద్రణాలయం నూపరింయెండెంట్‌ కార్యాలయం, 1873 ijo. 348, 


Mrmot ఆకాయాల Syr apu 140170 నుండి 100148 141 
a 





mh మాత్రం మ్మకం ఖచ్చితమైన myo ఉన్నదని, ఎటువంటి సందేహమూ 
లేకండా, (బ్రిటిష్‌ ఇండియా వారి కేంద్ర బడ్జెటుకు అది ప్రయోజనకరంగా ఉండగలదని 
ఘంటా పథంగా చెప్పదలచుకున్నాను. కొన్ని ప్రధానమైన సివిలు ఖర్చుల పద్దులను 
ఖచ్చితంగా పరిమితం చేయగలవు. ఆ పద్దుల విషయంలో కాలం గడిచినకొద్దీ వ్యయభారం 
"DU అవకాశం ఇదివంకు ఉంటూ ఉండింది. వాటిని ఉన్నతమైన కేంద్ర అధికార వర్గం, 
విషయతత్వాన్ని అనునరించి, స్తానిక అధికారుల అవనరాల దృష్ట్యా నిరోధించలేక పోయింది." 


అయితే, ఈ సాధారణ ఆశలను అత్యధికంగా అధిగమించిన వాస్తవ ఫలితాలు 
నమకూరినాయి. ప్రాదేశిక ఆర్థిక వ్యవన్గల పద్ధతి ప్రవేశపెట్టడాన్ని నందేవాస్పదంగా భావించిన 
వారి సందివోలనన్నింటిని వాస్తవిక ఫలితాలు పటాపంచలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 
కలిగిన ప్రయోజనాల వరకే పరిమితమై మనం పరిశీలించినట్లయితే ప్రాదేశిక నిర్వహణ, 
శేంద్రీయ నిర్వహణకన్నా ఎంతో పొదుపైనదని పూర్తిగా రుజువైంది. కేంద్ర ప్రభుత్వ 
అధీనంలో ఉన్నప్పుడు అయా సర్వీసుల నిమిత్తం అయిన ఖర్చులతో పోల్చి చూచినట్లయితే, 
(PB నిర్వహణలో సాధించిన భారీ పొదుపు జరిగినట్లు పూర్తిగా రుజువైనదని చెప్పవచ్చు. 


రెజిస్టేషను DSS బదిలీ అయిన అన్ని రకాల సర్వీసులకు, వాటి 
'నుంచ్‌ లభించిన ఆదాయాలూ, కేంద్ర ప్రభత్వ అధ్వర్యంలో నిర్వహించిన 








Jottyie Bors riras విరాళాలు తప్పు మిగలిన అన్నిరకాల Deee 
» నుంచి లభించిన ఆదాయాలపై, అదనంగా చేసిన ఖర్చులు 
I] 5,111,297 

ei 5,606,248 

180-06 5,587,779 

1007-08 5,821,438 

1000-00 6,030,214 

1000:70 5.856.310 

wen 5,197,250. 

wm 4,835,238. 

wn 4,964,407 

Wn 5329.180. 

wen 5,379,509 

104 8౬ 5,135677. 


Soy («20K స్థానిక టక YS 1876 నాటి నోట్సువ నంబంధించిన అధికారిక doge 
తంబి Mif 
ఈ పద్ధతి ప్రయోజనాలను గురించి. ధృవీకృత వ్యాసం కలగినందువల్ల, ఊరట 


'ఛైందిన భావంతో భారత ప్రభుత్వం, ప్రాదేశిక బడ్జెటుల్లో స్థానిక స్వభావం కలిగినట్టి లేదా, 
స్థానిక నియంత్రణకు అత్యధికంగా వీలున్నటువంటి i552) “సేవలను చేర్చడం 


142 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రారంభించింది. అయితే ఈ విధంగా ప్రాదేశిక బడ్జెటుల్లో అదనపు "సేవలను చేర్చి 
నందువల్ల ప్రాదేశిక ప్రభుత్వాలకు అదనపు నిధులను సమకూర్చే సమన్య మరింత ప్రాధాన్యాన్ని 
సంతరించుకున్నది. రాష్ట్రాల agas, చేర్చిన సర్వీసుల వల్ల లభించే ఆదాయానికి - 
వాటి నిర్వహణకయ్యే ఖర్చులకూ మధ్యతేడా మొదట్లో చాలా స్వల్పంగా ఉండేది. అది 
రానురాను ప్రస్తుతానికి బాగా పెరిగింది. ఈ పథకం, విస్తృతీకరించిన రూపంలో విజయవంతం 
కావడానికి, ఈ అఖాతాన్ని కేవలం కెటాయింపుల ద్వారా పూడ్చడం అనే పద్ధతి బొత్తిగా 
సరిపోలేదు. కేటాయింపుల ద్వారా బడ్జెట్ల విధానంలో అత్యంత తీవ్రమైన లోపం దాని 
ఖచ్చితత్వం. తమ నిర్వహణ నిమిత్తం నమోదయిన అదనపు సర్వీసులకు చేస్తున్న 
ఖర్చుల మొత్తం క్రమంగా పెరుగుతూ ఉంటే, కేటాయించే మొత్తాలు నికరంగా ఉంటూ 
ఉండినందువల్ల ఈ పద్ధతి సరఫరాను రాష్ట్రాలు అంగీకరించలెదు. ఈ పథకాన్ని మరొక 
అడుగు మురదుకు తీసుకొని పోయిన క్రీర్తీవంతుడు సర్‌జాన్‌ $5, ఈ పద్ధతిలోని 
బలహీనతను. గుర్తించారు. నికరమైన కేటాయింపుల స్థానంలో రాష్ట్రాలకు కొన్ని 
ఆదాయవనరులను సమకూర్చాలని ఆయన సంకల్పించారు.” అలాంటి ఆదాయవనరుల 
ద్వారా కాష్ట్రాలు ఏమేరకు ఆదాయాలు నమకూర్చుకునేదీ ప్రధానంగా వాటి నిర్వహణాసామర్థ్యం 
మోద ఆధారపడివుంటాయి. ప్రాదేశికం చేసిన సర్వీసుల నిర్వహణకు గాను రాష్ట్రాలపై 
పడుతున్న పెరుగుతున్న భారాన్ని తగ్గించడమే ఈ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన 
లక్ష్యం అనేది నిర్వివాదాంశం. అయితే ఆయన మనసులో, ఆయన ఊహించిన ప్రకారం 
కేటాయించిన ఆదాయాల శేటాయింపుల పద్ధతిని సవరించడంలో, ఆయనకు మరొక 
ప్రధానమైన ఉద్దేశంకూడా ఉండేది. సమర్థమైన నిర్వహణా ఫలితమే ఆర్థిక పొదుపు అనే 
సూత్రం అప్పటికి నిలదొక్కుకున్నది. అయితే సమర్థమైన నిర్వహణ wob ఏమిటో 
ఖచ్చితమైన అవగాహన కొంతమందికి లేకుండేది. సరో జాన్‌ స్టాటీ మొట్టమొదటి సారిగా 
సమర్థమైన నిర్వహణ eot» ఏమిటో ఖచ్చితంగా, నిర్ద్వంద్వంగా నిర్వచీంచారు. ఆయన 
కాలంనుంచీ ఆ సూత్రాన్ని, క్రమంగా, ప్రాదేశిక ఆర్థిక వ్యవస్థలకు అనువర్తింప చేయడంలో 
ప్రగతిని సాధించడమైనది. ఆయన నిర్వచనం ప్రకారం అర్థిక వ్యవస్థను నమర్ధవంతంగా. 
నిర్వహించడం అంకే - 


“ఆర్థిక శాఖకు చెందిన మహానుభావులుగానీ. మహోన్నత ప్రభుత్వంవారి మరేశాఖైనా 
చెందిన మహానుభావులు గానీ, వందలాది, వేలాది మైళ్ల దూరాన, కలకత్తాలోనో, EE 
కూచుని చేపట్టే చర్యల So అంకెలను పరీక్షించి, "సర్క్యలర్లు జారీచేయడం వల్లొకాక, 
స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా ఆ మాటకు వస్తే పొటిక్‌ స్వంతమైన అభిరుచిని, 
నిర్వహణలో కల్పించడం వల్ల సమర్థమైన నిర్వవాణ సాధ్యపడుతుంది.” 

ఇంద్రులో ఆయనకు, ఇటీవలి అనుభవాలనుంచి గట్టి మద్ధతు లభించింది. ఇది 
వరకటి దశలో ఒనగూరిన ఫలితాలను పరిశీలించినప్పుడు, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోకన్నా 





1. అర్థిక వివరణ, 187778. 


'కైటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1077-79 నుండి 1081-82 143 





và ప్రభుత్వాల నిర్వహణ సమయంలో కేటాయించిన సర్వీసుల నిర్వహణకు ఆదాయాల 
కన్నా తక్కువ ఖర్చుకావడమేశాక, రాష్ట్రాల (ప్రత్యక్ష అజమాయిషీ - అవగాహన, చొరవల 
వల్లు ఎక్కడో దూరంగా కూచుని, ప్రత్యక్ష అవగాహన లేకుండా నిర్వవాంచినప్పటికన్నా 
అయా సర్వీసుల వల్ల రాబడులు కూడా బాగా పెరిగాయి. 

Tog ప్రభుత్వానికి జమకష్టేందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు శిస్సులను వసూలు 
ససేట్లయితే, ఎగవేతలను సమర్థవంతంగా అరికట్టణాలవనీ, తమ 'ప్రత్యక్షప్రయోజనం నిమిత్రమే 
కాటిసి వసూలు చేసేట్లయిత తప్పనిసరిగా అరికట్టగలవని జాన్‌ JA చాలా కాలంగా 
దృఢంగా విశ్వసించేవాడు. ఆయన భాషలోనే చెప్పాలంకే - 

*ఆదాయశాఖలను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు ఒనగూరే ఆదాయాలు, కేంద్ర 
ప్రభుత్వానికి మాత్రమే కాక తమ ప్రభుత్వానికి అత్యధిక నిధులను సమకూర్చగలవనీ, 
di మనస్సుల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చెయ్యడానికి అదనపు 
సాధన సామగ్రిని సమకూర్చుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వాలు భావించినప్పుడు మాత్రమే 
అందరూ ఆశించే సమర్థవంతమైన పాలన సాధ్యపడుతుంది. అలా భావించేంత వరకు 
అది సాధ్యంకానేకాదు." 

ప్రాదేశికంగా చేసిన సర్వీసుల ద్వారా ఆదాయాలు పెరగడం అనేది సాక్ష్యంగా, 
తాను ఎంతో కాలంగా ప్రతిపాదిస్తున్న సూత్రాన్ని సమర్థించేదిగా రుజువు కావడం ఆయనకు 
సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. అందువల్ల రాబడులను “పెంపొందించుకోవడం, రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థలలో బిగువులను సడలించడం అనే ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి 
నర్‌జాన్‌ సాటి. రాష్ట్రాలకు నిధుల సరఫరాను కేటాయింపుల ద్వారా సమకూర్చే పద్ధతిని 
ఆదాయవనరుల వేటాయింపుగా సవరించారు. 

పొందుపరచిన సర్వీసుల రిసిట్లు 


"eB ప్రభుత్వ నిర్వహణలో L రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో 








sene [we [ sero | serve ros roa | woes | 19756 
sog | ros | పౌండ్లు | పౌండ్లు | పౌండ్లు | పౌండ్లు mo ot 
141218 | 139.908 128773 149886 roses (271315 [297.198 6020 


(27.179 [287,529 | oss (20324 | $7,725 | 90.708 | 80509 | 89,896 
61207 | 72,88 | 60740 | 76769 | 0,869 [101.206 | 99,530 [noon 











153,488 | 165,048 [147,152 [108282 171,725 (121420 172,111 84.461 


2803| oj 





oas | 10002 | 14383 | 21.174] 18220 | 1806 
32273 | 20504 | 30.649 | eso | 43097 | 26582 





wore| శతకం 6,116 | 20991 | 3145 | 32.396 | 39668 | 2624 

















144 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేర్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 


సర్‌ జాన్‌ స్టాటీ అనుసరించిన పథకం కొత్తదేమి కాదు. ప్రప్రధమంగా అమలు 
జరిపిందీ కాదు. 1870లో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై సాగిన చర్చలలో పాల్గొన్న వారి 
మనస్సుల్లో ఈ పథకం ఉన్నది. జాన్‌ ZA స్యయంగా 1872లోనే దీని గురించి 
వాదించారు. 1870లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడానికి కారణం, 
ఏ ఆదాయ వనరుల పెరుగుదల పైన తమ ప్రభుత్వ సుస్థిర ఆధారపడి ఉండగలదో ఆ 
ఆదాయవనరులను శాశ్వతంగా అప్పగించడానికి ఇష్టపడకపోవడమే. ఈ కాలానికి కేంద్ర 
ప్రభుత్వ ఆర్థికస్థితి చాలావరకు మెరుగుపడింది. ఈ పథకం వల్ల పరిణమించే పరిపాలనా 
ప్రయోజనాలను అంగీకరించడానికి అంతవరకు అష్టపడనివారికి, ఆరు సంవత్సరాల పాటు 
రాష్ట్రాల నిర్వహణ ప్రయోగం ద్వారా సాధించిన ఫలితాలు మరింత విశ్వాసాన్ని 
'పెంపొందింపచేశాయి. ఈ పథకం వల్ల వనరుల రాబడి పెంపొందడంతో బాటు, వ్యయంలో 
కూడా పొదుపు అధికం కావడమనే అవకాశాలు ఈ వ్యాసానికి తోడైనాయి. ఈ అన్ని 
అంశాల సమోకృత సామర్థ్య శక్తి కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల వికాసంలో ఒక 
నూతన దశ ప్రారంభమైనది. 


నిధుల సరఫరాకు ఖచ్చితమైన పద్ధతి వల్ల, కేటాయించిన ఆదాయవనరుల ద్వారా 
బడ్జెటుల రూపకల్పనలో ఒక విశిష్టదశ అవిష్కారమైంది. 


నూతన పద్ధతిలో, ఇప్పటికీ కేటాయింపులు ఒక అంశంగా కొనసాగాయన్న విషయాన్ని 
న్పష్టంగా గ్రహించాలి. ఏ ఆదాయ వనరుల రాబడి, పొందుపరచిన సర్వీసుల కయ్యే 
వ్యయానికి సరిగ్గా సరిపోతుందో అటువంటి ఆదాయవనరుల బదలాయింపులో ఇబ్బందులు 
ఎదురైనందువల్ల దీన్ని కొనసాగించవలసి వచ్చింది. ఏ విధంగా చూసినా ఇదివరకటి 
పద్ధతికీ -ఈనాటి పద్ధతికీ మధ్య ఎంతో కొంత తేడా ఉన్నదనే విషయం మాత్రం స్పష్టం. 
బదలాయించిన ఆదాయవనరుల ద్వారా ఒనగూరగలదని అంచనా వేసుకున్న రాబడి, 
వాస్తవంగా ఒనగూరకపోవడం, అందువల్ల తేడాలను ఏదో ఒక విధంగా కేటాయింపుల 
ద్వారా సర్దుబాటు చేయడం ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కొనసాగింది. 


విభిన్న రాష్ట్రాలకు. సర్జుబాట్లు చెయ్యడానికి గాను కేటాయింపులను నిర్ధారించడం 
కొంత వరకు చాలా సంకిష్టమైన (ప్రక్రియగా పరిణమించింది. విశాసపు రెండవ దశలో 
ఏర్పాట్లు చేసిన విధంగా రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పనలను గురించి విభిన్న రాష్ట్రాల వారీగా 
పరిశీలించడానికి పూనుకునే ముందు, ఈ సంక్లిష్ట ప్రక్రియను విపులీకరించుకోవడం నుకరం. 
ఈ పద్ధతిని ననుసరించి రాష్ట్ర ప్రభుత్వాల వనరులన్నీ మూడు వర్గాలుగా ఉండేవని మనం 
గుర్తించాలి. 1. పొందుపరచిన సర్వీసుల నుంచి ఒనగూరే ఆదాయాలు, 2. కేటాయించిన 
ఆదాయ వనరుల నుండి రాబడి, 3. సర్దుబాటు చెయ్యడానికి కేటాయించే మొత్తాలు, 
T OW జూలై US తెదీనాటి ఆయన మెనిట్సాలో చూడండి 





కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1877.78 నుండి 1881-82 145 





ఒకానొక రాష్ట్రానికి, సర్జుబాటు చెయ్యడానికి గాను ఎంత మొత్తాన్ని కేటాయించాలనే దాన్ని 
తేల్చడం సున్నితమైన లెక్కింపుల పైన ఆధారపడి ఉండేది. సర్దుబాటు నిమిత్తం 
శేటాయించవలసిన మొత్తాల అంకెలను నిర్ధారించే ముందు, పొందుపరచిన సర్వీసుల 
ద్వారా లభించగల ఆదాయాన్నీ, కేటాయించిన ఆదాయవనరుల ద్వారా లభించే రాబడినీ 
నీళ్గారించుకోవలసి ఉంటుందనేది సర్వవిదితం. సాధారణ రాబడి అంచనా, అభిప్రాయాన్ని 
అనుసరించి ఉండేది. తయారుగా ఉన్నటువంటి ఓ చిత్తు పద్ధతిగా కేంద్ర ప్రభుత్వం 
అంతకు (క్రితం గొన్ని సంవత్సరాల సగటు వ్యయాన్ని ప్రతి పద్దుకూ లెక్కకట్టి, సాధారణ 
అంకెను ఒకదాన్ని రూపొందించుకుని, దాని ఆధారంగా కేటాయింపులను లెక్కకట్టేందుకు 
పూనుకున్నది. అదే విధంగా క్రితం సంవత్సరాల సగటు వార్షిక పెరుగుదల ఆధారంగా 
ప్రతి ఆదాయవనరు, సంవత్సరానికింత పెరుగగలదని అంచనా వేసింది. ఫలితంగా 
సౌధారణ “పెరుగుదల అంచనాను కలుపుకున్నప్పుడు క్రిందకేడాది కేటాయింపు కన్నా, 
కానున్న సంవత్సరపు కేటాయింపు పెరగడం మామూలైంది. సాధారణ “పెరుగుదల ననుసరించి 
కేటాయించిన ఆదాయవనరుల వల్ల రాబడి పెరుగగలదన్న అభిప్రాయం వల్ల ఆ పద్దుకు 
గాట మున్ముందు చేసే కేటాయింపు పరిమాణం తగ్గసాగింది. కేటాయించిన ఆదాయవనరుల 
'కాటడి సొధారణంగా పెరుగగలదని వేనిన అంచనాలు కొన్ని సందర్భాలలో నిర్హేతుకమైనవీ. 
గళ సంవత్సరాల ఉత్పాదకతతో పోలిస్తే అన్యాయమైనవి గానూ ఉండేవి. ప్రతి సందర్భంలో 
వీగరుల వల్ల రాబడి ఎంత ఎక్కువ పెరుగగలదని అంచనా వేస్తే అంత ఎక్కువ 
పరిమాణంలో కేటాయింపు పద్దు తగ్గిపోయేది. ఈ పరిస్థితిని రాష్ట్రాలు సవాలు చేయవలసి 
వచ్చింది రాష్ట్రాలను దువ్వడానిక, అంచనాలు వేయడంలో సేంభవించే పొరపాట్లను 
సరిచెయ్యడానీకీ, కేంద్ర ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. అంచనా వేసిన మొత్తానికీ 
DAS మొత్తానికీ తేడా వచ్చి, అది ఎక్కువగానీ, తక్కువ గానీ అయినప్పుడు, కేంద్ర 
రాష్ట ప్రభుత్వాలు అట్టి మిగులునైనా,తరుగునైనా సమానంగా వంచుకోవాలని నిర్ణయించింది. 
సధారణంగా ఆందనా వేసిన దానికన్నా ఆదాయవనరు నుండి రాష్ట్రానికి వచ్చిన రాబడి 
పెరీగీనట్లయితే, ఆ “పెరుగుదల మొత్తంలో సగం వరకు కేంద్రం కేటాయించే మొత్తాన్ని 
ly d. అలాగే రాబడి తగ్గితే ఆ తగ్గిన మొత్తపు సగ భాగాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది. 
కిభీయపక్షాలకూ ఇబ్బంది కలుగకుండా కేటాయింపులను సర్దుబాటు చేయడానికి కేంద్ర 
వ్రీభుత్వానికి సౌకర్యంగా ఉండేందుకు వీలుగా సున్నతమైనట్టు ఈ పద్ధతులన్నింటినీ 
అకులుజరిపారు. ఈ పద్ధతిని ప్రారంభించేప్పుడు ఊహించకపోయినప్పటేకీ ఈ పద్ధతి 
mg bow అమోఘమైన ప్రయోజనం సమకూరింది. సాధారణ అంచనా కన్నా వాస్త. Rm 
శ్యీయంలో లోటు వచ్చినట్లయితే ఆ లోటులో సగాన్ని రాష్ట్రం భరించవలసి ఉంటుందన్న 
dà వల్ల రాష్ట్రాల తమ ఖర్చులను పొదుపుగా, జాగ్రత్తగా నియంత్రించుకోవలసిన 
నీరిస్థీతి ఏర్పడింది. ఈ పద్ధతి వల్ల తమకు శేటాయించిన ఆదాయ వనరుల రాబడులను 





146 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రాష్ట్రాలు, విధిగా పొదుపుగా ఖర్చు చేయవలసి వచ్చేది. సాధారణ అంచనా కన్నా 
వాస్తవంలో ఏర్పడే లోటు నంతా కేంద్రమే భర్తీ చేయగలదన్న హామి ఉండినట్టయితే, 
రాష్ట్రాలు తమకు కేటాయించిన ఆదాయ వనరుల ద్వారా రాబడులను పెంచుకోవడానికి 
గానీ సాధారణ అంచనాలకు సరితూగే విధంగా రాబడులను హెచ్చింపచేసుకోవడానికి 
గానీ బహుశా అంతగా కృషి చేసి ఉండవు. లోటులో సగాన్ని భరించవలసి రాగలదన్న 
భయం, జాగ్రత్తగా నిర్వహించుకోకపోయినట్లయితే తమపైన పడే భారం మరింత పెరగగలదన్న 
భయం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమకు శేటాయించిన వనరుల నిర్వహణలో అత్యంత 
జాగ్రత్తగా 'నడుచుకున్నాయి. ప్రజలకు విరివిగా రాయితీలు ప్రకటించడం చాలావరకు 
'అదుపైంది. అయితే వసూళ్ళలో కాస్త బలవంతం కూడా పెరిగింది. మిగులులో నగం 
తమకే చెందగలదన్న ప్రోత్సావాంతో సాధారణ అంచనాలకన్నా తమ వనరుల రాబడులను 
“పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని కృషి చేశాయి. మిగులు మొత్తాన్ని కేంద్ర 
ప్రభుత్వమే తీసుకోగలదని eot రాష్ట్రాలు అలాంటి కృషి చేసేవి కాదు. లోటు ఏర్పడితే 
భరించవలసి రాగలదన్న భయం ఒక వైపు, మిగులులో సగం తమ వాటాకేనన్న ప్రోద్భలం 
మరోవైపూ, వ్యయంలో పొదువు, వనరుల రాబడులను పెంచుకోవడం దృష్ట్యా వరిిలించినప్పుడు, 
కాష్ట్రాబ బడ్జెటు విధానాన్ని సమర్థవంతం చెయ్యడానికి దోహదం చేసాయి. 





రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల రంగంలో ఈ నూతన చర్యకు సంబంధించిన అలోచన, 
దానిని ఆచరీంచిన వ్యవహారాలను తెలుసుకున్న తర్వాత. దీనిలోగల కొత్తదనపు లక్షణాలను 
గ్రహించిన తర్వాత ఇప్పుడు మనం రాష్ట్రాల బడెటుల్లో ఏ ఏ అంగాలు చోటు చేసుకున్నాయి, 
ఏ ఏ ఆదాయ వనరుల రాబడి, ఏ అంశాలపై చేసిన వ్యయాలను వాటిల్లో పొందు 
పరిచారన్న విషయాలను పరిశీలిద్దాం. రాష్ట్రాల బడ్జెటులన్నింటికీ సంబంధించి ఒకే సమగ్ర 
స్వరూపాన్ని ముందుంచడం, దురదృష్టవశాత్తు సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాల బడ్జెటుల్లొనూ 
ఖర్చుల పద్దులు ఒకే రకంగా లేవు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం విడివిడిగా చేపట్టి పరిశీలించాలి. 
అందువల్ల మనం 1877-86" అయా రాష్ట్రాల బడ్జెటులు రూపొందిన తీరును ఏ రాష్ట్రానికా 
రాష్ట్రానికి ఏడివిడిగా పరిశీలించక తప్పదు స్తే 
వాయువ్య రాష్ట్రాలు; అవధ్‌ * 

మిగతా కొన్ని రాష్ట్రాల విషయంలో మాదిరిగానే, ఈ రాష్ట్ర బడ్జెటు విషయంలో 
కూడా అదివరకే శేటాయించిన పద్దులకు అదనంగా మరికొన్ని పద్దులను చేర్చి విస్తరించడానికి 
బదులుగా బడ్జెటు ఆంచనాలను కేవలం తిరిగి వివరించడం మాత్రమే జరిగింది. కొత్త 
రూపంలో, ఈ రాష్ట్ర బడ్జెటులో ఈ దిగువ వివరించిన వ్యయం పద్దులనూ, రాబడి 
పద్దులనూ చేర్చారు: 





1 అర్థిక శాఖ నోటిఫకేపన్‌ నెం 1807. గెకిట్‌ ఆఫ్‌ ఇండియా. ఒకటవ భాగం మార్చి 31, 1877, పు, 172 


కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1877-78 నుండి 1881-82 147 





వ్యయం She: 

3. శేటాయించిన' ఆదాయాలన్నింటి తిరిగి 
చెల్లింపు 

4 భూమిశిస్తు (టిల్మెంట్లు. జిల్లా మరియు 
(గ్రామాధికారుల కీచ్వే అలవెన్సులు, 
బాహబర్‌ hey మరియు 
వాయువ్యరాష్టాల “ప్రభుత్వ ఉద్యోగుల 
ప్రత్యేక - తొత్కాలీక నష్టపరిహారాలు 
'మినవోయించి) 

6. ఎక్సయిజు 

10. స్టాంపులు 

14. పరిపాలన (అక్కొంట్లు మరియు కరెన్సీ 
ఆధికారులు మినవా)" 

16. చట్టాలు! న్యాయం (వాయువ్య రాష్ట్రాల 
ప్రభుత్వోద్యోగుల ప్రత్యేక తాత్కాలీక 
నష్టపరిహోరాలు మినవా) 

17. పోలీసు 

19. విద్య 


21. వైద్యం (సివిల్‌ స్టేషన్ల ఇన్ఫార్జీలుగా ఉన్న 
Bree వేతనాలు sse 
22. స్టేషనరీ - ప్రింటింగు 
26 208 (ధనాగారాలకు జమకట్టడం, రు. 
160000% మించిన, విడిగా వవరించని 
ఏదైనా పద్దు మినహా) 
సాధారణ (ప్రజాపనులు, రోడ్డు చిల్లర 
i పజావనరాల మెరుగుదల, సివిల్‌ భవనాలు 
(మండు, తపాల కార్యాలయాలు, టెలిగ్రాఫ్‌ 
గాలు మినహా), యంత్ర. పరికరాలు - 
Paid dag A1 చంద్‌. సలా నుల 
త్య పేపోరాలన్నింటిశీ చెండిన వ్యవస్తాగతమైన 
we; మిలటరీ పనులు - సెద్యపు నీటి 
ipta మికహా - కేంద్ర ప్రభుత్వం తమ ఖర్చుల 
hio కేంద్ర నిధులలోనుంచి చెల్లించే 20 
do నీధులు, వ్యవస్థాపరంగా నిర్వహించే పనులు 
మరమ్మతులు. 


ఆదాయం పద్దులు 


భూమిశిస్తు = తెరాయ నుండి వసూళ్ళు 
మిర్భాపూర్‌లోని డూడీ ఎస్టేట్‌ నుంచి. 
T8 క్వారీల నుంచి వచ్చే రాబడులు. 


ఎక్సయిజు 
స్టాంపులు 


l చట్టాలు ; న్యాయం 


పోలీసు 


|. విద్య 


చిల్లర (Iodo ద్వారా రాబడులు, 
బిల్లులపై ప్రీమియములు, క్లెయిము 
చెయ్యని బిల్లులు, ప్రతి సందర్భంలోనూ 
రు. 10,000లకు మెంచి విడిగా 
'పేర్కొనని పద్దులను మినహాయించి) 
(ప్రజాపనుల ఆదాయం రాష్ట్రాల 
బడ్జెటుల్లో పొందుపరచి ప్రజా పనుల 
ఛార్జీలకు జతచేసిన ఆదాయాలు. 


148 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





ఆదాయవనరులను కేటాయించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దిగువ పేర్కొన్న 
షరతులను చేర్చింది: 

“వాయువ్య రాష్ట్రాలు - అవధ్‌లకు చెందిన, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్సయిబు, స్టాంపులు, 
చట్టాలు = న్యాయం (జైళ్ళు - రిజిస్ట్రేషన్లు కాక) పద్దుల పైన వచ్చే మొత్తం ఆదాయం ఈ 
పద్దుల క్రింది తిరిగి చెల్లింపులనూ, 6- ఎక్సయిజు, 10, స్టాంపుల ద్వారా రాబడులను 
సమకూర్చుకోవడానికి పెట్టు ఖర్చులను మినవోయించగా, రు. 83,75,000లకు మించినట్లయితే 
అందులో సగభాగాన్ని కేంద్రనిధికి జమ చేయవలసి ఉంటుంది." 


ఒకవేళ రాబడి పైన వివరించిన అంకె కన్నా తగ్గినట్లయితే, తగ్గిన మొత్తంలో 
సగభాగాన్ని కేంద్ర నిధుల నుండి సర్దుబాటు చేయడానికి అంగీకరించింది. ఈ రాష్ట్రాల 
మిగులు పద్దులను లెక్కకు తీసుకుని ఈ సర్జుబాట్టకు పూనుకున్నారు. ఫలితంగా వాయువ్య 
రాష్ట్రాలు - అవధ్‌ బడ్జెటులో పొందుపరచిన సర్వీసులకు వెచ్చించే వ్యయం మొత్తాలు, 
"పేర్కొన్న ఆదాయాలు - మరియు వాటికి మద్ధతుగా లభించే ఏవైనా విరాళాలు రు. 
83.75.000 లకు తగ్గినట్లయితే ఆ తేడాను. శేంద్ర నిధిలో వాయువ్య రాష్ట్రాలు - అవధ్‌కు 
చెందిన మిగులు నిధులకు జమ చెయ్యాలి; ఒకవేళ అధిక వ్యయం శ్ర3,75,000లకు 
మించినట్లయితే ఆ తేడాను, నదరు మిగులు నిధుల నుంచి తీసివేయాలి. 





బెంగాల్‌ 
బెంగాల్‌ బడ్జెటులో పొందుపరచిన 1877-నాబికి | తర్రుంచమెంటు | ప్రతిపాదిత 
వ్యయం Seen eve pn 
ఉన్నగ్రాంబ్లు గ్రాంట్లు 





Tee goa sgo వాదా. | 


మరియ డిపోజిట్ల ద్వారా రాబడి నుండి 
తిరిగి చెల్లింపులు 491,000 491,000 
4 భూమిశస్తు (కలెక్టర్లు, డిప్యూటి 
కమాపనర్సు మొ చ్యేవస్తాపక 
వ్యయం, భూమిశిస్తు వహీళ్ల 


నిమిత్తం అయ్యె ఖర్చులు)" 2262000 22,62,000 
6. స్ఫెరిట్లు - మందులపై ఎక్సయిజు, 292000 292000 
క కస్టమ్స్‌ - 93,000 693000 
9 ఉప్పు ఆ 39000 35000 
11. స్టాంపులు 238000 238900 


15. పరిపాలన (అకొంట్‌ ఆఫినులు, 
(9983 బ్యాంకుల కిచ్చ 











అలవెన్సులు, quay వద్ద 




















కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1077-7 నుండి 1091-82 149 
Reré బద్ధిటులో రాందుపరచన uraren | రిగుంచమంు | ప్రతిపాదిత 
hbo 3o. exe m 
amos gres 

fie "unb కార్యాలయం, దేశంలో | 
కొనుగోలు వేసిన స్టేషనరీ మినవోయించి) | 12,61,000 12,81,000 


14 v) శాఖలు వాతావరణ, 


పరిశోధన. పురావస్తు పరిశోధన శాఖలు, 

















గణాంక, e oes ois) 1,88,000 
MP dto, న్యాయం (న్యాయాధికారులు మినహా) 63,97,000 
" సంబంధ. 1052000 
Le 7,000 
w ogi (bebo చెల్లింపులు మినవో) 25,000 
ditt స్టాంపులు 448,000 

WI (బస్ముతంలమలులో ఉన్నరాష్ట్రాల కేబాయింప్పు 1,06,19,000 
dit) భవన నిర్వహణ ఇత్యాది 7000 
"ao 2,39,39,000 








Dome! రాష్ట్ర బడ్జెటును పునర్‌ రచించడానికి బదులుగా విస్తరించడం జరిగింది. 

థి వర పొందుపరచిన ఆదాయ - వ్యయ పద్దులకు అదనంగా మరికొన్నింటిని 

పొందుపరిచారు. ఈ పథకపు రెండవ దశ విషయంలో, పై పట్టికలో వివరించిన (ప్రకారం 

బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆయా పద్దులకు బాధ్యం చేయడమైనది. ఈ బాధ్యతలను నిర్వహించడానికి 
బెంగాల్‌ (ప్రభుత్వానికి ఈ దిగువ వివరించి ఆదాయ వనరులను అప్పగించడమైనది. 





కేటాయించిన ఆదాయాలు (000 లను తీసివేయడమైనది) 
[TETTE 





పు 'ఊహించన పెరుగుదల రేటు ననుసంంచి 
అంచనా అంచనా అదాయం 


1877లో (18774 | 18789 | 167940 | 1800-1 | 1012 














రు. r3 ద్‌. 5. రు. 5 
[m 
dy 

W PN 
నయన్‌ tonen. 
తరుగుదల vae) 





eao | esoo | esc | 6600 | ezo | 6800 


3600 | se | 350 | 3600 | aso | 3600 




















V గిల్‌ ఆర్‌ ఇండియా, పార్టు 1, 1877, మారి 3 పుం 114 


150 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -8 








శెవన్యూ పద్దుల శీర్తికలు | ఆదాయపు 


ఊహించన పెరుగుదల రేటు ననుసరించి 



































అంచనా అంచనా ఆదాయం 
1977లో. serre | 18780 | 187940 | 10801 | 1001-2 
రు. a. &. రు. 

Vt ఉప్పు (కొటార్ల అద్దెలు 

జరిమానాలు, sge 

poe] zo | w| mol æj | æ 
x స్టాంపులు 
xw sepes న్యాయం | 1030 (10,575 | 10.880 | 11,125 | 11400 | 1165 
XV. సముద్రనంపద 

(ైలోసేజీ రాబడులు, 

రిజస్టేషు - ఇతర 

fers adasa] 1091 | 1,084 | 104 1004 | 1004 | 1084 
XV. చిల్లర (బిల్లుల మోద 

'ధ్రీమయంలు, Boni 

ep 

10,0009% మెంచి 

eyes పద్దులు 

ass అన్ని wo m | m| m| e| 72| 792 

మొత్తం Z [aen | 2208 | 23421 | 22506 | 24171 





వైన వేర్కొన్ల sé ఆభ్‌ ఇండేయాలొని నేటుమెంట్లు నుంచి థాపొందించినది. 


ఐతే, బదిలీ చేసిన వ్యయభారాలను భరించడానికి కేటాయించిన ఆదాయ వనరులు 
సరిపోనందున, సాధారణ ఆంచనాకు మించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి జమకట్టవలసి 
కూడా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇంపీరియల్‌ నిధుల నుంచి బెంగాల్‌ ప్రభుత్వానికి 


ఈ దిగువ కేటాయింపులను చేసింది:- 











సంవత్సరం కేటాయింపు 

రు. 
1877-78 48,32,000 
1878-79 44,57,000 
1879-80 40,82,000 
1880-81 37,07,000 
1881-82 33,32,000 





కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1677-78 నుండి 1081-82 


151 














మధ్య పరగణాలో' 
19778 అదివరకే. | వాలగింపులు| ప్రతిపాదిత 
వ్యయం పద్దులు $6 పరచిన Son 
గ్రాంటు గ్రాంటు 
మొత్తం 
జ. సాంపులు చట్లాలు'న్యాయం, 
చిల్లరవేస్తుల నుండి BOA చెల్లింపులు. 47000 47,000 
dore 62,000 52,000 
స్టాంపులు 14000 3490 
DoDo ధార్జీలు మినహా భూమిశిస్తు 665,000 
పరిపాలన (ఆశారట్సు, కరెన్సీ ఆఫీసులు కాక) 3,39,000. 
చిన్న చిన్న శాఖలు (వాతావరణ పరిశోధన, 
చరిత, పరిశోధన విభాగాలు కాక) 4000 sowo] 774000 
n న్యాయం 6,91,000. 
షర మరియు స్టాంపులు 69,000 
me (beo చెల్లింపులు, 
ల ఉస్కాంట్లో మనవ) 5000 
MM దానిని కలిపేది - 
Piu సేవలకు ప్రస్తుతమున్న గ్రాంటు 27,73,000 2773000 
కాష్ట్రాలు భరించవలసిన సర్వీసులకు 
గాను మొత్తం గ్రాంటు 46,60,000 4570000 














ఈ వ్యయాలను భరించడానికి శేంద్రప్రభుత్వం, మధ్య రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఈదిగువ 
ఆదాయ వనరుల నుండి వచ్చే రాబడిని వాడుకోవడానికి అనుమతిని ప్రదానం చేసింది. 
































శటాయించిన అదాయ వనరులు | 1876-7లో ఆదా ఊహించిన పెరుగుదల రేటు 
dij అంచనా, (ప్రారం ఆదాయపు అంచనా 
re [ree [ eres 
4. E 5. తు 
ET 13900 — (1450000 | 1510000. | 1570000 
970000  |sz500 | 980000 | 985000. 
న్యాయం 17000 | 17500 | 18300 | 191000 
yf saw (erue sm 
ములు, తక్కువ 
శ్వాలకు డ్రావేసిన ఎోంజి 
,'10006లకు మించి 
చూపించని మరేదైనాపద్దు) 7000. 7000 100 7000 
మొత్తం | ~= [2607,00 | 26.80.000 | 275500 
పైల్‌ ఎవరింఎన గెకిటు నుంచ సూళ్చేడమైనది. 
V జెట్‌ ఆఫ్‌ ఇండియా, పార్ట 1, 1877 బాస్‌ 2 పుట 274 


152 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ ఆదాయాలు కూడా సరిపోక పోయేసరికి, కేంద్ర ప్రభుత్వం ఇంపీరియల్‌ నిధుల 
నుంచి కొంత గ్రాంటుగా ఇచ్చి సర్దుబాటు చెయ్యాలని నిర్ణయించింది. 








సంవత్సరం కేటాయింపు 

రు. 
1877-78 19,63,000 
1878-79 18,90,000 
1879-80 18,17,000 





కేటాయించిన ఆదాయాలతో బాటున్న షరతును అనువర్తింపచేయడం వలన ఈ 
కేటాయింపులు మార్పులకు లోబడి ఉండేవి. ఆ షరతు ననుసరించి కేటాయించిన ఆదాయ 
వనరుల రాబడి సాధారణ అంచనా కన్నా పెరిగితే కేంద్రానికి అందులో సగం జమ 
కట్టవలసి వచ్చేది. అదే విధంగా పొందుపరచిన సర్వీసుల కయ్యే వ్యయం మామూలు 
అంచనా కన్నా పెరిగినప్పుడు ఆ పెరిగిన మొత్తంలో సగాన్ని కేంద్రం భరించేది. 


బొంబాయి 


బొంబాయి" రాష్ట్ర ప్రభుత్వ బడ్జెటుకు వస్తే ఈ దిగువ పద్దులను బొంబాయి రాష్ట్ర 
ప్రభుత్వ బడ్జెటు నుంచి భరించాలని పొందుపరచడం జరిగింది. 





వ్యయం సద్దుల శిర్తికలు 


[273 


అదివరకే నిరాక 


తొలగింపులు 
గ్రాంటు మొత్తం 


pi 





3 
4 

© 

7 

s. 

14 

16. చిన్న చిన్న శాఖలు 
16. చట్టాలు: న్యాయం 
18 నవపేద్ర సంపద 

20. ప్లొసియాస్టికల్‌. 

21. Bá " 

22. స్టేషనరీ మరియు స్టాంపులు 

24. అలవెన్సులు, శేటాయంపులు 
26. సూపర్‌ జన్యువేషన్‌ అలవెన్సులు 
28. 2e 

misoo% ప్రస్తుత 
కేటాయింపులను కలుపవలెను 
మొత్తం 





5,67,000 


2,13,96,000. 


1,04,54,000 

















5,6200. 


1... గెజిట్‌ ఆఫ్‌ ఇండియా - పార్ట |, 1877 అగస్టు 4, పుట 488, 


3,18,50,000 


'శేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1877-78 నుండి 1881-82 


153 





ఇదివరకే పొందుపరచన సర్వీసుల ద్వారా వస్తున్న రాబడులకు అదనంగా కేంద్ర 
ప్రభుత్వం బొంబాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దిగువ ఆదాయ వనరులను అప్పగించింది. 


కేటాయించిన ఆదాయ వనరులు (000 తొలగించనైనది) 











[1876-77 లో ఊహించిన పెరుగుదల de వనరుల 

'శేటాయించన ఆదాయ Me | ఆదాయపు | _ ననుసరించి ఆదాయప్ప' eoi 
erre [vere fiero లామా 
రు. రు రు రు రు 


1. భూమిశిస్తు ఇనాందారి 
సర్హుబాట్ల ద్వారా సర్వీసు 


fosse 


mam 
pose) 
కంర మని od 
అమ్మకాలు, దర్భార్‌ 
Sides, 

రు dnos మంచి 
పేర్కొనని ores 





మొత్తం 














IBS ఆభ్‌ ఇండియా నుండి SASOIA 





ఆదాయ వ్యయాల మధ్య తేడాను సర్దుబాటు చెయ్యడానికి బొంబాయి బడ్జెటులో 
చేసిన కేటాయింపులు ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 








సంవత్సరం కేటాయింపులు 

రు. 
1877-78 1,53,20,000 
187879 1,51,70,000 
187980 1,49,20,000 
1880-81 1,47,70,000 
1881-82 1,46,20,000 





154 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. నంపుటం -e 





ఈ కేటాయింపులు, మధ్య రాష్ట్రాలకు విధించిన షరతు వంటి షరతుకు లోబడే 
ఉండేవని గమనించవలసి ఉంటుంది. 
పంజాబ్‌ 
మిగిలిన రాష్ట్ర బడ్జెటుల్లో కేటాయించిన ఆదాయం నిద్ధాంతాన్ననునరించి ఏర్పరచిన 
బడ్జెట్‌ పంజాబ్‌ ogen. 


బడ్జెటులో పొందు పరచిన శీర్షికలను ప్రత్యేకంగా ఇక్కడ చూపటం జరిగింది. 











పొందుపరచిన వ్యయ Terram p 
కలు DIYS గ్రాంటు | తొలగింపులు సంఘటిత 
నికర గ్రాంటు 
LA . 
రిఫండులు 65,000 
'భూఆదాయం (సెటిల్మెంట్‌ ఛార్జీలను mud) 1621,00 
ENG 58000 
స్టాంపులు 72000 
Jos (భ్రాతా, కార్యాలయం 
డబ్బు. సెటిల్మెంట్‌ bo) 97400 
చిన్న శాఖలు 1400000 | 224000 51,3000 
చట్టం: న్యాయం 20,94,000 
వృద్దావ్య, పదవీ 
Bieb అలవెన్సులు 
ఓదార్పు. గ్రాట్యుటీలు 338,000 
ఇతరాలు (రెమిటెన్సులు మినవా) 41,000 
det టప 89,000. 
ప్రభుత్వా 
Sido ede al aqoa క్‌ 5422000 
10784300 | zz«o | 10550000 














శౌ ఛాళ్టీలను భరించటానిక్‌ (delay) ఈ కింది ఆదాయాలను Sous ప్రభుత్వానికి 

కేటాయించటం జరిగింది. 

శేటాయించిన నికర ఆదాయం అంచనా వేసిన రాబడి 

ఆదాయాల ios 1876-7 
జ్‌ 








అంచనా వేసిన పన్నులు, 
స్టాంపులు 
oo - న్యాయం 


అతరత్రా(వినిమయం వల్లవచ్చిన 
లాభు, బిల్లుల 

లోని క్లైమ్‌ చెయ్యని బిల్లులు 
మొత్తం 











శ్లేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1677:78 నుండి 1881-82 155 





ఈ ఆదాయాలను చేసుకోటం కోసం భారత ప్రభుత్వం, అభివృద్ధిలో తన వాటా 
స్టాంపుల నుంచి, చట్టం - న్యాయం నుంచి Mzio నుంచి కొంత కేటాయించుకొన్నది. 
'అంచెనా వేసిన ఫలితం కన్నా, అంచనా వేసిన వ్యయం పెరిగినందువల్ల, సమతౌల్య 
సాధనకు పంజాబ్‌ ప్రభుత్వానికి ఈ (క్రింది కేటాయింపులను ఇవ్వటానికి ఒప్పుకుంది. 








సంవత్సరం కేటాయింపు p 3835 చట్టం 
తక్కువ వాటా, న్యాయంల నుంచి 

తుది కేటాయింపు 

1877-8 6570000 107000 64,63,000 
18789. 5340000 85000 52,65,000 
1879-80 53,10,000. 53,10,000 





SES ప్రభుత్వం. ఈ ఆదాయ శేటాయింపుల నూతన సిద్దాంతాన్ని అంగీకరించలేదు. 
పాత పద్ధతినే ఒప్పుకుంది. అస్సాం, బర్మా రాష్ట్ర బడ్జెటులను ఈ అధ్యాయంలో చేర్చలేదు. 
వాళ్ళ రాజ్యాంగాల్లో ఉన్న సిద్దాంతం మున్ముందు చేసే అధ్యయనానికి సంబంధించిన 
అధ్యాయానికి చెందింది కనుక ప్రస్తుతం దీని అవసరం లేదని భావించడమైనది. 


రాష్ట్ర బడ్జెట్‌ల అభివృద్ధిలో రెండోస్తాయి అధ్యయనాన్ని పూర్తిచేసే ముందు, అది 
ఉన్నప్పుడు సాధించిన ఫలితాలను తీసుకోడం అవసరం. ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలకు 
చాలినంత లభించింది. కేంద్ర ఖజానాకు ఎంత లాభం సమకూరింది. రాష్ట్రాలకు సాధించిన 
ఫలితాలను ఇవ్వగలిగింది - పరిశీలించడానికి ఇది అవసరం. 











శాష్టాలు సాంవత్సరిక మెగుళ్ళ. లొట్ట 

re [ sema | wee [ mes జూ 
మా sms | cem | amm onem | enum 
p maamo | sese | some | onn [255100 
వాయువ్య రాష్ట్రాలు, 
అవధ్‌. 4,469. 237,100 320729. 280790 | 687,613 
పంజాబ్‌ 18,578 48,105 7,017 59,497 | 135,979 
put emen | mam | mar | sress | wares 




















భారత ప్రభుత్వ ఆర్థిక, రెవెన్యూ ఖాతాల నుంచి గ్రహించటం జరగింది. 

దీని మూలంగా ఒక్క బొంబాయికి తప్ప తక్కిన రాష్ట్రాలకు కేంద్ర (ప్రభుత్వం 
సరఫరా చేసిన నిధులు రాష్ట్ర బడ్జెట్‌ కార్యశ్రమ నిర్వహణకు సరిపోవటమే గాక, వ్యయానికి 
అవసరమైన ఆదాయాన్ని హీడా' సమకూర్చింది. 


రాష్ట్రాలకు సరిపోయినంత ఉండటం, ఇవ్వటం అనేది 1879-80 లోను, 1880-1 
లోను tod ప్రభుత్వానికి చేసిన సహాయాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళ విత్తాలకు ఆటంకం 


156 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాకుండానే ఇవ్వటం జరిగింది. 1879వ సంవత్సర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానం కొంత 
శ్లీష్టంగా ఉండింది. 1879-80లో 1,395,000 TÉ రమారమిలోటు అంచనా వచ్చింది. 
రూపాయ విలువ తగ్గటం, ఆఫ్‌గనిస్తాన్‌తో శత్రుత్వరి రావడం ఇందుకు ముఖ్యకారణాలు. 
రక్షణ దృష్ట్యా. భారత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల పాలనల కోనం తమ తమ ఖర్చులను 
తగ్గించుకోమని కోరింది. ఎంత తక్కువ ఖర్చు పెడ్తే అంత మంచిది. ఐచ్చిక వ్యయాన్ని 
(optiona) ఆపివేయటానికి, వాయిదా వెయ్యటానికి, కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో 
చర్యలు తీసుకోటం జరిగింది. అవసరమైతే తప్ప వాస్తవంగా అవసర్‌ం aot తప్పు 
జీతాల పెంపుదల కాని, సెబ్బంది పెంపుదలకు కాని ప్రతిపాదన లేమి చేయరాదు.' రెండో 
స్థాయి రక్షణకు గాను భారత (ప్రభుత్వం ఆజ్ఞలను మంజూరు చేసింది. అందులో తదుపరి 
ఆదేశాలు వచ్చేవరకు. "సర్దుబాటు ఏర్పాట్లు "స్తానిక ప్రభుత్వాలతోనే జరగాలి. రూ. 2500 
P చిలుకు అంచనా వేసిన కొత్త పనులను కేంద్ర. రాష్ట్రీయ నిధులకు భారంగా అంతకు 
ముందే మంజూరైనప్పటికీ ఖర్చు చేయరాదు.? 

ఉత్పాదక ప్రభుత్వ పనుల వ్యయంమాద sos ఎక్కువగా అధిక స్థాయిలో 
తగ్గింపులు జరగాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వ కేంద్ర బడ్జెట్‌లో సమతాల్యసోధనకు 
ఈ పరిమితులు చాలవని భావించడం జరిగింది. “పెరిగిన పన్నుకు ప్రత్యామ్నాయంగా 
ప్రభుత్వం ఒక (ప్రణాలికను ఆనునరించింది. ఈ ప్రణాళిక రాష్ట్ర బకాయిలకు గాను 
బెదార్యంతో చేస్తున్న అధిక పన్నుల విధింపు ఉత్తమ (ప్రత్యామ్నాయం అయినప్పటికీ రాష్ట్ర 
విత్త విషయంలో మౌలిక పరిస్థితులను రద్దుచేయటం, కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. రాష్ట్ర 
(ప్రభుత్వాలు కోరినప్పుడు ధర్మ కర్సత్వ బాధ్యతగా విడుదల చేయవచ్చు. భారతదేశం 
రాష్ట ప్రభుత్వాలతో చేసుకున్న షరతుల పవిత్రత కన్నా. ఆ ప్రభుత్వ పవిత్రతయే గొప్పది. 
నే ఈ క్రింది మొత్తాలను కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మిగుళ్ళ నుంచి పొందింది. 




















రాష్ట్రం 

దూ రు రూ 
వాయువ్య సరిహద్దు రాష్ట్రం w 10 2 
* Th 7% 15 
బొంబాయి n 4 8 
పంజాబ్‌ a 3 6 
బర్మా E a 5 
మధ్యపరగణాలు 2% m 5 
మద్రాసు 2 2 4 
అస్సాం 1% 1% 3 
మొత్తం 30» an | s 








V. అర్థిణాఖ తీర్మానం, నం. 40639. 11-1878 
2 అర్ధికాఖ తీర్మానం 1-5-1879. భారత ప్రభుత్వ MB మొదటి భాగం Mays 1879 d. 329 


'శేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెటు 1677:78 నుండి 1891-82 157 





ఈ సవాయాలను 188235! తిరిగి చెల్లించటం జరిగింది. అంతవరకు కేంద్ర 
ప్రభుత్వానికి అవి లాభదాయకాలే. కనీసం కేంద్ర ఖజానాకు కొంత ఊరట. వాస్తవానికి 
'కేంద్ర ఖజానాకు సంక్రమించిన లాభం రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసిన సర్వీసుల 
కేటాయింపుల్లో తగ్గింపులు. ఈ తగ్గింపులు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత జరిగిందో ఈ కింద 
పొందుపరచటం జరుగుతున్నది. 








శాస్తం తగ్గింపు 

వాయువ్య రాష్ట్రాలు 35400 మొత్తం కేటాయింపులో 5కాతం 
అయోధ్య 73,000 s 

బెంగాల్‌ 5,90,000 

మధ్య వరగణాలు 90,000 $ 

బొంబాయి 73,000 

పంజాబ్‌ 241,000 





కేంద్ర ప్రభుత్వం పొందిన మొత్తం లాభం ఇంతటితో పూర్తవలేదు. దీంతోపాటుగా 
రెండు రకాల లాభాలను పేర్కోవాలి. కేటాయించిన ఆదాయాల ప్రామాణిక ఫలితాన్ని 
గమనించినప్పుడు దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. న్యాయోచితంగా వీటి చరిత్రయే 
ఎక్కువ. రాష్ట్ర సర్వీసులకే భారత ప్రభుత్వం తగ్గింపు మొత్తాలను కేటాయించింది. ఫలితం 
ప్రామాణికంగా (కిందిస్థాయిలో నుంచే ఏ రకంగా చేసేదో అంతకంశే ఎక్కువగా విటిని 
'అప్పజెప్పింది. కేటాయింపుల్లో ఈ తగ్గింపు అసాధారణ అంచనాలకు నంబందించింది. ఈ 
దత్రం చేసిన ఆదాయాలు, (ప్రత్యక్షంగా వచ్చిన లాభం ప్రామాణికత కన్నా అధికమే. ఇవి 
ఆదాయాల నిలుపుదలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించినవి. పరిస్థితులకు 
లోబడ్డ ఈ ప్రభుత్వం ఎంత సంపాదించిందని చెప్పటం కష్టం. మొత్తానికి కేంద్ర ఖజానాకు 
వచ్చిన లాభం రూఢి అయిందని చెప్పక తప్పదు. 


ఈ విధంగా కేటాయింపు ఆధారంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక పథకం 
విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్రాల రెండింటి దృష్ట్యా కూడా ఇది విజయవంతేమైనది. ఇవి 
'కెండూ పరస్పర అవగాహనలో ఈ పథకాన్ని ముందుకు నడిపి అభివృద్ధి సాధించాలన్నది 
మూడో స్థాయి. 


na 


VI అధ్యాయం 
ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 
1882-83 నుండి 1920-21 


రాష్ట్రాల బడ్జెటుల విస్తరణ దిశగా వేసిన ప్రతి అడుగులోనూ, ఇదివరకే వివరించినట్లు 
వాటిల్లో పొందువరచే అంశాలకు అయ్యే ఖర్చులకూ, ఆదాయాలకూ మధ్య సమతుల్యం 
సాధించడమనే కష్టతరమైన పని కీలకాంశంగా ఉంటూ వచ్చింది. రాష్ట్రాల అర్థిక వ్యవస్థల 
పరిణామంలో ఇంతవరకు చేపట్టిన రెండు చర్యలూ, ఒకటి 1871లోనూ మరొకటి 1877లోనూ. 
రాష్ట్రాల బడ్జెటుల సమతౌల్య సాధన దిశలో రెండు విస్పష్టమైన ప్రయత్నాలు. మొదటి 
సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంచిత నిధి నుంచి కొన్ని మొత్తాలను 
రాష్ట్రాలకు కేటాయించేది. ఆ తరువాత చేపట్టిన విధానంలో ఈ పద్ధతి ద్రవ్యసరఫరా 
విధానాన్ని పాక్షికంగా సవరించి, రాష్ట్ర ప్రభుత్వాల వినియోగానికై కొన్ని ఆదాయ వనరులను 
కేటాయించడం జరిగింది. ఆదాయ వనరుల కేటాయింపు పద్ధతి 1871-2లో ప్రారంభించిన 
పద్ధతి యొక్క ఒక తీవ్రమైన లోపాన్ని వరిదిద్దడానికే ఉద్దేశించినది. ఆ పద్ధతిలో స్థానిక 
ప్రభుత్వాలు, తమ ఖర్చులను తామే భరించాలన్న నిబంధన ఉండేది. e ఖర్చులేమో 
క్రమంగా పెరిగే తత్వం ఉన్నట్టివి. ఆదాయాలేమో ఖచ్చితంగా నిరారించినవి కాకపోయినా, 
ఎదుగుదలకు అంతగా అవకాశం లేనటువంటివి. అందువల్ల సర్దుబాటు దృష్ట్వా 
పరిశీలించినప్పుడు రాష్ట్రాల బడ్జెటుల్లో లోటు ఏర్పడటం అనివార్యమయ్యేది. 1871 నాటి 
చర్యల కన్నా, 1877 చర్యలు మెరుగైనవే అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ సర్గుబాట్లకు 
తగినంతగా ఉండనందువల్ల, మ్రాను ప్రభుత్వం ఈ విస్తృత పద్ధతిని అంగీకరించడానికి 
నిరాకరించింది. 1877 పథకాన్ని బర్మా. అస్సాం రాష్ట్రాలకు వర్తింప చెయ్యలేదు. అయితే 
1879లో కేంద్ర (ప్రభుత్వం ఈ పథకాన్ని ఆ రాష్ట్రాలకు కూడా ప్రతిపాదించినప్పుడు, 
నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం అనివార్యమైంది. కొన్ని రాష్ట్రాలలో నిరంతరం 
“పెరిగే ఖర్చులను, నిర్ణీత ఆదాయాల నుంచి తట్టుకోవడం అనే సమస్యను పొదుపుగా 
ఖర్చు పెట్టడం, నిర్వహణా పద్ధతులను మెరుగుపేరచుకోవడం వంటి చర్యల ద్వారా 
సాధించినప్పటికీ, బర్మా రాష్ట్రంలో ఈ కొరతను తీవ్రంగా గుర్తించడమైనది. రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థల పద్ధతిని ప్రారంబించిన అనంతరం 7 సంవత్సరాల కాలంలో ఆ రాష్ట్రపు వ్యయం 
సగటున రు. 1,98,45,970 దాకా ఉండేది. ఏడు సంవత్సరాలకు కేటాయించిన సగటు 
మొత్తాల పరిమాణం, ప్రత్యేక చేర్పులను కూడా కలుపుకున్నప్పుడు, రు. 2,20,770 దాకా 
ఉన్నది. అంటే d. 21, 76,800లు అధికమన్నమాట. మొత్తమ్మాద ఏటా 3 లక్షల 
రూపాయలు అధిక కేటాయింపు జరిగిందన్నమాట. అయితే అదే కాలంలో జరిగిన ఖర్చులు 


అదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 18253 నుంది. 1920-21 159 





రు. 240,77,885 వరకూ ఉన్నాయి. wot రు. 42,31,915 అధికంగా ఖర్చయిందన్నమాట. 
cb ఏటా దాదాపు 6 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయల మేరకున్న అదనపు 
'శేటాయింపులకూ, 6 లక్షల రూపాయల మేరకున్న అదనపు ఖర్చులకూ మధ్యన గల 
తేడాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేయవలసి వచ్చింది. ఈ 
ప్రత్యేక గ్రాంటు ఏటా రు. 2 లక్షల 75 వేల వరకూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరపతిని 
కాపాడేందుకు ఇలా చెయ్యక తప్పలేదు. 'ఇలా అనుబంధ కేటాయింపులు abdo ydo 
దాని ప్రభావం ఎంత నిరుత్సాహజనకంగా ఉంటుందో Tog ప్రభుత్వం గుర్తించకపోలేదు. 
ముందుగానే రాగల అవసరాన్ని గుర్తించి ఉండినట్లయితే, బర్మాకు. రాష్ట్రాల వారీ 
'శేటాయింపులలో ముందుగానే 22 1/2 లక్షల దాకా పెంచి ఉన్నట్లయితే, ఆ తర్వాత, 
wot మొత్తాన్ని అనుబంధ కేటాయింపుల ద్వారా సమకూర్చి. పొదుపు సిద్దాంతానికీ 
నమర్థమైన నిర్వహణా వద్ధతికీ భంగం కలిగించడం కన్నా ఎంతో బాగుండేదన్న అభిప్రాయం 
కలిగింది. 


(ద్రవ్య సరఫరా పద్ధతిగా కేటాయింపుల పద్ధతి ఎంత లోపభూయిష్టమైనదో బర్మా 
అనుభవం వల్ల కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. “రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల విజయానికి 
ఆదాయ వనరులలో un తగ్గులను sora చేముకునే పద్ధతి 'ప్రధానమైనదని 
శేంద్రం గుర్తించింది. అందువల్ల బర్మాకు ఆదాయవనరుల కేటాయింపు అనివార్యమైనది. 
రాష్ట్రాల అవసరాలను బాగా అవగాహన చేసుకున్న అనంతరం, రాష్ట్రాలు శేంద్ర నిధులకు, 
తగినన్ని మిగులు నిధులను సమకూరుస్తున్న విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం. 
“ఇదివరకటి కన్నా మరింత ఉదారంగా, తమ వాస్తవ అవసరాలకు సరఫరాలను పొందే 
అర్హత రాష్ట్రాలకు ఉండవలసిందే"? నని కేంద్రం అంగీకరించింది. బర్మా రాష్ట్రానికి ఉదార 
శెబాయింపుల పద్ధతి నుంచి, సరఫరా రంగంలో నూతన పద్ధతిని అనుసరించడం జరిగింది. 
1877-8లో, మధ్యపరగణాలు, వాయువ్యరాష్ట్రాలు - అవధ్‌, పంజాబ్‌, బొంబాయి, బెంగాల్‌ 
ఈ అయిదు రాష్ట్రాలతో చేసుకున్న ఏర్పాటు ఫలితంగా, భారత బడ్జెటులో పాందువరచే 
ఆదాయ వ్యయ Soros, విస్పష్టమైన రెండు వర్గాలుగా విభజించడం జరిగింది: (1) 
పూర్తీగా కేంద్రపరమైనవి; (2 పూర్తీగా శాష్ట్రాలపరమైనీవి. (3) కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల 
నంయుక్ర పరమైనవి. పూర్తిగా కేంద్ర - vá (ప్రభుత్వ పరమైన ఆదాయ వ్యయ శీర్దికలు, 
bm, విషయంలో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉండేవి. శేంద్ర రాష్ట్రాల సంయుక్త 
పరమైన వన్న పేరుతో విడిగా రూపాంపీంచిన పద్దు విషయంలోనే తేడాలు వచ్చాయి. దీని 
(ప్రకారం కొన్ని రకాల ఆదాయాలనూ, వ్యయ భారాలనూ మిగతా వాటితో 'వేరుపరచి 





V. అర్థిక శాఖ తీర్మానం నెం. 1488, తేది. 1879 మార్చి 26 పేరా 2 
M అర్థిక శాఖ తీర్మానం నెం. 1488, తేది 1879 మార్చి పేరా. 22 
B. అర్థిక వివరణ 187940, పేరా, 24 


160 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రూపొందించారు. కొంత మేరకు నిర్లీతమైన దామాషా ప్రకారం వీటిని కేంద్ర - రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య పంపిణీ చేశారు. ఈ ఏర్పాటు (ప్రధాన లక్ష్యం రాష్ట్రాల ఆదాయ 
వనరులలో నిర్ధారిత తత్వానికి బదులుగా నర్హుబాటు తత్వాన్ని ప్రవోశపెట్టెడమే. అతర 

రాష్ట్రాల ఆర్థిక dijo విషేయంలో వాటికి నిర్ణయించిన కేటాయింపుల స్థానంలో ఆదాయ 
వనరులను కేటాయించే పద్దతిని ప్రవేశపెట్టినందువల్ల ఈ సర్దుబాటు తత్వాన్ని సాధించారు. 
అయితే వాటి ఆదాయాలలో ఖచ్చితమైన ఆదాయాలున్నంత మేరకు వాటి ఆర్థిక వ్యవస్థలలో 
నిర్ధారిత తత్వం ఉన్నక్లు. అయితే బర్మా విషయంలో మాత్రం, నిర్ధారిత కేటాయింపుల 
స్థానంలో, క్రమంగా పెరిగే ఆదాయ వనరుల్లో వాటాలను ప్రవేశపెట్టినందువల్ల రాష్ట్ర 
ఆదాయం సమగ్రమైన సర్దుబాటు (సాగుడు) తత్వాన్ని వుణికి పుచ్చుకున్నట్లయింది. అలా 
చేసి ఉండకపోతే పెరుగుతున్న వ్యయభారాన్ని భరించడం ఎంతో కష్ట సాధ్యంగా పరిణమించి 
ఉండేది. 


ఆదాయవనరుల్లో వాటాల పద్ధతి ప్రకారం బర్మా రాష్ట్ర బడ్జెటు చట్రాన్ని తిరిగి 
రూపొందించడంలో. పూర్తీగా కేంద్రపరమైనవిగా వర్గీకరించిన ఈ దిగువ అంశాలు మినవో, 
అన్ని రకాల ఆదాయ, వ్యయాలను పూర్తిగా రాష్ట్రపరమైనవిగా వర్గీకరించారు:- 
e ఆదాయవ్యయాలు 
తపాలా కార్యాలయం j 
తంతి J 
లెక్కల శాఖ క్ల! 
వాతావరణ శాఖ 


రాజకీయ శాఖ 
సంచిత నిధికి జమలు, L 

Gies బిల్టులపై ప్రీమియము, 

క్రెయిము చెయ్యని ఎక్కేంజి బిల్లు 

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తపరమైనవిగా వర్గీకరించిన మూడవ రకపు 
ఆదాయవనరుల్లో ఈ దిగువ అంశాలు పొందుపరిచారు:- 

1. భూమిశిస్తు, కాపికేషను పన్నుతో నవా, అయితే మత్స్యపరిశ్రమ, కేవలం 
మత్స్య పరిశ్రమకే చెందినవిగా వర్గీకరించడానికి వీలులేని, భూమిశిస్తుల 
తిరిగి చెల్లింపు, వసూలు ఛార్జీలు, 'సెటిల్మెంటు ఛార్జీలను మినహాయించి. 
అటవి ఆదాయం. తిరిగి చెల్లింపులకయ్యే వ్యయం. 
బియ్యం పైన విధించే ఎగుమతి సుంకం, తిరిగి చెల్లింపులు. 
ఉప్పు ఆదాయం; తిరిగి చెల్లింపులకయ్యే ఖర్చు. 


Nonan 


'ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 100293 నుండి 1920-21 161 





ఈ మూడవ గ్రేణిలోని అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడానికి 
నిర్ణయించిన దామాషా ప్రకారం కేంద్రం వంతు, క్క గా, రాష్ట్రం వంతు 1 గా ఉంటుంది. 
'ఈ రకమైన సరఫరా పద్దతిని అనుసరించినందువల్ల, ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా 
బర్మా, సాగుడు (సర్దుబాటు) గుణం కలిగిన నిధులను పొందగలిగింది. ఇందులో ఉభయ 
ప్రభుత్వ వాటాలు నర్భారితమై ఉన్నప్పటికీ, శేటాయించిన, లేదా వాటాకు వచ్చిన మొత్తం 
ఆదాయ పరిమాణాన్ని బట్టి ఏ నంవత్సరానికా సంవత్సరం రాబడి మారుతూ ఉండేది. 
అయితే బర్మా ప్రభుత్వం తన అధీనానికి అప్పగించిన ఆదాయ వనరులను ఏ విధంగా 
“పెంపొందించుకుంటున్నదనే అంశంమోద మొత్తం పరిస్థితి ఆధారపడి ఉండేది. అది 
కనుక, తన విధిని సక్రమంగా నిర్వహించినట్టయితే, ఇతర రాష్ట్రాల వలె దాని శ్రమ వృధా 
అయిపోయేది కారు. 


ఆదే సూత్రాన్ని, ఇంతవరకు 1871 నాటీ పాత పద్ధతిలో ఉండిన అస్సాంకు కూడా 
వర్తింపచేశారు.. బర్మా విషయంలో నూతన పద్ధతి అమలు ప్రారంభమైన తర్వాతనే, 
'అస్సాంతో ఈ కొత్త ఏర్పాటు చేసుకోవడం జరిగినప్పటికీ, రాష్ట్రాల బడ్జెటుల్లో సమతౌల్యం 
సాధించే సూత్రాన్ని, ప్రశంననీయమైన విధంగా అమలుజరపలేదు. సూత్రాన్ని సాధించే 
దిశగా ముందడుగు వేయడంలో జరిగిన ఈ తృటికి కారణం, కేంద్ర ప్రభుత్వ ఊగిసలాట 
విధానం కాదు; సందర్భానికి సరిపడే అవసరాన్ని బట్టి అలా జరిగింది. ఈ రాష్ట్రాన్ని 
బెంగాల్‌ రాష్ట్రంలో విలీనం చెయ్యాలన్న సంకల్పం ఉండినందువల్ల, అస్సాం రాష్ట్ర బడ్జెటును, 
బెంగాల్‌ రాష్ట్ర బడ్జెటును ఏ ప్రణాళిక ననుసరించి రూపొందీస్తున్నారో అదే ప్రణాళిక 
ననుసరించి రూపొందించినట్లయి, వాటి ఆర్థిక 20040 పరిపాలనా విలినీకరణ వలెనె 
నులభతరం కాగలదని భావించారు. అందువల్ల 1877 నుంచి బెంగాల్‌ రాష్ట్ర ఐడ్జెటులో 
ఆదాయ, వ్యయ శీర్షికలు ఏ ఏ అంశాలకు సంబంధించి ఉండేవో. వాటన్నింటినీ. తాత్కాలిక 
ఫ్రాతిపదికపైన కేంద్ర బడ్జెటుకు మార్చిన న్యాయాధికారుల" శీర్షికతో సవా, 1879లో 


అస్సాం బడ్జెటులో కూడా పొందుపరిచారు. నూతన సూత్రాన్ని అనువర్తించిన ఒకే 
ఒక అంశం. అస్సాం బడ్జెటులో భూమిశిస్తును, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 
ఉమ్మడి అంశంగా చేర్చారు. ఇందులో 4/5$ వంతు రాష్ట్రానికి, 1/5 వంతు కేంద్రానికి 
వాటాగా నిర్ణయించారు. 


ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నూతన ఏర్పాటుకు చెందిన లాభదాయకమైన 
ఫలితాలను, ఈ రెండు రాష్ట్రాలకు పాత పద్ధతిలో రూపొందించిన బడ్జెటు అంచనాలకూ 
Pa, పద్ధతిలో రూపొందించిన బడ్జెటు అంచనాలకూ మధ్యగల తేడాలను వివరించే ఈ 
దిగువ పట్టికను పరిశీలిస్తే సులభంగా బోధపడుతుంది: 





V upire తీర్మానం నెం. 1508, తేదీ 1879 ఏప్రిల్‌ 17. 


162 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 























000 వదలివేయనైనది. 
అస్సాం బడ్జెటు అంచనాలు 
పాత పద్దతి 

38799 [167580 
పౌండ్లు | పౌండ్లు 
శెనిన్యూ ans | 2110 
ఖర్చు 2253 | 261 
మిగులు 
తరుగు melos 
నికర 
బాలెన్సు 208 | 55 














కేంద (eid అరక marp తీర్మానం నెం. 1249 dó, 1879 మార్చి 13 నుండ 


ఆదాయాలలో వాటాల పద్దతి ప్రకారం నూతన విధానాన్ని బర్మా, అస్సాం రాష్ట్రాలో 
ఒక్కసారి ప్రవేశపెట్టిన తర్వాత, మిగతా రాష్ట్రాలకు ఐదే విధానాన్ని వర్తింపచేయకుండా 
ఉండగలగడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యపడలేదు. 1877లో చేసిన ఏర్పాట్లు కొద్ది కాలమే 
అమలులో ఉండటమే కాక, అన్ని రాష్ట్రాలకూ సమకాలం వరకు కూడా అమలులో లేవు. 
ఒక బెంగాలు - బొంబాయి రాష్ట్రాల విషయంలో మాత్రమే ఈ ఏర్పాట్లు 1877-8 నుంచి 
ఐదు సంవత్సరాల వరకు అమలులో ఉన్నది. బర్మా - అస్సాం రాష్ట్రాల విషయంలో 
కూడా అవి అంతమైనాయని దీనివల్ల తెలుస్తూనే ఉన్నది. ఆదాయాలలో భాగస్వామ్యం 
'ప్రాతివదికమాద పునర్నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ఈ (ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 
జాప్యం చేసింది. అలా చేయడంలో విజ్ఞతను ప్రదర్శించింది. ఆదాయాలలోనూ, భారాలలోనూ. 
వాటాలకు సంబంధించిన ఈ నూతన విధానాన్ని సార్వత్రిక ప్రాతిపదికపై అమలు జరపడం 
అంత త్వరగా చేయవలనిన మార్చు కాడు. దీనిని ప్రయోగదశలోనే ఉంచినట్లు వరిగణంచడమే 
విజ్ఞత, రాష్ట్రాల బడ్జెటుల విషయాన్ని ఏకపక్షంగా నిర్ణయించి నందువల్ల సంభవించే 
అపౌకర్యాలను గమనించడం కూడా జరిగింది. రాష్ట్రాల బడ్జెటుల్లో అనేక సమగ్రమైన 
సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ అంగాలే అనగా కేంద్ర బడ్జెటు అంగాలే నన్న నత్మాన్ని శేంద్రప్రభుత్వం 
గమనించింది. మిగతా అందరి అవనరాలనూ, కోరికలనూ, అత్యవసర పరిస్థితులనూ 
గమనించకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బడ్జెటు అంచనాలను రూపొందిస్తూ పొవడం 
MES పద్ధతి కాదని గ్రహ్రీంచడమైనద ఒకదాని కోరికలను, మరొకదాని అపనరాలతో 
పోల్చి నిర్ణయించే ఈ పోల్చి చూచి, సర్దుబాట్లు చేసే ప్రక్రియను. విభిన్న రాష్ట్రాలను 
సమదృష్టితో చూడగలిగినప్పుడే వాంఛనీయమైన ఫలితాలు సాధించవచ్చు కనుక, రాష్ట్రాల 
బడ్జెటుల నన్నింటినీ ఒకేసారి పరిశీలించవలసి ఉంటుంది. ఈ పరిశీలన ప్రాధాన్యతను 
గమనించి, బర్మా - అస్సాం రాష్ట్రాల అనుభవాల ప్రయోజనాలను పొందడానికి సమయం 


'ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 100283 నుండి 1120-21 163 





గడించేందుకు, కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాల ఆమోదంతో - ఆయా సందర్భాలను బట్టి 
తగ్గించడానికి లేదా పొడిగించడానికీ పూనుకొని, అన్ని ఒప్పందాలూ చివరికి 1882 మార్చి 
318 అంతమయ్యేట్లు ఏర్పాట్టు చేసుకున్నది. 


1882-9 ఆర్థిక ఏర్పాట్లు 


1882-3 నుంచి అన్ని రాష్ట్రాలతోనూ చేసుకున్న ఆర్థిక ఏర్పాట్లు, 1878లో బర్మాలో 
అమలుపరచిన సూత్రాన్ని విస్తరించడమే నన్నది గమనార్హం." ఆదాయ - వ్యయాలకు 
సంబంధించిన కొన్ని శీర్షికలను - సాధ్యమైనన్ని తక్కువ వాటిని, స్వల్పమైన స్థానిక 
మినహాయింపులతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వపరమైనవిగా వర్గీకరించడం జరిగింది. 


ఇతర. అంశాలను పూర్తిగా రాష్టాలపరమైనవిగా వర్గీకరించారు. మిగిలినవాటిని 
మధ్యస్థంగా సంయుక్షమైనవిగా వర్గీకరిందీ. శేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు చాలావరకు 
సమానంగా భరించేవిగా ఏర్పాటు చేశారు. రాష్ట్రాల పరంచేసిన అంశాల నుండీ, వాటాలుగా 
పొందే ఆదాయాల నుండీ వచ్చిన రాబడుల కన్నా. రాష్ట్రాల పరమైన వ్యయం పెరిగిన 
నందర్భాలలో అదనపు భారాన్ని ఇదివరకటి మాదిరిగా, కేంద్రనిధి నుంచి నిర్ధారిత కెటాయింవుల 
ద్వారా భరించడానికి బదులు, బర్మా విషయంలో తప్ప పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆదాయంగా 
వ్గీకరించిన భూమిశిస్తులో ప్రతిరాష్ట్రానికీ నిర్ధారిత శాతం ప్రకారం కేటాయింపు జరపడం 
ద్వారా సర్దుబాటు చేశారు. బర్మా విషయంలో ఈ శాతాన్ని, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా 
చెందిన బియ్యపు ఎగుమతి నుంకానికీ, ఉప్పు ఆదాయానికీ కూడా విస్తరింపచేశారు. 


1882 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల పథకాన్ని విస్తరించడంతో పాటు. ప్రస్తుతం వర్గీకరించిన 
మూడురకాల వర్లీకరణలకు ఆదాయ- వ్యయాలకు సంబంధించిన వివిధ శీర్షికలను 
సమాకరించడంలో సులభమైన, సమానమైన సూత్రాలను రూపొందించాలని కూడా 
కేంద్రప్రభుత్వం ఆతురత చెందింది. 1877లో కుదుర్చుకున్న ఒప్పందాలు విభిన్నంగానూ, 
నంక్షిష్టంగానూ ఉండేవన్న విషయాన్ని మనమిక్కడ గుర్తించవలని ఉంటుంది. అన్ని 
రాష్ట్రాలకూ ఒకే రకమైన వ్యయభారాలను నిర్ణయించలేదు. ఒక వ్యయభఖారం ఒక రాష్ట్రంలో 
'కాష్ట్రపరంగా ఉంటే, మరొక రాష్ట్రంలో కేంద్రపరంగా ఉండేది. అదే విధంగా వ్యయభారాన్ని 
బదిలీ చేసినప్పుడు తరుచుగా ఒక గ్రాంటును విభజించేవారు. ఒక భాగాన్ని రాష్ట్రపరంచేసి 
మరొక భాగాన్ని శేంద్రపరమైనదిగా అట్టి పెట్టుకునేవారు. ఆదాయపక్షంగా కూడా ఏర్పాటు 
తక్కువ సంక్షిష్టమైనదిగా ఉండి ఉండలేదు. కేటాయించిన ఆదాయవనరులను లెక్క కట్టడంలో 
కూడికలు చాలా క్షిష్టతరంగా ఉండేవి. 1882 ఏర్పాట్లలో ఈ రెండు రకాల లోపాలూ 
తొలగిపోయాయి. ఏ d ఆదాయ, వ్యయకీర్ణికలను రాష్ట్రాల పరం చేశారు, వేటిని కేంద్రానికి 
'అట్టిపెట్టారు. వేటిని ఏ మేరకు విభజించారనేది స్పష్టపరచడానికి ఈ దిగువ విధంగా. 
ప్రయత్నించారు. 

V. Tog ప్రభుత్వ ugi వాణిజ్యశాఖ తీర్మానం నెం. 3363 తేది, 1881 - సెప్టెంబరు -13 





164 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 











ఆదాయాలు 
శేంద్రపరం E 
1. భూమిశిస్తు vásésé ఉన్నది. బర్మాలో మత్స్య పరిశ్రమ, 
$E మిగిలిన దంతా వాయేవ్య, అవధ్‌ రాష్ట్రాల్లో తెర, 
'బహాబర్‌. దూధి IA వేసూళ్ళ 
నుంచి వీటి మిల్లుల నే 
రీల బాడుగలి, బొంబాయిలో 
వునరుద్ధేంచిన నర్వీను భూములపై 
'బాడుగేటు, నర్వీసు తగ్గింపులు, అన్ని 
idi నిర శాతం కేంద్ర భూమ 
SEE రాష్ట్రే ఆదాయం. రాష్ట్ర 
వ్యయానికి “ మధ్య వ్యత్యాసాన్ని 
పోగొట్టడానికి వరికోత * 
"o gorja మొత్తం ఏమా లేదు 
mo అడవి సగం సగం 
Voy 5 s 
TES : జ 
౪. i$ ఏమో లేదు మొత్తం 
veo కస్టమ్స్‌ vá జాబితాలో చేరని dj విధుల కంచే మిగిలిన 
అన్నేటికన్ని. వన్నీ. బర్మాలో మాత్రం భూమిశిన్తులో 
మౌదీరిగానే ఎగుమతి సుంకాల్లో 
సమాన జదాయశాతం. 
wm. ఉప్పు vg జాబితాలో లెని తప్ప | ఉప్పుపై సుంకం తప్పు, ఉప్పు 
eio తప్పు మిగిలిన పద్దులు 
బర్మాలో మాత్రమే భూ ఆదాయ వేట్లో 
ఉప్పు సంకానికి కూడా ed. 
Xo నల్లమందు మొత్తం ఏమి లేరు 
X స్టాంపులు అర్థభాగం అర్థభాగం 
X. రెజిస్టేపన్‌ తే p 
w పోస్ట్‌ ఆఫీను ఏమి లేదు మొత్తం 
XV. అల్పసంఖ్యాక శాఖలు. " s 
Wi నాసా చట్టరాన్మాయం] C t 
xw. పోలీస్‌ 3 2 
XU. సముద్రనంపద అప్పుడున్న'ట్లే ఇవ్పుడున్న'మ్లే 
XX విద్య ఏమి లేదు మొత్తం 
XX వైద్యం s 
XXI. స్టేషనరీ. ప్రింటింగ్‌ | o" * 
xu. వడ్డీ రాష్ట్ర జాబితాలో లేనివి తప్ప | ప్రభుత్వ సెక్యూరిటిల (రాష్ట్ర పై వడ్డీ 
XXV. ఇతరత్రా శేండ్ర 2055 మిగిలినవి 





exo ప్రీమియం, 








'ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 189243 నుండి 1920-21 165 





ఆదాయాలు 





శేంద్రపరం 





లావాదేవీలు అభ్యర్థించని 











వినిమయ చిల్లులు 
వాటి లాభం. 

XV. రైల్వే ఇప్పుడున్నట్లు ఒక్కొక్క రాష్ట్రంలో, రాష్టయమైన 
XXe. నీటిపారుదల, 

నౌకాయానం ji 
01/1. ఇతర ప్రభుత్వ మిలిటరీ పనుల రిసిట్లు మిగిలినవి 

వనులు' 
XXX. లండనుతో 20d 

లావాదేవీల వల్లలాభం| మొత్తం ఏమి లేదు 

వ్యయం 
— Dee wis 





Ge నిధులపై వడ్డి 
సేవింగ్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు 


ఆదాయం విషయంలో కేంద్ర 
భాగస్వామ్యం 

భూమిశిస్తు వనూలు కోసం 

ఆదే శాతం ఛార్జీలు సర్వేల 

ధర (కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు 
ముందు పెట్టిన ఖర్చు. బొంబాయి, 
మద్రాసు కాకీ ఇతర ప్రదేశాల్లో 
Tot à 
అదాయం మోద ఉంచటం 





mre 
వడ్డి సంవత్సర ప్రారంభంలో 
Shot org 4 vatzue 
శాతం పెట్టుబడి ఆనంవత్స 
eer E pers 
ఉల్ఫేదక Quod పనులనే 
వర్గీకరించినా, లేక పోయినా వాటి 
Sirma uoa poa. ud 
ఆదోయం నుంచి కొంత em 
అందజేయటం లేక స్తానిక డిబిం+ 
ఎప్పులలో ఎప్పుడూ ఉండే మనవ 
mem 

Een 


ఆదాయాల 
రాష్ట్ర భాగస్వామ్యం 
మిగిలినవి 




















es కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 
వ్యయం 
dado vie 
* og 12 భాగం 12 భాగం 
7 Mod న 
P 
శ కాష్టధరలు | ఏమి లేదు మొత్తమంతా 
MN E 3 
w ఉప్పు మద్రాసులో మొత్తం, అతర మిగిలినవి 
చట్ట ఉప్పు కొనటం, ఉత్పత్తి 
చేయటం, బెంగాల్లో తగ్గిం! 
పద్దతి - కార్యక్రమామ. 
Soma భారతదేశంలోని 
పోర్చుగీసుల ఉప్పు ఆదాయ, 
పాలనకు సంబంధించిన ఛార్జీలు 
11. నల్లమందు. | మెత్తం 
12. స్టాంపులు | అర్ధభాగం. 
18. gs |“ 
15. పోస్ట్‌ ఆఫీసు | ఏమి లేదు మొత్తం 
w vos |" ^ 
17. Pes ఖాతా, కరెన్సీ, కార్యాలయాలు, మిగిలినవి 
SBA) బ్యాంకులకు అలవెన్సులు 
18. చిన్న శాఖలు | పురావస్తు, వాతావరణ మిగిలినవి. 
సంబంధమైన శాఖలు 
19. చట్టం, 
నాయం ఏమి లేదు మొత్తం 
a పోలీసు సరిహద్దు పోలీసులు, మిగిలినవి 
Tog Ga pho 
సంబంధమైన ఉప్పు 
నిరోధక వీధులు 
a sears | ఏది ఏమైనా, ప్రస్తుతం ఏది ఏమైనా 
22 విద్య శేంద్రానిక చెందింది ప్రస్తుతం రాష్ట్రీయమే 
23 మతసంబంధ | మొత్తం ఏమి లేదు 
24 వైద్య ఏమి లేదు మొత్తం 
25. స్టేపనరీ, హంటింగ్‌ శేంద్ర స్పోరుకు కొన్న pisa hs 
దగ్గర కొడా సంపాదిరచినవి. " 
29 రాజకీయ | మెత్తం ఏమ్‌ లేదు 
27. అలవెన్సులు | మొత్తంశాష్ట్ర జాబితాలో లేనిది బొంబాయిలో, వద్దులు అప్పుడు 
కేటాయింపులు visto 
26 మొత్తం ఏమి లేదు 








'ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 182248 నుండి 1920-21 167 




















వ్యయం 
das vES 
2. cs రాష్ట్ర జాబితాలోని పద్దులు Mes ees మై 
xe s " abe mis. భార 
Mi saa Qo éd 
Sees. గటట ob en 
వహాంచాలి - తను ఖర్చు చేసున్న 
తరవాతి గ్రాంటులు, నీఫారనులు - 
ఎంత సంపాదించిన" ఎంతే చెల్లించినా 
w ఇతరత్రా. | డబ్బు oami) - మిగిలినది 
సరఫరా బిల్లులపై తగ్గింపు 
31. కామ సెకండరీ బాధ్యత పూర్తి రాష్ట్రపరం 
ఉపశమనం 
౩2. రైల్వేలు ప్రస్తుతం ఉన్న్లు 'తనాడు ఏదీ రాష్ట్రవరంగా ఉన్నా 
x. నీటిపారుదల |" E 
34. ఇతర qos ప్రభుత్వ కార్యకలాపాలు, మిగిలినవి 
ప్రభుత్వ | బ్రిటిష్‌ బక్మాలో తపు 
పనులు 
ఉప్పే. de 
కేంద్ర iea aaea 
మంటు ab) కార్యాలయాలు, 
Borde సర్వేయర్‌ వరల 
కార్యాలయం. 
38. వినిమయ | మొత్తం ఏమి లేదు. 
నష్టం | 
AE ll 





1881-82 లావాదేవీలలో (ప్రభుత్వం ఏటా 470,000 ivi సంపాదించాలని 
సంకల్పించింది. ఈ మొత్తం నుంచి, మధ్య పరగణాలకు, దిగువస్థాయి సివిల్‌ సర్వీసుల 
పరిస్థితిని మెరుగుపరచడానికైతేనేమి, ఇతర సాధారణ అవసరాల కైతేనేమి 77,9006 
dodi తిరిగి చెల్లించింది. రాష్ట్ర ప్రజాపనులకు గాను మద్రాసుకు 20,000ల పౌండ్లు, 
'బ్రాయవ్యరాష్ట్రాలూ - అవధ్‌కు 326,000 పౌండ్లూ - అందులో అవధ్‌లో అదనపు కొనుగోలుకు 
కాను. 10,0009 పొండ్డూ, మిగతా 316,000ల పౌండ్లు, స్థానిక పన్నుల రమిషనుకూ. 
తిరిగి చెల్లించడమైంది. ఉదారమైన ఈ చెల్లింపులే కాక, Horas ప్రోత్సాహక ప్రారంభం 
నిమిత్తం 285,0009 odz, బర్మాకు 20:000ల odn, వాయువ్య రాష్ట్రాలకు 55,000 
Doar, తమ తమ మిగుళ్ళలో 1881-2 సంవత్సరాంతంలోగా కలుపుకోవడానికని కేంద్రం 
మంజూరు చేసింది. ఈ ఉదారమైన చెల్లింపుల మొత్తం ఏటా 496,000 పౌండ్లు కావడంతో, 
వీటా 470,000 iri; సంపాదించు కోవాలనకున్నదల్లా, ఏటా 26,000ల పౌన్లు నష్టం 
భరించవలసి వచ్చంది! 

1. 1882836 సంబంధించిన అర్థిక నివేదిక ప్ప 15 





168 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ద్రేసంగాలు. సంపుటం -ë 





దీంతోబాటు, కేంద్రప్రభుత్వం 1879-80, 1880-81లో రాష్ట్రాల మోద విధించి 
'రాబట్టుకున్న మొత్తాలను కూడా ఆయారాష్ట్రాలకు తెరిగి చెల్లించింది. ఐతే ఈ వైఖరి 
ఎక్కువకాలం కొనసాగలేదు. రాష్ట్రాలపట్ల అత్యంత ఉదారంగా వ్యవహరించిన కేంద్ర 
ప్రభుత్వం 1882లో నమోక్ష చేనుకున్న తర్వాత వెనుకంజ వేయవలని వచ్చింది. రాష్ట్రప్రభుత్వాల 
మిగులనిధుల మోద ఉదారంగా, నిధులను విధించి రాబట్టుకునే పద్ధతిని 1886-76" 
మళ్ళీ ప్రారంభించారు. ఆ సంవత్సరపు ఆర్థిక నివేదికను సమర్పిస్తూ కేంద్ర (ప్రభుత్వ 
ఆర్థికసభ్యుడు ఈ విధంగా వాదించాడు: 


"22, 1885-6 అంచనాలను సమర్ప్చించడమైంది .. భారత పరిపాలనా వ్యవస్థ, 
ఆర్థిక వ్యవస్థలలో ఒక నూతనాధ్యాయం (ప్రారంభమైంది. 1882 నుంచి ప్రారంభమైన 
MoRó విశ్రాంతి కాలం ముగిసే దశ ఆసన్నమైంది .... మధ్య ఆసియాలో e తర్వాతి 
సంవత్సరాలలో సంభవించిన ఘటనల దృష్ట్యా, ఐరోపా శక్తులలోని గొప్పశక్తులలో urbs 
'దేశంతో భారతదేశానికి దాదాపు సంబంధం ఏర్పడింది. ఈ పరిస్టితి నుంచి ఉత్పన్నమైనటువంటి, 
“నైనిక శక్తిని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత నుంచి, భారత దేశం తప్పించుకోజాలదు. 
ఊహించిన మాదిరిగానే సంఘటనలు జరిగిపోయినవి; "అనుకున్నట్లుగానే వాటి పరిణామాలను 
'మన అంచనాలను తారుమారు చేశాయి. అంతర్గత ప్రగతికోసం శాంతియుతంగా సాగిస్తున్న 
కృషి మార్గం మరికొంత కాలం వరకూ నిరాఘాటంగా కొనసాగుతుం దనుకున్నదల్లా. 
కొనసాగేలో లేదు. బలవంతంగా మార్గాన్ని మార్చుకొనక తప్పడం లేదు". 

ఈ తుఫానును తట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఇతర పద్ధతులలో, 
రాష్ట్రాల వనరుల నుంచి ' పిండుకోవడానికి రెండోసారి ప్రయత్నించింది. 1886-87లో, 
రాష్ట్రాల మిగులు నిధుల నుంచి 400,000 పౌండ్ల సొమ్మును నమకూర్చుకున్నది. ఆ 
కాలరిలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని సంక్షిప్తంగా ఈ దిగువ పట్టిక ద్వారా తెలునుకొనవచ్చు. 














E వార్తిక మగుళ్ళూ = తరుగులూ 
1683-4 10045 [ eer 
పౌండ్లు పౌండ్లు పౌండ్లు 

మధ్య పరగణాలు 76212 18,047 115,656 

p soco — sers 717408 

అస్సోం sae | es 28,576 

బెంగాల్‌ 148.627 48,910 52,911 

వాయువ్య రాష్ట్రాలు, 

es = | 281,222 | 3570600. | -89,272 12,408 

పంజాబ్‌ 110988 | 15765 | -81,845 3,106 

es 108,421 10820 | -87.284 78.689 

బొంబాయి. 149.804 «2.585 6006 161.359 








* నవత్సురాంతానిక వడలు లోనే లేదు. 

+ నవానేంగా 264 fid నలిపోయింది. 

dur నంవత్సరం కరెంటు ఆదాయంలో కరెంటు phy పోగా 26A. 

కేంద qd వారిక అలక YIS - UTDI అకౌంట్లు నుండ SPESIS 


'ఆదాయవవరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 1882-88 నుండి 1926-21 160 





1882-3లో రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఏర్పాట్లకూ అదివరకటి ఏర్పాట్లూ 
మధ్య తేడాలు ఉన్నాయి. ఇదివరకటి ఏర్పాట్లలో రాష్ట్రాలకు నిర్ణీత కేటాయింపు లుండిన 
స్థానే, కేంద్ర వనరులలో రాష్ట్రాలకు వాటాలు కల్పించడమే కాకుండా, ఇతర ప్రధానమైన 
అంశాలలో, ఉదాహరణకు కాలపరిమితుల విషయంలో కూడా తేడా ఉన్నది. రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థల ఫలితాలను సూచించే పట్టికలో 1871-7 మధ్య అంకెలు ఉన్నప్పటికీ, 
ఏర్పాట్లు ఆరుసంవత్సరాల వరకు కొనసాగినట్లు భావించకూడదు. ఏర్పాట్లు ఏ ఏడాదికా 
ఏడాది ప్రాతిపదికన చేస్తూ, ఎప్పటికప్పుడు సవరింపులూ, సర్దుబాట్లు చేసుకుంటూ 1877 
వరకూ కొనసాగించినవని గ్రహించవలని ఉంటుంది. ఫలితాలను ఒకేసారి ఆరుసంవత్సరాల 
కాలపరిమితికి సంబంధించి వివరించడంలో ఉద్దేశం, పాటించిన నూత్రం ఆరు సంవత్సరాల 
పాటు కొనసాగినందువల్లనే గాని, ఏర్పాట్లు అంతటి కాలపరిమితి వరకు చేసినట్టివని 
వివరించడం కాదు. 1877 తర్వాత చేసిన ఏర్పాట్లు మరికొంత దీర్ణకాలం వరకు చేనినట్టివి. 
రెండు సందర్భాలలో వాటిని ఐదు సంవత్సరాల వరకు చెయ్యగా మిగతా సందర్భాలలో 
రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు చేసినటువంటివి. నిర్ణీత కేటాయింపుల పద్ధతి 
వంటి స్వల్పకాలిక పద్ధతి ఫలితంగా కేంద్ర నిధికి అత్యంత (ప్రయోజనం సమకూరింది. ఈ 
ఏర్పాట్ల లక్ష్యం కేంద్ర ప్రభుత్వ పరిమిత వనరుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అశెంచే 
ఆకాంక్షలకు ఖచ్చితమైన పరిమితులు విధించడమే నన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. 
అయితే ఏర్పాట్ల కాలపరిమితి మరింత దీర్ణకాలం వరకు కొనసాగినట్లయితే, లక్ష్యసాధన 
మరింత సులవయ్యేదన్నది వాస్తవం. అయితే దీర్ణకాలపరిమితి వల్ల కేంద్ర నిధికి లాభాలు 
సంపాదించాలన్న ఆకాంక్ష నెరవేరేది కాదు; ఒప్పందపు ఆదాయపక్షాన్ని త్వర త్వరగా 
సవరించే హక్కును కేంద్రం కోల్పోయి వుండేది. జేబులు ఖాళీగా ఉంచుకొని దీర్ణకాలం 
నిరిక్షించవలనిన అవసరాన్ని తగ్గించుకోవాలన్న కోర్కెవల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లను 
మరింత కాలం పొడిగించకుండా ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పోయింది. ఒప్పందపు 
కాలపరిమితిని సాధ్యమైనంత మేర తగ్గించుకుంటూ పోయింది. అయితే కేంద్ర ప్రభుత్వ 
దృష్టిలో ప్రయోజనకరంగా భావించినది - రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో అసౌకర్యంగా 
పరిణమించింది. కాలపరిమితి స్వల్పమైనదైనందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ కర్తవ్యాలుగా 
సంక్రమించిన కార్యకలాపాలకు, తమకు కేటాయించిన నిధులను అప్పగించడంలో 
వెనుకాముందు ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. తమ తమ రాష్ట్రాల పరిధిలో ఆర్థిక 
వ్యవస్థలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించలేకపోయాయి. రాష్ట్రాలు ఖచ్చితమైన ఇక 
ఆర్థిక విధానాన్ని రూపొందించుకొని అమలు జరపలేకపోయాయి. సవరించిన తర్వాత 
విధించే నూతన ఏర్పాట్లు, అమలుపరచ నారంభించిన ఆర్థిక విధానాన్ని, ఫలితాలను 
చూడకుండానే విరమించుకునే పరిస్థితి గానీ, మౌలికంగా సంస్కరించుకోవలసిన పరిస్థితి 
గానీ దావురించవచ్చు నని రాష్ట్రాలు భయపడ్డాయి. ఒక సంవత్సరపు బడ్జెటు, ఆ సంవత్సరంలో 
సంభవించే ఆర్థిక లావాదేవీలను ప్రతిబింబించే దస్తావేజు కన్నా మించి ఎటువంటి 


170 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రయోజనాన్ని ఒనగూర్చేది కాదు; కాని, దాన్ని రూపొందించిన వారు మాత్రం ఖచ్చితమైన 
ఒక విధానానికి అనుగుణంగానే అది రూపొందినట్లు చెప్పుకునేవారు. అయినప్పటికీ, 
ఎంతటి విజ్ఞతతో రూపొందించిన విధానమైనా, అనాలోచిత సంఘటనల వల్ల, సదరు 
విధానపు ప్రయోజనాన్ని నీరుగార్చగల, సర్వసామాన్య పరిస్థితులు రూపొంది విఫలం 
అయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా పనిచెయ్యడానికి ఆటంకంగా. 
పరిణమించిన (ప్రధాన లోపం ఇదే. ఎప్పటికప్పుడు సవరించే విధానం, సాధారణమైన 
ఆందోళనకర సంఘటనలకు మూలమైంది. ఏ రెండు పరిస్థితుల మధ్యనైనా ఉండేకాలవ్యవధి 
ఆత్యంత స్వల్పమైనది కావడంతో పరిస్థితులకు స్థిరత్వం ప్రసాదించలేకపోయింది. స్వల్పకాలిక 
వ్యవధి వల్ల కేంద్ర (ప్రభుత్వ ఖజానాకు ఒనగూరే ప్రయోజనాలను, దానివల్ల రాష్ట్రాలు 
ఎదుర్కొనవలసి వచ్చే అసౌకర్యాలు వమ్ము చేస్తున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం. 
1882-3లో ఏర్పాట్లను సవరించినప్పుడు, ఈ ఏర్పాట్లు కనీసం అయిదు సంవత్సరాలు 
కొనసాగాలని నియమం చేసింది. అంటే అమలు ప్రారంభమైన తర్వాత ఐదు సంవత్సరాలు 
పూర్తికాకుండా వాటిని సవరించడానికి వీలులేదు. 


1887-8 సవరింపులు 


పైన వివరించిన నియమం కారణంగా 1882-3లో చేసిన ఏర్పాట్ల కాలపరిమితి 
1887లో ముగిసింది. అప్పుడు చేపట్టిన సవరింపులు, ఆ తర్వాత చేపట్టిన సవరింపులు 
కూడా, రెండు రకాల ఆదాయవనరుల విధానాన్ని మార్చలేదు. అంటే పూర్తిగా రాష్ట్రాలవరమైన 
ఆదాయవనరులు, పూర్తిగా కేంద్రపరమైన ఆదాయవనరులు అనేవి ఈ రెండు వర్గాలు. 
రాష్ట్రాల బడ్జెటులను సమూలంగా సవరించిన ప్రతి సందర్భంలోనూ 1882లో విడమరచిన 
విధంగా ఈ రెండు వర్గాలను ఉన్నదున్నట్లుగానే కొనసాగనివ్వడం దాదాపు ఒక సంప్రదాయం 
అయిపోయింది. సవరింవులు అవనరమైనప్పుడల్లా సవరింపులకు గురైన అంశాలన్నీ మూడవ 
వర్గం అనగా రాష్ట్ర - శేంద్ర ప్రభుత్వాలకు సంయుక్తంగా సంక్రమించేవి, లేదా విభజిత 
శిర్దికలనీ వర్గికృతమైన అంశాలు మాత్రమే. 


1887-8లో సవరింపులకు (ప్రేరకమైన నిర్ణయకాంశం, ఇదివరకే వివరించినట్టు, 
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అసంత్నప్తికరంగా ఉండటమే, దాన్ని మెరుగుపరిచేందుకు 
'నంయ్యక్త శీర్షికలో చేర్చిన అంశాలకు సంబంధించిన వాటాలను గణనీయంగా మార్చడమైనది. 
స్థానిక ప్రభుత్వాలు స్టాంపుల ఆదాయం నుంచి MS Sod» ఎక్సయిజు ఆదాయం 
నుంచి నాలుగోవంతు మాత్రమే పొందడానికి అనుమతించారు. ఆ రెండు పద్దుల క్రింద 
చేసే ఖర్చులను కూడా అదే దామాషాలో భరించాలని నిర్ణయించారు. భూమిశిస్తు వాటాల 
దామాషాను కూడా సవరించారు. అందులో 3/4వ వంతు కేంద్ర (ప్రభుత్వ వాటాగానూ, 
నాలుగోవంతు మాత్రమే రాష్ట్రాల వాటాగానూ, నిర్ణయించారు. అయితే కేంద్ర నిధులు 
అప్పటికీ చాలినంతగా ఎదుగలేదు. మిగతా రెండు వర్గాలకు చెందిన కొన్ని శీర్షికలను 


ఆదాయవనరుల మ్య బడ్జెటు 19243 నుండి 192021 
Piha mye ఇట్ల 


171 





To సవరించవలసి వచ్చింది. ఉప్పు, కస్టమ్స్‌, వడ్డీలు, సేద్యపు నీరు, రైల్వేల వంటి 
వానిని కేంద్రం తన అధీనంలోనికి. తనకు ప్రయోజనకరంగా తీసుకున్నది. కేంద్ర నిధి 
పొందిన ప్రయోజనాల వివరాలను ఈ దిగువన ఇస్తున్నాము. 





ఇద నా 














రాయ వనరులు 
“పెరుగుదల 
EM 
భూమిశిస్తు 47000 
స్టాంపులు (reris వగం నుంచి 1/4కు తగ్గించారు.) 810,000 
Shwe (వాటాను సగం నుంచి ౩4కు Tori) -947,500 
ఇంపీరియల్‌ అధీనంలోనికి వచ్చిన 
'బర్మా యొక్క ఉప్పు ఆదాయం 5000 
“కస్టమ్స్‌ ఆదాయం 185900 215000 
అంచనా వేసిన పన్నులు - విభజితమైనవి -290,000 
BE రైల్వేల మొత్తం రాబడి - నాగపూర్‌ - ఛత్తీస్‌ గఢ్‌ 
Xo se 310000 
కాన్‌పూర్‌ - రెట్నేయిరా 
ప్రావిన్షలైక్‌ అయిన కూర్చు బెంగాలు -540,000 
'ఖద్చలు pm a 
తరుగుదల. ప్రయోజనం 
పు Sos drm 
కాష్ట్రాలకు పరం చేయడం 145000 
'అంప్‌రియలైజ్‌ అయిన బొంబాయి ఉప్పు -90,000 
to^ tus, - 50,000 
Mis ఖర్చులు = 
ష్ణ sepso 305000 
'శేంద్రపరమైనవి -215000 ౩95000 
4- 
và పరమైనది -70000 
శంస పరమైనది - 65000 
నీటిపారుదల - రాష్ట్రపరమైనది - బెంగాల్‌ 65,000 
sy Seh- 230000 
20,000 


వివరించిన చిన్న చిన్న పద్దులను చేరిస్తే 











172 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కేంద్ర నిధికి కలిగిన ప్రయోజనాన్ని వివిధ రాష్ట్రాలకు ఈ దిగువ వివరించిన దామాషాలో 
పంపిణీ చేయడం జరిగింది. 














శాష్ట్రాల పేర్లు ప్రధానమైన రాష్ట్ర Wo క్రిం ఆదాయ వనరులలో 187 
పెరుగుదల esemes పోల్చినప్పుడు నవరింపులు 

భూమిశిస్తు [ స్తాంపులు మొత్తం వనరులలో 

= ఎక్సేయిజా వార్డిక తగ్గుదల 

మొత్తం. 

>ò * >ò * 

మధ్యరాష్టాలు 2200 | 45500 | 47700 1580 
బర్మా 4700 4200 18000 ' 

అస్సాం 22300 | 21300 | 43600 2460 

Bond 19200 | 171550 | 190750 103,600 

వాయువ్యరాష్టాలు aoo | 130150 | 138150 100000 

పంజాబ్‌ ౩2800 | 25100 | 55900 

మద్రాసు zuo | 142550 | 150300 17440. 

బొంబాయి 99.000 | 198550 | 297550 221.300 

మొత్తం 195950 | 741900 | 937550 540.100 








బర్మాకు 10000 DÉ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఉండక 
పోయినట్లయితే ఈ మొత్తం కేంద్ర నిధికి నికర ప్రయోజనంగా చెంది ఉండేది. అందువల్ల 
నికర ప్రయోజనం ఏడాదికి 530,100 పౌన్లకు తగ్గింది. 

1887-92 మధ్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, విభిన్న రాష్ట్రాల మిగులు తరుగులను 
సూచించే ఈ దిగువ పట్టికలోని అంకెల దృష్ట్యా అంచనా వేసుకోవచ్చు. 


శాష్ట్రాల పేర్లు హార్దిక్‌ మెగులు/తదుగు 











భారత్‌ (దుత్త వారిక అక - ఆదాయ వేదికల నుండ నమహూర్షనైనది. 


ఆడాయవనరుల భాగస్వామ్యం ద్యారా బడ్జెటు 173 





1892-3 సవరింపులు 


ఐదేళ్ళ కొకసారి సవరించాలన్న నియమాన్ని పాటిస్తూ రాష్ట్రాల ఏర్పాట్లను ఆ 
తర్వాత 1892-36 సవరించారు. ఆ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే నూతన 
ఏర్పాట్లు, 1887-8 ఏర్పాట్లకు భిన్నమైనవి కావు. అయితే సంయుక్త ఆదాయ వనరుల 
వాటాలను నర్గుబాటు చెయ్యడంలో రాష్ట్రాల పరం చేసిన వనరుల నుంచి పెరిగే ఆదాయం 
ద్వారా కేంద్ర నిధికి అత్యధికంగా ప్రయోజనం పెరిగే ఆదాయం ద్వారా కేంద్ర నిధికి 
అత్యధికంగా ప్రయోజనం చేకూరేట్లు ఏర్పాటు చేశారు. వాటాలను తిరిగి సర్దుబాటు 
చేయడం వల్ల కేంద్ర నిధికి ఈ దిగువ విధంగా ప్రయోజనం చేకూరగలదని అంచనా 
వేశారు;- 








శాష్టాలు 1891-2 (సవరించిన) శేంద్ర ప్రభుత్వం 
అంచనాల ప్రకారం, 1987-8 నుండి 'మిగుల్ఫుకున్న 
1891-2 వరకుండిన అంచనాల కన్నా మొత్తం 
పెరిగిన మొత్తాలు. 
రు రు. 
మధ్య రాష్ట్రాలు 119,200 22.100 
దిగువ బర్మా 384900 58,800 
బెంగాల్‌ 517.700 51500 
వాయువ్య రాష్ట్రాలు - బెధ్‌ 53,300 5600 
పంజాబ్‌ 195400. 41,000 
se% 313.200 103,800 
బొంబాయి 399,200 131,600 
అస్సాం 99,800. 
మొత్తం 2042700 468,300 





అయితే కేంద్ర నిధికి నమకూరిన ఈ ప్రయోజనం ఫలితంగా, ఆ తర్వాతి సంవత్సరంలో 
రాష్ట్రాలకు సాధారణంగా ఖర్చుకాగలదని వేసుకున్న అంచనాలకూ - వాటికి వదిలిపెట్టిన 
వనరులనుంచి సాధారణంగా సమకూరగలదని వేసిన రాబడి అంచనాలకూ మధ్య అఖాతం 
సాధారణమైపోయింది. రాష్ట్రాల సాధారణ ఖర్చులకూ - సాధారణ రాబడులకూ మధ్య 
సమతౌల్యాన్ని సాధించడానికి గాను కేంద్రం, ITOS మొత్తాలలో సర్దుబాటు కేటాయింపులు 
చేసే కాలం చెల్లిన పద్ధతులను మళ్ళీ అవలంబించింది. ఫలితంగా ఆ కాలానికి, అంచనా 
355 వాస్తవిక ఆదాయోలకూ - ఖర్చులకూ మధ్య తేడాలు ఏర్పడినప్పటికీ, ప్రతి రాష్ట్రానికీ 
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సర్దుబాటు అంకెలు యావత్‌కాలానికి గాని ఆయా 
రాష్ట్రాల విషయంలో అంచనావేనిన ఆదాయ వ్యయాలనూ, వాటి వాటి సర్దుబాటు మొత్తాలనూ 
ఈ దిగువ పట్టికలో గమనించవచ్చు:- 


174 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం 


























Eo ఆదాయాలు 
fap శాబడులలో సర్దుబాటు మొత్తం 
రాష్ట్రాలు వాటా. క్రింద. | కేటాయింపులు వ్యయేం 
లభించిన 
సాధారణ 
రాబడులు 
&. 5. a. ము 
మధ్యరాష్ట్రాలు 567,600 22050 | 788,100 788,100 
దిగువ బర్మా 1427,00 E MET | 1841800 
అస్సాం 657700 -n270 | s4s000 45,000 
బెంగాల్‌ 4249500 "Mae | 4165500 | 4,105,900 
వాయువ్య 
రాష్ట్రాలు = అవధ్‌ 400.500 cmo | 3152900 |. 3152900 
పంజాబ్‌ 1.370.400 348,500. 1,718,900 1,718,900 
ses 2479.30 325400 | 2804700 | 2304700 
బొంబాయి 3,123,900 771,400 | 3865300 | 3895300 





ఈ ఏర్పాట్టు అమలు జరిగిన కాలంలో రాష్ట్రాల బడ్జెటులో ఆయా సంవత్సరాలలో 
కనపరచిన మిగుళ్ళూ - తగుళ్ళను పరిశీలించినట్లయితే, భారీ మొత్తాలలో కాజేసుకోవడం 
- నిర్ధారిత కేటాయింపులు కొనసాగించడం అనే పద్దతి వల్ల సంభవించిన దుష్పరిణామాలు 
గమనించవచ్చు:- 























vES THAM = తగళ్ళు 
3x3 | sea [ sees | rese | 10067 
* ను & 5. s. 
మధ్య రాష్ట్రాలు coe | eom | see | seem | orem 
EA sss | sossa | -272319 | 226505 70 
అస్సాం. oa | ase | arae | 3050 | 25421 
వాయువ్వరాష్టాలు 
- అవధ్‌ nez | asis | esor | seme | eee 
బెంగాల్‌ ses | assar | enne | woe | 186558 
పంజాబ్‌ seo | aeo | 24911 cue | ఈం 
మద్రాసు 159.081 3366 | 92328 | sene | 200508. 
బొంబాయి [mee | sows | 202 | woso | 21109 





"xw వాలను వొత్తిగా మిగలలేదు. 
Tu qaid DOR. US ఆదాయాలను నివేదికల dol SAPRISTI, 





అదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 175 





ఈ ఏర్పాట్లకు సంబంధించిన కాలంలో రాష్ట్రాలకు dos ఆర్థిక ఏర్పాట్లు ఆ 
To చివరికాలంలో ప్లేగు, కరువులు రావడంతో చాలావరకు అతలాకుతంరి అయిపోయినవని 
'అంగీకరించవలని ఉంటుంది. ఈ రెండు ఉపద్రవాలను ఎదుర్కోవడానికి రాష్ట్రప్రభుత్వాలు 
విధిగా ఖర్చు చేయవలసి వచ్చిన మొత్తాల కారణంగా వాటి ఆదాయ వనరులు బొత్తిగా 
మూసుకొనిపోయి, ముఖ్యంగా మధ్యరాష్ట్రాలూ - వాయువ్య రాష్ట్రాలూ దివాళా తీసే పరిస్థితికి 
పచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వీటిని ఆదుకోవడానికి 1896-97లో ఆ రెండు రాష్ట్రాలకు ఈ 
దిగువ మొత్తాలను విరాళంగా adosi- 


మధ్య రాష్ట్రాలకు రు. 526 లక్షలు 
వాయువ్య రాష్ట్రాలు అవధ్‌కు - రు.1,609 లక్షలు, 
1896-97 సవరింపులు 


రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలలో ఏర్పడిన లోటును 1896-7లో సవరించిన ఏర్పాట్ల 
(ప్రకారం కొరత మేరకు నరిదిద్దడం జరిగింది. 1892లో అనుమతించిన దానికన్నా మరికొంత 
అధిక మొత్తంలో వాటి ఆదాయ వ్యయాలను కేంద్రం అనుమతించింది. పాత - కొత్త 
వ్యయ (ప్రమాణాలను, వాటి మధ్య గల తేడా శాతాలను ఈ దిగువ పట్టికలో వివరించడమైనది. 





పెరుగుదల 
శాతం. 


కష్టాలు 





55 
133 
28 
109 
96 
1100 
ae 
56 
99 


పెంపొందించిన నూతన ప్రామాణిక వ్యయం ఏర్పాటు ఫలితంగా సంయుక్త 
ఆదాయవనరుల రంగంలో శేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ వాటాలను సవరించవలసిన అవసరం 
ఏర్పడింది. భారి మొత్తాలలో నిర్భారిత శేటొయింపుల పద్ధతి వల్ల, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలలో 
వనరుల సమాకరణ పక్షం ఎదుగుబొదుగు లేని విధంగా PÁKE పోతూ వుండటం, 
ఛలితంగా, పొందుపరచిన ఆదాయ వనకుల ద్వారా రాబడికన్నా. ఖర్చులు బాగా పెరిగినప్పుడు 


మధ్య రాష్ట్రాలు 
దిగువ బర్మా 
అస్సాం 

బెంగాల్‌ 

వాయువ్య రాష్ట్రాలు 
పంజాబ్‌ 

మద్రాసు 


బొంబాయి. 











మొత్తం 





176 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రాష్ట్రాలకు విరాళాల రూపంలో నిధులు సమకూర్చి వాటిని కష్టాల నుంచి ఆదుకోవలసి 
రావేడం అనే పరిస్థితి కేంద్రానికి ఎప్పటికప్పుడు దాపరించడం “పేంటి అనుభవం ద్వారా 
శేంద్రం గుణపాఠం తీసుకున్నదై సవరింపుల పద్ధతిలోనే రాష్ట్రాలకు అధిక రాబడి ఉండేట్లు, 
నిర్ధారిత కేటాయింపుల ఆవసరం వీలైనంత "మేరకు తగ్గేట్లుగా ఏర్పాటు చేయవలసి 
ఉంటుందని కేంద్రం గ్రహించింది. అంతే కాక, నిర్ధారిత కేటాయరపేల ఫలితంగా, వెనుకబడిన 
రాష్ట్రాలకూ, సంపన్న రాష్ట్రాలకూ మధ్య అసమౌనతల అఖాతాలు మరింత పెంపొందే 
ప్రహదం కూడా గోచరించింది. సంపన్న రాష్ట్రాల విషయంలో నిర్ధారిత కేటాయింపుల 
భాగం రాష్ట్ర బడ్జెటులో అతి స్వల్పమొత్తంగా పిండగా, వెనుకబడిన రాష్ట్రాల బడ్జెటులో 
ఆదే ప్రధానీమైన భాగంగా పరిణమించింది. తమ ఆదాయ వనరులు విస్తేరించినేప్పుడు 
తప్ప భారీ మొత్తాలను ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చెయ్యడం రాష్ట్రాలకు సాధ్యమయ్యేది 
కాదు. మరోవైపు సంపన్న రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఆయా రాష్ట్రాల అర్థిక వనరులను 
హర్తిగా ఉపయోగించుకోవలసినే అవసరం కూడా వచ్చేది కాదంటే, సరిపన్న రాష్ట్రాల 
అర్థిక వ్యవస్థలకూ, వెనుకబడిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకూ మధ్య ఎంతటి అఖాతం 
ఉండేదో ఊహించవచ్చు. వెనుకబడిన రొష్టాల అవసరాలు అత్యంత ప్రధానమైన వైనందున, 
ఈ సమస్యను కేంద్రం జాగ్రత్తగా అవగాపాన చేసుకొన్నది. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి 
శేండ్ర ప్రభుత్వం, సంయుక్త రంగంలో రాష్ట్రాలకు శేటాయించే వాటాను. తమ వాటాను 
తగ్గించుకోవడం ద్వారా గణనీయంగా పెంచింది. భూమిశిస్తులో ఇదివరకు పంజాబ్‌ 
రాష్ట్రానికి నాలుగోవంతు ఇస్తున్నదల్లా 40 శాతానికి పెంచారు; మధ్య రాష్ట్రాలకు సగం 
€ ఇచ్చారు. భూమిశిస్తులో nc] రాష్ట్ర వాటాను 66 శాతానికి పెంచారు. అప్పర్‌ 
'బర్మాను కలీసినందువల్లనూ, రైల్వే ఆదాయాన్ని ఉపనంహరించుకున్నందువల్లనూ పెరిగిన 
అదనపు భారాన్ని తట్టుకోవడానికి ఎక్సయిజు ఆదాయంలో ఆ రాష్ట్రం వాటాను నాలుగోవంతు 
నుంచి సగానికి పెంచారు. వాయువ్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉండేది. 
దాని ఆదాయ వనరులకు ఎదుగూబొదుగూ లేకుండా పోయినందువల్ల 189297 మధ్య 
కాలంలో ఆ రాష్ట్రం రెండు శాతాన్ని మాత్రమే అడ్వాన్సు చేయగలిగింది. 1892లో చేసిన 
సవరింపుల్లో కూడా వాయువ్యరాష్ట్రాలకు న్యాయం జరుగలేదు. ఈ సవరింపుల వల్ల, ఆ 
రాష్ట్రం ప్రోమోణిక ఖర్చులలో 5 లక్షల రూపాయల మేర కొరత ఏర్పడింది. ఆ కొరతను 
తనే నిలువల నుండి ఖర్చుచేయడం ద్వారా నర్జుకోవలనివచ్చింది. ఈ పరిస్థితిని సవరించడానికి 
కేంద్ర ప్రభుత్వం, భూమిశిస్తు వాటాలను, వాయువ్యరాష్ట్రాలకు అనుకూపింగా సవరించింది. 
ఇంతేకాక, స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తితో జిల్లా నిధులను రూపొందించుకోవడానికి ఆ 
రాష్ట్రానికి శేంద్రం 1807-88" 4 లక్షల రూపాయల గ్రాంటును కూడా మంజూరు చేసింది. 
'బిటీష్‌ ఇండియాలో చాలాకాలం (క్రిందటే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ రకమైన 
జిల్లా నిధులు రూపొందినాయి. సంపన్న రాష్ట్రాల పట్ల - వెనుకబడిన రాష్ట్రాల పట్ల 
సమన్యాయం జరగాలంటే. అసమవైఖరి pur dm "తప్పు మరో మార్గం కనిపెంచలేదు. 
అందువల్ల బెంగాల్‌, మద్రాను, బొంబాయి వంటి సంపన్న రాష్ట్రాల విషయంలో ఏర్పాట్లను 
సవరించేప్పేడు అంత ఉదారవైఖరి అనవసరమని శేంద్రం “భావించింది. వెనుకబడిన 


ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు. 177 





రాష్ట్రాలకన్నా ఈ రాష్ట్రాలలో. ఖర్చులను అతిస్వల్ప మొత్తాలలో పెంచడానికి మాత్రమే 
కేంద్రం అంగీకరించింది. పైన వివరించిన అంకెలను పరిశీలిస్తే ఈ విషయం 
తేటతెల్లమవుతుంది. ఆదాయాల్లో కూడా ఆ రాష్ట్రాల వాటాలను స్వల్బంగా తగ్గించింది. 


ఈ సవరింపుల మూలంగా కేంద్ర ప్రభుత్వనిధికి సమకూరిన ప్రయోజనం నగణ్యం. 
1877 లో సవరించినప్పుడు తొలగింపుల ద్వారా కేంద్ర నిధికి ఏటా మొత్తం 40 లక్షల 
దాకా ప్రయోజనం చేకూరగా. 1882లో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నందువల్ల 
వార్తిక కేంద్ర ఆదాయం నుంచి ఏటా 26 లక్షల రూపాయల మొతాన్ని cubes 
'బదేలాయించింది. అయితే 1887లో 63 లక్షలనూ 1892లో 46 లక్షలనూ మళ్ళీ పిండుకున్నది. 
ఈసారి మాత్రం కేంద్రం పొందింది ఏమా లేదు. సంపన్న రాష్ట్రాల నుంచి పొందిన 
మొత్తాలను వెనుకబడిన రాష్ట్రాలకు అచ్చివేసింది. 


ఏర్పాట్ల షరతులు ఎంత న్యాయంగా, ఎంత ఉదారంగా ఉన్నప్పటికీ, ఈ ఏర్పాట్లు 
అమలుజరిగిన కాలంలో రాష్ట్రాల ఆదాయ వనరుల మోద అధికభారం పడినందువల్ల, 
ఆదాయాలు ఎంత సమృద్ధిగా ఉరడినప్పటికీ రాష్ట్రాల అవసరాలకు అవి ఏమాత్రం సరిపోలేదు, 
1896-97లో సంభవించిన కరువు కాటకాలు అన్ని రాష్ట్రాలనూ (ప్రభావితం చేశాయి. 
అయితే అన్నింటికీ ఎదురైన ఇబ్బందులు సమంగా ఉండి ఉండకపోవచ్చు. వాయువ్య 
రాష్ట్రాలు - అవధ్‌, మధ్యరాష్ట్రాల, బర్మాలకు కరువుకాటకాల తీవ్రత భయానకంగా ఉండింది. 
మద్రాసు. బెంగాల్‌ పంజాబీీలో పరిస్థితి అధికంగానే ఉండింది. 1900, 1000ల కాలంలో 
సంభవించిన క్షామం, బొంబాయి - మేధ్యరాష్ట్రాలను తీవ్రంగా నష్టపరచింది. పంజాబ్‌ను 
మరింత తీవ్రంగానూ, మిగతా రాష్ట్రాలను స్వల్పంగానూ నష్పపరచంది. అక అస్సాం రాష్ట్రం 
మాద ఈ రెండు కాలాల్లో సంభవించిన క్షామ ప్రభావం వేద్దగా లేకపోయినప్పటికీ 1897 
బూన్‌లో సంభవించిన భూకంపం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. కరువుకాటకాలకు 
తోడు. ప్లేగు మహమ్మారి కూడా విలయతాండవం చేస్తూ భారీగా ప్రాణనష్టం కలుగజేసింది. 
ముందుగా ఊహించని ఇలాంటి విపత్తులు సంభవించడం వల్ల, అన్ని C ప్రభుత్వాలూ, 
నిరోధక చర్యలు చేపట్టడానికి అధికమొత్తాలు ఖర్చుచేయవలని వచ్చింది. ఇందు నిమిత్తం, 
ఈ ఏర్పాటు అమలు జరిగిన కాలంలో (ప్రమాణ ఆదాయ వనరుల్లో ప్రత్యేక కేటాయింపు 
లేవీ లేకుండెను. ముందుగా ఊహించని ఈ ఉపద్రవాల నిమిత్తం, అత్యోవనరంగా చేయవలని 
వచ్చి చేసిన ఖర్చులన్నింటినీ కేంద్ర విధి ఖాతా ఖర్చులుగా పరిగణించారు; కేంద్ర నిధి 
నుంచి సర్హుబాటుచేశారు. అయినప్పటికీ ఈ మాత్రం కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వాల 
అవసరాలకు సరిపోలేదు. అందువల్ల, తరువాతి పుటలోని పట్టికలో వివరించినట్లు శేరిద్ర 
ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలకు ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయవలసి వచ్చింది. 


అందువల్ల కేంద్ర ప్రభుత్వం కాటకాల వంటి ఉపద్రవాల నిమిత్తం అయిన ఖర్చులను 
చెల్లించడంతో సమతౌల్యాన్ని పునస్తాపించడానికి, ఆ సమయంలో సంభవించిన అసాధారణ 
పరిస్థితుల వల్ల, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆపివేసిన లేదా ఉపసంహరించుకున్న ప్రజా 
ప్రయోజన సర్వీనుల నిమిత్తం ఖర్చులకు గాను, రాష్ట్రాలకు నిధులను గ్రాంట్లుగా మంజూరు 


178 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేర్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -& 


చేయవలనివచ్చింది. ఆ కాలమంతా కేంద్ర ప్రభుత్వ నిధులు సమృద్ధిగా ఉండినందువల్ల, 

ఈ అదనపు ఖర్చుల నన్నింటినీ కేంద్ర నిధి నుంచి భరించడం సాధ్యమైంది. సర్వసాధారణంగా 

ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి సజావుగా ఉండవలసిన అవసరం ఉన్నమాటతో బాటు. 

'కేంద్రనిధులలో మిగులు నిధుల నిల్వల వలన, సమయానికి అందుబాటులోనికి తేవడానికి 

వీలు కలిగింది. వాటిని ఖర్చుపెట్టిన తీరు ప్రశంసనీయంగా ఉండినందువల్ల, అటువంటి 

స్థితి యొక్క ప్రయోజనం రెట్టింపైంది. ప్రయోజనకరమైన ప్రజాసేవావసరాలకు (motam 
ఇవ్వడంతో బాటు, కేంద్ర నిధులలోని మిగులు మొత్తాలను ఆయా రాష్ట్రాలను ఆదుకోవడో నికి 
గాను ఈ దిగువ చర్యలను చేపట్టడానికి కూడా వినియోగించారు:- 

(1) కేంద్ర ప్రభుత్వ భూమిశిస్తు వాటా రు. 50.94.0009 మేరకు రెమిషన్‌ అవ్వడంతో 
బాటు రాష్ట్రాల వాటాకు జమ కావలసిన రు. 59,81,000లను కూడా కేంద్ర నిధి 
నుంచి జమచేసి, మొత్తమ్మాద రు. 1,10,75,000లను రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. 

(2) _ సంవత్సరానికి రు.7,000ల మేరకుండే, borró పన్నును, మధ్య రాష్ట్రాలలో రద్దుచేశారు. 

G) భూమిశిస్తుపై పట్వారీ ded అజ్మీరులో 10 శాతం నుంచి 67, శాతానికి 
తగ్గించారు; జమ అయిన స్తానిక శిస్తు మొత్తం రు. 13000లు కాగా, Sor నిధికి 
విరాళంగా ఇచ్చిన మొత్తం'రు. 23,000. 


రాష్ట్రాల ఆదాయవనరులకు సమకూర్చిన ఈ విభిన్న విరాళాలను గమనించి, ఈఏర్పాట్ల 
కాలంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని వివరించే పట్టిక ఈ దిగువ విధంగా రూపొందుతుంది: 
















ES áo వారీ మిగులు/లేదా లోటు. 
sra | sese సం [10001] 1012 గా 
&| e| e| e| రూ E3 
మధ్యరాష్ట్రాలు | "(ఏ) | 12,288] -1:22,883| (3) |22,42408 740742 
బర్మా 169436 4,11,434 | 26,14,312 | 15,16,220 =- 
అస్సాం =45,560 | souz] 3,15,408 | -06829 11,40,517 
బెంగాల్‌... (303,250 |219,49| 701639 | 4,43224 8723456 
వాయువ్యరాష్ట్రాలు (ఏ) | 328,562| 7,53,815 | 8,04789 - i 
పంజాబ్‌ 2278 | 1,15,379 555794 (3) 14,96,350 | 10,28,770 | 674,880 
Meo (1,57,707 | 160,706 17,56,029 -3,21013 (40,41,297 | - 1,810 | 52,40,609 
బొంబాయి (1,22,663 | 1,00,427 |-15,04:271 (5) |58,22:235 [24; -123,00 
ఆగ్రాయు.పి. 
అవధ్‌ x E జ zh arnam 








* ౨ బడ్జెటు నమతాల్యామో అంతిమ Dess అంటూ ఎమో మెగులలేదు. PiS ప్రభుత చాధిక అధిక 
Oh అకౌంటు DIAE doo నడుకూర్ననెనది. 
1. శేంద్ర ప్రభుత్వ ఆర్థిక నివేదిక. 19023 పేరా 146. 





asthe cow aope 20 abo Togo pod, 


scono ipeo aeta eleme prae sodna opens, o 
cce angad qespvos Pe wt seror C 


362509 ofar pasoo 9299 Se e 


spe oem z 
[EE be 1 














ose | ౧009౯ | cose | oowz [| - [7m e 
veooooi | oos | య00001 | motos | ceoooz | 000009 z | es 
Doo» 000009 | 00008 | 000009 | 0001005 | 000000: | 000001 i 
wose | cost | 00000౯ | owoose | - ౫001091 ౫000161 ౯ 
000008 | 000009 | 000005 | dics | omoa | oor ooo c| 2 | oz: 
ow» | 000009 | 00009 | 000009 | 0009 | య00001 | 000001 " 
000016 | 000౪150 | ww] - న్‌ - 
010016 | ooovize | cooovzt : ౫01002 | muon 
wez | - ౫01959 - శ 10081 
00055 | య06ఈ5 | 00096 - 0081921 
ooosrer | 0009691 | 000009 | 000001 | అంట | 0000091 053681 
oszi | ogo | - 00008 wie 
> © * $» * EJ * * * * 
LL 
zl H 
ota E 
o | e| mam | sso | em | guoe oye $e oppo og pror 


























180 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





1902-3 సవరింపులు 


1897లో చేసిన ఏర్పాట్లు సాధారణ పరిస్థితి ననుసరించి 1902-3లో సమాప్తం 
కావాలి. కాలపరిమితి ప్రకారం జరిగే ఈ సవరింపుల నిమిత్తం కేంద్ర యంత్రాంగం 
కానున్న ఐదు సంవత్సరాల కాలానికి గాను ఆయా రాష్ట్రాలకు ప్రామాణిక వ్యయ పరిమాణాన్ని 
నిర్ధారించవలసి ఉన్నది. చిత్తు పద్ధతిగా నైతే నేమి. తయారుగా లభ్యమయ్యే అంకెల 
ప్రకారమైతే నేమి, ఇందుకు గాను, గడిచిన ఐదు సంవత్సరాల సగటు ఖర్చులను తీసి, 
ప్రామాణిక ఖర్చులుగా నిర్ణయించడం పరిపాటి. ఈ పద్ధతిలో తీవ్రమైనటువంటి లోపం 
ఏదీ లేదు. అయితే జరిగిన అయిదు సంవత్సరాల కాలం గానీ, గడవ వలసిన అయిదు 
సంవత్సరాల కాలం má ఆయా సంవత్సరాలలో సంభవించిన సంఘటనల దృష్ట్యా 
పరిశీలించినప్పుడు సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే సగటు సూత్రం చక్కగా పనిచేస్తుంది. 
జరిగిపోయిన ఐదు సంవత్సరాల కాలం అత్యంత అసాధారణ పరిస్థితులలో సాగిపోయినట్లు 
మనం గమనించాం. అందువల్ల విశ్వసనీయమైన ఎటువంటి గణారకాలనూ లెక్కగట్టడానికి 
అనువైన పద్ధతి లేకుండాపోయింది. అందువల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను సమగ్రంగా 
సవరించడానికి పూనుకునే ముందు. సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనే వేరకు నిరిక్షించాలని 
కేంద్ర ప్రభుత్వం భావించింది. బర్మా విషయంలో తప్పు - మిగతా రాష్ట్రాలన్నింటి విషయంలో 
1902-3లో జరగాల్సిన సవరింపులను వాయిదా వేశారు. 1896-7 ఏర్పాట్లు. ఉత్తమమైన 
లెక్కల పునాదుల మోద చేసినప్పటికీ అవి, మిగతా అన్ని రాష్ట్రాల కన్నా solis చాలా 
ప్రయోజనకరంగా పరిణమించాయి. ఆ రాష్ట్రపు వ్యయం కన్నా ఆదాయం ఎంత మేర 
అధికమైనదో దిగువ పట్టికలో గమనించవచ్చు:- 











E 1687-8 ముంచ. 1901-2 1902-3 తెరా 
వరకు కాలానికి అంచనా అంచనాలు. 
వేసినప్రామాణిక వ్యయం 
రా. రూ. రూ. 
ఆదాయం 29381000 37386000 80,05,000 
ఖర్చులు d 31,6000 38,05,000 
మిగులు 4200000 














ఈ పరిస్థితిని కొనసాగించడం, ఇతర రాష్ట్ర (ప్రభుత్వాల విషయంలోనే కాక, కేంద్ర 
ప్రభుత్వం విషయంలో కూడా న్యాయంగా ఉండబోదని భావించారు. అందువల్ల 1902- 
3లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఏర్పాట్టనూ సంపూర్ణంగా సవరించవలసి ఉన్నప్పటికీ, 
రాష్ట్రాలన్నింటి ఆర్థిక వ్యవస్థల సవరణ ఒకేసారి జరగాలన్న నూత్రాన్ని అధిగమించి బర్మా 
విషయంలో ఏర్పాటును సవరించారు. సంయుక్త ఆదాయాల రంగంలో కేంద్రం వాటాలను 
సవరించడం ద్వారా, మిగులు మొత్తాలను శేంద్ర ప్రథుత్వం పొందే విధంగా ఈ నవరింపు 


ఆకాయవనరుల భాగస్వామ్యం ద్వారా vgs 181 





జరిగింది. భూమి శిస్తులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మూడింట రెండు వంతుల నుండి 
సగానికి, ఎక్సయిజు వాటాను సగం నుంచి మూడోవంతుకూ తగ్గించడమే కాక, రాష్ట్ర 
ప్రభుత్వం ఖర్చులకు కొత్తగా మరికొన్ని చిన్న చిన్న పద్దులను చేర్చారు. ఈ సవరణల 
ఫలితంగా 1903-1906 కాలానికి బర్మా రాష్ట్రపు ప్రామాణిక ఆదాయ వ్యయాలు ఈ దిగువ 
విధంగా మారాయి:- 








ఆదాయాలు సర్దుబాటు. మొత్తం మొత్తం 
కేటాయింపులు ఆదాయాలు వ్యయం 

రూ. ES E ES 
2,78,31,000. 53,02,000. 3,31,33,000. 3,31,33,000. 





మరొక రాష్ట్రం - పంజాబ్‌ విషయంలో కూడా ఏర్పాట్లను సవరించారు; కాని దానికి 
సంబంధించిన కారణాలు మాత్రం వేరు. వాయవ్య రాష్ట్రాలుగా ఉండిన ప్రాంతాన్ని 
విభజించి, వాయువ్య సరిహద్దు రాష్ట్రాలుగానూ, ఆగ్రా - అవధ్‌ సంయుక్త రాష్ట్రాలుగా 
రూపొందించారు. ఈ ఆగ్రా - అవధ్‌ సేంయుక్త రాష్ట్రాలే 'యు.పి అని వ్యవహరించారు. 
దీంతో పంజాబ్‌కు సంబంధించిన కొన్ని జిల్లాలను కొత్తగా రూపొందించిన వాయువ్య 
శీరిహద్దు రాష్ట్రాలలో విలీనం చేశారు. ఫలితంగా రాష్ట్ర ఆదాయ- వ్యయాలను ఈ మేరకు 
Haare చేయవలసి వచ్చింది. అయితే ఏర్పాట్లను సమగ్రంగా సవరించడం జరుగలేదు. 
Meet కేటాయింపులలో అవసరమైన సవరణలు చేయడం వరకే ఈ సవరింపులు 
పరిమితమైనాయి. 


1904-5లో జరిగిన స్వల్ప శాశ్వత సవరణలు పైన వివరించిన మినహాయింపులను 
ఆలా వుంచి, 1897 ఏర్పాట్లను 1904 సంవత్సరం చివరి వరకూ కొనసాగించారు. 
నవరణలను ఇలా వాయిదా వేయడానికి (ప్రధాన కారణం పైన వివరించినట్లు, 1901-2 
సంవత్సరంలో వివిధ రాష్ట్రాలలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులే సవరణలకు సంబంధించిన 
Bgm చర్య చేపస్టేముందు సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడేవరకు నిరీక్షించడంలో 
కేంద్ర ప్రభుత్వం Se కారణాన్ని కూడా గమనంలోకి తీసుకున్నది. రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థల ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికపైన ఉండాలన్న భావన, ఈ సమయంలో a Bomas 
కరిగింది, అంతకు ముందున్న 0f బడ్జెటు కేటాయింపుల పద్దతిని 1881లో ఐదు 
సంవత్సరాల కాలపరిమితి బడ్జెటు శేటాయిరెపులుగా పరివర్తనం చేయడం కొనసాగింపు - 
స్థిళత్వం దృష్టా దిశానిర్దేశం విషయంలో గణనియమైన పురోగతి, సరిపోదని భావించినప్పటికీ 
కాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ప్రాతిపదికగా రూపొందింది. 


ఈ పద్దతి (కింద రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యయంలో పొదుపు పాటించడం ద్వారా, తమ 
ఆదాయ వనరులను సెంపొరదించుకివడం ద్వారా పొందే ప్రయోజనాలను అయిదేళ్ళవరకు 


182 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. సంవుటం -6 





అనుభవించే "స్వేచ్చను కలిగిఉండేవి. ఈ ఏర్పాట్లు ఎంత (ప్రయోబనకరంగా సాగినప్పటికీ, 
ఈ కాలపరిమితి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు హానికరంగా పరిణమిస్తూ ఉండేది. ఐదు 
సంవత్సరాల కొకసారి జరిగే ఈ ఏర్పాట్ల ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వాలు తొలుదొలుత తమ 
ఖర్చులు ఆదాయాల కన్నా ఎక్కడ మించి పోగలవో నన్న భయంతో వ్యయం విషయంలో 
అత్యంత లోభులుగా వ్యవవారించినప్పటికీ, చివరి సంవత్సరాలకు వచ్చేసరికి, ప్రామాణిక 
వ్యయాలకన్నా తమ వాస్తవవ్యయాలు తగ్గి, తర్వాతి ఏర్పాట్లలో ఆదాయ మార్గాలు రద్దయి 
పోతాయన్న భయంతో విపరీతంగా ఖర్చుచేయడానికి వూనుకున్నాయి. ఈ ఐదు సంవత్సరాల 
స్వల్పకాలం. ఏ స్థానిక ప్రభుత్వం కూడా బాగా ఆలోచించుకుని. సమగ్రంగా రూపొందించుకున్న 
ఏదైనా ఒక పధకాన్ని అమలు పరచగల పరిస్థితిలో ఉండేది కాదు. త్వరితగతిన ముగించడానికై 
ఉరుకులు పరుగులు తీయడం తరుచుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే సాధారణ 
ఆచారం ఐపోయింది. తరువాతి సవరింపులోగా పూర్తి చేయడానికి అమలు పరచడం, 
ప్రామాణిక వార్షిక వ్యయాలు తగ్గకుండా చూసుకోవడమే, ఐదు సంవత్సరాల కాలపరిమితి 
ఫలితంగా రాష్ట్రాలకు అలవాటైంది. ఫలితాన్ని బట్టి తత్వాన్ని నిర్ణయించే పద్ధతిని అనుసరించే 
ఈ నిర్ధారణకు రావడం జరిగిందనేది నిర్వివాదాంశం. ఆయా రాష్ట్రాల వార్షిక బడ్జెటుల్లోని 
మిగులు మొత్తాలను పరిశీలించినట్లయితే, ఐదు సంవత్సరాల కాలపరిమితిలో మొదటి 
సంవత్సరాలలో అవి ఎదగడం, చివరి సంవత్సరాలలో తరగడం కనిపిస్తూ ఉంటుంది. ఈ 
లోభత్వమూ - అధిక వ్యయమూ వంటి దురలవాటును దూరం చెయ్యాలంకే ఐదు 
సంవత్సరాల ఏర్పాటు పద్ధతికి స్వస్తి చెప్పడమొక్క కే మార్గమని గమనించి కేంద్రప్రభుత్వం 
సాహసించి అందుకు పూనుకున్నది. సవరింపులను చేపట్టడం, వాంఛనీయమైన వాక్కు. 
రాష్ట్రప్రభుత్వాల నుండి ఎంతటి వ్యతిరేకత వచ్చినా లెక్కచెయ్యకుండా togo ఈ 
హక్కును వినియోగించుకోవడంలో విఫలం కాలేదు. అయితే ఆ హక్కు వినియోగంలో 
అక్రమం జరిగే అవకాశం ఉన్నదని గమనించినప్పుడే దాన్ని వదులుకోవడం మంచిది. 


1903-4 సంవత్సరాన్ని సాధారణ సంవత్సరంగా భావించి, భారత ప్రభుత్వ 
విభిన్న రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన రాష్ట్రాల వారీ ఏర్పాట్లను సవరించడానికి 
నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల నియంత్రణలో ఉన్న మొత్తం ఖర్చులను గమనం లోనికి 
తీసుకుని ఆదాయ వనరులను కేంద్రానికి - రాష్ట్రాలకూ మధ్య నర్వబాటు చేయడమే ఈ 
సవరింపుల లక్ష్యం, మొత్తం దేశ ఆదాయంలో రాష్ట్రాల నియంత్రణ క్రింద ఖర్చయ్యే 
మొత్తం సగటున నాలుగోవంతు కన్నా తక్కువగానే ఉంటుందనీ, కేంద్రం వ్యయం, 
'సైనికవ్యయాన్నీ, దేశ వ్యవహారాల రంగాన్నీ కలుపుకొని చూస్తే నాల్గింట మూడోవంతుకన్నా 
మించి ఉంటున్నదనీ తేలింది. ఈ దామాషాలను, ఆదాయవనరులను కేంద్రశాష్ట్ర ప్రభుత్వాల 
మధ్య పంపిణీ దామాషా నిర్ణయించడానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. సంయుక్త too 
(o6 ఈ (క్రింద పెర్కొన్న దామాషా ప్రమాణాలను అంగీకరించారు:- 


'ఆదాయవవరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 183 








కేంద్రం రాష్ట్రం 
బెంగాల్‌, యు.పి, బొంబాయి. మద్రాసు 34 14 
పంజాబ్‌, బర్మా 5/8 as 
సిపి. అస్సాం. 1/2 1/2 


పంపిణీలో విభిన్న రాష్ట్రాలకు, విభిన్న దామాషా ప్రమాణాలను నిర్ణయించడానికి 
కారణం పంజాబ్‌, బర్మా, సిపి. అస్సాం రాష్ట్రాల విషయంలో వెనుకబడిన ప్రాంతాలు 
నత్వరంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు సంపన్న రాష్ట్రాల కున్నటువంటి స్థాయిలో 
కల్పించడం. 





1904-5లో చేసిన ఏర్పాట్లు, బెంగాల్‌, మద్రాసు. అస్సాం, యు.పి. ల విషయంలో 
శాశ్వతమైన 20965. ఆర్థిక ఫలితాలు ఏదో ఒక రాష్ట్ర విషయంలో. ఇతర రాష్ట్రాలతో 
పోల్చినప్పుడు అన్యాయంగా పరిణమించాయనీ, లేదా ఏదైనా రాష్ట్రం అనివార్యమైన అసాధారణ 
విపత్తుకు లోనైనదని, లేదా కేంద్ర ప్రభుత్వానికి నష్టదాయకంగా పరిణమించిందని భావిస్తే 
తప్ప, మున్ముందు, ఈ ఏర్పాట్లలో ఎటువంటి సవరింపులూ ఉండబోవని కేంద్ర ప్రభుత్వం 
స్పష్టం చేసింది. ఈ షరతు అనేది ఒకటి ఉన్నందువల్ల ఆ ఏర్పాట్లను కొంత మేరకే 
శాశ్వతమైన ఏర్పాట్లుగా పరిగణించారు. ఏర్పాట్లు అమలు జరిగే కాలంలో అన్యాయపు 
వ్యవహారం ఉత్పన్నం కాకుండా ఉండటానికీ, సంయుక్త శీర్షికల క్రింద గల ఆదాయ 
వనరుల వాటాలను కొంత వరకు నవరించాలని. కొంత మేర శాశ్వత ఏర్పాట్లు అమలయ్యే 
రాష్ట్రాల విషయంలో ఖర్చుల [ప్రమాణాలను సవరించాలని కేంద్రం నిర్ణయించింది. అవి 
ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 





ఆదాయం రాష్ట్రాల వాటా ఖర్చు రాష్ట్రాల వాటా 








[ars | మద్రాసు 





ఎక్సయిజు | 7/16 


స్టాంపులు ve ve 























19045, భారత్‌ (iod లిక నివేదిక నుంచి SIGIS = వుట, 67 


184 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





ఈ సవరింపులతో బాటు కెంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు ఈ దిగువ వివరించిన 
గ్రాంట్లు మంజూరు చేసింది: 











బెంగాల్‌ మ్రాను. యుపి. 
1.మంత్రుల సిబ్బంది వేతన | 1, సర్వే సెటిల్మెంటు నిమిత్తం | 1, సేద్యపు ce 
ప్రమాణాలు పెంచడానికి | 20లక్షల గ్రాంటు ఆదాయం 40 లక్షల మేరకు 
అంతనా వేసిన మొత్తానికి | ఉండేట్లు చూసే వామో 4 లక్షలు కలపడం. 

2 డిప్యూటి కలెక్టర్ల 253) స్థానిక సంస్థలకు | 2 స్థానిక సంస్ధలకు నిమిత్తం 
సిబ్బంది Piin నవోకరిరెచడానికి వహీ “పెంచడానికి 
అదనంగా 21/2 లక్షలకు | 75000 చొప్పున 212 లక్షలు. 
మించకుండా కలపడం. 

కివ్యవస్తాయ పరిశోధనల | ౩ జిల్లా బోర్డుల ఆర్థిక పరిస్థితి 
నిమిత్తం ఏటా 50,000 ms పరిచేందుకు వహ 
vsot 


42e పరిపాలనా యంత్రాం 
గాన్నై పునర్‌ వ్యవస్టికరించ 
à వ్యయోన్న్‌ రిం 
చేందుకు హామి. 











సంయుక్త ఆదాయ వనరుల్లో ఆయా రాష్ట్రాలకు తిరిగి కేటాయించిన వాటాలను 
గమనంలోనికి తీసుకున్నప్పుడు కొంతమేరకు శాశ్వతమైన ఏర్పాట్లు జరిగిన రాష్ట్రాల అర్థిక 
వ్యవస్థలలో వాటి ప్రామాణిక ఆదాయ వ్యయాలు ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 


ప్రామాణిక ఆదాయ వ్యయాలు 








(వేల రూపాయలలో) 
రాష్ట్రం వ్యయం అదాయం. | కేటాయింపులు మొత్తం 
మద్రాసు 3,5048 25082 5566 35048 
బెంగాల్‌ 498,87 44984 4903 498,87 
యుపి, 66,04 36264 400 36664 
అస్సాం 7207 60.07 1200. 7207 














కొంత మేరకు శాశ్వత ప్రాతిపదికపై సవరింపులు చేసిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల 
ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధికి రాబడి రూ. 2,06,000. అయితే ఇంతేకు ముందు 
రాష్ట్రాల బడ్జెటులు భరించిన కొన్ని వ్యయాలను కేంద్రం చేపట్టడంవల్ల, కేంద్రానికి అదనంగా. 
రూ. 96,0000 ఖర్చు కూడా ఈ సవరింపుల ఫలితంగా భరించవలసి వచ్చింది. అందువల్ల 
కేంద్రానికి సంక్రమించిన నికరవ్రయోజనం ఏటా 1,70,000ల మేరకే సాధారణంగా ఉండేది 


ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా odas 185 





రాష్ట్రాల బడ్జెటుల పథకాన్ని ప్రారంభించినప్పుడు, కొంతమేర శాశ్వతమైన ఏర్పాట్లు 
చేసిన రాష్ట్రాలకు, తమ ఆర్థికవ్యవస్థలను అవిన్యాయోచితంగా ప్రారంభించుకోవడానికి 
వీలుగా వాటికి ఈ దిగువ పేర్కొన్న విధంగా ప్రారంభపు గ్రాంట్లను కేంద్రం మంజూరుచేనింది: 





బెంగాల్‌కు = (కలోత్తా వశ్వవద్యాలయం నిమత్రం ఇచ్చే So లక్షలు కాకుండా) di 50 లక్షలు. 

sess- (e, సెటిల్మెంటు నిమిత్తం అచ్చిన 20 లక్షలతో కలిపి) రు. 50 లక్షలు. 

dins (దివాళా తీసిన bo ఖరీదు నిమిత్తం రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తాలకు కలిపిన 
11/4 లక్షలు కాళి È. 30 లక్షలు. 

E రు. 20 లక్షలు. 





మిగిలిన రాష్ట్రాలలో కొంత మేరకు శాశ్వత ఏర్పాట్లు ఆ తరువాత, 1905-6 నుంచి 
బొంబాయి, పంబాబు రాష్ట్రాల విషయంలో జరిగింది. 

ఈ రాష్ట్రాల ఏర్పాట్లను పునర్విభజించేప్పుడు, ఇదివరకు 1904-5లో కొంత మేర 
శాశ్వత ఏర్పాట్లు చేసిన రాష్ట్రాల విషయంలో అనుసరించిన పద్దతులను, కేంద్ర ప్రభుత్వం 
TÉ అతిక్రమించింది. ఈ దిగువ వివరించిన కొన్ని మినహాయింపులను పక్కనపెడితే. 
సంయుక్త శీర్షికల (క్రింద గల ఆదాయ - వ్యయాల పద్దులను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల 
మధ్య సగం సగం చొప్పున పంపకం చేశారు. సేద్యపు నీటి శాఖను కూడా బొంబాయి 
రాష్ట్రంలో ఇందులోనే చేర్చారు. ఇదివరకు ఈ పద్దు క్రింద శేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 
3/4:V4m ఉండేది. ఈ నియమానికి మినహాయింపులు ఈ దిగువ వివరించినట్టివి:- 











ఆదాయాల రాష్ట్రాల వాటా ఖర్చు wée వాటా. 
Lj Sora | Sem aoso [బాబాయి omi 
rax, 189 14లక్షల w| భూమిశిస్తు మొత్తం మొత్తం 
వరకు హామి 
రిజిస్టేషన్‌ మొత్తం మొత్తం 
సేద్యపు నీరు 12 an. 
28 లక్షల 
వరకు హామో 




















భారత ప్రభుత్వ ఆర్థిక నివేదిక నుంచి సమకూర్చనైనది. 


కొంత మేరకు శాశ్వత ఏర్పాట్ల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల ప్రామాణిక ఆదాయ 
వ్యయాలు ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 

















కాష్టం ఖర్చు ఆదాయం 
T veros E58 కేటాయింపులు మొత్తం 

5. 5. 5. 5. 

బొంబాయి 49175000 | 44598000 arro] 49175000 
పంజాబ్‌ 2,49,50,000 | 2,46,50,000. 300,000 | 2,40,60,000 








186 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంప్పటం -6 





వాటాలను పెంచడం, కేటాయింపులను నిర్ధారించడం వల్లు కరువు కాటకాలకూ, 
“ప్లేగు మహమ్మారికీ నిలయాలైన ఈ రెండు రాష్ట్రాల విషయంలో చేసిన ఏర్పాట్ల ఫలితంగా 
కేంద్ర ప్రభుత్వం కొంత మేర నష్టపోయింది. నూతన ఆదాయాల ప్రమాణాల ప్రాతిపదిక 
దృష్ట్యా పరిశీలించినప్పుడు ఈ రెండు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తమ్మాద 
రు. '5,95,000ల దాకా నష్టపోయింది. అయితే సంయుక్త శీర్షికల (క్రింద ఈ రాష్ట్రాల 
వాటాలను పెంచినందువల్ల కేంద్రానికి ఏటా రు. 2,21,000లు ఆదా అయింది. మొత్తమ్మాద 
ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు శాశ్వతత్వాన్ని స్థిరత్వాన్నీ ప్రదానం చెయ్యడానికి 
కేంద్రం, తనకు మామూలుగా వచ్చే రాబడి నుంచి రు. 3,74,000లను త్యాగం చెయ్యడానికి 
సిద్ధపడింది. ఈ రెండు రాష్ట్రాలు తమ భావి ప్రయాణాన్ని ప్రశాంతంగానూ, యధావిధిగానూ 
కొనసాగించడానికి వీటికి ప్రారంభ గ్రాంటుగా ఇచ్చిన రు. 50,00,000లకు పైన వివరించిన 
త్యాగం అదనం, 


ఏర్పాట్లు చేసిన ఒక సంవత్సరం తర్వాత, 1906 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి 
మధ్య రాష్ట్రాల (సిపి) ఆర్థిక వ్యవస్థను కూడా కొంత మేర శాశ్వత ప్రాత్రిపదికపైన 
తీర్చిదిద్దారు. సంయృుక్తరంగంలోని ఆదాయ, వ్యయాలలో ఆ రాష్ట్రం వాటాలను బొంబాయి, 
పంజాబ్‌ రాష్ట్రాల పరిస్థితిలోనే ఈ రాష్ట్రమూ 'ఉండినందువల్లనూ, ఇప్పటివరకు కేంద్రం 
నేరుగా పరిపాలన నిర్వహించిన fS దీనికి జతచేసి, భూమిశిస్తు వాటాలో 18 1/2 
లక్షల దాకా cur ఇస్తూ, కేంద్ర - రాష్ట్ర వాటాలను 3/4:1/4కు బదులు 1/2:1/2గా 
నవరించారు. ఈ నియమానికి విధించినఒకే ఒక్క మినహాయింపు రిజిస్ట్రేషన్‌ పద్దుకు 
సంబంధించినది. రిజిస్ట్రేషన్‌ పద్దు మొత్తాన్ని రాష్ట్రానికే వదిలిపెట్టారు. ఆదాయ - వ్యయాల 
మధ్య సమతౌల్యం సాధించేందుకు, ప్రతి సంవత్సరం రు. 27,07,007ల మొత్తాన్ని 
ATOS కేటాయింపుగా నిర్ణయించారు. ప్రశాంతంగా పయనం ప్రారంభించేందుకు గాను 
రు. 30,00,000ల రూపాయల మొత్తాన్ని ప్రారంభ గ్రాంటుగా మంజూరు చేశారు. 


మధ్య రాష్ట్రాల విషయంలో ఏర్పాట్లు చేస్తున్నప్పుడు. కొన్ని పరిపాలనా సంబంధమైన 
కారణాలను పురస్కరించుకొని, అదివరకే కొంతమేర శాశ్వత ఏర్పాట్లు జరిపిన అస్సాం, 
బెంగాల్‌ రాష్ట్రాల ఏర్పాట్లను కూడా కొంతమేర సవరించవలసి వచ్చింది. ఈ రెండు 
రాష్ట్రాలను పునర్విభజించి, (1) బెంగాల్‌ (2) తూర్పు బెంగాల్‌ మరియు అస్సాం రాష్ట్రాలుగా 
అవతరింపచేశారు. నూతన బెంగాల్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విషయంలో ఏర్పాట్లను సంయుక్త 
ఆదాయ రంగాల విషయంలో యధాతథంగా - eoi, అన్ని సంయుక్త "రంగాలలోనూ 
సగం వాటా చొప్పున నిర్ధారించారు. రిజిస్ట్రేషను, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో 
ఉండిన ఎస్టేట్ల విషయానికి సంబంధించిన వచ్చే భూమి ఇస్తు ఆదాయాన్ని పూర్తిగా 
TÈM అప్పగించారు. ఉదారమైన ఏర్పాట్లు చేసిన దృష్ట్యా ఈ రాష్ట్రానికిస్తున్న నిర్ధారిత 
శేటాయింపును 49.03 లక్షల నుంచి, 5.72 లక్షలకు తగ్గించారు. 


ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 187 





ఇక తూర్పు బెంగాల్‌ - అస్సాం పేర రూపొందిన నూతన రాష్ట్రం విషయంలో, 
మొత్తం రాష్ట్ర భాతాశే వదిలివేసిన రిజిస్టేషను పద్దు మినహా అన్ని సంయుక్త రంగపు 
పద్దులలో సగం వాటాను ఏర్పాటుచేశారు ఈ విధంగా వాటాలను 'పెంచినందువల్ల రాష్ట్ర 
బడ్జెటు పరిస్థితి ఎంత బాగా మెరుగుపడిందంశే, మిగులు మొత్తాల మేరకు కేంద్రం 
నుంచి వస్తున్న నిర్ధారిత శేటాయింపు మొత్తాలను ఆ మేరకు సర్దుబాటు చేస్తూ తగ్గిస్తూ 
రావడానికి వీలు కలిగింది. 

కొత్తగా కొంతమేర శాశ్వత ప్రాతిపదికగా ఏర్పాట్లు జరిగిన ఈ మూడు రాష్ట్రాలకు 
సంబంధించిన ప్రామాణిక వ్యయం ప్రామాణిక ఆదాయరి ఈ దిగువ విధంగా ఉన్నాయి:- 














vis వ్యయం ఆదాయం 
అదాయం [ కేటాయింపులు మొత్తం 

ద్‌ కు. కు వ్‌ 

సిపి. 17643000 | 14935000 27.0000 | 17543000 
శతూర్పుజెంగాల్‌ - అస్సాం|2,1219,000 | 21842000 828000 | 21219000 
బెంగాల్‌ |47273,000 57290 | 4727300 











రాష్ట్రాల ఏర్పాట్ల విషయంలో, కేంద్రం నుంచి రాష్ట్రాలకు ప్రతి ఏటా రు. 60,000లు 
తప్పనిసరిగా సర్దుబాటు అయ్యేందుకు వీలుగా, రాష్ట్రాల పేర్పాట్లు విషయంలో ఆ తర్వాతి 
కాలంలో కొన్ని సవరింపులు చేశారు. 


కొంత మేరకు శాశ్వత ఏర్పాట్ల పరిధికిందికి రాకుండా ఉన్న ఒకే ఒక రాష్ట్రం బర్మా, 
1902-3లో చేసిన పంచవార్డిక ఏర్పాటు కాలపరిమితి ముగిసినందువలన, కేంద్ర ప్రభుత్వం 
ఈ రాష్ట్రాన్ని కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా కొంత మేర శాశ్వత ఏర్పాట్ల పరిధిలోనికి 
తేవాలని సంకల్పించి, 1907 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. మిగతా 
రాష్ట్రాలలో మాదిరిగానే, ఉప్పును పూర్తిగా శేంద్ర పరిధిలోనికి తీసుకొని. మగతా ప్రధానమైన 
సంయుక్త రంగపు ఆదాయ వ్యయాలలో సమానవాటా నిర్ణయించారు. ప్రామాణిక ఖర్చుల్లో 
లోటును భర్తీ చేనుకోవడానికి ఈ రాష్ట్రానికి ఏటా రు. 90, $6,000 నిర్ధారిత కేటాయింపులో 
బాటు ప్రారంభ గ్రాంటుగా రు. 50:00,000లను మంజూరు చేశారు. 


1907 సంవత్సరాని కల్లా అన్ని రాష్ట్రాలూ, కొంత మేర శాశ్వత ఏర్పాట్ల పరిధి క్రిందికి 
వచ్చాయి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థేలు ఆ తరువాతికాలంలో ఎలాంటి ఆటరికొలు లేకుండా 
యధావిధిగా పురోగమిస్తాయని అందరూ ఆశించారు. అయితే, మద్రాసు, యు.వి. రాష్ట్రాలకు, 
1904లో చేసిన కొంతమేర శాశ్వత ఏర్పాట్లు, ఆ తరువాత కొంత మేర శాశ్వత ఏర్పాట్లు 
చెసిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంత అన్యాయంగా పరిణమించినట్టు మనం 
గమనించవచ్చు. కొంత మేర చేసిన శాశ్వత ఏర్పాట్లను సవరించడానికి ఆంగీకరించిన 
ప్రమాణాల మేరకు ఈ అన్యాయాన్ని రూపు మాసే లక్ష్యంతో, ఈ దిగువ మినహాయింపులతో, 
సంయుక్తం రంగం పద్దులలో ఈ రెండు రాష్ట్రాలకు కూడా సగభాగం వాటాను నిర్ణయించారు:- 


188 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 











మద్రాసు యుపి. 
అదాయం ' ఆదాయం. 
1. pui - మొత్తం రాష్ట్రపరం 1. భూమిశిస్తు, రాష్ట్రం వాటా 38 కనీసం 
" T 240 లక్షల రాబడికి war. 
2. భూమిశిస్తు. ఒక వేళ vá వాటా 2. సేద్యపు నీరు. భారీ సేద్యపు నీటి రాబడి 
^3, కనీసం 308 efc పధకాల నుండి 
aodig sir ఒక వేళ రాష్ట్ర వాటా అంతకన్నా తగ్గితే = కనీసం 
60 లక్షల 





ఖర్చు 
1. రిజిస్టేషను. మొత్తం రాష్ట్ర పరం 
2. భూమిశిస్తు మొత్తం రాష్ట్ర పరం. 

ప్రామాణిక ఆదాయాల కన్నా, ప్రామాణిక వ్యయం పెరిగినప్పుడు తేడాలను నర్హుబాటు 
చేయడానికి ఈ దిగువ విధంగా నిర్ధారిత శేటాయింపులు చేశారు:- 
pus రు. 2257,00 
Don రు. 1389000 

ఈ విధంగా బ్రిటిష్‌ ఇండియాలో, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల పురోగమనం, మెల్ల 
మెల్లగా జరిగినప్పటికీ - నిర్దిష్టమైన ముందడుగులు వస్తూ, శేబాయంపు బడ్జెటుల నుండ 
కేటాయించిన ఆదాయ వనేరుల బడ్జెటుల నుండి, ఆదాయ వనరుల్లో వాటాల పద్ధతి 
బడ్జెటుల నుండి, సంబంధించిన పక్షాలు పరిగణించిన, నిర్వచనాన్న వాడినట్టయితే 
వీలైనంత మేరకు తుది ఏర్పాట్ల స్థాయికి చేరాయి. ఈ పురోగతి ఫలితంగా ఆశించిన 
ఫలితాలు ఏ మేరకు సాధించినది తెలుసుకోవడానికి ఈ దిగువ పట్టికలో సూచించిన, 
ఆయా రాష్ట్రాల వార్షిక మిగులు మొత్తాలనూ, తగులు మొత్తాలనూ, వాటిల్లో జరిగిన తేడా 
పరిధినీ పరిశీలించవలసి ఉంటుంది. 











"E kr 
Exs L3 
aa. Hoe ciem 












బర్మా cione | 1240040 
అస్సాం, p 2,16,602. 
m 1262418 గా 
యుపి 606 " mm 
p 74387 | 320055 
మద్రాసు 140284 23502 
బొంబాయి 4336000 saan 









ZEL 
* 1008 o anay Bord. Sat, edo 
POS BAY TM. DE = అరాయ IION తంట doleo 


అదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 189 





ఈ ఫలితాలను అంచనా వేసేప్పుడు, అదే కాలంలో భారత ప్రభుత్వం వివిధ 
రాష్ట్రాలకు ఆయా సందర్భాలలో మంజూరు చేసిన సహాయక గ్రాంట్ల రూపేణా లభించిన 
ప్రయోజనాలను కూడా లెక్కలోనికి తీసుకొనవలసి ఉంటుంది. ఈ గ్రాంట్లు ఈ దిగువ 
విధంగా ఉన్నాయి:- 


రాష్ట్రాలకు కేంద్రం నుంచి లభించిన నహాయక గ్రాంట్లు 
























శా es] [I 

జ డు 
aat 2819710 2880845 
E senum] 360518 
అస్సాం 480865] cos 
tomé p 6137013 11131270 
p 138600 asia 3136107 
dent sese vs scars కంక 3101481 
ni 100946 seo] nono 
బొంబాయి 108.2928 E 
మెత్తం EE EEA 





భారత్‌ SE వారక అరక్‌ = ఆదాయ నివేదిక మంటి Sosto 

ఈ ప్రయోజనాలను లెక్కలోనికి తీసుకుంటున్నప్పుడు ఈ విధంగా రాష్ట్రాలకు 
చెందిన ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాల పరపతిని వరిరక్షించడానికి మాత్రమె ఉద్దేశించినటుపంటి 
వన్న అభిప్రాయానికి రాకూడదు. విభిన్న రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఏర్పాట్ల షరతుల్లోనే 
ఇవి అంతర్భాగాలని గుర్తించాలి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు వరిపోయినంత మేరకు ఉండటమే 
శాక, (క్రిందటి సంవత్సరాల అంకెలను పరిశీలిస్తే, అత్యంత సంతృప్తికరంగా ఉండేవని 
తెలుస్తుంది. 


శ్రీందటి సంవత్సరాలు నిజానికి చాలా విశిష్టమైన సంవత్సరాలు 
1912 లో శాశ్వత ఏర్పాట్లు 

విభిన్న రాష్ట్రాల మధ్య కొంతమేరకు శాశ్వత ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, బ్రిటిష్‌ 

ఇండియాలోని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలనూ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థనూ, ఇటువంటి 

న్వభావమేగల ఇతర ఆర్థిక వ్యవస్థలతో బాటు, వికేంద్రీకరణకు సంబంధించిన రాయల్‌ 

గమిషనువారు అధ్యయనం చేశారు. 1909లో ఈ కమోషనువారు జారీ చేసిన నివేదికలో, 


శేంద-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయవ్యయాల పంపిణీకి సంబంధించి అమలులో ఉన్న 
విధానాన్ని, విధానపరంగా, నివేదిక ఆమోదించింది. కమోషను ముందు సాక్ష్యాలిచ్చిన 


190 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -i 





వారు చేసిన అనేక వ్యతిరేక విమర్శలలో కేవలం రెండింటిని మాత్రమే పరిశీలనా యోగ్యమైనవని 
కమీషను భావించింది. 1. సర్దుబాటు కేటాయింపులు, 2. నవాయక గ్రాంట్లు - లేదా ఆ 
రోజుల్లో వ్యంగ్యంగా పేర్కొంటూ వుండినటువంటి బిచ్చపు ముద్దలకు సంబంధించినవి. 
fos వాస్తవంతో కూడా కూడిన ఒక అభిప్రాయం (ప్రకారం సర్దుబాటు కేటాయింపు 
పద్ధతుల వల్ల, రాష్ట్ర అదాయ వ్యవస్థ కొడిగట్టుకొని పోయి, విస్తరణ స్వభావాన్ని 
పోగొట్టుకొనవలన్‌ వచ్చంది. వ్యయాలు పెరిగినప్పుడు. సర్దుబాటు శేటాయింపులుగా రాష్ట్రాలకు 
ఆదాయాలు నమకూరినందువల్ల, రాష్ట్రాల ఆదాయ వ్యవస్థ ఆమేరకు - కొన్ని సందర్భాలలో 
ఆ మేర చాలా అధికంగా కూడా ఉండేది - ఎటువంటి సవరింపుల లేకుండా కుంచించుకొని 
పోయింది. ఇక రెండో అంశం, బిచ్చపు ముద్దలు అనే పద్ధతి వల్ల ఆత్మవ్వ్వాసం 
దెబ్బతింటుందనేది. దీనికి బదులుగా నిరంతరం “పెరిగే ఆదాయవనరుల్లో రాష్ట్రాల వాటాను 
పెంచడం నరైన పద్దతికాగలదని వాదించడమైనది. భారీ మొత్తాల్లో నర్దుబాటు కేటాయింపుల 
పద్ధతి వల్ల కలిగే అసౌకర్యాలను కమిషనువారు అవగాహన చేసుకున్నారు. అయితే 
DO ముద్దల విషయంలో వచ్చిన విమర్శలను మాత్రం కమిషను వారు ఖాతరు 
చేయకపోవడం సరైన అవగాహనే. రాష్ట్రాలకు వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ వల్ల కలిగే 


ప్రయోజనాలను అందరూ ప్రశంసించారు కాని, ఇందువల్ల భారత ప్రభుత్వం ఎదుర్కొనే 
ఒత్తిడుల తాకిడిని గురించి గ్రహించిన వారు మాత్రం చాలా కొద్ది మందే. వికేంద్రీకరణ 
ప్రక్రియ ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రప్రభుత్వాలు తమ కిష్టం వచ్చిన రీతిలో 
తమ నిధులను ఖర్చుచేసే సంపూర్ణ స్వేచ్చను ప్రదానం చేసింది. ఏ రాష్ట్రం నిధులను ఆ 
రాష్ట్రమే వినియోగించుకోవడానికి వీలుగా నర్వీను వ్యవస్థను (యంత్రాంగాన్ని) రూపొందించింది. 
అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించిన రాజ్యాంగ సూత్రాలననుసరించ తమతమ ఆర్థిక 
వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించుకునే జవాబుదారీ రాష్ట్రాలదే. అయితే, తమతమ 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించుకోవడానికి, ఆయా రాష్ట్రాలకు అప్పగించిన సర్వీసు 
వ్యవస్థను సర్వస్వతంత్రంగా నిర్వహించుకునే ఈ అధికారాన్ని. "రాష్ట్రాలు వినియోగించుకోవడంలో, 
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అత్యవసరంగా కావలసి వచ్చే సర్వీసులను బాగా పటిష్టం 
చేసుకుని, ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజల అవసరాలతో నిమిత్తం లేక పోయినా, మొత్తం దేశానికి 
అవసరమైన కొన్ని సర్వీసులను నిర్లక్ష్యం చేశాయి. ఉదాహరణకు విద్య, పారిశధ్యం, 
పోలీను వ్యవస్థవంటి వాటిని రాష్ట్రాలు. ప్లేగు, కరువు కాటకాల వంటి ఉపద్రవ సమయాల్లో 
Poron. అయితే అలాంటి సర్వీసులకు రాష్ట్రనధులను విధిగా కేటాయించి dros 
కేంద్రం, రాష్ట్రాలను ఒత్తిడి చేయగలిగిన స్థితిలో ఉండేది కాదు. ఇతర స్థానిక ఆర్థిక 
వ్యవస్థలలో మాదిరిగా రాష్ట్రా ఆర్థిక వ్యవస్థనుంచి సర్వీసుల విషయంలో చెసి వ్యయాలను 
“విధిగా చేయవలసినవి" "ఐచ్చికంగా చేసేవి అన్న విభజన లేనందువల్ల రాష్ట్రాల ఆర్థిక 
వనరుల వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ స్వేచ్చ ప్రదానం Iso వల్ల ఈ 
పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే ఇంగ్లాండులోనీ కేంద్ర ప్రభుత్వం మాదిరిగా, భారత 
To ప్రభుత్వం బొత్తిగా అధికారాలు లేకుండా మిగిలి పోయిన ప్రభుత్వం కాదు, 


అకాయరనతుల భాగస్వామ్యం mor ugu 191 


ఇంగ్లాండులో కేంద్ర ప్రభుత్వం స్థానిక నంస్థల నిర్లక్ష్యాన్ని నవరించాలంటే న్యాయస్థానాలకు 
వల్లి మాండమస్‌ రిట్‌ దరఖాస్తులు వేసుకోవలసిందేనన్న విషయం అందరికీ తెలిసిందే. 
Mo వహిస్తున్న రాష్ట్రాలను దారికి తెచ్చే కార్యక్రమం నులభతరమైనదైనప్పటికీ నుఖప్రదమైనది 
మాత్రం కాదు. అటువంటి పరిస్థితిని సవరించడానికి మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక్కదారి, 
Viro ఆర్థిక వ్యవస్థల ప్రక్రియను నిలుపుదల చేయటమే. అటువంటి పరిస్థితిని నవరించడానికి, 
తీవ్రతరమైన చర్యలు తీసుకోవడానికి బదులు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వీసుల నిమిత్తం 
సహాయక mowo పద్ధతిని ప్రవేశ పెట్టి రాష్ట్రాల స్వాయత్తతను దెబ్బతీసేందుకు 
ఉవశ్రమించింది.' రాష్ట్రాల EUN నవరించడంతో బాటు ఆయా నర్వీసులకు, జాతీయస్థాయి 
కనీస వ్యయాన్ని హోమో ఇవ్వడానికి కూడా వీలుపడింది. ఆ సర్వీసులను ప్రయోజనకర 
సర్వీసులకన్నా, బాధ్యతాయుతమైన సర్వీసులుగా అది భావించింది. వికేంద్రీకరణ పద్ధతి, 
దివాళాకోరు పద్ధతిగా పతనం కాకుండా చూడటానికి సహాయక గ్రాంట్ల పద్ధతి ఉపయకతేను 
'ఒప్పుకొన్న కమోషనువారు, కేటాయింపులను సాధ్యమైనంత తక్కువ మేరకు కుదించడం 
ద్వారా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సాధ్యమైనంత విస్తరణ స్వభావాన్ని పెంచడానికి కృషి 
చెయ్యాలని మాత్రం సిఫార్సు చేశారు. 





nri సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం. అమలులో ఉన్నటువంటి ఆదాయ 
* వ్యయాల కేటాయింపులలో కొన్ని మార్పులు చేసి, అంతవరకు కొంతమేర శాశ్వత 
ఏర్పాట్లుగా ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను. 1912 నుంచి శాశ్వత ఏర్పాట్లుగా 
అమలు జపరడానికి ఉపక్రమించింది. (ప్రధానమైన కేటాయింపులకు సంబంధించినంత 
వరకు ఈ శాశ్వత ఏర్పాట్లు, కొంతమేరకు శాశ్వత ఏర్పాట్లుగా అమలు జరిపి విరమించుకున్న 
దానికి, గుణాత్మకంగా భిన్నమైనవేమో కాదు. నిర్భారిత సర్దుబాటుకేటాయింపుల మొత్తాల 
స్థానంలో ఈ దిగువ పేర్కొన్న సంయుక్త పద్దులలో'రాష్ట్రాలవాటాలను మరింతగా పెంచడం 
విషయంలో మాత్రమే, కొత్త పద్ధతిలో తేడా గోచరించింది - 

















వాటాల సవరింపులు 
ఆదాయాలు. వ్యయాలు 
Fa రాష్ట్రాల వాటా 'అక్కొంటు రాష్ట్రాల వాటా 
వదులు స 

1 DA సేద్యపు | అజుర్మాకు + భూమిశిస్తు బర్మా 
నీటిపారుదల ఒపంజాబుకు 12పంజౌబుకు 
వేద్దుకు జమ చేసిన 
మొత్తంతో సహా | 








V. ఈ పద్దతిని బహుశా అంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని వుండవచ్చు. 
X. ఎన్‌ వేట్‌ "oss roc 1911, పుల -28 


192 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - 


ప్రసంగాలు, సంపుటం -6 














ఆదాయాలు. వ్యయాలు. 
'అక్కాంటు రాష్ట్రాల వాటా అక్కాంటు 'శాష్ట్రాల వాటా 
పద్దులు పద్దులు 
rm [mignon 2 ose 'ఆదాయాలకాలంలో ఉన్న 
'అస్సాంకు. బోంబాయి। 
ratos పూర్తిగాను. 
'సహిలెంగాలయుపిల 
విషయంలో ౩4 
'అంచనావేసిన పన్నలు, 
3.పి.డబ్యు,డి va 4 అడవులు మొత్తం 
4. అడవులు పూర్తి నీటి పథకము 12 
5. భారీ సేద్యపు నీటి | పంజాబ్‌లో 
పనులు (భూమి 1/2 పంజాబ్‌లో 
శిస్తునుంచి ఈ పద్దుకు! కనీసం 4 లక్షల 
జవదొన మొత్తాలు”. | మేర హామి 
మినవా) 
'ఉభారీ. చిన్న తరవా | 1/2 బెంగాల్‌లో | 6.భారీ, చిన్నతరవో 
సేద్యపు వీట్‌ పథకాలు, 'సేద్యపునీట్‌ పథకాలు| 12 బెంగాలలో 











ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వాటాలలో ఈ సవరింపుల ఫలితం నర్జుబాటు 
కేటాయింపు మొత్తాలను ఈ దిగువ అంకెలమేర తగ్గించడమే. 











E 'శేంద్రంసుంచి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి 

P కేటాయించిన కేటాయింపు "కేంద్రానికి 

(లక్షల రూపాయల్ల్‌) 

'మధ్యరాష్ట్రాలు 2140 - 
E 13.12 - 
'తూర్చ్‌బెంగాల్‌ - అస్సాం 13.55 - 
బెంగాల్‌ 18.40 
యువి. - 19.26 
పంజాబ్‌ 67 - 
మద్రాసు - 2148 
బొంబాయి - 2% 








శాశ్వత ఏర్పాట్ల జరిగినకాలంలో కూడా, ఐదేళ్ల కాలపరిమితి ఏర్పాట్లకాలంలోనూ, 
కొంత మేరకు శాశ్వత ఏర్పాట్ల కాలంలోనూ అమలులో ఉండిన మాదిరిగానే, కొన్ని ప్రత్యేక 
సర్వీసులకు గాను ఇస్తూ వుండిన, సహాయక గ్రాంట్లు - వికేంద్రీకరణ విషయాల రాయల్‌ 
కమిషను. వారు కూడా అభ్యంతరం తెలుపనందున, ఈ యావత్‌కాల వ్యవధిలోనూ 
కొనసాగినాయి. అయితే ఈ దిగువపట్టికలో చూపిన మాదిరిగా విభిన్న రాష్ట్రాలకు సహాయక 


గ్రాంట్లు కొంతమేరకు 


తగ్గిస్తూ వచ్చారు. 


'ఆదాయవనరుల భాగస్వామ్యం ద్వారా బడ్జెటు 


193 





ప్రత్యేక నహాయక గ్రాంట్లు (టూపాయల్ల్‌) 














SE యు mer] జూం mrs 
E "suas | auae asse | aaoreoe | 375784 93617540 
టా mosso | 2269020 | 3840769 | 3860172 | 216075] umano 
wao మా?! 3280011| లాం ssrret|ss4e7881| 1922252 
Boss senses | sieoeco| entro) 716436 escara] 7070773 
aste) 6879420 | 4761028 | 3525567 | azreosa| 3262214| 4235205 
es | sreroeoe | asezro | కంల 3006024 243060] 2706164 
Goes | emos | 2424404) 308117 5000023 4905830 492516 
sie | 12277501 | sesers | 1607803 120785 sorores 149708 
Spes | mgro | అం tese 120250 106964 1150725 
మొత్తం | 2289568 30461797 | 3640030 | 3768069 | 25860408 24౮78501 




















“భారత (వోభుత్తో TOS ఆదాయ - ens నివేదిక నుంచ నంకలితం 


శాశ్వత ఏర్పాట్ల వల్ల శాశ్వత ప్రయోజనమో. శాశ్వత నష్టమో సంభవించే అవకాశం 
మెండుగా ఉంటుంది కనుక, శాశ్వత ఏర్పాట్ల ఫలితాలను అంచనా వేయడానికి రాష్ట్రాలు 
మరింత ఉత్సుకతతో నిరీక్షించడం సహజం. వారికి ఉండిన ఉత్సుకత dd ocn అన్ని 
పటాపంచలై పోయాయనడానికి, ఈ దిగువ అంకెలలో ఆయా రాష్ట్రాలకు వరుసగా 338 
mud జమ అవుతున్న అధిక మొత్తాలూ, వాటినుంచి తగ్గిపోయిన మొత్తాలూ - మిగుళ్ళనూ 
పరిశీలిస్తే తెలుస్తుంది :- 


రాష్ట్రాల మిగుళ్ళు లేదా తరుగులు (రూపాయల్లో) 

















రాష్ట్రాలు 1912-13] 1913-14] 191415] 1915-16] 1916-17] 1917-18] 1918-19 
aa 5085246 | 1881245 | శ544416| -13836| a2as70a| 4870517 | 920121 
బర్మా 8874174| 914026 | 3729808 | 18966521 | 9427702 12067708 | 4873587 
అస్సాం 3610494 | -2217691 | -4550789| 658812 | 6044904 | 2800634 | 435872 
బెంగాల్‌ 14705270 |. 480842 | -3967607| 1028156 | 3708838| 5290082 | 732237 
బీహార్‌ ఒరిస్సా 7022199. -320062 | -1870264| 119562 5919907 | 7176986 | 3643564 
యుపి. 9688749... 50704 | 4611080 -srsoso| 3427606 | -2288911 | 3696945 
పంజాబ్‌ 7411069| -692512 | -3730841 | -1139541 | 580996 | -1695216 | 1185930 
మధ్రాను 4330275 | -5298411 | -1207754| 318508 2571241| 1042303| -672354 
బొంబాయి | 7083281 | 1558566 | -2639924| -951099| 122434| 611321| 1681065 




















భారత్‌ IBYO ఆదాయ జరిక నివేదిక నుండే నంకలితం 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు, ఈ విధంగా నిస్సందేవాంగానే సుసంపన్నంగా ఉన్నప్పటికీ, 
రాష్ట్రాల మిగులు నీధులలో అనూహ్యమైన తేడాలు వస్తూ ఉండటం వల్ల, శాశ్వత ఏర్పాట్ల 


194 US బాబాసాహెబ్‌ vobh E రీచనలు - ప్రసంగాలు, సంపుటం -6 








లక్ష్యంగా భావించినటు వంటి సక్రమప్రగతి పట్ల ఆశలు అంతమెరుగుగా ఉండలేదు. 
అయితే, శాశ్వత ఏర్పాటు అమలు జరిగిన కాలమంతా సాధారణకాలంగా కొనసాగి 
ఉండలేదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొనవలసి ఉంటుంది. శాశ్వత ఏర్పాట్లు అమలు 
జెరిగిన కాలంలో కొంత భాగం |ప్రాంతంగానే గడిచి పోయినప్పటికీ - ఐదుసంవత్సరాల 
కాలపరిమితి వరకన్నా ఆ పరిస్థితి కొనసాగలేదు. శాశ్వత ఏర్పాట్ల కాలం, చాలా వరకు 
ప్రపంచ యుద్ధకాలంగానూ, అసాధరణ ఘటనలు సంభవించిన కౌలంగానూ కొనసాగినందు 
వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతూ వచ్చాయి. 


శాశ్వత ఎర్పాట్టు, తగినంత దీర్ణకాలం వరకూ అమలులో ఉండినందువల్ల ఆశించిన 
ఫలితాలు లభించాయా లేదా అనే TA) అంచనా వేయడానికి కుదుట పడిన' పరిస్థితులు 
కొనసాగి ఉండినట్టయితే మనకు వీలు కలిగేది. కాని అలా జరగలేదు. 1921 ఎప్రిల్‌ 1వ 
తేదీనుంచి (బ్రిటిష్‌ ఇండియాలో రాష్ట్రాల అర్థిక వ్యవస్థలో పూర్తిగా నూతనాధ్యాయం 
ప్రారంభమైంది. అ దశను మరొక భాగంలో పేరిశిలిద్దార. దశల వారీగా రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థ పురోగమనానికి సంబంధించిన పరిశీలన ఇక్కడితో ముగుస్తుంది. అయితే పురాతన 
'ర్యాయం సమయంలో Socios ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థల మధ్య కొనసాగిన పరస్పర 
సంబంధాలను పరిశీలించక పోయినట్లయితే ఈ పరిశీలనకు సమగ్రత రాదు. అయితే ఆ 
పనికి మనం ఉపక్రమించే ముందు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తమతమ స్వీయమార్థాలలో 


పయనించడానికి అనుమంతి లభించిన దాదాపు అర్ధ శతాజ్ఞకాలంలో, రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థ అందుకున్న చివరిదశను, రాష్ట్రాల ఆదాయ వ్యయాల అంకెలను పూర్వరంగంలో 
పరిశీలించడం అనక్తికరమైనదే కాక అత్యరత విలువైనది కూడా కాగలదు. చిన్నగా ప్రారంభమై, 
3586 ప్రయాణంలో, విస్తృత వ్యాప్తిని సంతరించుకొంటూ సాగిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను 
పరిశీలించడానికి ఈ పట్టికలోని అంకెలను గమనిద్దాం. 


no 


cposos cow ohe goon sio sw por eo 















































wee [ex |oose [em ₹2 [em [vo [sse [e Jin gota ose 

"m sz pn 

ioe si» [ss esz Tp 

ss |as | sos or e [us leer [us ogs 

us [wv ws [ew |ss | ao foor jew ler fer Toce 

es ve we |i s pus [ez lee meo [sei LI 

ews [eoe (os [s fire |sse | అ Jem Je |oo E 

ze | ro woz se |r |o $g బాలా 

nga kpe 

sær fær |s (ze o [ow ss |as [zv [es ez guoa 

ise joaz | net [zs lise few | అ [ez |o | ఒం toa 

m |æ wor Pme sn | zsz | so (ew | ssor se Te 

sue [sem [son | sem | vim (cai | em soon [ezem | ezes [zum E 
oga ca popis oec pid ppc Opa Cc Gaan కద ] 9e 

osi cia me clu 





II వ భాగం 
రాషాల ఆరిక వ్యవస్థ : దాని యంత్రాంగం 
రేక Te 2 


VIŠ అధ్యాయం 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిమితులు 
wo P 3 


పరిపాలనారంగం వ్యవస్థలో అపూర్వమైన అస్తవ్యస్త పరిస్థితిని అవగాహన 
చేసుకున్నవారు. రాష్ట్రాల పరిపాలనా యాంత్రాంగం ఉనికిని, ఆ యంత్రాంగం రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం దోవాదం చేయని పరిస్థితిని పరిశిలించక పోతే, 1833లో 
ప్రారంభమైన ఈ అస్తవ్యస్థ పరిస్థితిని చక్కదిద్దడానికి, లేదా చక్కదిద్దినట్లు కనిపించడానికి 
1870లో జరిగిన ప్రయత్నాన్ని ఆసక్తికరంగా అర్థం చేసుకోవడం సాధ్యపేడదు.! 





1, 78708 ముందునుంచే రాష్ట్రాల అర్థిక వ్యవస్థలు అమలులో ఉండినవన్న అభిప్రాయం కూడా ప్రచారంలో 
ఉన్నది అయితే 18708 మరదు జరిగిన అర్థిక ctor వ్యవస్థను సంక్షిప్తంగా అక్కడ గుర్తు చేసుకోవడం 
ద్వారా ఈ అభిప్రాయాన్ని తొలగించవచ్చు. భారతీయ అర్థిక వ్యవస్థ వోంద్రీకరణు చరిత్రలో 1855 
నంవత్సరం నర్వదా ప్రముఖంగా ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్టేలకు rob జరిగింది ఆ సంవత్సరంలోనే. 
అయితే 1855 కు ముందు స్తానిక ఆదాయాలు wil ఏవీ dodo కాదని భావించకూడదు. "అందురు. 
భిన్నంగా అతి చిన్న స్థాయినెధులు, ఫెర్రీ నిధులు, టోలు నిధులు, సెస్సులు మొదలైనవి అమలులో 
3655 వాటిని స్తానిక ప్రయోజనాల నిమిత్తం ఖర్చు చేసే వారు అయితే ఆ IPED మిగులు 
మొత్తాలను ఏడిగా ఓక పద్దుకు జమ కట్టకుండా దేశం మొత్తం నిధులలో కలిపివేసేవారన్న ఎపయాన్ని 
(ప్రధానంగా గమనించాలి. అందుకు Soms, వాయువ్య రాష్ట్రాలు మాత్రం మినహాయింపులు. ఆ 
గాష్టాలలో మాత్రం ఇట్టి మిగులు నిధులను ఏడిగా స్థానిక నిధి పేదకు eio bordo తెలుస్తున్నది 
(సవ్‌ఫ్‌కలకత్లా రివ్యూ. 1851, సంపుటి 16, పుటలు 464-486) 1855 మే 11వ తేదీ నాటి అరక 
తీర్మానం (ప్రారం మొళ్ళమొదటి సారిగా స్థానిక నిధి పదును కేంద్ర నిధినుంచి వేరు పద్దు 
ప్రధానవద్దు "అప్పు aiman assam asees అనన్ను do) Sar. zm eoa 
జమ చేయడం ప్రారంభమైంది. (D35. అకొంటెంట్స్‌ మాన్యువల్‌. p వెంకట్రామయ్య, పార్టు -1, 
ip 1855 D78) సెష్టంబరు M9 నాటి తీర్మానం ప్రకారం, “స్తానిక ఆర్థిక వ్యవవారోలను 
(ప్రత్యేకంగా రూపొందించడం, ప్రతి రాష్ట్రానికీ కేంద్రనిధితో నిమిత్తం లేని స్టోనిక నిధిస్‌ రూపొందించడం 
జరిగింది. స్థానిక అధికారయంత్రాంగం లేనందువల్ల "స్తానిక నిధి" B "సంబంధించిన బడ్డెటులను 
'రూపాందించో అమలు జరవవలసన బాధ్యతను ob pido రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. 
స్థానిక అవసరాలు రాష్ట్రప్రభుత్వాలకు బాగుగా తెలుసునని ఈ ఏర్పాటే చూరు. ఈ ఘటన ఫలితంగా 
చాలా మంది దీన్ని Sos ఆరక వ్యవస్థగానే భ్రమ పడటానికి అవకాశం కల్గింది. ఈ వన 
Ies లోవళూయిప్టమైనది. daro 8 ముందు. అమలులో. ఉన్నటిది సాధారణమైన. స్థానిక అర్థిక 
iuo మాత్రమే" రాష్ట్రాల చేతుల్లో సాక నిధి ఒక qub కొనసాగుతుంది కనున రాష్ట 

ప్రభుత్వ యంత్రాంగాలు వోటిని నిర్వహించాయి. "స్థానికి నిధికి సంబంధించిన ఆదాయ - వ 

వివరాలన్నింటినీ ఒక చోట సమకూర్చడం, వల్ల అ నేధులన్నీ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండేవని 

భావించడం సరికాదు గదా! రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ eb edo అదికాదు గదా! యునైెడ్‌ 











అ అర్థిక వ్యవస్థ : దాని యంత్రాంగం 197 





(DAS, ఇండియాలో నెలకొల్పిన miro ఆర్థిక వ్యవస్థ విధానం స్వతంత్ర విధానమన్న 
అభిప్రాయానికి రావడం, పూర్తిగా స్థూలంగా పరిీలిం చినప్పటికి, అత్యంత సహజం. 
అటువంటి అభిప్రాయం అతనిలో కలగిక్రమంగా ఎదిగి పాతుకొని పోయిఉండకపోతే, 
దాని నాందినీ, దాని క్రమవికాసాన్ని పరిశీలించినవారు అటువంటి అభిప్రాయానికి ఎలారాగలరో 
ఊహించడం కష్టసాధ్యం. వ్యవస్థాపరంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు స్వతంత్రమైన ఆర్థిక 
వ్యవస్థలైనట్లయితే, రాష్ట్రాలకు E అధికారాలుకూడా స్వతంత్రమైనవి ఉండి తీరాలి. 
క్వీతంత్ర రాష్ట్రాలకు er అధికారాలు కూడా స్వతంత్రమైనవి ఉండితీరాలి. స్వతంత్ర 
రాష్ట్రాల నిర్వహాణులో ఇదీ ప్రధానాంశం. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు స్వతంద్రమైనవా కావా 
అన్న (ప్రస్తుత పరిశీలనాంశానికి సంబంధించినంత వరకు, ఈ అధికారాలు ఉన్నదీ లేనిదీ 
తెలుసుకోవడానికి రాష్ట్రాల బడ్జెటులను రూపొందించే పనీ, దానికి సంబంధించిన ఇతర 
పనులన్నింటినీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు ఏ మేరకు స్వాతంత్ర్యం 
ఉన్నదో, మనం పరిశీలించవలసి ఉంటుంది. బడ్జెటును రూపొందించే స్వాతంత్ర్యం eco, 
దేశ ప్రజలకు అవసరమైన ఉపయోగకరమైన నర్వీనులను నిర్ధారించి, ఆ సర్వీసుల నిర్వవాణకు 
అవసరమైన ఆర్థిక సంపత్తిని, పన్నులు వేయడం ద్వారాగానీ, అప్పులు తేవడం ద్వారాగానీ 
నీమకూర్చుకొనగల స్వాతంత్ర్యం కలిగి ఉండటమన్నమాట ఈ అధికారాలతో బాటు, 
'టడ్జెటు విధానంలో, లెక్కల నిర్వహణ, ఆ లెక్కలను స్వతంత్ర ఆడిట్‌ sj సమర్పించడం 
అనే నిధులు కూడా జతపడి ఉంటాయి. 


కింగ్‌డమ్‌లో ఏధించే స్తానిక పన్నులన్నింటినీ. ఒక చోట సమకూర్చి. ఎక్స్‌చెకర్‌ ఛాన్సలర్‌ బడ్జెటులో 
విడిగా చూపించడంలో agio. Br wgs వ్యవస్థను గురంచి ఒక్‌ అవెగాపాన ఏర్పెడటానైకే గాని 
అంతకు మించిన ప్రయోజనం ఏమా ib, zo అర్థిక వ్యవస్థలు రాష్ట్రాల “స్థానిక 26" మొత్తాలు 
కాష్ట్రప్రభుత్వాల అధీనంలో aod నిధులు కాడు. ఆ నీధులు వేటికి సంపింధించినవో, వాటికి తప్ప 
ఇతర అవసరాలకు కూడా వాటిని వినియోగించడానికి వీలులేదు. ఈ విధంగా దాసిసప్పుడు అవి 
స్తానిక ఆధిక వ్యవస్థలే కాని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కావు. “స్తానిక ప్రభుత్వం" అన్న మాటను. "రాష్ట్ర 
క్వరో అన్న మాటకు బదులుగా సమానార్థకంగా వాడేఅలవాటు ఉన్నందు వల్ల, కొంత మంద్‌ 
న్ని రాష్ట్రాల జర్థిక వ్యవస్థగా (్రమపడి ఉండవచ్చు. "స్థానికి "రాష్ట్రా ప్రభుత్వాలు అన్నమాటలు 
'వమానార్థకాలుగా “వాడుకలో ఉన్నప్పటికీ, స్తానిక రాష్ట్ర en వ్యవస్థలు మాత్రం సమానార్హకాలు 
'ానేరపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో స్తోనిక ప్రభిత్వాల లేక పోయినా. స్థానిక ఆర్థిక వ్యపీస్థలు 
అమలులో ఉండిస్తూలరి రాష్టిల్‌ ప్రభుత్వాలు ఉన్నా. miro ఆర్థిక వ్యవస్థలు అమేలులోటేవటుముటి 
కాలం కూడా ఉండేదన్నది వాస్తవం. అయితే స్థానిక్‌ ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాలు అన్న మాటలను 
'వమానార్థకాలుగా వాడుతున్నంత వరకూ. భావనే పరమైన ఈ అయామ్‌యం తప్పక పోవచ్చు. 1870 
శ పూర్వమే రాష్ట్రా ఆర్థిక వ్యవస్థలు అమలులో ఉండినవని కొంత మంది గట్టిగా విశ్వసిస్తే. మరికొంత 
మంది 1870 డేసెంటిరు 145 తేదీ నాటి తీర్మానాన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల పథకానికి నాంది 
పలికిన చీర్మానమే అది అయినప్పటికీ. స్థానిక అర్థిక hitob "ఆ తీర్మానం ద్వారా నాంది 
లీ భావించి “స్తానిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తీర్మానంగా అభివరించారు. ఈ రెండు 
అభిప్రాయాలూ శద్ధతప్పులే. పారిభాషిక పేదాలను SHEI అర్థంలో వాడటం అలవరచుకోనంత 
వరకూ అటువంటి 'ఆయోమయాలు తప్పవు, 











198 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఈ దృష్టితో పరిశీలించినప్పుడు - వాని పుట్టుకనూ, 
'ప్రగతినీ గురించి, ఇదివరకటి అధ్యాయాలలో పరిశీలించి ఉన్నాం - సర్వసత్తాక స్వతంత్ర 
ప్రభుత్వాల లక్షణమైనటువంటి, బడ్జెటు రచనల స్వాతంత్రం అనేదాన్ని రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థకు మనం అంటగట్టలేం. అందుకు భిన్నంగా భారతదేశంలో అమలు పరచేన 
బడ్జెటు విధానం. విభిన్న రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అనేక కఠిన పరిమితులకు 
లోనై కొనసాగింది. అధికారాలు లేకుండా రాష్ట్రాలకు బడ్జెటులను అప్పగించారు. అయినప్పటికీ, 
బడ్జెటుకు విధించిన పరిమితులలోనే, ఖర్చులు చేసే స్వేచ్చను కల్పించినందువల్ల, లెక్కలు 
నిర్వహించడం, ఆడిట్‌కు సమర్పించుకోవడమనే భారాన్ని కూడా అవి మాయవలని వచ్చింది. 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను విస్తరించే అవకాశాలను గురించి సమాక్షించేప్పుడు, ఈ పరిమితులను 
ఎందుకు విధించారో, కారణాలేమిటో పరిశీలిద్దాం. అయితే ఈ పరిమితులు యావత్‌ 
పథకంలో అంతర్భాగమేనని, పథకం వ్యాప్తిని, విస్తృతినీ బట్టి పరిమితుల కాఠిన్యంకూడా 
'పెంపొందుతూ వచ్చిందని మాత్రం ఇక్కడ గమనిస్తే సరిపోతుంది. నిజానికి రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలను నిర్ధారించినవి అవే. (బ్రిటిష్‌ అండియాలో 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల నిర్వహణకు సంబంధించిన సమగ్రమైన అవగాహన నిమిత్తం. 
దానికి సంబంధించిన ప్రభుత్వనియమ నిబంధనలను పరిశీలించడం అవసరం. ఈ నియమాల 
ప్రాధాన్యత ఇంతగా ఉన్నప్పుడు. ఈ దశలో వాటిని వ్లోషించడం మనకు ప్రయోజనకరంగా 
ఉంటుంది. 1870 లో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచీ, ఈ 
పథకం విప్లవాత్మక ప్రక్రియను సంతరించుకున్న 1912నాటి చివరి శాశ్వత దశకు చేరుకున్నప్పటి 
వరకు, ఈ నియమాలను మధ్య మధ్య కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ తీర్మానాల రూపంలో 
జారీ చేయడమైనది. 1870! లో రూపొందించిన నియమాలు చాలా న్వల్పంగానూ సరళంగానూ 
ఉండేవి. అయితే అప్పుడు రూపొందించిన కొద్దిపాటి బడ్జెటుల నిర్వహణకు అంతకన్నా 
వివరమైన - క్లిష్టమైన నియమాల అవసరం కూడా ఉండేది కాదు. ఆ తర్వాత, ముందుగా 
ఊహించని వ్యవస్థాపరమైన లోపాలనూ, ప్రక్రియ - పద్ధతులకు సంబంధించిన వివరణలనూ 
సరిదిద్దడానికి అనేక అనుబంధ నియమాలను జారీ “చేశారు. 


అయితే, 1877లో మొదటిసారిగా, రాష్ట్రప్రభుత్వాల ఆర్థిక నిర్వహణా వ్యవహారాలకు, 
సంబంధించి, చాలా సవివరమైన నియమ నిబంధనలు ప్రత్యక్షమైనట్లు మనం గమనించవచ్చు. 
1877 సంవత్సరపు నియమాలే, ఆ తర్వాత జారీ అయిన అనేక నియమాలకు ప్రాతిపదిక. 
స్వల్పమైన చేర్పులూ, సవరణలతో ఈ నియమాలు 15 సంవత్సరాల కాలంలో అమలులో 
ఉండినై. 1892లో జారీ చేపిన నియమాలు, వాటిని రద్దు పరచాయి. అయితే ఐదు 





1. ఆర్థిక తీర్మానం, 3 3334. db, 14 డిసెంబరు. 1870 
2 ఆర్థికళాఖ తీర్మానం, నెం. 1709, తేది, 22 మార్చి 1877 
3 అర్థికాఖ తీర్మానం నెం. 1142 తేది 17 మార్చి, 1002 


'కాష్టాల అర్థిక వ్యవస్థ : దాని యంత్రాంగం. 199 





సంవత్సరాల స్వల్పకాలంలోనే 1897లో జారీ అయిన నియమాల ద్వారా ఇవి కూడా 
రద్దయినాయి. ఇవి 1912 వరకూ నియంత్రించిన నియమావళిగా కొనసాగినాయి. 1912 
లో os శాశ్వత ఏర్పాట్లను నియంత్రించడానికి నూతన నియమనిబంధనలు జారీ 
అయినాయి. వీటినే తిరిగి, 1916 జూలై 24వ BATA అర్థిక శాఖ తీర్మానం నెం. 361 
s0- ఏ. లో జారీ చేయడమైనది. తిరిగి జారీ చేసిన వాటిలో సవరణలు ఏమంత 
పరిగణలోనికి తీసుకొనవలసినవి కానందువలన 1912 సంవత్సరపు నియమాలనే, రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంతిమ నియమావళిగా భావిద్దాం. 


ఈ నియమావళిని వ్లోషించవలసిన అవసరాన్ని మనం గుర్తించినందు వల్ల, ఈ 
వ్లోషణకు ఉపక్రమించే కార్యక్రమానికి పూనుకునేముందు ఏ దృష్టితో Tors, ఎటువంటి 
దృక్పథంతో ఇందుకు పూనుకోవాలో ముందుగా నిర్ణయించుకురదాం. నియమావళిని 
పరిశిలించడంలో మన లక్ష్యం ఉభయాంశాలకు సంబంధించినదని మనం mdi 
నిర్ణయించుకొనపలసి ఉంటుంది. 1. ఉండిన పరిమితులు ఏవేవి?2. అలాంటి పరిమితులు 
విధించడానికి కారణాలేమిటి? ప్రస్తుతం మనకున్న ఆసక్తి అంతా ఏఏ పరిమితులున్నాయో 
తెలుసుకోవడం వరకేనన్నది నిజమే. అయితే అది స్వల్పమైన లక్ష్యం కాకపోయినా, కేవలం 
ప్రాథమిక లక్ష్యం మాత్రమే. ఇటువంటి పరిమితులు విధించడానికి గల కారణాలను, 
అవసరాలనూ అవగావన చేనుకోవడాన్‌కే అనలు పరిమితులేమిటో తెలునుకోవాలి. పరిమితులను 
వివరించే, మన తక్షణావశ్యకతను మనసులో ఉంచుకుంటూనే, మున్ముందు అధ్యాయాలలో, 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల ప్రకృతిలోనే ఇటువంటి పరిమితులను విధించవలసిన ఆవశ్యకత 
ఉన్నదని ఊహించకపోవడం నదవగావానకు సరిపడని అంశం. పైగా, అటువంటి అభిప్రాయానికి 
రావడం ఆవశ్యకం, నియమావలిని. అవి ఉత్పన్నమైన విధంగా వరున క్రమంలో పేర్కొనకుండా. 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ప్రతిపాదించిన వారి మనస్సులను వేధిస్తున్న మాదిరిగా, 
అంతర్గత భావనలను, బహిర్గతంగా నమోదు చేసిన పద్ధతిలో సమకూర్చడం జరిగింది. ఈ 
అంతిమ ఫలితాన్ని జీర్ణం చేసుకోవడానికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ఆధపత్యం వహించిన 
ప్రభుత్వ ఉన్నతాధికారుల శ్రమ సరిపోలేదు. వారి దృష్టిలో ఈ నియమాలు కేవలం ఆర్థిక 
నియంత్రణకు ఉద్దేశించినవే కనుక, వాటిని ఏ వరుసలో సమకూర్చినా ఒక్కశే నని 
భావించారు. మరొకవైపు, ఈ నియమాలకు (ప్రేరకమైన భావనలను గమనించడానికి వాటిని 
ఏ ఉద్దేశ సాధన నిమిత్తం రూపొందించుకోవాలని భావించారో, దానిని అనుసరించి 
వర్గీకరించి తిరిగి కూర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. భారత దేశంలో అమలు 
జరీగిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో, వాటిని తిరిగి కూర్చే ముందు, అంతర్గత 
'సంబంధాలున్నేటువంటి ఈ నియమాలను రూపొందించడంలో నిర్వాహకుల ఉద్దేశం 





4. eire తీర్మానం నెం, 3551, తేది 11 ఆగష్టు, 1897 
5. wire తీర్మానం నెం. 249,ఇ.ఏ. తేది. 15, జూలై, 1912 


200 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు. నంవుటం -6 





ఏమైఉంటుందో తెలుసుకోవడం అవసరం. మూఢంగా ఆలోచించకపోయినప్పటికీ, ఇటువంటి 
పథకం విజయవంతం కావాలంటే రాష్ట్రప్రభుత్వాల 1. పాలన, 2. ఆర్థిక అధికారాలను 
నిర్వహించడానికి నియమాలను రూపొందించడం తప్పనిసరి. రాష్ట్రాల అర్థికే వ్యవస్థ తత్వాన్ని 
స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి ఈ రెండు వర్గాలను తిరిగి ఉపా వర్గాలుగా కూడా 
విభజించుకోవలసి ఉంటుంది. పరిపాలనాధికారాలకు సంబంధించిన నియమాలను 
సర్వీసులకు, ॥. నిబ్బందికీ సంబంధించిన నియమాల క్రింద ఉప వర్గీకరణ చేయవచ్చును. 
అదే విధంగా ఆర్థిక అధికారాలకు సంబంధించిన నియమాలను ఈ దిగువ విధంగా ఉప- 
వర్గాలుగా విభజించుకున్నట్లయితే సౌకర్యంగా ఉంటుంది: ఓ సాధారణ స్వభావం కలవి, 
iure ఆదాయాలకు చెందినవి, il. రాష్ట్రాల ఖర్చులు, iv. బడ్జెటు ఆమోదం, ౪. ఆడిట్‌ 
మరియు అకొంట్లు, 


వర్గీకరణకు మూలసూత్రం, ఉద్దేశమేనన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని 
రూపొందించిన వారి మనస్సుల్లో బహుశా ఉండిన ఉద్దేశాలను, ఈ వర్గీకరణలు నంపూర్ణంగా 
విపులీకరిస్తాయి. ఈ వర్గీకరణల ప్రాతిపదికగా, కుప్పతెప్పలుగా ఉన్నటువంటి నియమావళిని 
మనం సంక్తిప్రీకరించుకొని దర్శిని రూపంలో వివరించుకోవచ్చు. ఇలా చేసినందువల్ల 
సౌకర్యవంతంగా ఉండటంతో పాటు సుబోధకంగా కూడా ఉంటుంది. x 


1. పాలనాధికారాలపైన పరిమితులు. 
(1) అంతర్‌ రాష్ట్ర సర్వీసుల నియమాలు 


విభిన్న రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెటులను రూపొందిస్తున్నందువల్ల, అంతర్‌ - రాష్ట్ర 
లేదా శాఖాంతార్గత సంబంధాలకు చెందినటువంటి ఈ దిగువ ఉత్తరువులను జారీచేశారు: 


i అంతర్‌ రాష్ట్ర నర్భబాట్లు ఏ రకంగానూ అనుమతించరు: 


ఓ. రాష్ట్రాల ప్రభుత్వాల అధీనానికి అప్పగించినటువంటి ఏ శాఖలోని, ఇతర శాఖకు 
చెందిన ఏ రకమైన సర్వీసును కూడా రద్దు చెయ్యడానికి వీలులేదు. అది వరకు ఈ 
శాఖలకు కేటాయించినటు వంటి, ఇతర శాఖలకు చెందిన ఎటువంటి సక్వీసులను 
కూడా విస్తరించడానికి వీలులేదు. 


శ. నేరుగా సంబంధంపెట్టుకునే ఏరకమైన కమ్యూనికేషను లైనును కూడా రద్దుచేయడానికి 
వీలు లేదు; మరమ్మత్తులకు వీలులేకుండా పతనం అవకూడదు. 


(2) సిబ్బందికి చెందిన నియమాలు 


రాష్ట్రప్రభుత్వాల నిర్వహణలోని సర్వీసులలో ఉన్నటువంటి సిబ్బంది విషయం, 
రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ దిగువ ఆదేశిక సూత్రలను పాటించాలని విధించడమైనది - 


wipe ఆర్థిక వ్యవస్థ i దాని యంత్రాంగం 201 


iil 





శాశ్వత నియామకాన్ని mb లేదా, ఏదైనా నియామకపు 'వేతనమూ - అలవెన్సులను 
“పెంచడంగానీ చేయరాదు. 


1912 కు పూర్వం ఈ నిబంధన నెలకు రు. 250 ఆపైన వేతనాలు పొందే వారికి 
మాత్రమే వర్తించేది! కాని 1912 తర్వాత, సాధారణంగా TEOS ఉద్యోగులు 
నిర్వహించే పదవులకూ, సివిల్‌ సర్వీసు నిబంధనలలోని అనుచ్చేదం 29 - బి. 
క్రింద నిర్వచితమైన కేంద్ర ప్రభుత్వ సర్వీసు అధికారులకు, దీని వర్తింపును 
పరిమితం చేశారు. 


ఎవరైనా అధికారిని తాత్కాలిక నియామకం చేయడంగానీ, డిప్యూకేషను 
మోద పెట్టుకోవడం గానీ చేయరాదు. 


1912కు ముందు ఈ నియమం నెలకు రు. 250 ఆపైన ఆదాయం వచ్చే 
నియామకాలకు మాత్రమే వర్తించేది అయితే 1912 తర్వాత దీన్ని నెలకు రు.2,500 
ల ఆదాయానికి మించి సంపాదించే ఉద్యోగుల నియామకాలకు లేదా, రెండు 
సంవత్సరాలకు మించి కొనసాగగల నియామకాలూ లేదా డిప్యూశేషన్ల విషయంలో 
నెలకు 'రు.800ల ఆదాయం వచ్చే ఉద్యోగాలకు వర్తీంపచేశారు. 


శాశ్వత నియామకాన్ని రద్దుచెయ్యడం గానీ, అట్టి నియామకంలో ఉన్న అధికార 
వెతనాన్నీ శ అలవెన్సులను తగ్గించడంగానీ చెయ్యరాదు. 


ఈ నియమాన్ని మొదట నెలకు రు.2508 మించి ఆదాయం పొందే సర్వీసులో 
వర్తింప చేశారు అయితే 1912 తర్వాత దీన్ని ఇంగ్లాండులో భర్తీ అయిన 
గెజెటిడ్‌ సివిల్‌ అధికారులకూ, సివిల్‌ సర్వీసు నిబంధనావలిలోని అనుచ్చేదం 
20.0. క్రిందికి వచ్చే వారికి వర్తీంపచేశారు."* 


ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సివిల్‌ అధికారికి, లేదా నర్వీను పెన్షను పొందుతున్న 
అధికారికి ఈ దిగువ వానిని గ్రాంటుగా మంజూరు చేయరాదు:- 


(ఏ) భూమిని - సంబంధించిన రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి సాధారణ 
రెవిన్యూ నియమాలకు అనుగుణంగా, ద్రవ్య పరంగా గానీ, దాని సమాన 





నియమం 413) (ఏ) 1807 
నియమం 10(1) 1912 
నియమం 4(3) (£) 1897 
నియమం 10(4) (3) 1912 
నియమం 4(4) 1897 
నియమం 10(3) 1912 


202 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





(6) 


(ఏ) 


పరిమాణంలోగానీ - ఇతరులను కాదని, గ్రాంటు పొందిన వ్యక్తికి ప్రాధాన్యం 
ఇచ్చి మంజూరు చేసిన గ్రాంటు కానప్పుడు దాన్ని మినవోయించవచ్చు' 
లేదా 


సంవత్సరానికి రు.600లకు మించిన భూమి శిస్తు కేటాయింపు. ఈ మొత్తం 
మొత్తానికి లోబడి ఉన్నప్పటికి, మూడు తరాలకు మించేట్లయితే ప్రతి 
వారసత్వపు మెట్టుకు సగం మొత్తం తగ్గుతూ వుండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు 
కేటాయించే భూమి శిస్తు మొత్తాల కేటాయింపులన్నీ కూడా, విశిష్టమైనటువంటి, 
అపూర్వమైనటువంటి సేవలు చేసిన సివిల్‌ అధికారులకే పరిమితమై ఉండాలి.2 


సంవత్సరానికి రు. 50,000 లకు మించి అదనంగా ఖర్చయ్యే ఎలాంటి 
సంస్థను కూడా సవరించరాదు; లేదా (0) సర్వీసులకు చెందిన ఏ ఒక్క 
శాఖకైనా సంబంధించిన నికరవేతనాన్ని. ఆ సర్వీసు శాఖకు మాత్రమే ఏటా 
రు.2500 లకు మించి ఖర్చయ్యే సందర్భాలలో అట్టి నికరవేతనాలను 
సవరించరాదు; లేదా (స్ర) ఏదైనా సర్వీసుకు సంబంధీంచి గరిష్టవేతనం 
నెలకు &500 లకు మించి ఉన్నట్లయితే, దాన్ని సవరించిడంగానీ, “క్రిందటి. 
సర్వీల సవరింపులలో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ గానీ, భారత ప్రభుత్వం గానీ 
ఆమోదించరాదు; లేదా (డి) ఏదైనా స్థానిక ప్రాంతంలో జీవితావసరాలకు 
కరువుకు నష్టపరివోరంగా గానీ, పెరిగిన eme నష్టపరిహారంగాగానీ 
చెల్లించే స్థానిక అలవెన్సులను, సవరించరాదు". 


॥ అర్థిక అధికారాలపై పరిమితులు 


(1) సాధారణం 


రాష్ట్రప్రభుత్వాల ఆర్థిక అధికారాలపై విధించిన పరిమితులను విపులీకరించుకునే 
ముందు, రాష్ట్రాలతో ఆర్థిక పరమైన ఏర్పాట్లలో, కొన్ని ఆదాయ వ్యయాల పద్దులను 
అప్పగించడమైనదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఒక యాదృచ్చిక 
సంఘటనగా జరిగిన ఈ ఏర్పాట్లకారణంగా, ప్రతి ఆదాయ-వ్యయం పద్దుకు సంబంధించి 
విడివిడిగా జరిగిన ఏర్పాట్ల సముదాయంగా రాష్ట్రాల బడ్జెటులను అర్ధం చేసుకో కూడదు. 
రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా వ్యాఖ్యానించుకునే అవకాశాన్ని దూరం చెయ్యడానికి దాని 
వల్ల కలిగే పరిణామాలను నివారించడానికి ఈ దిగువ ప్రకారంగా నియమ నిబంధనలు 
చేయడం జరిగింది - 





నియమం (10) (ఏ) 92 
ఓ నియమం 109) (ఓ) 1912 
L నియమం 106) 1912 


vào ఆర్థిక వ్యవస్థ ౩ దాని యంత్రాంగం 203 





(1) తమకు కేటాయించిన నిధులు వాటి పరిపాలనా పరిధిలోనికి మార్చిన 
సర్వీసులన్నింటికీ కలిపి ఏకమొత్తంగా ఇచ్చిన నమోకృత నిధులుగానే రాష్ట్ర ప్రభుత్వాలు 
అర్ధం చేసుకోవాలి. ఏదైనా ఒక సర్వీసుకు సంబంధించి వాస్తవంగా ఖర్చయిన మొత్తం, 
లెక్కీలలో అంచనా వేసుకున్న మొత్తం కన్నా మించిందన్న కారణం చేత కేంద్రనిధిపై 
ఆమేరకు కైమును రాష్ట్రప్రభుత్వాలు పెట్టుకోరాదు. 

(2) కేంద్ర నిధిపై రాష్ట్రప్రభుత్వాలు ఏవిధమైన అదనపు డిమాండ్లు పెట్టరాదు. ఒక 
రాష్ట్రంలో దాని నిర్వవణ నిమిత్తం అప్పగించిన అన్ని నర్వీసులకూ కేటాయించిన నిధులనుండి, 
తమ తమ పరిపాలనా సామర్థ్యంతో కొరవలను పూడ్చుకుంటూ ఉండాలి. 


(3) వారి వాడుక కోనం కేటాయించిన నిధులను ఇంపీరియల్‌ Labs పెట్టుకోవలెను. 
మరొక డిపాజిట్‌ చేసుకోవడానికిగానీ, లేదా పెట్టబడి పెట్టుకోవడానికి గానీ, తీసుకోకూడదు. 
అటువంటి మొత్తాలను ప్రభుత్వ సర్వీసులకు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు మరెందుకూ 
శతీసుకొనకూడదు.? 

(2) రెవిన్యూ (ఆదాయ) నియమాలు 

రాష్ట్రాల ఆదాయాలకు సంబంధించిన సాధారణ నియమాలను తెలునుకున్న తర్వాత, 
ప్రతి ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం వాటికి కేటాయించిన నిధులనుంచి మాత్రమే వాటిని 
అవి నిర్వహించ వలసి ఉంటుందని మనం గమనించాలి. 


వాటి ప్రకృతి సిద్ధమైన సెరుగుదలకు మించి, సాధ్యమైన మరే ఇతర విధానాలనైనా 
అనుసరించి రాష్ట్రాలు తమ వనరులను పెంపొందించుకోవడానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వాల పైన 
ఈ దిగువ షరతులను కూడా విధించారు - 


Lo అదనపు పన్నులను వేటినీ విధించరాదు; ఆదాయాల నిర్వహణకు సంబంధించి 
ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతులను మార్చనూరాదు.' 


॥. స్టాంపుల (కోర్టుఫీజు బిళ్లల, స్పిరిట్లు - మందుల సుంకాలు) రిపైలు విక్రయంపై 
విధించిన డిస్కౌంట్‌ రేట్లను తమతమ ప్రాంతాలలో సవరించడం ద్వారా ఆదాయాలను 
పెంచుకోరాదు.్‌ 





ఇ 1877 eq. 7 వ నియమం, 1007 సంప్ర. 14 వ నియమం. 

2. 1877 Soğ. 7 వ నియమం, 1897 సంప్ర, 14 వ నియమం. 

3. 1877 సంప్ర, 1/9 వ నియమం, 1897 సంప్ర, 4(11) వ నియమం; 1912 నం,ప్ర, 5/6) నియమం. 
4. 1677 Soi. 1(1) వ నియమం, అందుకు సంబంధించిన ఆ తర్వాతి నియమం. 

6. 1977 Soğ. 1(6) వ నియమం, తర్వాతి తీర్మానాలలోకూడా పొందువరచనైనది. 


204 TEE బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





తమ స్వంత ఆర్థిక అవసరాలకై బహిరంగ మార్కెటులో ఎటువంటి అప్పులను 
కూడా చేయరాదు.' 


తమ ఆధాయ వనరులను పెంచుకునే అధికారంలేని రాష్ట్ర ప్రభుత్వాలు. తను 
అధీనంలో ఉన్నటువంటి ఇతరశాఖలు వేటికి కూడా అధికారాలను దత్తం చేయగల 
స్థితిలో ఉండేవి కావు, అటువంటి సందర్భాలను అరికట్టే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాల పైన 
ఈ దిగువ నియమాలను కూడా ఎధించారు - 

రాష్ట్రాల లేదా కేంద్రం పద్దులో సాధారణ ఆదాయ పద్దుకు జమ చేసిన ఏ 
అంగాన్ని కూడా, స్థానికి లేదా ప్రత్యేక నిధిగా రూపొందే విధంగా మార్పిడి చేయరాదు. 


రాష్ట్రాలకు అప్పగించిన ఆదాయవనరుల మార్పిడిని నిరోధించే ఈ నిబంధనను 
1912 సంవత్సరపు నియమాళి ప్రకారం కొంత మేరకు సడలించారు. ఆవర్త 
స్వేభావం ఉన్నటువంటి సంపూర్ణంగా రాష్ట్రాల అధీనంలో aod ఆదాయవనరుల 
నుండి ఎన్న చిన్న మొత్తాలకు నంబంధించిన వనరులను, అవి నగటున సంవత్సరానికి 
1525000 లకు మించక పోయినట్లయితే. చట్టప్రకారం రూపొందిన సివిల్‌ సర్వీసు 
నిబంధనలలోని 33 వ అనుచ్చేదంలో నిర్వచించినటువంటి ఏదైనా స్థానిక సంస్థకు 
గానీ, ప్రత్యేక నిధికి గానీ మార్పిడి చేయడానికి అవకాశం కల్పించాడు. 


భారత ఆదాయవనరుల మోద శాశ్వత భారం మోసేవిధంగా తమ అధీనంలో ఉన్న 
నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక లేదా పురపాలక సంస్థలకు గ్రాంటులుగా గానీ 
సహాయంగా గానీ, లేక కేటాయింపుగా గానీ బదిలీ చేయరాదు. 


అది రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిధులనుంచి స్థానిక లేదా పురపాలక సంస్థలకు 
Donars, సహాయంగానో, శేటాయింపులుగానో నిధులు సమకూర్చడాన్ని 
నిరోధించేందుకు ఉద్దేశించిన షరతే. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అట్టి గ్రాంటులకు 
ఏర్పాట్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత కట్టుబడి ఉండజాలదని ఒక హెచ్చరికను 
కూడా 309521912 సంవత్సరపు నియమాలలో అటువంటి గ్రాంటులకు సృష్టంగా 


ప్ర Ses S9 వ నియమం vio అర్థిక వ్యవస్థలకు సంబంధించి 1912 సంవత్సరా 
మ్వుదుచేసిన వి తీర్మానంలో కూడా. ఈ నీయమంలేక పోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. vond 
Tire ఆర్థిక వ్యవస్థల పథకం ప్రారంభమైనప్పటి నుండే ఈ ago అదేలులో మాత్రం ఉన్నది. 
జ కమర గరుకు సంబంించిక Gg దాలింగు ఏద భనందువలన. 1940 పరః 
Cabs Santos oyma పరశిభించవలప్‌ ఉంటుంది, అందులో “అందువల్ల స్తానిక ప్రభుత్వం 
మ్మం Soaps వరకు (iam నొషేధించని అంది)... మొ॥ (అర్‌ S8 187 
కలకత్తా, పుట. 5. 

19120" 55) వ నియమం. 


1897లో 5(10)5 నియమం 





రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ : దాని యంత్రాంగం. 205 





పరిమితులు విధించారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు (1). ఏఒక్క సందర్భంలో 
నైనా 1,00,000కు మించి ఆవృత (గ్రాంటును గానీ'(2) ఏ ఒక్క సందర్భంలోనైనా 
ఏకమొత్తంగా రు. 10,00,000లకు మించిగానీ స్థానిక సంస్థలకు మంజూరు 
చేయరాదనీ (3) భారతదేశం బయట లేనటువంటి విద్యాసంస్థలు కానటువంటి 
మత లేదా ధర్మ సంస్థలకు ఏటా రు. 10,000 లకు మించిన ఆవృతగ్రాంటులను 
గానీ, రు.50,000లకు మించిన ఏకమొత్తవు గ్రాంటులను mi? ఇవ్వరాదని విధించారు. 


vi (1)రాజకీయ కారణాలపై అనధికారులకెవరికీ (ఏ) భూమి శిస్తు మినవోయించిగానీ, 
లేదా ఉదారమైన షరతులపైనగాని భూమిని, లేదా (బి) భూమి విలువ లేదా 
భూమి శిస్తు విలువ సంవత్సరానికి d.10008 మించే విధంగా భూమిశిస్తు కేటాయింవును 
గానో (2) ప్రభుత్వానికి సేవచేస్తూ ఉండగా స్వయంగా గాయపడినప్పుడు గాని, 
అతను మరణించినట్లయితే ఆతని కుటుంబ నభ్యులు గాయపడినప్పుడు అట్టికారణాన్ని 
పురస్కరించుకొని, లేదా, (3) ప్రభుత్వానికి అసాధారణమైన సేవలందించారన్న 
కారణం పైన గాని సంవత్సరానికి రు.10008 మించిన పింఛను గానీ, ఒకే మొత్తంగా, 
రు.3000 లకు మించిన గ్రాట్యుటిగానో మంజూరు చేయకూడదు. 

(8) ఖర్చులకు సంబంధించిన నియమాలు 
ఖర్చులను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అచ్చిన అధికారాలు కూడా 

వాటి ఆదాయాలకు సంబంధించి అధికారాలవలెనే పరిమితమైనవి. వారికి బదిలి చేసిన 

సర్వీనులకయ్యే ఖర్చులను భరించడానికి వాటికి స్వేచ్చ ఉన్నప్పటికీ, రాష్ట్రాల అధికారాల 
పరిధి నుంచి కొన్ని లక్ష్యాలనూ, కొన్ని విషయాలనూ తప్పిస్తూ స్పష్టమైన కొన్ని పరిమితులను 
విధించారు. 

ఖర్చుల లక్ష్యాలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిగువ నిబంధనలకు 
లోబడి వ్యవహరించాలని ఆదేశించారు - 

1. భారత ప్రభుత్వం గుర్తించిన లక్ష్యాలను అధిగమించి, ఏ లక్ష్య సాధనకు కూడా 
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయకూడదు. 

|... ఏర్పాట్ల షరతుల (ప్రకారం ఆయారాష్ట్రాలకు అప్పగించిన సర్వీసుల నిర్వహణ 
వరకే హరు పరిమితమై వ్యవహరించాలే. 





1912లో నియమం 10(12) (ఏ) 

1912లో నియమం 10(12) (బి) 

1912లో నియమం 10010). 

1912లో నియమం 1007) 

1912లో నియమం 10(8! 

1807లో 11 వ నియమం, తర్వాతి తీర్మాణాలలో కూడా దీన్ని పొందుపరిదారు. 


206 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





కగిన నిధులను వాటి నిమిత్తం సమకూర్చగలమని కేంద్రాన్ని సంత్నప్తి పరిచినప్పుడు 


ప్రారంభించాలంకే (ఏ) అది అసాధారణమైన అంశానికి సంబంధించినదన్నా 
కావాలి, లేదా, (D) సాధారణ పరిపాలనా కార్యకలాపాలకు భిన్నమైన లక్ష్యాలకు 
నంబంధించినదైనా కావాలి. లేదా (5) తన మంజూరు అధికారాలకు nos 
వ్యయాన్ని ఆ తర్వాత కాలంలో పొందేదైనా కావాలి.2 


ఈ దిగువ వివరించిన వానికి ఖర్చు చేయరాదు:- 


(ఏ) ప్రభుత్వ ఉత్సవాలకు, సభలకు, భారతదేశానికి విచ్చేసిన ప్రముఖులకు 
అతిథి నత్కారాలు చెయ్యడానికి రు. 1,00,000కు మించి ఖర్చు చేయరాదు? 

(ఓ) ఉన్నతాధికారుల వినియోగం నిమిత్తం కేటాయించిన రైల్వే క్యారేజీలకు, ఆ 
క్యారేజీల నిర్వహణ నిమిత్తం తప్ప్రఖర్చుచేయరాదు +. 

(నీ) అధికారి వినియోగం నిమిత్తం మోటారు కారును గానీ, మోటారు 'సైకిలునుగాని, 
రాష్ట్రపభుత్వాధి నేత అధీనంలోని కాంట్రాక్టు గ్రాంటునుంచి aus వాటి 
నిర్వహణ, మరమ్మత్తులకు కూడా ఖర్చు చేయరాదు! 

(8) vá ప్రభుత్వాధినేత అధీనంలోని “కాంట్రాక్టు గ్రాంటు మొత్తాన్ని పెంచడానికి? 

(ఆ) అంతర్గత నౌకాయానాలకు లేదా రేవుల వద్ద వినియోగించుకోవడానికి గానీ 
ఏదైనా నౌకను నిర్మించుకోవడానికి గానీ లేదా కొనుగోలు చెయ్యడానికి 
గానీ, రు.1,00,000కు మించి ఖర్చు చేయరాదు” 

(ఎఫ్‌ సాధారణ ఆదాయాలనుంచి ఖర్చు చేయవలన వచ్చే మొత్తం రు. 20,00,000 
లకు మించి, సిబ్బందికీ - పరికరాలకూ యంత్రాలకయ్యే వ్యయంతో నహా, 








18976 4(2) వ నియమం 
1912లో నియమం 11) 
1912లో నియమం 111) 
1912లో 10/4) వ నియమం 
1912లో 10(6వ నియమం 
1912లో 10/15 వ నియమం 
1912 లో 10/17) వ నియమం 


eie అర్థిక వ్యవస్థ : దాని యంత్రాంగం. 207 





వ్యయమయ్యే ఏదైనా సేద్యపు నీటి పథకం లేదా ప్రజా పనుల పథకానికి - 
అయితే ఇటువంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ముందుగా మంజూరైన 
మొత్తాలకన్నా 10శాతం అదనపు వ్యయాన్ని అట్టి అదనపు వ్యయం, సిబ్బందికి, 
పరికరాలకూ, యంత్రాలకయ్యే ఖర్చుతో కలుపుకొని రు. 12 1/2 లక్షలకు 
మించక పోతే ఖర్చు చేయవచ్చును. 


రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చుల విషయాలకు సంబంధించినంత వరకు, 
ప్రభుత్వ ధనాన్ని పంచే విషయంలో సంపూర్ణ అధికారాన్ని దత్తం చేయడానికి 
సంబంధించిన సాధారణ నియమం వర్తింపునకు లోబడి, రాష్ట్రప్రభుత్వాలు 
ఈ దిగువ ప్రయోజనాల సాధనకు ఖర్చుచేయకుండా ఉండటం, ప్రజా 
ప్రయోజనాల దృష్ట్యా సమంజసం - 

1. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా నియమం లేదా విధానాన్ని అనుసరించి తప్ప 
ఎవరైనా వ్యక్తికి లేదా, ప్రైవేటువ్యక్తుల సముదాయానికి ప్రయోజనం చేకూర్చే 
ఖర్చు 

ü న్వదేశీ సంస్థానాలైతే, సంవత్సరానికి రు. 10,000 లకు మించి ఏదైనా ఒక 
పథకానికి ప్రత్యక్షంగాను, అవర్తముకానప్పుడు రు. 50,000 లకు మించిగానీ ఖర్చు 
చేయరాదు 

(4) బడ్జెట్‌ నియమాలు 
1860లో భారతదేశంలో శ్రీవిల్సన్‌ మొట్టమొదటి సారిగా, బడ్జెటు అంచనాలను 

మంజూరీ నిమిత్తం మొదట కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించాలని, 
గ్రాంట్లను వినియోగించుకోవడంలో ్రవ్యవినియోగ నిబంధనలు పాటించాలని విధిస్తూ 
ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెటు నియమాలతో బాటు. భారత ప్రభుత్వం నుంచి పూర్వానుమతి 
లెకండా రాష్ట్రప్రభుత్వాలు చేయడానికి అవకాశంలేని మరికొన్ని సూత్రాలను పాటించ 
వలసి ఉంటుందని విధించారు - 

1. ఇంపీరియల్‌ Radd తమ పేర ఉన్న నిలువలను ఖాళీ చేయడానికి వీలులేదు. 


1887 కు పూర్వం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెటు అంచనాలలో తమ మొత్తం 
నిలువలను వినియోగించుకోదలచినట్లు ప్రతిపాదించడానికి అవకాశం ఉండేది. అయితే 





1912 లో 10(18 వ నియమం 
1877లో 10 వ నియమం, తర్వాతి తీర్మానాలలో కూడా దీన్ని పొందు పరిచారు. 
1912 లో 10(13) వ నియమం. 
1892లో 11వ నియమం, 1897లో 13 $ నియమం, 1912 లో 19 వ నియమం 


mm 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ కీచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





అప్పుడు రూపొందించిన నియమాలననునరించి రాష్ట్రప్రభుత్వాలు, నర్వదా, ఇంపీరియల్‌. 
abet తమ పేర కొంత కనీస మొత్తం నిలువగా దించాలని నిబంధించారు. 
ఈ కనీస మొత్తం, ప్రతి ఏర్పాటుతో బాటు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. 


లోటు బడ్జెటులను రూపొందించుకోరాదు. wot ఆ సంవత్సరపు రాష్ట్ర ప్రభుత్వ 
ఆదాయానికి మించి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు ఉండరాదు. 


ఈ నియమపు ఖచ్చతత్వాన్ని కొంతమేర సడలించారు. ఈ సడలింపుననునరించి 
రాష్ట్ర ప్రభుత్వాలు 1012 తర్వాత నుంచి లోటు బడ్జెటులను రూపొందించుకునే 
వీలు కలిగింది. ఇందుకు కారణాలు. అపూర్వమైనవసే, ఈ పద్ధతి పునరావృతం 
కాదనీ మాత్రం శేంద్రాన్ని ముందుగా ఒప్పించవలసి వచ్చేది. అయితే అంచనాలలో. 
చూపించిన లోటు తమ పేర ఉన్న నిలువలనుంచి భర్తీ చేసుకోవడంద్వారా. 
నిలువల స్థాయిని కనీస మొత్తానికన్నా తగ్గించుకునేట్లయితే, కేంద్ర ప్రభుత్వం 
తమ సాధారణ నిధుల నుంచి, తరలించడం ద్వారా. నిలువల కనీస స్థాయిని 
కాపాడటం మూలంగా సమకూర్చిన మొత్తాన్ని, s రాష్టం నుంచి నిరయించిన 
వాయిదాలపై. నిర్ణయించిన వడ్డీ రేట్లతో వసూలు చేనుకోవడసానిక కేంద్రం సంసిద్ధతను 
ప్రకటించవలసి ఉండేది? 


దానికి అంతిమంగా కేం ద్రంనుంచి మంజూరైన మెత్తంకన్నా మించి, ఆ సంవత్సరంలో 


ఏ పద్దుపైన కూడా అధిక వ్యయం చెయ్యరాదు. 

మించి ఖర్చుచేసే మొత్తాన్ని పునర్‌ వినియోగం ద్వారా సర్దుబాటు చేయగలిగినప్పుడు, 
అంటే, ఒక పద్దుమోద జరిపిన అధిక వ్యయానికి సరిపడినంతగా, మరొక పద్దులో 
మంజూరైన వ్యయాన్ని తగ్గించుకోగలిగినప్పుడు మాత్రం ఏ పద్దు frm అధిక 
వ్యయంచేయడానికి వీలుండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఫునర్‌వినియోగపు హక్కులు 
చాలా gom ఉండేవి, బడ్జెటులో పొందుపరచిన రాష్ట్ర వ్యయం పద్దుల మధ్య, 
అవి పూర్తిగా రాష్ట్రాల పరమైన పద్దులైనా, ఉపపద్దులైనా, 155 వినియోగం ద్వారా 
సర్దుబాట్లు చేసుకునే విస్తృతాధికారాలు రాష్ట్రాలకు ఉండేవి, అయిత రాష్ట్ర వ్యయానికి 
సంబంధించి సగటు గ్రాంటు మొత్తం మాత్రం ఏ పరిస్థితిలోనూ మీంచడానికి 
వీలుండేది కాదు! B 








1892లో 85 నియమం, 

1912 లో 21 వ నియమం. 
1912 లొ 21,22 వ నియమాలు. 
1912 లో 24 వ నియమం. 
1912 లో 25(1)వ నియమం, 


"prio అర్థిక వ్యవస్థ : దాని యంత్రాంగం 209 





(5) ఆడిట్‌ మరియు అకౌంట్ల నియమాలు. 


తమతమ బడ్జెటులలోని కేటాయింపులను ఒక iion మరో పద్దుకు పునర్‌ 
వినియోగం చేసుకోవడానికి రాష్ట్రాలకు తగినంత “స్వేచ్చను ప్రదానం చేసినప్పటికీ, అవి 
చేసే ఖర్చుల విషయంలో ఆడిట్‌ - emot» నిర్వహించాలన్న నియమాన్ని విధించారు. 
ఈ నందర్భంగా గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంకే - లెక్కలను నిర్వహించి, 
DAD ఆడిట్‌కు సమర్పించవలసిన బాధ్యత. ఆయా రాష్ట్రాల శాసనమండల్లకు జవాబుదారీ 
వ్రహించడానికి కాక, తాము వినియోగించే ఆర్థిక అధికారాలను తమకు ఇచ్చినటువంటి 
dois ప్రభుత్వం పట్ల జవాబు దారీగా ఉండేది. అంతే కాదు, రాష్ట్రప్రభుత్వాలు ఈ విధిని 
నిర్వహించడంలో తమకు ఇష్టమైన ఆడిట్‌ - అకౌంట్సు సిబ్బందిని నియమించుకొని 
నిర్వహించడానికి వీలులేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కర్తవ్యాన్ని 
నిర్వహించే బాధ్యతను, ఆయా రాష్ట్రాలలో ఉండి కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వ 
ఆడిట్‌ - అకౌంటు సిబ్బందిని నియమించింది. "పైన వివరించిన నియమాలను అమలు 
పరచడంలో ఈ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వాల, విమర్శక యంత్రాంగంగాను, Seded 
యంత్రాంగంగాను పనిచేసింది. 


ఈ సిబ్బంది కర్తవ్య పాలనను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 
శేంద్రం ఈ దిగువ పేర్కొన్న విధంగా ఆదేశాలు ఇచ్చింది - 


ఓ... ప్రభుత్వ లెక్కల నిర్వవాణ నమానాలలో గాని, పద్ధతులలోగానీ ఎలాంటి నవరింవులను, 
చేయరాదు! వ్యయం, పద్దును రెండు లేదా అంతకు మించిన వద్దులుగా విభబించరాదు. 
అటువంటి అన్ని సందర్భాలలోనూ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంపీరియల్‌ ప్రభుత్వ 
అధికారి అయిన కంష్టోలర్‌ జనరల్‌ నిర్ణయానికి బద్దులై ఉండాలి.2 


Mo తాను చేసిన వినియోగానికి సంబంధించి గానీ, వ్యయం విషయంలో dis మంజూరు. 
విషయంలో గానీ, ఇంపీరియల్‌ ఆడిట్‌ అధికారి పేర్కొన్న అభ్యంతరాన్ని యధాతథంగా, 
సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వపు వివరణతో బాటు అంతిమ పరిష్కారం నిమిత్తం 
శేంద్ర ప్రభుత్వానికి పంపాలి. 

Tá ప్రభుత్వాల అర్ధిక అధికారాల మాద పరిమితులు ఈ విధంగా ఉండేవి. 
స్పష్టమైన ఈ పరిమితులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన రంగాలలో. 
తమ తమ భవితవ్యాలను నిర్మించుకునే స్వేచ్చను కలిగి ఉండేవనడంలో సందేహంలేదు. 





1. 1897లో 1(ఏ) నియమం, అతర్వాతి తీర్మానాలలో కూడా పొందు పరిచనైనది. 
A. 1897 లో 42వ నియమం. 
3. 1012 లో 30 మరియు 31 వ వియమాలు. 


210 డక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -e 





ఏ శాఖ విషయంలోనైనా, నియంత్రణాధికారం, పర్యవేక్షణాధికారం, కౌన్సిల్‌ లోని గవర్నర్‌ 
జనరల్‌ గారి వద్దనే ఇప్పటికీ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వవాక, ఆర్థిక 
పరమైన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వారికి నివేదిస్తూ ఉండవలసి వచ్చేది. దేశంలో 
శాంతి, వ్యవస్థ, ఉత్తమ ప్రభుత్వాల నిర్వహణకు సంబంధించిన తమకర్తవ్యాన్ని కొన్సిల్‌లో 
గవర్నర్‌ జనరల్‌ సక్రమంగా వినియోగించడానికి ఈ ఏర్పాటు అవసరమని భావించారు. 
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్చపై వాటి సాధారణ ప్రభావం సువిదితమే. ఇటువంటి నిరుత్సావకరమైన 
పరిమితులున్నప్పటికీ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల స్వేచ్చాయుతత్వం విశ్వాసం" ప్రకటించే 
మేధావుల మనస్సులను మూసుకున్న మనస్సులుగానే భావించ వలసి ఉంటుంది గదా? 
ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలనే ఈ FOFOS వ్యవస్థల యొక్క 
స్వభావం ఏమిటి, వాటివల్ల ఒనగూరిన మేలేమిటి అని ప్రశ్నించకుండా ఉండటం విజ్ఞత 
కాబోదుగద? 


nao 





1 1877 లో కవ నియమం, 1897 లో 15 వ నియమం, 1912 లో 6 మరియు 7 వ నియమం 


VII వ అధ్యాయం 
vro ఆర్దిక వ్యవస్థ స్వభావం 
హక కస 2 


చివరికి, తప్పనిసరిగా వేయవలసిన ప్రశ్న - బ్రిటిష్‌ ఇండియాలో అమలులో 
ఉండిన పురాతనమైన పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిఫలించిన ఆర్థిక 
సంబంధాలు ఏలాంటివి? అన్న దానికి సరైన సమాధానాన్ని అందించకుండా రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థను గురించిన అధ్యయనం పూర్తికాబోదు. ఈ (ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటిది. 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఏదైనా విమర్శ చేయదలచుకున్నా. లేదా ఏదైనా 
(ప్రతిపాదన చేయదలచుకున్న. అ మాటకొస్తే ఏ అంశం గురించి తెలుసు కోవాలన్నా, 
దీని స్వాభావాన్ని సరిగ్గా గ్రహించడం పైనే ఆధార పడి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు, 
దీని ప్రాధాన్యతను బట్టి, దీనికి లభించవలసినంతటి ప్రాముఖ్యం లభించలేదు. ఫలితంగా, 
బ్రిటిష్‌ ఇండియాలో అమలులో ఉండిన రాష్ట్రాల అర్థిక వ్యవస్థలు, అందరూ, అత్యంత 
'అక్కవశ్వాసంతో చర్చించడానికి తలపడటం. చర్చలన్నింటి లోనూ ్రమలూ, అపార్థాలు 
అత్యధికంగా వ్యాపించడం యధేచ్చగా జరిగిపోయింది. అందువల్ల, (బ్రిటిష్‌ ఇండియాలో 
నెలకొల్పిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ యొక్క అసలు స్వభావమేమిటో పరిశీలించడం 
అత్యంతా వశ్యకమైంది. 

బ్రిటిష్‌ ఇండియాలో అమలులో ఉండినటువంటి. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల పద్ధతి 
వంటి పరస్పర సంబంధాల వాస్తవస్వభావాన్ని గ్రహించడం నిజానికి చాలా కష్టమైన పని. 
బయటికి కనిపించేది. నిజానికి అంతర్గతమైన మౌలిక స్వభావం కాకపోవచ్చు. అయినప్పటికీ, 
"ed - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను విభజించడం - వాటినుంచి వచ్చే 
రాబడులనుండి, రాష్ట్రాలు కేంద్రానికి తగినంత మొత్తాలను సమర్చిచుకోవడమే భారత 
దేశంలో అమలు పరచిన విధానం ప్రధాన లక్ష్యమని సర్వసాధారణంగా అందరూ 
అంగీకరించారు. జర్మన్‌ సామ్రాజ్యంలో ఫెడరల్‌ ఆర్థిక పద్ధతికూడా అచ్చంగా ఇదే 
విధంగా ఉండేది. అటువంటి అభిప్రాయం - సరైనదా కాదా? అని పరిశీలించడానికి 
భారతదేశంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగిన ఆర్థిక సంబంధాలలో, ఆ 
అభిప్రాయం సరైనదేనన్న నిర్ణయానికి రావడానికి తగిన సంఘటనలు అనేకం మనకు 
కనిపిస్తాయి. అటువంటి నంఘటినల్లో, శేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల విధుల విభజన పేర్కొనవలసి 
ఉంటుంది. ఈ విధుల విభజనలో కేంద్రం సైనిక వ్యవహారాలు, విదేశీ వ్యవవారాలు, 
సౌధారణ పన్ను విధింపు, కరెన్సీ, అప్పులు, టారిఫ్‌లు, తంతి - తపాలా, రైల్వేలు, ఆడిట్‌ 
మరియు ఆకొంట్ల వంటి వాటిని తన నియంత్రణలో పెట్టుకున్నదని, సాధారణమైన 
అంతర్గత పరిపాలనను - ఉదాహరణకు ఫోలీను, విద్య, పారిశుధ్యం, సేద్యపు నీరు, రోడ్డు 


212 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంపుటం -6 





7 భవనాలు, అడవులూ, స్థానిక సంస్థలపై నియంత్రణ వంటివి రాష్ట్రాల అధీనంలో 
ఉండేవని మామూలుగా పరిశీలించిన PIST తెలుస్తుంది. ఒక dé ఈ సంఘటన 
వలన కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సర్వీసుల విభజన జరిగిందన్న అభిప్రాయాన్ని 
ప్రోత్సహించడం జరిగేట్లయితే, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల 
విభజన జరిగిందన్న అభిప్రాయాన్ని ప్రోత్సహించే మరో సంఘటన కూడా ఉన్నది. అ 
సంఘటన (ప్రకారం భారత దేశంలో పన్నుల వసూలు బాధ్యతను అత్యధికంగా రాష్ట్ర 
ప్రభుత్వాలే వహించాయి. భారత దేశంలోని వ్యయం గురించి రాయల్‌ కమీషన్‌ వారు ఈ 
విధంగా ఆభిప్రాయపడ్డారు.' 

"యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లో రెవిన్యూ పరిపాలన కేం డ్రీకృతంగా ఉంటుంది... లండన్‌ 
లోని ఛాన్సలర్‌ అఫ్‌ ఎక్స్‌చెకర్‌ దానిపైన ఆధిపత్యం వహిస్తాడు. భారతదేశంలోని రెవిన్యూ 
పరిపాలనకు సంబంధించిన కొన్ని విభాగాలు, (భారత ప్రభుత్వ) ఆర్థిక శాఖా మంత్రి 
అధీనంలోనే సర్వదా లేక పోయినప్పటికీ, కేంద్రీకృతంగా ఉంటాయి. DAP విభాగాలు 
వికేంద్రీకృతమై ఉన్నాయి. భూమి శిస్తు, కలకత్తాలోని కేంద్ర ప్రభుత్వాత్వ శాఖ అధీనంలో 
ఉన్నది. అయితే ఆ శాఖ, ఆర్థక మంత్రికి జవాబుదారీ వహించకుండా. దేశవ్యవవారాలూ. 
7 రెవిన్యూ మంత్రికి జవాబుదారీ వహించేదిగా ఉన్నది. తంతి శాఖ పబ్లిక్‌ వర్కు మంత్రి 
అధీనంలో ఉన్నది. ఉప్పు సుంకంలో కొంత భాగాన్ని, నల్లమందుపై వచ్చే ఆదాయంలో. 
కొంత భాగాన్ని కెంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. తపాలా కార్యాలయాల ఆదాయాలనూ, 
మిగతా ఆదాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమేరకి వనూలు చేస్తున్న 
మిగతా ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వనూలు చేస్తున్నాయి. .... ఇందుకు సంబంధించి. 
ఆదాయాలకు సంబంధించిన అత్యధిక భాగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే పరిపాలనా 
బాధ్యతను వహిస్తున్నాయి. తమ విధుల నిర్వహణకు సమర్థమైన యంత్రాంగాన్ని కూడా 
అవి నమకూర్చుకున్నాయి.” 

ఇదే అభిప్రాయాన్సి బలపరచే మూడవ సంఘటన కూడా ఒకటి ఉన్నది. అధికారికమైన 
బ్లూ పుస్తకాల్లో ఆమోదించిన భారతీయ అకౌంట్లను సమర్పించే విశిష్టమైన పద్ధతికి 
సంబంధించినదది. భారత ప్రభత్వం సమర్చించే సాధారణ అకౌంట్లతోబాటు, అనుబంధ 
అకౌంట్లను కూడా జతపరచే వారు. ఈ అనుబంధ అకౌంట్లలో - బ్రిటిష్‌ ఇండియా 
DESE ఎన్న విభిన్న రాష్ట్రాలకు పంచిన వివిధ ఆదాయ, ab పద్దులను వివరించే 
వారు. అకౌంట్లను ఈ విధంగా చూపించే పద్ధతి నిస్సంశయంగా భ్రమబేనకమే, రాష్ట్రాల 
ఆర్థిక పరిస్థితిని చూపించే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు కనిపించేది. అయితే, రాష్ట్రాలకు 
విభజించి ఇచ్చినట్లు చూపే వరుసల్లో ఆదాయాలూ వ్యయాల అంకెలను మాత్రమే చూపీంచే 
mma ఆయా పద్దుల క్రింద రాష్ట్రాల అవసరాలేమిటి ? వాటి బాధ్యత లేమిటో 











1 అంతిమ నివేదిక యొక్క 25 వ పేరా, 


Tio ఆర్థిక వ్యవస్థ స్వభావం 213 





చూపించే వారుకాదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను చూపించడం కన్నా అధికంగా ఈ 
అంకెల ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సంస్థల భౌగోళిక ఉనికిని 
చూపించడం జరిగేది. ఆదాయాలను వసూలు చేసే వ్యవస్థ, ఖర్చులను పంపిణీ చేసే 
వ్యవస్థల స్వరూపం ఇందులో ప్రతిబింబించేది. ఉదాహరణకు "బొంబాయి" అనే tod 
(oS చూపించే. ఆదాయం - వ్యయాల అంకెలలో బొంబాయి లో ఉండే, కేంద్ర 
ప్రభుత్వాధికారి అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా సాగే రాబడులు - వ్యయాలకు సంబంధించిన 
అంకెల ఉండేవి. మిగతా రాష్ట్రాల పద్దుల విషయంలో కూడా ఇదే వాస్తవికమైన పరిస్థితి. 
నిజానికి ఈ అంకెలు కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను భౌగోళికకంగా ప్రతిబింబించే 
అంకెలేకాని అందులో రాష్ట్రాల విషయం ఎమో ఉండేదికాదు. అయినప్పటికీ ఇటువంటి. 
లెక్కలు చూపించే పద్ధతి వల్ల భారత దేశంలో అమలు జరిగిన ఆర్థిక విధానం ప్రధానంగా 
"ఫెడరల్‌ పద్ధతికి సంబంధించిన విధానమనే అభిప్రాయాన్ని కలిగించేది. 


ఈ మూడు సంఘటనలను మనసులో ఉంచుకొని, ఎవరైనా (బ్రిటిష్‌ ఇండియాలో 
కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అమలులో ఉండిన ఆర్థిక సంబంధాలు ప్రాధమికంగా. 
'ఫెడరల్‌ స్వభావం కలిగినవే నన్న అభిప్రాయంలో పడిపోవడం సులభం. భారతీయ 
విధానం ఆదాయవనరుల పంపిణీ, వాటి code నుంచి చెల్లింపులు ఆనే భావన ఎంత 
లోతుగా నాటుకుని ఉండేదంటే, భారతీయ వ్యయం గురించిన రాయల్‌ కమీషన్‌ (1892) 
ముందూ, బ్రిటీష్‌ ఇండియాలో వికేంద్రీకరణ గురించిన రాయల్‌ కమిషన్‌ (1909) 
సాక్ష్యాలు నమోదు చేసిన వారు, విధానంలో అన్యాయపూరితమైన అంశాలని తమకు 
తోచిన వాటిని విమర్శించడానికీ, తాము న్యాయమైనవిని భావించిన విధంగా చేయవలసిన 
సవరణలను సూచించడానికి ఆ భావనను ఆధారం చేసుకొన్నారు. అయితే ఎక్కడకూడా. 
తమ ఈ భావనకు ఆధారమైన అంగాలను వారు స్పష్టం చెయ్యలేదు.' అయితే వారి 
ప్రతిపాదనలు మాత్రం, వారికాభావన ఉండేదనడానికి నిస్సంశయమైన సాక్ష్యం. రాష్ట్రాలకు 
విడిగా స్వతంత్ర మైన ఆదాయవనరులు, స్వతంత్రమైన సర్వీసులూ ఉండేవని హరు 
భావించి ఉండక పోయినట్లయితే, విభిన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్వహణ 
నిమిత్తం సమానంగా సమర్పించవలసిన చెల్లింపులలో అన్యాయ. పూరితమైన అంశాలు 
అని తాము భావించిన వాటిని వివరించడానికి తమ సమయాన్నీ, శ్రమనూ వారు అంతగా 
క్యయపరచి ఉండేవారుకాదు. 

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను గురించి వారి భావన 
IIA యోగ్యమైనదే అయినట్లయితే, వారి విమర్శలనూ వారి ప్రతి పాదనలనూ, చాలా 
భాగం ఆమోదించి ఉండేవారే. కేంద్ర ప్రభుత్వం పొందుతున్న వాటాను, రాష్ట్రాలు కేంద్ర 


+ 2S భారత వ్యయానికి సంబంధించిన కమాషన్‌ సాక్ష్యాధారాల మినిట్సు (నంపుటి3. క్యు. 18094), 
వోంద్రీకరణ కమాపను సాక్ష్యాధారాలు, వంపుటి -2, క్యు. 9497. 





214 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





sos నిర్వహణకు భరించే చెల్లింపులుగా, సులభంగా భావించి ఉండినట్లయితే విభిన్న 
రాష్ట్రాల ఆదాయాల నిష్పత్తిని అనుసరించి గానీ, జనాభాను అనునరించిగానీ లెక్క 
కట్టీనట్లయితే రాష్ట్రంలో వనూలయ్యే ఆదాయాలన్నీ రాష్ట్రాల నంపదేనన్న భావన నరైనదైనప్పుడు 
మాత్రమే, ఈ D$ 4 సరైనదవుతుంది. 


ఇంపీరియల్‌ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల చెల్లింపులు 

















రాష్టంలో వసూలైన మొత్తం [oto ene ప్రాం పంక 
ఆదాయంలో కేంద్ర కాహ్టోలకుచెల్లించిన చెల్లింపుల 
Siu కభుక్వానిక pons దామాషా 
T చెల్లింపుల దామాషా 
మానాన 
1j 2] 3| s| s| 2| 3| af sh: 
8E ess | aea | 615| 2 7| 204] 9 | e| is] 59] 5 
బర్మా 728 | 575 |s| 497, 38, aaf sol 7| 437 | ao 
అస్సాం =|. [sb] -| -| 75 7s] er 
బెంగాల్‌ 93 | 74 |761| 72] ses| 24 | to| 29| 229 | 23 
వాయవ్య - అనథ్‌ | 785 | 617 | aas] ~ 35 [i2] rs wo 
పంజాబ్‌ 268 | se |72| s| so] 17| as] sal 1597 | 14 
బొంబాయి 845 [os | oo| suf sej sa| aif sal azs) se 
యుపి. wm] clap] €] | o-[ 1e] 
బీహార్‌ మరియు 
ఒరిస్సా ఆ|| | =] awl lu] | ofa 
sil 








కేంద (Sk Af ఆదాయ నివోదికల నుంటి వదన నంతత్తలాల జనాబా asaro Dod 
నంకలితం. 

అదే విధంగా ఈ పద్ధతిలోని ఆదాయపద్దుల విభజన పద్ధతిని మార్చి, (1) ప్రతి 
FA) సంవత్సరాలకు సవరించే అవకాశం ఉన్న పద్ధతిలో లేదా G) రాష్ట్రాల ఆదాయంలో 
నిర్భారితశాతాన్ని చెల్లించడంగా లేదా (3) తమ జనౌభా, ఆదాయాల లేదొ సంపద ప్రాతి 
Sem రాష్ట్రాలనుంచి చెల్లింపులు పొందే విధంగా మార్చే ప్రతిపాదనల్లో! ఎటువంటి 
ప్రశంననీయత ఉన్నప్పటికీ, సమాన చెల్లింపుల ప్రాతిపదికపైన గాని, చెల్లించే సామర్థ్యం 
ప్రాతిపదికపైన గాని, కేంద్ర ద్రవ్యనిధి భారాన్ని పంచివేయడమే ప్రధానలక్ష్యంగా రూపొందిం 
చడమైనదనడంలో సందేహం లేదు. రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలను శ్రద్ధగా పరిశీలించిన 
వారెవరైనప్పటికీ, ఈ ప్రతిపాదనలను రూపొందించినవారు ఎంత శ్రద్ధగా. వాటిని 





1. చూ. వోంద్రీకణపై రాయల్‌ కమాపన్‌ నివేద 


ipe ఆర్థిక వ్యవస్థ స్వభావం 215 





ందించారో, అంత శ్రద్ధగా పరిశీలించలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ వాటి సార్థకతను 
డు కమోపన్లలో ఏదీ ప్రశ్నించకపోవడం విచిత్రమే. వికేంద్రీకరణ పైన ఉండిన రాయల్‌ 
కోమోషన్‌ వారు తగినంత గట్టిగా చెప్పకపోయినప్పటికీ, సమాన చెల్లింపులు ect సర్వదా 
న్యాయోచిత చెల్లింపులే కానక్కీరలేదని అభిప్రాయపడ్డారు. ఈ కమిషను వారుగానీ. భారత 
వ్యయాన్ని గురించిన రాయల్‌ కమీషన్‌ వారుగానీ, రాష్ట్రాలు తమతమ సర్వీసులపై 
ఖర్చులు చేసిన తర్వాత మిగులు మొత్తాలను కేంద్ర ప్రభుత్వ నిధికి తిరిగి చెల్లించాలనే 
ప్రతిపాదనలోను భాషను తప్పు పట్టలేదు. అందువల్ల, ఆదాయవనరులనూ, రాబడి నుంచి 
చెల్లింపులనూ పంపకం చేసే పద్ధతి ఆధారంగానే ఈ వ్యవస్థను రూపొందించారని వాదించే 
వారీ అభిప్రాయానికి ఆధారమైన అంశాలను మరింత విస్ప్రతంగా పరిశిలంచవలని ఉంటుంది. 
రాష్ట్రాలకు, తమవని చెప్పుకోగల ఆదాయవనరులంటూ ఏవన్నా ఉన్నాయని. రాష్ట్రాల 
ప్రాథమికంగా నిర్వహించవలసిన కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన 
సర్వీసులు ఉన్నాయని తేలితే తప్ప, చెల్లింపుల న్యాయోచితత్వాన్ని గూర్చి పరిశీలించినందు 
వల్ల ప్రయోజనం ఏమంత ఉండబోదు. 


రాష్ట్రాల తమ స్వంతం అని చెప్పకోదగిన ఆదాయవనరులు గానీ, సర్వీసులు గానీ 
కలిగి ఉన్నాయని నిర్గారించుకోవడానికి ఏ గీటురాయి ద్వారా పరిశీలించాలి? రాష్ట్రాలు 
పరిపాలన నిర్వహించిన ఏ అంశమైనా, అది రాష్ట్రాలవని భావించడానికి గల గీటురాయి 
పరిపాలనా సంబంధమైన గీటురాయి. అయితే అది అంతిమ గీటురాయి కాదు. పరిపాలనా 
సంబంధమైన రాజకీయ వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, 
ఆదర్శమైన వ్యవస్థలో వాటి పాత్ర ఏమేరకుండాలనే అభిప్రాయం ఏమైనప్పటికీ. ఆధునిక 
యుగంలో పరిపాలనా సంబంధ రాజకీయవ్యవస్థలో ప్రాంతీయ హక్కులు అన్నీ, ఏదైనా 
సాంఘిక సమాకరణ లేదా, కొన్ని విధులను నిర్వహించడం ప్రాతిపదికగా కాక, సాధారణ 
న్యాయపరిధి ప్రాతిపదిక గానే ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల బ్రిటిష్‌ 
ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను నిర్వచించిన న్యాయ సూత్రాలను అనుసరించి 
ఆ eor) నిర్ణయంచవలసి ఉంటుంది. 

అదాయాలపై రాష్ట్రాలకు చట్టబద్ధమైన యాజమాన్యహక్కు ఉండేదా ? రాష్ట్రాల 
'ఆదాయవనరులు అని వర్ణించెవారు. రాష్ట్రల అన్న మాటకు గల చట్టబద్దమైన ఆర్భాన్ని 
గ్రవాంచారో లేదో గాని, "వారు సాధారణ పరిభాషలోనే ఆ మాటను వాడుతున్నారని 
భావించవలసి ఉంటుంది. బాగా తెలుసుకొనవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదాయ 
వనరుల ప్రాదేశికీకరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు సమర్పించింది, కేవలం ఆదాయ 
వనరుల రాబడులను అనుభవించే హక్కు మాత్రమేకాక ఆ ఆదాయవనరుల యాజమాన్యాన్ని 
కూడా మార్పిడి చేసిందని భావించి, ఆ మేరకు వాదించాయి. అయితే శేంద్ర ప్రభుత్వం 
మాత్రం అటువంటి అపోహలను ఎప్పటికప్పుడు తొలగించి వెయ్యడానికి వెంటవెంటనే 


216 TES బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





ప్రతిస్పందిన్తూ వచ్చింది. రాష్ట్రాల ఆర్థిక ఏర్పాట్లు ప్రతి ఐదేళ్లకొకసారి మార్పులకు లొంగ 
వలసి ఉండటం, వనరులనుంచి వచ్చే రాబడి శాశ్వతత్వం కలిగినది కాకపోవడం, భారత 
ప్రభుత్వం సంకల్పిస్తే ప్రతి ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత వాటిని తిరిగి స్వాధీన 
పరచుకునే అధికారం కలిగి ఉండటం వంటి అంగాలలో ఈ వాస్తవాలు ఇమిడి ఉన్నాయి. 
బెంగాల్‌ ప్రభుత్వం 1882 జనవరి 14వ తేదీన లేఖ. నెం. 284 లో ఇటువంటి వాదనలే 
చేస్తే. దానికి భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేయడం 
జరిగింది. అందులోని ప్రధానభాగాలను ఈ దిగువ ఉదవరిస్తున్నాము:- 

"విభజన వైఖరులను తగ్గించడానికీ, ఇతర సువిదిత లక్ష్యాలను సాధించడానికి - 
వాటన్నింటినీ ఇక్కడ ప్రత్యేకంగా వివరించవలసిన అవసరంలేదు - తమ పరిపాలనా 
వ్యవస్థలో, స్థానిక (ప్రభుత్వాలకు కొంత భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 
నంకల్పించింది. స్థూలంగా లెక్కకట్టుకున్న తర్వాత, సాధారణ ఆదాయంలో కొంత మేరకు, 
దాని పెరుగుదల భాగాన్ని మాత్రం ఉంచుకున్నట్లయితే, తమ అధీనంలో ఉంచుకొన్న 
వ్యవహారాలకయ్యే ఖర్చును భరించడానికి సరిపోతుందని శేంద్ర ప్రభుత్వం భావించింది. 
అందువల్ల మిగతా మొత్తాలనన్నింటినీ, కొన్ని అవసరమైన ఖర్చులను భరించడానికి 
స్తానిక ప్రభుత్వాల పరం చెయ్యాలని నిర్ణయించింది... అయితే ఈ ప్రతిపాదనలకు 
కేంద్రం శాశ్వతంగా కట్టుపడి ఉండనవసరం లేదు. లెక్కలు స్తూలమైనవి మాత్రమే 
అయినందువల్ల ముందుగా ఊహించని కారణాలవల్ల ఆదాయ వనరులు దెబ్బతినే అవకాశం 
ఉన్నందువల్ల, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందువల్ల, కేంద్రం తాను అట్టి పెట్టుకున్న 
అర్థిక పరిపాలనా వ్యవస్థ వాటాను గాని, దత్త౦చెసిన వాటామగాని ఎప్పుడైనా 
నవరించుకొనవచ్చును. వినియోగాలను పరీక్షించడం, పునర్వినియోగం ద్వారా ఏ వద్దులనైనా 
dut» చేయడం. అనివార్యంగా అవసరమవుతాయి. 'దీనికి సంబంధించిన వాక్కును 
తిరిగి సమర్పించడం దాని స్వభావంలోనే ఇమిడి ఉన్నది కనుక, బెంగాల్‌కు సంబంధించిన 
శాశ్వత ఏర్పాటును అది ప్రభావితం చేసి తీరుతుంది." 


రాష్ట్రాలు ఎంతగా ఆందోళన చెందినప్పటికీ నవరింపులను ప్రధానంగా కేంద్ర 
ప్రభుత్వ ప్రయోజనాల దృష్టితోనే సాగించారు. తిరిగి చెల్లింపులు ఈ అంశాన్ని నిస్సంశయంగా 
రుజువు చేయడంతో బాటు, తన ఆదాయవనరుల మాద ఆధిపత్యాన్ని వదలుకోవడం 
కెంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేనందున శాశ్వత ఏర్పాట్లను జాప్యం చేశారు. ఐదేళ్ళకోసారి 
జరిపిన ఏర్పాట్లలో కూడా రాబడులను ఐదేళ్లకాల పరిమితి వరకే యధాతథంగా అట్టిపెట్టారు. 
ఈ తిరిగి చెల్లింపుల వ్యవవారంకూడా ఎంతటి తాత్కాలికం eot, ఐదేళ్ల కాలపరిమితి 
వరకు యథాతధంగా ఉంచడం కూడా రాజకీయవిజ్ఞతకాదని, సెక్రటరీ ఆఫ్‌ 35 
అభిప్రాయపడ్డారు! తమ ఆదాయ వనరుల రాబడి ఎప్పుడేంకే అప్పుడు తిరిగి పొందేందుకు 
1. 83$ శేంద్ర ప్రభుత్వానికి జారీ అయిన ఆదేశాలు. నం. 51. తది 16 ఫిబ్రవరి, (662 





వ్యవస్థ స్వభావం 217 
తనకు గల స్వతస్సిద్ధ అధికారాన్ని వదులుకోవడానికి కేంద్ర (ప్రభుత్వం ఇష్టపడక, 
సర్వసాధారణమైపోయినే లెవీలనూ, దానధర్మాలనూ, రాష్ట్రాల మిగులు నిధులపైన రుద్దుతూ 
పోయారు. శాశ్వత ఏర్పాట్లను కూడా వివిధ రాష్ట్రాలకు అప్పగించిన ఆదాయాలు, చట్టపరంగా 
రాష్ట్రాల దృష్టిలో రాష్ట్రాల పఠంచేసిన అదాయాలతో. అన్ని ఆదాయాలు, చట్టపరంగా 
ded ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఆదాయాలుగానే పరిగణించేవారు. రాష్ట్రాలకు 
oS ప్రభుత్వ ఆదాయాలను అప్పగించడంలో ప్రభుత్వం చట్టపరమైన పంపకం జరిపిందా 
అనేది సందేవోస్పదమే. భారత ఆదాయాలను, కేంద్రప్రభుత్వ ఆదాయాలుగా పరిగణించే 
పార్లమెంట్‌ చట్టం ప్రకారం. భారత ప్రభుత్వ శాసన నిర్మాణాధికారాన్ని ఒక నిబంధన 
ద్వారా పరిమితం చేసింది. దాని ప్రకారం - 





“ఈ చట్టం (18335) నిబంధనలను ఏ విధంగానైనా రద్దుచేసే, సవరించే అమలు 


వాయిదావేసే లేదా మరేవిధంగానైనా ప్రభావితం చేసే విధంగా గాని, రాజ్యాధినేత అధికారాలను 
mà, పార్లమెంటు అధికారాన్ని గానీ...నిరాకరించే ఎటువంటి చట్టాలనూ" చేయరాదు. 


'అటువంటిదేదైనా చేయడానికి పార్లమెంటు చట్టం అవసరమని అయినా, కనీసం, 
ఈ నిబంధన ఉండటం గమనించదగినేది. కాని భారత ప్రభుత్వం ఆదాయవనరుల 
యాజమాన్యాన్ని చట్టప్రకారం విభజించనే లేదు. తన స్వీయ చట్టం ద్వారా ఈ పనిని అది 
చేయ గలిగి ఉన్నట్లయితే, చేసిందాన్ని రద్ద పరచుకునే అధికారం కూడా దానికి ఉండేదే, 
రాష్ట్రాల ఆదాయాలను వేరు చేయడం. వాటి స్వాధీనపు హక్కును కూడా వేరు పరచడంగా 
odore కూడా ఆస్కారం లేదు. రాష్ట్రాల పరంచేసిన ఆదాయవనరులనుండి వచ్చే 
శాబడిని వసూలు చేసుకుని తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు 
తమ స్వంత (beber ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించి ఉన్నట్టయితే, రాష్ట్రాల 
ఆదాయాలు రాష్ట్రాల అధీనంలో ఉండేవని భావించడంలో ఆర్థం ఉండేది. కాని నియమావళి 
ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల ఆదాయాలను ఇంపీరియల్‌ Essos తప్ప 
మరెక్కడ కూడా పెట్టుకోవడానికి వీలులేదు. ఫలితంగా అన్ని ఆదాయాలు శేంద్ర ప్రభుత్వం 
'అధీనరిలోనే ఉండేవి రాష్ట్రాల ఆదాయాల పంపకం కార్యశ్రమాన్ని ఇంపీరియల్‌ (hubo 
ద్వారా కేంద్ర ప్రభుత్వఅధికారులు నిర్వహించేవారు. అయినప్పటికీ, నాటుకున్న ఈ అభిప్రాయం 
మాత్రం అంతరించి పోలేదు. భారత ప్రభుత్వ కౌన్సిల్‌ మాల్‌లో బడ్జెటుపై జరిగిన చర్చ 
సందర్భంగా, ఈ తప్పుడు అభిప్రాయాన్ని గౌరవనీయులైన @ సయానీ గారు వాదించి 
నంతగట్టిగా ఎవరూ వాదించనూ లెదు, దాన్ని 46 జీమ్స్‌ వెస్ట్‌లాండ్‌ వ్యతిరేకించినంతగా 
ఎవరూ 'వ్యతిరేకించనూ లేదు. వీరుభయుల చర్చల నుండి కొన్ని భాగాలను ఈ దిగువ 
“పేర్కొంటున్నాము :- 


గౌరవనీయులైన B సయానీ గారిలా అన్నారు:- 


218 దాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - వ్రనంగాలు, వంవుటం -e 





ఈ వ్యాఖ్యలోని అభిశంసాత్మక ధోరణిని గమనించిన అర్థిక మంత్రి సర్‌ జేమ్స్‌ 
వెస్ట్‌లాండ్‌ లేచి ఈ విధంగా సమాధానం చెప్పారు. 


భారత దేశపు అదాయమంతా భారత ప్రభుత్వపు ఆదాయమేన్‌ వ కేంద్ర ప్రభుత్వ 
STAA శాలిసివస్తుంది. ses సంబంధించి స్థానిక ప్రభుత్వాలు ఏమి 
చర్యతిసుకున్నప్పటికీ ఆ చర్య, dos ప్రభుత్వం రి స్పష్టమైన ఉత్రరవులద్వారా 
నమర్థనీయమైనదై ఉండాలి. స్థానిక ప్రభుత్వాలు తమ అధికారాలను పూర్తిగా భారత 
ప్రభుత్వం మండే పొందుతున్నాయి. ప్రభుత్వాన్ని కాదని వారిక sar aana ఆర్థిక 


vt 


సర్వీసుల నిర్వహణ విషయంలో కూడా, చట్టపరమైన బాధ్యత ఏదీ ఉండేది కాదు. 
చట్టప్రకారం బాధ్యత యావత్తూ కేంద్ర ప్రభుత్వ భుజస్కంధాల'పై ననే మోపారు. 





ఆర్థిక వ్యవస్థ స్వభావం 219 





ఆ బాధ్యతను ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అవ్పగించడం ద్వారా తన బాధ్యతనుండి 
Togo తప్పుకునే అవకాశం ఉండేది కాదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ బాధ్యతలను 
నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయంకే అది, వాటి ఇష్టపూర్వకంగా 
స్వచ్చందంగా స్వీకరించిన బాధ్యతలే. ఆ బాధ్యతలను నిర్వవాంచాల్సిందిగా వాటిని 
బలవంతం చేసే వీలు లేదని, 1897లో, అటువంటి బాధ్యతను చేపట్టడానికి మ్రాను 
రాష్ట్రప్రభుత్వం నిరాకరించినప్పుడే స్పష్టమైపోయింది. అందువల్ల చట్టప్రకారం దేశంలో 
భాంతి, సువ్యవస్థ, ఉత్తమ ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిదే. 
ఆ ప్రకారంగా అన్నిరకాల సర్వీనులూ వ్యవస్తాపరంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులే. రాజ్యాంగం 
ప్రకారం తమకున్న కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కేంద్రం నిర్వహించవలసిన పనులే. 


బ్రిటిష్‌ ఇండియాలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు. ఆదాయవనరుల 
విభజన, వాటి రాబడి నుంచి తమ తమ వాటాలను చెల్లించడం అనే పద్ధతిపై ఆధారపడిన 
వనే అభిప్రాయం చెల్లుబాటయ్యే అభిప్రాయం కాబోదని, దీని వల్ల రుజువవుతున్నది. ఈ 
రోజుల్లో దాదాపు ప్రతి దేశంలోనూ (ప్రభుత్వం అంతస్సంబంధాలు న్నటువంటి రాజకీయ 
వ్యవస్థలు సమామ్నాయంగా పని చేస్తున్నాయి - విస్పష్టమైన రంగాలలో, విభిన్న రాజకీయ 
వ్యవస్థలు, విభిన్న విధులను నిర్వహిస్తున్నాయి. ఏ రెండు దేశాలను పోల్ఫుకున్నా ప్రభుత్వ 
విధులను నిర్వహించడంలో పని చేస్తున్న విభిన్న రాజకీయ వ్యవస్థలు ఒకే మాదిరిగా 
ఉండటం కూడా సామాన్యమే. అయితే అంతమాత్రానా వాటి అంతస్సంబంధాల తత్వం 
కూడా ఒకకేనని వాదించడం మాత్రం పొరపాటు. ఆందువల్ల, రెండు రకాలైన రాజ కీయ 
వ్యవస్థలలో చట్టాలను రూపొందించే రాజకీయ వ్యవస్థ ఏదో గమనించడం ప్రధానమైనదవుతుంది. 
అంతస్సంబంధాలున్న టువంటి విభిన్న రాజకీయ వ్యవస్థలలో అనేక కారణాల వల్ల, ముఖ్యంగా 
చారిత్రక కారణాల వల్ల చట్టాలను రూపొందించే అధికారం ఉండే రాజకీయ వ్యవస్థే 
ఉన్నతమైనదిగా తేలుతుంది. ఫెడరల్‌ దేశాలలో, చట్టాలు చేసే అధికారం ఉన్నటువంటి 
(má ప్రభుత్వాలు ఉన్నతమైన రాజకీయ వ్యవస్థలవుతాయి. వాటిది కీలకమైన స్థానం. 
'ప్రాథమికమైనదేకాక, మిగిలిన సార్వభామాధికారాన్ని కలిగి ఉండే వ్యవస్థలు అనే స్వతంత్ర 
'అస్తిత్వాలను అవి ఆకాంక్షించవచ్చు. తమతమ ఆదాయ వనరులను స్వతంత్రంగా కలిగి 
ఉండవచ్చు; తమ స్వంత విధులను అవి నిర్వర్తించనూ వచ్చు. ఫెడరల్‌ ప్రభుత్వం రాష్ట్ర 
ప్రభుత్వాల సృష్టే అవుతుంది. రాష్ట్రాలు తమ అధికారాల నుండి చట్టం ద్వారా దఖలు 
పరచిన అధికారాలనూ, విధులనూ నిర్వహించడమే తప్ప దానికి ప్రత్యేకంగా అధికారాలూ, 
విధులూ ఉండవు. అందువల్ల సమాఖ్య పద్ధతి ప్రభుత్వాలను గురించి, కేంద్ర - రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలు, ఆదాయ, వనరుల విభజన రాబడులలో 


220 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - వ్రనంగాలు, నంపుటం -6 





వాటాల నమర్చణ మూలకమని అభివర్ణించడం వాస్తవకంగానూ, యదార్థంగానూ ఉంటుంది. 
ఆలాంటి వ్యవస్థలో రాష్ట్రాలకు తమ న్వంత ఆదాయవనరులుంటాయి. వాటిపైన చట్టబద్ధమైన 
యాజమాన్యపు హక్కుకూడా వాటికి ఉంటుంది. తమతమ సర్వీసులకయ్యే ఖర్చులు పోను, 
రాబడి నుండి మిగులు మొత్తాల నుంచి కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వానికి, దత్తం 
చేస్తూ ఉండవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో అదే సిద్ధాంతాన్ని వర్తింపచేయడం 
సరిపడదు. భారత దేశంలో పనిచేసిన పద్ధతిలో, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక దశలో లేక 


ఇంపీరియల్‌ ప్రభుత్వాన్న నెలకొల్పడంతో, సమాఖ్యను రూపొండించుకునే చివరి అవకాశం 
శోల్పొయినట్లయింది. ఆ చట్టం ద్వారా రాష్ట్రాల సార్వభామ్యాధిపత్యాన్ని పూర్తిగా 
అణగదొక్కారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలలో నిజమైన ఫెడరల్‌ స్ఫూర్తికి ఏమాత్రం 
శావులేకుండా చేరు. ఆ చట్టం నాటినుండి దేశ ప్రభుత్వ వ్యవస్థను, ఏకాధిపత్యం 
కందికి తేవడం బరిగింది. దేశంలో ఉత్తమ ప్రభుత్వ వ్యవస్థను నిర్వహించే యావత్‌ 
బాధ్యత దానిదే ఇంతటి వాల దేశాన్ని, కేవలం అధికారుల బృందం సహాయంతో 
పరిపాలించే. విశాలభారాన్ని వహించడం ఎంతటి ప్రభుత్వాన్రైనా సాధ్యపడదు కనుక 
రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలను దత్తం చేయడమైనది. అలాగని, ఈపద్ధతిని 
అపార్థం చేసుకోరాదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి నంస్థలు 
మాత్రమే. మామూలు భాషలో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలని పేర్కొని కాస్త ప్రతిష్టాకరమైన 


ఘనంగా ధ్వనించే గవర్నర్లు, Fly అనే మాటలను మినహాయిస్తే వాటిని ప్రభుత్వాలు 
అని భావించడానికే వీలులేదని తెలుస్తుంది. ఏమైనప్పటికీ రాజ్యాంగ శాస్త్ర ప్రకారం 


1 సమాఖ్య పద్దతే ఉండాల్సిన అవసరం ఏదీ బేశనూ పోవచ్చు చట్టబద్ధమైనటువంటి వోోంద్రీకృత. 
్రవస్థలో నైనా, వనరుల విభజన, రాబడులనుండి సమర్పణ అనే i", వర్తింప ass. 
Es de EA వర్తి చ్చు. 


vào అర్థిక వ్యవస్థ స్వభావం 221 





నిజానికి భారతదేశంలోని రాజ్యాంగ వ్యవస్థ, ఫెడరల్‌ పద్ధతి రాజ్యాంగ వ్యవస్థకు 
పూర్తిగా భిన్నమైనటువంటిది. ఈ వ్యవస్థ కేం ద్రీకృతమైనట్టి రాజ్యాంగ వ్యవస్థ; ఇందులో 
రాష్ట్రాలదంటూ ఏమో ఉండేది కాదు. ఛాష్టాలదిగా కనిపించినదంతా, కేంద్రీయ వ్యవస్థ 
cw, ప్రాంతీయ విభాగం మాత్రమే. అందువల్ల రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాల మధ్య 
అమలు జరిగిన ఆర్థిక సంబంధాలను, వనరుల పంపకం, 'రాబడుల నుండి నమర్చిచుకోవడంగా. 
భావించడం ఫోరపాటు. రాష్ట్రాలకు తమ స్వంత వనరులనేవేవీ అందులో లేవు. చట్టప్రకారం 
న్వంత వనరులే లేని రాష్ట్రాలు వాటి రాబడులనుండి సమర్పణలు జరిపేవనడం అర్థరహితం. 
రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ రకమైన భావనకు తావే లేదు. 


LOBA అధ్యాయంలో చర్చించిన dolis పరిమితులను అవగావాన చేనుకొన్నప్పుడు 
దాని ప్రభావం ఏ మాత్రం పడినా, అలాంటిది పడాలని ఆశించడం Bbo కాదుకనుక, 
ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవిక తత్వాన్ని వివరించిన చర్చను గమనించినప్పుడు, ఇందులో 
విమేర్శించిన అభిప్రాయాన్ని కలిగి ఉండటం సాధ్యమయ్యేదే కాదు. అన్ని వరిమితులున్నప్పటికీ, 
ఈ పరిమితులలో రాష్ట్రాలదంటూ ఏం మిగిలిందని ఆశ్చర్యం వ్యక్తం చెయ్యడానికి బదులు, 
ఆజ్ఞాని కుండే ఆత్మవిశ్వాసంతో ఈ పద్ధతిని స్వతంత్రపద్ధతి అని వాదించారంశే, రాష్ట్రాల 
అర్‌ వ్యవస్థలను గురించిన వారి అధ్యయనంలో పరిమితులను అధ్యయనం చేయడాన్ని 
విస్మరించారని భావించవలసివస్తుంది. అలా కాకపోతే, ఆ సంహితను పరిశీలించినప్పుడు, 
ఒక వేళ రాష్ట్రాలకు విడిగా ఆదాయాలూ, విడిగా అధికార యంత్రాంగం ఉండి ఉన్నట్లయితే, 
తమ కష్టమైన ఆదాయాలను బదిలీ చేయగల అధికారం వారికుండేది; ఏ సర్వీసులకైనా 
తమ కష్టం వచ్చినంత మొత్తాలను ఖర్చు చేసే అధికారం వారి కుండేది; తాము 
అనుసరించాలని నిర్ణయించుకున్న విధానానికి అనుగుణంగా తమతమ బడ్జెటు అంచనాలను 
రూపొందించుకునే అధికారం వారికుండేది; వారి అనువునూ అవసరాలనూ బట్టి అనుబంధ 
పద్దులను సర్దుబాటు చేసుకునే అధికారం వారికుండేది. అలాంటి అధికారాలు ఏనాడూ 
వారికిలేవు. 1870 తర్వాత కూడా, 1870 కన్నా ముందున్న మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ 
అధికారం, (ప్రతిష్ణాప్రాభవాలు చెక్కు చెదరకుండా కొనసాగాయన్న అభిప్రాయాన్ని 
'బలపరచడానికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల అమలులో విధించిన పరిమితులకన్నా మించిన 
సాక్ష్యాధారాలు నిజానికి అవసరమే లేదు. 


వనరుల పంపిణీ, రాబడుల నుంచి సమర్పణలు అనేది, భారత దేశంలో అమలైన 
కేంద్రం - రాష్ట్ర ఆర్థిక సంబంధాల వ్యవస్థకు అనువైన సిద్ధాంతం కానప్పుడు,చట్టం 
నిర్వచనాన్ని అనుసరించి దీనికి అనువైన “సిద్ధాంతం మరేమిటి? వాస్తవాలను బట్టి 
చట్టానికి అనుగుణంగానూ ఉభయ ప్రభుత్వాల wif సంబంధాలను నిర్వచించ డానికి 
అనువైన సిద్ధాంతం, "ఆదాయ వనరుల సమీకరణ - రాబడుల పంపంకంిగా మనం 
వెంటనే వివరించవచ్చు. 


222 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - క్రనంగాలు, నంవుటం -e 





కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదాయ వనరుల కేటాయింవును, ఆదాయాల వాటాలను 
నమర్చిస్తుంకే దాన్ని ఆదాయాల సమోకరణగా నిర్వచించడం ్రమాజనకంగా కనిపించవచ్చు 
దీనికి సమాధానం ఏమంత కష్ట సాధ్యమైంది కాడు. రాష్ట్రాల అర్థిక వ్యవస్థలో చట్టపరమైన 
విభజన లేదని అదివరకే స్పష్టమైంది. వాస్తవికంగా కూడా ఎటువంటి" విభబసా లేదు. 
కేటాయించిన ఆదాయాలు గానీ, కేటాయించకుండా అట్టి పెట్టుకున్న ఆదాయాలుగానీ, 
అన్ని రకాల ఆదాయాలనూ కేంద్ర ప్రభుత్వ (బైజరీలలోనే జమచేయ వలసి ఉండేదని 
ఇది వరకే వివరించాం. అక్కడి నుంచి ఆమోదం పొందిన ప్రభుత్వ వ్యవవోరాల నిమిత్తం 
జారీ అవుతూ ఉండేవి. ఆదాయాలన్నింటినీ ఒకే చోట నిలువ చేయవలసి వచ్చినప్పుడు 
రాష్ట్రాలకిచ్చినవి ఆదాయాలేనని భావించడం, ఊవాలను ఇబ్బంది పెట్టడం తప్ప, సాధ్యమయ్యే 
భావనకాదు.! ఆదాయవనరుల నుంచి వచ్చిన రాబడులన్నింటినీ ఒకే చోట కలగాపులగంగా 
జమ చేయడం, రాష్ట్రాలకిచ్చినవి నిధుల మాత్రమేనని చెప్పడం సరైన అభిప్రాయం, 
కేటాయింపుల బడ్జెటు, "ఆదాయాల వాటాల కేటాయింపు బడ్జెటు" అని వ్యవహరించిన 
వాక్యాలన్నీ ఒక విధంగా చూస్తే అపార్థాలు కలిగించే వాక్యాలే, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు 
సంబంధించిన అన్నీ దశలలోనూ రాష్ట్రాలకు ఇచ్చినవన్నీ, నిధులే. శేహియింపుల దశలో 
నిధుల గ్రాంటు నిర్ధారిత మొత్తాలుగా ఉండేది. శేటాయింపు పద్ధతి వ్యవస్థను, ఆదాయాల. 
వాటాల కేటాయింపు పద్ధతిగా మార్చినప్పుడు, మారినదల్లా, cubos సరఫరా అయినది 
నిర్ధారిత మొత్తాలుకాక, కేటాయించిన, లేదా వాటాలు 'నెర్ణయిరచిన ఆదాయ వనరుల 
రాబడులలో వచ్చే మార్పలననుసరించి సరఫరా మొత్తాలు మారడం అన్నదే. ఏమైనప్పటికి 
ఈ విధానం నిధుల సరఫరా విధానమే కాని మరేమి కాదు. రాష్ట్రప్రభుత్వాలు, తాము 
చేపట్టిన కర్తవ్యాల నిర్వహణ నిమిత్తం బాధ్యత వహించే ఖర్చులను భరించడానికి కేంద్రం 
రాష్ట్రాలకు ఈ నిధులను సరఫరా చేశాయని భావించడం కూడా సరైనది కాదు. నిజానికి, 
ప్రభుత్వ ధనాన్నంతటినీ, రాష్ట్రాల వాటాగా ఉన్నటువంటి దానితో నవ్యా, స్వీకరించడం, 
పంపిణీ చేయడం బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోనే ఉంటుండేది, వాస్తవాలకు 
అనుగుణంగా దీన్ని వివరించాలంకే - ఇలా వెవరించాల్సి ఉంటుంది, రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థ eo కేంద్ర ప్రభుత్వం తమ (క్రెజరీ అకౌంట్లలో రాష్ట్రాల సర్వీసు vrot en 





"క్ల idhom స్థానిక పన్నుల వ్యవస్థను అధ్యయనం చేసిన రాయల్‌ కమాషను ముందు పాళ్యం 
చెప్పుతూ Synot సభ్యుడు స్టెన్‌ (పిటీమన్‌ చేసిన వ్యాఖ్యానాలను గమనించడం ఉపయుక్తం? 
aotsob. abae ఆన్నారు: "పైనా ఒక ప్రత్యేక కేంద్ర ఆదాయ వనడలనుంచి మారు dy 
కొంత ఇచ్చారని భావించడం అసాధ్యమని నేను దృఢంగా భావిస్తున్నాను. ఒక కుంటలో ఒకడు ఒక 
బెట్‌ సళ్లు కుమ్మరించి వెళ్ళిపోయి. తిరిగి వచ్చ అందులో నుంచి ఒక బకెట్‌ నీళ్లు ముంచుకుని. 
కాను ముంచుకున్నవి ఆ SSD అనవచ్చు. పన్నులన్నీ ఇంపీరియల్‌ నిధికి జమే అవుతాయి. 
ప్రమర్చణలు ఇంపీరియల్‌ నిధిసేంచి జారీ అవుతాయి. అందువల్ల ఫలానా పన్ను నుంచి లభించిన 
Sew రాబడిని అంత అని నిర్ణయించి, దాన్ని సమర్పించినట్లు ' మారు చెప్పడం gresio 
(సాక్ష్యాధారాల మినిట్సు, iode 1 1898 లో పె. 8796 క్యు. 0173) 


కాస్ట్రాల ఆర్థిక వ్యవస్థ స్వభావం 223 





విడిగా ఒకఖాతా ప్రారంభించడం; ఆ ఖాతాలో జమ అయ్యే మొత్తాల కేటాయింపు, లెదా 
వాటా ఆదాయాల పద్ధతిని అనుసరించి మారుతూ ఉండటం. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖాతా 
నుంచే, ఆ మేరకు మాత్రమె తిసుకొని ఖర్చుచేసి అధికారం కలిగి ఉండటం అని అర్థం. 


ఈ విధంగా ఆదాయ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో Samia ఉంటాయి. 
ఈ వాస్తవాన్ని గమనించినప్పుడు తేలేదేమిటి? తమ ఆదాయాలనుంచి రాష్ట్రాలు నమర్చించడం 
కాక, కేంద్రమే పన్నుల ద్వారా తమకు లభించే ఆదాయాలనుండి, రాష్ట్రాలకు నిధులు 
పంచడం అవుతుంది. ఇందుకు భిన్నమైన పరిస్థితిలేనే లేదు. 1899 చట్టం ప్రకారం, 
శాంతి, వ్యవస్థ, ఉత్తమ (ప్రభుత్వ స్థావన లక్ష్యాల DET చేపట్టిన నర్వీనులకు సంబంధించిన 
ఆర్థిక బాధ్యత యావత్తూ కేంద్ర ప్రభుత్వానిదే నన్న వాస్తవాన్నిక్కడ గుర్తించాలి. వీటిల్లో 
కొన్ని సర్వీసులను శేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించగా, రష్యాను మినహాయించిన 
యూరోపు ఖండం అంతటి విస్తారమైన ఈ దేశాన్ని కేంద్రీకృత యంత్రాంగం ద్వారా 
నిర్వహించడం సాధ్యంకాని మరి కొన్ని సర్వీసుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు 
అప్పగించడం జరిగింది. ఈ పరిస్థితిలోని బలహినమైన అంశం ఏమిటంటే, 
పరిపాలనాపరమైనటువంటిన్నీ, ఆర్థిక పరమైసటువంటిన్నీ అధికారం ఒక్క చేతిలో ఉండక 
పోవడం. (50 ఆర్థిక సంవత్సరాంతాన, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తమ ఖర్చుల అంచనాలను, 
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు సమర్పించేవారు. ఆడిగినంత నిధి నరఫరాను నిరాకరించే. 
పరిమితం చేసే లేదా మంజూరు చేసే అధికారం కేంద్ర (ప్రభుత్వానిదే. ఈ అధికారాన్ని 
కేంద్ర ప్రభుత్వం తనకు సాధ్యమైనంత ఉత్తమంగా నిర్వహించేది. డబ్బు లభించడం 
విషయంలో ఎటువంటి విధీ, అధికారం లేని రాష్ట్ర ప్రభుత్వాలు అడగటమే అత్యధికంగా. 
అడగడానికి అలవాట పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను తెలుసుకోవడం 
పాధ్యంకాక, అందుకు సంబంధించిన వివరాలను పొందలేక, ప్రతి నర్వీసుకోసం కావలసిన 
వాస్తవ మొత్తాలేమిటో నిర్ణయించుకోవడం కష్టసాధ్యమయ్యేది. మరీ విశ్వసించకపోతే, తన 
ప్రభుత్వం విఫలం అవుతుందేమో నన్న భయం వల్లా, తమకు సమర్పించిన అంచనాలను 
అధికంగా విశ్వసించడం వల్ల, రాష్ట్రాలు కోరే అధిక మొత్తాలను జారీ చేయడానికే లొంగి 
పోతుండేది. ఫలితంగా 1859లో (బ్రహ్మాండమైన సంక్షోభం తలెత్తింది. ఈ (ప్రమాదాన్ని 
నివారించకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించింది. దాని 
ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను పంచడం. దానికి బదులుగా రాష్ట్ర 
ప్రభుత్వాలు కొన్ని సర్వీసులను కేంద్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించడం, ఆ సర్వీసులను 
శేంద్రం ద్వారా తమకు పంపకం వల్ల లభించే విభిన్న మొత్తాల పరిధిలో నిర్వహించడం 
అనే పద్ధతి ప్రారంభమైంది. 


ఆర్దిక సంబంధాల స్వభావం ఇలా ఉంటి, అసమానతలు అనే పునాదిపై రాష్ట్రాల 
ఆర్థిక వ్యవస్థ పద్దతిని విమర్శించడం పూర్తిగా అనంగతమైనది. సమానత్వ న్యాయ ప్రాతిపదికపైన 


224 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ పద్ధతి రూపొందాలంకే సమర్పణలు సామర్థ్యాన్ని బట్టి, పంపకాలు అవసరాలను బట్టీ 
ఉండాలి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థాపద్దతిని అనమానతల ప్రాతిపదికపై విమర్శించదలచుకుంకే, 
పంపకాలు వ్యాయోచితంగా జరగడం లేదని రుజువు చేయవలసి ఉంటుంది. ఐందులో 
కూడా విభిన్న రాష్ట్రాలకు వాటివాటి జనాభాను బట్టీ, విస్తీర్ణాన్ని బట్టీ విభిన్న మొత్తాలు 
పంపిణీ జరగవలసి ఉంటుందని చూపించాలి. అయితే పంపకాలు ప్రాథమికంగా రాష్ట్రాల 
మధ్యకాక, కేంద్రం నిర్వహించినా, రాష్ట్రాలు నిర్వహించినా, ఆయా శాఖల మధ్యనే జరిగాయన్న 
విషయాన్ని గుర్తించుకో వలసి ఉంటుంది. ఈ దృష్ట్యా చూచినప్పుడు పంపకాలలో నమానత్వ 
ప్రాతి పదిక అనే భావన, గణనీయంగా మార్చుచెందుతుంది. విభిన్న పరిపాలక రాజకీయ 
వ్యవస్థల అధీనంలో అధికార పరిధి విస్తీర్ణం - పని చేసే విభిన్న శాఖల అవసరాలతో 
సమానంగా ఉండజాలదు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన oro పద్ధతి, విభిన్న 
రాష్ట్రాలకు వాటి వాటి అవసరాల మేరకు పంపిణీ చేయడంగా కాక, విభిన్న శాఖలకు 
వాటివాటి అవసరాల మేరకు పంపిణీ చేయడం పద్ధతిలో కొనసాగింది. అందువల్ల ఈ 
పద్ధతిలోని సమానత్వ ప్రాతిపదికను మరే ఇతర సూత్రాల ప్రకారం విమర్శించడం వృధా. 


ఈ విధంగా నిర్వచించినప్పుడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను, స్వభావరీత్యా, శాఖాపరమైన 
అర్థిక వ్యవస్థగా పేర్కొన వలసి ఉంటుంది. eob వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ లేదా 
ఫెడరల్‌ ఆర్థిక వ్యవస్థల సూత్రానికి పూర్తిగా భిన్నమైన పద్ధతి అన్నమాట- ఈ అభిప్రాయం, 
ఈ అంకానికి సంబంధించిన వాస్తవాల ద్వారా రుజువవుతున్న న్వభావాన్ని గమనించినవ్చుడు 
ABS అభిప్రాయానికి భిన్నమైనది కాదు. శాఖాపరమైన ఆర్థిక వ్యవన్థ పద్ధతి ననుసరించి, 
ప్రభుత్వానికి చెందిన ప్రతిశాఖకూ. నిర్ణీత మైన గ్రాంటు మెత్తాన్ని E జరుగుతుంది. 
బడ్జెటులో నిర్ధారించిన ఈ గ్రాంటు మొత్తం మేరకు ఆయా శఖలు, (పైజరీ నుంచి 
తమకు కావలసిన మొత్తాలను పొందుతూ ఉంటాయి. సరిగ్గా ఇదే పద్ధతిలో రాష్ట్రప్రభుత్వాలకు, 
తాను నిర్వహించే శాఖల ప్రాతిపదిక మోద కొంత 265 గ్రాంటు మొత్తాలను సమకూర్చారు. 
ఆ గ్రాంటు మొత్తం పరిధిలోనే తమ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ 
(po6 నుంచి డబ్బు తీసుకుంటూ ఉండేవి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అని "పేర్కొనప్పటికీ, 
స్థాయిని బట్టి ఇందులో రాష్ట్రాలది అంటూ ఏమా ఉండేదికాదు. ఆదాయాలు, సర్వీసులు, 
సివిల్‌ సర్వీసు యంత్రాంగం eom, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించిన 1870 
తర్వాత కూడా, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అనేది ఏదీ లేని 1870 కి పూర్వపు కాలం 
మాదిరిగానే యథాతథంగా కొనసాగాయి. అందువల్ల, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అనేది, 
పన్నులు వేసే స్వేచ్చ, ఖర్చులు పెట్టే స్వేచ్చ ఉండే స్వతంత్ర అర్థిక వ్యవస్థ మాదిరిగాకాక, 
కేవలం లెక్కలకు సంబంధించిన idem, భారత ప్రభుత్వం వారి ఖచ్చితమైన నియంత్రణ 
(Bo DAS ఆదాయ, వ్యయాల లెక్కల నిర్వహణ పద్ధతి గానే ఉండేదని వ్యాఖ్యానించడం 
అతి వ్యాఖ్యానం ఏ మాత్రం కాదు. 


'కాష్ట్రాల అర్థిక వ్యవస్థ స్వభావం 226 





ect: రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పద్ధతిని ఆవిష్కరించిన తర్వాత కూడా కేంద్ర - రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలలో ఎటువంటి మార్పులూ జరగలేదని ఆర్థం. 
'ఆదాయవనరుల సమాకరణ, రాబడుల పంపిణీ అనే సంబంధాలు, 1833 నుంచీ అమలులో 
ఉన్పట్టివే - కొత్తవేమా కాదు. అప్పుడు నెలకొల్పిన అంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థ యొక్క 
అనుబంధవ్యవసే ఇది. సంబంధాలలో ఎటువంటి మార్పూ, జరగనందువల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు, 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అమలు జరిగిన కాలంలో కూడా న్వతంత్ర రాష్ట్రాలుగా, 'సర్వన్వతంత్ర 
ప్రతేపత్తితో వ్యవవారించక, కేంద్ర ప్రభుత్వ విభిన్న విభాగాల స్థాయిలోనే కొనసాగాయి. 
ఇటువంటి తీర్పులు, కొంత వరకు భయానకమైన నిర్ణయాలుగా భావించడానికి ఆస్కారం 
ఉన్నది. అయితే, బ్రిటిష్‌ ఇండియాలో కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సాగిన చట్టపరమైన 
సంబంధాల దృష్ట్యా ఇది వాస్తవమనడంలో నూ మరేవిధమైన తీర్పు రావడానికి అవకాశం 
లేదనడంలోనూ ఎలాంటి సందేహమూ లేదు. అయినప్పుడు, రాష్ట్రాల అర్థిక వ్యవస్థలు 
శేవలం లెక్కలు రాయడం విషయంలోనే మార్పులు చేయడమై Std, రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థలను ఆవిష్కరించిన అనంతరం ఇంపీరియల్‌ పద్ధతి ఆర్థిక యంత్రాంగంలో ఎటువంటి 
మార్చులూ సంభవీంచనే లేదా? రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పద్ధతిని ఆవిష్కరించిన తర్వాత, 
ఇంపీరియల్‌ పద్ధతి ఆర్థిక యంత్రాంగంలో ఎవన్నా మార్పులు సంభవించాయనే అంగాన్ని 
నిరాకరించడంగానీ, లేదా దాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలికమైన మార్చులేమైనా 
సంభవించాయని తీర్మానించడం గానీ వృధా ప్రయాస. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పద్ధతిని 
ఆవిష్కరించిన అనంతరం ఈ దిగువ వివరించిన రెండుమార్పులు సంభవించాయనడం 
న్యాయంగా ఉంటుంది:- చెప్పుకోదగిన ప్రధాన మార్పులు. 


(1) 1870 8 పూర్వం అన్ని సర్వీసులకు సంబంధించి, అర్థిక సంవత్సరాంతంలో 
మిగిలిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి జమ పడేవి. 1870 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల 
నిర్వహణలో ఉండిన అన్ని సర్వీసుల విషయంలోనూ, ఆర్థిక సంవత్సరాంతాన 
మిగిలి పోయిన నిధులు, ఆయా రాష్ట్రాల ఖాతాలకే జమ అవుతూవుండి, ముందు 
సంవత్సరంలో ఆ రాష్ట్రపు నిధిగా వాడుక కావడానికి ఉపయోగపడేవి. 


(2) 1870 క ముందు అన్ని సర్వీసులకు సంబంధించిన బడ్జెటు అంచనాలను కేంద్ర 
ప్రభుత్వం ఆమోదించేది. సంవత్సరంలో మంజూరైన విభిన్న గ్రాంటు మొత్తాల 
నుండి పరస్పరం నర్జుబాటు చేసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండేది 
కాదు. అత్యవసరమని ' భావించినపుడు, అందు నిమిత్తం, ముందుగానే కేంద్ర 
ప్రభుత్వంనుంచి ఆమోదం పొందవలసి వచ్చేది. 1870 తర్వాత రాష్ట్రప్రభుత్వాలు. 
తమ నిర్వహణక్రింద ఉన్నటువంటి వివిధ నర్వీసులకూ. శాఖలకూ. తమ కిష్టం 
వచ్చిన విధంగా ఖర్చు చేయడానికీ. ఇంపీరియల్‌ Pads తమ వంతుకు 
శేటాయించి. తమతమ. ఖాతాలలో జమ ఉన్న మొత్తాల పరిథికి మించకుండా 


226 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





ఖర్చు పెట్టుకోవడానికి అత్యధిక స్వేచ్చను రాష్ట్రాలకు ప్రదానం చేయడం జరిగింది. 
అయితే తమకు అప్పగించిన సర్వీనులనన్నిరటినీ సమర్థవంతమైన పరిపాలనా 
సామర్థ్యంతో నిర్వహించాలన్న నియమం ఉండేది. అదేవిధంగా 1870 తర్వాత, 
రాష్ట్రాలకు ఇదివరకెప్పుడూ లేని విధంగా, కేంద్ర ప్రభుత్వంనుంచి ముందుగా 
అనుమతి పొందకుండానే, తను కేటాయించిన విభిన్న గ్రాంట్లను స్వతంత్రించి 
నర్జుబాట్టు చెనుకొనే అధికారం కూడా రాష్ట్రప్రభుత్వాలకు లభించింది. అయితే ఆ 
సంవత్సరపు బడ్జెటు అంచనాలలో పేర్కొన్న మొతాలకు మించి, వారి మొత్తం 
ఖర్చు మించకూడదనే నియమం మాత్రమే ఒక షరతుగా ఉండేది. 
కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్యగల ఆర్థిక సంబంధాలను హిందూ 
సంయుక్త కుటుంబంతోనూ, అందులోని పత్రాధికారంతానూ పోల్చవచ్చు. 1870 కి ముందు 
ఈ రెండింటి మధ్య సామ్యాలు అక్షరాలా నమంగా ఉండేవి. హిందువుల కుటుంబ ఆస్తి 
మాదిరిగానే భారతదేశంలోని అన్నిరకాల ఆదాయాలనూ, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల 
అధీనంలో ఉన్న శాఖలన్నీ సంయుక్తంగా అనుభవించేవి. అందులో పో విభాగనికైనా 
కూడా అనుభవానికి సంబంధించి - వద్దు పద్దులంటూ ఉండేవి కాదు. 1870 తర్వాత 
జరిగిన మార్చల్లా, ప్రారంభవిరమణ, వాటివాటి అవసరాలను బట్టి పరిమితులనూ, వాద్దులనూ 





టువంటి ఫలితాల కోసం ప్రయత్నించడం ఎంత వరకు సార్థకం? రాష్ట్రాల ఆర్థిక 
వ్యవస్థల ఆవిష్కారం వలన సంభవించిన ఫలితాలకు సంబంధించినంత వరకు విభిన్న 





"హస్థినకు 26 jae మధ్య గ్రాంట్లను అవి సడంగా మారగా? ఇనది 


"ఆదాయాలను రాష్ట్రాలు నిర్వహించడం అనే' పద్ధతిని నియంత్రించే సూత్రాలతో దీన్నీ నేను నమన్వ 


వరచుకొలేకుండా ఉన్నాను. పద్దతిని ప్రారంభంచినపుడు. “విభిన్న eK) ఏప్పతేశాశ్వతంగా. 
కొనసాగాలని కూడా నేను అభిప్రాయవడటం లేదు. ఈ Tregoat మ pd 


wipe అర్థిక వ్యవస్ధ స్వభావం 227 





మైన అభిప్రాయాలు వ్యక్తమైనాయి. 1870 లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి దారితీసిన, 
అంతకు ముందటి పరిస్థితులతో పోల్చి మనం ఫలితాలనే అంచనా వేనీనట్లయితే, నిజానికి 
అలాగే అంచనా వేయవేలసి ఉంటుంది, దీని ద్వారా ఆశించిన POSA ఒనగూరలేదని 
నిరాశపడవలసిన అవసరం ఏదీకానరాదు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావాన్ని 
అపార్థం చేసుకొని, దాన్ని ప్రారంభించిన వారి "పేద్దశాలకు భిన్నమైన లక్ష్యాలను దానికి 
'ఆఫాదీంచిన అంచనాలు వేసే విమర్శకులు మాత్రం నిరాశ కలిగే నిర్ణయాలకు వస్తారు. 
ఈ అపార్థాలను అధిగమించి, 1870 లో రాష్ట్రాలు కాంక్షించిందల్లా Ayes, togo 
కాక్టించిందల్లా సుస్థిరత అనేదాన్ని విస్మరించక్‌ పోయినట్లయితే, ఇంపీరియలిజానికి - 
'ఫెడరలిజానికీ మధ్య cdm రూపొందిన ఈ పద్ధతి పూర్తిగా విఫలమైనదని నిరాశ 
పడవలసిన అవసరమేమో కనిపించదు. రాష్ట్రాలు ఏ మేరకు స్వేచ్చను నంపాదించగలిగాయా 
అంచనా వేయడానికి 1870 8 ముందు బెంగాల్‌ గవర్నరు - 


“ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులను సవరించే అధికారాన్ని గానీ... ఒక నూతన 
steci నెలకొల్పే అధికారాన్ని గానీ, ఒక దాలోగాకు (వాచ్‌మన్‌కు) ఒక్కరూపాయి 
జీతం పెంచే అధికారాన్ని గానో కలిగి ఉండేవాడు కాదన్న cmo) గమనిస్తే 
తేటతెల్లమవుతుంది. అలాగే బొంబాయి గవర్నరుకు, భారత కౌన్సిల్‌ ఆమోదం పొందకుండా 
దేన్నీ సేమిక్షించే వీలుండేదికాదూ. అలాగే. 19708 ముందు రాష్ట్రాలు సమర్పించే కోర్కెలు 
ఏరో ఒక విభాగానికి చెత్తబుట్టను కొనుక్కోవడానికి దగ్గర నుంచి, ప్రజలకు విద్యావకాశాలను 
కల్పించేందుకు దాకా తట్టుకోవడానికి, తనకున్న పరిమిత వనరులతో నర్జుబాటు చెయ్యడానికి 
శేంద్రం పడిన ఇబ్బందులను తలచుకొన్నప్పుడు, నూతన పద్ధతి “వల్ల చాలా వరకు 
సాధించిన మస్థిరత (ప్రాధాన్యతను కూడా తగ్గించడానికి విలులెదు. తమ కోర్కెలలో అతి 
చిన్నకొర్కెను సాధించుకోవడానికి కూడా కేంద్రం మోద ఆధారపడవలసి వచ్చినందు వల్ల 
సంభవించే జాప్యాలనుంచి అతి చిన్న కోర్కెల వాస్త్రవావాస్తవాలను పరీక్షించి, మంజూరు 
చేయడమో, నిరాకరించడమో చేయవలసిన బబ్బందికర పరిస్థితి నుంచి కేంద్ర ప్రభుత్వానికి 
విముక్తి లభించింది. ఈ పద్ధతి రాష్ట్రాలకు స్వేచ్చనూ, opis నుస్థిరతనూ ప్రసాదించడమే. 
కాక, ఇంపీరియల్‌ పద్ధతిలో కీలకేరగా పరిణమించిన బాధ్యతారాహిత్యం, వృధావ్యయం 
స్థానంలో Pup రాష్ట్ర ప్రభుత్వాల నిధుల పైన పరిమితులు విధించినందువల్ల, కేంద్ర 
ప్రభుత్వం తమ మిద పరిమితులు విధించుకోవలసిన అవసరం లేకుండా పోయింది. 
రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను విమర్శించే వారిని ఈ ఫలితాలు సంతృప్తి పరచని మాట నిజమే. 
ఇతరత్రా. ఈ పద్ధతి నుంచి ఆశించినవి అధికం కావడం వల్లనే వారికా అసంతృప్తి, 
కలిగింది. అయితే 'వ్యవస్థాపరంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పద్ధతి స్వతంత్ర పద్ధతి అయితే 





V కలకత్తా రివ్యూ - సంపుటి 3, పుట. 189 
2 తస్టిండియా కంపెనీ వ్యవవారాలను Saroa% కమిటీ నివేదిక, 1882 సంపుటి 10. 


228 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - |ప్రనంగాలు, సంపుటం -6 





తప్పు వారు పెట్టుకున్న ఆశలు వాస్తవరూపం ధరించజాలవు కద! రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 
పద్దతి, ఇంపీరియల్‌ ఆర్థిక వ్యవస్థలో విడదీయరాని అంతర్భాగమైనంతపరకు. లభించిన 
ఫలితాలకు మించిన ఫలితాలు దాని నుంచి రాజాలవు. లభించిన ఫలితాలు ఏ విధంగా 


చూసినా స్వల్పమైన వేమా కాదు. 

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని మార్చడం సాధ్యంకాకపోయినప్పటికీ, కేంద్ర 
ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై విధించిన అనేక పరిమితులను సడలించడం ద్వారా, 
తన స్వీయ బాధ్యతల నిర్వహణకు భంగం కలుగు కుండానే, ఈ వ్యవస్థ పరిధిని మరింత 
విస్తరించడం సాధ్యమై ఉండేదా కాదా అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉన్నది. ఈ విషయాన్ని 
తర్వాతి అధ్యాయంలో పరిశీలిద్దాం. 


na 


అధ్యాయం IX 
రాష్ట్రాల ఆర్థిక లావాదేవీలు - పరిధి, విస్తరణ 


న్యాయ సమ్మతంగా లేదన్న ఫిర్యాదులకు తావు ఇచ్చే విధంగా రాష్ట్ర అర్థిక వ్యవస్థ 
తయారైంది. ఆర్థిక సర్దుబాట్లను పునః పరిశీలించి, పరిష్కరించే ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం 
రాష్ట్రాల నిర్వహణకు ఇచ్చిన DOAS ఆదాయాలను కేంద్ర ఖజానా అవసరాల పేరుతో 
తన “స్వంత ప్రయోజనానికి ఉపయోగించడమో, లేదా తమ స్వంత వనరులను అభివృద్ధి 
పరుచుకోవడానికి ఆసక్తి చూపని రాష్ట్రాల ప్రయోజనాల నిమిత్రమనే సాకుతోను వాటిని 
కేంద్ర ప్రభుత్వమే ఉపయోగించు కుంటుందన్న అభియోగం ఉంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ 
ఏర్పడిన తొలి దశలో ఈ అభియోగం చాలా వరకూ వాస్తవమే. 


నిధుల సంరక్షకురాలిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరం చేసిన సర్వీనులకంయే 
dod సక్వీసులకే అధిక ప్రాధాన్యమివ్వడం తరచుగా జరుగుతుండేది. o విత్త 
వ్యవస్థను ఏర్పరచిన తొలి దశలో ప్రచలితంగా ఉన్న idiot! అంతకు మునుపు 
ముగిసిన 2d ఏర్పాట్ల పరిష్కారంలో రాష్ట్రాలకు కేటాయించిన ఆదాయాలను ఇక 
ముందుకూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని అంాలకు ఎంతవరకు కేటాయించి, ఉపయృుక్తంగా 
ఖర్చు చేయాలన్నిదిగా కాకుండా, ప్రస్తుత పరిష్కారంలో తన అవసరాలు తీర్చుకోగా రాష్ట 
ప్రభుత్వ పాలనా అవసరాలకు ఖర్చు చేయడానికి సాధారణ ఆదాయాలనుండి ఏ మేరకు 
'ఇవ్వగలమన్నదే ప్రచలితమైన భావంగా ఉండేది. ఆ కాలపు ఆర్థిక గడ్డుపరిస్థితిని బట్టి 
భారత ప్రభుత్వం అనుసరించిన ఈ ధోరణి సమర్థనీయంగానే ఉంది. అయితే తరువాత 
కాలంలో. ఆర్థిక పరిస్థితి మారి వెసులు బాటు కలగడంతో "తీవ్ర ఆత్యవసర పరిస్థితులు 
ఏర్పడిన తరుణంలో mus మిగిలిన సమయాలలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 
ఆదాయాల పంపిణీ అనేది శేంద్ర ప్రభుత్వ అవసరాలను బట్టి కాకుండా. తన పాలనలో 
ఉండే సర్వీసులపై ఖర్చు చేయడానికి రాష్ట్రం చేసే నముచితమైన పరివ్యయ అభ్యర్థనను 
బట్టి జరిగేది. ఆదాయాల విభజనకు సంబంధించి ఒక పరిష్కారానికి రావడానికి తొలి 
అడుగుగా రాష్ట్రావనరాలను అంచనా వేసి, వాటికి తగ్గట్టుగా ఆదాయాన్ని శేటాయించేవారు. 
అలా కేటాయించగా మిగిలిన రాష్ట్రాదాయం మాత్రమే కేంద్ర ఖజానాకు చేరేది 


దీంతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మధ్య పోటీ ఏర్పడింది. వాటిలో 
దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం పైకి దృష్టి మరలింది. దాంతో నిధుల పంపిణీ 





1. ఆర్థిక శాఖ తీర్మానం నెం, 458, జనవరి 28, 1881. 
2, vb శాఖ తీర్మానం, నెం. 27 మే 18, 1912. 


230 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -e 





సక్రమంగా సాగడం లేదన్న ఫిర్యాదులకు తెరపడింది. నర్జుబాట్ల పరిష్కారాలు శాశ్వతమని 
ప్రకటించడంతో (ప్రతికూల పునఃపరిశీలన గురించి ఉన్న భయాలు తొలగి పోయాయి. 
అయితే రాష్ట్రాల విత్త వ్యవస్థకు సంబంధించి ఉన్న మరొక ఆక్షేపణ మాత్రం అట్లాగే 
ఉంది. అదేమిటంటే. రాష్ట్ర విత్త వ్యవస్థపై విధించిన పరిమితులు రాష్ట్రాల కార్యకలాపాల 
పరిధికి కేటాయించిన రంగానికి మాత్రమే' పరిమితం చేసినందువల్ల ఆ ప్రభుత్వాల ప్రాధాన్యం 
నగణ్యమైనదనే ఆక్షేపణ మాత్రం అలాగే ఉంది. 


రాష్ట్రాలలో విత్త వ్యవస్థను ప్రవేశ DH ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇలా 
చెప్పింది. “మోకు మేం ఇవ్వగలిగింది తీసుకోండి. మిగిలిన దానిని, పన్నులు విధించుకునే 
కొన్ని అధికారాలను తీసుకొని మోకు మోరే సమకూర్చుకోండి... ఎందుకంశే కొన్ని అంశాలకు 
సంబంధించిన వ్యవహారాలను కేంద్ర పన్నుల ద్వారా sob స్థానిక ప్రభుత్వ పన్నుల 
ద్వారానే మెరుగ్గా నిర్వహించవిలవుతుంది". ఈ అవగాహనతోనే రాష్ట్రాలలో విత్త వ్యవస్థను 
ప్రవేశ పెట్టినట్లయితే పన్ను వధించడానికి రాష్ట్రాలను ఎందుకు 'అనుమతించడంలేదు 
అనేదానికి కారణం అగుపించడం లేదు. కొన్ని వనరులను రాష్ట్రాలకు దఖలు పరిచినప్పుడు 
వాటిని స్థానిక ప్రయోజనార్థం ఉపయోగించుకునేందుకు రుణాలను తీసుకోవడానికి రాష్ట్రాలను 
అనుమతించక పోవడంలో అర్ధం లేదు. ఈ ఆంక్ష ప్రత్యేకించి ఆగ్రవానికి గురైంది. 
ఎందుకంటే, భారతదేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న స్థానిక ప్రభుత్వం నయితం తన 
పరిధిలోని అభివృద్ధిని సాధించడానికి రుణాలను తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు. 
రాష్ట్ర ప్రభుత్వంవంటి అతి ముఖ్యమైన రాజ్య వ్యవస్థ అటువంటి బాధ్యతను వహించే 
అర్హత లేనిదా? అన్న అభిప్రాయం ఈ ఆంక్షపై ఆగ్రవానికి కారణమైంది. వాస్తవానికి ఇది 
చాలా తీవ్రమైన కరకు ఆంక్ష, ఎందుకంటే ఈ ఆంక్ష ప్రకారం తన క్రింద ఉండే స్థానిక 
సంస్థలు తీసుకునే రుణాలకు కేంద్ర ప్రభుత్వానికి వనరులను హామాగా ఉంచేందుకు రాష్ట్ర 
ప్రభుత్వాన్ని ఆమోదించారుకాని, తన కోసం తన వనరులను కుదవ పుట్టే సౌకర్యం 
రాష్ట్రానికి అవ్వలేదు.! 

సిబ్బంది, వ్యవస్థాపక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యయ అధికారాలపై విధించిన 
పరిమితులు ఏ విధంగా సమర్థనీయం? కొన్ని సర్వీసుల పాలనా వ్యవహారాలను రాష్ట్ర 
ప్రభుత్వాలకు అప్పగించినట్లయితే, కొత్త నియామకాలు చేయటానికి, లేదా పాత నియామకాలనే 
రద్దు చేయటానికి, లేదా వాటి శాఖల యంత్రాంగాలను పునఃపరిశీలించే విషయంలో 
వాటిపై హద్దులు ఏర్పరచడమెందుకు? రాష్ట్ర విత్త వ్యవస్థ క్రింద తాము నిర్వహిస్తున్న 
సర్వీసులకు రాష్ట్రాలదే బాధ్యత అయినప్పుడు, ఆ సర్వీసును నిర్వహించే ఏజెన్సీలలో 
అవసరమైన మార్పులు చేసే అధికారాల్ని రాష్ట్రాలకిచ్చి వాటిని ఎందుకు విశ్వసించకూడదు? 


అంతేకాకుండా, రాష్ట్ర బడ్జెట్లను రూపొందించీ అమలు పరచడంపై విధించిన 
పరిమితులు ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు మొత్తం భారత దేశానికి రూపొందించే 


Fio అర్థీక లావాదేవీలు - పరిధి, విస్తరణ 231 








Mois బడ్జెట్‌ నుండీ ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను రూపొందించేట్లయితే, రాష్ట్రాలు 
కమ బడ్జెట్లను భారత ప్రభుత్వానికీ సమర్పించాల్సిన అవనరం ఏమిటి? కేవలం సమాచారాన్ని 
అందచేయడానికే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లయితే, ఇది అంత ప్రాధాన్యంలేని స్వభావం 
కలిగి ఉందని చెప్పవచ్చు కేవలం సమాచారం కొనమే ఈ పద్ధతి ఉన్నట్టయితే భారత 
ప్రభుత్వం రాష్ట్రాల అంచనాలను సవరించి, తాను నిర్ణయించిన గ్రాంట్ల వరకే పరిమితమై 
ఉండాలని నిర్హేశించడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాలను నిర్దేశించడానికి 
కాష్ట్రుడ్జెట్లను పరిశిలించడమనేది ఒక ముసుగు కాదా? రాష్ట్రాలకు విధానాలను నిల్దేశించడానికే 
దీనిని ఉదేశంచినట్లయితే, శాశ్వత పరిష్కారాలు, రాష్ట విత్త వ్యవస్థను అభివృద్ధి పరచడంలో 
ప్రాథమిక లక్ష్యమైన "స్వేచ్చ, చొరవ విషయంలో రాష్ట్రాలకు మిగిలిన పరిధి ఏమిటి? తన 
వద్ద చాలినంత ధనం ఉన్నప్పటికీ అంచనాలకు మించిన వ్యయాన్ని చేయటానికి అనుబంధ 
గ్రాంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ సన్నిధికి రావాల్సిన అవసరం DD. 


ఈ పరిమితులన్నీ రాష్ట్ర విత్త వ్యవస్థ పరిధిని కుదించి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు 
బంధాలు వోయి. ఈ పరిమితులను విధించడానికి గల కారణాలను వివరించేందుకు 
భారత ప్రభుత్వం పుష్కలమైన సాకులతో సిద్ధంగానే ఉంది. 

కెవిన్యూ ఆంక్షల విషయంలో భారత దేశపు ఆదాయాలన్నీ రాజ్యాంగ బద్ధంగా 
తనకు సంక్రమించిన హక్కు అనీ, వాటి సక్రమ పంపిణీకి తాను భారత సెక్రటరి ఆఫ్‌ 
'స్టేట్స్‌కు పార్లమెంటుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. 


అందువల్ల, రాష్ట్రాలకు కేటాయించిన వనరులు అన్యాక్రాంతం కాకుండా లేదా 
అనధికార qrob p e) కాకుండా లేదా అనుమతించని సేవలపై ఖర్చు కాకుండా 
భారత ప్రభుత్వం చూడాల్సి కావడం సమంజసమే. అంతే కాకుండా అన్ని సేవలకు 
బాధ్యత వహించే ప్రభుత్వంగా భారత ప్రభుత్వం పన్నులు విధించే అధికారాలను లేదా 
రుణాలను తీసుకునే అధికారాలను విభజించడం ద్వారా వనరులను నిర్వహించడంలో 
తన స్థానాన్ని బలహీన పరచుకోజాలదు. పన్నులు విధించే పరిథి భారత దేశంలో చాలా 
పరిమితమైంది. అందువల్ల ప్రభుత్వాలు పోటీపడి విచక్షణారహితంగా పన్నులు విధిస్తే 
dod పన్నులకు అదనంగా పన్నులు చేరి అసంతృప్తికి దారి తీయడం లేదా కేంద్ర 
పన్నుల పరిధి తరిగిపోవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భయపడింది. అఖిల 
భారత ఆదాయాలు అఖిలభారత అవసరాలకే ఉపయోగించాలనే సిద్దాంతానికి సహజమైన 





T వోంద్రకరణపై రాయల్‌ కమాపన్‌ ఎదుట జె.ఎస్‌మెన్సిన్‌ ఇచ్చిన సాక్ష్యం. మినిట్స్‌ ఆఫ్‌ ఎఎడెన్స్‌. 
వాల్యూమ్‌ X, క్యూ, 44807-45336. 

2 18701879 మధ్యకాలంలో స్థానికంగా పన్నులు విధించే స్వేచ్చాధికారాలు రాష్ట్రాలకుండినప్పుడు 
అదివరకే అధిక పన్నుల భారం వహిస్తున్న భూములపైనే మరిన్నీ పన్నులు విధించడానికి అన్ని 
రాష్ట్రాలూ పూనుకున్నాయి. 


232 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంలేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, sog 





అనుబంధంగానే అప్పుతీనుకునే అధికారాలన్నీ తన చేతిలోనే కేంద్రీకృతం అయి ఉండాలని 
భారత (ప్రభుత్వం వాదించింది. అందువల్ల తన ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వం తన 
ఆవసరాలకు కుదువ పెట్టుకోవడానికి భారత్‌ ప్రభుత్వం అనుమతించ జాలలేదు. దీనితో 
పాటుగా భారత ప్రభుత్వానికి మరొక భయం కూడా ఉంది అప్పు చేసే అధికార 


అధిక చేర్పులు చేయవచ్చు. పర్యవసానంగా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విత్త పరిస్థితి 
ప్రమాదంలో పడవచ్చు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాల Sept భారతప్రభుత్వమే బాధ్యత 

SS బడ్జెట్ల రూపకల్పన, అమలు విషయంలో నియంత్రణకు కారణం శేవలం 
నియంత్రించాలనే కోరికతో కూడిన అనభిలషణీయమైన విధానం* కదని భారత ప్రభుత్వం 
వాదించింది. భారత ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లను DIIS మూడ్తు 
ముఖ్యమైన బంధాల వల్లనే అది అనివార్యవేందని qua 'ట్రేభుత్వం పేర్కొంది. ఆ 


మూడు బంధాలు ఇవి (1) రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వ్యయాలు భారత (ప్రభుత్వ వార్షిక 
1. ఆర్‌సిడి మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ సంపుటి X (ళ్ళ anu 
2 POS రాజ్యాంగ సవరణల నివేదిక ని 2 1918లో 9109 వది. పుట 4, ఇక ముందు దీన్ని సంయుక్త 


నివేదికగా ప్రస్తా వించడమైంది. 
శ అర్‌సిడి. మినిట్స్‌ అఫ్‌ 3285, వాల్యూం ౫ 0.44081 


o ఆర్థిక లావాదేవిలు - పరిధి, విస్తరణ 233 





జమా ఖర్చులు. బడ్జెట్టలో అంతర్భాగంగా చేర్చబడి ఉంటాయి. (2) ఆదాయ వ్యయాలు 
విభజిత అంశాల వ్యవస్థగా చూపవల్సిరావడం (3) కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీల 
నిర్వహణకు ఉమ్మడికోశం ఉండటం. పరస్పర నంబంధం కలిగిన మొదటి రెండు అంశాలు 
రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల ప్రాధమిక అంచనాలను భారత ప్రభుత్వం పరిశీలించేటట్లు 
చేస్తున్నాయి. ఆదాయాన్ని తక్కువగా అంచనావేసి, వ్యయాన్ని ఎక్కువగా అంచనా వేసే 
ధోరణి రాష్ట్రాలకు ఎక్కువగా ఉన్నందువల్ల వాటిని సవరించే అధికారం ప్రత్యేకించి 
అవసరమైందని భారత ప్రభుత్వం వాదించింది.' వాస్తవాలకు బహుదూరంగా ఉండే 
అటువంటి అంచనాలు వేయడమూ vob విత్త వ్యవస్థ అపసవ్యంగా ఉండటమే కాకుండా, 
కోశాగార విధానాలు అస్తవ్యస్తం చేయడమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలలో అటువంటి 
ధోరణి లేకపోయినప్పటికీ, ఉమ్మడి జమా ఖర్చులలో నిర్దిష్టతను కాపాడేందుకు రాష్ట్ర 
అంచనాలను పరిశీలించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నది. abd ప్రయోజనాలతో 
పాటుగా విత్త వ్యవస్థ స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూసేందుకు కూడా భారత ప్రభుత్వం 
రాష్ట్ర ఆంచనాలను పరిశీలించాల్సి ఉంటుంది. 


(1) పాలనాపరంగా అనుమతి లభించని పథకాలను రాష్ట్ర బడ్జెట్‌లో చేర్చకుండా 
లేదా ఆ సంవత్సరంలో అనుమతి లభించబోని పథకాలను బడ్జెట్‌లో చేర్చకుండా 


(2) అధిక వ్యయాలకు ప్రయత్నించి తన నిల్వలను అనుచితంగా కోల్పోకుండా 
చూసేందుకు, రాష్ట్ర అంచనాలను భారతప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే 
వీటన్నిటి కంటె రాష్ట్ర అంచనాలను భారత ప్రభుత్వం పరిశీలించడానికి గల బలమైన 
కారణమేమంశే, కొన్ని ఆదాయ వ్యయ అంశాలు విభజితమై ఉన్నాయి. అందువల్ల 
అంతిమంగా కేంద్ర. బడ్జెట్‌లు మిగులు ఉంటుందా లేదా లోటు ఉంటుందా అనేది 
అంచనాల నిర్ధిష్టతపై ఆధారపడి ఉంది. ఈ కారణంగా రాష్ట్ర బడ్జెట్లపై భారత ప్రభుత్వం 
ప్రత్యక్షంగా ఆసక్తి చూపుతుంది. తన బడ్జెట్‌ వ్యవస్థ క్రమం తప్పకుండా ఉండేందుకు రాష్ట్ర 
అంచనాలను పరిశీలించే తన హక్కును వదులుకోజాలదు. ఇకపోతే పరస్పర సంబంధానికి 
దారితీసిన ముడో అంశం, భారత ప్రభుత్వం చేత అంతిమంగా నిర్ణయించబడిన (roto 
పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవలసిరావడం. 


తమ ఖాతాలలో తగినన్ని నిల్వలను కలిగిఉన్నాయి కదా అని, గ్రాంట్లను మించి 
ఖర్చుపెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్చ నిచ్చి అనుమతించడమూ eob అది 
మొత్తం దేశపాలనకు అవనేరమైన సాధనోపాయాలను నమకూర్చే కేంద్ర ప్రభుత్వ బాధ్యతకు 
పొసగని విషయం అవుతుంది. రాష్ట్ర నిల్వలు అనేవి ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి సంబంధించిన 
నిల్వగా చూడకూడదు. భారత ప్రభుత్వం నిత్యం నడిపే సాధారణ నిల్వలో అవి ఒక 


1. ఆర్‌సిని, మినిట్స్‌ ఆఫ్‌ ఎఎడెన్స్‌ వాల్యూమ్‌ ౫,0, 48863. 


234 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





భాగం. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక బడ్జెట్‌ గ్రాంట్లను అధిగమించినట్లయితే ఈ నిల్వలపై 
బడ్జెట్‌కు అనుగుణం కాని భారం పడుతుంది. అప్పుడు లావాదేవీలు చిందరవందర 
అవుతాయి. రాక్కానికి కొరత ఏర్పడి ప్రభుత్వం దివాళా పరిస్థితిలోకి వెళుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ఈ ఆంక్షలకు మద్దతుగా చెప్పిన ఈ కారణాలన్నీ, 
న్యాయనమ్మతమైనవిగా కనిపిస్తాయి. ఏ కేంద్రీకృత పాలనా వ్యవస్థకు అనుగుణంగా అయితే 
వీటిని సమర్థించి వాదించారో, ఆ కేంద్రీకృత పాలనా వ్యవస్థ ద్వారా మంచి ప్రభుత్వాన్ని 
అందించాలనే లక్ష్యాలను అవి విధించగలిగితే ఈ ఆంక్షలు కీలకమైనవే కాగలిగేవి. కాని 
రాష్ట్ర ప్రభుత్వాలు వాదించినట్లుగా' అట్టడుగు పాలనాస్థాయిలో మొత్తం అధికారాలను 
ఉంచే ప్రభుత్వ న్వరూపాల దిశగా ఆధునిక ధోరణులన్నీ పీయనిస్తున్నాయని వాదించడం 
నిర్దేతుకం కాబోదు. మరొక విధంగా సమర్థవంతంగా నిర్వహించ వీలులేనప్పుడు అటువంటి 
అధికారాలను కేంద్రీకృతం చేయడం సమంజనమే. అదే విధంగా కేంద్రీకృత నియంత్రణ 
లేదా ఏక సారూప్యత స్పష్టంగా అవసరం కానప్పుడు లేదా ఆచరణ సాధ్యం కానప్పుడు 
అధికారాలను కేంద్రీకృతం చేయడం కూడా నిర్హేతుక మవుతుంది. అధికారాలను కేంద్రీకృతం 
చేయడం వల్ల పురోగామి ధోరణులు తిరుగుముఖం పడతాయి. చారవలకు అడ్డుగోడలు 
ఏర్పడతాయి. స్థానిక Sogod బాధ్యతాయుతంగా ఉండాలనే నవా గట్టిగా దెబ్బతింటుంది. 
వీటితో పాటుగా, కేంద్రీకృతం చేయడం ద్వారా వెనులుబాటుతనాన్ని త్యాగం చేయాల్సివస్తుంది. 
ఎందుకంకే, ఒకే పాలనాశాఖతో వివిధ నిర్వహణా మార్గాల ద్వారా వ్యవహరించడమనేది. 
కెంద్రశాఖకు సహజంగానే అంగీకారయోగ్యంగా ఉండదు. అంతే కాకుండా, అధికారాలను 
కేంద్రీకృతం చేయడం అనేది మంచి (ప్రభుత్వ ప్రధాన సూత్రంతో విబేధించేదిగా 
పరిగణించవచ్చు. ఏదైనా ఒక పాలనా వ్యవహారం దానిని నమర్థవంతంగా పరిష్కరించగల 
అధికారి వద్దకు వచ్చినప్పుడు, ఆ అధికారి దానిని నంపూర్ణంగా పరిష్కరించగలగాలి. 
అలా కాకుండా మరొకరికి బదలాయించడమూ ect కేంద్రాఖరో పనివత్రిడిక్‌ దారితిస్తుంది. 
ఈ విధంగా, ఎంతో జాగ్రత్తగా కట్టుదిట్టాలు తీసుకుంకే తప్ప, కేంద్రీకరణ అనేది అనమర్థతకు 
దారితీస్తుంది. సజాతీయత కలిగిన రాష్ట్రాలలో కూడా ఇది ఖచ్చితంగా సంభవిమ్తంది. 
యావత్తు యూరప్‌ ఖండంలో కంచే జాతి, మత, భాషా, సంప్రదాయాలు, ఆర్థిక పరిస్థితులలో 
భిన్నత్వం ఎక్కువగా ఉన్న భారతదేశం వంటి దేశంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది, 
అటువంటి పరిస్థితులలో ఉన్నత అధికారి Sot తక్కువ స్థాయిలో ఉండే అధికారే ఏదో 


ఒక చోట ఎక్కువ సమర్ధవంతంగా aod అవకాశ వస్తుంది. ఎందుకంటే. స్థానిక 


పరిస్థితుల గురించి కావల్సిన అవగాహన ఉన్నతాధికారికి ఏ రకంగానూ ఉండే అవేశం 
లేదు. అందువల్ల వివిధ రాష్ట్రాలలో ఉండే పరిస్థితుల గురించి, వాటికి సంబంధించిన 





1 వోంద్రకరణపై బొంబాయి ప్రభుత్వం సమర్పించన మెమొరాండం. SA. మినిట్స్‌ అఫ్‌ ఎవిడెన్స్‌ 
వాల్యూం VII అనుబంధం N. 


Tipo అర్థిక లావాదేవలు = పరిధి, విస్తరణ 235 





అనుభవాలు కాని అవగాహన కాని కేంద్ర ప్రభుత్వానికి ఉండవన్నది సుస్పష్టం. అందువల్ల, 
రాష్ట్ర పాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వాల fot కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైంది 
కాజాలదు. స్థానిక పాలనా వ్యవహారాలకు సంబంధించిన జ్ఞానం విషయంలో కేంద్ర 
ప్రభుత్వం o రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నతంగా ఉంటుంది. 


ఈ వాదనలన్నిటికీ భారత ప్రభుత్వం ఇవ్వగలిగే నమాధానం ఒక్కటే. సూత్రప్రాయంగా 
మాత్రమే కాక, అవసరం రీత్యానే అధికారాలన్నిటినీ తన చేతుల్లోకి కేంద్రీకృతం చేసుకున్నానని 
మాత్రమే అది సమాధానం చెపుతుంది. భారత ప్రభుత్వానికున్న రాజ్యాంగ విధుల నుండే 
ఈ అవసరం ఉత్పస్నమయ్యింది. చట్టం దానికి పౌర, సైనిక వ్యవస్థలపై అజమాయిషీ 
నియంత్రణ, నిర్దేశిక అధికారాలను ఇచ్చింది. దేశ ఆదాయాలను క్రమబద్దీకరించి, నిర్వహించే 
అధికారాన్ని ఇచ్చింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించిన అధికారాలపై 
తనకు గల నియంత్రణను అది సడలించజాలదు. ఈ వాదనలో గల పటిమను తిరన్కరించడం 
అసాధ్యమే. భారత ప్రభుత్వం పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉన్నంత కాలం, 
దేశపాలనకు సంబంధించిన అన్ని వ్యవవారాలలోనూ, అదే నియంత్రణాధికారం కలిగి 
ఉండాలనడం హేతుబద్ధంగానే ఉంటుంది. అయితే అదే సమయంలో, అర్థిక సంబంధమైన 
అధికారాల విషయంలో కేంద్రం తన బాధ్యతలను వదులుకోవాల్సిన అవసరం లేకుండానే 
'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరన్యం ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న 
ఆంక్షలను సడలించడం సాధ్యం కాదా ? అని అడగడం కూడా నహేతుకంగానే ఉంటుంది. 
భారత ప్రభుత్వస్థితికి దెబ్బతగలకుండానే పరిమితులను సడలించి, రాష్ట్ర విత్త వ్యవస్థపరిధిని 
Dijo చేయడం సాధ్యమే అవుతుంది. wá ప్రభుత్వాలు చేసిన ఈ క్రింది సూచనలను 
పోషిస్తే ఈ విషయం విదితమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు ఇవి. 


॥. vá ఆదాయాల వోమోగా అప్పు తీసుకోగలగడం, పన్ను విధించే అధికారం 
ఉండడం. 


i భారత (ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువగా ఒక పరిమితి వరకూ 
సిబ్బంది, వ్యవస్థపైన వ్యయాన్ని మంజూరుచేసే అధికారం 


కేంద్ర ప్రభుత్వం అంచనాలు, పద్దుల నుండి రాష్ట్రఅంచనాలను వేరుచేయడం. 


ఆదాయ వ్యయాల లెక్కలను వేరువేరుగా చూపించే పద్ధతిని రద్భుచేసీ దానికి 
బదులు వనరులను, రాబడి నుంచి చెల్లింపులను వేరు వేరుగా చూపే పద్ధతి 
ప్రవేశపెట్టడం. 


V. బడ్జెట్‌ అంచనాలకు మించి అదనంగా అయ్యే వ్యయాన్ని భరించడానికి భారత 
ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్రాలు తమ నిల్వల నుండి నిర్వచించబడిన 
ఒక పరిమితి వరకూ ఖర్చుచేసుకునే అధికారం ఉండడం. 





236 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ డిమాండ్లను ఆమోదించడానికి తనకు గల రాజ్యంగ బాధ్యతల దృష్ట్యా భారత 
ప్రభుత్వానికి గల అభ్యంతరాలు ఏమిటి? కేంద్రం నుంకాలతో సంబంధం sion. 
రాష్ట్రాలకు బాగా అనువుగా ఉండే పన్నుల వనరులను కొన్నిటిని ప్రత్యేకంగా గుర్తించడం 
భారత ప్రభుత్వానికి సాధ్యమే అవుతుంది. అదే విధంగా రాష్ట్రాలకు కేటాయించిన ఆదాయాలను 
హామోగా కొంత పరిమితి వరకూ రుణాలను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను 
అనుమతించడం కూడా సాధ్యమే. భారత ప్రభుత్వం అభిప్రాయపడినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వాలు 
తమ విత్త వ్యవస్థల స్థిరత్వం (ప్రమాద పరిస్థితిలో పడేంత స్థాయిలో ఈ అధికారాలను 
దుర్వినియోగ పరుస్తాయని భావించడమం'ే, తమ విధులేమిటో కూడా తెలియని సామర్థ్య 
రహితులైన పాలకుల చేత రాష్ట్రాలు, పాలించబడుతున్నాయని నమ్మడమే అవుతుంది. 
పైన పేర్కొన్న వాటిలో రెండవ డిమాండు సులభంగా తంగీకరించగలిగినదే. సాధారణ 
పాలన ఆదాయాలతో వ్యవహరించే దేశ సివిల్‌ సర్వీసు రెండు రకాలుగా విభజితమై 
ఉందనే విషయాన్ని గుర్తించాలి. 

ఓ... బ్రిటిష్‌ పొరుల మాదిరిగానే భారత పౌరులు కూడా పోటీపరీక్షలకి హాజరు కాగలిగే, 
ఇంగ్లాండ్‌లో నిర్వహించే పోటి పరీక్షల ద్వారా నియమితులయ్యే “ఇండియన్‌. 
సివిల్‌ సర్వీనొ, 

శ... భారత పొరులై, భారతదేశంలో నివసించే వారికి మాత్రమే పరిమితమై, భారతదేశంలో 
నియమితులయ్యే 'ప్రావిన్షియల్‌, "సబార్డినేట్‌ సివిల్‌ నర్వీసులు'- 
ప్రతి రాష్ట్రం తన ప్రత్యేకమైన 'ప్రావిన్షియలొ, సబార్డినట్‌ సివిల్‌ సర్వీసులను కలిగి 

ఉంది. అయితే సబార్డినేట్‌ సర్వీసుల నియామకంలో రాష్ట్రానికి పూర్తి స్వేచ్చ ఉండగా, 
'ప్రొవినియలొ సర్వీసు మాత్రం భారత ప్రభుత్వం రూపొందించిన నియమాల ద్వారా 
వియంత్రించబడుతుంది. అటువంటప్పుడు, నియామకం చేసే అధికారం ఉన్న ప్రభుత్వానికి 
వేతనాన్ని క్రమబద్ధం చేసే అధికారం ఉండడం కూడా నమంజసంగా ఉంటుందీ. E 
చెందిన పోస్టులకు సంబంధించిన వేతనాలన్నీ అన్ని రాష్ట్రాలలోనూ సమానంగా ఎందుకు 
ఉండకూడదు అని అనడంలో అర్థం లేదు. ఒక స్థానిక వ్యక్తికి ఉన్న ఆర్థిక విలువ 
ఏపాటిదో స్థానిక ప్రభుత్వానికే బాగా తెలుస్తుంది. అందువల్ల DIIS, "సబార్డినేట్‌ 
సర్వీసుల పరిధిలో కొంత పరిమితి వరకూ స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు 'ఇచ్చి 
విశ్వసించడం సమంజసంగా ఉంటుంది. అటువంటి అధికారాలు రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే. 
అది రాష్ట్ర ఆవర్తన వ్యయానికి మరింత భారాన్ని చేరుస్తుందనే భారత ప్రభుత్వ అభిప్రాయం 
అంత పెద్దగా పట్టించుకోనవసరం లేని నిర్ణయపూరితమైనదే. 

మూడవ సూచనను అంగీకరించటం కూడా భారత ప్రభుత్వ బాధ్యతలను ఏ 
మాత్రం ప్రభావితం చేసేది కాదు. ఈ సూచనకు భారత ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక 
అభ్యంతర మేమిటంటే, అది అంత తెలివైంది కాదనే. విస్తృత పరిమాణంలో ఉండే రాష్ట్ర 


Tio అర్థిక లావాదేవీలు - పరిధి, విస్తరణ: 237 





ప్రభుత్వాల జమా ఖర్చులను మినవాయించి కేంద్ర ప్రభుత్వ అంచనాలను, జమా ఖర్చులను 
ప్రకటించినట్లయితే, అది భారత ప్రభుత్వ విత్త పరిస్థితి గురించి అసంపూర్ణ అవగాహన 
కలుగచేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది' జమా ఖర్చులను వేరు చేసే పద్దతి కనుక 
రాష్ట్ర బడ్జెట్‌ తయారుపై ఉన్న పరిమితులను పరిశీలనను లేకుండా చేసేట్లయితే అది రాష్ట్ర 
ప్రభుత్వాల పాలనా Torps అనుకూలమైంది కాదనే చెప్పాలి. పైపెచ్చు ఇదేమంత 
వినూత్నమైన పద్ధతి కాదు. ఇది 1871-18770 మధ్య ఉన్న పద్ధతిని పునరుద్ధరించడమే, 
ఆనాటి విత్త వోేంద్రీకరణ దశలో రాష్ట్రాలకు సంబంధించిన అంకెలు, శేంద్ర బడ్జెట్‌లో 
కానరాలేదు. ఆక్కౌంయెంట్‌ జనరల్‌ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించేవారు. రాష్ట్ర ప్రభుత్వం 
దానిని ఆమోదించేది. రాష్ట్రానికి కేటాయించిన ఆదాయాల పరిమితులలోనే రాష్ట్ర బడ్జెట్‌ 
ఉందని, అంచనా ఇంత అని భారత ప్రభుత్వానికి తెలియచేయడం మినహా మరిక 
ఎటువంటి వివరణ ఇవ్వవలనీ ఉండేది కాదు. 


అందువల్ల జమాఖర్చులను వేరుచేయాలన్న డిమాండును అంగీకరించడంలో భారత 
ప్రభుత్వానికి ఎటువంటి రాజ్యాంగ వరమైన అభ్యంతరం ఉండాల్సిన పనిలేదన్నది ojo. 

నాలుగవ సూచన కూడా మూడవ సూచన తరగతికి చెందినదే. ఈ సూచనీను 
అంగీకరించడంలో కూడా భారత (ప్రభుత్వ రాజ్యాంగ విధులకు ఎటువంటి వోని జరగలేదని, 
చెప్పవచ్చు. విభజిత ఆదాయం అంశాలను రద్దుచేయడం, రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాలను 
రూపకల్పనలో భారత ప్రభుత్వ జోక్యాన్ని ఖచ్చితంగా తొలగిస్తుందని చెప్పవచ్చు. అటే 
విధంగా విభజిత వ్యయాంశాల రద్దు కూడా తమకు కేటాయించిన ఆదాయాలను ఖర్చు 
చేసుకోవడంలో రాష్ట్రాలకు అధిక "స్వేచ్చను సమకూరుస్తుంది. విభజిత అంశాల dhje, 
దానికి సంబంధించిన ఏదైనా ఒక నర్వీనుపై చేసే వ్యయాన్ని పెంచేందుకు భారత 
ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదం ఐవ్వనిడే రాష్ట్ర ప్రభుత్వం ఆ నర్వీనుపై అధిశవ్యయాన్ని 
చేయగలిగేది కాదు. భారత ప్రభుత్వం కనుక ఆ సర్వీసుపై తన కేటాయింపు సంఖ్యలను 
తగ్గించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సర్వీసుపై తన ఖర్చును బలవంతంగా 
తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ విభజిత అంశాల వ్యవస్థ స్థానంలో రాబడి నుండి చెల్లింపులు, 
వనరులను వేరు చేసే వ్యవస్థను ఏర్పరచడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా అధిక 
స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. భారత ప్రభుత్వంపై ఎటువంటి దుష్పరిణామాలు కలుగచేయకుండా 
మరీ ఈ అధిక స్వాతంత్ర్యం వస్తుంది. ఈ డిమాండుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 
చెప్పగలిగే అభ్యంతరాలు ఆమోదయోగ్యంగా లేవు సంపూర్ణ విభజిత అంశాల వ్యవస్థను 
ఏర్పరచినట్టయితే ఆదాయాల పట్ల ఆసక్తి చూపినంతగా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల 








L ఆర్‌సిడి. మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌, వాల్యూమ్‌ ౫,0, 44968, 45179-180. 
2. ఆర్‌సిడి. మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌, వాల్యూం ViN Q 3225-28. 


238 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





వసూలుపై చూపవని భారత ప్రభుత్వం వాదించింది. 1 ఆర్థికపరమైన ప్రయోజనం లేనిదే 
TE ప్రభుత్వం పన్నుల వసూలును సమర్థవంతంగా చేయదన్న దురభిప్రాయమే ఇది. 
వన్నుల వనూలులో భారం పంచుకునే ప్రజలకు అది ఖచ్చితంగా రాష్ట్ర ఖాతాలోనా లేక 
కేంద్ర ఖాతాలో చేరుతుందా అన్న విషయం తెలునన్న ఊవాపై ఈ అభిప్రాయం ఆధారపడింది. 
వాస్తవానికి, వసూలైన సొమ్ము ఏ ఖాతాలో చేరుతుంది అన్న విషయం దాని వసూలును 
ఏ విధంగాను ప్రభావితం చేయదు. ఒకవేళ ఆ అభిప్రాయం నిజమే అయినప్పటికీ ప్రతి 
ప్రభుత్వం తన ఆదాయాలను వనూలుచేసుకోవడానికి తన స్వంత సిబ్బందిని నియమికచు 
కోవడం ద్వారా ఆ నమన్యను అధిగమించవచ్చు. 


భారతదేశంలో మాదిరిగా ఒక (ప్రభుత్వం తన విధులను నిర్వహించడానికి మరొక 
ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీని వినియోగించుకోవడమన్నది నిజంగానే నంకిష్టమైన. అడ్డదిడ్డమైన 
వ్యవస్థ. వనరులను వేరుచేయడం ఫలితంగా ఏజెన్సీలు కూడా వేరుపడేడం జరిగితే అది 
మొత్తానకే మంచింది. విభజిత అంశాల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యక్తిగత ప్రయోజనాలను 
కలగచేస్తుందన్న అంశం నిదానికి ఆ వ్యవస్థకు ప్రతికూలమైన అంశం అవుతుందన్న 
వాస్తవాన్ని కూడా విస్మరించడం జరిగింది. (ప్రజా ప్రయోజనమే కాకుండా ఆదాయంపై 
కూడా స్వార్థ ప్రయోజనాన్ని సృష్టించే వ్యవస్థ BYS. ఎందుకంకే అటువంటి ప్రయాజనం 
సృష్టిస్తే వసూళ్ళలో కఠినత్వానికి, వెసులుబాటు రాహీత్యానికి ఖచ్చితంగా దారితీస్తుంది. 
పన్నులు జమచేసే విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపే విముఖతను దీనికి amsor 
చూపవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలలో మానవీయతను చొప్పించడం అభిలషణీయ లక్ష్యమైతే, 
దానికి, విభజిత అంశాల వ్యవస్థను రద్దుచేయడమనేది ఒక మంచి మార్గం. ఈ నాలుగవ 
సూచనకు భారత (ప్రభుత్వం చెప్పగలిగే మరొక అభ్యంతర మేమిటంటే, ఆ సూచన 
ప్రకారం మార్చే గనుక జరిగితే రాష్ట్రాల ఆదాయాల నుండి భారత ప్రభుత్వానికి వచ్చే 
చెల్లింపులు విరాళ స్వభావాన్ని నంతరీంచుకుంటుంది. అప్పుడు భారత ప్రభుత్వం రాష్ట్ర 
ప్రభుత్వాల నుండి పెన్టన్‌ను పొండేదిగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించేదిగా 
కాక వాటిపై ఆధారపడేదిగా ఉంటుంది. ఈ అభ్యంతరాన్ని కేవలం ఒక మూఢనమ్మకంగా 
కొట్టయవచ్చు. 

రాష్ట్ర విత్త పరిధిని విస్తతం చేసేందుకు చేసిన ఆఖరి ఐదవ సూచన భారత 

ప్రభుత్వ బాధ్యతకు అతితక్కువగా హాని కలుగచేసేది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 
ఒకే కోశాగార వ్యవస్థ ఉండాలనడం అర్థం లేని విషయం. ఉమ్మడి కోశాగారం ఉండటం 
దేశపు రొక్కం నిల్వల విషయంలో హెచ్చు స్థాయి పొదుపుకు దారితీస్తుందనడం వాస్తవమే. 
^ అర్‌సె.డ. మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌, వాల్యూం MO 15100, 6797 
l é సందర్భంగా DISS ఉర్ధల్‌ వక్కాణించిన పన్నుల వ్యవస్థ. bag. 
2 ఆర్‌ సిడి, మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌, వాల్యూం ౫ a 4906. 





రాష్ట్రాల అర్థిక లావాదేవలు - పరిధి, విస్తరణ 239 





చెలామణీలో ఉన్న ధనాన్ని పొదువుచేయాలని ప్రతి వ్యాపార సంస్థా ఎలా ప్రయత్నిస్తుందో 
అదే విధంగా రౌక్కపు నిల్వలను పొదుపు చేయడమన్నది ప్రతి ప్రభుత్వపు బాధ్యత. 
నిల్వలను ఉపయోగించడంలో ఉమ్మడి కోశాగారం ఒక అవరోధంగా నిలుస్తుంది. 
అటువంటప్పుడు రొక్కం నిల్వలను పెంచే ప్రత్యేక కోశాగారాల వ్యవస్థ వల్ల వచ్చే స్వేచ్చ 
ఎక్కువ విలువైనది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వనిల్వల్‌ నుండి రాష్ట్ర 
ప్రభుత్వ నిల్వల పూర్తి వర్పాటును కోరడం లేదు. అటువంటి ప్రతిపాదన చేయడమని 
అంకే రాష్టాదాయాలను ప్రత్యేకంగా కలిగి ఉండడమనే అర్థం వచ్చి, దానికి భారత 
(ప్రభుత్వం రాజ్యాంగపరమైన అభ్యంతరం చెప్పవచ్చు నేమోనని బహుశా రాష్ట్ర ప్రభుత్వాలు 
భావించి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్న దేమిటంకే భారత ప్రభుత్వ 
పూర్వానుమతి లేకుండా తమ నిల్వలలో నిర్వచించిన పరిమితి మేరకు ఖర్చు చేసుకునే 
వీలు కల్పించాలనే. ఈ నూచన “హేతుబద్ధమైన నూచనగానే ఆంగీకరించబడింది.' ఎందుకం, 


అలా ఖర్చు చేయాలనుకున్న ధనం పెద్ద మొత్తం కానట్లయితే. ఆది భారత 
ప్రభుత్వ నియంత్రణను తగ్గించేదిగా కాని, ఆర్థనోపాయాలను పంపకం చేసేదిగా కాని 
పరిణమించకుండా దేశ రొక్క నిల్వలలో స్వల్ప పెరుగుదలకు దారితీస్తుందని భావించబడింది. 


భారత ప్రభుత్వ రాజ్యాంగ విధులను మరీ సంకుచితమైన, చట్టబద్ధమైన రీతిలో 
అన్వయించడం వల్ల రాష్ట్ర విత్త పరిధి అతిగా పరిమితం చేయబడిందనేది స్పష్టమైంది. 
భారత ప్రభుత్వ రాజ్యాంగ బద్ధ స్థితికి ఎటువంటి భంగం కలగకుండానే, ఆ బాధ్యతల 
పట్ట వాల దృక్పథం కలిగే రాష్ట్రాలు కోరిన మార్పులను చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాలు 
చేసిన వై సూచనలను ESY స్పష్టమవుతుంది. రాష్ట్రాలు కోరిన రాయితీలను కలుగు 
చేసినట్టయితే రాష్ట్ర విత్త వ్యవస్థ ఎంతగా న్వయం (6038, స్వావలంబనను సాధించగలదో 
అంతగా సాధించగలదు. ఈ వ్యవస్థ సంప్రదాయం పైనే ఆధారపడి ఉందన్నది నిన్సందేవం. 
అయినప్పటికీ దాని నుండి కలిగే ప్రయోజనాలు మాత్రం వాస్తవమైనవే. 


విత్త ఏర్పాట్లు అనేవి కేవలం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినవి 
అని అనుకునే కాలం వెళ్ళిపోయింది. పన్ను చెల్లింపుదారులు అనే మూడవపార్టీ రంగం 
మోదకు వచ్చారు. 1870లో వారి పాత్రను తిరస్కరించడం జరిగింది. వారి పాత్ర ఎంత 
బలంగా పెరిగిందీ అంటే వ్యవస్థను మార్పుచేసి వారు కోరుకునే పాత్రను అనుమతించేంత 
వత్తిడి అధికార వ్యవస్థపై వచ్చింది. 


దీని పర్యావసానంగా వచ్చిన మార్పులే IVS భాగంలోని అంశాలు. 





1. అర్‌సిడి,. మినిట్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌, వాల్యూం X Q, 44800. 


IVS భాగం 
1919 భారత ప్రభుత్వ చట్టం క్రింద 
రాష్ట విత్త వ్యవస్థ 
* ? 
అధ్యాయం X 
మార్చు ఆవశ్యకత 


పార్లమెంటరీ తరవో ప్రభుత్వానికి అనుకూలంగా . పార్లమెంటరీ - అధ్యక్షతరవా 
ప్రభుత్వాలను ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడం! అనేది తరచుగా జరుగుతుంటుంది. 
ఎందుకంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ జనేచ్చకు ప్రాతినిధ్యం వహించాల్సిన 
వారి నియంత్రణలో మొత్తం అధికారాన్ని సమర్థవంతంగా ఉంచుతుంది:* అంటే ప్రజామోదం 
ద్వారా ఏర్పడే ప్రభుత్వం అన్నమాట: శాసన నభలోని మెజారిటీ నభ్యులకు అనుగుణమైన 
అభిప్రాయాలతో వారికి అనుగుణంగా నడిచే ఒక వ్యక్తుల నమూవాం ద్వారా ప్రభుత్వ 
విధులు నిర్వహించబడతాయి. 


మంచి ప్రభుత్వ లక్షణాలకు దెబ్బ తగలకుండా, స్థిరమైన ప్రభుత్వానికి అవసరమైన 
శక్తివంతమైన కార్య నిర్వాహక వర్గాన్ని అందించే BS ప్రభుత్వ వ్యవస్థ అది: శాన, 
పాలనా విషయాలలో కూడా శాసనసభ ఆధిపత్యానికి అది దోహదపడుతుంది: జీవనాన్ని 
సుసాధ్యం చేయడమే కాకుండా సుఖమైన జీవనాన్ని అందించే ప్రభుత్వాన్ని అది ఏర్పరుస్తుంది. 
క్రమబద్ధమైన పాలన - నిరంకుశ పాలనకు దిగజారకుండా, శాంతి "పేరుతో అభివృద్ధికి 
అవరోధం ఏర్పడకుండా పార్లమెంటరీ తరవో ప్రభుత్వం కడు సమర్థవంతంగా నిరోధిస్తుంది. 
క్రమబద్ధమైన అభివృద్ధిని సాధించడంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తన సమోన్నత 
నుగుణాన్ని కడు నైపుణ్యంగా (ప్రదర్శించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనేది బ్రిటిష్‌ 
రాజ్యాంగ పరిణామ క్రమంలో యాదృశ్చికంగానే అభివృద్ధి చెందిన ఒక వ్యవస్థి అయినా, 
పలుదోశాలు దానిని తమ మౌలిక వ్యవస్థగా త్వరత్వరగా అమలుచేసుకున్నాయి. ఆ యా 
Bros వచ్చిన రాజకీయ ప్రకంపనలు తమ దేశాలలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థ చట్రాలను 
మార్చు చేనుకొనేట్లు, లేదా కొత్తవి రూపొందించుకునేటట్లు చేశాయి. 





1. జేమ్స్‌ బ్రైన్‌ ది అమెరికన్‌ కామన్‌వెల్త్‌ 1910, వాల్యూం | అధ్యాయం XX 
2 సర్‌ సిడ్నీలో ది గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండు. 1914 చాప్టర్‌ 11. 


మార్పు ఆవశ్యకత 241 


కార్య నిర్వాహకవర్గం శానన సభలో భాగంగా ఉండడమన్న వాస్తవమే పార్లమెంటరీ 
తరహా ప్రభుత్వ వ్యవస్థకు తగిన సూచిక అయితే, 1853 నుండి భారతదేశంలో ఉన్న 
ప్రభుత్వ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థలాంటిదే అని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగానికి 
ఉన్న ఈ లక్షణాన్ని తిరస్కరించడమన్నది నిజంగా కష్టమైనదే. ఎందుకంకే, బ్రిటిష్‌ 
ఇండియాకు మంచి ప్రభుత్వాన్ని అందించడానికి, శాంతి భద్రతలకు చట్టాలను రూపొందించే 
శాసనసభ సాధారణ (కార్యనిర్వాహక), అదనపు (శాసన) సభ్యులతో కూడి ఏర్పడుతుందని 
రాజ్యాంగ చట్టంలోని నిబంధన పేర్కొంటోంది. కాని ఆచరణలో ఫలితాలను బట్టి 
చూస్తే భారత ప్రభుత్వ వ్యవస్థ ఈ తరవా ప్రభుత్వాల వర్గానికి చెందినదిగా కాకుండా 
ఉందన్న విషయం విదితమవుతుంది. ఇతర దేశాలలో శానన సభకు కార్య నిర్వాహక 
వర్గం లొంగి ఉండడమే పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణంగా ఉంది. కాని భారతదేశంలో 
మాత్రం శాసన సభను కార్యనిర్వాహక వర్గం తరచుగా ధిక్కరించడం, అవరోధాలు 
కల్పించడం లక్షణంగా ఉంది. శాసనసభా కార్యకలాపాలను పరిశీలిస్తే ప్రజల అభీష్టాలను 
కార్యనిర్వాహక వర్గం సర్వదా నిరాకరించడం గమనించవచ్చు." శాసన సభ గట్టిగా కోరుతూ. 
వస్తున్న సంస్కరణలను కార్య నిర్వాహక వర్గం అంతే గట్టిగా తిరస్కరిస్తూ వచ్చింది. 

భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు పార్లమెంటరీ వ్యవస్థ కాకుండా పోయిందీ 
cb అది పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం లేని పార్లమెంటరీ వ్యవస్థ అయింది. ఇంకో 
మాటలో చెప్పాలి అంటి, భారత పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసనసభకు 
జవాబుదారు కాదు. శాసనసభ, కార్యనిర్వాహక వరాన్ని తొలగించనూ ' లేదు. భారత 
శాసననభ, కార్య నిర్వాహాక వర్గాన్ని రూపొందించనూ లేదు, నిర్మూలించనూ లేదు. శాసననభ 
తనను రద్దు చేస్తుందన్న భయం లేకుండానే కార్యనిర్వాహక వర్గం తన ఇష్టం మేరకు 
యుద్దాలలో పాల్గొనడం, శాంతి పరిష్కారాలు చేసుకోవడం సాగించింది. శాసనసభ అభీష్టాలను 
ఏ మాత్రం ఖాతరు చేయకుండానే కార్య నిర్వాహక వర్గం తన ఇష్టం మేరకు పన్నులు 
విధించింది. ఖర్చు “పెట్టుకుంది. శాసన సభ అభిశంసిస్తుందన్న భయం లేకుండానే తన 
ఇష్టా యిష్టాలను బట్టి చట్టాలను అమలు చేసింది, అమలు చేయడానికి తిరస్కరించింది. 





1. 19084 లార్డ్‌ ఏంటో శంస్కరణపై ప్రతిపాదనలపై ప్రముఖ న్యాయవాది శ భావ్యం అయ్యంగార్‌ నోట్‌. 
2. ఎస్‌సి, కేల్కర్‌ రాసిన ది కేస్‌ e$ ఇండియన్‌ పోమ్‌డూల్‌, పేజీ 81 రోసి ఈ goa పట్టిక ఆ వాస్తవాన్ని శెలియకేస్తుంది. 


uo నవతి goes ఉవనంవా తిరస్కరించిన. అవాదించన 
poca శింముకున్న amie inaw 

ame 

des 


1 
D 
12 
12 
o 
2 


242 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





1782-1800 మధ్యకాలంలో ఐర్లాండ్‌లో ఉన్న ఐరిష్‌ పార్లమెంట్‌లో భారత పార్లమెంటరీ 
ప్రభుత్వ వ్యవస్థ ఉన్న లక్షణాలను చూడవచ్చు. సర్వ సాధారణంగా గ్రాటన్స్‌ పార్టమెంట్‌ 
అని పిలిచే ఐరిష్‌ పార్లమెంట్‌ ప్రత్యేకతేమం'ే అది సార్వభౌమాధికారాలు కలిగిన శాసనసభ. 
అయితే అదే సమయేంలో ఐరిష్‌ కార్యనిర్వాహక వర్గం ఏ విధంగానూ పార్లమెంటరీ 
కార్యనిర్వాహక వర్గం కాదు. ఐరిష్‌ కార్యనిర్వాహక వర్గం ఐరిష్‌ పార్లమెంట్‌చే నియమెంచనూ 
బడదు. రద్దు చేయనూ బడదు. వాస్తవంలో అది ఇంగ్లాండ్‌ మంత్రి వర్గ నలవా మేరకు 
రాజు దానినీ నియమిస్తాడు, రద్దుచేస్తాడు. అదే తరహాలో భారత కార్యనీర్వాహక వర్గాన్ని 
భారత రాజ్య కార్యదర్శి సలహా మేరకు రాజు నియమిస్తాడు. రద్దుచేస్తాడు. భారత రాజ్య 
కార్యదర్శి ఇంగ్లాండ్‌ మంత్రివర్గంలో సభ్యుడు. భారత శాసనసభకు అతడు ఏ విధంగానూ. 
జవాబుదారీ కాడు. 


భారత కార్యనిర్వాహక వర్గం గురించి ఫిషర్‌ ! ఐలా చెప్పాడు. "భారత కార్యనిర్వాహక 
వర్గం భారత రాజ్య కార్యదర్శికి, అతని ద్వారా (బ్రిటిష్‌ పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తుందన్నది 
యధార్థమే. కాని మనమొక విషయాన్ని మరువకూడదు. భారత వ్యవవారాలు భారత 
ప్రభుత్వ చేతుల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు భారత ప్రభుత్వం 
నుండి లండన్‌కు రావచ్చు. వాటిని బ్రిటిష్‌ ప్రభుత్వం తిరస్కరించవచ్చు. భారత విధాన 
Meo రూపకల్పన భారత కార్యాలయంలోని రాజ్య కార్యదర్శి చేయవచ్చు. శక్తివంతుడైన 
రాజ్య కార్యదర్శి భారత ప్రభుత్వం నుండి తీవ్ర వ్యతిరేకత ఏమో లేకపోయినట్లయితే, 
భారత వ్యవవారాలను బలంగా ప్రభావితం చేయవచ్చు. కాని వాస్తవంలో కడపటి మాట 
అనేది భారత అధికారి (భారతదేశంలో ఉన్న కార్యనిర్వవహణాధికారి) అభిప్రాయంపై ఆధారపడి 
ఉంటుంది. భారత అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా ఏ చర్యనూ భారతదేశంపై రుద్దే 
వీలు లేదు". 


యథార్థంగా చెప్పుకోవాలి ecb భారత కార్యదర్శి, భారత వ్యవహారాలపై ఎంత 
పట్టుకలిగిన వాడైనప్పటికీ భారత , ప్రజలు చెడుగా పరిగణించే దానిని, భారతదేశంలోని 
కార్యనిర్వహణాధికారి అమలు చేయకుండా నిరోధించలేడు. అదే విధంగా భారత ప్రజలకు 
మంచిది అని తాను భావించే చర్యను అమలుచేయించనూ Sd భారతదేశం కోసం 
పనిచేయాల్సిన బ్రిటిష్‌ పార్లమంట్‌లోని ప్రతి సభ్యుడు భారత కార్యనిర్వహణాధికారికి 





MELLE 
1918 పే 

2. రెండు DEAE మాత్రమే భారతదేశంలోని కార్యనిర్వాహక వర్గ అబిష్టాలకు వ్యతిరేకంగా భారత 
రాజ్య కార్యదర్శి వ్యవహరించారు. అందులో మొదటిది పంజాబ్‌" డ్రైనేజ్‌ అండ్‌ కెనాల్‌ ఆర్ట్‌ కాగా 
రెండవది 1875 'ఇండీయన్‌ టారిఫ్‌ ఆక్ట్‌ రెండవ అంశం ఖచ్చితంగా భారత ప్రయోజనాలను దెబ్బతీసేదే. 


మార్పు ఆవశ్యకత 243 





సంబంధించిన చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పేందుకు వీలులేదు. పైపెచ్చు 
భారత వ్యవహారాలలో దాని జోక్యం కొన్నిసార్లు భారత ప్రజల ప్రయోబనాలకు వాని 
కలిగించేవిగా ఉన్నాయి.* భారత దేశ పాలన బాధ్యత కంపెనీ చేతుల్లో ఉన్నప్పటి కంచే 

భారతదేశ పాలనా బాధ్యతను రాజు చేపట్టినప్పటి నుండీ భారత వ్యవహారాలపై 
బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఆసక్తి “పెరగాల్సిందిపోయి చెప్పుకోతగినంతగా తగ్గింది. ఇందులో 
నందేవం లేదు. * భారత ప్రభుత్వ వ్యవవారాలపై బ్రిటిష్‌ పార్లమెంట్‌ ప్రభావం గణనీయమైన 
మార్పుకు లోనై అధ్యాన్నస్తాయికి చేరుకుంది. * ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్థించకుండా. 
కార్యవర్గాన్ని నిరోఫించకుండా, ప్రజాభీష్టానికి ప్రతికూలంగా కార్యవర్గాన్ని బలోపేతం "చేయడానికే 
అది తన పలుకుబడిని ఉపయోగించింది. 


అందువల్ల భారతదేశంలోని కార్యనిర్వాహక వర్గం పై రాజ్యకార్యదర్శి. పార్లమెంట్‌ 
నియంత్రణ అనేది నామ మాత్రమేనని విదితమవుతోంది. ఆచరణలో భారత కార్యనిర్వాహక 
వర్గం అనేది భారత వ్యవవారాలపై పూర్తీ అధికారం కలిగి ఎటువంటి నియంత్రణ లేని 
అధికారుల సంఘంగా ఉంటూ వచ్చింది. తమపై వుంచిన విశ్వాసాన్ని బాధ్యతారహిత 
కార్యనిర్వాహక వర్గం ఏ విధంగా అమలుచేసింది? 


1. భారత రాజ్య కార్యదర్శి వేతనం. భారత ఆదాయాల నుండే చెల్పింపబడుతున్నప్పటికీ. శాలోనియల్‌ 
సెక్రటరీ విషయంలో మాదిరిగా పార్లమెంటు ఎప్పుడూ కూడా తనే సమావేశాలలో భారత కార్యదర్శి 
పనులను సమిక్షించలేదు. సాధారణంగా పార్షమెంటు సమావేశాల ముగింపు సమయంలో అష్రో ప్రియేషన్‌ 
Be» (ర్రవ్యబిలును రెండవ దఫా చదవడిం పూర్తయిన తరువాత. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 
దానిపై నామమౌత్రవు చర్చ in. భారత జమాఖర్చుల్లో కొన్ని ఆదాయాలు, వ్యయాలు ఉన్నాయనే 
(తీర్మానాన్ని ఆమోదిస్తూ రావడం ఆనవాయితీగా ఉంది. భోరేత కా పంద సిద ైంను 
మెరుగుపరిచేందుకు పెక్కు obee జరిగాయి. కాని పార్షమెంట్‌ తన నియంత్రణను పెంచుకునే 
Gest dust భారత gidro సంబంర్థింన వత్త ప్రజునసు నభ పూరిగా osien 

దశలో ప్రవేశపెట్టాలని 1879 ఆర్‌ఎన్‌ఫాలర్‌ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత వ్యవహారాలను, 
సంపూర్ణంగా నమౌక్షించేందుకు వభకు అవకాశం కల్పించేందుకు ఉద్దేశించీన ఈ రెండు ప్రయత్నాలు 

య్యాయి. ఈ తిర్మానంతొపాటుగా భారత రాజ్య కార్యదర్శి వేతనాన్ని కూడా బ్రిటిష్‌ ఏస్టెమేట్స్‌లో 
goo 1899లో PEIS ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆప్పుడు భారత రాజ్య కార్యదర్శిగా. 
ఉన్న ఫౌలర్‌ దానిని వ్యతిరేకించాడు. ఫలితంగా ఆ తీర్మానం వీగిపోయింది. భారత రాజ్య కార్యదర్శి 
వేతనాన్ని EoI ఎస్టిమట్స్‌లో చెర్చినందువల్ల 1919వ చట్టంతో భారత రాజ్య వ్యవహారాలను 
విమర్శించేందుకు Jobi మెరుగైన అవలం వచ్చింది. 

Lo లాంక్‌పైర్‌ ప్రయోజనాల దృష్ట్యా భారత టారిఫ్‌ విధానాన్ని విమర్శిస్తూ 1877, 1879లలో హౌస్‌ ఆఫ్‌ 
కామన్స్‌ DAS తీర్మానాలు. 

L g బండీయా కంపనీ వ్యవహారాలపై క్రుల్ణంగా విదారణ జరపకుండా పార్టమెంట్‌ ఎన్నడూ డానికి 
కిరోయి అధికారాన్ని ఇవ్వలిదన్న విషయాన్నా దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. 

^ భారత కార్య నిర్వాహక Sco) అదుపులో వుంచిన పార్లమెంట్‌ను, కార్య నిర్వాహక వర్గంపై శాసన, 
వ్యాయశాఖల నియంత లేకుండా చేసిన పార్లమెంట్‌లో పోల్చుకోండి, pete యూరోపియన్ల 
గట్టి నియంత్రణలు Db పార్లమెంట్‌ను. భారతదేశంలోకి వారిని "స్వేచ్చగా అనుమతించడమే కాకుండా 
p మేజిస్టేట్‌ అదుపు కూడా లేకుండా చేసిన పార్లమెంటులో పోల్చండి, హేస్టింగ్స్‌ను అభిశంసించిన 
పార్లమెంట్‌ను జనరల్‌ డయ్యర్‌ను బలపరచిన పార్లమెంట్‌లో పోబ్బండీ. 





244 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





ఈ ప్రశ్నకు సంక్షిప్త సమాధానంగా భారత కార్యనిర్వాహక వర్గం క్రమబద్ధీకరణ, 
భద్రతల కోసం పురోగమనాన్ని త్యాగం చేసిందని చెప్పుకోవచ్చు. శానన లేదా విత్తరంగంలో 
దానిచర్యలను మనం పరిశీలించినట్లయితే ఈ బాధాకరమైన వాన్తవం మనకు స్పష్టమవుతుంది. 


భారతదేశంలో వలె "పెక్కు సామాజిక దురాచారాలు ఉన్న దేశాలు ప్రపంచంలో 
బహుకొద్ది మాత్రమే ఉన్నాయి. సమాజం తన రుగ్మతలను రూపుమాపుకుని, మనుగడను 
పరిరక్షించుకోవటానికి చట్టం అనేది ఒక సాధనం. అయితే ఏవో కొద్ది మినహాయింపుల 
తప్ప 'పర్సనల్‌ లా' పాటింపును అనుమతించడం వల్ల, కరుకుబారిన సామాజిక దురాచారాలకు, 
వ్యతిరేకంగా మేధావులు తమ నిరసన వ్యక్తం చేస్తూవచ్చినప్పటికీ దాన్ని అలాగే కొనసాగనిచ్చి 
సామాజిక సంబంధాలను ఆ విధంగానే నియంత్రించడానికి ఉపయోగపడింది. * eb 
లక్షలాది మంది పౌరులను తమ మౌలిక హక్కుల వినియోగించుకోకుండా చేస్తోందన్న 
వాస్తవం తెలిసినప్పటికీ, కార్య నిర్వాహకవర్గం చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేసి దానిని 
పరిరక్షిస్తూ వచ్చింది. అంతే కాదు, పొరచట్టంలోని హేతుబద్ధమైన నిబంధనలు అమలులో 
ఉన్న నిర్హేతుక సామాజిక నియమాలపై పైచేయి కాకుండా, వాటి మధ్య ఘర్షణ రాకుండా 
జాగ్రత్త పడింది? ఆధునిక శాసన ప్రమాణాలను బట్టి కార్య నిర్వాహక వర్గాన్ని కరడు 
గట్టిన ఛాందసంగా పేర్కొనవల్సి ఉంటుంది. ఆర్థిక హక్కులను సముపార్డించడంలో 
దాని ప్రతి స్పందన తటపటాయింపు స్వభావాన్ని కలిగి ఉంది. పారిశ్రామిక బానినత్వాన్సి 
రద్దు చేయాలంటూ ఎడతెగకుండా వస్తున్న డిమాండును అది తిరస్కరిస్తూ వచ్చింది. 
దాంతో పోల్చుకుంటే వ్యవసాయదారులకు కౌలు కాల ప్రమాణాన్ని నిర్ణయించటానికి 
వోమా ఇవ్వటానికి, * పారిశ్రామిక వేత్తలకు *సౌలభ్యం కల్పించి వెసులుబాటు కల్పించేందుకు, 
అది తీసుకున్న చర్యలు కొంచెం మెరుగు. * 





X నతి నిషేధిస్తూ చేసిన 1829 బెంగాల్‌ రెగ్యులేషన్‌; బానిసత్వాన్ని నిషేధించిన 1843 చట్టం V, కులం 
లేదు మతాన్ని కోల్పోవడం ద్వారా ఇస్తి హక్కులను కోల్ఫోవడాన్ని నిపేధిన్తూ 1853 XI నిబంధన 
(1832 V1 నిబంధనలోని సెక్షన్‌కు సవరణ); హీందూ వితంతువుల పునర్విహావాన్ని అనుమతిస్తూ 
1856లో XV నిబంధన; క్రైస్తవ మతంలోకి మారినవారికి విడాకులకు వలుకల్పిస్తూ 1866ల Xi 
నిబంధన; అనహజ పద్దతులను నిషేధిస్తూ 1871లో XXVI నిబంధన; కైనవులు, యూదులు. పాందువులు. 
మహమ్మదీయులు; జైనులు, సిక్కులు కానివారందరికీ ఒక ఏవాప పద్ధతిని కల్పిస్తూ 1872లో M 
నిబంధన. 

2 1772లో వారన్‌హేస్టింగ్స్‌ మొట్టమొదటి సారిగా వీనిని అంగీకరించి 1780 ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
చట్టంలా చేర్చారు: “ఈ modio క్రమంగా e తరవత వచ్చిన Srog పొందుపరిచారు. 

& Ms భారత్‌ వారసత్వ చట్టంలోని పర్సనల్‌ రా కు అనుగుణంగా dij నిబంధనలు. 

4 బెగాల్‌లోని 1859, 1868, 1881కొలారీ చట్టాలు; ఉత్తరప్రదేశ్‌లోని 1868 LE కొలు చట్టం; బొంబాయిలోని 
1879 దక్కన్‌ వ్యవసాయదారుల సహాయ్‌ చట్టం; 1863 సెంట్రల్‌ DDS SÀ చట్టం. 

5 1881 వరకూ భారతదేశంలో ఫ్యాక్టరీల చట్టం" లేదు. 1861 చట్టాన్ని 1891లో సపేరించోకు. డాని 
స్థానంలో 1911లో కొత్త చట్టం d ds Der. భారతదేశంలోని FÒ కార్మికుల పరిస్థితుల గురించి 

లది పేర్కొంది. 

Re అస్తవ్యస్తంగా ఉన్న కార్మికవ్యవస్థ వదంతుల గురించే ఈ ప్రస్తావన అని భారత అర్థిక 
సమస్య అధ్యయాసోరులు భావిస్తారు 


మార్పు అవశ్యకత 245 





విత్త వ్యవస్థలో దాని విధానం ఉన్నత వర్గాలను మినవాయించి, సామాన్య జన 
నమూవాలపై పన్ను విధించి శాంతి భద్రతలను కాపాడాలనే విధంగా ఉంది. పేద వర్గాల 
వారికి ఉపశమనం కలిగించడానికి రెవిన్యూ వ్యవస్థనూ మార్చాలని అది వాదిస్తూ వచ్చింది. 
రాజ్యభారాన్ని పూర్తిగా గ్రహించకుండానే దాని పేదవర్గాలవారు పంచుకునే పద్ధతిగా 
పరోక్ష పన్నుల విధానాన్ని సమర్థించారు. అయితే కొన్ని రకాల వరోక్ష పన్నులు విధించకుండా 
నిరోధించే పరిమిత సూత్రమొకటి ఉంది. పరోక్ష పన్నులు అనేవి పేదలు తమ ఆదాయ 
మార్గాలను సర్దుబాటు చేసుకునే విధంగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ విత్త శాస్త్ర 
నిపుణులు కూడా అంగికరిస్తారు. పరోక్ష పన్నులు విలాసాలపై విధించినప్పుడు వాటి 
కొనుగోలును క్రమబద్ధీకరించుళోపడం ద్వారా పేదలు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి 
వీలుంటుంది. కాని పరోక్ష పన్నులు నిత్యావసరాలపై పడినప్పుడు, ఆ వెసులుబాటు 
ఉండదు. భారతదేశంలో ఉప్పు పన్నుకున్న ఈ బాధాకర స్వభావమే భారత రెవిన్యూ 
వ్యవస్థ నుండి దానిని తొలగించాలన్న దానికి కారణమైంది. అయితే కార్యనిర్వాహక వర్గం 
ఆ డిమాండును తిరస్కరించింది. అంతే కాదు లోటు వచ్చినప్పుడల్లా మరో ఆదాయ 
వనరును వెదికే ప్రయత్నం చేయకుండా ఉప్పు పన్నునే పెంచుతూ వచ్చింది. మరొక 
న్యాయబద్ధమైన ఆదాయ వనరులను వెదకడం దానికి సులభతరమే అయినప్పటికి అది ఆ 
పనిచేయలేదు. ఉదాహరణకు 1886లో ఆ విషయాన్ని ఈ విధంగా అంగీకరించారు.' 


“స్పష్టమైన ఒక వాన్తవాన్ని అంగీకరించడానికి ఎటువంటి సందేహం ఉండాల్సినపనిలేదు. 
మాయని మచ్చలాంటి ఆ వాస్తవం తొలగింపబడకపోవడమే కాదు, ఇటివలకాలంలో ని 
ఘటనలద్వారా అది మరింతగా పెరిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి అతి తక్కువగా చెల్లించే 
వర్గాలే దాని నుండి అత్యధిక హామోలు, ప్రయోజనాలు పొందుతున్నారు.” 


కాని 1887-88 బడ్జెట్‌లో కార్యనిర్వాహక వర్గం ఉప్పు పన్నును మరోసారి పెంచింది 
లోటును పూడ్చుకోవటానికి అది ఈ పనిచేసింది. ఈ లోటు అంతర్గతంగా వచ్చిన 
అసాధారణమైన మెరుగుదల చర్యల వల్ల కలిగింది కాదు. బర్మాను జయించాం అనే 
విదేశీ దాడివల్ల ఈ లోటు కలిగింది. అదే సమయంలో 1886 ఆదాయపు పన్ను చట్టం 
బెంగాల్‌ జమోందార్లం, అస్సాం టీ తోటల యజమానులను, అవధ్‌ తాలూక్‌దార్ల ఆదాయాలను 
ముట్టుకోలేదు. చాలా ఉదారంగా అంతకు మునుపు ఉన్న పన్నులనే చెల్లించేటట్లు చేసింది. 
ఉన్నతవర్గాల వారికి బదులు సామాన్య జన సమూవాలపై అసమాన భారం పడుతోందనటానికి 
ఉప్పు పన్ను ఒక్కటే ఉదాహరణ కాదు. భారత పన్నుల వ్యవస్థలో భూమిశిస్తును కూడా 
అసమానతకు మరొక ఉదాహరణగా పేర్కొనవచ్చు. అసమాసతకు మూలాలు అనేకం. 
అన్నిటికంకే ముందు బాగా స్పష్టంగా కనిపించే అనమానత ఒకకే ఉంది. అదేమిటంశే. 





T. 1806 జనవరి 4వ సుప్రిం OFRES కాన్సిల్‌లో లైసెన్స్‌ టాక్స్‌ అమెండమెంట్‌ బిల్లును గురించి 
352. కాల్విన్‌ ప్రసంగం: 


246 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కొన్నిటికి సంబంధించి పన్నును శాశ్వతంగా నిర్ణయించగా, మరి కొన్నిటికి సంబంధించి 
భూమిశిస్తును నిర్గీత కాలపరిమితి తరువాత సవరించడం. పెరుగుతున్న రాష్ట్ర అవసరాల 
నిమిత్తం కొంతమంది పౌరుల నుండి వారి వాటాను ముక్కుపిండి వసూలుచేస్తూ, కొంతమంది 
వారితోటివారికి మినవాయింపు నివ్వడానికి గల సమర్థనీయ పరిస్థితులు కనిపించడంలేదు. 
భూమిశిస్తుకు సంబంధించి పన్ను చెల్లించగల సామర్ధ్యం గల వారికి జరుగుతున్న అన్యాయంలో 
ఇదీ ఒక అంశం మాత్రమే. వారు అన్యాయానికి గురి అవుతున్న అంశం మరొకటి ఉంది. 
wood, పన్ను చెల్లించగల సామర్థ్యం విషయంలో తప్పుడు కొలమానాలు అనునరించడం. 
భారతదేశంలో సవరింపుకు గురి అయ్యే భూమిశిస్తుకు ప్రాతిపదిక భూమి పరిమాణం 
అన్న విషయం ఇండియన్‌ ఫైనాన్స్‌ అధ్యయనకారు లందరికీ తెలుసు. తమ అధీనంలో 
ఉన్న భూమి పరిమాణం ఆధారంగా పన్ను విధించడమనే ఈ వ్యవస్థ హానికర ప్రభావాన్ని 
ఇంతవరకూ ఎవరూ సందేహించలేదు. కాని ఆచరణలో ఇంతకన్నా చికాకు కలిగించే 
వ్యవస్థ కాని, ఆలోచనాపరంగా ఇంతకంకే. rdd» వ్యవస్థ కాని మరొకటి లేదు. 
పన్నులు చెల్లించేది వ్యక్తులే కాని వస్తువులు కాదన్న ఆర్థిక వేత్తల ఆలోచనను ఇది 
ఉపేకిస్తోంది.' పన్నులు చెల్లించేది వ్యక్తులే అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే 
భూమిపరిమాణాన్ని బట్టి గాక రైతులకు వచ్చే మొత్తం ఆదాయాన్ని బట్టి వసూలుచేయాలి. 
అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుత వ్యవస్థ, ఒక ఎకరం మాత్రమే ఉన్న పేద రైతుకు, 
వందల ఎకరాలు ఉన్న భూస్వామికి ఒకే విధంగా పన్ను విధిస్తుంది. మొత్తం ఆదాయం 
విషయంలో వీరిరువురి మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గ్రహించకపోవడం 
వల్ల ఒకే విధమైన ఈ పన్ను విధానం ధనిక, పేదల పట్ల కొట్టవచ్చినట్లు కనపడే 
అనమానతను చూపుతోంది. 


సమానతను modb నిబంధనల మేరకు వసూలుచేయగా వచ్చే ఈ ఆదాయాన్ని 
అభివృద్ధికి తోడ్పడే సేవలపై ఖర్చు చేస్తే కొంత వరకు ఈ వ్యవన్థ వల్ల జరిగిన కీడు 
పూడుకునేది. కాని ఆచరణలో అలా జరగడం లేదు. 


శాంతి భద్రతలను నిర్వహించడానికి ఉద్దేశించబడిన పాలనా, మిలటరీ, పోలీను 
వంటి సేవలపైనే ఈ ఆదాయాన్ని ఖర్చు చేయడం జరుగుతోంది. బాధ్యతా రహిత కార్య 
Dogs వర్గం చేసే ఈ ప్రభుత్వ వ్యయపథకంలో విద్య, వరిశ్రమలకు ప్రభుత్వ సహాయం 
వంటి వాటికీ స్థానమే లేదు. సార్వభౌమాధికారం కలిగిన కార్య నిర్వాహక వర్గం దేశ 
పురోభివృద్ధికి కాకుండా కేవలం శాంతిభద్రతలకే ఎందుకు మొగ్గు చూపుతోంది అనీ మారు 
అడగవచ్చు. * 





1. కేంద్ర, స్థానిక పన్నుల విషయమై ఇచ్చిన మెమోరాండంలో స్తానిక పన్నుల గురించి రాయల్‌ కమోషన్‌ 
పరిశీలనోంశాల పై (ప్రొఫెసర్‌ కాన్నన్‌ విమర్శ 1899 సి. 9628 “పేజీ 160. 


1 ఇ 0761 Glok ole 





estos ied 


pos nodi 












































se [e p [e [e |ee |ie |a je os "ss 9368 vem 15061 
we Jie | ss fse |e [uw |se uo de cs ఇంకి ౭1116 QON 20-4061 
zs |o | ie |e soe Qv |es e es spe 10906: ఇంగ్ల 20-2061 
zw je | oem e qz [eom |er |ss fer es ఇంద 20-1061 ఇంక 86-1881 
sæ |s | sw je [o [sm |e |e € ve ౫9౫ 26-96 vv 96-5౯1 
zm je | za le |n | | | |e 09 $925 26-16 vos 88-1881 
2318-98 Qo'v 8-788! 
- lee | oe lor [soe Je js ler o9 
sæ |o: | zs |9s | 99 |2z9- jose |*s |e zs sag Z8-18 voc ere 
E 
(Sos 
oio m oss pse EM 
| sea eee | mga | a | cess | sorga goe 
om (కర ost |ges | scs | oce | 9 | గాంగాంల కల్లణ | sr 
E c ౧౯ 


(pocas అంగడి. కలకం fena 


cos aope oc opa a dion, siig qon ogg pele Lag) 
oga gol 


248 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





బాధ్యతారహిత (ప్రభుత్వం ఎంత సార్వభౌమాధికారం కలిగినది అయినప్పటికీ 
పురోభివృద్ధిని సాధించే సామర్థ్యం దానికి ఉండదు. ఎందుకంశే తన సార్వభామాధికారాలను 
వినియోగించడంలో దానికి రెండు అతి తీవ్రమైన పరిమితులు amon! అందులో 
అంతర్గత పరిమిత మొదటిది. అధికారంలో ఉన్నవారి స్వభావం, ఉద్దేశాలు, ప్రయోజనాల 
వల్ల ఈ పరిమితి ఏర్పడుతుంది. సుల్తాను మ్మాదీయాన్ని రద్దు చేయలేదు ect, పోప్‌, 
కాథిలిజాన్ని నిషేధించలేదూ sot, (బ్రాహ్మణులు కులాన్ని ఖండించలేదూ eot. 
నీలికళ్ళ పిల్లలు ఆశ్రమమని బ్రిటిష్‌ పార్లమెంట్‌ ప్రకటించలేదు eoi దానికి కారణం 
వారా పనులు చేయలేక కాదు. వారు అటువంటి పనులు చేయరు mb వారా పనులు 
చేయలేదు. అదే విధంగా వురోభివృద్దికి తోడ్పడే కొన్ని పనులను భారతదేశంలోని కార్యనిర్వాహక 
వర్గం చేయలేదూ eot దానికి కారణం వాటి పట్ల వారికి అసక్తి లేకపోవడమే. 


అంతేకాదు తన స్వభావం, ఉద్దేశాలు. ప్రయోజనాల దృష్ట్యా కూడా ఆది భారత 
సమాజంలోని జీవశక్తుల పట్ల సానుభూతితో లేదు. భారత సమాజపు ఆశలు, ఆశయాలు. 
వాంఛలు, బాధలతో దానికి నిమిత్రం లేదు. భారత సమాజపు లక్ష్యాలకు అది వ్యతిరేకం. 
అది భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయదు. న్వదేశీకి అది ప్రతికూలం. జాతీయతను 
పెంపొందించే ప్రతి అంశాన్ని అది అణచివేస్తుంది. ఈ అంశాలన్నీ దాని ఆదాయానికి 
గండికొట్టేవే కనుక. ఆయితే ఈ పనులన్నిటినీ బాధ్యతారవాత ప్రభుత్వం చేయాలనుకున్నప్పటికి 
దానికి ఆ అధికారం లేదు. ఎందువలనంశే, బయట నుండి వచ్చే ప్రతికూలతకు గల 
అవకాశాలు దాని అధికారాన్ని పరిమితం చేస్తున్నాయి కనుక, అది చేయగల కొన్ని 
పనులు ఉన్నప్పటికీ, తన అధికారానికి ప్రతికూలత వస్తుందేమోనన్న భయంతో అది ఆ 
పనులనుచేయదు. రోమన్‌ ప్రజలు తమ భగవంతుడిని ప్రార్థించడాన్ని సీజర్‌ అడ్డుకోలేదు. 
వలనలపై పన్ను విధించగలిగే అధికారం ఉన్నప్పటికీ ఆధునిక పార్గమెంటు అ పనిచేయడానికి 
సాహానించదు. అదే విధంగా, భారత ప్రభుత్వం కులవ్యవస్థను రద్దుచేయదు. ఏక పతీ 
విధానాన్ని నిద్దేశంచదు. వారసత్వ చట్టాలను మార్పు చేయదు. కులాంతర వివాహాలను 
చట్టబద్ధం చేయదు. టీ తోటల యజమానులపై పన్ను విధించేందుకు ప్రయత్నించదు. 
పురోభివృద్ధిని సాధించడానికి. అమలులో ఉన్న సామాజిక జీవన నిబంధనావళిలో జోక్యం 
చేసుకోవాల్సి ఉంటుంది. అందులో జోక్యం చేసుకోవడం ప్రతికూలతకు దారితీయవచ్చు. 
అయితే ప్రజల నుండి వేరుపడని ప్రభుత్వం, ప్రజా (ప్రభుత్వం పురోభివృద్ధి పథాన్ని 
తొక్కడానికి సాహసిస్తుంది. ఎందుకంక, ఎక్కడ విధేయత అంతమయి, ప్రతికూలత 
మొదలవుతుందో తెలుసుకునే పరిస్థితిలో అది ఉంటుంది. కాని ప్రజలకు చెందని భారత 
కార్య నిర్వాహక వర్గం ప్రజల నాడిని గ్రహించలేదు.సారంశమేమంకే, భారత దేశంలో 





1. దీనికి సంబంధించిన సంపూర్ణ చర్చ కోసం 228b రాసిన లా ఆఫ్‌ కానిస్టిబ్యూపన్‌ 1915 DD 
7482 చూడండి. 


మార్చు ఆవశ్యకత 249 





అధికారంలో ఉన్న కార్య నిర్వాహక వర్గం తన అధికారంపై ఉన్న ఈ రెండు పరిమితుల 
మధ్య పడి బలహీనమై చైతన్యాన్ని కోల్పోయింది. పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమంలో 
కొంత భాగాన్ని అది చేపట్టలేదు. మిగిలిన భాగాన్ని అది చేపట్టదు. దాని ఫలితంగా, 
ప్రజల సామాజిక, నైతిక జీవనానికి సంబంధించినంత వరకూ మొఘలాయిల నుండి 
బ్రిటిష్‌ వారికి ప్రభుత్వం మారడమన్నది వారి దృష్టిలో వ్యవస్థ మార్పు కాదు. కేవలం 
పాలకుల మార్పు మాత్రమే. తన అవసరం మేరకు ఒకింత, ఉద్దేశ పూర్వకంగా మరొకింత 
(£65 ప్రభుత్వం "జోక్యం చేసుకోకూడదనే సూత్రాన్ని ఆచరించడం వల్ల “భారతియులు 
గతించిన తమ చరిత్రలోని ప్రభుత్వాలను ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదు అని భావిస్తున్నారు. 
రాజకీయంగా ఒక నియంత నుండి మరొక నియంతకు మారడంగా మాత్రమే భావిస్తున్నారు. 
వ్వవస్థ ఏర్పాట్లను యధాతథంగా ఆమోదించారు. ' తన కిచ్చిన పాత కోటును చూసి 
దానికి యధాతథపు ప్రతిరూపంగా అతుకులు, చిరుగులతో సవా కుట్టి గర్వపడే చైనా దర్జీ 
మాదిరిగా భారతీయులు కూడా తమ వ్యవస్థను పరిరక్షించుకున్నారు." 2 


అయితే భౌతికపరంగా కొంత పురోభివృద్ధి ఉందన్న విషయాన్ని త్రోఫీపుచ్చలేం. 
ప్రపంచంలోని ఏ (ప్రజలూ శాంతి, భద్రతల వల్ల ఒనకూరే ప్రయోజనంతోనే ఎక్కువ 
కాలం సంతృప్తిగా ఉండలేరు కద! 


వారు మూగ, దద్దమ్మలు కాదు. శాస్త్రీయ, సూత్రాల ఆధారంగా తమకు కాలవలు, 
రోడ్డు నిర్మించారని, రైలు సౌకర్యం కల్పించారని, పోస్టు ద్వారా ఉత్తరాలు బట్వాడా 
చేశారని, కరెన్సీని మెరుగుపరిచారని, తూనికలు - కొలమానాలను క్రమబద్ధీకరించారని, 
ఖగోళ, భూగోళ, వైద్య శాస్త్రాల పట్ల తమకు గల అభిప్రాయాలను సరిదిద్దారని, అంతర్గత 
కుమ్ములాటలను నిలిపిపేశారన్న కారణంగా ప్రజలు బ్యూరోక్రసీకి నిరంతరంగా అనుకూలంగా 
ఉంటా రనుకోవడం మూర్థత్వం. ఎంతటి సహనం కలిగిన ప్రజలైనా ఏదో ఒక రోజు 
కేవలం సామర్థ్యపు యంత్రాంగం కంటే మిన్నగా ఉండే ప్రభుత్వాన్నే డిమాండు చేస్తారు. 
పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభుత్వ భావాల ప్రభావంతో ప్రభుత్వంలో మార్పు రావాలని 
భారతీయ ప్రజలు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంటరీ కార్యనిర్వాహక 
వర్గంతో కూడిన పార్లమెంటరీ (ప్రభుత్వం అన్నది వారు తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రారంభమైన ప్రజా ఉద్యమం కాలక్రమేణా తీవ్రరూపం 
దాల్చి, భారతదేశంలోని కార్య నిర్వాహక వర్గం ఎదుటికి ఒక తీవ్ర సమస్యను తీనుకువచ్చింది. 
భారత దేశంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి? బల ప్రయోగం ద్వారానా? లేక 
(ప్రబామోదం ద్వారాను అధికారం అనేది చాలా అరుదుగా మాత్రమే తనంతట తానుగా 
ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రజల అష్టపూర్వక విధేయతను సంపాదించ లేనప్పుడు, అది 
T తాము బర్మాను జయించనప్పుడు. అక్కడ వన్నిళవన్ని ఉండటము దానికి FES కారణం. 
2 Deb WS బ్యూరోగ్రాటిక్‌ గవర్నమెంట్‌. 





250 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





బల ప్రయోగానికి దిగుతుంది. భారతదేశంలోని కార్య నిర్వాహక వర్గం అనుసరించిన 
పద్ధతి అదే. క్రిమినల్‌, పీనల్‌ సంహితల ద్వారా సంక్రమించిన అధికారాలతో నంత్నప్తిపడని 
కార్య నిర్వాహక వర్గం, ప్రపంచంలోని మరే అతర ప్రాంతంతోనూ లేనటువంటి అణచివేత 
చట్టాలతో భారత శాసనావళిని నింపింది. నేరారోపితుడైన వ్యక్తి TO అతని న్యాయ 
ప్రతినిధి కాని లేకుండానే ప్రభుత్వ' ప్రత్యేక అనుమతితో విచారణ జరపడానికి, న్యాయ 
పీఠం లేకుండానే నేర విచారణకు ఆతనిని అంగీకరింప చేయడానికి 1908 క్రిమినల్‌ 
అమెండ్‌మెంట్‌ uf XIV మేజిస్టేట్‌కు అధికారమిచ్చింది. అదే చట్టంలోని మరొక నిబంధన 
(ప్రారం శాంతి భద్రతల నిర్వహణకు అడ్డువస్తుందని తాను భావించిన ఏ సమామేాన్నయినా 
కార్య నిర్వాహణాధికారి చట్ట వ్యతిరేకమని (ప్రకటించవచ్చు. ప్రభుత్వ ఖైదీల నిబంధనలు", 
చట్టాలు *(ది స్టేట్‌ ప్రిజనర్స్‌ రెగ్యులేషన్స్‌ అండ్‌ ఆక్ట్స్‌) ఎటువంటి ఆధారాలు లేకపోయినా 
కాను అనుమానించిన వ్యక్తిని నిర్పంధించే అధికారాన్ని, కార్యనిర్వవణాధికారికి ఇచ్చాయి. 

ob వారు రూపొందించిన హెబియస్‌ కార్బన్‌ చట్టాన్ని? సంపూర్ణంగా రద్దుచేయడమే. 
మరొక చట్టం * ప్రకారం కార్య నిర్వహణాధికారి ఏ (ప్రాంతంలో "నైనా 'మార్తల్‌ లా 
విధించవచ్చు లేదా ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ముట్టడిలో ఉన్న ప్రాంతంగా ప్రకటించవచ్చు. 
ఆ ప్రాంతంలో సివిల్‌ కోర్టుల న్యాయ పరిధిని తొత్కాలికంగా రద్దు చేయవచ్చు. సైనిక 
కోర్టులకు అధికార పరిధి కల్పించవచ్చు. 1910 ఇండియన్‌ DS అట్ట పత్రికలపై 
సంపూర్ణంగా జబర్దస్తీ చెలాయిస్తుంది. భారత హైకోర్టుల లోని ఒక విబ్బుడైన న్యాయమూర్తి 
అభిప్రాయం ప్రకారం ఆ చట్టం లోని నిబంధనలు ఎంత విస్తృతంగా ఉన్నాయి eot 
దాని పరిధి ఎంతవరకు అని వివరించడం కష్టం. ఆ నిబంధనలు, రాసే ప్రతిదానికి 
అనుమతి కావాలని కోరవచ్చు. ప్రామాణిక సాహిత్యాన్ని కూడా అది పట్టుకోవచ్చు. వ్యక్తిగత 
స్వేచ్చను, చర్చించే Aga వాక్కులను ఏ విధంగా అణచివేశారో అదే విధంగా, అంతేబలంతో 
నమావేశపు వాక్కును కూడా అణచిమారు. దేశంలోని ఈ సాధారణ చట్టంలోని నిబంధనలతో 
పాటుగా, తన దృష్టిలో (ప్రజా ప్రయోబనం అని భావించిన దానికి అనుగుణంగా ఏ ప్రజా 
సమావేశాన్నయినా నిపేధించడానికి ఒక (ప్రత్యేక చట్టం కార్యనిర్వాహణాధికారికి 
విచక్షణాధికారాలను ఇస్తుంది. 





1 1818 బొంబాయి రెగ్యులేషన్‌ చట్టం 11827 బొంబాయి రెగ్యులేషన్‌ 0041819 మద్రాన్‌ రెగ్యలేపన్‌! 

2 MSOXXV చట్టం; 18631 చట్టం. 

3035 గూస్‌ కపారిబివ్‌ అడ్మినిస్టైట్‌ లా 1916 D: 480 

4 1857 0 చట్టం. 

క్‌. నర్‌ లారెన్స్‌ కెంకిన్స్‌, సి.కె. ఇన్‌రిమహ్మదెలీ ఐఎల్‌ఆర్‌: 40 కాల్‌ 488 (1919), 

క క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో 108,144 సెక్షన్లు, ఇండియన్‌ పీనల్‌కోడ్‌లో 153 ఎ. 1243, 120 ఎ. బి 
సెక్షను 


మార్చు ఆవశ్యకత 251 





ఈ అణచివేత చట్టాలను అమలుచేయడంలో జరిగే ఏ అతిక్రమణలకు బాధ్యత 
వహించాల్సిన భయంలేకుండా కార్యనిర్వాహణాధికారికి అనుకూలంగా ఈ చట్టాలు 
రూపొందించబడ్డాయి. శాంతి భద్రతలను పరిరక్షించే "పేరుతో ప్రజల స్వేచ్చను అనిచి 
వేసేందుకు కార్య నిర్వాహణాధికారికి అధికారులను ఇవ్వడంతో పాటుగా, వాటిని 
అమలుచేయడంలో అతని ఏజెంట్లకు పూర్తి రక్షణ కల్పించారు. పోలీను చట్టాలను, ప్రెస్‌ 
చట్టాన్ని అమలుచేయడంలో జరీగే నష్టానికి కార్య నిర్వాహణాధికారి ఏకెరట్లపై సివిల్‌ 
కోర్టులలో చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించే నిబంధనలన్నీ ఆ చట్టాలలో ఉన్నాయి. 
అల్లర్లను అణచివేయడంలో పాలు పంచుకునే అధికారులు, "సైనికులు, ఆ పనిలో, నమ్మకంతో 
వారు చేసే చర్యలకు నేరపరంగా బాధ్యులు కారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వారి 
ఇతర చర్యలకు గాను వారిని విచారించే వీలు లేదు * అదే విధంగా ప్రభుత్వ అనుమతి 
ఉంటే తప్ప, అది కూడా (ప్రభుత్వం సూచించిన మార్గంలో అయితేనే గాని [ప్రభుత్వ 
విధులను నిర్వహించడంలో జరిగిన నేరాలకు కార్య నిర్వహణాధికారులను విచారించడానికి 
కుదరదు. న్యాయస్థానాలకు అతీతంగా ఇటువంటి విచక్షణాధికారాలను వినియోగించినప్పుడు, 
శాంతికి బదులుగా దమన వాతావరణం నెలకొనడంలో ఆశ్చర్యం లేదు. 


అయితే ఒక దేశంలో ప్రభుత్వాన్ని నడపడానికి బలప్రయోగం సాధనం కాదన్న 
విషయాన్ని త్వరలోనే తెలుసుకొనడం జరిగింది. అందుకు సంబంధించిన చరిత్ర తీర్పును 
బర్క్‌ చక్కగా నంక్షిప్తీకరించారు.* ఆయన ఇలా అన్నారు 


“బల ప్రయోగం అన్నది కెవలం తాత్కాలిక చర్యే. అవరోధాలను అది తాత్కాలికంగా 
తొలగిస్తుంది. కాని, అవి తిరిగి తలెత్తకుండా మాత్రం తొలగించజాలదు. పూర్తిగా జయించిన 
దేశాన్ని పాలించడం కుదరదు. బలప్రయోగానికి ఉన్న మరొక అభ్యంతర duct, 
దానికున్న అనిశ్చితత్వం. భయానక సృష్టి అనేవి ఎల్లప్పుడూ బల ప్రయోగ ప్రభావం కాదు. 
ఆయుధం విజయం కాదు: నువ్వు విజయం సాధించకపోతే, అన్యసాధనాలు లేకుండా 
పోతాయి; మధ్యవర్తిత్వం విఫలమైనవ్చుడు బల ప్రయోగం అనే సాధనం మిగిలి ఉంటుంది. 
కాని బల ప్రయోగం విఫలమైనప్పుడు మరింకే మధ్యవర్తిత్వానికి అవకాశం ఉండదు. 
అధికారం, శక్తి అనే వీటిని సహృదయంతో కొన్ని సార్లు కొనుగోలు చేయవచ్చు. అయితే 
విజయం సాధించలేని హింస వాటిని, విజ్ఞప్తుల ద్వారా 'బిచ్చం'గా పొందజాలదు. బల 
ప్రయోగానికి ఉన్న మరొక ఆవరోధమేమం'ే దేన్ని సాధించటానికైతే బల ప్రయోగాన్ని 
ఉపయోగిస్తామో ఆ లక్ష్యమే దాని వల్ల చెడిపోతుంది. దేని కోసమైతే మనం పోరాడతామో 





X ఎక్‌ ఘోవ్‌ పే. ఆ? 
2 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1898 చట్టం ౪లో అధ్యాయం 106128, 130, 122 సెక్షన్లు 
3 వైన చెప్పిన చట్టం సెక్షన్‌ 197. 

4 ఆన్‌ కన్సిలయేషన్‌ విత్‌ అమెరికాపై ప్రసంగం. 


252 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





[ప్రజల విధేయతను సంపాదించడం కోనం] సాధించుకున్నది చివరికి అది కాకుండా. 
పోతుంది". 


ప్రజామోదంతో ప్రభుత్వం అన్న అంశాన్ని నిజానికి భారత కార్య నిర్వాహక వర్గం 
చాలా రోజుల క్రితమే ఒక రాజకీయ విజ్ఞతానూత్రంగా అంగీకరించింది. భారత శాసనసభ 
నిర్మాణంలో కాలానుగతంగా చేసిన మార్చులను జనేచ్చను ప్రతిబింబించాలన్న ప్రయోజనం 
కోసం ఉద్దేశించినవే. ఫలితంగా ఒక దశలో కార్యనిర్వాహక వర్గానికి. భారతశాసన సభకు 
మధ్య ఆశ్చర్యకర స్థాయిలో అంగీకారం కుదిరినట్లు కనిపించింది.' ప్రతి శాననానికి శానననభలోని 
మెజారిటీ ఆమోదం ఉన్నట్లు కనిపించింది. అయితే * ప్రజామోదంతో (ప్రభుత్వం అనేది 
అంతా ఒక బూటకం. భారత శాసనసభ నిర్మాణంలో కాలానుగతంగా చేసిన మార్పులన్నిటినీ 
TAD, ఈ మార్పుల వెనుక ఉద్దేశం. శాసనసభను. దుర్చలమైన సంస్థగా లేదా కార్య 
నిర్వాహక వర్గం చేతిలో కీలుబొమ్మగా చేయడమే అని స్పష్టం అవుతుంది. 


మొట్టమొదటి సారిగా 1853లో శానననభను కార్య నిర్వాహకవర్గం నుండి వేరుగా 
ఏర్పాటు చేశారు. అయితే 1861 శాసన సభ నిర్మాణాన్ని తిరిగి మార్పు చేశారు” దానికి 
చెప్పిన కారణమేమం'కే శాసన సభ భారత ప్రజలకు ప్రాతినిధ్య సంస్థ కాదని" వివిధ 
రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల వర్గం నుండి శాననసభ సభ్యులను తీసుకోవడం బరిగేది. 
శాసనసభను ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా చేసేందుకు గాను ప్రజల నుండి 
గవర్నర్‌ ఎంపిక చేసి నామినేట్‌ చేసే సభ్యులతో శాసనసభ మార్పు జరగాలని 1861 
చట్టం సూచించింది. అయితే కార్య నిర్వాహక వర్గం సలహా మేరకే సభ్యులను నామినేట్‌ 
చేయాలని కూడా ఆ చట్టం చెప్పిందనుకోండి. తిరిగి 1892 చట్టం, దేశంలోని ప్రజా 
సంస్థలు ఎంపిక చేసిన వారిని గవర్నర్‌ జనరల్‌ శాసనసభకు నామినేట్‌ చేయాలని 
నిర్దేశించింది. శానననభ నిర్మాణంలో చేసిన ఈ మార్పులు దానికి స్వేచ్చను ప్రసాదించేవిగా 
కనపడతాయి. అయితే శాసనసభను ప్రాతినిధ్య సంస్థగా చేయడంతో పాటుగా కార్య 
నిర్వాహక వర్గం అంతటి శక్తివంతమైన సంస్థగా రూపొందించే ధోరణి ఇదేనా? అందుకు 
పూర్తిగా విరుద్ధమైన ధోరణి ఇది. శాసనసభ ప్రాతినిధ్య స్వభావాన్ని సంతరించుకుంది. 





X. Tex వరకూ కార్య నిర్వాహక వర్గమే శాసన సభగా కూడా ఉండేది. 1830లో ఒక న్యాయ సభ్యుడిని 
కార్యనిర్వాహకవర్గంలో సేమతి అదనపు సభ్యుడుగా చేర్చారు. చట్టాలను రూపొందించే విషయంలో 
కార్యనిర్వాహకవర్గానికి తోడ్పడటం వరకే అతని విధులు పరిమితం చేయబడ్డాయి. 1853లో అతనిని 
కార్యనిర్వాహకనమేతిలో కలిపారు, 

2 1617 విట్టిరియా సి 95. 

2425 విక్టోరియా ని 67 

1853 చట్టం ద్వారా కేంద్ర శాసనసభ భారత ప్రభుత్వపు కార్య నిర్వాహక వర్గ సమితి సభ్యులకు 

తోడుగా బేంగాల్‌' మద్రాస్‌, బొంబాయి. వాయవ్య dodo రాష్ట్రాల wisst అధికార ప్రతినిధులు. 

బెంగాల్‌ రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన నామినేటెడ్‌ సభ్యులతో ఏర్పడింది. 


E 


మార్పు ఆవశ్యకత 253 





కాని, తన నియంత్రణాధికారాన్ని కోల్పోయింది. 1853 చట్టం క్రింద శాననసభకు ఉన్న 
అధికారాలు 1861 చట్టం క్రింద శాసనసభకు ఉన్న అధికారాల కన్నా చాలా Di dms. 
1861 చట్టం క్రింద భారత శాననసభ, ఇంగ్లాండ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నమూనాలో 
వ్యవహరిస్తూ. సాధారణ. సంపూర్ణ చట్టాలతో పాటుగా, పాలనా వ్యవహారాలను కూడా 
చూసేది. సర్‌ సి. 625 మాటల్లో చెప్పాలంటే, కార్య నిర్వాహక (ప్రభుత్వ చర్యలను 
ప్రశ్నిస్తూ, చర్చిస్తూ శాసనసభ స్వాతంత్ర్యాన్ని ప్రదర్శించింది. కార్య నిర్వాహక ప్రభుత్వం 
చేసే అధికార దుర్వినియోగాన్ని విచారించడానికి తనకు అధికారం ఉందని భావించేది. 
స్థానిక పాలనా వ్యవహారాల జమా లెక్కలను, నివేదికలను తెప్పించేది. ప్రజా ప్రయోజనాలకు 
సంబంధించిన అంశాలపై దీర్ణకాల (ప్రశ్నలను వేసి చర్చించేది. కార్య నిర్వాహక పర్గంతో 
ప్రమేయం లేకుండా స్వతంత్రంగా తీర్మానాలను ప్రవేశపెట్టి అమోదించేది. ఆ కాలంలో 
లార్డ్‌ కానింగ్‌ రాసిన ఒక లేఖలో. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ తరహాలో వ్యవహార పద్ధతులను 
భారత శాసనసభ అనుసరిస్తోందని పేర్కొన్నాడు. కౌన్సిల్‌లో ఉన్న 12 మంది పెద్ద 
మనుషులను అదుపులో ఉంచేందుకు 136 స్టాండింగ్‌ ఆర్డర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. 
సర్‌ లారెన్స్‌ పీల్‌ మాటల్లో క్లుప్తంగా చెప్పాలంకే యావత్తు దేశం తరుపున ప్రాతినిధ్యం 
వహించినట్లుగా అధికార పరిధిని ఆ వ్యవస్థ సంపాదించింది. 1853 చట్టం ప్రకారం 
రూపొందించిన శాసనసభలో ఇదే ఒక లోపంగా పరిగణించారు (!) అందువల్లే కార్య 
నిర్వాహక dd ఆధిపత్యాన్ని నెలకొల్పడమే అవసరమని భావించి, శాసనసభ నిర్మాణంలో 
తెచ్చే సంన్కరణలన్నీ ఆ దిక్కుగా ప్రయత్నించాయి. ప్రజా ప్రాతినిధ్య లక్షణం లేకపోవడమే 
శాసనసభ పునర్నిర్మాణానికి కారణంగా చెప్పారు. 1861 చట్టంలో ప్రవేశ పెట్టిన కుహానా 
ప్రాతినిధ్య వ్యవస్థ క్రింద శాసననభను పూర్తిగా కార్య నిర్వాహక వర్గం చేతిలో కీలుబొమ్మను 
చేశారు. నామినేషన్‌ సభ్యులతో రూపొందించబడటంతో శాసనసభలో చీలిక వచ్చింది. 
వారసత్వ హక్కు లేకున్నట్లయితే ఏ వ్యక్తి అయినా శాసనసభలో కూర్చోవాలంటే అధికార 
ఆమోదం ఉండాల్సింది. ఈ అధికార ఆమోదం అనేది అధికారంలో, ఉన్నవారికి అతని 
విధేయతను బట్టి ఉంటుంది. శాసనసభలో అధికార, అనధికార నామినేటెడ్‌ సభ్యులు 
కార్య నిర్వాహక వర్గ నంతృప్తి మేరకే సభ్యత్వాన్ని పొంది శాననసభలో ప్రవేశించ గలుగుతారు. 
అందువల్ల శాసనసభలో ఏదైనా ఒక చర్యపై చీలిక వచ్చినప్పుడు వారు తప్పనిసరిగా కార్య 
నిర్వాహక వర్గాన్నే బలపరుస్తారు. నామినేటెడ్‌ సభ్యులయిన అధికార సభ్యులు ఎల్లప్పుడు 
కార్య నిర్వాహక వర్గం అదుపులోనే ఉంటారు. వీరు తాము కార్య నిర్వాహక వర్గంలో 
భాగమన్న కారణంగానో లేదా కార్య నిర్వాహక వర్గానికి కట్టుబడి ఉండాలన్న కారణంగానో 
కార్య నిర్వాహక వర్గం ఇచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు. అక కార్య నిర్వాహక వర్గానికి 
వ్యతిరేకంగా ఉంటారని చెప్పుకునే అనధికార నామినేటెడ్‌ నభ్యులు స్వతంత్ర వ్యక్తిత్వం 
లేనివారు. వారు ఎంతసేపు కార్య నిర్వాహకవర్గాన్ని వ్యతిరేకించాలని కాకుండా దానికి 
అనుగుణంగా ఉండాలనుకునేవారు. అయితే, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా 


254 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఉన్నప్పటికీ వారు కార్య నిర్వాహక వర్గంపై ఆధిపతులు కాలేరు. ఎందుకంశే రాజ్యాంగ 
చట్ట నిబంధనలు, శాసనసభా పద్ధతులకు సంబంధించిన నియమాలు శాసనసభను పూర్తిగా 
అధికార రహితంగా చేసి కార్య నిర్వాహక వర్గ అభీష్టాలకు వ్యతిరేకంగా నడవలేనట్టు 
చేశాయి. 1853 నుండి 1861 వరకూ శాసననభ శాసన, పాలనా వ్యవవారాలకు సంబంధించిన 
ప్రశ్నలను రెండింటినీ కూడా పరిశీలించేది. 1861 నుండి కేవలం శాసన వ్యవహారాలకు 
సంబంధించి మాత్రమే శాసనసభ సమావేశమయ్యేది. ఈ పరిమితి ఫలితంగా బడ్జెట్‌కు 
సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కాని, ప్రశ్నలను వేయడానికి కాని శాసనసీభకు 
వీలు లేకుండా పోయింది. శాననసభ తన మొట్టమొదటి 30 ఏళ్ళలో 16 సందర్భాలకు 
పైబడి కనీసం బడ్జెట్‌ను చర్చించనైనా చర్చించలేదు. నూతనంగా పన్నులను విధిస్తూ 
చట్టాలను చేయడం వల్లనే మిగిలిన సందర్భాలలో శాసననభ బడ్జెట్‌ను చర్చించింది. 
తాను అవసరమని భావించిన ఇతర శాసనాల విషయంలో మాదిరిగానే కార్య నిర్వాహక 
వర్గం అధికార, TITLE సభ్యుల సవాకారంతో శాసనాలను ఆమోదింప చేసుకోగలిగేది. 
1892 ఇండియన్‌ కౌన్సిల్స్‌ చట్టం ప్రకారం వార్షిక ఆదాయ - వ్యయ పట్టికపై చర్చించే 
వాక్కు, ప్రోలు వేసె హక్కు శాసనసభకు సంక్రమించాయి. 1853 చట్టం క్రింద శాననసభకు 
ఉన్న ఆధిపత్యాన్ని తిరిగి దానికి సంక్రమింపచేయడానికే ఈ అధికారాలను ఇచ్చారు. 
అన్నది సందేహాస్పదం. 

కార్య నిర్వాహక వర్గంపై శాసనసభకు అధికారం, స్వతంత్రం ed) నిజమైన 
చర్యలు చేపే విషయంలో లార్డ్‌ med సంస్కరణలు కూడా వెనకతట్టునే ఉన్నాయి. 
1909 సంస్కరణలలో నేరుగా లేదా ఎంపిక తరువాత నామినేట్‌ చేసే పద్ధతి స్థానంలో 
శాసనసభ కూర్చుకు ప్రాతిపదికగా ఎన్నిక అనే పధ్ధతిని ప్రవేశపెట్టారు. అదే సమయంలో 
శాసనసభా వ్యవవార సరళికి సంబంధించిన విషయంలో, సాధారణ ప్రజా ప్రయోజనాల 
విషయంలోనూ, ఆదాయ - వ్యయ పట్టిక విషయంలోనూ తీర్మానాలను ప్రవేశపెట్టడానికి 
అనుబంధ ప్రశ్నలను వేయడానికి సభ్యులకు అధికారాలివ్వడం ద్వారా శాసనసభకు స్వేచ్చ 
నివ్వడం జరిగింది. కార్య నిర్వాహక వర్గ ఆధిపత్యం ఏ మాత్రం దెబ్బ తినకుండా 
శాసనసభకు స్వేచృనిచ్చే వీరి ప్రయత్నంలో భాగమే ఇది అని నిరూపించడానికి కొద్దిపాటి 
వ్లోషణ చాలు. ! కార్య నిర్వాహక వర్గ ఆధిపత్యం అనేది (1) శాసనసభకు నామినేట్‌ 
చేయబడిన ప్రభుత్వ అధికారుల మెజారిటీ ద్వారా, (2) శాసనసభా వ్యవహార సరళికి 
సంబంధించిన నియమాలను నియంత్రించడం ద్వారా, కొనసాగించబడింది. శాసనసభ 





T eb హోమ్‌టూల్‌ ఉద్యమాన్ని బలపర్చడం ద్వారా ఉదారవాద నాయకుడిగా లార్డ్‌ మళ్లే ప్రపంచ 
ప్రఖ్యాతి పొందారు. భారతదేశంలో రాజకీయ సరిస్కరణలను ప్రవేశపెడుతూ ఆయన ఇలా అన్నారు. 
అధికారిగా. సలహాదారునిగా నా జీవితం 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ భారతదేశంలో 
పార్దమెంటరీ వ్యవస్గను ప్రవేశపెట్టడానికినేను boss. ప్రస్తుతం నేను కోరుకుంటున్న లక్ష్యం 
భారతదేశంలో పార్లమ్‌ంటరీ వ్యవస్థే కాదు. 


మార్చు అవశ్యకత 255 





'కూర్చుకు ఎన్నిశను' ప్రాతిపదికగా 1892 చట్టం అంగీకరించినప్పటికీ, ఎన్నికెన సభ్యులు 
gnis ప్రాతినిధ్యం వహించే ప్రజల అభీష్టాలకు కార్యరూపం అవ్వలేనంత మైనారిటీలో 
ఉండేవారు. కార్య నిర్వాహక వర్గం అనుమతిస్తే తీర్మానాలను ప్రవేశపెక్టే అధికారం 
వారికుంది.2 అయితే కార్య నిర్వాహక వర్గం తప్పనిసరిగా వాటిని శాసనసభలో 
చర్చింపజేయాల్సిన అవసరం లెదు. శాసనసభ తీర్మానాలు కార్య నిర్వాహక వర్గానికి 
కేవలం Sede» మాత్రమే. కార్య నిర్వాహక వర్గం ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిన 
అవసరం లేదు. ఈ ప్రత్యక్ష అవరోధం శాసనసభలో ఎన్నికైన సభ్యులకు కార్య నిర్వాహక 
వర్గానికి మధ్య పొరపొచ్చాలు సృష్టించింది. ఒక విధంగా 1909 సంస్కరణలు 
అవకతవకలమయం అని చెప్పవచ్చు. 19098 ముందు ఏ $e తలఎత్తినా అది 
ఇసనసభకు వెలుపలే తలఎత్తేది. ఎందుకంశే ఎన్నికల నియమాలు, వ్యవహార సరళి 
నిబంధనలు శానననభను పూర్తిగా లొంగి ఉండేటట్లు చేశాయి. శాసనసభ ఏ విధంగాను 
ధిక్కరించేందుకు అవకాశం లేకుండా చేశారు. 


అయితే 1909 సంస్కరణల్లో శాసనసభను స్వతంత్రం చేసేందుకు, అదే సమయంలో 
దానిని లొంగదీసి ఉంచేందుకు ఒక ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో తెలివిగల పనే 
అయినప్పటికీ, కార్య నిర్వాహక వర్గానికి, ప్రజాశక్తులకు మధ్య అందర్గతంగా ఉన్న ఘర్షణను 
ఉపరితలం మదకు తీనుకువచ్చింది. ప్రొఫెసర్‌ TAS మాటలలో చెప్పాలం'కే శాసనసభను. 
నియంత్రించే నియమావళి పద్ధతి లేదా ఎన్నిక పద్ధతి అనేది పార్లమెంటరీ నియంత్రణలోనూ. 
ec మొత్తం రాజ్య నియంత్రణలోనూ ఉన్న ఉద్రిక్తతను మాచించే రాజకీయ వత్తిడి 
కొలమానం. * $852 కొలిచే ఈ కొలమానాన్ని మొదట్లో అవకతవకగా రూపొందించవచ్చు. 
లేదా క్రమంగా వాస్తవ ఉద్రిక్తతను తప్పుగా సూచించే విధంగా దానికదే చెడిపోనూ 
వచ్చు. అయితే భారతదేశం విషయంలో మాత్రం, ఎన్నికలు, శాసనసభా వ్యవవారాల 
నియమాలకు సంబంధించి కార్య నిర్వాహక వర్గం కాలానుగతంగా ముఖ్యంగా 1909లో 
చేసిన మార్పులు రాజకీయ యంత్రంలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితిని మరుగున పెట్టి 
పరిస్థితి గురించి తప్పుడు అవగాహనను కలిగించే విధంగా దానిని జవకతవకగా 





1. అది ఒక విధంగా ఎంపిక వ్యవస్థే అయితే 1861 చట్టానికి 1892 చట్టానికి ఉన్న తేడా ఏమిటంటే, 
eet చట్టంలో కార్య నిర్వాహక వర్గం ప్రభుత్యం తనిష్టమైన వారిని శౌసనసభమీ నామినేట్‌ చేసేది. 
Tes చట్టు ప్రకారం సభ్యులను నోమికేట్‌ వేసే cubat Sot ఇచ్చేందుకు సామర్థ్యం కలిగిన 
వారు అనీ అద్‌ భావించిన వారి సలహా మేరకు కార్య నిర్వాహకవర్గం శాసనసభకు సభ్యుల నామినేట్‌ 
చేస్తుంది. అయితే ఆ సలహా మేరకు ఖచ్చితంగా వారీనే నామినేట్‌ 'పేయాలనేం లేదు. రెండవ చట్టంలో 
మొడటి చట్టంలో ఉన్నదే మరొక రూపంలో ఉంది. 

2. చట్టపరంగా వైస్రాయ్‌ కొన్సిల్‌ అధ్యక్షుడు. కాని ఆతడు తప్పనిసరిగా కార్య నిర్వాహక వర్గ సమితి 
సలహా మేరకు పనిచేస్తాడు. 

3. 8.985 పార్లమెంటరీ ప్రాసీజర్‌ వాల్యూమ్‌ MD. 19. 


256 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





రూపొందించారు. శాసనసభ సభ్యులంతా కార్య నిర్వాహక వర్గ ఆమోదంతో TILE 
సభ్యులుగా ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగింది. ప్రజల ఆమోదంతో ఎన్నికైన 
నభ్యులు శానననభలో ప్రవేశించడం ప్రారంభించడంతో అందులోని లొనుగులు న్పష్టమయ్యాయి. 
ఎన్నికైన సభ్యులను జీవచ్చవాలుగా చేయడంతో, వారు శాసనసభా వ్యవహార సరళికి 
సంబంధించి ఏ నూత్రాలనైతే గొప్ప సిద్ధాంతపరమైన పునాదిగా పేర్కొన్నారో వాటిని 
నిరోధించడం, సవాలుచేయడం ప్రారంభించారు. సభ్యుల మధ్య అసమానత, శాసనసభా 
నిర్వహణకు సంబంధించిన నియమాలు, వాక్‌ స్వాతంత్ర్యం, మెజారిటీ సూత్రాల గురించి 
ఎప్పుడైతే ఒక పార్టీ ఫిర్యాదు చేసిందో, అప్పుడు రాజ్య జీవనంలో కొన్ని తీవ్రలోపాలు 
ఉన్నాయనడానికి అది ప్రమాదకరమైన నూచనగా గుర్తించాలి. జటువంటి ఘర్దణ తలెత్తినప్పుడు 
ప్రాతినిధ్య అసెంబ్లీ పద్ధతులను సంస్కరించాలా లేక దేశ రాజ్యాంగాన్ని సంస్కరించాలా 
అన్నది నిర్ణయించాల్సీంది vadat, 


శాసనసభ లోపల వ్యతిరేకత, నిస్పృహ పెరుగుతున్న సూచనలు కనపడుతున్నాయి. 
నిష్పలమైన ప్రయత్నాల నుండి ఇవి ఉద్భవించాయి. శాసనసభ వెలుపల ఈ భావాల 
పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఎందుకంకే, విద్యావంతులైన భారతీయులలొ 
జాతీయతాభావం, రాజకీయ అధికారం పొందాలన్న కోరిక ఆతివేగంగా పెంపొందసాగింది. 
పరిమితమైన అధికారాలు కలిగిన శాసనసభ తగినంత రాజకీయ అధికారాన్ని ఇవ్వదన్నది 
నిన్సందేవాంగా తేలిపోయింది. దేశ రాజకీయ పునర్నిర్మాణం గురించి ఆలోచించిన వారు 
ఈ వాస్తవాన్ని గ్రహించడం వల్ల, కేవలం పద్ధతులకు సంబంధించిన నంన్కరణలతో 
ప్రయోజనం లేదని తెలుసుకున్నారు. రాజ్యాంగ సంస్కరణ మాత్రమే దేశాన్ని ఆరాచకం 
నుండి రక్షించగలదని తెలుసుకున్నారు. 


అయితే భారత రాజ్యాంగానికి చేయవల్సిన మార్పుల విషయంలో చెప్పుకోదగినంతగా. 
అభిప్రాయ భేదాలున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్‌; ముస్లింలీగ్‌లు ప్రతిపాదించిన పథకం 
గురించి మన మిక్కడ పేర్కొనవచ్చు. క్లుప్తంగా దీనిని కాంగ్రెస్‌ - లీగ్‌ పథకమని 
పిలుస్తున్నారు.' 

కేంద్ర శాసనసభలో ఐదింట నాలుగు వంతులు ఎన్నికైన సభ్యులు ఉండాలని ఈ 
పథకం డిమాండ్‌ చేస్తోంది. కార్య నిర్వాహకవర్గంలో సగం మంది భారతీయులు ఉండాలని, 
వారు ఎన్నికైన శాసనసభ్యుల చేత ఎన్నుకోబడాలని ఈ పథకం డిమాండ్‌ చేసింది. ఆర్థిక, 
శాసన విషయాలలో శాసనసభకు సంపూర్ణ అధికారాలు ఉండాలని ఈ పథకం కోరింది. 
తీర్మానాల రూపంలో శాసనసభ చేసే సూచనలు కార్య నిర్వాహక వర్గం తప్పనిసరిగా 
పాటించాలని పథకం “పేర్కొంది. భారతీయుల తరుపున వారి కోరికలను గురించి ప్రధాన 





V. ఈస్ట్‌ ఇండియా రాజ్యాంగ సంస్కరణలలో ఇది ఉంది. 1918 లోని 9178 "పేజీ 98 వ పేరా. 


మార్చు ఆవశ్యకత 257 





భారత రాజకీయ పక్షాలు సమర్పించిన సంపూర్ణ, సమగ్ర పత్రం ఇప్పటి వరకూ ud. కాని 
ఈ పథకాన్ని వ్లోషిస్తే భారత రాజకీయ వేత్తల అల్ప రాజకీయ మేధస్సును అది 
తెలియజేస్తున్నదనవచ్చు. బ్రిటిష్‌ ఇండియాలో బాధ్యతాయుత (ప్రభుత్వమన్న లక్ష్యాన్ని 
పరిపూర్ణంగా సాధించటానికి ఈ పథకాన్ని రూపొందించారు. కాని ఇది మంచి ప్రభుత్వమన్న 
లక్ష్యాన్ని కూడా సాధించేదిగా లేదు. కార్య నిర్వాహక వర్గాన్ని తన ఇష్టప్రకారం 
రూపొందించడానికి, తొలగించడానికి శాసనసభకు అధికారం ఉండాలని ఈ పథకం కోరలేదు. 
తొలగించ విలులేని కార్య నిర్వాహక వర్గం దేశపాలనను శాసనసభ ఆజ్ఞల మెరకు 
నిర్వహించాలని మాత్రమే ఈ పథకం కోరింది. లార్డ్‌ మోర్లే ప్రతిపాదించిన పథకానికి అది 
ఒక విస్తృత రూపం మాత్రమే. ప్రభుత్వంలో భారతీయ అంశాన్ని లార్జ్‌ మోర్లే ప్రవేశపెట్టాడు. 
ప్రభుత్వ శాసనాంగం ద్వారా కార్య నిర్వాహక వర్గంపై భారతీయ అభిప్రాయం చూపే 
ప్రభావానికి అదనంగా భారతీయుల అభిప్రాయానికి, సలహాలకు కొంత బలం ఉండేందుకు 
వీలుగా ఆయన ఈ పని చేశాడు. కాంగ్రెస్‌ - లీగ్‌ పథకాన్ని రూపొందించినవారు, 
కార్యనిర్వాహక వర్గం, శాసననభలలో భారతీయ అంశాన్ని మాత్రమే పెంచారు. శాసనసభ 
అభిష్టాన్ని శార్య నిర్వాహక వర్గం తిరస్కరిస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని గ్రహించకుండానే 
శాసనసభ చేసే సూచనలను కార్య నిర్వాహక వర్గం పాటించేలా చేసేలక్ష్యంతో నిబంధనలను 
రూపొందించారు. ఈ పథక సారాంశాన్ని చూస్తే కార్య నిర్వాహక వర్గం చట్టపరంగా 
పార్లమెంట్‌కు బాధ్యత వహించేదిగా. ఆచరణలో ఎన్నికైన శాసనసభకు జవాబుదారి గానూ 
ఉండేటట్లు రూపొందించారు. ఈ విధమైన వేరు వేరు ఆమోదానుమతులు పొందాల్సిన 
పరిస్థితి వల్ల శాసనసభకు, కార్య నిర్వాహక వర్గాన్ని తొలగించే అధికారం లేకుండానే 
దానిని పనిచేయనీయకుండా చేసే అధికారం వస్తుంది. ఘర్షణ తలెత్తితే ఓటర్లకు విజ్ఞప్తి 
చేయడం myo శాసనసభను మార్చే మార్గాలు లేనందువల్ల. శాసన అభీష్టాన్ని గౌరవించని 
సందర్భాలలో కూడా కార్య నిర్వాహక వర్గం (ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది. భారత 
రాజ్యాంగాన్ని సంస్కరించేందుకు గతంలో చేసిన ప్రయత్నాల మాదిరిగానే ఈ పథకం 
కూడా అసమగ్రమైంది, అసంపూర్ణమైంది. ఎందుకం[ే. ఈ పథకంలో కార్య నిర్వాహక 
వర్గం, శాసనసభ విభిన్న శక్తుల నుండి ఆమోదాన్ని పొందుతాయి. విభిన్న శక్తులకు 
బాధ్యత వహిస్తాయి. కార్య నిర్వాహక వర్గం, శాసనసభలకు ఆమోదానుమతులు తెలిపే ఈ 
రెండు విభిన్న శక్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చునని, అటువంటి సందర్భాలలో 
ఘర్షణ వస్తుందని ఈ పథకం విస్మరించింది. అందుకే ఈ పథకం అసమగ్రమైంది. 
పార్లమెంటేతర కార్య నిర్వాహక వర్గం ఉన్నప్పుడు ఈ ఘర్షణ తప్పనిసరిగా వస్తుంది. 
పార్లమెంటరీ కార్య నిర్వాహక వర్గంతో ఏదో ఒక రూపంలో ఉండే పార్లమెంటరీ ప్రభుత్వమే 
ఈ ఘర్షణను నివారించడానికి ఉన్న పైక మార్గం. 

ఈ అంశం దృష్ట్యా భారత రాజ్యాంగాభివృద్ధి పరంపరలో 1917 ఆగస్టు 20 


ప్రకటన. ఒక మైలురాయి లాంటిది. ఆరోజున భారత రాజ్య కార్యదర్శి హౌస్‌ ఆప్‌ 


258 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





కామన్స్‌లో ఈ విధంగా ప్రకటించారు. "బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారతదేశంలో 
క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని సాధించే ఉద్దేశ్యంతో స్వయంపాలనా సంస్థలను 
శ్రమంగా అభివృద్ధి చేసేందుకు. పాలనకు సంబంధించిన ప్రతి శాఖలోనూ భారతీయులను 
'పెంచాలన్నది చక్రవర్తి విధానంగా ఉంది. దీంతో భారత ప్రభుత్వం సంపూర్ణంగా 
ఏకీభవిస్తుంది." 


"దశల వారీగా మాత్రమే ఈ విధానంలో అభివృద్ధిని సాధించగలం. భారత ప్రజల 
అభివృద్ధి, సంక్షేమ బాధ్యతలు బ్రిటిష్‌ భారత ప్రభుత్వాలపై ఉన్నాయి. ఏ చర్యలు ఏ 
దశలో తీసుకోవాలి అని నిర్ణయించాల్సింది కూడా వీరే. నూతన విధానం వల్ల కొత్తగా 
"సేవా అవకాశాలు పొందేవారీ సహకారమే వీరికి మార్గదర్శకత్వం కావాలి. భారతీయుల 
నుండి అందే సహకారం P3 విరు తమపై గల బాధ్యతలను నిర్వహించగలరు". 


ఈ మహత్తర ప్రకటన ఒక శకాంతానికి, నూతన శకారంభానికి నాంది పలుకుతోంది. 
తాను, తగిన సందర్భం అని భావించినప్పుడే అధిక భాగస్వామ్యం ఇవ్వడం, ప్రభావితం 
చేసేందుకు, విమర్శించెందుకు అవకాశాలు ఇవ్వడమే తప్ప, ప్రభుత్వాన్ని నియంత్రించడానికి 
ఎన్నడూ అవకాశమివ్వని పాత భావనను ఈ నూతన విధానం ఖచ్చితంగా అంతమొందించింది. 
కార్య నిర్వాహక వర్గాన్ని రూపొందించడానికి, తొలగించడానికి కూడా శాసనసభకు అధికార 
'మివ్వడమే ఈ నూతన భావ లక్ష్యం. తత్ఫలితంగా ప్రభుత్వం (aed. ప్రజల కొరకే 
కాకుండా ప్రజల ద్వారా కూడా రూపొందే ప్రభుత్వమవుతుంది. దేశ రాజకీయ వ్యవస్థల 
ప్రాతిపదికలో ఇటువంటి విధానపరమైన మార్పు తీసుకురావడం దేశ, ఆర్థిక, శాసన, 
పాలనానంస్థల మధ్యగల సంబంధాలలో కూడా మార్చు తీసుకువస్తుంది. 1919 సంస్కరణల 
చట్టానికి అనుగుణంగా రాష్ట్ర విత్త వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులలో, వ్యవస్థలో 
ఆనాటికున్న అంతర్గత లోపాలేఏీ లేవు. పైపెచ్చు ఈ వ్యవస్థ చక్కగా పనిచేయగరలిగేదే. 
ఆయితే దేశ ప్రభుత్వ వ్యవస్థలో చట్టం తీసుకు రాదల్చిన విప్లవాత్మకమైన మార్పు ఫలితంగా 
మొత్తం వ్యవస్థ అసమగ్రంగా తయారయి ఈ మార్పులు ప్రభావితమయ్యాయి. 


ఈ మార్పులు ప్రభావం, పరిధి, బెచిత్యం రాబోయే రెండు అధ్యాయాల విషయంగా 
ఉంటుంది. 


no 


అధ్యాయం XI 
మార్పు స్వభావం 


భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత (ప్రభుత్వాన్ని నెలకొల్పడం బ్రిటిష్‌ ప్రభుత్వ 
భవిష్యత్‌ విధాన లక్ష్యమని 1917 ఆగస్టు 20ప్రకటన పేర్కొన్నది. Sob - చేమ్స్‌ ఫర్డ్‌ 
రాజ్యాంగ సంస్కరణల నివేదిక ఈ ప్రకటనకు కార్యరూపం ఇచ్చేందుకు గల మార్గాల 
గురించి అన్వేషించింది. ఎంతోకాలంగా కాంగ్రెస్‌, లీగ్‌లు ఆందోళన చేస్తున్న బాధ్యతాయుత 
ప్రభుత్వం అన్న సూత్రం కాంగ్రెస్‌ - లీగ్‌లు ప్రకటించిన రాజకీయ సంస్కరణల 
పథకంలోలేదన్న విషయాన్ని ఆ నివేదిక స్పష్టం చేసి చూపింది. ఆ నివేదికలోని సుగుణాలలో 
అది కూడా ఒకటి. కాంగ్రెస్‌ - ho పథకం అమలు జరిగి ఉండినట్లయితే అది 
బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పి ఉండేది కాదు, దాని స్థానంలో పార్లమెంటేతర 
కార్య నిర్వాహక వర్గాన్ని అధికారంలో కూర్చోపెట్టి ఉండి ఉండేది. కాంగ్రెస్‌ - లీగ్‌ల 
రాజకీయ నాయకులు తమ పథకంలోని పొరపాటు ఏమిటో గ్రహించారు. అది వారి 
గొప్పతనమని చెప్పుకోవచ్చు. తమ పథకంలోని పొరపాటును గ్రహించి సంయుక్త నివేదికలోని 
ప్రతిపాదనలకు అనుకూలంగా తమ పథకాన్ని వారు రద్దు చేసుకున్నారు. అయితే వారు 
తిరిగి, ఒకే విడతలో దాదాపుగా అన్ని పరిపాలనా సంస్థలలోను కొంచెం ఇంచుమించుగా 
సంపూర్ణమైన బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అయితే 
నూతన రాజ్యాంగ నిర్మాతలు, ప్రకటనలో క్రమంగా అన్న పదాన్ని నొక్కి వక్కాణించడం, 
బాధ్యతాయుతం అన్న పదాన్ని నొక్కి వక్కాణించడం కంటే గొప్పది కాకపోయినా, 
దాదాపుగా అటువంటిదే నని వివరించారు. 


ఈ అభిప్రాయానికి అనుగుణంగా ప్రకటనలో పేర్కొన్న లక్ష్యాన్ని క్రమంగా సాధించే 
దిశలో ఒక ముందడుగుగా, రాష్ట్రప్రభుత్వాలలో పరిమిత న్వభావం కలిగిన బాధ్యతాయుత 
ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. భారతదేశం లోని కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతారహిత ప్రభుత్వాలుగా ఉండేవి. కేంద్ర శాసన సభ 
నియమావళిలో ఎటువంటి స్వభావం కలిగిన మార్పులను చేశారో అటువంటి స్వభావం 
కలిగిన మార్చులనే రాష్ట్ర శాననసభల నియమావళిలో కూడా చేశారు. శానననభల నియంత్రణకు 
లోనయ్యే అవకాశం లేకుండానే కార్యనిర్వాహక వర్గం శాననసభలను సంప్రదించే విధంగా 
ఈ మార్పులను చేశారు. ఒకే ఒక సందర్భంలో మాత్రమే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ 
యంత్రాంగాల స్వరూపం న్వల్పంగా భిన్నమైన రీతిలో ఉండేటట్లు రూపొందించారు. ఆ 





1. భారత ప్రభుత్వ బిల్లుపై జాయింట్‌ సెలెక్ట్‌ కమిటి నివేదిక 1919లో 209 dd 7వ పరా. 


260 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పని 1909, మింటో - మార్లే సంస్కరణల ద్వారా చేశారు. ఆ సంస్కరణల క్రింద కేంద్ర 
శాసనసభలో అధికారిక సభ్యులదే ఆధిపత్యంగా ఉండేది. కార్యనిర్వాహక వర్గ సభ్యులతో 
కలుపుకొని వారు స్థిరమైన మెజారిటిలో ఉండేవారు. రాష్ట్ర శాననసభలలో మాత్రం అధికారిక 
నభ్యులు ఆధిపత్యం అన్న సూత్రాన్ని వదిలి వేశారు. బడ్జెట్‌ రూపొందించే విధానానికి 
సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర శాసనసభలు 'అనునరించే పద్ధతి కేంద్ర శాసనసభ 
పద్ధతికి భిన్నంగా ఉండేది. ఆర్థిక నభ్యుడు ప్రతి క్యాలెండరు సంవత్సరం ప్రారంభంలో 
వివేరణలతో కూడిన ప్రాధమిక అంచనాలను కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టేవాడు. ఆ 
మరునాడు, తాను అవసరమని తలచిన మరికొన్ని అటువంటి వివరణలనే సభ ముందు 
ఉంచేవాడు. తదుపరి, (ఎ) ఏ ప్రతిపాదిత పన్ను సవరింపు పైనైనా, (0) ఏ ప్రతిపాదిత 
రుణంపై నైనా, (సి) స్థానిక ప్రభుత్వానికిచ్చే ఏ అదనపు గ్రాంటుపై నైనా సభ్యులు 
తీర్మానాలను ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాలపై ఓటింగ్‌ జరుగుతుంది. దాంతో భారత 
ప్రభుత్వ బడ్జెట్‌పై చర్చ్‌ మొదటి దశ ముగుస్తుంది. తదుపరి అంచనాలను గ్రూపుల 
వారీగా పరిశీలిస్తారు. దాంతో బడ్జెట్‌ చర్చలో రెండవదశ ప్రారంభమవుతుంది. ఈ దశలో 
కూడా, నిబంధనల ప్రకారం సభలో చర్చకు అనుమతించబడని అంశాలపై DX మరే 
ఇతర ఆదాయ, వ్యయ అంశాలపై నైనా సభ్యులు తీర్మానాలను ప్రవేశపెట్టే వీలుంది. 
తీర్మానాలను ప్రవేశపెట్టి, వాటిపై ఓటింగ్‌ జరిగిన తరువాత, ఆర్థిక సభ్యుడు మొత్తం 
చర్చను పరిగణనలోకి తీసుకుని తనకు ఆమోదయోగ్యమైన సవరణలు చేసి, తుది బడ్జెట్‌ను 
సభలో ్రవేశపెడతాడు. ఆప్పుడు మూడవదశ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఆర్థికనభ్యుడు 
బడ్జెట్‌పై చర్చ జరిగిన సమయంలో వచ్చిన సూచనలలో కొన్నిటిని ఎందుకు అంగీకరించారో, 
కొన్నిటిని ఎందుకు అంగీకరించలేదో వివరిస్తాడు. తదుపరి, బడ్జెట్‌పై సాధారణ చర్చ 
ప్రారంభమవుతుంది. అయితే ఈ దశలో ఎటువంటి తీర్మానాలను అనుమతించడం కాని. 
ఓటింగ్‌ తీసుకోవడం కాని ఉండదు. కేంద్ర శాసనసభలోని ఈ బడ్జెట్‌ ప్రక్రియకు రాష్ట్ర 
శాననసభలలోని బడ్జెట్‌ ప్రక్రియ కొంత భిన్నంగా ఉండేది. రాష్ట్ర అంచనాలకు సంబంధించి 
ఒక చిత్తు ముసాయిదాను రూపొందించడంతో రాష్ట్రాలలో బడ్జెట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
5,000 రూపాయిల వ్యయానికి మించిన అన్ని" ప్రాజెక్టుల అంచనాలతో కూడిన ఒక 
“షెడ్యూలు కూడా ఈ చిత్తు ముసాయిదాకు జతపరుస్తారు. ఈ పెడ్యూలులో రెండు 
భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో మంజూరైన అంకే తప్పనిసరి వ్యయాలకు 
సంబంధించిన అంగాలు ఉంటాయి. రెండవభాగంలో మంజూరు కాని eot తప్పనిసరి 
కాని వ్యయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ చిత్తు ముసాయిదాను భారత 
ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ ముసాయిదాలో ఆదాయ అంచనాలను భారత ప్రభుత్వం 
సరిదిద్దుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి అవి ఖర్చుచేయాల్సిన సగటు వ్యయాన్ని 
నిర్ణయిస్తుంది. అవసరమైతే పెడ్యూలులోని మొదటి భాగంలో ఉన్న అంశాలను సవరించడం 
కానీ, వాటికి అదనంగా చేర్చడం కాని చేస్తుంది. భారత ప్రభుత్వం సవరించి, స్థిరికరించిన 





మార్పు స్వభావం 261 





ఆదాయ, వ్యయ సంఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తారు. దాంతో రాష్ట్ర బడ్జెట్‌ 
ప్రక్రియలో మొదటిదశ ముగుస్తుంది. రాష్ట్ర శాసనసభలోని ఒక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 
ఈ ముసాయిదా బడ్జెట్‌ను నివేదిస్తుంది. దాంతో రెండోదశ మొదలవుతుంది. ఈ కమిటీలో 
అధికారిక సభ్యులు, అనధికారిక సభ్యులు సమాన సంఖ్యలో ఉండేవారు. అధికారిక 
సభ్యులను ప్రభుత్వం నామినేట్‌ చేసేది. అనధికారిక సభ్యులను సభలోని ఇతర సభ్యులు 
ఎన్నుకొనేవారు. రాష్ట్ర అర్థిక వ్యవహారాలకు బాధ్యుడుగా ఉన్న కార్య నిర్వాహక వర్గ 
సభ్యుడు ఈ కమిటీకి అధ్యక్షత వహించేవాడు. ఈ కమిటీలో చర్చలు అనిర్థష్టంగానూ. 
ఆంతరంగికంగానూ ఉండేవి. మెజారిటీ ఓటుతో నిర్ణయాలు తీసుకునేవారు. “షెద్యూలులోని 
రెండవ భాగంలోని తప్పనిసరి కాని వ్యయాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే ఈ 
కమిటీ పరిమిత మయ్యేది. అది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించిన సగటు వ్యయానికి 
మించని అంశాలైతేనే సవరణలు చేయడానికి, అప్పుడప్పుడూ కొత్త అంశాలను చేర్చడానికి 
కూడా ఈ కమిటీకి స్వేచ్చ ఉండేది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత కమిటీ 
తాను చేసిన మార్పులను ప్రభుత్వానికి నివేదించేది. దాంతో రాష్ట్ర బడ్జెట్‌ ప్రక్రియలో 
రెండవ దశ ముగిసేది. ఆర్థిక వ్యవహారాలకు బాధ్యుడుగా ఉన్న సభ్యుడు ఈ మొత్తం 
అంచనాలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడంతో మూడవదశ ప్రారంభమయ్యేది. అప్పుడు 
మొత్తం సభ ఆ బడ్జెట్‌ను పరిశీలించేది. ప్రతి గ్రూపుకు సంబంధించి, అంచనాలపైన 
ప్రతిపాదించిన తీర్మానాలను సభ చర్చించేది. తీర్మానాలన్నిటినీ చర్చించిన తరువాత 
ఓటింగ్‌ జరిగేది. చర్చల ఫలితాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేవారు. అయితే ఆ 
తీర్మానాలను ప్రభుత్వం తప్పనిసరిగా అంగీకరించాల్సిన వనిలేదు. తుది బడ్జెట్‌ను రాష్ట్ర 
ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టడంతో నాలుగవ దశ మొదలయ్యేది. శాసనసభ చేసిన 
కొన్ని సూచనలను ఎందుకు అంగీకరించినదీ, కొన్నిటిని ఎందుకు అంగీకరించనిదీ ప్రభుత్వం 
తన వివరణలో తెలిపేది. తదుపరి చర్చ జరిగేది. అయితే ఈ దశలో తీర్మానాలను 
అనుమతించడం కాని, బడ్జెట్‌పై ఓటింగ్‌ తీసుకురావడం కాని జరగదు. కార్యనిర్వాహక 
వర్గం ఆమోదించిన విధంగా యధాతధంగా బడ్జెట్‌ను శాసనసభలో ఆమోదించేవారు. 
కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణంలోను, ప్రక్రియలోనూ ఉన్న ఈ తేడాల 
మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభలకు, కేంద్ర ప్రభుత్వం fot తక్కువ 
బాధ్యతారహితంగా ఉన్నాయని అనుకోకూడదు. 1909 నుండి కేంద్ర శాసనసభలో మాదిరిగా. 
రాష్ట్ర శాసనసభలో అధికారిక సభ్యులు మెజారిటిలో లేరన్నది వాస్తవమే. అయితే ఆచరణలో 
కార్యనిర్వాహక వర్గానికి ఇది ఏ మాత్రం అడ్డంకిగా లేదు. ఎందుకంటే, అనధికారిక 
సభ్యులలోని నామినేకెడ్‌ సభ్యులకు, అధికారిక సభ్యులకు ఉన్న తేడా ఆచరణలో పై పై 
తేడాగా మాత్రమే ఉంది. వారిరువురికి శాసనసభలో స్థానాలు కల్పించేది ప్రభుత్వమే. 
ప్రభుత్వ ఆమోదం తోనే వారిరువురూ శాసనసభ్యులు కాగలుగుతారు. ప్రభుత్వ నియామక 
సభ్యులుగా వారెల్లప్పుడూ ప్రభుత్వ పక్షాన్నే ఓటు వేసేవారు. wot, సిద్ధాంతపరంగా 


262 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాకపోయినా ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో స్థిరమైన మెజారిటీని కలిగి ఉండేది. 
సిద్ధాంతపరంగా, ఆచరణపర్‌ంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర న శాసనసభలో ఎంతో స్థిరమైన 
mood కలిగి ఉండేదో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆచరణలో అంత మెబారిటీన కలిగి 
ఉండేది. కార్య నిర్వాహక వర్గరపై శాసనసభకు ఎక్కువ నియంత్రణను ఇచ్చే విషయంలో 
కూడా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్‌ను ఆమోదించే ప్రక్రియలో ఏమంత స్పష్టమైన మెరుగుదల 
లేదు. ఈ రెండు సభలలో కూడా బడ్జెట్‌ అవసరాలకు సంబంధించి మార్పులు చేర్చులు 
చేసే విషయంపై ముందుగా చర్చించే సదుపాయాన్ని సభ్యులకు కల్పించాలన్నదే లక్ష్యం. 
'శేంద్రబడ్జెట్‌లోకంకే. రాష్ట్రబడ్జెట్‌ విషయంలో మాత్రమే ఈ సదుపాయాన్ని తొలిదశలో 
ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. అయితే బడ్జెట్‌ వై కేంద్ర శాసనసభ చేసే తీర్మానాల 
మాదిరిగానే రాష్ట్ర బడ్జెట్‌పై రాష్ట్ర శాసనసభ చేసే తీర్మానాలు కూడా కార్య నిర్వాహక 
వర్గానికి చేసే హేచనలు మాత్రమే. ఈ వాస్తవం దృష్ట్యా బడ్జెట్‌ ప్రక్రియలో ఉన్న తేడా 
$5556 కార్య నిర్వాహకవర్గంపై అధిక నియంత్రణను ఇవ్వలేకపోయింది. రాష్ట్ర బడ్జెట్‌లో 
తప్పనిసరి కాని ఆదాయ, వ్యయభాగాల్ని రూపొందించే సదుపాయం ఒక కమిటీకి ఇచ్చినా. 
'అది కూడా కార్య నిర్వాహకవర్గం పై శాసనసభకు చెప్పుకోతగినంత నియంత్రణను ఇవ్వలేదు. 
తప్పనిసరి కాని వ్యయానికి సంబంధించిన ఏ అంశాన్నయినా తప్పనిసరి అంశాల వర్గంలోకి 
మార్చుకునే అధికారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ కమిటి పరిధిని ఎల్లప్పుడూ 
నియం'త్రించగలుగుతూ ఉండేది. దినితోపాటుగా, ప్రభుత్వ అధిక వ్యవస్థకు సంబంధించిన 
సాధారణ సూత్రాలపై ఆధారపడి అమలులో ఉండే బడ్జెట్‌ ప్రక్రియకు చెందిన అతర 
నియమాలు కూడా, అదనపు వ్యయం లేదా వ్యయం మార్పు పథకాలను ప్రతిపాదించడంలో 
ఈ కమిటీకి అధికారాలను నేరుగా నియంత్రించే విధంగా ఉండేవి. పునరావృత ఆదాయ- 
వ్యయ పెరుగుదల రేటును పరిగణనలోకి తీసుకుని మాత్రమే పునరావృత వ్యయాలు 
అయ్యే పథకాలను ప్రతిపాదించాలనే నియమం పెట్టారు. ఈ నియమాన్ననుసరించి పునరావృత 
వ్యయాలు ఉన్న ప్రతిపాదనలను తన దృష్టిలో అవసరమే అనిపించినా ఈ కమిటి 
ఉపసంహరించుకోవాల్సి వచ్చెది. దీనికి భిన్నంగా కార్య నిర్వాహక వర్గం చేసే ఇటువంటి 
ప్రతిపాదనలు చాలా సులభంగా ఆమోదం పొందగలిగేవి. భారత' ప్రభుత్వం నుండి 
ముందుగా అనుమతిని పొందే మార్గం ద్వారా కార్యనిర్వాహకవర్గం చేసే (ప్రతిపాదనలు 
ఆమోదముద్రను పొందగలిగేవి. తత్ఫలితంగా కొత్త నిబంధనల క్రింద ప్రవేశపెట్టిన కొన్ని 
రాష్ట్ర బడ్జెట్లలోనూ ఈ కమిటీకి వదలివేసిన ఈ 'శేటాయించని' నిధి మొత్తం బడ్జెట్‌ 
వ్యయంలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని భాగంగా ఉండేది. రాష్ట్ర శాననసభకు 'కార్యనిర్వావకవర్గం 
వాస్తవంలో ఏ విధంగానూ లొంగి ఉండాల్సిన అవసరం లేకుండా ఉండేది. 
భారతదేశంలోని కేంద్ర (ప్రభుత్వానికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య నున్న 
15595 నంబంధాలను పూర్తిగా మార్చకుండా రాష్ట్రాలలో నిజమైన బాధ్యతాయుత ప్రభుత్వాన్ని 
ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. 1909 చట్టం ఆమోదించక ముందు ఈ రెండు ప్రభుత్వాలకు 


మార్చు న్వభావం 263 





మధ్య ఉన్న సంబంధం పూర్తి అధీన సంబంధం. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి 
పూర్తి అధీనంలో ఉండేవి'. ఈ ఆధీన సంబంధం మూడురకాలుగా wo శాసన పరంగా, 
ఆర్థిక పరంగా, పాలనాపరంగా ఉండటాన్ని మనం చూడవచ్చు. వీటిలో ఆర్థిక పరమైన 
అధీనం ఎంత గట్టిదో మనం చూసాం. ఆదాయ, వ్యయాలపై భారత ప్రభుత్వానికి వచ్చిన 
నియంత్రణ, మొత్తం ఆదాయాలను ఒకటిగా పరిగణించి వాటిని యావత్తు భారత ప్రభుత్వ 
ప్రయోజనాలకు వినియోగించాలనే పార్లమెంటరీ చట్టాల ద్వారా, సంక్రమించింది. కొన్ని 
ప్రత్యేక ఆదాయ వనరులను కొన్ని ప్రత్యక అభిలభోరత ప్రయోజనాలకు లేదా రాష్ట్రాల 
(ప్రయోజనాలకు మాత్రమే పూర్తిగా ఉపయోగించాలనే విధంగా ఈ నియమాన్ని ఖచ్చితంగా 
'రూపొందించాలనే విధంగా ఈ నియమాన్ని ఖచ్చితంగా రూపొందించని మాట నిజమే. 
అలా చేసి ఉన్నట్లయితే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధి అపాధ్యమై ఉండేది. అయితే, రాష్ట్ర 
(ప్రభుత్వాలు సృష్టించిన ఆదాయాలపై వాటికి స్వతః సిద్ధంగా ఏర్పడే చట్టపరమైన హక్కును 
తోని పుచ్చే ప్రభావాన్ని కూడా ఈ నిబంధన కలిగించేగలిగింది. స్థానిక స సంస్థలు విధించే 

నిక పన్నులతోపాటుగా మొత్తం (MS ఇండియాలోని పన్నులను భారత్‌ ప్రభుత్వం 
పూర్తిగా నియంత్రించేది. చట్టం ద్వారా మాత్రమే పన్నులు విధించాలి. అయితే, భారత 
ప్రభుత్వం పూర్వానుమతి లేకుండా "భారతప్రభుత్వపు ప్రజా రుణాన్ని (ప్రభావితం చేసే 
చట్టాన్ని, లేదా సుంకాలను లేదా భారత ప్రభుత్వ ప్రయోజనాల కోసం కౌన్సిల్‌లోని 
గవర్నర్‌ జనరల్‌ చేత విధించబడి తాత్కాలికంగా అమలులో ఉన్న ఏ సుంకాన్ని గాని 
లేదా పన్నును గాని పరిశీలించకుండా రాష్ట్ర శాసనసభలను చట్టం నిలోధించింది. 


దీని నవజ పరిణామంగానే అఖిల భారత ఆదాయాలన్నీ అఖిల భారత అవసరాలకోసం. 
చట్టపరంగా కుదువ పెట్టబడ్డాయి. ఏదైనా ఒక కొత్త ఆదాయవనరును కనుగొని దానిని 
రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు రాష్ట్రం శాననం రూపొందించదలిస్తే దానిని 
చట్టం అడ్డుకోదు. అలా కొత్త ఆదాయ వనరును కనుగొనగల చాతుర్యం రాష్ట్రానికి ఉండనే 
ఉంటుంది. అయితే అటువంటి సందర్భంలో కూడా అందుకు సంబంధించిన పథకాన్ని 
అమలు చేసేముందు, దానికి భారత ప్రభుత్వ ఆర్థికశాఖ అనుమతిని పొందాల్సి ఉంటుంది. 
ఆ పథకాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించకుండా భారత ప్రభుత్వ ఆర్థికశాఖ దానికి అనుమతి 
నివ్వదు. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరుల పరిధిలోకి ఆది చొచ్చుకు వస్తోందని భావిస్తే 
దానికి అనుమతి నివ్వరు. "భారత గవర్నర్‌ జనరల్‌ పూర్వానుమతి లేకుండా ఒక కొత్త 
కార్యాలయాన్ని సృష్టించడానికి కాని, జీతం కాని, భత్యంకాని, గ్రాట్యుయిటీ కాని మంజూరు. 





V భారత రాజ్యాంగ సంస్కరణలపై నివేదిక. సిడి. 1018 లో 9109. వాష్టర్‌ V 

2. అయితే దీనికి ఒక ప్రస్పుటమైన మినహాయింపు ఉంది. చట్టం అనుమతి లేకుండానే భారతదేశంలో 
భూమిశిస్తు వసూళ్ళు చేయబడింది. రాష్ట్ర శాననసభ పరిధిమేండి భూమిశిస్తు మినహాయించబడింది. 
ఆచరణలో ప్రభుత్వ ఆదాయంలోని 4) నుండి 50 శాతం ఆదాయంపై ఏ రకమైన నియంత్రణా 
లేకుండా చేసింది. 


264 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





చేయటానికి గాని ఏ రాష్ట్ర గవర్నర్‌కూ అధికారం లేదు" అని చట్టంలోని నిబంధన తిరిగి 
“పేర్కొంటున్నది. 

చట్టంలోని ఈ నిబంధన రాష్ట్రాల వ్యయంపై భారత (ప్రభుత్వానికి నియంత్రణ 
వాక్కును ఇచ్చింది. ఈ వాక్కును DIS సర్వీసు నియమాలు, సివిల్‌ అక్కౌంట్‌ నియమావలి, 
పబ్లిక్‌వర్క్‌ నియమావళివంటి పలు ఆజ్ఞా నియమావళుల ద్వారా అది వినియోగించేది. 
ఆడిట్‌, అక్కౌంట్లకు ఒకే విధమైన వ్యవస్థను నిర్వహించడం, ప్రజాధనాన్ని జమచేసి లెక్క 
ప్రకారం తీనుకోవడం, ఆర్థికవ్యవస్థ తదితర విషయాలు వంటి విత్త వ్యవవారాల యంత్రాంగంతో 
ఈ నియమావళులు పాక్షికంగా వ్యవవరించేవి. అయితే అదే సమయంలో కొత్త నియమకాలు 
చేయడం, లేదా వేతనాలు పెంచడం, నియామకం, పదోన్నతి, శెలవులు, DETAI వంటి 
అంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల అధికారులపై అవి కచ్చితమైన అవరోధాలను 
విధించేవి. ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడు రూపొందించే 
నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అంగీకరించి wie» చేసి తీరాలి. నిర్ణీత 
పరిమితులకు లోబడి పోర్ట్‌ ట్రస్ట్‌లు, మున్సిపాలిటీ బుణాలను పొందవచ్చు. కాని, భారత 
దేశ ఆదాయాలన్నీ చట్టపరంగా ఒకటే అయి అవి, అవిభాజితమవడం వల్ల, భారత 
ప్రభుత్వ ప్రయోజనాల కోసం చేసే రుణాలకు అవి హామికావడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు 
ప్రత్యేకంగా వామి ఇచ్చి రుణాలను పొందేందుకు ప్రత్యేక వనరుల౦టూ 'ఏమాలెవు. 


రాష్ట్రాలకు నిర్దేశించిన ఆర్థిక పరిమితులలో కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ 
నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వెచ్చ లేదు. ఎందుకంటె రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు రాష్ట్ర 
ఆదాయాలపై కాకుండా రాష్ట్ర అవసరాలపై ఆధారపడి ఉన్నాయి. అప్పుడు కేంద్ర నియంత్రణ 
తప్పనినరి అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం దివాళాతీయడాన్ని భారత ప్రభుత్వం అనుమతించదు. 
అయితే రాష్ట్ర దివాళాకు భారత ప్రభుత్వానిదే బాధ్యత అయినప్పుడు దాని వ్యయాన్ని 
నియంత్రించే పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉండి తీరాలి. ఆదాయాలకు సంబంధించి, 
రాష్ట్ర ఆదాయాలలో భారత ప్రభుత్వం వాటా తీసుకున్నంత కాలమూ రాష్ట్రాల బడ్జెట్‌ 
అంచనాలలోనే కాకుండా పాలనా వ్యవహారాల వివరాలలో కూడా జోక్యం చేసుకోవాలనే 
ధృఢ సంకల్పం వారికి ఉంటుంది. ఉదాహరణకు భూమిశిస్తు పై వారికున్న ఆసక్తి భూమిశిస్తు 
ఒప్పందాలపై జాగరూకమైన అజమాయిషేకి తప్పని సరిగా దారితీసింది. పెట్టబడులు 
"పెట్టాల్సిన నీటి పారుదల వంటి ఆదాయవనరుల విస్తరణ, అభివృద్ధి విషయాలలో ఈ 
నియంత్రణ మరింత కఠినంగా మారింది. 

రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు ఇదే రీతిలో చట్టపరమైన నియమనిబంధనలకు 
లోనయ్యాయి. చట్టపరంగా ఖాయమైన నిబంధనలకు సంబంధించినంత వరకూ, 25) 
పరిధిలోనే రాష్ట్ర శాసన సభల శాసనాధికారంగా స్వతంత్రతను కలిగి ఉందన్నది నిస్సందేహం. 
అయితే వాస్తవంలో స్తానిక శాసనసభల శాసనాధికారం రెండు రకాలుగా తగ్గించబడుతుండేది. 


మార్చు న్వభావీం 265 





అస్థిత్వంలో కేంద్ర శాసనసభకన్నా cis సభల వయసు తక్కువ. అధిక భాగం రాష్ట్ర 
శాసననభలు మరీ తక్కువ వయసు కలగి ఉన్నాయి. ఈ కారణంగా వాటికి సంబంధించిన 
రంగంలో కూడా ఎక్కువ భాగాన్ని కేంద్ర శాసనసభ, చట్టాల ద్వారా ఆక్రమించుకున్నది. 
'దేశమంతటికీ ఉమ్మడి శాసనాలు చేసే అధికారాన్ని శేంద్ర శాననసభ ఎప్పుడూ తన దగ్గరే 
పెట్టుకుంది. ఇన్ని విధాలుగా రాష్ట్ర శాసనసభల శాసనాధికారం తగ్గించబడేది. ఇది పోగా 
మిగిలిన రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికున్న శాసనాధికారం కూడా, అన్ని భారత శాసనాలను 
నియంత్రించేందుకు భారత రాజ్యకార్యదర్శికి పార్లమెంటుకు గల అధికారం ద్వారా పరిమితం 
చేయబడేది. ఈ అధికారాన్ని కార్యనిర్వాహక ఆజ్ఞల ద్వారా అమలు జరిపేవారు. రాష్ట్ర 
శాసనసభ ప్రవేశ పెట్టదలచిన శాసనాలన్నిటినీ భారత రాజ్యకార్యదర్శి (భారత (ప్రభుత్వం) 
పూర్వానుమతిని తప్పనిసరిగా పొందాల్సి వచ్చే విధంగా ఈ కార్యనిర్వాహక use 
ఉండేవి Xe) సభ్యులు (ప్రవేశపెట్టే బిల్లులకు ఈ ఆజ్ఞలు వర్తించనిమాట నిజమే 
అయితే. ఏ బిల్లు అయినా శాసనసభ అనుమతితోనే ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అనేక 
సందర్భాలలో vá (ప్రభుత్వం కనుక తలచుకొన్నట్లయితే D బిల్లువైనా శాసనసభలో 
'ప్రవేశపెట్టనీయకుండా నిరోధించ గలిగే శక్తిని కలిగి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే 
ఆజ్ఞల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను ఎంత శక్తివంతంగా నిరోధించగలిగేదో 
అరెత శక్తివంతంగానూ ప్రైవేట్‌ బిల్లులను కూడా నియంత్రించ గలిగేది. 

చట్టప్రకారం వాస్తవ పాలనా విధులను నిర్వహించడంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం 
భారత ప్రభుత్వ ఆజ్ఞలను శిరసావహించాల్సి వచ్చేది. తమ కార్యకలాపాల గురించి ప్రతి 
రాష్ట్ర ప్రభుత్వమూ '్రద్ధగా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి సమాచారం అందించేది. 
తనే అభిప్రాయంలో భారత ప్రభుత్వానికి నివేదించాలి అని అనుకున్న అన్ని విషయాల 
గురించి, లేదా భారత ప్రభుత్వం తనను సమాచారం పంపమని కోరిన విషయాల గురించి 
ప్రతిరాష్ట ప్రభుత్వమూ భారత ప్రభుత్వానికి నమాచారాన్నందించేది. అలా ఎందుకు జరిగేదీ 
ot; చట్టంలో రాష్ట్ర పాలనకు సంబంధించిన అన్ని విషయాలలోను ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని 
భారత ప్రభీత్వ నియేంత్రణ, అజమాయిషీ పర్యవేక్షణ క్రింద ఉంచారు. పాలనలో సారూప్యత 
కోసం, భారత ప్రభుత్వం ఈ పాలనా నియంత్రణను వినియోగించేది. అనేక విధాలుగా 
భారత దేశం ఆవిభాజితమైన, ఒక దేశమన్న విషయం సుస్పష్టమే. అవిభాజితమైన ఈ 
అఖండ దేశంలో అత్యధిక పాలనా వ్యవహారాలను సారూప్యత కలిగిన తీరులో 
నిర్వహించవలసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆజ్ఞలను అమలుచేసే సివిల్‌ సర్వీస్‌ అధికారులు 
రాజ్యకార్యదర్శి నిర్ణయించిన నిబంధనల మేరకు ఇంగ్లాండ్‌ నుండి నియమితులయ్యేవారు. 
వారి సర్వీసు నిబంధనలపై ప్రభావం కలుగచేసే ఏ అంశాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే 
ఏీలుండేదికాదు. అలాగే దేశవ్యాప్తంగా వాణిజ్యాభివృద్ధి, పరిశ్రమలు, శాస్త్రవిజ్ఞానం మొదలైన 
వాటికి సంబంధించిన విషయాలు కూడా భారత ప్రభుత్వం ద్వారా సారూప్య విధానాల 
రూపకల్పనకు, అమలుకు అనుకూలంగా ఉండేవి. యావద్భారత దేశానికి సంబంధించిన 


208 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రనంగాలు, సంపుటం -a 





వాణిజ్యం, పరిశ్రమల వై ఒక చట్టం చేయడం ద్వారా కూడా గనులు, (ప్రేలుడు పదార్థాలు, 
ఆదాయపు పన్ను, భీమా, కాపిరైట్‌, పేటెంట్‌ హక్కులు, గణాంక వివరాలు మొదలుగు 
విషయాబన్నిటి నిర్వహణా బాధ్యత వారి విచక్షణకు వదలివేసే అవకాశం ఉండేది. పాలనా 
వ్యవవారాలకు సంబంధించి వ్యవస్థికృతమై ఉన్న ధోరణులను, అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి 
రాష్ట్ర ప్రభుత్వాలు అధీనాలై ఉండేవి. అంతేకాదు, ఏ కొత్త విధానాన్ని రూపొందించేందుకూ 
చొరవ చూపే స్వేచ్చ వాటికి ఉండేది కాదు. కొత్త ugo జారీ చేయడం ద్వారా 
యావద్భారత దేశానికి సంబంధించిన విధానాలను రూపందించింది. సంస్కరణలను 
చేపట్టి బాధ్యత ప్రత్యేకంగా తన విధేనని కేంద్ర ప్రభుత్వం భావించేది. ఈ ఆజ్ఞలను 
సమర్థవంతంగా అమలు జరిపెందుకు తరచుగా ఈ అజ్జలతో పాటుగా పెద్ద మొత్తాలలో 
నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు. కొత్త విధానంలోని ఒక ప్రత్యేక అంశాన్ని 
ముందుకు తీసుకువచ్చేందుకు ఈ నిధులను ఖర్చు చేయాలని కట్టుదిట్టమైన ఆదేశాలుకూడా 
జారీ అయ్యేవి. దీంతో పాటుగా. వ్యవస్థలోకి ఆకస్మికంగా చొప్పిరనిన ఈ నూతన నిధులు, 
విధులు సక్రమంగా నిర్వహిస్తూ. లక్ష్యాన్ని" సాధించే విధంగా చూసేందుకు కొత్త నలవోదారులను 
లేదా పర్యవేక్షక అధికారులను భారత ప్రభుత్వం చాలా తరచుగా నియమించేది. 


నటువంటి భారత ప్రభుత్వ బంధనాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చిక్కుబడి ఉన్నంతకాలం 
రాష్ట్రాలలో బాధ్యతాయుత ప్రభత్వం ఏర్పడటం సాధ్యంకాదు. ఏ ప్రభుత్వం ఒకే సమయంలో 
ఇరువురు యజమానులకు సేవ చేయలేదు.' రాష్ట్ర ప్రభుత్వాలను భారత ప్రభుత్వానికి 
అధీనమై ఉంచి, అదే సమయంలో వాటిని ప్రజా శాసనసభలకు జవాబుదారీ modes 
చేయడమన్నది సిద్ధాంతపరంగా అనంబద్ధమైన విషయం. ఆచరణపరంగా 'దుష్పలితాలను 
ఇచ్చేది అవుతుంది. అటువంటి ద్వంద్వ ప్రమాణాల ప్రభుత్వంలో కొన్ని విషయాలలో రాష్ట్ర 
శాసనసభల అభిలాషలు భారతప్రభుత్వ అభిలాషలకు అనుగుణంగా ఉండక పోవచ్చు. 
అటువంటి సందర్భాలలో ఎవరి ఆజ్ఞలను అనుసరించాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియని 
పరిస్థితి ఏర్పడవచ్చు. శాసన సభల అభిలాషకు అనుగుణంగా ప్రవర్తిస్తే భారత ప్రభుత్వం 
పట్ల తాను నిర్వహించాల్సిన విధిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినట్లవుతుంది. అటువంటి 
పరిస్థితి ఏర్పడి ఘర్షణ తలఎత్తిన ఘటన ఒకటి ఉదాహరణగా నమోదైకూడా ఉంది.? 


మింటో - మార్లే సంస్కరణలు చర్చిస్తున్న సమయంలో e ఘటన బరిగింది. 
విద్యా శాఖ సిబ్బందికి సంబంధించి కొన్ని నిధులను భారత ప్రభుత్వం నుండి మంజూరు 
చేయించుకోవడంలో బొంబాయి. ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ఈ ఘటన జరిగింది. 
దీనికి సంబంధించిన (ప్రతిపాదనలు స్థానికంగా ప్రజాదరణ పొందాయి. వీటిని 
Vo అధీనరాస్తాయి అనేది రాష్ట్రాల హోదాను బట్టి ఉంటుందనే విషయాన్ని Adoro దహ 
సంబంధిరచిన వివరాలను Soaig నివేదిక Jo య 3549 పాప 
2 సంయుక్త నివేదిక "పే 756 





మార్చు స్వభావం 267 





అమోదించాలంటూ బొంబాయి శాసన సభలో ఎన్నికైన ఒక సభ్యుడు తీర్మానాన్ని ప్రవేశ 
పెట్టాడు. తదుపరి శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆ తీర్మానాన్ని బొంబాయి. 
ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం శాసనసభ మద్దతు ఉందన్న |ప్రాతిపదికపైన బొంబాయి. 
ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను తిరిగి భారత ప్రభుత్వానికి నివేదించింది. కాని, ఇటువంటి 
ఎత్తుగడలు నియమ విరుద్ధమంటూ “తమ అధికారాన్నంతటినీ ఉపయోగించి భారత 
ప్రభుత్వ నిర్ణయం అమలు జరిగేటట్లుగా తీర్మానాల పట్ల వ్యవహరించడమే స్థానిక ప్రభుత్వ 
బాధ్యత" అని భారత ప్రభుత్వం రాజ్యకార్యదర్శి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే, 
నూత్రప్రాయంగా శాసనసభ అ తీర్మానాన్ని అంగీకరించినా అటువంటి, తీర్మానాన్ని 
వ్యతిరేకించాలని చెప్పారు. 

అందువల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలను 
అధీనులుగాచేసే ఈ గట్టి బంధాలే ప్రధాన అవరోధాలు. రాష్ట్ర శాసనసభలకు రాష్ట్ర 
ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండేటట్లు చేయాలంకే ముందుగా చేయాల్సింది రాష్ట్ర 
ఆర్థిక, శాసనపాలనా రంగాలలో జోక్యం చేసుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం కలిగి 
ఉన్న అధికారాలను తగ్గించడమే. 

రాజ్యాంగ సంస్కరణల నివేదిక రచయితలు ఈ అంశాన్ని స్పష్టంగా ఇలా చెప్పారు. 

“కొత్త వ్యవస్థను నిర్మించేందుకు ముందుగా మేం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను, 
కనీసం అందులోని ఒక భాగాన్నయినా నిర్మూలించాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఉన్న 
బింధనాలను చేధించి, విభజన రేఖలను ఏర్పరచి అవి సం|క్రమించేటట్లు చేయడమే మా 
పని. భారత ప్రభుత్వం అధికారాలను ఇవ్వాలి. రాష్ట్రాలు వాటిని తీసుకోవాలి. ఎందుకంకే. 
అప్పుడు మాత్రమ రాష్ట్రాలలో విస్తరిస్తున్న స్థానిక శారీరక నిర్మాణమనేది తన ఊపిరి 
తిత్తులకు కావల్సిన గాలిని పీల్చుకుని జీవించగలుగుతుంది" 

అందువల్ల రాష్ట్రాల స్వాతంత్ర్య పథకం అనేది కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 
ఆర్థికపరంగా, విధుల వరంగా నంతృప్తికరమైన విధబనను ఏర్పరచడం ద్వారానే ఏర్పడుతుంది. 
ఈ రెండింటిలోనూ విధులపరంగా విభజనను ఏర్పరచడమనేది తులనాత్మకంగా సులభమైన 
పని. అవసర విధుల విభజనకు వీలుగా భారతప్రభుత్వం ఈ (క్రింది సూత్రాలను 
రూపొందించింది. 


7. ప్రస్తుతం భారత ప్రభుత్వపాలన (క్రింద నేరుగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ 
అంశాలకు సంబంధించిన పాలనా వ్యవవారాలను చూసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా 





X oos నివేదిక పే. 101 
2, ఫంక్షన్స్‌ కమిటీ (విధుల కమిటి)కి భారత ప్రభుత్వం సమర్పించిన మెమోరాండం. ఆ కమిటి నివేదికలోని 
అనుబంధం 11. సిఎం.డ 1919 లోని 103. 


268 TS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





సిబ్బందిని నిర్వహిస్తోంది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం లేదు. ఈ తరగతికి 
చెందిన అంశాలను చాలా సులభంగా గుర్తించవచ్చు. దీనికి భిన్నంగా మరో కొసన 
పూర్తిగా స్థానికమైన అంశాలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన పరిస్థితులలో 
రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఇటువంటి వాటిని సాధారణంగా రాష్ట్రాలకు కేటాయించ 
దగిన అంశాలుగా గుర్తించవచ్చు. 


తి. అయితే, ఈ రెండు తరగతుల మధ్య ఎటు నిర్ణయించలేని విస్తారమైన రంగం 
ఉంది. వీటికి సంబంధించిన వర్గీకరణ సూత్రాన్ని నిర్ణయించే ముందు వీటిని మరింతగా 
పరిశీలించాల్సిన అవనరం ఉంది. ప్రస్తుతం భారత ప్రభత్వం శాసనపరంగా పాలనాపరంగా 
అంతిమ నియంత్రణను కలిగి ఉన్న అంశాలన్నీ ఈ రంగంలో ఉన్నాయి. అయితే, 
ఆచరణలో వీటికి సంబంధించిన పాలనను వాస్తవానికి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో 
వివిధ స్థాయిలలో పంచుకుంటోంది. అనేక అంశాల విషయంలో ఈ అధీకార బదలాయింపు 
అనేది ఇప్పటికీ విస్తృత స్తాయిలో ఆచరింపబడుతోంది. వీటికి సంబంధించి భారత 
పభుత్వం అనుసరిస్తున్న (ప్రమాణమేమిటం™ే, ఏ సందర్భంలోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు 
అనేవి ఖచ్చితంగా భారత ప్రభుత్వ ఏజెంట్లు గానే ఉండాలి, లేదా అవి గుర్తించిన 
అధికారాన్ని కలిగి ఉండాలి (క్రింద చెప్పిన 'జోక్యం చేసుకునే రీజర్వేషన్‌ అధికారాలకు 
లోబడి) ఈ ప్రమాణాన్ని పర్తింపచేయడంలో ప్రధాన నిర్ణాయక అంశం, ఇప్పటికీ 
అచరింపబడుతున్న అధికార బదలాయింపు స్థాయికాదు. అధికొర బదలాయింపు స్థాయి 
అనేది వీలును బట్టి ఉండవచ్చు. మొత్తంగా భారతీ దేశ ప్రయోజనాల (అన్ని సందర్భాలలోనూ. 
ఈ ప్రయోజనాలే vá ప్రయోజనాలకంచే ఎక్కువ) లేదా అత్యధిక ప్రాధాన్యం కలిగిన 
రాష్ట్ర ప్రయోజనాలా అనేదే ప్రధాన నిర్ణాయక కారకంగా ఉంది. 


“ఒక ఏజెంట్‌కు ఇప్పటికే అధికార బదలాయింపు విస్తృత స్థాయిలో జరిగి ఉండవచ్చు. 
అంత మాత్రం చేత ఆ ఏజెన్సీ లేదా ఆ ఏజెంట్‌కు స్వతఃసిద్ధమైనే అధికారాలు ఉన్నాయని 
అనుకోవడానికి దారి తీయకూడదు." 


“రాష్ట్ర ప్రయోజనాల అత్యధికంగా ఉన్న అంగాలన్నిటినీ రాష్ట్రాలకు చెందిన అలాలుగా 
పరిగణించాలి. ఈ అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని స్వీకరించాలి." 


అని పేర్కొంటూనే "రాష్ట్రేతర (ప్రయోజనాలు అత్యధికంగా ఉండే అంగాన్ని Toas 
సంబంధించిన అంశంగా పరిగణించాలని ఈ సూత్రాలలో చెప్పారు. 


అఖిలభారత - రాష్ట్ర అంశాలను విభజించడానికి నియమించిన ఫంక్షన్స్‌ కమిటి 
(విధుల సంఘం) ఈ సూత్రాలను అంగీకరించింది. ఈ కమిటీ చేసిన సూచనలను 
స్వేల్పనవరణలతో 1919 భారత ప్రభుత్వ చట్టం సెక్షన్‌ 45-ఎ క్రింద సంక్రమణ నియమాలలో 
పొందు పరిచారు. బాధ్యతాయుత ప్రభుత్వ విధానాన్ని అవి ఆచరణలోకి తెచ్చాయి. దేశ 


మార్చు స్వభావం 269 





రాజ్యాంగ చట్టంలో ఒక భాగంగా చేశాయి. తత్ఫలితంగా రాష్ట్రాలకు సంక్రమిస్తున్న 
అంశాలు. సేవలుగా మారి వాటిపై రాష్ట్రాలకు గుర్తించబడిన తమ స్వంత అధికారం 
లభించింది. 1833 కు ముందెన్నడూ ఇటువంటి అధికారం వాటికి లేదు. ఈ సంక్రమణ" 
నియమాల ప్రకారం ఈ క్రింది అంశాలను రాష్ట్ర అంశాలుగా ప్రకటించడం జరిగింది. 


రాష vora 
Y 





స్థానిక స్వపరిపాలన: మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటు, అధికారాలకు సంబంధించిన 


అన్ని విషయాలు, ట్రస్టులు. జిల్లాబోర్డులు, గనుల ఆరోగ్య బోర్డులు, స్థానిక స్వపరిపాలన 
కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇతర స్తానిక సంస్థల అభివృద్ధి, 1910 కంటోన్‌ 
మెంట్ల చట్టం క్రింద వచ్చే అంశాలు మినవ వీటికి సంబంధించిన మిగిలిన అన్ని 
విషయాలు స్థానిక స్వపరిపాలనా అంశంలోకి వస్తాయి; అయితే ఇవి 
a రాష్ట్ర ప్రభుత్వాల నుండి తప్ప మరో ఇతర సంస్థల నుండి ఇవి తమ 
అధికారాలను పొందవు. 
b. — ఈ సంస్థలు విధించే పన్నులు షెడ్యూల్డ్‌ టాక్స్‌ నియమాల [వ షెడ్యూలులో 
చేర్చరు. 
ఈ రెండు అంశాలకు సంబంధించి భారత శాసనసభ చేసే శాసనాలకు ఈ 
సంస్థలు లోబడి ఉంటాయి. 
2. వైద్యపాలన: ఆస్పత్రులు, బెషధశాలలు, శరణాలయాలు, వైద్య విద్యాసదుపాయం 
3. ప్రజా ఆరోగ్యం, పారిశుధ్యం, కీలక గణాంకాల సేకరణ: అంటువ్యాధులు, 
సాంక్రమిక వ్యాధులకు సంబంధించి భారత దేశ శాసనసభ చేసే శాసనానికి లోబడి, ఆది 
విధించే పరిమితుల మేరకు ఈ అంశం ఉంటుంది. 
4. బ్రిటిష్‌ ఇండియాలోని పుణ్యక్షేత్రాలు! 
5. విద్య: 
ఎ. ఈ క్రింది అంశాలు మినవాయించబడతాయి. 
io బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం; అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం; 
ఈ నియమాలు అమలులోకి వచ్చిన తరువాత కేంద్ర అంశంగా కౌన్సిల్‌లోని 
గవర్నర్‌ జనరల్‌ ప్రకటించి ఏర్పరిచే ఇటువంటి ఇతర విశ్వవిద్యాలయాలు. 
i చీఫ్‌ల కళాశాలలు, సైనిక దళాల సభ్యుల కోసం లేక, ప్రభుత్వోద్యోగుల 
కోసం లేక ప్రభుత్వోద్యోగుల పిల్లల కోసం కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ 
నిర్వహించే విద్యా సంస్థలు. 


270 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





భారత శానననభ చేసే శాసనానికి ఈ క్రింది అంశాలు లోబడి ఉంటాయి. 


ఈ నియమాలు అమలు లోకి వచ్చిన తరువాత ఏర్పరచే విశ్వవిద్యాలయాల 
విధులు, నియమావళికి సంబంధించి నిబంధనలు, ఆ నంస్థల నియంత్రణ 
రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయానికి రాష్ట్రం వెలుపలగల పరిధికి నంబంధించిన 
నిర్వచనం. 

ఈ నియమాలు అమలులోకి వచ్చిన తరువాత ఐదేళ్ళపాటు కలకత్తా 
విశ్వవిద్యాలయం, బెంగాల్‌ రాష్ట్రంలోని నెకండరీ విద్యా నిర్వవాణ, నియంత్రణ. 


ప్రజాపనులు: ఈ క్రింది tfo క్రింద ఉన్న అంశాలను చేర్చారు. 


ఎ. 


రాష్ట్రపాలనా సంబంధమైన ప్రయోజనం కోసం ఉద్దేశించిన లేక ఉపయోగించబడే 
రాష్ట్రంలోని భవనాల నిర్మాణం, నిర్వహణ; 1904 పురాతన కట్టడాల చట్టం 
సెక్షన్‌ 2(ఆ) క్రింద పురాతన కట్టడాలుగా నిర్వహించబడి, ప్రస్తుతం ఆ 
చట్టంలోని సెక్షన్‌ 3(s) క్రింద రక్షిత కట్టడాలుగా ఉన్న పురాతన కట్టడాలు 
మినవో మిగిలిన అన్ని పురాతన కట్టడాల సంరక్షణ; ఇండియా గెజిట్‌లో 
Rest ద్వారా గవర్నర్‌ జనరల్‌ ఈ ప్రత్యేక మినవాయింపుల కట్టడాలనుండి 
తొలగించిన పురాతన కట్టడాల సంరక్షణ. 

నైనిక ప్రాధాన్యం కలిగినవని గవర్నర్‌ జనరల్‌ ప్రకటించే సమాచార సాధనాల 
నిర్వహణ, నిర్మాణం, నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలకు 
లోబడి, అటువంటి వాటికి సంబంధించి గవర్నర్‌ జనరల్‌ సూచించే ప్రత్యేక 
వ్యయానికి లోబడి రోడ్డు వంతెనలు, రేవులు, సొరంగాలు, కాజ్‌వేలు, రోప్‌వేలు, 
ఇతర సమాచార, రవాణా సాధనాలు. 

మున్సిపల్‌ ప్రాంతాలలోని ట్రామ్‌ మార్గాలు. 

రాష్ట్ర శాసనం అనుమతించిన మేరకు తేలిక, చిన్న తరవా రైలుమార్గాలు, 
మున్సిపాల్టీ ఇతర ట్రాముమార్గాల నిర్మాణం, నిర్వహణ; అటువంటి 
రైలుమార్గంకాని, ట్రాముమార్గం కాని ప్రధానమార్గంతో కల్సినా లేదా ప్రధాన 
మార్గానికి పక్కనే అదే గేజులో నిర్మించినా అవి భారతీ శానననభ చేసే 
చట్టాలకు లోబడి ఉంటాయి. 


నీటిసరఫరా: సాగునీటి పారుదల, కాలువలు, మురుగు నీటిపారుదల, ఆయకటులు, 


నీటి నిలవ, soit, 366 ఏవైనా అంతర్‌ రాష్ట్ర సంబంధమైనవైనా లేదా 
రాష్ట్రానికి మరొక ప్రాంతానికి గల సంబంధాలను ప్రభావితం చెసివైతే అవి భారత 
శాసనసభ చేసే శాసనానికి లోబడి ఉంటాయి. 


మార్చు స్వభావం 271 








8. భూమిశిస్తు పాలనా: ఇందులో ఈ క్రింది Ilos "పేర్కొన్న అంశాలు ఉంటాయి. 
ఎ. భూమిశిస్తు అంచనా, వసూలు; 


a హక్కుల రికార్డు, భూమిశిస్తు ప్రయోజనాల కోసం సర్వే, భూమి రికార్డుల 
నిర్వహణ; 


# 


కాలుకు సంబంధించిన చట్టాలు, gus. భూస్వాముల మధ్య సంబంధాలు, 
కాలు వసూళ్ళు; 


a స్వాధీనం చేసుకున్న, బకాయిపడిన Jb కోర్ట్స్‌ ఆఫ్‌ వార్డ్‌ 
a వ్యవసాయరుణాలు, భూమి అభివృద్ధి 


ఎఫ్‌. రాజ్యభూముల అమ్మకం, కౌలు, భూమిశిస్తు వసూలు అధికారం ఇతరుల 
కివ్వడం; 
a ప్రభుత్వ ఎస్టేట్ల నిర్వహణ. 

9. కరువు సహాయం: 

10. వ్యవసాయం: పరిశోధనాసంస్థలు, ప్రయోగ, ప్రదర్శనా పొలాలు, మెరుగైన పద్ధతులను 
ప్రవేశపెట్టడం, వ్యవసాయ విద్యా సదుపాయం, వినాశక కీటకాలు - పురుగుల 
నుండి రక్షణ, మొక్కలకొచ్చే వ్యాధుల నివారణ. భారత శాసనసభా చట్టం (ప్రకటించే 
పరిమితి మేరకు చీడ Sdo నివారణకు సంబంధించి భారత శాసనసభచేసే 
శాసనానికి లోబడి p అంశాలు ఉంటాయి. 

11... పశు సంవర్థక శాఖ: పశ వైద్య శిక్షణా సదుపాయం. పశువుల సంఖ్యలో పెరుగుదల, 
పశవ్యాధుప నివారణ; భారత శాసననభా చట్టం పేర్కొనే పరిమితుల ప్రకారం 
పవ్యాధుల నివారణ అనేది భారత శాసనసభ చేసే శాసనానికి లోబడి ఉంటుంది. 

12. Symm 

143. సహకార సంఘాలు 


dà. అడవులు : వేట జంతువులతో సహా వన్యప్రాణుల సంరక్షణ రిజర్వ్‌డు అడవుల 
నిర్మూలనకు సంబంధించిన అంశం భారత శాసనసభ చెసి శాసనానికి లోబడి 
ఉంటుంది. 


15. భూసేకరణ: భారత శాసనసభ చేసే శాసనానికి లోబడి, 


272 TES బాబాసాహెజ్‌ అంటేద్కల్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 


16. ఎక్సైజ్‌! మత్తు మందులు, ఆల్కవాలిక (ద్రవాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం, 
కొనుగోలు, వాటిని కలిగి ఉండటంపై నియంత్రణ, నల్లమందు సాగు, ఉత్పత్తి, 
ఎగుమతి So అమ్మకానికి సంబంధించిన అంశాలను మినహాయించి మత్తు 
మందులు అల్కవాలిక ద్రవాలు లేదా వాటికి సంబంధించిన వస్తు వులపై BE 
సుంకాలను విధించడం. లైసెన్స్‌ ఫీజులను విధించడం. 

17. న్యాయపాలన: రాజ్యాంగంతో సవా, రాష్ట్రంలోని సివిల్స్‌ క్రిమినల్‌ న్యాయస్థానాల 
నిర్వహణ. అధికారాలు; REGo, 'ప్రధానకోర్టులు, న్యాయకమోషనర్ణ కోర్టులు, 
నేరపరిధికి సంబంధించిన f విషయంలో భారత శాసనసభ చేసే esos 
లోబడి ఈ అంశాలుంటాయి. 


18. రాష్ట్ర చట్టాల నివేదికలు: 


19. సాధారణ పాలకులు, అధికారిక ట్రస్టీలు: భారత శాసనసభ చేసే శాననానికి లోబడి 
ఈ అంశం ఉంటుంది. 


20. నాన్‌ జుడీషియల్‌ స్టాంపులు; ఈ అంశం భారత శాసనసభ చేసే శాసనానిక్రి లోబడి 
ఉంటుంది. "హైకోర్టు స్వచ్చంద అధికారిక పరిధిలోకి వచ్చే కార్యకలాపాలు, దావాలకు 
సంబంధించి విధించే కోర్టు ఫీజుల విషయంలో bads స్టాంపులు అనే 
అంశం భారత శాసనసభ చేసే శాననానికి లోబడి ఉంటుంది. 


2l. ఒప్పందాలు. పత్రాల రిజిస్టేషన్‌: భారత శానననభ చేసే శాననానికి లోబడి ఉంటుంది. 


22. జనన, మరణాలు, వివావోల రిజిస్టేషన్‌: భారత శాసనసభ నిర్ణయించే ప్రత్యేక 
తరగతుల వారికి సంబంధించినంత్‌ వరకూ భారత శాసననభ చేసే శాననానిక్రి 
లోబడి ఉంటుంది. 


మత, ధర్మాదాయ సంస్థలు: 


పభుత్వ అస్తులైన ఖనిజ వనరుల అభివృద్ధి: గనుల (క్రమబద్ధీకరణను కలపకుండా 
రాజ్య కార్యదర్శి జారీచేసిన లేదా రూపొందించిన నియమాలకు లోబడి. 


25. పరిశ్రమల అభివృద్ధి: సాంకేతిక విద్య, పారిశ్రామిక పరిశోధన కలుపుకొని 
పారిగ్రామిక విషయాలు: ఈ క్రింది శీర్షికల క్రింద ఉన్న అంశాలను కలుపుకుని. 


వీపి 


8 


20 కర్మాగారాలు. 
a కార్మిక వివాదాల పరిష్కారం. 
సి విద్యుచ్చక్తి 


మార్చు న్వభావం 273 





31. 


డి. cose. 
అ mo. 
26. పొగకాలుష్యం. 


శ్రామిక సంక్షేమం, భవిష్యనిధి. పారిశ్రామిక భీమా (సాధారణ ఆరోగ్యం, 
ప్రమాదాలు) గృహ సదుపాయం కలుపుకొని. వీటిలో ఎ. బి. సి. డి. జీ. 
శీర్షికల క్రింద ఉన్న అంశాలు భారత శాసనసభ చేసే శాననాలకు లోబడి 
ఉంటాయి. 

స్టోర్స్‌, స్టేషనరీ: దిగుమతి చేసుకున్న DAE సంబంధించి ఈ అంశం కౌన్సిల్‌లోని 
రాజ్య కార్యదర్శి నిర్దేశించిన నియమాలకు లోబడి ఉంటుంది. 

'అవోర పదార్థాలు, ఇతర వస్తువుల కల్తీ: ఎగుమతి, దిగుమతి వాణిజ్యానికి నంబంధించి 
ఈ అంశం భారత శాసనసభ చేసే శాసనానికి లోబడి ఉంటుంది. 

కొలతలు, తూకాలు: ప్రమాణాలకు సంబంధించి ఈ అంశం భారత శాసనసభ 
చేసే శాసనాలకు లోబడి ఉంటుంది. 

ఓడ రేవులు: కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ రూపొందించిన నిబంధనల ద్వారా 
లేదా భారత శాసనసభ ద్వారా ప్రధానరేవులుగా ప్రకటితమైనరేవులు DS 
మిగిలినరేవులు. 

దేశీయ జలమార్గాలు: కేంద్ర అంశంగా కౌన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ ప్రకటించనంత 
వరకూ నౌకా నిర్మాణం, నౌకాయానంతో సహా: అయితే ఆవిరి యంత్రాలతో నడిచే 
పడవలకు సంబంధించి ఈ అంశం భారత శాసనసభ చేసే శాసనానికి లోబడి 
ఉంటుంది. 

పోలీస్‌: రైల్వే పోలీస్‌తో సవా అయితే రైల్వే పోలీస్‌ విషయంలో వాటి అధికార 
పరిధి, దాని నిర్వహణ వ్యయంలో రైల్వేశాఖ వాటాకు సంబంధించి కౌన్సిల్‌లో 
గవర్నర్‌ జనరల్‌ నిర్ణయాలుచేస్తారు. 

a పందాలు, జూదం క్రమబద్దీకరణ. 

ఓ జంతువుల పట్ల క్ఫూరత్వాన్ని నిరోధించడం. 

ని, వన్య పక్షులు, జంతువుల సంరక్షణ. 

A భారత శాసననభచేసే శాసనానికి లోబడి విషపదార్థాల నియంత్రణ. 


274 


uS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -8 





స్‌ 


5 


aT. 


ఇ. మొత్తం బ్రిటిష్‌ ఇండియాలో చెల్లీ లైసెన్సులకు సంబంధించి భారత 
శాసనసభ చేసే శాసనానికి లోబడి మోటారు వాహనాల నియంత్రణ. 


ఎఫ్‌. ప్రదర్శనకు చలన చిత్రాలను అనుమతించే విషయంలో భారత శాసనసభ 
చేసే శాసనానికి లోబడి నాటక ప్రదర్శనలు, సినిమాల నియంత్రణ. 


వార్తా పత్రికలు, పుస్తకాలు, ప్రింటింగ్‌ ప్రెస్సుల నియంత్రణ : భారత శాసనసభ 
చేసే శాననానికి లోబడి ఉంటుంది. 


దుర్మరణాలు, ప్రమాదాలపై విచారణ జరిపే ఆధికారులు 
మినవాయింపు ప్రాంతాలు 

నేర ప్రవృత్తి కలిగిన తెగలు: భారత శాసననభచేసే శాసనానికి లోబడి. 
యూరప్‌లో నంచారం: భారత శాసనసభ చేసి శాసనానికి లోబడి. 


జైళ్ళు : ఖైదీలు (స్టేట్‌ ప్రిజనర్స్‌ 205i) సంస్కరణాలయాలు. భారత శాసనసభ 
చేసే శాసనానికి లోబడి. 

బందెల దొడ్డు: పశువుల అతిక్రమణను నిరోధించడం. 

భూ నిక్షిప్త నిధులు 

గ్రంథాలయాలు (ఇంపీరియల్‌ గ్రంథాలయం మినహా) మ్యూజియంలు (ఇండియన్‌ 
మ్యూజియం, ఇంపీరియల్‌ వార్‌ మ్యూజియం, కలకత్తా లోని విక్టోరియా మెమోరియల్‌ 
మినహా) జంతువనాలు. 

రాష్ట్ర ప్రభుత్వ(ప్రెస్సులు: 

ఎన్నికలు : ఎన్నికల చట్టంలోని సెక్షన్‌ 64/1), 72 ఎ (4) క్రింద రూపొందించిన 
నియమాలకు లోబడి భారత, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు. 

వైద్య, ఇతర వృత్తుల అర్హతలు. ప్రమాణాల క్రమబద్ధీకరణ నియమాలు: భారత 
శాసనసభ చేసే శాసనానికి లోబడి. 

స్థానిక నిధి ఆడిట్‌: స్థానిక సంస్థల ఆదాయ వ్యయాలను ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా 
ఆడిట్‌ చేయించడం. 

నియంత్రణ : నిబంధన 10లో నిర్వచించిన ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల 
భారత, రాష్ట్ర సర్వీసు సభ్యుల నియంత్రణ. భారత శాసనసభ చేసే శాసనానికి 
లోబడి రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులు మినహా మిగిలిన ప్రజా సర్వీసుల 
నియంత్రణ: 


మార్చు స్వభావం 275 





48. రాష్ట్ర ఆదాయవనరులు: ఇంతకు మునుపు శీర్షికల క్రింది చేర్చనివి. 
a షెడ్యూల్డ్‌ పన్నుల నిబంధనల (ప్రకారం షెడ్యూళ్ళలో చేర్చిన పన్నులు 
లేదా. 


బి. గవర్నర్‌ జనరల్‌ పూర్వానుమతితో రాష్ట్ర శాసన సభ ద్వారా విధించిన, 
'షెడ్యూళ్ళలో చేర్చని పన్నులు, 
49. ధనాన్ని అప్పుగా తీసుకోవడం: స్థానిక ప్రభుత్వ (రుణ) నిబంధనలకు లోబడి 
పూర్తిగా రాష్ట్ర పరపతిపై ధనాన్ని అప్పుగా తీసుకోవడం. 


S0. రాష్ట్ర అంశానికి సంబంధించిన ఏ చట్టాన్నయినా అమలు చేయడానికి జైలుశిక్ష 
జరిమానా రూపంలో శాసనం ద్వారా శిక్షవిధించడం. ఈ నిబంధనల ప్రకారం 2 
అంశం పైనైనా భారత శాసనసభ శాసనం ద్వారా పరిమితి విధించబడినట్లయితే ఆ 
rens లోబడే ఈ శిక్ష విధించాలి. 


51. ఏ విషయమైనా, అది కేంద్ర అంశాల జాబితాలోకి వచ్చినప్పటికీ అది రాష్ట్రం 
లోవల కేవలం స్థానిక లేదా DIS స్వభావం కలిగినదని గవర్నర్‌ జనరల్‌ 
(ప్రకటించినట్లయితే, ఆ విషయం రాష్ట్ర అంశమపుతుంది. 


52. కేంద్ర అంానికి సంబంధించిన అధికారాలను ఏ చట్టంద్వారానైనా స్థానిక ప్రభుత్వానికి 
దఖలుపరచినట్లయితే దానికి సంబంధించిన విషయాలు రాష్ట్ర అంశాలలోకి వస్తాయి. 


కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను కేటాయించడమనే రెండవ 
కార్యమే తులనాత్మకంగా కష్టమైన పని. చట్టం ద్వారా గుర్తించబడిన విషయాలలో రాష్ట్రాలు 
తమ న్వంత అధికారాన్ని సంపాదించుకోవాలని ప్రతిపాదించడం చేత ఆయా విషయాలలో 
భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రాలను స్వతంత్రులుగా చేయడమనేది ప్రధాన సమస్యగా 
భావించారు. అందువల్ల "రాష్ట్రాల నుండి కేంద్ర ప్రభుత్వవనరులను పూర్తిగా వేరు చేయడానికి 
మార్గాలను కనుగొనడమే... మా ప్రథమ లక్ష్యమనే" అభిప్రాయాన్ని రాజ్యాంగ సంస్కరణల 
నివేదిక రచయితలు వెలుబుచ్చడం సహజమే. 


అందువల్ల అదాయాలలో వాటా ద్వారా బడ్జెట్‌ లేదా “విభిజిత శీర్దికల" వ్యవస్థలను 
రద్దు చేయడమే. ఈ దిశలో మొదటి అడుగు ఎందుకంటే ఈ సహభాగత్వ వ్యవస్థే రాష్ట్రాల 
అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి అవకాశం ఇస్తూ, ఘర్షణకు 
మూలమై, రాష్ట్రాల స్వతంత్రతకు విరుద్ధంగా ఉందనే విషయంపై ఏకాభిప్రాయం ఉంది. 
అయితే ఆదాయాలను పూర్తిగా వేరుపరిచే వ్యవస్థలో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. 
లాభదాయక మైన శీర్షికలకు సంబంధించినదే మొదటి సమస్య. వీటిని ఎవరికి దఖలు 


276 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





పరచాలి? ఆదాయవనరులను పూర్తిగా వేరుచేయాలి అనే పథకాన్ని మొట్టమొదటిసారి 
ఆలోచించినప్పుడు భూమిశిస్తు, స్టాంపులు, ఎక్సైజ్‌, ఆదాయపు వన్ను, నీటిపారుదల అనే 
శీర్షికలను అన్ని రాష్ట్రాలలోను లేదా కొన్ని రాష్ట్రాలలో కాని విభజించాలని భావించారు. 
రాజ్యాంగ సంస్కరణల నివేదిక రచయితలు ఈ విధంగా ప్రతిపాదించారు.! 





*...... స్టాంపు సుంకం నుండి వచ్చే ఆదాయాన్ని అప్పటికీ బాగా స్పష్టంగా 
గుర్తించిన "సాధారణ - న్యాయ" అనే ఉపకీర్షికల (క్రింద వేరుచేయాలి. వీటిలో మొదటి 
దానిని భారత ప్రభుత్వ ఆదాయంగాను, రెండవదానిని రాష్ట్రాల ఆదాయంగాను చేయాలి. 
ఈ ఎర్పాటు రేట్లు విషయంలో వైవిధ్యం లేకుండా చేయడం అభిలషణీయమైన వాణిజ్య 
స్టాంపుల విషయంలో ఏకరూపత కొనసాగేటట్లు చేస్తుంది. కోర్టు ఫీజు స్టాంపులు విషయంలో. 
రాష్ట్రాలు స్వేచ్చగా వ్యవహరించే అవకాశాన్ని కూడా ఈ పద్ధతి కలిగిస్తుంది. ఆ విధంగా 
రాష్ట్రాలు తమ వనరులను పెంపొందించుకునేందుకు అదనపు మార్గాలను కల్పిస్తుంది. 
(ప్రస్తుతం ఎక్సైజ్‌ సుంకం బొంబాయి, బెంగాల్‌ అస్సాం రాష్ట్రాలలో పూర్తిగా రాష్ట్రాల 
అంశంగానే ఉంది. దీనిని దేశమంతటా రాష్ట్రాల అంశంగా చేయకొడదనటానికి గల సరైన 
కారణం మాకు కనిపించడంలేదు...” భూమిశిస్తు. ఉన్న అంశాలలోకెల్లా ఆతి పెద్దది అదే 
ప్రస్తుతం భూమిశిస్తునుండి వచ్చే "ఆదాయాన్ని de రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాన 
హీటాలుగా పంచబడుతోంది. బర్మా మాత్రం. సగం కంకే కొంచెం ఎక్కువగా తీసుకుంటుంశే, 
యునైమెడ్‌ ప్రావిన్సులకు కొంచెం తక్కువ వస్తోంది. భూమిశిస్తు అంచనా, వసూలు 
అనేవి ఇప్పుడు గ్రామాణ ప్రాంతాలలోని యావత్తు పాలనతో అత్యంత దగ్గర సంబంధం 
కలిగిన అంశాలుగా ఉన్నాయి. దీనిని రాష్ట్రాల ఖాతాలో చేర్చితే అనుకూలంగా ఉంటుందనేది 
స్పష్టం... p పెచ్చు, కరువు నివారణ వ్యయం, ప్రధాన నీటిపారుదలా కార్యక్రమాల 
వ్యయం అనేవి భూమిశిస్తుతో అత్యంత దగ్గర సంబంధం కలిగి ముడిపడి అన్న అంశాలు. 
దీనికి గల కారణాలు స్పష్టమే. అందువల్ల భూమిశిస్తు నుండి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా 
రాష్ట్రల భాతాలో జమచేసిస్‌ట్లయితే, సహపంగానే అవి అత్యంత భారమైన కరువు సహాయక 
చర్యలు, రక్షణ కార్యక్రమాలు ః వంటి వాటి బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది... రాష్ట్రాలలో 
ప్రజా ప్రభుత్వం ఏర్పడుతున్న దశలో రాష్ట్ర భూమిశిస్తు విధానం ఇబ్బందులకు గురైనప్పుడు 
భారత ప్రభుత్వ మద్దతుపై (భూమిశిస్తు విభజితమై ఉన్నప్పుడు చేసినట్లుగా) ఆధారపడేటట్లు 
చేయడం బాగానే "ఉంటుందని మాకు చెప్పారు. అయితే విభజిత అంశాలను కేవలం 








1. నివేదిక bi 1867. 

2. తప్పుగానూ, ఒప్పుగానూ, ప్రజానాయకు లెల్లప్పుడూ ప్రభుత్వ భూమిశిస్తు విధానాన్ని ఒక విధమైన 
అనుమానంతో చూసేవారు. అదెప్పుడూ విమర్శలకు గురయ్యే ప్రమాదంలోనే ఉంది. viro అంశంగా 
'భూమిిస్తుపై నియంత్రణను రాష్ట్రాలలో ప్రజల చేత ఎన్నికైన శాసనసభకు ఇచ్చినట్లయితే, వారు 
భూమిశిస్తు విధానానికి నష్టం చేస్తాశేమోననే భయం ఉంది. ఆ భయంతో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 
ఏ బిల్లుకైనా గవర్నర్‌ జనరల్‌ పూర్వానుమతి లేకపోయినట్లయితే దానిని గవర్నర్‌ జనరల్‌ పరిశీలన 


మార్చు స్వభావం 27 





ఆర్థికంగా ప్రయోజనకరమైన అంశాలుగా మాత్రమే పరిగణించడం లేదు. అవి అమలులో 
ఉన్నంత కాలం వాటిని రాష్ట్రాలకు దక్కకుండా భారత (ప్రభుత్వానికి పోయే ఆదాయ 
మార్గాలుగానే పరిగణించడం “పెరుగుతుంది, అందువల్ల వాటిని రద్దు చేయాలి అనిమేం 
ఖచ్చితంగా భావిస్తున్నాం. అందుకనే మేం నీటిపారుదలతో పాటుగా భూమిశిస్తు అంశాన్ని 
కూడా పూర్తిగా రాష్ట్రానికి దక్కే అంశంగా చేయాలని ప్రతిపాదిస్తున్నాం. అప్పుడు రక్షిత 
నీటిపారుదల కార్యక్రమాలు, కరువు సహాయక చర్యలకు అయ్యే వ్యయానికి రాష్ట్రాలే 
పూర్తిగా బాధ్యత వహిస్తాయి... ఇక మిగిలిన అంశం ఆదాయపు పన్ను. దీనిని భారేత 
ప్రభుత్వ అంశంగా చేయౌలనడానికి మాకు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 
మొదటిది, ఆదాయపు పన్ను విషయంలో దేశవ్యాపితంగా ఒకే విధమైన రేటు ఉండేటట్లు 
చూడాల్సిన అవసరం ఉంది. వివిధ రాష్ట్రాలలో వివిధ రేట్లు ఉండటం వల్ల కలుగుతున్న 
అసౌకర్యం ముఖ్యంగా వాణిబ్యరంగానికి కలగుతున్న అసౌకర్యం స్పష్టంగా తెలుస్తూనే 
ఉంది. ఒక పెద్దనగరంలో కేంద్ర కార్యాలయాన్ని కలిగి దేశవ్యాపితంగా శాఖలు కలిగన 
వాణిజ్యసంస్థ ఏషయంలో, అది ఒక రాష్ట్రంలో చెల్లించే ఆదాయపు పన్ను ఖచ్చితంగా ఆ 
రాష్ట్రం నుండి సంపాదించిన ఆదాయం "నుండి మాత్రమే చెల్లించే పన్ను అనేది భూమి 
నురెడి వచ్చే ఆదాయానికి పారిశ్రామిక లేదా వృత్తిపరమైన అనుబంధం మాత్రమేనని మేం 
చెపుతూనే ఉన్నాం. భూమిశిస్తును రాష్ట్ర అంశంగా చేసి, ఆదాయం పన్నును దేశ 
అంశంగాచేయడమూ wot వ్యవసాయాన్నే ప్రధాన నంపదగా కలిగిన యునైటెడ్‌ ప్రోవిన్సెన్‌, 
మద్రాసు వంటి, రాష్ట్రాలను, వాణిజ్య పారిశ్రామిక ప్రయోజనాలను ఎక్కువగా కలిగి ఉన్న 
బొంబాయి వంటి రాష్ట్రాలపై తొలి ఆధిక్యతను అవ్వడమే అవుతుంది. దీనికి సంబంధించి 
మరో ఆచరణాత్మక వాదన వినపడుతోంది. వసూలుచేసిన పన్ను. లో వాటా లేదా వాటా 
లాంటి కమాషన్‌ వంటి ప్రోత్సహకాలు ఇవ్వకుండా పన్నును రాష్ట్ర ఏజెన్సీ చేత వసూలు 
చేయించి నట్లయితే వసూలులో మందకొడిదోరణి అలవడే అవకాశం ఉంది. తత్ఫలితంగా 





నిమిత్తం రాష్ట్ర గవర్నర్‌ నిలిపివేయవచ్చునని 1919 భారత ప్రభుత్వ చట్టం సెక్షన్‌ 12 (1) లోని 
రిజర్వేషన్‌ ఆఫ్‌ బిల్స్‌ నిబంధనలలో ఒక నియమాన్ని ఏర్పరచారు. ఏదైనా ఒక బిల్లు - 
(e) రాష్ట్రంలోని భూమిశస్తు నుండి 'వచ్చే ఆదాయంపై ప్రభావం కలుగచేసేదై, 

() తాత్కాలికంగా భూమిశిస్తు నిర్ణయించబడిన ఎస్టేట్‌ లేదా ఎస్టేట్లలో తిరిగి భూమిశిస్తును 
అంచనా వేయరాదంటూ ఒక కాలపరిమితి లేదా కాలపరిమితులను Modas 

() ఏమేరకు అటువంటి ఎస్టేట్‌ లేదా ఎస్టేట్ల భూమిశిస్తును అంచనావేయాలి లేదా పెంచాలి 
ఆనే అంానికి పరిమితులు విధించేరైతే, 

(ü) అప్పటి వరకూ భూమిశిస్తును అంచనా వేసేందుకు అనుసరిస్తున్న సాధారణ సూత్రాన్ని 
సవరించేదైతే, అటువంటి సవరణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం కలుగచేసేదవి 
గవర్నర్‌ భావించినట్లయితే - అటువంటి అంశాలను కలగి ఉన్నారని రాష్ట్ర గవర్నర్‌ 
ఖావించినట్టయితే. AGS జనరల్‌ పూర్వానుమతి లేకుండా. ఆ బిల్లు రాష్ట్ర శాసనసభ 


అమోదం పొందినప్పటికీ దానికి గవర్నర్‌ జనరల్‌ అనుమతి కోసం ci గవనర్‌ దానిని 
నిలిపివేయవచ్చు. 


278 'డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, వంపుటం -6 





ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ వాదనలలో బలమున్నదని do అంగీకరిస్తున్నాం. 
అయితే ఆదాయాలను పూర్తిగా వేరుచేయడంలో ఈ వాదనలు అడ్డుగా నిలచేందుకు 
అనుమతించడానికి మేం సిద్ధంగా లేం. మొత్తం ఆదాయాలకు సంబంధించి ఒక రాష్ట్రానికి 
మరొక రాష్ట్రానికి మధ్య సమన ఆదరణ అనే సూత్రాన్ని వీలున్నంత మేరకు అమలు 
పరచాలి. అయితే ఈ సమానతా నూత్రాన్ని వేరువేరు ఆదాయ అంశాలకు విస్తరింపచేయడం 
సాధ్యం కాదు. వసూళ్లలో తరుగుదల కనిపించినట్లయితే, పన్ను వసూలుకు ఒక అఖిలభారత 
ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవడం అవసరం కావచ్చు. అంతే కాని దానిని విభజిత అంశం 
చేయకూడదు. ఆదాయపు పన్నును జవిభజిత అంశంగా ఉంచడానోకో మేం. 3g goor 
అష్టపడుతున్నాం. 


ప్రస్తుతం రాష్ట్ర - భారత అంశాలుగా ఉన్న వాటిని అలాగే ఉంచాలని మేం 
ప్రతిపాదిస్తున్నాం. అయితే ఆదాయపు పన్నును సాధారణ స్టాంపులను భారత అంశాలకు, 
భూమిశిస్తు, నీటిపారుదల, 38 5, జుడీషియల్‌ స్టాంపులను రాష్ట అంశాలకు జోడించాలని 
ప్రతిపాదిస్తున్నాం. ఇక ఆప్పుడు ఏ అంశమూ వేభజిత అంశరగా ఉండదు.” 


rm lo i వనరులన్నిటినీ 
శేండ్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తిగా విభజించినప్పుడు, భారతప్రభుత్వ బడ్జెట్‌లో 
లోటు మ తప్పనిసరిగా జరుగుతుంది. అందువల్ల విభబిత అంగాల ipid 
స్థానంలో వేరుచేసిన ఆదాయ అంశాలను ప్రవేశపెట్టడంలో గల రెండవ అబ్బంది ఏమిటంటే 
È లోటును ఎట్లా పూడ్చడమనేదే. ఈ సంక్రిష్టమైన సమస్య పరిష్కారానికి రాజ్యాంగ 
సంస్కరణల నివేదిక రచయితలు పథకాలను సూచించారు. తమ పరిశీలనా క్రమంలో 
వారీ విధంగా అన్నారు. 


"ఈ సమస్యను పరిష్కరించేందుకు గల ఒక మార్గమేమిటంటే ప్రస్తుతమున్న 
ఏర్పాట్ల ప్రాతిపదికను అట్లాగే కొనసాగిస్తూ, విభజిత అంశాలలో వాటాకు బదులుగా, 
“పెరుగుతున్న ఆదాయాలలో కేంద్ర ప్రభుత్వానికి ఒక భాగాన్ని ఇవ్వడం అయితే శాశ్వత 
యేర్పాటు కారణంగా రాష్ట్రాల మధ్య ఉన్న కొన్ని అసమానతలను ప్రత్యేకంగా పరిగణించాల్సి 
ఉంటుంది. కాని. ఈ వేద్ధతి రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలను ఒకే మాదిరిగా 
మూసపోసినట్టుగా పరిగణిస్తుంది. అదే సమయంలో భారత ప్రభుత్వ ఆదాయాల లోకి 
అనిశ్చతను కూడా ఈ పద్ధతి చొప్పిస్తుంది. తలనరి ప్రాతిపదికన మొత్తంగా అన్నిరంగాలకు 
సంబంధించి చెల్లింపు వాటాను. నిర్ణయించడమనేది రెండవ పరిష్కార మార్గం. రాష్ట్ర 
వనరులు, రాష్ట్ర అవసరాల మధ్య చిన్న అసమానత కారణంగా రాష్ట్రాలు దెల్టందే E: 
és మధ్య డన్న అవాంఛనీయ వ్యత్యాసాలను ఈ పద్ధతి కూడా Sonos. రాష్ట్ర 
Apo ఆదాయ ప్రాతిపదికగా మొత్తం చెల్రింపు వాటా శాతాన్ని నిర్ణయించి తీసుకోవడమన్నద్‌ 
మూడవ పథకం. అయితే ఈ పద్దతిలో 'పేక్కు రాష్ట్రాలు భారీ లోటుకు గురయ్యే అవకాశం 





Y నివేదిక పేజీ 168 


మార్చు స్వభావం 279 





ఉంది. మిగులు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు తాత్కాలికంగా నహాయం చేయాలనేది నాలుగవ 
మార్గం. అయితే ఇది సంక్షిష్టమైంది, ఆచరణ సాధ్యం కానిది అవడం వల్ల మేం ప్రతిపాదనను 
తిరస్కీరించాంి. 


నివేదిక రచయితలు సిఫారసు చేసిన పథక Soi ' “రాష్ట్ర స్థూలఆదాయం, 
రాష్ట్ర స్ఫూలవ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి భారత ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రం 
చెల్లించాల్సిన వాటాను నిర్మయించడం;" 

'మరోమాటలో చెప్పాలంే, రక్షిత నీటిపారుదల సదుపాయాలు, కరువు సహాయక 
చర్యల కయ్యే ఖర్చుతో సవా సాధారణ వ్యయాన్ని అంచనావేసి అన్ని విభజిత అంశాలను 
వేరు వేరుగా కేటాయించినప్పుడు రాష్ట్ర స్థూల ఆదాయంలో గల మిగులుపై లెవీని 
విధించడం. విభజిత అంశాల వ్యవస్థను రద్దు చేయడం ద్వారా భారత ప్రభుత్వ బడ్జెట్‌లో 
ఏర్పడబోయే 1363 లక్షల రూపాయి లోటును? పూడృటానికి, 1917-18 బడ్జెట్‌ అంచనాల 
ప్రకారం రాష్ట్రాల మిగులుపై 87 శాతం DID విధించాల్సి ఉంటుందని తేలింది. 





1 నివేదిక, పేజీ 169 


2. ఈ ప్రతిపాదిత పథకం ఆచరణలో ఎలా అమలవుతుంది అన్న విపయాన్ని నివేదికలో ఇచ్చిన ఈ 
క్రింది సంఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. కాల్‌. ఎడ్‌ (b139. ఈ సంఖ్యలు 1917-18 బడ్జెట్‌ 
ఆధారంగా ఇచ్చినవి 








(exo రూపాయలలో) 

Ts vi — và రాష్ట్ర వాటాగాలమ్‌ రాష్ట 
- Wen de మాల్‌ ae ad 
ఆదాయ. వ్యయం మిగులు 67శాతం]. మిగులు 

ET aam 840 — 491 42 జ్‌ 
బొంబాయి Top: 1900 101 s8 13 
బెంగాల్‌ 754 876 7 అ w 
యునైటెడ్‌ ప్రొవిన్సెస్‌ na TA 375 327 E 
పంజాబ్‌ es 64 250 218 2 
బర్మా 760 608 161 140 a 
బీహార్‌, ఒరిస్సా 404 359. 45 s 5 
సెంట్రల్‌ ప్రొవీన్సెస్‌ 412 xn E 3 5 
అస్సాం n 150 21 18 3 
మొత్తం ఆం sasa గటి 16 201 





గమనిక :- పంజాబ్‌కు సంబంధించిన కాలమ్‌ లొని సంఖ్యలో ౩ 12లక్షలు తగ్గించి. కాలమ్‌ 

edo సంఖ్యలో 3 1/2 లక్షలు పెంచాలి ఎందుకంకే 1914లో అది భారత ప్రభుత్వానికి కోటిరూపాయలు 

ఇచ్చింది. దానిని తిరిగి పొందే హక్కులో భాగంగా వస్తున్న నష్టపరివోరం కొనసాగింపుకు ఈ ఏర్పాటు 

3. సమాన రేటులో లెవీ విధించాలన్న ఈ ప్రతిపాదన కొంచెం వింతగా ఉంది. ఎందుకంణే నివేదిక 

రచయితలు 206 “పేరాలో సమాన వాటాలు అనేవి ఆచరణ సాధ్యం PDI అని నిరసించారు. అయితే 

ఉమ్మడి వేదికలో m గందరగోళ సృష్టిచింది తాను oos పథకంలో సమాన crum 
'ప్రతిహీదించిందొ వాటికీ వ్యతిరేకత తెలియచేసింది. 


280 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Slome, సంపుటం -6 





ఈ సిఫారసులు చేస్తూ నివేదికా రచయితలు బహుజాగ్రత్రగా ఒక హెచ్చరిక చేస్తూ, 
ఇలా అన్నారు: ' 


“ఖచ్చితంగా మేం ఒక హెచ్చరిక చేయాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితులనేవి 
తలెత్తవచ్చు. వెంటనే భారత ప్రభుత్వ పన్నులను పెంచి వాటిని ఎదుర్కోవడం సాధ్యం 
కాదు. అటువంటి సందర్భాలలో రాష్ట్రాలపై ప్రత్యేక అనుబంధ లెవిని విధించడానికి 
భారత (ప్రభుత్వానికి వీలుండాలి. మేం ఇంకో విషయాన్ని కూడా చెపుతున్నాం. మా ఈ 
(ప్రతిపాదనలు యుద్ధకాలపు లెక్కలపై అధారపడి ఉన్నాయి. అందువల్ల తరువాత కాలంలో 
వీటిని సవరించేందుకు వీలుండాలి. అయితే మరో ఆరేళ్ళపాటు ఇవి మార్పులకు గురి 
కాకూడదు. ఈ లోపుగా మధ్యంతర చర్చకు అవకాశం లేకుండా ఈ పథకాన్ని రాష్ట్రాలతో 
జరిగే రాజ్యాంగపరమైన ఒప్పందంలో భాగంగా పరిగణించాలి. పదేళ్ళ అనుభవం తరువాత 
ఈ ప్రతిపాదనల పనితీరును, రాజ్యాంగ మార్పుల (ప్రగతిని పరిశీలించడానికి ఒక నియతకాలిక 
కమీషన్‌ లేదా అటువంటి సంఘాన్ని ఒకదానిని నియమించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. 
భారత ప్రభుత్వానికి రాష్ట్రాలు చెల్లించే వాటాలను పునఃపరిఫీలించే బాధ్యత కూడా ఆ 
సంఘ బాధ్యతలలో ఒకటిగా ఉండాలి'. 

ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి వీటిని రాష్ట్ర ప్రభుత్వాల 
ముందుందారు. కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఎక్కువ భారాన్ని మిగిలిన వాటికన్నా కొన్ని 
రాష్ట్రాలు ఎక్కువగా మోసేటట్లు చేసే పథకం పట్ల గల అభ్యంతరాలు ఏమిటో ఆ పథకమే 
తెలియచేస్తోంది. 5 


బొంబాయి, బెంగాల్‌ రాష్ట్రాలు తమ మిగులులలో 96, 10.1 శాతం కన్నా ఎక్కువ 
చెల్లించాల్సిన అవసరం రాకపోగా, మద్రాసు, యునైటెడ్‌ ప్రొవిన్సులు తమ మిగులులో 
474, 41.1 శాతం భారత ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేటట్లు కనిపించింది. ఈ అసమ 
పరిగణన బహు స్పష్టంగా ఉండటంతో అతి ఎక్కువ భారం మోపబడిన రాష్ట్రాలు తీవ్ర 
నిరసనలు తెలియచేశాయి. ఈ నిరసనలలో గల న్యాయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 
రాజ్య కార్యదర్శికి రాసిన లేఖలో * ఇలా పేర్కొంది: 

“రాష్ట్రాలు ఇచ్చే ఈ తొలివాటాలను ప్రాథమికమైనవిగా, తాత్కాలికమైనవిగా గుర్తించాలి 
అని మేం సిఫారను చేస్తున్నాం. నమానస్థాయిలో వాటాలకు ఒక ప్రమాణాన్ని నిర్ణయించేందుకు 
వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం సమస్యకు అతి 
వైవుణ్యంతో కూడిన పరిశోధన అవసరం; 











1919 మార్చి 5 మార్చిన రాసిన లేఖ 
(పేరా 61) D. పే - 1919లో 12. 


మార్చు స్వభావం 281 





ఆర్థిక సంబంధాలపై సమగ్రంగా సూచనలు ఇచ్చేందుకు మారు కాని లేదా మేం 
కాని ఒక అర్ధిక సంబంధాల కమిటీని నియమించాలని ప్రతిపాదిస్తున్నాం. అప్పుడు కొత్త 
రాజ్యాంగంలో తమ JIDDE ప్రతి రాష్ట్రం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతుంది" 

సంస్కరణ బిల్లు తన వద్దనే ఆ్టేపెట్టుకున్న జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఈ నిఫారసును 
ఆమోదించింది." 


తదనుగుణంగా 


(ఎ) 1921-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలు 
చెల్లించాల్సిన వాటాలను, 


(బి) «po భారత బడ్జెట్‌లో లోటు లేకుండా చేసేందుకు సమాన పంపిణీ 
దృష్టితో ఇకముందు రాష్ట్రాలు చెల్లించే వాటాలలో మార్పులు చేయడానికి, 


(స) రాష్ట్రాల రుణ ఖాతాలకు భవిష్యత్తులో చేసే ఆర్థిక సహాయం 
(డి) ఆదాయపు పన్ను నుండి వచ్చిన ఆదాయంలో బొంబాయి ప్రభుత్వం 
“పేరున్న భాగాన్ని అట్టిపెట్టుకోవచ్చా. 
అనే అంశాలపై సలహాలను ఇచ్చేందుకు గాను లార్డ్స్‌ మెస్టన్‌ అధ్యక్షతన రాజ్య 
కార్యదర్శి ఒక కమిటీని నియమించారు. 


ఏడువారాల పాటు పరిశోధన చేసిన తరువాత ఆ కమిటీ తన నివేదికను 
తయారుచేసింది. తనకు నివేదించిన అంశాలలోని క్లాజ్‌ (ఎ) పై సలహా ఇస్తూ ఆ కమిటీ, 
కాష్ట్రాల మిగులుల నుండి స్థిరీకరించిన ఒకే సమాన భాగాన్ని కేంద్ర ఖజానాకు వాటాలుగా 
చెల్లించాలంటూ ఉమ్మడి నివేదిక రూపొందించిన పథకం పట్ల అసంత్పప్తిని వ్యక్తం 
చేసేంది. ఈ పథకం పట్ల అది వ్యక్తం చేసిన ప్రధాన అభ్యంతరమేమంకే, తమ కోటాగా 
వచ్చిన వాటాలను చెల్లించిన తరువాత కొన్ని రాష్ట్రాలకు అసలు మిగులే ఉండదు. మరి 
కొన్ని రాష్ట్రాలకు మిగులు ఉన్న చాలినంతగా ఉండదు. 

“ఏ పరిస్థితులలో ఒక రాష్ట్రం చెల్లించాల్సిన వాటా, అది తాత్కాలికంగా కొత్త 
పన్నులు తప్పనిసరిగా విధించాల్సిన పరిస్థితికి గారి తీయకూడదు. అటువంటి పరిస్థితి 
తలఎత్తితే అది విస్తారమైన సాధారణ వనరులను పూర్తిగా పాలనాపరంగా తిరిగి సవరించుకుని 
ఏర్పాటు చేసుకోవాల్సిన అనాలోచిత పరిణామానికి దారితీస్తుందని మేం భావిస్తున్నాం. 





1. భారత ప్రభుత్వ బిల్లుపై జాయింట్‌ సెలెక్షన్‌కమిటి నివేదిక, "పేరా V క్లాజ్‌ 41, పేరా 9. 
2 భారతదేశశరో tos- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల సమస్యపై సూచనలు చేసేందుకు 
భారత రాజ్య కార్యదర్శి నియమించిన కమిటి నివేదిక, 1919 చాప్టర్‌ m D. d. 724. 


282 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రాష్ట్రాలు చెల్లించే వాటాకు సంబంధించిన విషయ పరిశీలనలో తనకు పరిమితులు ఉన్నట్లు 
కమిటీ భావించింది. ఫలితంగా. ప్రతి రాష్ట్రానికి సముచితమైన మిగులును వదిలిపెట్టడం 
తన బాధ్యత అని ఆ కమిటీ భావించింది. "రాష్ట్ర సాధారణ ఆర్థిక పరిస్థితిని, ES 
వనరులపై ఉండే తప్పనిసరి భారానికి గల సంబంధాన్ని లెక్కలోకి తీసుకుని వీలున్నంత 
మేరకు సముచితమైన మిగులును రాష్ట్రానికి వదలాలని అది భావించింది. “కొత్త పన్నులను 
విధించే అవసరం లేకుండానే కొత్త  కౌన్సిళ్ళను ప్రారంభించడానికి, రాష్ట్రావసరాలను 
తీర్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా ప్రతి రాష్ట్రానికి మిగులును వదలాలసో ఆ కమిటి 
భావించింది. జాయింట్‌ కమిటీ రిపోర్ట్‌ సూచించినట్లుగా రాష్ట్రాల నుండి సమాన వాటాలను 
కాకుండా ', రాష్ట్రాల మిగులుల నుండీ అసమాన, వాటాలను తీసుకోవడమే సరైన సమానత 
కలుగ చేసే వథక్షమని కమిటీ భావించింది. 


తన పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరడానికి రాష్ట్రాల మిగులులను పెంపొందించడం 
ఒక అవసర చర్య అని ఆ కమిటీ అభిప్రాయపడింది. అలా చేయకపోతే తన లక్ష్యం 
విఫలమవుతుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర మిగులులను పెంపొందించడానికి 
అప్పటికే రాష్ట్ర పరం చేసిన ఆదాయాన్ని కాక మరొక కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరును 
రాష్ట్రానికి కేటాయించడమే ఏకైక మార్గం అని ఆ కమిటీ భావించింది. తనకు నివేదించిన 
అంశాలలో కాజ్‌ (డ)క సంబంధించి ఆదాయపు పన్నును బొంబాయికి కేటాయించే విషయంలో 
ఉమ్మడి నివేదిక ఇచ్చిన వివరణలతో ఏకీభవిస్తూ, బొంబాయికి ఆదాయపు పన్నును 
శేటాయించడాన్ని వ్యతిరేకించాలని భావించింది. దానికి ప్రత్యమ్నాయంగా రాష్ట్రాల మిగులును 
“పెంచడానికి జుడీషియల్‌ స్టాంపులతో పాటుగా సాధారణ స్టాంపులను అఖిలభారత జాబితా 
నుండి రాష్ట్రాల జాబితాకు బదలీచేయడం వల్ల రాష్ట్రాల వనరులు “పెరుగుతాయి. కేంద్ర 
ప్రభుత్వ వనరులు తగ్గుతాయి. అలా తగ్గడం వల్ల 1921-22 సంవత్సరానికి కేంద్ర 
(ప్రభుత్వానికి ఏర్పడేలోటు 10 కోట్ల రూపాయలుంటుందని కమిటి అంగీకరించింది. కేంద్ర 





1. వాటాలపై లెవి విధించాలన్న తన పథకానికి. జాయింట్‌ రిపోర్ట్‌లో సూచించిన పథకానికి ఉన్న తేడా 
అల్లా iro ప్రాతిపడికలో ఉన్న తేడాయేనని ఆర్థిక సంబంధాల కమిటీ నివేదిక rebien 
కనిప్‌స్తోంది. “పెరిగిన వినియోగ శక్తి' తన ప్రాతిపదిక Pm. రాష్ట్రాల స్తూల మిగులు' జాయింట్‌ 6హార్ట్‌ 
ప్రాతిపదిక అని అది వాదిస్తోన్నట్లు కనిపిస్తోంది. 'రాష్టాల స్థూల ఆదాయం - స్థూల వ్యయానికి ఉన్న 
తేడా శాతాన్ని" బట్టి pomis నుండి రావాల్సిన వాహిను అంచనా వేయాలని జాయింట్‌ రిపోర్ట్‌లో 
ప్రతిపాదించిన gad అర్థికసంబంధాల కమిటి స్పష్టంగా విమర్శించింది. అయితే ఈ రెండింటికి 
పెద్ద తేడా ఉన్నట్లు కనిపించడం లేదు. వారికున్న సాధారణ అభిప్రాయాల కారణంగానే అంచనాల 
పోతిపదికలో ఈ nodo వేరు Hor ఉన్నట్లు కనిపించాయి. flog ఖజానాకు రాష్ట్రాల చెల్లించాల్సిన 
వాటాల తీర్మానంపై గౌ. రాజ్‌బహదూర్‌ af సోహన్‌లాల్‌ ప్రసంగం; శాసనసభ చర్చలు. సంపుటి 111 
నెం.8 5 $08). ub నిజంగా పారపాశే.ఎందుకంతే స్లూల మిగులుకు మరో Eyre 
కమిటి చేసిన మార్చు ఏమిటంకే సమానవాటాల స్థానంలో అసమాన వాటాలను నిర్ణయించడం. 
అంచనాల ప్రాతిపదికలను అది మార్పు చేయకుండా యధాతథంగా ఉంచింది. 


మార్చు స్వభావం 283 





ప్రభుత్వం అంతకు మునుపు అంచనా వేసిన ఆరు కోట్ల రూపాయలకు తోడు' సాధారణ 
స్టాంపుల నుండి వచ్చే ఆదాయాన్ని కమిటీ రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల వచ్చే నాలుగు కోట్ల 
లోటును కలుపుకొని ఈ పది కోట్ల లోటు ఏర్పడుతుంది. ఈ మొత్తం కొన్ని సర్హుబాట్లకు 
లోబడి ఉంటుంది. ఆ సర్హుబాట్లన్నీ చేసినప్పుడు, స్పష్టంగా 9, 83,86 లక్షల నికర లోటు 
ఉంటుందని తేలింది. తాను తప్పనినరిగా మన్నించాల్సిన పరిమితులకు ఖచ్చితంగా 
కట్టుబడి ఉంటూ 1921-22లో ఈ నికర 9-83 లక్షల లోటును తొమ్మిది రాష్ట్రాలు ఈ 
క్రింద స్థిరీకరించిన నిష్పత్తిలో చెల్లించాలని కమిటీ నిర్ణయించింది. 


తొలి వాటాలు (లక్షల రూపాయలలో) 











E కొత్త ఆదాయవంపిటి కమిటీ సిఫారసు | వాటాలుచెలించెన 
కింద పెరిగిన ఖర్చు చేసిన ప్రకారం pe 

చేయగల ఫే వాటాలు మిగిలిన ఖర్చు 

చేయగల శ్రి 

gus 575 3.48 228 
బొంబాయి ఇ s rA 
బెంగాల్‌ 1.08 es ^ 
యునైటెడ్‌ ప్రొవిన్సిన్‌ as 240 157 
పంజాబ్‌ 28 175 114 
బర్మా 245 C] 182 
బీవార్‌ ఒరిస్సా 5 లేదు 51 
“సెంట్రల్‌ ఫ్రొవిన్సిస్‌ e ఇ 2 
అస్సాం 2 15 ar 
మొత్తం 18.50 . o 9m 887 














“రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాలలో సమానతకు ఒక ఆదర్శనీయమైన స్థాయికి 
ప్రాతినిధ్యం"గా ఉండే రీతిలో ఈ తొలివాటాలను కమిటీ నిర్దేశించలేదు. ఈ తొలి stro 
సంబంధించి సిఫారసులు చేసే విషయంలో వాటాలలో సమానత అన్న అంశం పట్ల 
తక్కువ శ్రద్ధ చూపింది. "పన్నులు, వ్యయానికి సంబంధించి అమలులో ఉన్న కార్యక్రమాలు, 
పాలన, శ్యాసనపరమైన అలవాట్లు అంచనాల" పళ్లు ఎక్కువ శ్రద్ధ చూపింది. "తీవ్రమైన 
తప్పిదం చేయకుండా, గతంలో అమలులో ఉన్న వాటికి పూర్తిగా భిన్నంగా ఉండే కొత్త, 
సమానతా నిష్పత్తి గల వాటాలకు అనుకూలంగా హఠాత్తుగా మారగలగడం సాధ్యం 





V శేంద్ర రాష్ట్ర ఆదాయాల Soye» గురించి భారత ప్రభుత్వ సూచనలు, 1919 ప్రకటన MDA. 334 


à ఈ సర్దుబాట్లు బర్మాలోని మిలటరీ పోలీసుల Dih. సెలవు బత్యాలకు సంబంధించినవి; అర్థిక 
సంబంధాల కమిటి నివేదిక - పేరా -10 





284 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాదు. ఈ ఘోరతప్పిదాన్ని తప్పించాలంకే ఆదర్శనీయమైన సమానతా నిష్పత్తికి ఈ 
తొలివాటాల నిష్పత్తికి ఏదో ఒక దగ్గర సంబంధం ఉండాలి". అయితే “ఈ తొలి నిష్పత్తి 
స్వభావం మార్పుల దశలో తీసుకునే చర్యగా మాత్రమే సమర్థించాలన కూడా కమిటీ 
గుర్తించింది. "నూతన రాజ్య వ్యవహారాలకు అనువుగా రాష్ట్రాలు తమ బడ్జెట్లను 
నవరించుకునేందుకు తగిన సమయం ఇచ్చేందుకు మాత్రమే ఈ చర్యే అవసరం అయింది; 
సముచితమైన సమయంలోగా ఈ లోటు భారాన్ని మరింత నమానతా స్థాయిలో పంపిణీ 
చేయలేని ఏ పథకమూ కూడా సంతృప్తి నివ్వలేదని మేం స్పష్టంగా అభిప్రాయసడుతున్నాం." 


అందువల్ల, కేవలం తాత్కాలికమైన ఈ తొలివాటాలకు భిన్నంగా ప్రామాణికమైన 
వాటాల సమస్యను పరిశీలించేందుకు. కమిటీ ముందడుగు వేసింది. లోటు భారాన్ని 
సమానంగా పంపిణీ చేసేందుకు ఆదర్శవంతమైన ప్రాతిపదిక ఏదైనా ఉండాలి అనే 
విషయంపై కమిటీ అలా అభిప్రాయపడింది. 


“భారత ప్రభుత్వ ఖజానాకు ప్రతి రాష్ట్రం చెల్లించే మొత్తం వాటా. దాని వాటా 
చెల్లింపు సామర్థ్యానికి అనుగుణంగా ఉండటం, రాష్ట్రాల మధ్య సమానతను సాధించడానికి 
అవసరం". 


ఈ సూత్రాన్ని ఆచరణలోకి తేవడంలో రెండు ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. భారత 
ప్రభుత్వ ఖజానాకు రాష్ట్రం చెల్లించే మొత్తం వాటా eot ఏమిటి? వాటాను చెల్లించడంలో 
రాష్ట్రానికి గల సామర్థ్యాన్ని కొలిచే మార్గమేమిటి? మొదటి ప్రశ్న గురించి కమేటీ జలా 
'పేర్కోంది. "భారత ప్రభత్వ ఖజానాకు ఒక రాష్ట్రం చెల్లించే మొత్తం వాటాలో, భవివ్యత్తులో 
అది నేరుగా చెల్లించే లోటు వాటాతో పాటుగా, పరోక్షంగా (ఇప్పుడు చెల్లిస్తున్నట్లుగా) 
ఆదాయపన్ను. ఉప్పు పన్ను. కస్టమ్స్‌ మొదలైన మార్గాల ద్వారా అది చెల్లించే సుంకాలు 
కూడా కలిసి ఉంటాయి" మరో మాటలో చెప్పాలండే 'శేంద్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం 
రాష్ట్ర పరిధిలో ఉన్న పన్నులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక రెండవ ప్రశ్నకు సంబంధించి 
కమిటీ ఇలా అభిప్రాయపడింది. 


"పన్నులు విధించడంలో ఒక రాష్ట్రానికి గల సామర్థ్యమే వాటాను చెల్లించడంలో 
దానికి గల సామర్థ్యమవుతుంది. పన్నులు విధించడంలో సామర్థ్యము eot పన్నులు 
చెల్లించే వారి ఆదాయాల మొత్తం లేదా పన్నులు చెల్లించేవారి సగటు ఆదాయాన్ని వారి 
సంఖ్యతో వెచ్చంచగా వచ్చే మొత్తం." 

భారత ప్రభుత్వానికి వాటాను చెల్లించడంలో ఒక రాష్ట్రానికి గల సామర్థ్యం లేదా 
అది చెల్లించగల నికర వాటాను నేరుగా పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి అందుబాటులో 
ఉన్న సమాచారం తగినంతగా లేదన్న వాస్తవాన్ని అంగికరించడంలో కమిటీ నిర్మొహమాటంగా 
ఉంది. ఈ వాస్తవాన్ని నిర్మొహమాటంగా అంగీకరిస్తూ కమిటీ అలా అభిప్రాయపడింది. 


మార్చు స్వభావం 285 





“సేకరించి తెలుసుకున్న గణాంక వివరాలను వక్కాణిస్తూ ఏ సంవత్సరాని 
కానంవత్సరం తడుముకోకుండా అమలుచేసేందుకు. వాటాల ప్రమాణ నిష్పత్తికి ప్రాతిపదికగా 
ఉపయోగపడే ఒక సూత్రాన్ని చెప్పేందుకు ప్రయత్నించడం నిరుపయోగం" 

అయినప్పటికీ, వాటాల ప్రమాణాన్ని స్థిరీకరించేందుకు తాను ఎంపిక చేసిన ఆదర్శ 
ప్రాతిపదికను మాత్రం కమిటీ వదులుకోలేదు. 

“అందుబాటులో ఉన్న సంఖ్యలను పరిశీలించిన పిదవ, ప్రతి రాష్ట్రంలోని పరిస్థితులను 
క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఒక నిర్ణీత వాటాల నిష్పత్తిని మేం సూచించగలిగాం. మా 
అభీప్రాయంలో వాటాల నిష్పత్తి ప్రమాణంగాను, ఏ బడ్జెట్‌ లోటునైనా సమానంగా 
పంపిణీచేసేదిగాను ఉంది. ఈ నిష్పత్తిని నిర్ణయించడంలో, భారత (ప్రభుత్వ ఖజానాకు 
రాష్ట్రం చెల్లించే పరోక్ష సుంకాలను, ముఖ్యంగా కస్టమ్స్‌ సుంకాలు, ఆదాయపు పన్నును 
పరిగణనలోకి తీసుకుని పరిశిలించాం. 


రాష్ట్రాల వ్యవసాయిక, పారిశ్రామిక సంపద, కరువు సమయంలో రాష్ట్రాలపై పడే 
భారంతో సహా, తత్సంబంధమైన ఇతర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు 
ఉన్న పన్నువిధించగల సాపేక్ష సామర్థ్యాన్ని మేం ooro పన్ను విధించగల 
సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు, ప్రస్తుతం లేదా సమిప భవిష్యత్తులో 
ఉండే. సామర్థ్యాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా అడవులు. ఖనిజాలు వంటి 
అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన వనరుల విషయంలో పారిశ్రామికంగా, వ్యవసాయికంగా 
అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి రాష్ట్రాలకుగల సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే 
పరిశిలించాం. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఆదాయ అంశాల వ్యాకోచగుణాన్ని, పన్ను 
విధించడానికి అందుబాటులోకి వచ్చే సంపద విస్తరణను కూడా మేం పరిశీలనలోకి 
తీసుకున్నాం." 

“పైన చెప్పిన ప్రతి అంశానికి ఎంతెంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్న అంశాన్ని, తన 
శక్తి మేరకు నేర్పుగా అంచనా వేసిన పిమ్మట, ఈ (క్రింద చెప్పిన నిర్గీత నిష్పత్తిని కమిటి 
సూచించింది. భారత ప్రభుత్వ బడ్జెట్‌లోటును పూడ్చడానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన సాపేక్ష 
వాటాలకు ఈ నిష్పత్తి సమాన ప్రాతిపదికగా ఉంటుందని కమిటీ సూచించింది. 


ప్రామాణిక వాటాలు 








రాష్ట్ర Tok వాటా శాతం 
మెడను 7 
బొంబాయి E 
బెంగాల్‌ 19 


యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ 18 





286 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Biom, సంపుటం -6 





ప్రామాణిక వాటాలు 











రాష్ట్రం 'లోటుకు వాటా శాతం 
పంజాబ్‌ H 
బర్మా en 
536 ఒరిస్సా 10 
సెంట్రల్‌ ప్రొవిన్సెస్‌ క్‌ 
అస్సాం 25 
మొత్తం 100 





ఈ ప్రామాణిక నిష్పత్తి ప్రకారం తమ వాటాలను చెల్లించమని రాష్ట్రాలను కోరేముందు, 
అవి నూతన పరిస్థితుల కనుగుణంగా తమ బడ్జెట్లను సర్దుబాటు చేసుకోవడానికి తగినంత 
కాలవిరామం ఉండాలని కమిటి అంగీకరించింది. అయితే ఆ విరామకాలం మరీ ఎక్కువగా. 
ఉండకూడదని కమిటీ అభిప్రాయపడింది. 


“మేం ప్రతిపాదించిన తొలినిష్పత్తి ఆచరణాత్మకంగా అవసరమైన చర్య. అయితే, 
దాని కింద తాము చెల్లించాల్సిన వాటాకన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తున్న రాష్ట్రాలు మరీ 
ఎక్కువకాలంపాటు ఆ భారాన్ని భరించేవిగా ఉండకూడదు. రాష్ట్ర బడ్జెట్లు స్థానభ్రంశం 
చెందకుండా నిరోధించడానికి అవసరమైన దానికన్నా విస్తృతస్థాయిలో పెల్లించాల్సి రాకూడదు." 
అని కమిటి చెప్పింది. 


అందువల్ల కమిటీ ఈ విధంగా ప్రతిపాదించింది. 


“ఏ లోటుకు చెల్లించే వాటా అయినా ఏడవ సంవత్సరంలో అది ప్రామాణిక 
నిష్పత్తికి సమానంగా ఉండాలి. తొలివాటాల నుండి ప్రామాణిక వాటాలకు మారే కాలం 
రెండవ సంవత్సరంలో ప్రారంభమై ఆరు వార్డిక దశలతో, అవిరామమైన (క్రమంతో కూడినదై 
ఉండాలి". 


కమిటి సూచనల ప్రకారం ఏడు సంవత్సరాలకు తొలి, మాధ్యమిక, అంతిమ 
నిష్పత్తులు ఎలా ఉంటాయో ఈ క్రింది పట్టిక తెలియజేస్తుంది. 





V. ప్రామాణిక నిష్పత్తిని నిర్ణయించడంలో ఆర్థిక నంబంధాల కమిటి అనుసరించిన ప్రాతిపదికపై చక్కని 
విమర్శకు, సంస్కరణల్‌ కమాపనర్‌కు రాజ్‌ బహదూర్‌ 1229 రాసిన లేకలోని 12వ tois 
చూడండి; సిమ్లా; 1920 కమిషన్‌ పత్రాలు 974 పే. 


మార్చు న్వభావం 287 





వాటా చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుండి వరుసగా ఏడు సంవత్సరాల పాటు 
లోటుకు చెల్లించే వాటాల శాతం (సమాన సంఖ్యలుగా సవరించడమైంది) 





రాష్ట్రం 











ఒరిస్సా 





I 
roses 
p 





మొత్తం 




















భారత ప్రభుత్వం, రాజ్య కార్యదర్శి ఈ సూచనలను అంగీకరించారు. భారత 
ప్రభుత్వ చట్టం క్రింద రూపొందించిన ముసాయిదా నియమాలను పునఃపరిశీలించి 
సవరించడానికి నియమించిన పార్లమెంటరీ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ రాష్ట్రాల ఆదాయాలు. 
వాటాల కేటాయింపు విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. జాయింట్‌ సెలెక్ట్‌ 
కమిటి తన నివేదికలో సమస్య సంక్షిష్టతను గుర్తిస్తూ ఇలా అంది. 

"చాలా జటిలమైన సమస్యను ఆర్థిక సంబంధాల కమిటీ పరిష్కరించాలి వచ్చింది. 
అన్ని స్థానిక. ప్రభుత్వాలకూ ఆమోదయోగ్యంగా aod విధంగా ఒక పరిష్కారానికి 
రాగలగడమన్నది కష్టంతో కూడుకున్న పని. దాదాపుగా అసాధ్యమైన పని ..... కేంద్ర - 
రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీకి సంబంధించి తమ ప్రతిపాదనల వట్ట అసంతృప్తి 
శలగడమన్నది అనివార్యమని వారు నమ్ముతున్నారు. ఒక్క కలం గీతతో అసమానతలను 
శొలగించడమన్నది అసాధ్యం. ఎంతోకాలంగా కొనసాగుతున్న చారిత్రక కారణాలను 


భారత ప్రభుత్వ చట్టం క్రంద ఏర్పరచిన నియమాల పునఃనవరణకు నియమించిన జాయింట్‌ కమిటీ 
రెండవ నివేదిక; 1920; 172 5.2. 23 








డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంపుటం -8 


విస్మరించినందు వల్లనే ఈ అసమానతలు dago" అయినప్పటికీ, "రాష్ట్రాల ఆదాయాల 
"పైన ఈ వాటాల వ్యవస్థ విధించిన అవరోధాల వల్ల కలిగిన అసంతృప్తిని విధాన 
ప్రాతిపదికగా తొలగించడం అవసరం అని కమిటీ అభిలషించింది. భారాన్ని తొలగించే 
మార్గాలుగా కమిటీ ఈ (fob వాటిని సూచించింది. 


(1) "అంచనావేసిన ఆదాయపు వన్ను ద్వారా వచ్చే ఆదాయంలో కనుక పెరుగుదల 
ఉన్నట్టయితే, ఆ ఆదాయపు పెరుగుదలలో కొంత భాగాన్ని అన్ని రాష్ట్రాలకు 
కేటాయించాలి" 


(ఇ “ఎటువంటి పరిస్థితులలోనూ ఏ రాష్ట్రం చెల్లించాల్సిన తాలివాటాను 
పెంచకూడదు. అయితే ఆర్థిక సంబంధాల కమిటి నూచించిన సిద్ధాంతపరమైన 
ప్రమాణాలను సాధించడానికి సగటు వాటాను క్రమంగా తగ్గించడమే ఏకైక 
మార్గం" 
తదనుగుణంగానే సంక్రమణ నియమాలలో ఇలా ఏర్పాటు చేశారు. 

(15) “1918 భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం (క్రింద ప్రతి స్థానిక 
ప్రభుత్వం తన పరిధిలో వసూలుచేసిన ఆదాయపు పన్నులు కొంత వాటాను 
ప్రతి స్థానిక ప్రభుత్వానికి కేటాయించాలి. అలా కేటాయించే వాటా, చట్టం 
క్రింద అంచనా వేసి వసూలు చేసిన ప్రతి రూపాయిలోనూ మూడు పైసలుగా 
ఉండాలి. కొన్ని స్థానిక ప్రభుత్వాలకు కేటాయించే మొత్తాన్ని కలిపితే, అది 
సుమారుగా 400 cie» ఉండేటట్లుగా ఈ “పైసల సంఖ్యను నిర్ణయించాలి. 

(17) 1921-22 ఆర్థిక సంవత్సరంలో కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌కు స్థానిక 
ప్రభుత్వాలు చెల్లించే వాటాలు ఈ క్రింద పేర్కొన్న కాయి ప్రకారం 
ఉండాలి. 





గౌ ఈ Buys సంక్రమణ నియమం 15 కు అనుబంధంగా ఉన్న ఈ క్రింది నిబంధనలకు లోబడి ఉంది. 

(2) ఈ కేబాయింపు దృష్టా. నల్‌రూల్‌ (1) go నిర్ణయించిన pi రేటును 1920210 వర్తింపచేస్తే 
dps ప్రభుత్వానికి వంత మొత్తం సమకూరేదో (ఆ సంవత్సరంలో ప్రత్యేక ఆదాయపు పన్ను వనూళ్ళ 
E; 'ఖక్ఫులో రాష్ట వాటాను మనవాయించగా) అంత మొత్తాన్ని. PaSa fadt జనరల్‌ 
నిర్ణమీంచినట్టుగ ప్రత్‌ స్థాన ప్రభుత్వము గవర్నర్‌ జనరల్‌కు చెల్లించాలి. పన్ను వనూలులో అసాధారణ 
'జోహ్యం జరిగీతే అందుకే తగిన ఐత్యం చెల్లించాలి. 

(9) క రాష్ట్రలో ప్రత్యేక ఆదాయపు పన్ను వసూలు కయ్యే ఖర్చును స్థానిక ప్రభుత్వం - కౌన్సిల్‌ లోని 
Raj జనరల్‌ మీ - 75 శాతం వొప్పున భరించాలి. 

(0) ఏ అర్థిక నంవత్సరంలోవైనా సబ్‌ రూల్స్‌ (21, (3) క్రింద స్తానిక ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రత్యేక 
uodo పన్న వసూలు కయ్యే ఖర్చు. నిర్ణయించిన శేటాయింప్పుల మెత్తం ఫామ్ము Sf రూల్‌ (1) 
(Sod దానిక శేహయించిన ఆదాయపు పన్ను వాటాకు మించి ఉన్నట్లయితే. ఆ ఏడాదికి నిర్ణయించిన 
'శేటాయింపును e మేరకు తగ్గించినట్లుగా భావించాలి. 


మార్చు స్వభావం 289 











vis 'వాటాలు (లక్షల రూపాయిలలో) 
se% m 
బొంబాయి ri 
Bon E 
ares ప్రావిన్సెస్‌ -240 
పంజాబ్‌ 175 
బర్మా ఈ 
సెంట్రల్‌ roms బీరార్‌ E 
అస్సాం E 





18. 


1922-23 అర్థిక సంవత్సరం నుండి మొత్తం 989 లక్షల వాటా గాని లేదా 
కాన్సిల్‌లోని Mus జనరల్‌ నిర్ణయించే అటువంటి తక్కువ మొత్తాన్ని కాని 
అంతకు మునుపు చెప్పిన నియమం ప్రకారం స్తానిక ప్రభుత్వాలు గవర్నర్‌ జనరల్‌కు 
చెల్లించాలి. ఏదైనా ఒక సంవత్సరానికి అంతకు మునుపు సంవత్సరంలో చెల్లించిన 
దాని కంటే తక్కువ మొత్తాన్ని చెల్లించాలని కౌన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ 
నిర్ణయించి నట్లయితే, అటువంటి తగ్గింపు, ఈ క్రింద పేర్కొన్న నిష్పత్తి ప్రకారం 
గతే సంవత్సరం చెల్లించిన వాటా కన్నా మించిన వాటాలను చెల్లించాల్సి వచ్చిన 
స్తానిక ప్రభుత్వాలకు మాత్రమే వర్తింపచేయాలి. ఏ తగ్గింపు అయినా ఆ పెరుగుదలకు 
అనుగుణంగా ఉండాలి. 





మద్రాసు 17/90 వంతులు 
బొంబాయి 13/90 వంతులు 
బెంగాల్‌ 19/90 వంతులు 
యునైటెడ్‌ ప్రొవిన్సెస్‌ 18/90 వంతులు 
పంజాబ్‌ 9/90 వంతులు 
బర్మా 61/2/90 వంతులు 
సెంట్రల్‌ ప్రావిన్సెన్‌ బీరార్‌ 5/90 వంతులు 
అస్సోం 21/2/90 వంతులు 





19. 


అత్యవసర సందర్భాలలో, ఇంతకు మునుపు చెప్పిన నిబంధనల fot అదనంగా 
ఉండే వాటాను ఏ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాన్నయినా చెల్లించమని రాజ్య 
కార్యదర్శి అనుమతితో కొస్సిల్‌లోని గవర్నర్‌ బనరల్‌ ఏ ఆర్థిక సంవత్సరం లోనైనా 


కోరవచ్చు. 


290 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





'కేంద్ర - రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను వీలున్నంత మేరకు పూర్తిగా వేరుచేయడానికి 
మరో రెండు అధరాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు పెట్టుబడి లావాదేవీలకు 
సంబంధించినవే. అందులో రాష్ట్రాల రుణ ఖాతాను సరిదిద్దడం ఒక అంశం. ముందుగా 
ఇచ్చే వ్యవసాయ రుణాలు, రుణగ్రీస్తులైన భూస్వాములకు ఇచ్చే రుణాలు, మున్సిపాలిటీలు, 
తదితర స్థానిక సంస్థలు మొదలైన వాటికి ed) రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక నిధి 
నుండి తీసుకుంటుంది. ఆ నిధికి సంబంధించిందే ఈ ఖాతా. ఈ ఖాగాకు కావల్సిన 
ద్రవ్యాన్ని భారత ప్రభుత్వం సమకూరుస్తుంది. రాష్ట్రాలు తిరిగి చెల్లించినప్పుడు సమకూర్చిన 
నిధులు తిరిగి దానికి చెందుతాయి. ప్రతి నంవత్సరంపై చెల్లించబడకుండా మిగిలి ఉన్న 
సగటు ద్రవ్యంపై రాష్ట్రం, భారత ప్రభుత్వానికి వడ్డీ చెల్లిస్తుంది. తిరిగి దాని బకాయిలుగా 
మరే వాటి వల్ల వచ్చే నష్టాన్ని అధిక వడ్డీల ద్వారా అది పూడ్చుకుంటుంది. సంస్కరణల 
పథకపు సహజమైన ఫలితంగా రాష్ట్రాలు తమ రుణ ఖాతాలకు భవిష్యత్తులో నిధుంను 
సమకూర్చుకోవడానికి, కేంద్ర ప్రభుత్వానికి తమకు మధ్య గల ఇటువంటి ఉమ్మడి ఖాతాలను 
వీలైనంత త్వరగా రద్దు చేయాలని ఉమ్మడిగా అంగీకరించబడింది. ఈ విషయాన్ని ఆర్థిక 
నంబంధాల కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు నంక్రమణ నిబంధనలలోని 
23వ నియమంలో ఐలా పొందుపరిచారు. 


“1921 ఏప్రిల్‌ ఒకటవ తేదీనాటికి రాష్ట్రాల రుణ ఖాతా నుండి ఏ రాష్ట్రం తీసుకున్న 
అడ్వాన్సులయినా బకాయి ఉన్నట్లయితే వాటిని భారత ఆదాయాల నుండి స్థానిక ప్రభుత్వానికి 
ఇచ్చిన అడ్వాన్సులుగా పరిగణించాలి. దానిపై 1921 మార్చి 31 నాటికి ఈ ఖాతాపై 
కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ ఇతరత్రా ఆదేశించకపోతే, అడ్వాన్సు మొత్తాన్ని 12 నంవత్సరాలు 
లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన 
వాయిదాలను నిర్ణయిస్తారు. అలా నిర్ణయించిన వాయిదా మొత్తానికన్నా అదనంగా స్థానిక 
ప్రభుత్వం ఏ సంవత్సరంలోనైనా చెల్లించాలనుకుంటే చెల్లించుకోవచ్చు". 

ఇక రెండవ సమస్య నీటిపారుదల కార్యక్రమాలపై ఖర్చు చేసే మూలధన బాధ్యతకు 
సంబంధించింది. రాష్ట్రాల రుణ ఖాతాల విషయంలో మాదిరిగానే రాష్ట్రాల ఆర్థిక వనరులను 
పూర్తిగా వేరుచేసే పథకొనికి ఇది విరుద్ధమైందని అంగికరించబడింది. నీటిపారుదల పనులపై 
నియంత్రణను భారత ప్రభుత్వానికి పెచ్చి, mum జరిగే ఆర్థిక లావాదేవీలకు రాష్ట్రాలను 
బాధ్యులను చేయడం రాష్ట్రాల వనరులను పూర్తిగా వేరుచేసే పథకానికి అననుకూలమైనదని 
అంగీకరించబడింది. ఈ కౌరణంగా నిబంధనలో ఇలా పేర్కొన్నారు. 

(1) రుణ నిధుల నుండి వివిధ రాష్ట్రాలలోని ఉత్పాదక, రక్షిత నీటిపారుదల వంటి 
తదితర పనులపై కౌన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ ఖర్చు చేపే మూలధన మొత్తాల నిర్వహణా 





1... నంగ్రమణ నిబంధన 24 


మార్చు స్వభావం 291 





బాధ్యతను స్థానిక ప్రభుత్వాలకు అప్పగించవచ్చు. అటువంటి మూలధనాన్ని భారత ఆర్థిక 
వనరుల నుండి స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అడ్వాన్సులుగా పరిగణించాలి. అటువంటి 
అడ్వాన్సులపై వడ్డీ ఈ క్రింద విధంగా ఉండాలి: 


(ఎ) 1916-17 ఆర్థిక సంవత్సరాంతం వరకు పెట్టిన మూలధన పెట్టుబడిపై 
వడ్డీ రేటు 3.3252 శాతంగా ఉండాలి. 


(D) 1916-17 ఆర్థిక సంవత్సరాంతం తరువాత పెట్టిన మూలధన పెట్టుబడిపై 
వడ్డీ ఆ సంపత్సరాంతం తరువాత బహిరంగ మార్కెట్‌ నుండి తీసుకున్న 
రుణాలపై కౌన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ చెల్లించే సగటు వడ్డీ రేటుకు 
సమానంగా ఉండాలి. 


(2) కౌన్సిల్‌ లోని గవర్నర్‌ జనరల్‌ నిర్ణయించిన తేదీల ప్రకారం వడ్డీలను చెల్లించాలి. 


రాష్ట్రాలలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశ పెట్టకుండా అడ్డుకుంటూ, రాష్ట్ర 
ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వానికి ముడివేసి ఉంచిన ఆర్థిక పాలనాపరమైన బంధనాలను 
ఆ విధంగా విచ్చిన్నం చేయడం జరిగింది. తద్వారా తమకు కేటాయించిన వనరులు, 
సేవలపై 'గుర్తింపబడిన తమ స్వంత అధికారాన్ని" రాష్ట్రాలు పొందాయి. తత్ఫలితంగా 
రాష్ట్రాలు తాము స్వంతంగా రుణాలను తీసుకునే స్వేచ్చను పొందాయి. ఇంతకు మునుపు 
వరకూ వాటికి ఆ స్వేచ్చ తిరస్కరించబడుతూ వచ్చింది. పర్యావసానంగా, సంస్కరణల 
చట్టం క్రింద కొన్ని షరతులకు లోబడి ఉండే విధంగా ' స్థానిక ప్రభుత్వ రుణ నియమాలను 
రూపొందించారు.? 


"ఈ క్రింది పేర్కొన్న ప్రయోజనాలలో ఏ ప్రయోజనం కోసమైనా స్థానిక ప్రభుత్వం 
తనకు కేటాయించిన వనరులను వామోగా పెట్టి రుణాలను తీసుకోవచ్చు: 


(ఎ) దీర్ణకాలిక ప్రజా ప్రయోజనం కలిగిన ప్రాజెక్టుకు సంబంధించి, వస్తు స్వభావం 
కలిగిన శాశ్వత ఆస్తుల నిర్మాణానికి లేదా సేకరణకి (భూ సేకరణ, 





11919 భారత ప్రభుత్వ చట్టం. WES 2(2) లోని నయమాలు. 
2 ఆ నియమ్మలు se పేర్కొన్నాయి 
(1) భారతదేశంలో తీసుకునే అప్పు విషయంలో కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌: భారతదేశం వెలుపలి 
నుండీ తీసుకునే అప్పు విషయంలో రాజ్యకార్యదర్శి అనుమతి లేకుండా స్థానిక ప్రభుత్వం ఏ అప్పు 
తీసుకోకూడదు. అలా చేసే అప్పు విషయంలొ ఎంత అప్పు తీసుకొవాలి, దానికి సంబంధించిన 
షరతులను కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ లేడా రాబ్యకార్యదర్శి పేర్కోవచ్చు. 
(2) రాజ్యకార్యదర్శి అనుమతి కోసం పంపే ప్రతి దరఖాస్తు కొన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌ ద్వారానే 
వెళ్ళాలి. 


292 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు '! ప్రసంగాలు. సంవుటం -6 





నిర్మాణ సమయంలో అయ్యే నిర్వహణా ఖర్చు, ఉపకరణాలకు అయ్యే 
ఖర్చుతో సవా) అయ్యే మూలధన వ్యయాన్ని సమకూర్చుకోవడానికి 
అప్పుచేయవచ్చు. అయితే 


1... ఆ ప్రతిపాదిత వ్యయం మరీ ఎక్కువగా ఉండి ప్రస్తుత ఆదాయాల నుండి దానిని 
సరిగా నమకూర్చుకోలేనప్పుడు; 

(I) భారతదేశంలో తీసుకునే అప్పు విషయంలో కౌన్సిల్‌ లోని గవర్నర్‌ జనరల్‌: 
భారతదేశం వెలుపలి నుండి తీసుకునే అప్పు విషయంలో రాజ్య కార్యదర్శి అనుమతి 
లేకుండా స్థానిక ప్రభుత్వం ఏ అప్పు తీసుకోకూడదు. అలా చేసే అప్పు ఏషయంలో 
ఎంత అప్ప తీసుకోవాలి, దానికి సంబంధించిన షరతులను కాన్సిల్‌ లోని గవర్నర్‌ 
జనరల్‌ లేదా రాజ్య కార్యదర్శి పేర్కొనవచ్చు. 


(2) రాజ్య కార్యదర్శి అనుమతి కోసం పంపే ప్రతి దరఖాస్తు కౌన్సిల్‌ లోని గవర్నర్‌ 
జనరల్‌ ద్వారానే వెళ్ళాలి. 


(11) కాన్సిల్‌లొని గవర్నర్‌ జనరల్‌ ఎప్పటి కప్పుడు నిర్దేశించే శాతాని fob తక్కువ 
రాబడి వస్తుందని గవర్నర్‌ జనరల్‌ భావించినప్పుడు; రుణ మాఫీకి ఏర్పాట్లు 
చేసినట్లయితే; రాష్ట్రాలు అప్పు తీసుకోవచ్చు. 


(బి) ఈ చట్టం ఆమోదించబడక ముందు అమలులో ఉన్న నియమాల ప్రకారం 
రుణ నిధుల నుండి నిటిపారుదలకై వెచ్చిస్తున్న వ్యయాన్ని భరించడానికి, 


(స) కరువు, దుర్భిక్ష పరిస్థితులలో సవాయక చర్యలు చేపట్టి, నిర్వహించడానికి; 
(à) రాష్ట్రాల రుణ ఖాతాకు ఆర్థికంగా సహాయపడేందుకు; 


(9) కౌన్సిల్‌ లోని గవర్నర్‌ జనరల్‌ ఇచ్చిన అడ్వాన్సును తిరిగి చెల్లించడానికి 
లేదా ఈ నిబంధనల ప్రకారం తీసుకొన్న రుణాలను తిరిగి చెల్లించడానికి 
లేదా వాటిని మరింత సక్రమంగా ఉపయోగించుకునేందుకు తమకు 
కేటాయించిన ఆదాయాలను హామోగా పెట్టి రాష్ట్రాలు అప్పుచేయవచ్చు". 


అర్థిక. పాలనపరమైన బంధనాలను చేధించడంతో, ఇప్పటివరకూ రాష్ట్రాల స్వయం 
(ప్రతిపత్తి పెరుగుదలను అడ్డుకుంటున్న శాసనపరమైన బంధమొక్క'కే అక మిగిలి ఉంది. 
ఈ శాసనపరమైన బంధం అనేది ఇంతకు మునుపే చెప్పినట్లుగా, భారత ప్రభుత్వ 
పూర్వానుమతి. ఉత్తరామోదం అనే సూత్రం ద్వారా అమలు చేయబడుతోంది. సంస్కరణల 
చట్టం క్రింద రూపొందించిన నియమాల ద్వారా, ఈ నూత్రప్రమేయం లేకుండా రాష్ట్రాలు 
తమే శాననాధికారాన్ని స్వేచ్చగా వినియోగించుకునేందుకు ఒక రంగం ప్రత్యేకంగా 


కొర్కు న్వభావం 293 





గుర్తించబడింది. పన్నుల చట్టాలకు సంబంధించినంత వరకూ నియమాలను! ఇలా 
తూపొందించారు. 


“గవర్నర్‌ జనరల్‌ పూర్వానుమతి లేకుండానే ఒకటవ షెడ్యూలులో పేర్కొన్న ఏ 
పన్ను పైనయినా రాష్ట్ర శానననమితి స్థానిక ప్రభుత్వ ప్రయోజనాలకోనం చట్టాన్ని రూపొందించడం 
లీదా పరిశీలించడం చేయవచ్చు". 


ఈ షెడ్యూలు - ఈ క్రింద పేర్కొన్న పన్నుల అంశాలను కలిగి ఉంది. 

1. వ్యవసాయానికి తప్ప ఇతరత్రా ఉపయోగించే భూమిపై పన్ను. 

2. ఉమ్మడి కుటుంబంలో, బ్రతికి ఉన్నవారి ద్వారా సేకరణ లేదా వారసత్వంపై 
పన్ను. 

3. చట్టం ద్వారా అనుమతించిన జూదం, పందాలపై పన్ను. 

4. ప్రకటనలపై పన్ను. 

5. వినోదం పై పన్ను. 

6. ఏ ప్రత్యేకమైన విలాసంపై నైనా పన్ను 

7. రిజిస్ట్రేషన్‌ ఫీజు 

8. భారత శాసనసభ ద్వారా నిర్ణయించబడిన సుంకాలు మినహా ఇతర సుంకాలపై 
స్టాంపు సుంకం. 


పన్నులకు సంబంధించిన శాసనాల విషయంలో ఈ నియమాలు అనుసరించిన 
పద్ధతి కొంచెం భిన్నంగా ఉంది. పన్నులకు సంబంధించిన శాసనాల విషయంలో ఎ ఏ 
సందర్భాలలో పూర్వానుమతి అవసరం లేదో నియమాలు పేర్కొన్నాయి. పన్నులకు 
సంబంధించిన శాననాల విషయంలో ఏ ఏ నందర్భాలలో పూర్వానుమతి కావాలో పేర్కొన్నాయి. 
ఈ పూర్వానుమతి నియమాల షరతులలో ఉన్న ఈ తేడా ప్రభావమేమంశే *పన్నులకు 





T 
1. — 1919 భారత ప్రభుత్వచట్టం సెక్షన్‌ 10(9),() లోని పెడ్యూలు పన్నల నియమాలు. 


1 1919 భారత ప్రభుత్వ చట్టం సెక్షన్‌ 10 (9) (ఎల్‌) క్రింద రూపొందించిన నియమాలు. అయితే ఇక్కడ 
(గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే. ఏదైనా ఒక రాష్ట్ర బిల్లుకు పూర్వానుమతి అవనరం లేకపోయినా. 
vi శానననభ ఆమోడించినంత మాత్రాన అడి చట్టిం కాదు. lo ifo 1919 భారత ప్రభుత్వ 
చట్టిం సెక్షన్‌ 121) క్రింద రూపొందించిన రిజర్వేషన్‌ ఆఫ్‌ బిల్స్‌ రూల్స్‌ అనబడే మరో నియమాల 
Édo, బిల్లులకు పూర్వానుమతి అవనరం లేకపోయినా చట్టంగా ప్రశటించెముందు రాష్ట్ర గవర్నర్‌ 
హౌటిని KSE జనరల్‌ అనుమతి కోనం నిలిపివేయవచ్చు. 








గా UP C RN 
సంబంధించిన శాసనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిర్దేశించిన కొన్ని ప్రత్యేక పన్నులను 
మాత్రమే విధించగలదు. పన్నులకు సంబంధించని శాసనాల విషయంలో కొన్ని చట్టాలను 
ఉల్దంఘించ నంతకాలం రాష్ట్ర ప్రభుత్వం ఏ శాసనాన్నయినా చేయగలదు. ఈ తేడాను 
విర్పరచడానికి గల కారణాలు సునృష్టమే రాష్ట్రాల పన్నుల పరిధిని విన్తరింపచేయడమూ. 
అంకే కేంద్ర ప్రభుత్వ పన్నుల రంగాన్ని కుదించడమే అవుతుంది. పన్నులకు సంబంధించని 
రాష్ట్రాల శాననాధికారాలు ఎంత విస్తృతంగా ఉన్నప్పటికీ కేంద్రంపై ఐటువంటి ప్రతికూల 
(ప్రభావం పడదు. అందువల్ల ఈ విధంగా రాష్ట్రాలకు శాననాధికారాలను ఇవ్వడంలో కన్నా 
పన్నులు విధించే అధికారం విషయంలో కఠినమైన వాద్దులు వీర్పరచవల్సి వచ్చింది. 
అయినప్పటికీ, సెద్ధాంతపరంగాను, ఆచరణలోనూ రాష్ట్రాలు స్వయం(ప్రతిపత్తితో 
వ్యవహరించేందుకు వీలుగా పూర్వానుమతికి సంబంధించిన) నియమాలు తగినంతగా. 
శాననాబంధనాన్ని వదులు చేసాయనడాన్ని కాదనలేం. రాష్ట్రాలలో నూతన బడ్జెట్‌ ప్రక్రియలో 
ఈ స్వయం ప్రతిపత్తి చక్కగానే ప్రతిబింబించింది. పాత వ్యవస్థలో భారత ప్రభుత్వ ఆర్థిక 
శాఖ రాష్ట్రాల బడ్జెట్లను ఆమోదించాల్సి ఉండేది. రాష్ట్రాల జమాఖర్చుల లెక్కలను భారేత 
ప్రభుత్వ అక్కొంటెంట్‌ జనరల్‌ పర్యవేక్షించేవారు. ఆడిటర్‌ జనరల్‌ ఆడిట్‌ చేసేవారు. 
వ్యయానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత ఆర్థిక శాఖకు సమర్పించేవారు. 
కొత్త వ్యవస్థలో ఇదంతా మారిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌ భారత ప్రభుత్వ ఆర్థికశాఖ చేత 
ఆమోదింపబడకుండా, సంస్కరణల చట్టం క్రింద ğa రాష్ట్రంలోనూ ఏర్పరచిన ఆర్థికశాఖ 
రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించిది.' బడ్జెట్‌లో ఒకో అంశాన్ని రాష్ట్ర శాసననభ ఓటు ద్వారా 
ఆమోదించింది.” అయితే రాష్ట్రాల జమా ఖర్చుల లెక్కలను మాత్రం భారత ప్రభుత్వ 
అధికారులే పర్యవేక్షించి, ఆడిట్‌ చేయడమన్నది ఇంకా "కొనసాగుతూనే ఉంది. నూతన 
వ్యవన్ధలోని ముఖ్యమైన అంశమేమంకే వ్యయానికి సంబరిధించిన నివేదికలను అనుమతికోనం 
భారత ప్రభుత్వానికి పంపకుండా, ఇప్పుడు రాష్ట్ర శాననసభలోని సభ్యులతో ఏర్పరచిన 
SEF అకౌంట్స్‌ కమిటికి పంపుతారు. శాననసభ మంజూరు చేసిన నిధుల పరిధిలోనే 
శానననభ ఆమోదించిన ధనాన్ని ఖర్చు చేయడానికి ఈ కమిటీయే బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. 
రాష్ట్రాల స్వాతంత్ర్యానికి ప్రమాణం ఇదే. 


ఈ విధంగా భారత పాలనారంగం కేంద్ర - రాష్ట్ర domar వేరుచేయబడింది. 
పలువురు భారత రాజకీయవేత్తలు, రాజనీతిజ్ఞులు అటువంటి వేర్చాటుకోనం కలలుగన్నారు. 





Vo కాష్టాల upep ఏర్పాటు, విధుల గురించి, 1919 భారత రాజ్యాంగ చట్టం DES 1 క్రింద 
ఏర్చరచిన సంక్రమణ నియమాలలోని 11] భాగం చూడండి. 

ఓ 1919 భారత ప్రభుత్వ చట్టం, WS 11 (క క్రింద రాష్ట్ర శానన నమికుల కార్య నిర్వహణా 
నియమాలు 25 నుండి se వరకు చూడండి. 

శ. భారత ప్రభుత్వ చట్టం 95 డి (1) సెక్షన్‌ pod రూపొందించిన నియమాలు, 


eto స్వభావం 295 





'వోోంద్రీకరణ పై ఏర్పాటుచేసిన రాయల్‌ కమిషన్‌ను ఇటువంటి వేర్పాటు కావాలనే కోరారు. 
తాను చనిపోయే ముందు గోఖలే రాసిన రాజకీయ వీలునామాలో కూడా ఆయన ఇటువంటి 
శర వెలిబుచ్చాడు. అయితే ఇవన్నీ సరైన సమయంలో ప్రతిపాదించినవి కాకపోవడంతోను, 
భారత రాజ్యాంగ చట్టాన్ని మార్పు చేయకపోవడం వల్ల ఇవి అమలు లోకి రాలేకపోయాయి. 
ఇప్పుడు అటువంటి మార్పు జరిగింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనే ఆదర్శం నిజమయ్యే 
అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అధ్యయనాన్ని. ముగించే ముందు, ఈ 


మార్పులను, వాటి విజయవంతమైన పనితీరును గురించి అంచనా వేయడం ఉపయుక్తంగా 
ఉంటుంది. 


ua 


అధ్యాయం XII 
మార్చు మిమాంన 


మంచిపాలన అనేది మంచి విత్రవరిస్థితిపై ఆధారపడి ఉంటుందన్నది సుస్పష్టం. 
ఎందుకం'ే, విత్తం మొత్తం పాలనాయంత్రాంగానికి ఇంధనం నంస్కరణల పథకంలోని 
మరే ఇతరణంశం fo ఆర్థికపర్పాట్లు అన్న అంశాన్ని ఏమాత్రం ఆలశ్యం చేయకుండా, 
క్రణ్లంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నూతన పాలనావ్యవస్థ మొదలయ్యేది 
ఈ "అర్థికపర్పాట్లతోనే. అటువంటి పరిశీలనా ఆవశ్యకత మరింత ఎక్కువ ఎందుకు ఉందీ 
అంటె సంస్కరణల పథకంలోని ఈ అంశం తులనాత్మకంగా నిపుణుల ద్వారా కాని, 
ప్రజలద్వారా కాని వివేకమైన విమర్శకునోచుకోలేదు. 


నూతన ఆర్థిక ఏర్పాట్లను పాలనాపరంగా ఆచరణ సాధ్యమైనవెనని చెప్పవచ్చా? 
అన్నదే పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి ప్రశ్న. ఒకదానిపై మరొకటి ఆధారపడాల్సిన 
పని లేకుండా పూర్తిగా తమ స్వంత వనరుల నుండీ తమకు కావాల్సిన విత్తాన్ని 
సమకూర్చుకునేటట్లు చేయడం ద్వారా పాలనా రాజకీయ విభాగాలను స్వతంత్రమైనవిగా 
చేయాలి. ఒక కొత్త ఆర్థిక ఏర్పాటును రూపొందించేటప్పుడు దీనినే అతిముఖ్యమైన 
లక్ష్యంగా ఎప్పుడూ. దృష్టిలో ఉంచుకోవాలి. అయితే అన్నివేళలా ఈ లక్ష్యాన్ని సాధించడం 
సంభవం కాకపోవచ్చు నన్న మాట నిజమే. కొన్ని సందర్భాలలో, కనీసం ప్రభుత్వ 
విత్తానికి సంబంధించిన విషయాలలో రాజకీయ విభాగాలు న్వతం(త్రంగా వ్యవవారించకురడా 
పరస్పర ఆధారభరితాలుగా ఉండేటట్లు చేయడమనేది ఒక అవరోధం కాకుండా నవాళారానికి, 
శక్తికి కావాల్సిన ప్రాతిపదికను సమకూర్చేది కావచ్చు. అయినప్పటికీ అవకాశం ఉన్నచోటల్లా 
అర్థిక విషయాలలో పాలనా విభాగాలకు స్వతంత్రం ఉండేటట్లు ప్రయత్నించాలి. ఈ 
దృష్ట్యా చూసినప్పుడు విభజిత అంశాల వ్యవస్థ కన్నా వాటాలవ్యవస్థ మెరుగ్గానే ఉంటుందని 
నిస్పందేవాంగా చెప్పవచ్చు. విభజిత అంశౌలవ్యవస్థను దుయ్యబట్టడానికి ఈ ముక్క 
చెప్పడంలేదు. పన్నులకు సంబందించి సమానాధికారాల పరిధి లేదా ఒకదానిపరిధిలోకీ 
మరొకటి చొచ్చుకు వచ్చే అంశాలు ఎక్కువగా ఉండటం సమస్యలకు మూలమవుతుంది. 
సమానాధికారాల పరిధిలో పోటీపడుతున్న విభాగాలకు తగినంతగా నిధులను ఇవ్వడానికి 
వివిధ ఆదాయ వనరులను పంపకం చేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఇది సమస్యలకు 
మూలమవుతుంది. దీనికి కారణమేమంటే ఈ ఆదాయవనరుల పంపేకమనేది తగినంత 
అన్న పరిగణనుబట్టి మాత్రమే కాక, వీలునుబట్టి అన్న పరిగణనుబట్టి కూడా 
నిర్ణయించబడుతుండటమే. ప్రొఫెసర్‌ సెలిగమన్‌ చెప్పినట్లుగా! పన్నుల సమర్థతా సమన్య 





1... వై స్పేస్‌ ఐన్‌ టాక్సేషన్‌ (ఇవ సంపుటి 1919) దాష్టర్‌ XI, “ది రిలేషన్స్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ ఫెడరల్‌ 
ఫైనాన్స్‌, 


మార్చు మామాంస 297 





అనేది "సహజంగానే అతికీలక ప్రాముఖ్యం కలిగినది. ఎంత సదుద్దేశాలు కలిగిన పథకమైనా, 
లేదా న్యాయనూత్రాలను నంపూర్ణంగా పొందుపర్పుకున్నదైనా పాలనాపరంగా పన్ను ఆచరణ 
సాధ్యం కానిదైతే అది విఫలమై తీరుతుంది." 


విభజించాల్సిన అదాయవనరులలో. సహజంగా ఒకే పన్ను పరిధిలో ఎక్కువ 
ఉపయోగానికి వీలుగా ఉన్నవి ఏవైనా ఉన్నాయా అనే దానిపై పన్ను ప్రాతిపదిక అనేది 
ఆధారపడి ఉంటుంది. 


పన్ను ప్రాతిపదిక కనుక సంకుచితంగా ఉన్నట్టయితే తదనుగుణంగానే సంకుచిత 
పన్ను పరిధి ద్వారా దాన్ని ఉపయోగించాలన్న వాదన బలంగా ఉంటుంది. ప్రాతిపదిక 
కనుక విస్తృతంగా ఉన్నట్లయితే విస్తృత పన్ను పరిధి ద్వారా దానిని ఉపయోగించాలన్న 
వాదనకు అభిప్రాయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే వీలును బట్టి పన్నుల విభజన 
ఉండాలన్న నిర్ణయం ఫలితంగా, ప్రతి పాలనా విభాగానికి దాని ప్రయోజనాలకు తగినంతగా 
ఆదాయాలను "ఇవ్వడానికి వీలుగా పన్నుల విభజన చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. 
ఎందుకం, ఒక్కసారి ఒక పన్ను నుండి వచ్చే ఆదాయం ఒక పరిధికి అవనరం కాగా, 
దానిని వసూలు చేయడం మరొక పరిధికి వీలుగా ఉండవచ్చు. ఆ పన్ను అవసరమున్న 
పరిధికి దానిని విధించే యోగ్యత లేకపోవచ్చు. లేదా ఆ రెండు పరిధులకు దాని అవసరం 
పాక్షికంగా ఉండవచ్చు. అటువంటి సందర్భంలో, తగినంతగా అన్న లక్ష్యాల్ని సాధించడమెలా? 
దీనికి రెండు పరిష్కార మార్గాలున్నాయి. విభజిత అంశాల వ్యవస్థను అనుసరించడం ఒక 
మార్గం. ఆక రెండవ మార్గ మేమంకే లోటును రాష్ట్రాలన్నిటికీ సమంగా పంచి నికరంగా 
ఇంత్‌ వాటాను చెల్లించమని వాటిని కోరడం.' 


విభజిత అంశాల వ్యవస్థ అనేది భారత విత్త వ్యవస్థకు మాత్రమే సంబంధించిన 
ప్రత్యేక వ్యవస్థ కాదు పెక్కు ఇతర దేశాలలో కూడా ఇది ఏదో ఒక రూపంలో 
అమలుచేయబడుతోంది. ఉదాహరణకు ఇంగ్లాండ్‌లో వారసత్వ పన్నును కేంద్ర ప్రభుత్వం 
అంచనా వేస్తుంది. అయితే ఆ పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం స్థానిక 
ప్రభుత్వానికి కేటాయిస్తారు. ఇంగ్లాండ్‌లో కొన్ని ఇతర పన్నుల విషయంలో కూడా serh 
జరుగుతుంది. జర్మనీలో కొన్ని పరోక్షపన్నుల ద్వారా వచ్చే ఆదాయాలను ఫెడరల్‌ - రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య విభజిస్తారు. కెనడాలో రాష్ట్రాల ఆదాయాలలో ఎక్కువ భాగం ఫెడరల్‌ 
(ప్రభుత్వం విధించే పన్నుల ద్వారానే వస్తుందన్న విషయం చాలామందికి తెలిసిందే. 


o విభజిత అంశాల వ్యవస్థవట్ల భారతదేశంలో వ్యతిరేకత ఉండటం విచారకరం. 
ఎందుకంకే ఆదాయాల వేర్పాటు అన్న సూత్రానికి అది వ్యతిరేకం అన్న అభిప్రాయం 





జాత భారత వ్యవస్థ స్థూలంగా వాటాల వ్యవస్థనే ఉన్నప్పటికి. ఆదాయపు పన్నుకు సంబంధించినంత 
వరకూ అది విభజితే అంశాల వ్యవస్థ మిశ్రమంగానే ఉందన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 





కల్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - omes, నంవుటం 


నుండే ఈ దురభిప్రాయం పుట్టుకొచ్చింది. విభజిత అంశాల వ్యవస్థను వ్యతిరేకించేవారు, 
ఆ వ్యవస్థలో వ్యయాంశాలు కూడా విభజితమై ఉంటాయని, రాష్ట్రాల వ్యయాధికారాలకు 
ఆవి సంకెళ్ళు వేసి. రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాల్లో నేరుగా జోక్యం చేసుకునేందుకు కేంద్ర 
ప్రభుత్వానికి వీలు కల్పించి, రాష్ట్రాలకు dob "Sa పైసాలోమూ వేలు పెట్టే అవకాశం" 
దానికి కలిగిస్తుందని, అంటారు. విభబిత అంశాల వ్యవస్థ నిన్సందేవంగా ఈ అభ్యంతరకరమైన 
లక్షణాలను కలిగి ఉంది. అయితే, వ్యయాల విభజన అనేది ఆదాయాల విభజనతో 


విభజిత అంశాల వ్యవస్థలోని దుర్లక్షణాలను తొలగించినట్టయితే అది ప్రొఫెనర్‌ 
నెలిగ్‌మన్‌ పేర్కొన్న వనరుల వేర్పాటు, ఆదాయాల విభజన వ్యవస్థకు మరోపేరు అవుతుంది. 
ఒక వన్ను పరిధిలో ఒక (ప్రత్యేక ఆదాయ వనరును ప్రత్యేకంగా అంచనావేయడంతో 
' ముగా, దాని నుండి వచ్చే ఆదాయాన్ని మరొక పరిధికి పంచ అవ్వడమే ఈ వ్యవస్థ 


ప్రత్యేకించి ఒక్‌ పరిధిలో వేరు చేయబడి ఉంటుంది వేర్పాటు సారాంశం కూడా అదే, 
ఫలితంగా ఆదాయాల విభజన అనేది నిజమైన వేర్చాటుకు పరన్సర విరుద్ధమైనదిగా 
ఉండకుండా శ్రమబద్ధీకరించబడుతుంది. 





మార్చు మామాంన 299 





కాదు. ఎందుకంకే విభజిత అంశాల వ్యవస్థతో పోల్చి చూస్తే వాటాల వ్యవస్థ ఖచ్చితంగా 
ఒక అంశంలో ఆధిక్యత కలిగి ఉంది. అది కేవలం అంచనాల వేర్చాటును మాత్రమే 
అనుమతించడం కాదు, విభజిత అంశాల వ్యవస్థ šob విస్తృతస్థాయిలో వేర్పాటును 
చేస్తుంది. విభజిత అంశాల వ్యవస్థ క్రింద (గ్రహీత ఎప్పుడూ పన్ను అంచనా. వసూలు 
గురించి అందోళన చెందుతూనే ఉంటాడు. Jooh, విభజితమైన ఆదాయ అంశం 
వనూలులో జరిగే ప్రతి ఆలశ్యం గ్రహీత ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం కనపరుస్తుంది. 
అందువల్ల పన్ను వసూలులో తనకు కూడా హస్తం ఉండాలని కోరుకోవచ్చు. అయితే 
వాటాల వ్యవస్థలో అటువంటి అవకాశానికి చోటే లేదు. గ్రహీతకు రావాల్సిన వాటా హామి 
ఇవ్వబడుతుంది. పన్ను అంచనా, వనూలు అనేది దానివ్యవవారం కాదు. ఆ విధంగా 
విభజిత అంగాల వ్యవస్థలో కన్నా వాటాల వ్యవస్థలో విస్తృతమైన వేర్పాటు అనేది ఉంటుంది. 

నూతన ఆర్థిక ఏర్పాట్లలో సమానత అన్న దానికి సంబంధించి వ్లోషణకు వచ్చే 
నరికి వాటాల వ్యవస్థలపై పెక్కు అభ్యంతరాలుండటాన్ని మనం చూస్తాం. అయితే ఈ 
అభ్యంతరాలలో ఎక్కువ భాగం దురభిప్రాయాల మూలంగా తలెత్తినవే. భారతదేశంలో 
శేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు ఇచ్చేవాటాలు అనేవి ఆయా రాష్ట్రాల వినియోగ శక్తి ద్వారా 
క్రమబద్దీకరించబడతాయి' అనే విషయాన్ని మనం మరొకసారి గుర్తుచేసుకోవాలి. మరో 
మాటలో చెప్పాలంటే, ఇది లోటును వ్యయ పద్ధతి ద్వారా విభజించడమే. ఈ పద్ధతి 
తగినంతగా అన్న లక్ష్యాలను నెరవేరుస్తుందన్నది "సుస్పష్టం. అయితే వాటాల వ్యవస్థలో 
"పైకి అంత సుస్పష్టంగా కన్పించని అతిగొప్ప నుగుణమేమం'కే, పన్ను పరిధిలో ఇటు 
ఇచ్చే స్థాయిలోను అటు తీసుకునే స్థాయిలోను పొదుపును “పెంపొందిస్తుంది. పన్ను 
చెల్లించే DBAS దుబారా ఉన్నట్టయితే ఫది వెంటనే దాని భారాన్ని పెంచుతుంది. పన్ను 
తీసుకునే పరిధిలో దుబారా ఉన్నట్లయితే ఆ దుబారా వాటాలపై ప్రభావం చూపించి 
వాటిని పెంచుతుంది. అయినప్పటికీ వాటాలు అనేవి అసమానమైనవే నన్న విమర్శలకు 
గురయ్యాయి. ఎందుకంకే, అవి రాష్ట్రాల సామర్థ్యం వైన కాని, సంపదపైన కాని, విస్తీర్ణం పైన 
T, జనాభాపైన కాని ఆధారపడి నీర్ణయించబడలేదని భావించబడ్డాయి. వినియోగశక్తికి 
అనుగుణంగా వాటాలను నిర్ణయించడ్‌మన్నది అవివేకమైన పని అని కూడా వాటాల 
వ్యవస్థ విమర్శలకు గురిఅయింది. ఎందుకంటే పురోగామి రాష్ట్రాలలో అవసర వ్యయాలను 
Kem అధి అదుపుచేసే ప్రయత్నం చేస్తుందని భావించబడింది. వాటాల వ్యయపద్ధతి 
ద్వారా విభజన పట్ల వ్యక్తంచేసిన అభ్యంతరాలలో ఇది నిజమైనదే. అయితే మరో 
విధంగా ఈ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చవచ్చు. అవసర లక్ష్యాలకోసం అయ్యే అధిక వ్యయ 
భారాన్ని ఒక పన్ను పరిధి భరించడానికి సుముఖంగా ఉన్నట్లయితే, వాటాలు పెరుగుదల 
ఫలితంగా పడే స్వల్పభారం చాలా అరుదుగా మాత్రమే దీనికి అవరోధమవుతుంది. 
ఒకవేళ వాటాలో అటువంటి పెరుగుదల కనిపించినా, కొన్ని అవనర వ్యయాలుగా. 
శనిపించేవాటిని మినహాయించడం ద్వారా ఆ పెరుగుదల భారం లేకుండా చేయవచ్చు. 


300 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, So$oo -6 





mta లోనయ్యే ఈ వ్యయాలు రాష్ట్రాలను బట్టి మారుతుండవచ్చు. అన్ని వ్యయాలను 
తగ్గించుకునే బదులుగా అంచనాలకు ఆధారంగా ఎంపిక చేసుకున్న కొన్ని వ్యయాలను 
తగ్గించుకోవడం ద్వారా, వ్యయ పద్దతిలో వాటాలను విధించే విభజిత వ్యవస్థలోని నుగుణం 


పదిలంగా ఉండి ఉపయోగవడటమే కాకుండా, దాని మంచి లక్షణాలన్నీ యధాతథంగా 
సమంగా పనిచేస్తాయి. 


అందువల్ల భారతదేశ వాటాల వ్యవస్థపట్ల ఈ అభ్యంతరం చెప్పేందుకు వీలు 
లేదు. ఎందుకంటే, అతర దేశాలలోని ఆర్థిక వ్యవస్థలలో మాదిరిగా భారతదేశంలో వాటా 
అనేది నిలకడలేని మొత్తం కాదు. కేంద్ర ప్రభుత్వ లోటుకు రాష్ట్రాలు వాటానుమాత్రమే 
చెల్లిస్తాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వ మొత్తం లోటుకు అవి బాధ్యత 
వహించవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైపెచ్చు సాధారణ సంవత్సరాలలో కేంద్ర 
ప్రభుత్వ ప్రామాణికలోటు 9.83 లక్షలకు మాత్రమే రాష్ట్రాలు తమ వాటాలను చెల్లించాల్సి 
ఉంటుంది. వాటాల విషయం ఆలా ఉన్నప్పుడు అవి రాష్ట్ర బడ్జెట్లలో అనిశ్చితతను 
చొప్పించవు. ఇకపొతే రెండోవిషయం శేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అర్థిక ఏర్పాట్లలో 
వాటాలు అనేవి శాశ్వత సమస్యలనుండి బయటపడేందుకు చేసిన తాత్కాలిక ఏర్పాటుగా 
మాత్రమే వాటాలు ఉద్దేసించబడ్డాయి. వీలైనంత తక్కువ కాలంలో వాటాలు అనేవ్‌ లేకుండా. 
చేసేందుకు అనువైన విధానాన్ని అవలంబిస్తానని కూడా కేంద్ర ప్రభుత్వం వామా ఇచ్చింది. 
ఇకపోతే అఖరు విషయం. 2 రాష్ట్ర ప్రామాణిక ఆదాయ వ్యయాలతో 'పోల్చిచూసినా 
వాటాల నిష్పత్తి అనేది వాటి ఆర్ధిక వ్యవస్థపై ఆధికభారం మోపేదిగా లేదు. పై 
వాటాల నిష్పత్తి స్థిరమైనది కావడంవల్ల రాష్ట్రాలు తాము ఉపయోగకరమని భావించిన 
అంశాలపై చేయదల్చిన వ్యయాల్ని అది అదుపు చేస్తుందని చెప్పేందుకు వీలు లేదు. 


వాస్తవానికి, వాటాలు విధించే వ్యయపద్దతి ద్వారా విభజన అన్న వ్యవస్థకు వ్యతిరేకంగా 
దాని లోపాలను గురించి ఏం చెప్పినప్పటికీ diese అవసరాలను అది చక్కగా 
నైరవేరుస్తుందన్న విషయాన్ని తరిస్కరించడం కష్టతరమవుతుంది. ఇతర వ్యవస్థలలో 
సాధ్యమయ్యే దానికంకే ఎక్కువగా సమాన భార Sond ఇది అమలులోకి తీనుకు 
వస్తుంది. ఎందుకంకే జనాభా, Dime foto వ్యయాలు అనేవి సంబంధిత జననమూవాల 
వాస్తవ సామర్థ్యాలకు దాదాపుగా అనుగుణంగా ఉంటాయని ఊహించుకో వచ్చు. ఇందులో 
నమానతా సూత్రం ఉండటమే కాదు, వివిధ రాష్ట్రాల మధ్య ఈ సూత్రాన్ని అమలుచేనటప్పుడు 
అది ఆందరికీ సమానంగా వర్తించే జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రాలు సంపన్న మైనవైనా. 
'పేదవైనా, వాటికి కొంత మిగులు వినియోగశక్తి ఉండేటట్లుగా వాటాలు శ్రమబద్ధీకరించబడ్డాయన్న 





1. DORSE పైన పేర్కొన్నది. పుట. 360 
2 సామ్రాజ్యం అధీనంలో ఉండిన జర్మనీలో రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై వాటాలు భరించాయి. 
స్విట్టల్లాండులో కూడా అదే పరిస్థతి. 


మార్పు మామాంస 301 





విషయం మనకు తెలుసు. ఎందుకంటే. ప్రామాణిక వ్యయం ద్వారా తీరని అత్యవసరాలను 
తీర్చుకునేందుకు వీలుగా ఈ మిగులు వినియోగశక్తి ఉండేటట్లు చేశారు. 


అసమాన వాటాలకు అనుకూలంగా సమానవాటాలు అన్న ప్రతిపాదనను 
తిరస్కరించడంలో గల ప్రధాన ఉద్ధేశమే Sob ఖచ్చితంగా అవసరమయ్యే ఇటువంటి 
అదనపు వ్యయాలను భరించడంలో వాటాల భారం రాష్ట్రాలను నిరోధించకుండా చూడడమే. 
భారత వాటాల వ్యవస్థ మరే ఇతర వాటాల వ్యవస్థకంకే అత్యున్నతమైన సమానతను 
పాధించేందుకు వీలుగా రూపొందించబడిందని నిజంగా చెప్పవచ్చు. ఇంతవరకూ మనం 
నూతన ఆర్థిక ఏర్పాటు పాలనాపరంగా ఆచరణ సాధ్యమయ్యేదేనా, సమానమైనదేనా అన్న 
అంశాల్ని పరిశీలించాం. ఇక ఇప్పుడు మనం పరిశీలించే వేమిటంకే, ఈ ఏర్పటు 
ఆర్థికంగా సరిపోయేదిగా ఉందా? అన్న అంశమే. దేశ సాధారణ వనరులు అపారంగా 
ఉన్నాయని ఆర్థిక సంబంధాల కమిటి పేర్కొన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. 
ఇక చేయాల్సిందల్లా ప్రతిరాష్ట్రానికి తగినంతగా విస్త్రత "వినియోగ శక్తి" లేదా " మిగులు" 
ఉండేందుకు వీలుగా వివేకమైన పంపిణీ పథకాన్ని రూపొందించుకోవడమే. అటువంటి 
మిగులు ఉండే విధంగానే కమిటీ రూపొందించిన పథకం ఉన్నదని తప్పని సరిగా 
అంగీకరించవచ్చు. అయితే సంస్కరణలను |ప్రవేశపెట్టినప్పటి నుంచి వివిధ రాష్ట్రాల 
బడ్జెట్లను Jii ఫలితాలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. 








(వేల టాపాయలల్‌) 
áo m 1921-22లో... 192223లో 
సంఖ్యలు సవరించబడిన బడ్జెట్‌ 

సంఖ్యలు 
ఆదాయం 149602 m 167650 
మద్రాసు వ్యయం 140720 17,1598. 1718.55 
మిగులు +. లోటు - 90,82 -157.34 4205 
అదాయం 12,09,70 10,67,13 1493,08 
బొంబాయి వ్యయం 11,5502 165280 154247 
మిగులు, లోటు 54.67 28567 EX 
ఆదాయం... 552 1055,86 
Bors వ్యయం 861,18 1036,90 
మిగులు, లోటు -5,85 18,96 
ఆదాయం... 122952 1350,07 
యునైటెడ్‌ ప్రావిన్స్‌ వ్యయం 120656 138565 
మిగలు, లోటు 12832 p 
ఆదాయం 973381 11.3826 
పంజాబ్‌ వ్యయం 91069 1268,44 
మిగులు, లోటు 62.82 -130,18 








302 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 








(do డాపాయలలొ 
ge ప్రమాణ 1921-226 nano 
సంఖ్యలు సవరించబడిన బడ్జెట్‌ 

సంఖ్యలు, 
అదాయం... 82428 100057 
బర్మా వ్యయం. 78479. 1190.70 
మిగులు, లోటు 3950 2199,13 
ఆదాయం. 43039 462,65 
బీహార్‌ ఒరిస్సా వ్యయం 42070 513,80 
మిగులు, లోటు 00,69. 51,15 
ఆదాయం... 43507 535,29 
సెంట్రల్‌ ప్రావిన్స్‌ వ్యయం 43860 572,15 
మిగులు, లోటు -343 36.94 
అదాయం 18146 2080€ 
అస్సాం వ్యయం 1.78.25 22258 
మిగులు. లోటు 3:21 1482 








1922-23 సంవత్సరానికి తొమ్మిది రాష్ట్రాల ఆదాయం - వ్యయాల అంచనాలను 
పరిశీలిస్తే ప్రస్తుత ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత రెండే రెండు రాష్ట్రాలలో - 
బర్మా, బెంగాలలో మాత్రమే కనిపిస్తుంది. 140 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా పన్నుల 
కార్యక్రమాన్ని నిర్ణయించడం వల్ల, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్తిక వాటను 
తాత్కాలికంగా మౌఫీ చేయడంవల్ల! బెంగాల్‌లో ఈ సమతుల్యత కనిపించింది. మిగిలిన 
అన్ని రాష్ట్రాలలో zb లోటు సగటున 7.74 లక్షల రూపాయలుగా ఉంది. 3.52 లక్షల 
మేరకు ఆదాయం వచ్చే నూతన పన్నులి ద్వారాను, మిగిలిన మొత్తాన్ని అంతకు 
మునుపు ఉన్న మిగులు నుండి, ప్రజలనుండి, కేంద్ర పభుత్వంనుండి రుణాలు తీనుకోవడం 


ద్వారా ఈ లోటును పూడ్చుకున్నారు. అయితే రాజ్యకార్యదర్శి తన లేఖలో ఇలా 
“పేర్కోన్నారు. 

"గత కాలపు ఆదాయపు మిగులుల ద్వారా పోగైన ధనం నుండి రాష్ట్రాల బడ్జెట్‌ 
లోటును కొంతవరకు పూడ్చడమన్నది ఇక ఇప్పుడు దాదాపుగా అంతమవుతుంది గత 
మిగులులు అన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ఖర్చయిపోతాయి. . రాష్ట్రాల 
స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలి అంతే. అంతిమంగా అది కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం 
చూపించకుండా ఉండాలి అంటే నిరంతరంగా అనేక రాష్ట్రాలలో వచ్చే లోటును పూడ్చడానికి 





V లిజస్లేదవం అసెంబ్లీ AM, వాల్యూమ్‌ M నెం. 8 
2. భారత (ప్రభుత్వ అర్ధిక రాజ్యకార్యదర్శికి రాసిన లేఖ, 1922 జూలై 13, నెం. 13. 
3. పైన పేర్కొన్న లేఖకు రాజ్యకార్యదర్శి ఇచ్చిన జవాబు లేఖ. 1922లో డిసెంబర్‌ 9, నెం, 17. 


మార్చు మామాంన 303 





చూపించకుండా ఉండాలి woh నిరంతరంగా అనేక రాష్ట్రాలలో వచ్చే లోటును పూడ్చడానికి 
ప్రజలనుండి లేదా కేంద్ర ప్రభుత్వం నుండి రుణాలను తీసుకోకుండా ఉండగలగడం 
అసాధ్యం". 

మరిదీనికి పరిష్కారమేమిటి? "కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఆర్థిక 
ఏర్పాట్లకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి" 1922 ఏప్రిల్‌లో సిమ్లాలో 
ఒక సమావేశం జరిగింది. స్థిరమైన, నిలకడైన (ప్రాతిపదికపై రాష్ట్రాల అర్థిక సమస్యలకు 
పరిష్కారం కనుగొనే విషయంలో ఆ నమావేశంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు భన్నాభిప్రాయాలు 
వ్యక్తం చేశాయి. సంస్కరణల చట్టం ద్వారా జరిగిన ఆర్థిక ఏర్పాట్లను సవరించి రాష్ట్రాల 
వనరులను పెంచాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయి. అయితే కేంద్ర ప్రభుత్వ (ప్రతినిధిగా 
రాబ్యకార్యదర్శి ఇలా అన్నారు. 

“వ్యయాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే సమతుల్యత సాధ్యమవుతుంది. వ్యయాన్ని 
తగ్గించేందుకు తీసుకునే చర్యలు ఆదాయం పెంపుకు దారితీస్తాయి". 


అయితే, సంస్కరణల చట్టం ద్వారా జరిగిన ఏర్పాట్లను సవరించేందుకు చేసిన 
సూచనల విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లెదు. బొంబాయిలాంటి కొన్ని రాష్ట్ర 
ప్రభుత్వాలు "విభజిత అంశాల" వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించగా, మిగిలిన 
రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయి. అయితే, వాటాలను రద్దు చేయడం ద్వారా 
ఉపశమనాన్ని పొందాలనే అభిప్రాయానికి మెజారిటి. రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయి. 
నూతన అర్థిక ఏర్పాట్లు పట్ల రాష్ట్రాలు అనుసరించిన ఈ వైఖరి హేతురహితంగాను, 
అసంబద్ధంగాను ఉంది. విభజిత అంశాల వ్యవస్థకి, అదే విధంగా వాటాల వ్యవస్థకి 
vio: వ్యతిరేకంగా ఉన్నాయి. ect ఆ రెండు రకాల వ్యవస్థలలోని మంచి ఫలితాలను 
పొందాలస్నది వారిళోరిక. దేశంలో ఉన్న (ప్రస్తుత వనరులను సక్రమంగా 
లినియోగించుకున్నట్లయితే అది సాధ్యమయ్యేది. సదా ఆదాయం వనరుల కొరత మూలంగానే, 
dé, లోపం ఏర్పడదు. దేశ సౌభాగ్యం గొప్పది, పెరిగేదై ఉండవచ్చు. దేశ సంపద 
కొథుగుతూనే ఉండవచ్చు. అటువంటి పరిస్థితులలో తగినంత ఆదాయం రాకపోతే దానికి 
'ఇరణం ప్రభుత్వమే అవుతుంది. విత్త ప్రయోజనాలకను గుణంగా దేశ వనరులను సక్రమంగా 
వీనీయోగించి. నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమవ్వడమే దానికి కారణం. భారత 
ట్రీభుత్వాని! సంబంధించి కూడా ఈ సత్యం కొంత వరకు వర్తిస్తుంది. 


దేశ వనరులను పరిశీలించినట్లయితే, రెండు వనరులను (ప్రభుత్వం సక్రమంగా 
వినియోగించుకో లేకపోతోందని స్పష్టమవుతుంది. ఒకటి - భూమిశిస్తు, భూమిశిస్తు అనేది 





1 ఈ సమావేశ నిర్ణయాల కోసం, కేంద్ర ప్రభుత్వ లేఖ, పేజి 261లో చూడండి. 
a రాజ్య కార్యదర్శిలేఖ d. 257 


304 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Some, సంపుటం -6 





భారత ప్రభుత్వానికి ఒక పెద్ద ఆదాయ వనరుగా ఉంది. భూమిశిస్తు వనూలులో ప్రతి 
భూస్వామి ఎంతోకొంత చెల్లిస్తున్నాడు. అయితే భూమిశిస్తును నిర్లీతకాలంతో (ప్రతి ఒక్కరికీ 
పెంచడం లేదు. పైపెచ్చు మరోపక్క బెంగాల్‌, మరికొన్ని రాష్ట్రాలలో భూమిశిస్తును 
శాశ్వతంగా నిర్ణయించేశారు. శాశ్వత భూమిశిస్తు నిర్ణయించిన అటువంటి ప్రాంతాలలో 
కాలక్రమేణ పెట్టుబడులు ఎక్కువ కావడంవల్ల DAOS ప్రాంతాల Sob సంపదలను 
పొందడంలో ఎక్కువ ముందడుగు వేశాయి. అదే సమయంలో భూమిశిస్తులో ఎటువంటి 
"పెరుగుదల లేదు. ఫలితంగా భూస్వాములు విపరీతమైన అధిక ఆదాయాలను పొందారు. 
కాని పెరుగుతున్న రాష్ట్ర ఆర్థిక భారంలో వారు ఎటువంటి వాటాను పంచుకోలేదు. లార్డ్‌ 
కానింగ్‌ కాలం నాటినుండి శాశ్వత భూమిశిస్తు అనేది ప్రజల ఆర్థికపరిస్థితిని మెరుగు 
పర్చడానికి ఉపయోగపడే సర్వరోగ నివారణా జెషధంగా భావించబడుతోంది. 1860లో 
వచ్చిన తీవ్రదుర్శిక్షం తరువాత అప్పటి భారత గవర్పర్‌ జనరల్‌ - వైస్రాయిగా ఉన్న లార్డ్‌ 
కానింగ్‌ శాశ్వత భూమిశిస్తు విధానాన్ని మొత్తం దేశానికంతటికీ విస్తరింపచేయాలని సూచించాడు. 
లార్డ్‌జాన్‌ లారెన్స్‌ కూడా ఈ సూచనను nosci. భారత రాజ్యకార్యదర్శులుగా ఉన్న 
సర్‌ cS ఉడ్‌, నర్‌ స్టాఫోర్ట్‌ నార్త్‌ కూట్‌లు ఈ (ప్రతిపాదనను ఆమోదించారు. అయితే 
అనృష్టమాత్తు, దేశమంతటికి ఈ శాశ్వత భూమిశిస్తు విధానాన్ని వర్తింపచేయాలన్న ప్రతిపాదన 
అంతిమంగా 1889లో తిరస్కరించబడింది. కొంతమంది ఇది దురదృష్ట కరమైన నిర్ణయమని 
భావించారు. శాశ్వత భూమిశిస్తు విధానానికి అనుకూలంగా చాలాకాలంపాటు అందోళనచేారు. 
అయితే ఆ ఆందోళనలో నిజమైన బలమేదైనా ఉందీ voh, అది బాధ్యతారాహిత్య 
'బ్యూరోక్రసీ - ఆర్థిక వనరులపై ఒక పరిమితిని విధించాలన్న ఉద్దేశం నుండి వచ్చిందే. 
ఏదో ఒక రోజున ఈ బాధ్యతారహిత బ్యూరోక్రసీ, ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వానికి 
స్థానం కల్పిస్తుందని కాని, బ్యూరోక్రసీ అడ్డూఅదుపులేనితనాన్ని నిరోధించడానికి తాము 
EOS శాశ్వత భూమిశిస్తు విధానమనేది క్రమాభివృద్ధి పథంలో అడుగు పెట్టేందుకు ప్రజా 
'ప్రభుత్వస్వేచ్చకు ఒక అవరోధమవుతుందని అప్పట్లో శాశ్వత భూమిశిస్తు ఎధానానికి 
అనుకూలంగా ఆందోళన చేసిన వారు గ్రహించి ఉండరు. చెడ్డ ప్రభుత్వం తన ఆర్థిక 
అధికారాలను దుర్వినియోగం చేయవచ్చు. అయితే, తన ఆర్థిక అధికారులపై తీవ్ర 
పరిమితులున్నట్లయితే ఏ ప్రభుత్వమూ కూడా మంచి ప్రభుత్వం కాజాలదు. అందువల్ల 
శాశ్వత భూమిశిస్తు విదానమనే ఈ అరిష్టం దేశమంతా వ్యాపించడానికి అనుమతించక 
పోవడం మంచిదే. అయితే నూతన ఆర్థిక ఏర్పాట్లు శాశ్వత భూమి శిస్తు IPTA) 
తొలగించి దాని స్థానంలో DS కాలంలో నిర్ణయించబడే భూమిశిస్తు విధానాన్ని 
ప్రవేశపెట్టినట్లయితే బాగుండేది. దేశ సాధారణ వనరులను పెంపొందించి, తద్వారా 
సంబంధిత ప్రభుత్యాలన్నిటికి తగినంతగా ఆదాయ వనరులను సమకూర్చడానికి అది ఒక 
మార్గం, ఆ పని చేయకుండా “శాశ్వత భూమిశిస్తు విధానం అమలులో ఉన్న రాష్ట్రాలు 
ఆర్థిక వత్తిడులకు గురికాకుండా" ఉండే విధంగా నూతన ఆర్థిక ఏర్పాట్లను రూపొందించారు. 


lies మామాంన 305 





శాశ్వత భూమిశిస్తు విధానాన్ని పునఃపరిశిలించే విధంగా ఆ రాష్ట్రాలపై వత్తిడి వచ్చేట్లుగా 
నూతన ఆర్థిక ఏర్పాబ్లనుచేసి' ఉన్నట్లయితే అదీ అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా 
సాధారణ “వనరులను పెంపొందించి ఉండేది. అలా చేయకపోగా శాశ్వత భూమిశిస్తు 
విధానాన్ని కొనసాగించుకోవడానికి అనుకూలంగా నిబంధన రూపొందించారు. అంతే కాకుండా 
'ఛాశ్వత భూమిశిస్తుదార్లు ఎక్కువగా వున్న బెంగాల్‌ రాష్ట్రానికి భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన 
o మినహాయింపు ఇచ్చారు. ఆ లోటును భారత ప్రభుత్వం ఇతర మార్గాలద్వారా 
పూడ్చుకోవాల్సివచ్చింది. 

ఆందువల్ల నూతన ఆర్థిక ఏర్పాట్లకు సంపూర్ణతను సమకూర్చడానికి ప్రభుత్వం 
సక్రమంగా వినియోగించుకోవాల్స్‌న వనరులలో భూమిశిస్తు ఒకటి. వినియోగించుళోవడానికి 
ప్రభుత్వం తిరస్కరిస్తున్న మరొక వనరు ఏమిటంకే కస్టమ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం. 
తిరుగుబాటు (1857 సైనిక తిరుగుబాటు - అను) కు ముందు అనుసరించిన విత్త విధానం 
ఆత్మహత్యా సదృశ్యస్వభావం కలిగినదన్న విషయం మనకందరికీ తెలుసు. తిరుగుబాటు 
moo నుండి ఇప్పటి వరకూ కస్టమ్స్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాల అవసరాలను 
తీర్చేందుకు వినియోగించుకోగల ఓక వనరుగా ప్రభుత్వం చూడలేదు. ఎప్పుడన్నా దానిని 
ఉపయోగించినా కూడా అతినిర్హిప్తంగా, అసంపూర్ణంగా ఉపయోగించింది. ఖజానాకు ధనం 
ఆత్యవసరమైనప్పుడు కూడా కస్టమ్స్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని అవి తగ్గించుకున్న 
సందర్భాలను గురించి చెప్పనవసరం లేదు' అటువంటి విత్తవిధానం అనుసరించడానికి 
“పైకి చెప్పిన కారణం సూత్రరీత్యా కస్టమ్స్‌ ఆదాయం సరైంది కాదనే. అయితే భారత 
దేశంలో కస్టమ్స్‌ సుంకాన్ని విధించక పోవడానికి అది బ్రిటిష్‌ పరిశ్రమలకు వ్యతిరేకంగా 
భారత పరిశ్రమలకు రక్షణ కల్పిస్తుందన్నదే కారణమన్న విషయం అందరికీ తెలును. 


మొత్తం భారత దేశానికి సంబంధించిన విధానం బ్రిటిష్‌ ఉత్పత్తిదారుల ప్రయోజనాల 
చేత నిర్ణయించబడుతూ వస్తోందన్న విషయం వివాదాతీతమైంది. అందుకుగల కారణం 
గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత దేశానికి అత్యున్నత కార్యనిర్వావణాధికారిగా 
ఉండే భారతరాజ్య కార్యదర్శి ప్రత్యక్షంగా ఇంగ్లీషు ఓటర్లకు అనుకూలంగా ఉంటారు. 
బ్రిటిష్‌ మార్కెట్లు వారికి వ్యతిరేకంగా కాకుండా చూడటమే భారతరాజ్య కార్యదర్శి 
(ప్రధానకర్తవ్యం. రేక్షణవిధానం మంచిదా, కాదా అన్నది వేరివిషయం ప్రస్తుతానికి భారత 
(ప్రభుత్వం తన ఆర్థిక అధికారాల విషయంలో వినాశకర పరిమితులకు లోనవుతోందన్న 
విషయాన్ని /e8o5d చాలు. మిగిలిన అన్నిచోట్ల ఆర్థిక వనరులలో కెల్లా అత్యంత 
విస్తారగుణం కలిగి. అపారమైనదిగా రుజువైన ఒక ఆదాయ వనరును వినియోగించుకోకుండా 
ఈ పరిమితులు భారత ప్రభుత్వాన్ని నిరోధిస్తున్నాయి. ఈ పరిమితులేకనుక లేకుండా 
ఉన్నట్లయితే ప్రస్తుత ఆర్థికలోటు అసలు ఉండి ఉండేదే కాదు. విభజిత అంశాల వ్యవస్థను 
లేదా వాటాల వ్యవస్థను అమలుచేయాల్సిన అవసరం ఉండి ఉండేదే కాదు. దేశంలో 





V ఫైనాన్స్‌ స్టేట్‌మెంట్‌ - 188031, పరా 74 


306 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 








పన్ను విధించగల ఆదాయ వనరులపై ఉన్న ఈ పరిమితుల కారణంగానే కేంద్ర ప్రభుత్వ 
బడ్జెట్‌లో లోటు అనివార్యమవుతోంది. ఈ వాస్తవం దృష్ట్యా చూసినప్పుడు ఈ లోటును 
పూడ్చుకోవడానికి ఒక పద్ధతిని అనునరించడం తప్పనిసరి అయింది, నిస్సందేహంగా. 
ఇంతకుమునుపు అనుసరించిన పద్ధతికంకే దానిస్థానంలో ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి 
మెరుగైనదే. శేంద్ర ప్రభుత్వపు ప్రస్తుత ఆర్థికపరిస్థితులీ దృష్ట్యా వాటాలను శాశ్వత అంశంగానే 
పరిగణించాల్సి ఉంటుంది. వాటాలను రద్దుచేయడం రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలో స్థిరత్వం 
తీసుకువస్తుందని చెప్పడానికి విలులేదు. 

వాటాల చెల్లింపునుండి కనుక భారతప్రభుత్వం విముక్తి కలిగించినట్లయితే, రాష్ట్రాల 
శార్లీకవ్యవర్గంలో వెంటనే సమతుల్యత నెలకొంటుందని రాష్ట్రప్రభుత్వాలు, కొందరు అనధికార 
రాజకీయవేత్తలుకూడా అభిప్రాయపడ్డారు. 1922 సెప్టెంబర్‌ 14న భారత శాసనసభలో 
ప్రవేశపెట్టిన తీర్మానంకూడా ఈ అభిప్రాయంపై ఆధారవడిండే 1922-23 ఆర్థిక సంవత్సరానికి 
మొత్తం రాష్ట్రాలకు అంచనావేసిన సగటులోటు 352 లక్షలేనన్న ఆలోచనకూడా ఈ 
నమ్మకాన్ని మరింత బలపర్చింది. నగటున ఒక్కో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 
వాటా 9కిరెలక్షలకు మినహాయింపు ఇచ్చినట్లయితే, రాష్ట్రబడ్జెట్ల లోటును పూర్తిగా తుడిచిపెట్ట 
వచ్చునన్న ఊహ కలిగింది. అయితే ఈ 352 లక్షల "లోషి అనేది నూతన చట్టం ద్వారా 
BAS ఆర్థిక ఏర్పాట్ల ఫలితంగా రాష్ట్రాలలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం 
లేదు. నూతన ఏర్పాట్ల ద్వారా రాష్ట్రాలలో ఎర్చడే పరిస్థితిని మనం లెక్క గప్టెటప్పుడు, 
విధించిన కొత్తపన్నులను మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. 'కేంద్ర 'ఖబానాకు 
చెల్లించాల్సిన వాటానుండి మినహాయింపు పొందడం ద్వారా బెంగాల్‌ పొందిన లాభాన్ని 
కూడా మనం గుర్తించాలి. ఇందుకు అనుగుణంగా. సర్హుబాట్లుచేసి, వాటాలు చెల్లింపులేకుండా 
ఉన్నప్పుడు రాష్ట్రాల ఆర్థికవరిస్థితి ఈ క్రింది పట్టికలో పేర్కొన్న విధంగా ఉండవచ్చు. 

1922-23లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి 











ర్యా ఆదాయం వ్యయం | మదలు లేదా 
లోటు 

డా. హ్‌ కూ. 
15,9900 17.18.55 19.55 
143206 1542.17 10,11 
9.15.96 109,90 -1.84,04 
13.58.67 1385.65 -25.98 
11.3826 1258.44 -1.30.18 
Dp 11.90.70 "19013 
462.65 51380 E 
53523 572.17 E 
20505 22258 ms 























మూర్చ animos 307 





ఈ లెక్క ప్రకారం రాష్ట్రాల సగటులోటు దాదాపుగా 867 లక్షల వరకు ఉంటుంది. 
అయితే ఈ మొత్తానికి కూడా మనం మరికొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలలో 
WE సుంకాన్ని పెంచడం ద్వారా వచ్చిన మొత్తాన్ని సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ నుండి 
మినహాయించడం సాధ్యం కాలేదు. ఇంతకు మునుపు సంవత్సరాలలో తాత్కాలికంగా 
వాయిదా వేసిన ఆదాయాల వసూళ్ళు కూడా 1922-23 సెంట్రల్‌ ప్రోవిన్సెన్‌ ఆదాయంలో 
జత చేయబడ్డాయి. ఈ సర్హుబాట్లన్నీ చేసినట్లయితే రాష్ట్రాల సగటులోటు, వాటాలను 
మినవోయించడం ద్వారా కూడా పూడృలేనంత సంఖ్యకు చేరుకుంటుంది. అందువల్ల. 
రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి వాటాలమినవాయింపు అనేది నరైన చర్యకాదు 
అని చెప్పుకోవచ్చు. వాటాలను మినవాయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏర్పడే 
లోటును ఇతరత్రా PAT ఈ పద్ధతి సరైంది కాదని మనం చెప్పవచ్చు. 


వాటాల మినహాయింపు కూడా రాష్ట్రాలలో ఏర్పడిన లోటును పూడ్చకపోయినట్లయితే 
Sibi మూలాల్లోకి వెళ్ళి అటువంటి పరిస్థితి రావడానికి గల కారణాల గురించి పరిశీలించాలి. 
Tipo సాధారణ వ్యయాన్ని తక్కువగా అంచనా వేయడంవల్ల ఈ పరిస్థితి తల ఎత్తిందా? 
లీక, రాష్ట్రాల సాధారణ ఆదాయాలను ఎక్కువగా అంచనా వేయడం వల్ల ఈ పరిస్థితి 
ఈలఎత్తిందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ముందుగా, రాష్ట్రాలకు కేటాయించిన 
వనరులు నాటి సాధారణ అవసరాలకు నిజంగానే తగినంతగా లేవా అనే విషయాన్ని. 
నీర్ణారించుకోవాలి, 


ఈ ob పట్టిక రాష్ట్రాల ప్రామాణిక ఆదాయాలను వాటి వ్యయాలతో పోల్చి 
ఫెరగలోయే వ్యయాన్ని తట్టుకోవడానికి వాటికి మిగిలిన మిగులులను చూపుతుంది. 














pipen : 





308 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంవుటం -6 





రెండు రాష్ట్రాల విషయంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకు ప్రామాణిక వ్యయం 
కన్నా ప్రామాణిక ఆదాయం ఎక్కువగా ఉండి తగినంత మిగులు ఉందని ఈ పట్టిక 
ద్వారా వృష్టమవుతోంది. ప్రామాణిక ఆదాయం కన్నా ప్రామాణిక వ్యయం కొంచెం ఎక్కువగా 
ఉన్న కారణంగా బెంగాల్‌ సెంట్రల్‌ ప్రావిన్సులకు మాత్రమే ఎటువంటి మిగులు లేదు. 
బెంగాల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాను మినవాయించడం 
ద్వారా ఈ లోపాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగానే నివారించడం జరిగింది. సెంట్రల్‌ 
ప్రావిన్సులకు సంబంధించి ప్రామాణిక ఆదాయంకన్నా ఎక్కువగా ఉన్న [ప్రామాణిక 
వ్యయం నిజానికి అతి స్వల్పం. ఈ రెండు రాష్ట్రాల విషయంలో తప్ప, మిగిలిన అన్ని 
రాష్ట్రాలకు చెప్పుకోతగిన మిగులె ఉంది. ఇక ఇప్పుడు మనం వాస్తవ సంఖ్యలను తీసుకుని 
వాటిని ప్రామాణిక సంఖ్యలతో పోల్చుదాం. ముందుగా, రాష్ట్రబడ్జెట్లలోని ఆదాయల విషయాన్ని 
పరిశీలిద్దాం. వాస్తవంగా వసూలైన ఆదాయం ప్రామాణ్‌క "ఆదాయం కంచే తగ్గిందా? 
రాష్ట్రాలలో వాస్తవంగా వసూలైన ఆదాయాలను. నూతనచట్టం క్రింద చేసిన ఆర్థిక కేటాయెంపుల 
(ప్రకారం ఉంటుందనుకున్న సాధారణ ఆదాయంతో ఈ (క్రింది పట్టిక పోల్పుతుంది. 


రాష్ట్రాల ఆదాయాలు! 











రాష్ట్రాలు ప్రమాణిక | ప్రామాణిక ఆదాయంపై 
ఆదాయం 'పెడగుదల లేక తరుగుదల 
1921-22 1922-23 
మద్రాసు 149802 60,57 m 
బొంబాయి 120970 1.5747 22236 
బెంగాల్‌ 8.5528 31,25 60,58 
యువి. 1229,88 10445 12879 
పంజాబ్‌ 97351 10015 18475 
బర్మా 82428 17565 17829 
D56. ఒరిస్సా 43039 1576 32:26 
సెంట్రల్‌ ప్రొవిన్సెస్‌ 4:36:37 79.43 99,86 
అస్సాం. 18146 226 2960 














ఏ రాష్ట్రం విషయంలోనూ వనూలైన ఆదాయం ప్రామాణిక జదాయంకం'ే తగ్గలేదన్న 
వాస్తవాన్ని ఈ పట్టిక చాలా స్పష్టంగా చూపుతోంది. అయితే రాష్ట్రాల ప్రామాణిక ఆదాయం 
ప్రామాణిక వ్యయం మధ్యగల తేడాకు వసూలైన ఆదాయంలోని పెరుగుదల సమంగా 
ఉందా? అని అడగవచ్చు. ఈ విషయంపై కొంచెం దృష్టిసారిస్తే, ఈ క్రింది. పట్టిక 
చెపుతున్న వాస్తవాలు ఆసక్తికరంగా ఉంటాయి. 





1... కొత్తపన్నులను మినహాయించి. 


Mph మొమాంన 309 





కాష్ట్ర ఆదాయాల పెరుగుదల 











TES ప్రామాణిక ప్రామాణిక మిగులపై వసూలైన 
మిగులు మిగులుపెరగుదల లేదా తరుగుదల 
Tear T9223 
bes 9082 3025 50:41 
బొంబాయి s467 1.0230 18819 
Borg E 2540 5473 
dun 12932 -1830 547 
owes 6282 3733 101,93 
బర్మా 3950 18555 13678 
DSE ఒరిస్సా p sor 2257 
సెంట్రల్‌ ప్రావిన్సెన్‌ 243 7600 9643 
అస్సాం 321 1939 2038 











ఒక్క మద్రాసు రాష్ట్రంలో తప్ప మరేజతర రాష్ట్రం విషయంలోనూ వసూలైన మిగులు 
mee 'మీగులు oti తక్కువగా లేదని ఈ సంఖ్యలనుబట్టి నృష్టమవుతోంది. ప్రామాణిక 
మీగులుకన్నా, వసూలైన మిగులు అధికంగా ఉన్నచోట ఆ అధికం బాగా ఎక్కువగా 
ఉంది, అందువల్ల, అంచనా వేసిన సాధారణ ఆదాయాల కన్నా, రాష్ట్రాల ఆదాయాలు, 
కేక్కువగా ఉండడం వల్లనే రాష్ట్రాలలో ఆర్ధికలోటు ఉంటోందని చెప్పజాలము. పైపెచ్చు 
ల సాధారాణ వ్యయాలకు అపేసరమైన 'దానికంకే ఎక్కువగానే ఆదాయాలు ఉన్నాయి. 
అందువల్ల ఈ వాస్తవాలను బట్టి నిజాయితీగా తీసుకోగల నిర్ణయమేమంే, రొష్టాల 
ంలో అసాధారణ “పెరుగుదల కారణంగానే రాష్ట్రాలలో &t» ఏర్పడుతోంది. ఈ 
అభిప్రాయానికి మద్ధతుగా కావాల్సిన ఆధారాన్ని ఈ dob పట్టిక ఆస్తుంది. 











y ప్రామాణిక ప్రామాణిక వ్యయంపై 
వ్యయం “పెరుగుదల లేదా తరుగుదల 
[E 
ry 140720 308,73 
బొంబాయి. 11,6503 29777 
Bord 861,13 24947 
TY 11.0656 34331 
dert 91089 312.55 
» 78178 24275 
ఒరిస్సా 42070 65:27 
ఇంటర్‌ Pda 438.80 102,98 











"m 17825. 41,20 1 
Y rj 'వాస్తవానిక సంబంధించిన సంక్షిప్త నమాక్ష కోనం - ఇంతకు మునుపు వక్కాణించిన భారత 


వీభుత! లేఖను చూడండి. 


310 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రవంగాలు, సంవుటం -6 





అందువల్ల రాష్ట్రాల పరిస్థితిని పటిష్టమైన పునాదులపై ఉంచేందుకు వ్యయాన్ని 
తగ్గించి, పన్నులను పెంచడమొక్కకే పరిష్కార మార్గమన్న రాజ్యకార్యదర్శి అభిప్రాయానికి, 
మనమూ వచ్చాం. 

తమ భద్రతకు అత్యవసరమైన పన్నుల పెంపకం, వ్యయం తగ్గింపు చర్యలను 
చేపట్టేందుకు రాష్ట్రాలకు ఉన్న అవకాశాలేమిటి? ఈ సందర్భంగా, ప్రముఖ ఆర్థికవేత్త È 
జేమ్స్‌విల్సన్‌ ఒకప్పుడు చెప్పిన సూక్తిని వక్కాణించడం సబబుగా ఉంటుంది. 


“ఆర్థిక విధానమనేది కేవలం అంకెలమయం కాదు అదొక గొప్ప విధానం. పటిష్టమైన 
అర్థికవిధానేం లేకుండా పటుత్వమైన ప్రభుత్వం సాధ్యంకాదు. పటుత్వమైన ప్రభుత్వం 
లేకుండా పటిష్టమైన ఆర్థిక విధానం సాధ్యంకాదు". 

ఈ సూక్తిలో సత్యమంటూ ఏదైనా eod, రాష్ట్రప్రభుత్వాలు పొదుపు చర్యలను 
లేదా పన్నులు పెంచడానికి చర్యలు చేపట్టగలవా లేదా అనేది, సంస్కరణ చట్టం 
ప్రకారం రాష్ట్రాలలో ఏర్పరచిన (ప్రభుత్వవ్యవస్థ పటిష్టమైనదా కాదా అనేదానీపై 
ఆధారపడిఉంటుంది. సంస్కరణల చట్టం క్రింద రాష్ట్రాలలో ఏర్పరచిన ప్రభుత్వ వ్యవస్థ 
న్వభానమేమిటి? ఇంతకు మునుపులాగా రాష్ట్రకార్యనిర్వాహకవర్గం గవర్నర్‌తోనే ఏర్పరచుకుందా, 
నూతన సంస్కరణల చట్టం గవర్నర్‌, మంత్రివర్గంతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని 
ఏర్పరచింది. కేంద్రం నుండి వేరుచేసి రాష్ట్ర ఆంశాలుగా పేర్కొన్నవాటిని తిరిగి "రిజర్వడ్‌. 
"బదిలొ అంశాలుగా విభజించింది. మొదటి అంశాలకు (రిజర్వడ్‌) గవర్నర్‌, రెండవ 
అంశాలకు (బదిలీ) మంత్రివర్గం బాధ్యులు. 

రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో రిజర్వడ్‌ అంశాలకు అధిపతిగా ఉన్న గవర్నర్‌ 
ఇంతకు మునువులాగానే రాష్ట్రాసన సభకు బాధ్యుడుకాడు. గవర్నర్‌ను రాష్ట్ర శాసన సభ 
శొలగించలేదు. ఈ రకంగా చూస్తే రాష్ట్రాలలోని కార్యనిర్వావకవర్గం పార్లమెంచేతర 
కార్యనిర్వాహకవర్గమే. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో మరో భాగంగో ఉంటూ "బదిలీ" 
అంశాలకు అధిపతిగా ఉన్న మంత్రివర్గం రాష్ట్రశాసన సభలోని ఎన్నికైన సభ్యుల ద్వారా 
నియమించ బడుతుంది. దాదాపుగా ప్రజల ఓట్టద్వారా ఏర్పడిన రాష్ట్రాసననభకు మంత్రివర్గం 
బాధ్యత వహిస్తుంది. మంత్రివర్గాన్ని రాష్ట్ర శాసనసభ తొలగించగలదు. ఈ రకంగా చూస్తే 
రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గమే. 

రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలోని రెండు భాగాలకు సంబంధించి రాష్ట్ర శాసన సభే 
అత్యున్నత అధికారాలను కలిగి ఉన్నది. శాసనాలను చేసేందుకు పూర్తి అధికారాలను 
కలిగి ఉండడమే కాకుండా, వాటిని వివరించి, అన్వయించడంలో తిరుగు లేని 
సంపూర్ణాధికారాలను కలిగి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను 
ఆమోదించడంలోను. నిధులను మంజూరు చేయడంలోనూ దానికి గల అధికారాలు 


Mrd మామాంస an 





'సంపూర్లమైనవి. అయితే సంస్కరణల చట్టంలోని ఒక నిబంధన' ఇలా పేర్కొంటోంది. 
'రిజర్వడ్‌ అంకానికి సంబంధించిన బాధ్యతను నెరవేర్చడానికి ఒక వ్యయం అవసరమని 
కాష్ట్రగపర్పర్‌ (రిజర్వడ్‌ అంశాల అధిపతి) ప్రమాణీకరించినట్లయితే, రాష్ట్రాసనసభ దానికి 
అడ్డుచెప్పినా, ఆ డిమాండ్‌ను ఆమోదించే అధికారం స్థానిక ప్రభుత్వానికి ఉంది", అటువంటి 
ప్రభుత్వం పటిష్ట ఆర్థికవిధాన సమస్యలను పరిష్కరించగలదా? ఈ ద్వంద్వ కార్యనిర్వాహక 
వర్గంలోని ఒక భాగం ect గవర్నర్‌, వ్యయాన్ని తగ్గించడానికి గాని. పన్నులను 
'పెంచడానికిగానీ పెద్దగా ఆసక్తి కనపర్చడన్నది సుస్పష్టం. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలోని 
ఈ భాగం పార్లమెంటు ఆమోదం ద్వారా తన అధికారాన్ని సంపాదించుకొంటుంది. పన్ను 
చెల్లింపుదారు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్‌ సర్టిఫికెట్‌ మద్దతుతో, 
పార్లమెంట్‌ ఆమోదం ద్వారా ఎటువంటి విధానాన్నయినా అనుసరించే స్వేచ్చ దానికుంది. 
శాసన అభిమతాన్ని gods సర్జిఫయిచేసి ఈ అధికారం బాధ్యతా రహితమైన 
దుబారాకు దారితియవచ్చునని జాయింట్‌ రిపోర్ట్‌ రచయితలు (గ్రహించారు. దీనికి ప్రతిగా 
గవర్నర్‌ అధికారాలను తగ్గించేందుకుగాను మంత్రివర్గానికి అధికారం అవ్వాలని ప్రతిపాదించారు. 
ఛీ రాష్ట్రంలోనూ మంత్రివర్గం అనుమతిలేకుండా "Dads" అంశాల ప్రయోజనాల దృష్ట్యా 
శూడా ఎటువంటి పన్ను విధించకూడదు అన్న నిబంధనను రూపొందించడం ద్వారా ఈ 
అధికారాన్ని మంత్రివర్గానికి ఇవ్వాలని జాయింట్‌ రిపోర్ట్‌ రచయితలు ప్రతిపాదించారు. 


అతివాదులు - సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వాదించే భారత రాజకీయ 
Báo - ఈ నిబంధన పట్ల విముఖత వ్యక్తం చేశారు. మంత్రులను బలిపశువులను చేసి 
ట్రీజలలో వారిని అప్రతిష్టపాలుచేసే ఉద్దేశ్యంతో ఈ నిబంధనను రూపొందించారని వారు 
భావించారు. అయితే వారి వ్యతిరేకులైన "మితవాదులు" - ఇప్పుడు వీరు తమను తాము 
ఉదారవాదులుగా పిల్చుకుంటున్నారు. అలా ఎందుకు పెల్చుకుంటున్నారో ఎవరికి తెలియదు 
+ ఆ నిబంధన ఉద్దేశ్యమేమిటో స్పష్టంగా తెలునుకోగలిగారు. ఈ నిబంధనే కనుక అమలులోకి 
వచ్చినట్లయితే మంత్రివర్గం అనేది కేవలం బయటనుండి సబవాయిచ్చే వర్గంగానే కాక 
బడ్జెట్‌ "పరిష్కార విషయంలో శక్తివంతమైన అధికారాన్ని పొందగలదని 'గ్రవాంచారు. 
OMS అంశాలలోసహా 2 అంశానకి సంబంధించిన బడ్జెట్‌ (ప్రతిపాదనలనైనా 
నీకుర్ణించుగోలేనప్పుడూ ఏ మంత్రీ కూడా కొత్త పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలను 
అంగీకరించమని శాసనసభను ఒప్పించలేడన్నది వాస్తవం. ఈ వాస్తవం దృష్ట్యా రిజర్వుడ్‌ 
అంశాలపై మంత్రివర్గ ప్రభావమన్నది తప్పనిసరిగా పొదుపు కుదింపుల దిశలోనే ఉంటుందని 
మీతవాదుల అభిప్రాయం. మితవాదుల ఆర్థవిపరణ సరిగానే ఉంది. దేశానికి కొత్త పన్నుల 
భారం పడినా సరే మంత్రివర్గానికి ఈ అధికారం ఉండాలని వారు పట్టుబట్టడంకూడా 





|o 1919 భారత ప్రభుత్వచట్టం. 2X5 11(2)(ఎ) 
3 monui రివొర్ట్‌ : పెరా 256 


312 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





సరైనదే... అయితే వివాదం రగడలో, సంస్కరణల బెచిత్యం గురించి ప్రజలను ఒప్పించే 
అభిలాషతోనూ మంత్రివర్గం ఎలా పనిచేస్తుందనే విషయంలోనూ, గవర్నర్‌ బృందాన్ని 
ఎలా అదుపు చేస్తుందనే విషయంలోనూ విచిత్రమైన ఊవాజనిత అభిప్రాయాలను వెలిబుచ్చారు. 
ఈ అభిప్రాయాలు బ్యూరోక్రపీని భయపెట్టాయి. 'రిజర్వుడొ అంశాలకు కేటాయింపులు, 
చేసే అధికారాన్ని మంత్రివర్గ దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టడం (ప్రమాదకరమని బ్యూరో '్రసీ 
గగ్గోలు పెట్టింది. రిజర్వుడ్‌ అంశాలకు బడ్జెట్‌ కేటాయింపులను తరిస్కరించడం ద్వారా 
తలఎత్తే పరిణామాలకు ఎటువంటి బాధ్యత వహించని మంత్రివర్గానికి ఈ అధికారం 
అవ్వడం ప్రమాదకరమని బ్యూలోక్రసీ గగ్గోలుపెట్టింది. ఈ వాదనలోని పటిమను జాయింట్‌ 
రిపోర్ట్‌ రచయితలు గ్రహించారు. నముచిత పద్ధతిలో వ్యవవారిస్తూ సముచితంగా పనిచేయగల 
వ్యక్తుల పైనే ఈ ఏర్పాట్లు విజయం ఆధారపడి ఉంటుందని వారు అంగీకరించారు. 
“రిజర్వుడ్‌ అంశాల సక్రమపాలనకు అవసరమని కౌన్సిల్‌ భావించిన వ్యయాన్ని 
సమకూర్చేందుకు. పన్నులు విధించడానికిగాని లేదా తమ కేటాయింపులు తగ్గించుకోవడానికి 
గాని మంత్రులు సహకరించరని ఊహించడాన్ని వారు తిరస్కరించడం కూడా సరైనదే. 
అయితే మితవాదుల అనాలోచిత ఆనందానికి భయపడిన బ్యూరోక్రసీ ఎంత సముచితంగా 
వ్యవహరించే వ్యక్తులైనా కార్యక్రమాలకు నిధులను కేటాయించే విషయం వచ్చేసరికి తమలాగే 
సముచితంగా వ్యవహరించే వ్యక్తులతో కూడా పూర్తిగా విభిదించగలరని బ్యూరో క్రఫీ 
వాదించింది. ఒక వర్గం అభివృద్ధి విషయం గురించే ఆలోచిస్తే మరొకవర్గం వాటా ధనాన్ని 
పొందటం గురించే ఆలోచిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అటువంటి అనుచితంగా 
ప్రవర్తించే సందర్భాలను ఊహించడం కష్టంకాదని అది అభిప్రాయపడింది. ఉదాహరణకు 
అని బ్యూరోక్రసీ ఇలా వాదించింది. ఒక రీజర్వుడ్‌ అంశంపై కొత్తగా భారీవ్యయం 
చేయడం తప్పనిసరి అని గవర్నర్‌ భావించాడనుకొందాం. అయితే అందుకోసం. కొత్తపన్సులను 
విధించమని కాని, తమ పరిధిలోని అంశాల వ్యయాన్ని తగ్గించుకోమనికాని మంత్రివర్గాన్ని 
కోరలేడు. ఇక అప్పుడు గవర్నర్‌ తన వోషాధికారాల క్రీంద ఆ వ్యయానికి కావాల్సీన 
కేటాయింపులను రాబోయే బడ్జెట్‌లో చేయమని పట్టుబడతాడు. ఫలితంగా తమ బదిలీ 
అంశాలకు మంత్రులకు తగినంత నిధులు మిగలవు అప్పుడేం జరుగుతుంది. అప్పుడు 
మంత్రులు కేవలం తమ అంగాల అవనరంకోనం కొత్తపన్నులను విధిస్తారా? ఆ అవనరంకూడా. 
గవర్నర్‌ తన డిమాండ్లను తగ్గించుకోవడానికి ఇష్టపడని కారణంగా ఏర్పడింది. అటువంటి. 
పద్దతి రక్షణలేనిది. (ప్రేరేపితమైనది, బాధాకరమైనది అవుతుందని బ్యూరో క్రసీ పేర్కొన్నది. 
బ్యూరోక్రనీ మరొక ఉదావరణను కూడా చెప్పింది. సంబంధిత మంత్రులు తమ అవనరాలకోసం 
పన్నులు విధించాలని అనుకున్నారనుకుందాం. అయితే అటువంటి చర్యలను శాసనసభ 
తిరస్కరిస్తే. శాసనసభ విశ్వాసంకోల్పోయినందుకు గాను మంత్రులు రాజీనామాచేయాలా? 





1... జాయింట్‌ రిపోర్ట్‌ పేరా. 257. 


D 313 








జాయింట్‌ రిపోర్ట్‌ రచయితలముందు బ్యూరోక్రసీ మరొక సంధిగ్గపరిన్థితిని కూడా ఉంచింది. 
4X అధీనంలోని అంశాలు ప్రయోజనంకొసం మంత్రులు "ఒక కొత్త పన్నును 
బీధిందారనుకుందాం. తదుపరి బడ్జెట్‌లో రిజర్వుడ్‌ అంశానికి సంబంధించిన ఒక కొత్త 
అవనరం కోసం బదిలీ అంశాల వ్యయాన్ని తగ్గించి కొత్త పన్నును విధించడం తప్పనిసరి 
అని గవర్నర్‌ భావించడానుకుందాం. తాము బాధ్యత వహించని అంశాలకు తాము 
విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం వెళ్లడం మంత్రులకు ఇష్టం లేక దానిని 
ఆంగీకరించకపోవచ్చు. ఆప్పుడేంచేయాలి? ఈ సమన్యలను తప్పించుకోవడానికి ఆ నిబంధనను 
తొలగించి దాని స్థానంలో సంక్రమణ నిబంధనలలో ఈ క్రింది మార్పులు చారు. 


వన్నులు మరియు అప్పులు. 


$0. రాష్ట్రానికి సంబంధించి పన్నులను పెంచడం లేదా రాష్టాదాయాలపై 
 అప్పుతీసుకోవడానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను తన కార్యనిర్వాహకవర్గ 
నమితితో కలసి గవర్నర్‌, మరియు మంత్రులు సమావేశమై పరిశీలించాల్సి ఉంటుంది. 
అయితే ఆ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మాత్రం ఆ (ప్రతిపాదనలను గవర్నరు లేదా 
తన కార్యనిర్వాహక కమిటితో సహా గవర్నరు, మంత్రులు ఎవరు ప్రత్రిపాదిస్తే వారే 
తీసుకోవాల్సి ఉంటుంది. 


BD అంశాల పాలనకు ఆదాయాల కేటాయింపు 


&1, రిజర్వుడ్‌, బదిలీ అంగాల పాలనకు అయ్యే వ్యయం ముందుగా రాష్ట్రాల సాధారణ 
ఆదాయాలు, మిగులుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వుడ్‌, బదిలీ అంశాలకు 
సంబంధించి అయ్యే వ్యయ ప్రతిపాదనలను రూపొందించే విషయం ఆ రెండు 
అంకాలకు బాధ్యులైనవారి మధ్య జరిగే అంగీకారం D ఆధారపడి ఉంటుంది. 


అలిగీశాళానికి కాని పక్షంలో అనుసరించాల్సిన పద్ధతి 


కి 1. బడ్జెట్‌ తయారీ సమయంలో రిజర్వుడ్‌ బదిలీ అంశాలకు నిధుల కేటాయింపు 
విషయంలో తన కార్యనిర్వాహక వర్గసమితికి, మంత్రులకు మధ్య అంగీకారం 
కుదిరే అవకాశం లేదని గవర్నర్‌ భావించినట్లయితే, లిఖిత పూర్వకమైన 
అదేశాలద్వారా రాష్ట్ర ఆదాయాలు, మిగులులనుండి రిజర్వుడ్‌, బదిలీ 
'అంగాలలోని ఏఏ అంశానికి ఎంత కేటాయించాలో స్పష్టంచేయవచ్చు. 


2. ఈ నియమం (్రింద చేసే కేటాయింపును గవర్నర్‌ తన విచక్షణ ప్రకారం 
చేయవచ్చు లేదా తన అభ్యర్థన మేరకు గవర్నర్‌ జనరల్‌ నియమించే 
"రిక నివేదికను అనుసరించి చేయవచ్చు. 


314 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కేటాయింపుల ఆజ్ఞ కాలపరిమితి 

33. అటువంటి ఆజ్ఞ (వెంటనే రద్దుచేయకపోయినట్టయితే) ఆ vas పేర్కొన్నంత 
కాలం అమలులో ఉంటుంది. అయితే కాలం అప్పుడున్న శాసనసమితి 
కాలపరిమితికన్నా తక్కువ ఉండకూడదు. అంతకుమించి ఒక సంవత్సరంకన్నా 
ఎక్కువ ఉండకూడదు. 
తన కార్యనిర్వావకవర్గసమితి, మంత్రులు కోరినట్లయితే గవర్నరు ఏ సమయంలోనైనా 
ఆ ఆజ్ఞను రద్దుచేయవచ్చు. వారిమధ్య కుదిరిన అంగీకారం ప్రకారం కొత్త ఆబ్దను 
జారీ చేయవచ్చు. 
గవర్నర్‌ జనరల్‌ నియమించిన అధికార నివేదిక ప్రకారం జారీచేసిన ఆజ్ఞ అయితే 
మాత్రం, దానిని రద్దుచేసే ముందు గవర్నర్‌ జనరల్‌ అనుమతి పొందాలి. 


కేటాయింపుల em షరతు 


34. ఈ నిబంధనల క్రింద జారీచేసే ప్రతిఆదేశమూ కూడా ఆదేశకాలంలో విధించిన 
కొత్తపన్ను మూలంగా ఆదాయంలో వచ్చిన పెరుగుదలను, శాసనసభ మరో విధంగా. 
ఆదేశించినట్లయితే ఆ పన్నును ప్రభుత్వంలోని ఏ విభాగమైతే విధించిందో దానికి 
చెందేటట్లు చేయాలి. 


కేటాయింపుల ఆజ్ఞ విషయంలో అంగీకారం కుదరని పక్షంలో బడ్జెట్‌ తయారీ 


35. బడ్జెట్‌ను రూపొందించే సమయానికి ఈ నిబంధనలలో పేర్కొన్న విధంగా 
అంగీకారంకాని లేదా కేటాయింపులుకాని జరగనిపక్తంలో ముగుస్తున్న బడ్జెట్‌లో 
రిజర్వుడ్‌, బదిలీ అంశాలకు సగటును ఏ విధంగా కేటాయింపు చేశారు ఆ 
ప్రాతిపదికపైనే బడ్జెట్‌ను రూపొందించాలి. 


ఈ విధంగా ఈ నిబంధనల ద్వారా, పూర్తిగా ఉచితానుచితలపైనే మరీ ఎక్కువగా 
ఆధారపడకుండా సందర్భానుసారంగా సమర్థవంతంగా వ్యవహరించేందుకు కట్టుదిట్టమైన 
జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రిజర్వుడు అంశాలకు నిధులు కేటాయించడానికి మంత్రీవర్గం 
తిరస్కరించినట్లయితే, ఆ కేటాయింపులు చేసేందుకు గవర్నర్‌కు అధికారం ఇచ్చారు. 
అలా గవర్నర్‌ చేసే కేటాయింపులకు కార్యనిర్వాహకవర్గంలోని రెండు భాగాలు కట్టుబడి 
ఉండేటట్లు చేశారు. అంతే కాకుండా రాష్ట్ర బడ్జెట్‌ను నిర్ణయించే అధికారం కలిగిన 
శాసనసభ రిజర్వుడ్‌ అంాలకు చేసిన శేటాయిరిపులను తగ్గించినా లేదా తిరస్కరించినప్పటికీ, 
అవి అవసరమని భావించినట్లయితే శాసనసభను ఖాతరు చేయకుండా ఆ కేటాయింపులు 
చెసి అధికారాన్ని గవర్నర్‌కు కలిగించారు. మంత్రివర్గంతోపాటు సమంగా, గవర్నర్‌ 
ఆధీసంలోగల అంశాల అభిషృద్దిక కొత్తవన్నులు విధించడానికిగాని లెదా రుణాలను 


మార్చు arsros 315 





తీసుకోవడానికి గాని గవర్నర్‌కు అనుమతి ఇచ్చారు. దీని ఫలితంగా ద్వంద్వకార్య నిర్వాహక 
వర్గంలోని ఒక భాగం eot గవర్నర్‌ పొదుపు గురించి కాని లేదా పన్నులు పెరగడం 
ద్వారా పడే అధిక భారం గురించికాని పెద్దగా ఆలోచిస్తాడనుకోవడానికి తక్కువ 
అవకాశాలున్నాయి. తనకు కావల్సిన నిధులు అందుబాటవుతున్నప్పుడు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ 
స్థిరత్వం గురించి ఆలోచించే అవకాశాలు బహతక్కువ. అందువల్ల, పటిష్టమైన ఆర్థిక 
వ్యవస్థను నెలకొల్పే సమస్యను పరిష్కరించేభారం పూర్తిగా బదిలి అంశాలకు బాధ్యత 
వహించే మంత్రివర్గంపై పడుతుంది. dodot, పంపిణీ ప్రమాణీకరణ అధికారుల 
Wod అవసరమైన “నిధులు లేకుండా పోయేది బదిలీ అంశాల విషయంలోనే. రాష్ట్ర ఆర్థిక 
పరిస్థితిలో సమతుల్యత సాధించడానికి కొత్త పన్నులు విధించడమా లేక ఆర్థిక భారాన్ని 
'మోయడమా అన్న సమన్య ఈ బదిలీ అంశాలకు బాధ్యులుగా ఉన్న మంత్రులపై పడుతుంది. 
ఎందుకంటే తమ అధీనంలో ఉన్న అంశాలకు ఇతరత్రా మార్గాలద్వారా తగినన్ని నిధులు 
సమకూర్చుకోగల పద్ధతులున్నప్పుడు గవర్నర్‌ పొదుపును పాటిస్తారని కాని లేదా కొత్త 
వన్నులు విధించే క్లిష్టతరమైన భారాన్ని నెత్తికెత్తుకుంటారని కాని అనుకోవడం సందేవాస్పదం. 
మరటువంటప్పుడు ప్రభుత్వంలోని మరొక భాగం sob మంత్రివర్గం పొదుపును పాటించే 
ప్రయత్నం చేస్తుందా? లేక కొత్త పన్నులు విధించే భారాన్ని తలకెత్తుకుంటుందా? 
శాసనసభ ప్రవృత్తి పై ఇది ఆధారపడి ఉంటుందన్నది సుస్పష్టం. 


పన్నుల పెరుగుదలకు సంబంధించిన ప్రాజెక్టులను శాసనసభ నముఖంగా ఉండదన్న 
విషయాన్ని "ముందుగా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా బర్క్స్‌ చెప్పిన సూక్తిలో నిజం 
ఉంది." “ప్రభుత్వ ఆర్థికవ్యవస్థ జీరావస్థకు చేరుకుందని ప్రజలకుబెప్పి పన్నులు విధించడం 
'గ్రూరమే కాకుండా ప్రాగరుబోతుతేనం కూడా అవుతుంది. ప్రబలుపై పన్నులు విధించి 
ఆర్థికవ్యవస్థను, మెరుగు చేసే ముందు రాజనీతిజ్ఞులెప్పుడూ ముందుగా సమస్య పరిష్కారం 
వీట్ల (శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. చెప్పుకో తగిన రీతిలో పన్నులు చెల్లించి అందుకు 
అనుగుణంగా లాభాలను పొందడమా లేక ఎటువంటి పన్నులు చెల్లించకుండా అతి 
AM లాభాన్ని లేదా అసలు లాభాన్నేమా పొందకుండా ఉండడం ప్రజలకు మరింత 
అనుటిలమా? 


ఈ ప్రశ్నకు ఆర్థిక తత్వవేత్తలు ఇచ్చే సమాధానమేదైనప్పటికీ, పన్నుల భారాన్ని, 
భరించడంలో అతి తక్కువ సామర్థ్యం ఉన్న భారతదేశంలాంటి పేదదేశంలో పన్నుల 
పెంపుదలకు చేసే ప్రతిపాదన క్రూరంగా కాకపోయినా ప్రజలకెప్పుడూ అసంత్నప్రినే 
కలిగిస్తుందన్నది నిస్పందేవాం. దీనికి తోడు ఎన్నికలలో శాసన సభ్యుల గెలుపు అవకాశాలను 
దొబ్బతీస్తాయనే ఉద్దేశ్యంలో పన్నుల పెరుగుదలకు చేసే (ప్రతి ప్రతిపాదనా 





1... Og, ఆన్‌ ది రివల్యూషన్‌ ఇన్‌ ఫ్రాన్స్‌ 


316 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





తిరస్కరించబడుతుంది. శాసనసభలో స్థానం పొందడానికి నామినేషన్‌ పద్ధతి ఉన్నంతకాలం 
ఓటర్ల అభిప్రాయాలను పట్టించుకోవడం అనవసరం. కాని శానన నభ స్థానం ఓటర్ల 
బహుమతి అయినప్పుడు. తమ ఆదాయాన్ని కత్తిరించే శాసనసభ్యునికి ఓటర్లు మద్దతు 
ఇచ్చే అవకాశాలు బహుస్వల్పం. కొత్త పన్నుల ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎక్కువగానే 
ఉన్నా ఓటర్లు మద్దతు ఇవ్వకపోవచ్చు. అధిక భారమైన పన్నులు విధిస్తోందంటూ బ్యూరోక్రఫీపై 
ఆరోపిస్తూ అధికారాన్ని సంపాదించిన రాజకీయ పార్టీ అంత సులభంగా ed విధానాన్ని 
అనుసరించి అవమానాల పాలవడానికి తనకుతానుగా సిద్ధంకాదు. “రిజర్వుడ్‌, "బదిలీ" 
అంశాలపట్ల శాసనసభకు ఉన్న ప్రత్యేకమైన ధృక్చథంకూడా పన్నుల పెరుగుదలకు శాసనసభకు 
ఉన్న వ్యతిరేకతకు మరింత బలం చేకూరుస్తోంది. “రిజర్వుడొ జాబితాలోని అంశాలు 
ఎక్కువగా శాంతిభద్రతలకు సంబంధించినవి. "బదిలి అంగాలు ఎక్కువగా అభివృద్ధికి 
సంబంధించినవి. ఇంతకు మునుపు చెప్పినట్లుగా. సంస్కరణల చట్టం రాకముందు శాంతి 
భద్రతలకోసం అభివృద్ధిని త్యాగంచేసే విధానాన్ని బ్యూరోశ్రపీ అనుసరించేది. అందువల్ల 
సవరించిన రాజ్యాంగం (క్రింద అభివృద్ధికి దారితీసే అంశాలకు అనుకూలంగా పరిస్థితులను 
మార్చడాన్ని శాననసభ్యులు లక్ష్యంగా పెట్టుకుంటారన్నది సుస్పష్టం. పన్నులు పెంచడానికి 
వారికి ఉన్న విముఖత బదిలీ అంశాల పట్ట వారిక్‌ ఉన్న పక్షపాతం వల్ల రిజర్వుడ్‌ 
అంశాలకు కేటాయించిన నిధులను తగ్గించడానికి మంత్రులు తీనుకునే ' తీవ్రచర్యకు 
సంబంధించిన ప్రతిపాదనలను వారు ఆహ్వానించేందుకు అనుకూలంగా ఉంటారు. బదిలీ 
అంశాల ప్రయోజనాల కోనం ఏ మేరకు రిజర్వుడ్‌ అంశాలలో పొదుపును పాటించేందుకు 
మంత్రులు ప్రయత్నిస్తారనే విషయంపై మంత్రుల పట్ల శాసన సభ్యులు అనుసరించే 
Soo ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఆదాయాన్ని పెంచేందుకు ఎక్కువ అవకాశాలు 
లేని పక్షంలో, కార్యనిర్వాహక వర్గంలోని రెండుపక్షాలు eod పంపిణీ ప్రమాణికరణ 
అధికారుల మద్దతు ఉన్న గవర్నర్‌, బడ్జెట్‌ అధికారాలు కలిగిన ప్రజా శాసనసభ మద్దతు 
ఉన్న మంత్రివర్గం తమతమ అంశాలను అభివృద్ధిచేసే విషయంలో పోటిపడి ఒక దానిపై 
మరొకటి పొదుపు చర్యలను రుద్దేందుకు ప్రయత్నిస్తాయి. వన్నులు విధించడానికి విముఖంగా 
ఉన్న శాసనసభ, పోదువుచర్యలను నిలోధించగలిగే స్థితిలో ఉన్న గవర్నరు, తమ అంశాలను 
అభివృద్ధిచేసుకోవాలనే అత్రుతలో ఉన్న మంత్రవర్గం - ఈ మూడింటి మధ్య రాష్ట్ర vergast 
సమతుల్యత నెలకొనే అవకాశాలు బహుతక్కువగా ఉన్నాయి. 

అందువల్ల రాష్ట్రాలలో పటిష్టమైన ఆర్థికవిధానం లేనట్లయితే దానికి కారణం ద్వంద్వ 
(ప్రభుత్వం మంచి ప్రభుత్వ వ్యవస్తకాకపోవడమే. ద్వంద్వ (ప్రభుత్వం మంచి ప్రభుత్వం 
ఎందుకు కాదు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభమైనదే. ద్వంద్వ ప్రభుత్వం మంచి 
ప్రభుత్వ వ్యవస్థ ఎందుకుకాదూ అంటే ఆది à బాధ్యత అన్న సూత్రానికి 
వ్యతిరేకమైందికనుక. పాలనా యంత్రాంగం అనేది సజావుగా సామరస్యంగా పనిచేయాలి. 
అయితే అందుకోసం (ప్రభుత్వ పని అవిభాజితం అన్న సూత్రాన్ని? దానిని అమలు 


మార్చు మోమాంన 317 





చేయడంలో పరిపాలనా భాద్యులందరూ సమిష్టిగా వ్యవహరించాలి అన్న సూత్రాన్ని కూడా 
గుర్తించాల్సి రావచ్చు. స్వభావసిద్దంగా ప్రభుత్వపని అనేది అవిభాజితమైనది అన్న విషయం 
వాస్తవాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. 


ఎందుకంశే, ఆచరణలో ప్రభుత్వవిధులన్నీ, arose, శాఖల మధ్య ఉమ్మడిగాను, 
ఏడివిడిగాను విభజితమై ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటి మధ్య ఉమ్మడి ఐక్యతా 
అంశం ఒకటి ఉంటుంది. అది వాటినన్నిటిని కలిపి ఉంచుతుంది. ఏ (ప్రభుత్వ విధి విడిగా 
నిర్వహించబడదు. ప్రతీది మరొకదానిపై ప్రభావం చూపుతంది. వివిధ విధులను విడివిడిగా 
నిర్వహించడం వల్ల క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యంకాదు. వాటిని ఐక్యంచేసే ఏదో ఒక శక్త 
ఉంట తప్పు క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యంకాదు. లేక పోయినట్లయితే ఒక శాఖలో 
ప్రారంభించిన కార్యక్రమం ఇతర శాఖల నుండి సహాయక చర్యలు కొరవడటం వల్ల 
విఫలం కావచ్చు సమిష్టి బాధ్యత అన్న సూత్రంలోనే అటువంటి ఐక్యతాశక్తి ఉంటుంది. 
అలా ఎందుకు ఉంటుందీ అరే, DE) చెప్పినట్టుగా! సమిష్టి బాధ్యతా సూత్రం క్రింద 
'ప్రతిమంత్రి తన స్వంత శాఖలో తన సహచరులచేత ఆ శాఖకు గుర్తింపబడిన ఏజెంట్‌గా 
వ్యవహరిస్తాడు. అయినప్పటికి మొత్తం మంత్రివర్గ నియంత్రణకు, పరిశీలనకు లోబడి 
ఉంటాడు. అయితే సమస్య తలఎత్తవచ్చు అని అనుకున్న సందర్భాలన్నిటిలోనూ, చతురత 
దృష్టితో కాకుండా గౌరవం దృష్ట్యా మంత్రివర్గ అభిప్రాయాన్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే 
ఈ జాగ్రత్త తీసుకున్నాడో ఐక అప్పుడు ఆ చర్య మంత్రివర్గ ఉమ్మడిచర్య అవుతుంది.” 

తప్పో. ఒప్పో, సమిష్టి బాధ్యతపై ఆధారపడిన ఐక్య ప్రభుత్వాన్ని ఒక ఉమ్మడి 
సమన్వయ విధానం నడిపిస్తుంటుంది. కాని ప్రభుత్వ పనిని విభజించిన ద్వంద్వ (ప్రభుత్వం 
శార్యవర్గంలోకి విభజితమైన బాధ్యతా అంగాన్ని చొప్పిస్తుందని చెప్పకతప్పదు. ద్వంద్వ 
ప్రభుత్వంలో విభజన సమాంతరంగానే కాక నిట్టనిలువుగా కూడా ఉందన్నది వాస్తవమే, 
అంతేకాదు పనిచేయడానికి రెండు వేరు వేరు కార్యనిర్వాహక వర్గాలను ఏర్పరచినప్పటికి 
వాటికి వేరు వేరుగా రెండు శాసనసభలను కాని, వేరు వేరు చట్టాలను రూపొందించుకునే 
'ఆవీకొశం కాని, తమ తమ బడ్జెట్లను రూపొందించుకుని, స్వంతంగా తమ పన్నులు 
విధించడానికి కాని, రుణాలను "తీసుకోవటానికి గాని, తమకు కేటాయించిన అంశాల 
పాలనకు సంబంధించి సిబ్బందిని నియమించుకొనటానికి కాని. జీత భత్యాలు, పెన్షన్‌లు 
ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకోవడానికి కాని వీలు కల్పించలేదు. 


రాష్ట్రాలలో అమలుచేసే ద్వంద్వ (ప్రభుత్వంలో ఒక భాగంగా విలక్షణ ద్వంద్వ 
కార్యనిర్వాహక వర్గానికి కావాల్సిన ఈ ఏర్పాట్లలో అన్నిటినీ కాకపోయినా కొన్నిటినయినా 
సమకూర్చాలని భారత ప్రభుత్వం కూడా సూచించింది. అయితే దురదృష్టవశాత్తు నూతన 





V. 6 గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ పె. 204 


318 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





రాజ్యాంగ, రచయితలు ఇలా అభిప్రాయపడ్డారు! “ఒక దానితో మరొకటి కలగాపులగం 
కాకుండా, వాటికి తగినంతగా వేరు వేరు పరిధులను ఏర్పరచి, హంగు ఆర్భాటాలను 
సమకూర్చడంలో Kob ఒకదానితో మరొకటి సంబంధాలను కలిగి ఉండేందుకు గల ప్రతి 
అవకాశాన్ని కల్పించడంలోనే నేర్చు ఉందని భావిస్తున్నాం" 

"ఈ విధంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ విధమైన ప్రత్యేక విధులను ఏక ప్రభుత్వంలో 
నిర్వహించాలి" “రాష్ట్ర బడ్జెట్‌ను కార్యనిర్వాహక వర్గం. ప్రభుత్వం కలసి రూపాందించాలి* 
“అన్నదే మా ఉద్దేశ్యం” అని జాయింట్‌ రిపోర్ట్‌ రచయితలు పేర్కొన్నారు. 


విభజన, ఐక్యత ఆన్న రెండు సూత్రాల పరస్పర సంయోజనానికి లోబడి ఉండేటట్లు 
చేసి ద్వంద్వ ప్రభుత్వ పని విధానాన్ని సవరించడానికే ఈ నూచన చేశారన్నది నిస్సందేవం. 
ప్రభుత్వంలోని రెండు భాగాల బాధ్యతలను విలున్నంత మేరకు స్పష్టంగా నిర్వచించడానికి 
విభజన అన్ననూత్రాన్ని. ఆ రెండుభాగాల మధ్య విధానాలు, లక్ష్యాల విషయంలో సమైక్యతను 
సాధించడానికి ఐక్యతా సూత్రాన్ని నూచించారన్నది నిన్సందేవం. కార్య నిర్వాహక వర్గంలోని 
ప్రతి భాగానికి ప్రత్యేకంగా సిబ్బందిని. నరంజామాను నమకూర్చడమూ ect» విపేత్తుకు 
దారితీయడమే. అయితే మంత్రులు బదలీ అంశాల విషయంలో వ్యవహరించేటప్పుడు 
శాసనసభ్యులు వారికి సలహా ఇస్తారని, శాసనసభ్యులు రిజర్వడ్‌ అంశాల విషయంలో 
వ్యవవరించేటప్పుడు మంత్రులు వారికి సలహా ఇస్తారనే ఒక అవగాహన ఉండటం వల్ల 
ఈ పద్ధతి ద్వంద్వ ప్రభుత్వం విభజితమైన బాధ్యతా వ్యవస్థ అన్న వాస్తవాన్ని మార్పుచేయలేదు. 
ఇది ఒక ఉమ్మడి విధానానికి అనుగుణంగా ప్రభుత్వపని సామరస్యంగాసజావుగా సాగేటట్లు 
చూసే వ్యవస్థ కాదు. పైపెచ్చు వ్యవస్థాపరమైన తగవులతో నిండిఉండే వ్యవస్థ అద. 
ద్వంద్వ (ప్రభుత్వ వ్యవస్థకు, అరాచక వ్యవస్థకు మధ్య ఉన్న విభజనరేఖ బవు స్వల్చిమైనది. 
అటువంటి. వ్యవస్థను అమలుచేయలేదూ wot దానికి కారణం రెండు తాత్కాలిక 
పరిస్థితులే. రాజకీయ వైరుధ్యాల మూలంగా శాసనసభ తన శక్తి సామర్థ్యాల విషయంలో 
బలహీనపడటం ఒక కారణం. ఇక రెండవ కారణం, శాసనసభ ఇష్టా ఇష్టాల ప్రకారం 
కాకుండా గవర్నర్‌ అభిమతం పై ఆధారపడి శాసననభ కాలపరిమితి పై మంత్రుల పదవీకాలం 
ఆధారపడి ఉండటం. శాసనసభ ఎన్నుకున్న వ్యక్తులను మంత్రులుగా అంగీకరించాల్సిన 
పనిలేకుండా, శాసననభకు ఎన్నికైన వ్యక్తుల నుండి తనకు ఇష్టం వచ్చినవారిని మంత్రులుగా 
ఎంపిక చేసుకునేందుకు గవర్నర్‌ను అనుమతించడం, నంన్కరణల చట్టం ప్రధాన లక్ష్యమైన 
బాధ్యతాయుత ప్రభుత్వ సూత్రాన్ని ఘోరంగా అవహేళన చేయడమే గవర్నర్‌ విశ్వానం 
ఉన్న మంత్రి, శాసనసభ విశ్వాసంఉన్న మంత్రి అనేవి పూర్తిగా విభిన్నమైన అంశాలు. 





1 జాయింట్‌ రిపోర్ట్‌ మ. 190. 
2 జాయింట్‌ రిపోర్ట్‌ d 180 
3 జాయింట్‌ రిపోర్ట్‌ పే 207 


కూర్చు మామాంస 319 





మంచి ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఈ రెండింటి మధ్య గల తేడా 18, 19వ 
శతాబ్లాలలోని బ్రిటిష్‌ రాజకీయ చరిత్ర పుటలలో స్పష్టంగా విభజించబడింది. అటువంటి 
కనుక అమలుచేసి ఉన్నట్లయితే అది మొత్తం ఇంగ్లీష్‌ రాజ్యాంగ చరిత్రకు 
వ్యతిరేకమైన చర్య అయిఉండేది. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. అలా 
అనుకోవడానికి ప్రత్యక్షంగా కనపడుతున్న కారణమేమం'ే' 

“మంత్రులను తొలగించే అధికారాన్ని వినియోగించడంలో శాసనసభకు ఎటువంటి 
'అనుభవంలేదు. అటువంటి అధికారాన్ని ఉపయోగించితే కలగే పరిణామాలను ఎదుర్కోవడంలో 
శాసనసభకు అనుభవంలేదు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శానననభ ఇష్టా యిష్టాల 
ప్రారం పదవిలో ఉండటమన్న బాధ్యత. భారతదేశంలో ఎవరూ mom అంతగా అలవాటు 
పడలేదు. ఆచరణలోని అనుభవాల ద్వారానే ఈ గుణపాఠాలను నేర్చుకోగలుగుతారు. 
శాసనసభకు ఎన్నికైన సభ్యుల నుండి మంత్రులను నియమించి, వారు శాసనసభలో 
సభ్యులుగా ఉన్నంతకాలమే పదవిలో ఉండే పద్దతిని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా 
బాధ్యతాయుత సూత్రమన్న దానిని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా, పాలనాపరమైన 
బాధ్యతలు అప్పగించబడిన వారు తమను ఎన్నుకున్న ఓటర్లపట్ల పూర్తీగా బాధ్యతారహితంగా 
ఉండే పద్ధతికి స్వస్తి చెప్పబడింది." 

ఈ సమర్ధింపులో ఉన్న సహితుకతను అర్థం చెసుకోవడం కష్టం. అనుభవం లేకుండా. 
ఏదీ నేర్చుకోలేమని వాదించడం అర్థరహితం. వ్యక్తి లేదా సమూహానికి సరైన ప్రవర్తనకు 
కావల్సిందేమిటంశే. విషయాల విలువను అర్థాన్ని అవగాహన చేసుకోవడమే. అందుకోసం 
ఆచరణాత్మకంగా ప్రయత్నించడం అనవసరం. బాధ్యతాయుతమైన వ్యక్తులతో కూడిన 
శాసనసభకు మంత్రులను తొలగించడంద్వారా eod పరిణామాలు తెలిసే ఉంటాయని 
విశ్వసించవచ్చు. అందుకోనం అనుభవం ద్వారా నేర్చుకోవాలని ఎదురుచూడాల్సిన పనిలేదు. 
మంత్రులను ఓటర్లకు బాధ్యులను చేశాం కాబట్టి వ్యవస్థ కూడా తక్కువ బాధ్యతాయతమైనదేం 
Wo వాదించడం కూడా పాండిత్య ప్రకర్ష E మరింకేం కాదు. ఇంగ్లీష్‌ రాజ్యాంగానికి 
Monado ఆస్టిన్‌ ఇలా వాదించారు. "హౌస్‌ ఆప్‌ కామన్స్‌ అనేది తమను ఎన్నుకుని, 
నీయీయించిన వారందరికీ కేవలం ధర్మకర్త సంఘం లాంటిదే". 

నీజమే ఆందులో సందేహం లేదు. రాజకీయ అర్ధంలో ఓటర్లు అతి కీలకమైనవారే. 
వొకే అనలైన సార్యభామాధికారులు అనికూడా మనం అనవచ్చు. ఎందుకంయే ప్రతి 

ప్రభుత్వ వ్యవస్థ లోనూ వారి మనోభిప్రాయాలదే పైచేయి. అయితే ప్రొఫెసర్‌ 
ఆలా పేర్కొన్నారు] 


NL ITEM 
కై amen af, సంపుటి 1 సంచిక 4 పే, 258 
కీ €f అర్‌ కానిస్టిట్యూషన్‌ 83 సంపుటి, 1915 పే 67. 












[m 


320 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





“చట్టాన్ని రూపొందించే క్రమంలో ఓటర్లు చట్టపరంగా భాగన్వములన్న అభిప్రాయాలు 
చట్టం ఓటరును చూసే దృష్టికి విరుద్ధమైనవి. బ్రిటిష్‌ రాజ్యాంగం క్రింద పార్లమెంటు 
నభ్యీలను ఎన్నుకోవడమొక్కశే ఓటర్లేకున్న చట్టపరమైన వాక్కు. (భారత రాజ్యాంగం 
క్రింద కూడా eod) పార్లమంట్‌ 35: చట్టాన్ని Gc చేయడానికి గాని, ఆమోదించడానికి, 
చట్టాన్ని చేయమని చెప్పడానికి గాని ఓటీరకు ఎటువంటి చట్టపరమైన హక్కు లేదు. 
ఓటర్ల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంగా ఒక చట్టం చెల్లదు అన్న వాదనను 
ఏ న్యాయస్థామూ అంగీకరించలేదు." 

భారత ఓటర్ల వోదా ఏమిటో ఇది స్పష్టంగా నిర్వచిస్తోంది. ఏ విధమైన చట్టపరమైన 
వాక్కులు లేని ఇటువంటి ఓటర్లకు మంత్రులను బాధ్యులను చేయడమూ eot వాస్తవంలో 
'బాధ్యతారహితులను చేయడమే. మంత్రుల నియామకానికి సంబంధించి ఈ ప్రత్యేకమైన 
పద్ధతిని సూచించేటప్పుడు రాజ్యాంగ రచయితలకు ఈ అంశాలు తెలియవనుకోవడం 
విశ్వేసించతగ్గదిగా లేదు. రిజర్వడ్‌ అంశాలకు అధిపతులుగా ఉన్నవారితో నహకరించగలరన్న 
వ్యక్తిని మంత్రిగా ఎంపిక చేసుకునేందుకు ఈ పద్ధతి అనుమతిస్తుండటం వల్లనే అనుసరించి 
ఉంటారు. శాసనసభ చేత తొలగించబడలేని వ్యక్తి దాని అభిలాషలకు అనుగుణంగా 
కొట్టుకుపోడన్న నమ్మకం కూడా మంత్రుల నియామకంలో ఈ పద్ధతిని అనుసరించడానికి 
బవాశ కారణమై ఉండవచ్చు. అయితె ఈ పద్ధతిలో కూడా శాననసభీవేటు నుండి మంత్రులు 
పూర్తిగా తప్పించుకోలేరు. శాసననభ్యులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న మంత్రి, అందుకు 
(ప్రతిఫలంగా శాసనసభలకు అనుకూలంగా కనుక ్రవర్తించక పోయినట్లయితే బడ్జెట్‌ 
సమయంలో క్షేమంగా బయటపడలేని ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటాడు. బడ్జెట్‌లో మంత్రి 
పొందుపరచిన ప్రతిపాదనలను శాసనసభ మెజారిటి ఓటుతో తిరస్కరించే అవకాశం 
ఉంది. అప్పుడు మంత్రి కాని గవర్నర్‌ కానీ జోక్యం చేసుకోలేరు. ఇక అప్పుడు రాజీనామా 
చేయడమొక్కట మంత్రికి మిగిలిన మార్గం. 

ఏమైనప్పటికీ, వైఫల్యం చెందకుండా ద్వంద్వ ప్రభుత్వాన్ని కాపాడాయనుకుంటున్న 
పరిస్థితులు కేవలం తాత్కాలికమైనవే. రాజకీయ వైరుధ్యాలు అనేవి క్షణికమైన దశే తప్పు 
మరింకేం కాదు. సంస్కరణల తరువాత రెండవసారి వచ్చే శాననసభకు మంత్రి లొంగి 
ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతానికంయే ఈ శక్తులు త్వరలోనే సంఘటితమవుతాయి. ద్వంద్వ 
ప్రభుత్వ ఖచ్చితంగా విఫలమవుతుంది. 

మిశ్రమ కార్యనిర్వాహక వర్గాలు, విభజితమైన బాధ్యత, విధుల విభజన, ప్రత్యేకించబడిన 
అధికారాలు మంచి ప్రభుత్వవ్యవస్టిను తయారుచేయలేవు మంచి ప్రభుత్వ వ్య వస్థ లేనిచోట 
పటిష్టమైన ఆర్థికవ్యవస్థను ఆశించేటానికి కూడా అవకాశాలు బహుతక్కువ. సమష్టి బాధ్యత 
SORS ఆవిభాజిత ప్రభుత్వాన్ని కలిగి ఉండటమే ఈ సమన్యకు మౌలిక పరిష్కారం. 
అయితే ఒక ఉమ్మడిస్థానం నుండి యావత్తు ప్రభుత్వం తన అధికారాన్ని ఆమోదాన్ని 
పొందినప్పుడే అదిసాధ్యం. అటువంటి లక్ష్యాన్నే వీలైనంత త్వరలో సాధించగలమని 
అభిలషిద్దాం. ఈ ద్వంద్వ ప్రభుత్వం తాత్కాలికమైన దేనని తెలుసుకోవటం ప్రోత్సావకరంగానే 


ehy ríos 321 








ఉంది, అయితే తాత్కాలిక దశ ఎంతకాలమన్నదే ప్రశ్న. బాధ్యతాయుత (ప్రభుత్వవ్యవస్థను 
MAAE గలిగేందుకు భారతదేశం ప్రస్తుతం సంసిద్ధం కాలేదన్న ఊవాపైన ద్వంద్వ 
ప్రభుత్వాన్ని (ప్రవేశపెట్టే సమర్థింపు ఆధారపడి ఉంది. అవిద్య, రాజకీయ అనుభవం 
'టీళపోవడం కారణంగా తమ ఉవసరాలేమిటో తెలుసుకుని. తెలివిగా తమ అభిమతాన్ని 
తమ (ప్రతినిధులకు ఎరుగపరచి అందుకు అనుగుణంగా వారు ప్రవర్తించేటట్లు చేయడానికి 
భారతీయ ఓటర్లకు సమయం పడుతుందని, తమకున్న సామాజిక దురభిప్రాయాల మూలంగా, 
విద్యాపంతులు సామాన్యప్రజలను దోపిడిచేయడానికి తమ రాజకీయాధికారాన్ని 
'దుర్వినియోగపరిచే అపగాశం ఉందని, అందువల్ల బాధ్యతాయుత ప్రభుత్వవ్యవస్థకు భారత 
దేశం ఇంకా సంసిద్ధం కాలేదన్నది ఈ వాదన. ఈ మౌలిక వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే 
తొలిదశలో EM బాధ్యతాయుత వ్యవస్థకు తరువాత దశలో ప్రవేశపెక్సే బాధ్యతాయుత 
వ్యవస్థకు స్తాయిలోను, పరిమాణంలోను తేడా ఉండాలని వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలను 
'బక్యంగా ఉంచిన శక్తులు, వాటికి సంతృప్తికరమైన ప్రత్యామ్నాయాలు రూపొందకముందే 
పూర్తిగా వైదాలగకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈ మాలిక 
వాస్తవం కనుమరుగు అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవనరం లేదని కొందరు వాదించారు. 


“అన్ని దేశాలలోనూ ప్రధమదశలో బాధ్యతను కొంతమంది (ప్రజలకు మాత్రమే 
అప్పగించడం జరిగింది. కొద్దిమంది చదువుకొన్నవారి చేతుల్లోనే ప్రభుత్వం ఉండేది. వారు 
నీవాజంగానే, విద్యావ్యాప్తి జరిగి, ఓటు వాక్కు విస్ప్రతమయ్యే వరకు చదువురాని సామాన్య 
Puo ప్రయోజనాలను పరిరక్షించేవారు" 


ఇది భారతదేశంలోని రాజకీయ అతివాదులు, సామాజిక మితవాదులు చేసే 
వొదనే, ఈ వర్గాలవారు సామాన్య ప్రజలపట్ల చూపుతున్న అమానుష క్రూర, కఠిన 
ప్రవర్తనను పక్కన పెడితే, సత్యం వారి వైపే ఉంటుంది. ప్రతిదేశంలోనూ సామాజిక 
అణచివేత, సామాజిక దురన్యాయల కారణంగా ఆణుచివేయబడుతున్న తాడిత పీడిత 
(nes ఉంటూనే ఉన్నారు. అయితే ఈ కారణంగా రాజకీయాధికారం లేని దేశమంటూ 
వీడీ లేదు. ఈ వాదనను చేసేవారు ఒక వాస్తవాన్ని మరచిపోతున్నారు. నీగ్రోలతో ఉన్న 
అమెరికాని, హిటాస్‌తో ఉన్న జపాన్‌ కాని సామాజిక అసమానతను రూపుమాపకుండానే 
యాధికారాన్ని కలిగి ఉన్నాయి. అవి PASSI కలిగి ఉండటమే దానికి కారణం. 
qo. nori, అనేవి రాజక్రీయస్వే స్వేచ్చకు రెండు ప్రధాన సాధనాలు, PIYA 
శంప్రొందిచుకోలీని దేశం నైతిక శక్తిని పెంపొందింకోవాల్సిందే. ఆ విధంగా భారత రాజకీయ 
Mili పూర్తిగా సామాజిక సమస్యే. అందువల్ల భారత సామాజికసమ్యస్య పరిష్కారాన్ని 
PWT వేసేకొలదీ తన సొంత ప్రజల అభిమతానికి, అధికారానికి లోబడే స్వేచ్చాయుత 
POT పొందేరోజు వాయిదాపడుతూ ఉంటుంది. 





ao 
V7 dé; oc mos సెల్‌ చట్‌ మండు ఏక SDE ఎం మారవరావులు ఇచ్చిన 
eja హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ పత్రాలు 1919లోని 203 $ 108 








ది ఎకనమిక్‌ జర్నల్‌ 
ది జర్నల్‌ ఆఫ్‌ ది రాయల్‌ ఎకనమిక్‌ సొసైటీ 
సంపాదకులు:- B. ఎం. కీన్స్‌, డి.హెచ్‌. మ్యాక్‌ గ్రెగర్‌ 


సంపుటి XXX VI 


లండన్‌, మాక్‌ మిలన్‌ అండ్‌ కో, లిమిటెడ్‌ 
న్యూయార్క్‌, దిమాక్‌మిలన్‌ కంపెనీ 
1926 





సమిక్ష: పేజీ 111 


డి ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రొవిన్దియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా 
రచయిత: బి. ఆర్‌. అంబేద్కర్‌ 
(లండన్‌: పి.ఎస్‌.కింగ్‌ అండ్‌ సన్స్‌. 
పేజీలు XXI + 285, 15$ 





ఈ తరహాకు సంబంధించిన వాటిలో రెండు పుస్తకాలు మాత్రమే భారతదేశం పట్ల 
మనకు గల అవగాహనను పెంపొందించగలవని చాటుకోగలిగినవి. మిగిలిన వన్నీ భారతీయ 
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లాంటివే. పాఠకులకు మింగుడుపడని అంశాలను ఆసక్తికరంగా 
మలచి చదివించేరీతిలో అంబేద్కర్‌ ఈ పుస్తకాన్ని రాశారు. ఆర్థిక రచయితలు ఇప్పటివరకూ. 
భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అన్న అంశాన్ని నిర్లక్ష్యంచేస్తూ వచ్చారు. ప్రభుత్వం 
ప్రచురించిన నివేదికలు, దానికి సమర్పించిన మెమొఠారిడాలు మినవా దాదాపుగా ఈ 
అంశం మోద పుస్తకాలు లేవనే చెప్పాలి. 'ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రావిన్షియల్‌ ఫైనాన్స్‌ ఐన్‌ 
బ్రిటిష్‌ అండియా' చారిత్రక దృక్పథం నుండి రాసిన ఉపయుక్తమైన పరిచయ రచన అనే 
చెప్పుకోవాలి. ఆది సమగ్రమైనది కాకపోయినప్పటికీ, ఇది ఖచ్చితంగా ఒక అగ్రగామి 
రచన అనే చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో నాలుగు భాగాలున్నాయి. మొదటి భాగం 1833 
నుండి 1873 వరకు గల చరిత్రను వివరిస్తుంది 1873లో కొత్తపాలన ప్రారంభమైనప్పుడు 
'కేంద్రీకృతవ్యవస్థ విఫలమైన వ్యవస్థగా రుజువు చేయబడింది. "స్థానిక ప్రభుత్వాలను ఏజెంట్లు, 
సేవకులు వలే కాకుండా అపారమైన భారత ఆదాయ వనరులకు భాగస్వాములను చేయాలని 
కేంద్రీకృత వ్యవస్థ వ్యతిరేకులు అభిలషించారు. ఆ విధంగా వారు ప్రస్తుత సంస్కరణలను 
ఊహించారు. అయితే దీనికి కూడా వ్యతిరేకత బలంగా ఉండడంలో సవజంగానే రాజీమార్గంతో 


మార్పు మామాంన 328 





పరిష్కారం కుదిరింది. ఆ వివరాలను రెండవ భాగంలో పొందుపరచారు. 'కేటాయింపుల 
ద్వారా బడ్జెట్‌, 'కేటాయించిన ఆదాయాల ద్వారా బడ్జెట్‌, 'ఆదాయాలలో వాటాల ద్వారా 
'బడైెట్‌ వంటి అనేక పద్దతులను వివరించారు. అయితే ఇవేవి కూడా ఆశించిన ఫలితాలను 
ఇవ్వడంలో విజయం సాధించలేకపోయాయి. ఇక మూడవభాగంలో శేంద్ర-రాష్ట్రాల మధ్య 
ఉన్న ఆర్థిక నంబంధాలను వక్లేషణాత్మకంగా -వివరించే ప్రయత్నం జరిగింది. రాష్ట్ర 
ప్రభుత్వాలు చట్టం ప్రకారం న్వతంత్రమైనవి కాకుండా క్రమబద్ధీకరించబడుతూ వస్తున్నాయి. 
పరిశీలించినట్లయితే అది కూడా ఒక ఆసక్తికరమైన అంశమే అయ్యేది. అయితే రచయితకు 
అది అంత మౌలికమైన ముఖ్యఅంశంగా కనిపించలేదు. నూతన సంస్కరణలను 
ప్రపోపెట్టినప్పటి నుండి వచ్చిన ఆర్థిక మార్పులకు నాలుగవ భాగాన్ని కేటాయించారు. 
అయితే ఈ అంశానికి ఇచ్చిన పరిగణన అంతగా బాగోలేదు. విషయ సంక్లిష్టత, దానికి 
కేటాయించిన నిడివి తక్కువగా ఉండటం బహుశా దానికి కారణమై ఉండవచ్చు. ప్రస్తుత 
ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ క్రింద మంచి ఆర్థిక విధానాన్ని ఆశించలేమనేది అంతిమంగా. 
తేల్చి చెప్పిన నిర్ణయం. ఖచ్చితంగా ప్రస్తుత ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ క్రింద మంచి ఆర్థిక 
విధానాన్ని ఆశించడం కష్టమే మరి. 


అత్యంత వివాదాస్పదమైన అంశాన్ని నిష్పాక్షిక పద్ధతిలో చర్చించినందుకు రచయితను 
అభినందించాల్సిందే. 


డబ్బు. ఎస్‌. థాచర్‌. 


3వ గ్రంథం 


రూపాయి సమస్య 
దాని ఆరంభం = పరిష్కారం 


బి.ఆర్‌. అంబేద్కర్‌ 


బొంబాయి, సిడెన్‌ హామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ 
అండ్‌ ఎకనామిక్స్‌లో రాజకీయ అర్థశాస్త్ర విభాగంలో 
కొంతకాలం ప్రొఫెసర్‌గా పేనిచోరు. 


లండన్‌ 
పి.ఎస్‌. కింగ్‌ & సన్‌ లిమిటెడ్‌ 
ఆర్కెర్ట్‌ హౌస్‌, 2&4 గ్రేట్‌ స్మిత్‌ స్ట్రీట్‌ 
వెస్ట్‌ మినిస్టర్‌ 
"1923" 


మా అమ్మ నాన్నలు 
నాచదువు విషయంలో చేసిన త్యాగాలకు, 
చూపిన విజ్ఞతకు వారిపట్ల నాకుగల కృతజ్ఞతా బద్ధతకు 
చివ్నంగా zo జ్ఞాపకాలకు 


అంకితం 


భారత కరెన్సీ, బ్యాంకింగ్‌ చరిత్ర 


భారత కరెన్సీ, బ్యాంకింగ్‌ చరిత్ర 


రచన 
బి.ఆర్‌. అంబేద్కర్‌ 


బొంబాయి, సిడెన్‌ హామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఎకనమిక్స్‌లో 
రాజకీయ అర్థశాస్త్ర విభాగంలో కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు 


మా అమ్మ నాన్నలు 
నాచదువు విషయంలో చేసిన త్యాగాలకు. 
చూపిన విజ్ఞతకు వారిపట్ల నాకుగల కృతజ్ఞతా బద్దతకు 
చివ్నంగా 'హెరి జ్ఞాపకాలకు 
అంకితం 


రెండవ ముద్రణకు ముందుమాట 


రూపాయి సమస్య అనే గ్రంథం మొదటిసారిగా 1923లో ముద్రితమైంది. ముద్రితమైన 
నాటి నుండి దానికి మంచి ఆదరణ లభించింది. ఈ ఆదరణ ఎంత ఎక్కువగా ఉందీ 
అంటే ఒకటి రెండు సంవత్సరాలలోనే మొత్తం పుస్తకాలన్నీ అమ్ముడు పోయాయి. అయితే 
'దురదృష్టమాత్తు రెండవ ముద్రణను నేను dors పోయాను. Qo bof, ఆర్థిక 
శాస్త్ర విషయాల నుంచి న్యాయశాస్త్రం, రాజకీయాల పైకి నేను దృష్టి మరల్బడంతో రెండేవ 
ముద్రణ కార్యభారాన్ని చేపట్టగల సమయం నాకు లేకుండా పోయింది. అందువల్ల నేను 
మరొక పథకం రూపొందించోను. భారత కరెన్సీ మరియు బ్యాంకింగ్‌ చరిత్రను ఈ నాటి 
వరకు రెండు సంపుటలుగా తీసుకు రావాలని నిర్ణయించాను. అందులో రూపాయి సమన్య 
మొదటి సంపుటంగాను 1923 నుండి గల భారత కరెన్సీ మరియు బ్యాంకింగ్‌ చరిత్ర 
Gods సంపుటం గాను ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు అందిస్తున్న ఈ గ్రంథం కేవలం 
మరో పేరుతో ఉన్న రూపాయి సమస్య పునర్ముద్రణ మాత్రమే. 1923లో ముద్రితమైన 
రూపాయి సమస్య మూల గ్రంథంలో మార్పులు" చేయదగినంతగా భారత కరెన్సీ రంగంలో 
1923 తరువాత కొత్తగా చెప్పదగిన, రాయదగిన అంశాలేవీ లేవని ఆర్థిక శాస్త్ర బోధనారంగంలో 
ఉన్న మిత్రులు కొంతమంది నాకు హోమో ఇచ్చారు. ఈ పునర్ముద్రణ ప్రజలను పూర్తిగా 
కాకపోయినా పాక్షికంగానైనా సంత్నప్రిపరచగలదని నేను ఆశిస్తున్నాను. రెండవ సంపుటం 
కోసం వారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని నేను వారికి హామి 
cdm. వీలైనంత తక్కువ జ్ఞాహ్యంతో రెండవ సంపుటాన్ని తీసుకురావాలని నేను 

కృతనిశ్చయంతో ఉన్నాను. 
బి.ఆర్‌. అంబేద్కర్‌ 

రాజగృహ 


బొంబాయి, 
7-5-1947 


vin 


విషయ సూచిక 


రెండవ dwk ముందుమాట 

లబభయిల్‌ ముందుమాడు 

తొలి వలుకు - ed; E కానన్‌ 

ద్వంద్వ ప్రమాణం నుంచి రజత (ప్రమాణానికి 

రజత ప్రమాణం - దాని సామ్యంలో అస్తవ్యస్తం 

రజత ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు 
స్వర్ణ ప్రమాణ చిశగా 

స్వర్ణ ప్రమాణం నుంచి స్వర్ణ మారకపు ప్రమాణానికి 

మారకపు ప్రమాణ స్థిరత్వం 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 


మొదటి ముద్రణకు ముందుమాట 


కింది పుటల్లో, వినిమయ (ప్రమాణం (Exchange Rate) ఏర్పాటుకు దారితీసిన 
సంఘటనలను వివరించడానికీ ఆ ప్రమాణానికి చెందిన సిద్ధాంతపరమైన ప్రాతిపదికను 
పరిశీలించడానికి నేను ప్రయత్నించాను. 


ఈ విషయానికి గల చారిత్రక దృక్పథాన్ని వివరించడంలో ఇంతకు ముందే ఇతరులు 
చెప్పిన అంశాలను తిరిగి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాను. ఉదాహరణకు వినిమయ 
ప్రమాణం వాస్తవ పనితీరును వివరించటంలో, నేను చేసిన విమర్శను పాఠకులు అర్థం 
చేసుకోడానికి తగిన సాధారణ వివరణ ఇవ్వడంతోనే నేను సంతృప్తి చెందాను. మరిన్నీ 
వివరాలు కావాలంశే వాటన్నిటినీ ఇతర గ్రంథాల్లో సవిస్తరంగా వివరించడం జరిగింది. 
ఆ వివరాలన్నిటినీ అక్కడ తిరిగి చెప్పడం అనావశ్యకమవుతుంది. అంతే కాకుండా అది 
నా వాదానికి సంబంధించిన ధోరణిని అస్పష్టం చేస్తుంది. అయితే అతర విషయాలకు 
సంబంధించి, ఇతర రచయితలు అనుసరించిన చారిత్రక దృక్పథం కంచె విస్తృతమైన 
దృక్పథాన్ని అనుసరించాను. భారతీయ కరెన్సీమాద ప్రస్తుతం లభిస్తున్న (గ్రంథాలు, 
1893 నాటి సంస్కరణలకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఏ విధమైన భావననూ, 
కనీస అవగాహననూ సమకూర్చడం లేదు. కరెన్సీ సంక్షోభంలో ఇమిడి ఉన్న సమస్యలనూ 
ఆ సమస్యలకు ప్రతిపాదించిన పరిష్కారాలనూ పాఠకులే స్వయంగా పరిశీలించుకోడానికి 
వీలుగా అతని కొక నమ్యక్‌దృష్టిని సమకూర్చేందుకు ప్రాచీన చరిత్రను వివరించడం 
ఆవశ్యకమని భావిస్తాను. ఈ దృష్ట్యా భారతీయ కరెన్సీ చరిత్రలో అత్యంత నిర్లక్ష్యానికి 
గురయిన క్రీ.శ. 1800 నుంచి 1893 వరకూ గల మధ్యకాలంలో నేను అడుగుపెట్టాను. 
ఇతర రచయితలు, వినిమయ ప్రమాణ చరిత్రను వఠొత్తుగా ప్రారంభించడమే కాకుండా, 
వినిమయ ప్రమాణమనే భావనను మొట్టమొదట భారత ప్రభుత్వం ఆలోచించిన ప్రమాణమేనని 
కూడా ప్రచారం చేశారు. ఈ భావన శుద్ధ తప్పని నేను భావిస్తాను. వాస్తవానికి, స్వర్గప్రమాణం 
న్వర్ణ వినిమయ ప్రమాణంగా మారిన విధానమే భారతీయ కరెన్సీలో అత్యంత ఆసేక్తికరమైన 
అంశం. అందువల్ల ఈ తప్పును బహిర్గతం చేయడానికి ప్రస్తుతం మరుగున పడిపోయిన 
పాత వాస్తవాలు కొన్నిటిని తిరిగి వివరీంచవలసి ఉంటుంది. 


సిద్ధాంతపరమైన కోణం నుంచి చూస్తే ఆచార్య కేన్స్‌ గ్రంథం తప్పు, వినిమయ 
ప్రమాణానికి చెందిన శాస్త్రీయ ప్రాతిపదికను పరిశీలించడానికి ప్రయత్నించే గ్రంథం 26 
కనిపించదు. అయితే ఆచార్య IS) పరిష్కార మార్గాలలో నా అభిప్రాయాలు నిశితంగా 
సంఘర్డిస్తాయి. వినిమియ ప్రమాణానికి అనుకూలంగా ఆయన ప్రతిపాదించిన దాదాపు 


338 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రతి ప్రతిపాదన విషయంలోనూ మామధ్య విభేదాలు పొడసూపాయి. మనం రూపాయి 
సాధారణ కొనుగోలు శక్తిని DISIR, తప్పు మరేదీ రూపాయిని స్థిరికరించలేదనే ప్రాథమిక 
వాస్తవం నుంచీ ఈ విభేదం ప్రారంభమవుతుంది. ఈ ప్రాథమిక వాస్తవాన్ని కేన్స్‌ ఎన్మరించినట్టు 
తోస్తుంది. ఈ ప్రమాణం (వ్యాధి) లక్షణాలను సూచిస్తుందే గానీ నయం చేయదు; 
వాస్తవానికి వ్యాధిని తీవ్రతరం చేస్తున్నదని నా భావన. 


పరిష్కార విషయంలో "సైతం, నాలాగా వినిమయ ప్రమాణాన్ని వ్యతిరేకించిన 
అధిక సంఖ్యాకులతో నేను మళ్ళీ విభేదిస్తున్నానని భావిస్తాను. బంగారానికి సార్థకమైన 
పరివర్తనీయతను కల్పించడమే. రూపాయిని స్థిరీకరించే ఉత్తమ మార్గమని పేర్కొనడం. 
జరిగింది. రూపాయిని స్థిరీకరించడంలో ఇదొక మార్గమని నేను కూడా భావిస్తాను. కానీ 
నిర్ణీతమైన జారీ పరిమితితో మార్చడానికి వీలులేని రూపాయిని సమకూర్చడమే మరింత 
ఉత్తమ మార్గమని నేను భావిస్తాను. ఈ విషయంలో సలవో చెప్పే అవకాశం నాకున్నట్లయితే, 
భారత ప్రభుత్వం రూపాయలను కరిగించి, వాటిని బంగారంగా అమ్మివేసి, వచ్చిన ఆదాయాన్ని 
రెవిన్యూ ప్రయోజనాల కోసం వినియోగించాలనీ ఆ శూన్యాన్ని మార్చడానికి వీలులేని 
కాగితంతో పూరించాలనే నేను ప్రతిపాదిస్తాను. అయితే అది చాలా విప్లవాత్మకమైన 
ప్రతిపాదన కావచ్చు. కాబట్టి, e ప్రతిపాదన ఎంతో సొష్టవమైనదని భావించినప్పటికీ 
దానికోసం నేను పట్టుబట్టాను. ఏది ఎట్లయినా. ప్రజలకి మాత్రమే కాకుండా ప్రభుత్వానికి 
కూడా టంకశాలలను మూసేయడమనేది కీలకమైన అంశం. ఒకసారి ఇది అమలు జరిగితే, 
నిర్ణీతమైన జారీతో కూడిన రూపాయి కరెన్సీతో చట్టబద్దంగా బంగారం మోద ఆధారపడ్డ 
భారతీయ కరెన్సీ, ఇంగ్లీషు కరెన్సీ వ్యవస్థలో పొందుపరిచిన నియమాలను అనునరిస్తాయని 
చెప్పడానికి నేను సాహసిస్తాను. 


గతంలో పొలర్‌ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించాలని నేను (ప్రతిపాదించడం 
లేదని గమనించవలసి ఉంటుంది. భారతీయ కరెన్సీని స్వర్శప్రమాణం నుంచి స్వర్ణ 
వినిమయ ప్రమాణానికి మార్చడాన్ని వ్యతిరేకించిన వారందరూ ప్రభుత్వం ఆ కమిటీ 
సిఫార్సులను యధాతథంగా పాటించినట్లయితే అంతా చక్కబడుతుందని అభిప్రాయపడ్డారు. 
ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. అందుకు భిన్నంగా ప్రభుత్వం అ సిఫార్సులను 
పాటించడం వల్లనే భారతీయ కరెన్సీ అట్లా రూపాంతరీకరణ చెందిందని నేను భావిస్తాను. 
కొంతమంది ఆ నివేదికను జ్ఞానానికి ప్రామాణికంగా పరిగణించారు. నేను మాత్రం దాన్ని 
అజ్ఞానానికి ప్రామాణికంగా పరిగణిస్తాను. ఎందుకం, న్వర్హప్రమాణాన్ని సిఫార్సు చేస్తూ, 
అత్యంత సహజమైన కరెన్సీ నియమాలు, ప్రజావసరాల కనుగుణంగా ప్రభుత్వం, తన 
సొంత బాధ్యత మాదనే రూపాయి నాణేలను ముద్రించాలని సిఫార్సు చేసి, తద్వారా 
DERE కమిటీ మూర్ధత్వాన్ని శాశ్వతం చేసిన కమిటీ ఇదే అని నేను భావిస్తాను. ఇట్లా 
సిఫార్సు చేస్తున్నప్పుడు మొదట సిఫార్సు రెండోదానికి భంగకరమని కూడా గమనించలేదు. 


మొదటి ముద్రణకు ముందుమాట 339 





వాస్తవానికి, నేను వాదించినట్లుగా, మనం భారతీయ కరెన్సీకి స్థిరమైన ఆధారం కల్పించాలం'ే 
పౌలర్‌ కమిటి నియమాలను వదిలిపెట్టాలి. 


విషయ పరిశీలనలో నేను ప్రారంభించిన కరెన్సీ నియమాల మాద చర్చ కొంత 
నుదీర్ణంగా సాగిందని నాకు తెలును. ఈ విధంగా చేయడాన్ని నేను రెండు రకాలుగా 
సమర్థీంచుకొంటాను. ఒకటి; భారతీయ కరెన్సీకి సంబంధించిన ఇతర రచయితలతో నేను 
తీవ్రంగా విభేదించాను కాబట్టి మితిమారిన వివరణ అనే ఆరోపణకు గురయినా సరే నా 
దృక్పథాన్ని - దృఢపరచడం “అవసరమని నేను భావించాను. అయితే నా రెండో సమర్థన 
నాకు గొప్ప సాకు నందిస్తూ ఉంది. ప్రాథమికంగా నేనీ గ్రంథం భారత (ప్రజల ప్రయోజనం 
కోసం రాశాను. కరెన్సీ నియమాలకు సంబంధించి వీరి అవగాహన ఆశించినంత మంచి 
స్థాయిలో ఉండదు. ఒక వాదాన్ని అవసరమైన స్థాయికన్నా తక్కువగా వివరించడం కంచే 
ఎక్కువగా వివరించడం మేలని అంగీకరించిన విషయాలే కదా! ఈ వివరణ మాదనే నా 
నిష్కర్ణలు ఆధారపడి ఉన్నాయి. 


భారతీయ కరెన్సీ విషయంలో 1913 వరకూ స్వర్ణ వినిమయ ప్రమాణమనేది 
భారత ప్రభుత్వం అంగీకరించిన ధ్యేయం కాదు. అదే సంవత్సరంలో నియమించిన 
చాంబర్జైన్‌ కమోషన్‌, ఈ స్వర్ణ వినిమయ (ప్రమాణాల కొనసాగింపుకు అనుకూలంగా 
నివేదిక సమర్పించినప్పటికి యుద్ధం ముగిసేవరకూ ఆ కమిషన్‌ సిఫార్సులను అమలుచేయడం 
జరగదని భారత ప్రభుత్వం mio చేసింది. ఆ విధంగా ఆ సిఫార్సులను విమర్శించే 
అవకాశం ప్రజలకు లభించింది. అయితే, యుద్ధం ముగింపు సమయంలో వినిమయ 
ప్రమాణం పునాదులు కదిలిపోయినప్పుడు, భారత ప్రభుత్వం, తన వాగ్దానాన్ని విస్మరించింది. 
ఎవరెంత ఆక్షేపించినప్పటికీ స్మిత్‌ కమిటి పరిశీలనాంశాలను పరిమితం చేసింది. ఈ 
పరిమితం చేయడం ఎంతవరకు చేసిందంటే తిరుగులేనిదిగా వినిమయ ప్రమాణం 
స్థిరపడేటందుకు కావలసిన చర్యలను మాత్రమే స్మిత్‌ కమిటి సిఫారను చేయవలసి ఉంటుంది. 
ప్రస్తుతం, స్మిత్‌ కమిటి సిఫార్సులు వినిమయ ప్రమాణానికి స్థిరత్వం చేకూర్చలేకపోయాయి 
కనుక, ప్రభత్వమూ ప్రజలూ కూడా భారత కరెన్సీ వ్యవస్థను మరింత పటిష్టమైన పునాది 
మోద ఉంచాలని కోరుకొంటున్నట్లు అనుకోవాలి. ఈ “తరుణంలో ఈ అధ్యయనాన్ని 
ప్రచురించడంలో గల నా ధ్యేయం ఈ లక్ష్యసాధనకు ఒక ప్రాతిపదికను సూచించడమే. 


'అండవ్‌ విశ్వవిద్యాలయం (అర్థశాస్త్ర పీఠికలో ఆదార్యుడూ నాకు గురువూ అయిన 
ఆచార్య ఎడ్విన్‌ కానన్‌కు కృతజ్ఞతాంజిలులు సమర్పించకుండా ఈ పీఠికను ముగించలేను. 
నా పట్ల ఆయనకుగల సానుఘాతికి నా ప్రయత్నం పట్ల ఆయన చూపించిన ప్రత్యేక 
'థ్రద్దకు నేను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఈ 
గ్రంథంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆయనకు ఎలాంటి సంబంధం 


340 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





లేకపోయినప్పటికీ ఈ గ్రంథం ఆయన సన్నిహిత పర్యవేక్షణలోనే పూర్తయిందని చెప్పడానికి 
నేనెంతో సంతోషిస్తున్నాను. నిద్ధాంతపరంగా నేను సాగించిన చర్చలను ఆయన సునిశితంగా 
పరిశీలించటం వల్లనే నేను చాలా తప్పుల నుంచి తప్పించుకోగలిగాను. ప్రూఫ్‌లో దిద్దబమనే 
నీరసమైన పనిని ఆనందంగా స్వీకరించిన విల్సన్‌ కళాశాలకు చెందిన అచార్య వాడియాకు 
నేను కృతజ్ఞతాబద్దుడినై ఉన్నాను. 


na 


ఆదార్య ఎడ్వెన్‌ కానన్‌ 


తన పుస్తకం గురించి కొన్ని మాటలు రాసే అవకాశం, శ్రీ అంగీద్కర్‌ నాకు 
కల్పించినందుకు నేను సంతసిస్తున్నాను. 


ఆయన విమర్శతో నేను ఏకీభవించనని ఆయనకు బాగా తెలుస 1893లో, 
అప్పుడు ప్రతిపాదించిన పద్ధతి ననుసరించి రూపాయిని బంగారంతో D4) ఒక్‌ 008 
నిష్పత్తిలో ఉంచారని విశ్వసించిన కొద్దిమంది ఆర్థికవేత్తలలో నేనొకడిని. ఆశించిన ఫలితాలు 
రాకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా నేనా వ్యాసానికి దూరంగా ఫోలేదు. (చూ. 
ఎకనామిక్‌ రివ్యూ, జూలై 1898 పుటలు 400-403). ఈ వ్యవస్థ పట్ల శ్రీ అంగీద్కర్‌కు గల 
విరోధభావంతో నేను ఏకీభవించలేను. పైగా ఈ వ్యవస్థ మూ, దాన్ని సమరించేవారికి 
వ్యతిరేకమైన ఆయన వాదనలలో చాలా వాటిని నేనంగీకరించను. అయితే ఆలన వాదనలు 
చాలా బలమైనవి. తప్పని నేను భావించిన ఆయన అభిప్రాయాల్లోనూ వాదనల్లొనూ 
ఉత్తేజకరమైన తాజాదనం చవిచూశాను. నాలాంటి వృద్ధ అధ్యాపకుడు 985,5 
చెపుతున్నటువంటి తీవ్రమైన మౌలికతకు చెందిన విపరీతమైన భావనలను అవి సునిశిత 
పరిశీలనను కాదనప్పుడు కూడా సహించగలడు. 


అంబేద్కర్‌ వెలిబుచ్చిన ఆచరణాత్మకమైన న్యాయం విషయంలో అయన వాదం 
సరయినదనే ఆలోచించడం పట్ల మొగ్గుచూపాను. సాధారణ స్వర్ణ ప్రమాణొనికి బదులు 
స్వర్ణ - వినిమయ వ్యవస్థను అనుసరించడం వల్ల దేశానికి సమకూరే ఏకైకలాళేం ఏమంచే, 
అది చవకగా ఉండటమే. eot స్వర్ణప్రమాణం Kot, కొంచెం తక్కువ విలువయిన 
లోహద్రవ్యం అవసరమవుతుంది. అయితే ఈ విధానంలో మనం పొదుప్పుణీయగలిగింది 
చాలా తక్కువ మొత్తమే. పాలకులూ శాసన నిర్మాతలూ జోక్యం చేసుకోడోనికీ మరింత 
కష్టమైన కరెన్సీ ఉండటమనే ప్రయోజనంతో పోలిస్తే ఈ మొత్తం నూక్షాతి సూక్ష్మం. 
సాధారణ స్వర్లప్రమాణం, యుద్దానికి ముందు మనం అనుకొన్నంత లోపరసొతం కాదని 
రణాభిముఖత, aoro సంబంధించిన ఇటీవలి అనుభవం వల్ల తెలుస్తుంది. అయితే 
స్వర్ణ - వినిమయ ప్రమాణం కంటు లోప రాహిత్యానికి వంచన లౌహిత్యానికీ సాధారణ 
స్వర్హప్రమాణం బాగా సమాపంగా ఉంటోంది. స్వర్గ ప్రమాణాన్ని edo చేసుకోనే పాలకుల, 
శాసన నిర్మాతల శాతం బాధాకరంగా చాలా తక్కువగా ఉంటుంది. లయితే స్వర్ణ 
వినిమయ వ్యవస్థను ఆర్థం చేసుకొనేవారి శాతం కంకె అది పది లేదా కరవై రెట్లు 
ఎక్కువగా ఉంటుంది. కొన్ని అవినీతికర ప్రయోజనాలకు అనువుగా వశ్రమోర్గం పట్టించే 


342 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అవకాశం సాధారణ స్వర్ణ ప్రమాణంలో కంక స్వర్ణ - వినిమయ పద్ధతిలో సాధారణ స్వర్ణ 
ప్రమాణం వ్యవస్థలో కన్నా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. రూపాయి జారీకి సంబంధించిన 
తదుపరి విస్తరణను శాశ్వతంగా నిషేధించడం, కాలక్రమంలో భారతదేశానికి స్థిరమైన 
రూపాయిల నిల్వతోపాటు కరిగించదగిన, ఎగుమతి చేయదగిన బంగారు నాణేల కరెన్సీ 
చేకూరే విధంగా నిర్ణీత ధరకు టంకశాలలను బంగారు దిగుమతి దారులకు లెదా ఇతర 
అమ్మకందారులకు "బహిర్గతం చేయడం అనే అంబేద్కర్‌ ప్రణాళిక, యూరోపియన్‌ 
పూర్వోదాహరణలను అనుసరిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో, వెండి నాణేల పద్ధతికి 
ప్రతికూలమైన నిష్పత్తిని లెజిస్లేచర్‌ అనుమతించింది కాబట్టి ఇంగ్లాండులో స్వర్ణ ప్రమాణాన్ని 
ప్రవేశపెట్టడం జరిగింది. పందొమ్మిదో శతాబ్దంలో ్రాన్స్‌లోనూ ఇతర దేశాల్లోనూ ఇది 
అమల్లోకి వచ్చింది. ఎందుకంశే, వెండి నాణేల పద్ధతికి ఈ నిష్పత్తి అనుకూలంగా 
ఉన్నందువల్ల ఆయా దేశాల శాసనసభలు వెండి టంకశాలలను ఖచ్చితంగా మూసేశాయి. 
బంగారంతో పాటు సంపూర్ణంగా చట్టబద్ధమైన వెండి నాణేల [ద్రవ్యరాశి కొనసాగటమనేది 
సిద్ధాంతరీత్యా కొత్త eo ils కాదు. ఫ్రాన్స్‌, జర్మని, యునైటెడ్‌ స్టేట్స్‌లో కొంచెం 
చిన్నే తరహాలో అయిసప్పటికీ ఇదే అంశం చోటు చేసుకొన్నది. 


కొన్ని సందర్భాల్లో, భారతదేశం బంగారు నాణేలను కోరుకొవడం లేదని ఆరోపించడం 
జరిగింది. అయితే భారతదేశంలోని వాతావరణమూ, ఇతర పరిస్థితులూ ఉన్న దేశంలో 
సరయిన పరిమాణంలో బంగారు నాణేలుండటం సదుపాయం కాదనే విషయాన్ని విశ్వసించడం 
కష్టమని నేను భావిస్తాను. ఈ ఆరోపణ, ఆంగ్లేయుల కాగితపు ద్రవ్యం కండె బంగారు 
నాణేలనే ఇష్టపడతారనే పాత ఆరోపణ లాగా అనుమానాస్పదంగా ఉంది. ఇంగ్లాండులోనూ 
వేల్స్‌లోనూ 5 పౌండ్ల కంటె తక్కువ విలువ గల నోట్ల జారీని నిషేధించిన వాస్తేవం తప్ప 
ఈ ఆరోపణకు మరో ఆధారం లేదు. అయితే స్కాట్లండ్‌, ఐర్జాండ్‌లతో పాటు దాదాపు, 
ఇంగ్లీషు మాట్లాడే ఇతర దేశాలలో 1 పౌండు విలువగల నోట్లు లేదా అంతకంటె తక్కువ 
విలువయిన నోట్లకూ అనుమతించి 'స్వెచ్చగా చెలామణిలో పెట్టడం జరిగింది. ప్రమాణ 
స్వర్ణ వ్యవస్థకు ముందే కంపెనీ చేసిన నిర్ణయం వల్లనే భారతదేశంలో వెండి, తన స్థానాన్ని 
నిలుపుకొందని తెలుస్తున్నది. ఇంగ్లాండులో 1816లో యాదృచ్చికంగా లాంఛన ప్రాయమైన 
వెండిని రూపొందించడం జరిగింది. భారతీయులు బంగారాన్ని ఇష్టవడకపోవడం వల్లకాకుండా 
'యూరోపియన్‌లు దాన్ని బాగా ఇష్టపడటం వల్లనే ఈ స్థితిని కొనసాగించడం జరిగింది. 


తూర్పు ప్రాంతాలలో బంగారు తరలిపోవడాన్ని అనుమతించడం పట్ట గల ఈ 
నిర్లక్ష్యం వైతికద్భష్ట్యా హేయమైంది. మొత్తం ప్రపంచ ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా 
యుద్దానికి ఘుందు స్వర్ణ ప్రమాణం ఉన్న, ఇప్పటికి స్వర్ణ “ప్రమాణం ఉన్నా, తొందర్లోనే 
దాన్ని" పునరుద్దరించే దేశాల ఆర్దిక ప్రయోజనాలకు కూడా ఇది ప్రతికూలమైంది. తక్షణ 
భవిష్యత్తులో బంగారం ఒక వస్తువు కాదు. ఈ దేశాల్లో దీని వుపయోగం, నిబంధనలో 


తొలిపలుకు 343 





ఉంచడానికి లేదా మితవ్యయానికి వాంఛనియమవుతుంది. గత శతాబ్దం 240 సంవత్సరాల 
నుంచీ బంగారాన్ని చాలా ఎక్కువ పరిమాణాల్లో ఉత్పత్తిచేయడం జరుగుతూ ఉంది. 
దీన్ని కొనుగోలుశ్తోని నిలపడానికి ఆ విధంగా దాని స్థిరమైన విలువ ప్రమాణాన్ని 
నిలపడానికీ ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం నిల్వ చేసుకొన్నవారు 
మరింత బంగారం నిల్వచేయడం, కొత్తగా నిల్వచేసుకోవాలనుకునేవారు నిల్వలు 
సమకూర్చుకోవడం చేయకపోతే దీని విలువ స్థిరంగా ఉంటుంది. యుద్ధానికి ముందర, 
'యూరోపులోని వివిధ కేంద్ర బాంకులు కొత్తసరఫరాల్లో అధికభాగం బంగారాన్ని తమ 
దగ్గర నిల్వలుగా ఉంచుకొని, సాధారణ ధరలకు సంబంధించిన వాస్తవ పెరుగుదలను 
నిహరించాయి. యుద్దం నాటి నుంచీ, ధరల పెరుగుదలను ఇష్టపడని అమెరికన్లందరి 
మద్దతు పొందిన ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డు. బంగారు గనుల ఉత్పత్తులను కలుపుకొనే కొత్త 
శ్వత జాతీయుని భారం' (నైట్‌ మాన్స్‌ eps) స్వీకరించింది. అయితే వెండిని కొనడం 
ద్వారా దాని విలువను కాపాడటంలో యునైటెడ్‌ స్టేట్స్‌ విఫలమైన విధంగానే బంగారం 
విలువను నిలపడంలో అది చివరికి విఫలమవుతుందని. కొంతమంది ఉన్నతాధికారులు 
అభిప్రాయపడ్డప్పటికీ, యూరప్‌లోని కేంద్ర బాంకుల నవీకృత బంగారం రిజర్వుడు డిమాండ్‌ 
బోర్డుకు సహాయపడకపోవచ్చు. ATÉS ఉంచి తాళాలు వేసే 'కవరొ లెదా “బావాగ్‌ 
కథల ద్వారా కాగితపు కరెన్సీలు విలువను కాపాడటం జరగదన్‌ కాగితం సరఫరాను 
పరిమితం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందనీ క్రమంగా అనుభవం 
బోధిస్తూ ఉంది. స్వేచ్చగా కరిగించుకొనే లేదా ఎగుమతి చేసుకొనే బంగారు నాణెంలోకి 
సంపూర్ణమైన పరివర్త నీయత ద్వారా అమలుచేసిన సరయిన పరిమితులలో ఉన్న కొద్దిపాటి 
'బంగారు నిల్వలో, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చడానికి ఖచ్చితంగా సరిపోతాయని 
సిద్ధాంత రీత్యానూ ఆచరణరీత్యానూ రుజువైంది. వాస్తవానికి బాంకుల నుంచి fot 
వ్యక్తుల నుంచే ఎక్కువ డిమాండు ఉండే అవకాశం ఉంది. కాగితపు కరెన్సీని drogas 
స్తాయికి తగ్గించిన కొన్ని దేశాల ప్రజలు కాగితాన్ని తిరస్కరించి, బంగారు నాణేల కోసం 
పట్టుబట్ట అవకాశం ఉందని భావించవలసి ఉంటుంది. అయితే వారు ఇటీవల అలవాటు 
పడ్డ కాగితం sob మంచి కాగితం వారికి అందితే వారు సంతోషపడతారనీ అంత 
పట్టుదలతో నాణెం కోసం పట్టుబట్టరనే తోస్తుంది. మొత్తంమోద, యూరోప్‌, యూరోపియన్‌ 
వలస భూభాగాల్లో బంగారం కోసం ఉన్న డిమాండు. యుద్ధం ముందు కంటు ఎక్కువగా 
ఉన్నప్పటికీ తక్కువగా ఉంటుందని స్పష్టుగా తెలుస్తూంది. ఈ డిమాండ్‌ చాలా నెమ్మదిగా 
పెరగవచ్చు లేదా అసలు పెరగకపోవచ్చు. 


మొత్తంమోద ఆవిధంగా. బంగారం విలువ పడిపోతుందనీ ప్రతికూలమైన సాదారణ 
ధరల పెరుగుదల ఏర్పడుతుందనీ భయపడటానికి కారణముంది. 


దీనికొక స్పష్టమైన పరిష్కార మార్గం Diod: అంతర్జాతీయ ఒప్పందం ద్వారా 


344 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం 








బంగారం ఉత్పత్తిని పరిమతం చేయడం, ఆవిదంగా (ప్రపంచ ఖనిజ వనరులను 
భవిష్యత్తరాలకోనం సంరక్షిచడం, మరో మార్గం dhot, అంతర్జాతీయ కాగితపు కరెన్సీని 
జారీ చేయడానికి ఒక అంతర్జాతీయ కమిషన్‌ను ఏర్పటు చేయడం. ఆవిధంగా దాదాపు 
స్థిరమైన విలువను పరిరక్షించే రీతిలో మొత్తాన్ని క్రమబద్ధం చేయడం ఆచార్యుల తరగతి 
గదులకు సంబంధించి ఇవి అద్భుతమైన సూచనలుగా ఉంటాయికానీ, ఆచరణాత్మక 
రాజకీయాలకు వర్తించవు. 


ఈ సమస్య నుంచి బయటపడే మరో మార్గం ఏమంటే తూర్పు దేశాల్లో బంగారు. 
కరెన్సీని ప్రవేశ bes చూడటం. రాబోయే సంవత్సరాల్లో బంగారం ఉత్పత్తిలో అధిక 
భాగాన్ని తూర్పు దేశాలు గ్రహించినట్లయితే, ప్రస్తుతమున్న అత్యంత సంపన్నమైన వనరుల 
పూర్తికాక ముందే గత కాలంతో మనకు విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత ఏ మార్పూలేకుండా. 
మనకు మనం వ్యవస్థను నెర్వహించుకోగలం లెదా మరేదైనా మంచి ఏర్పాటు చేసుకొనే 
అవకాశం మనకు ఏర్పడవచ్చు. 


ధరల పెరుగుదల కాలంలో లభించగల అదనపు లాభాలను గురించి తప్ప 
మరిదేన్ని గురించీ ఆలోచించని వారికి ఈ వాదం రుచించకపోవచ్చు కానీ తమ నుంచి 
అదనపు, పూర్తిగా అనార్జిత లాభాలను గుంబటం వల్ల బాధపడే అధిక సంఖ్యాక ప్రజల 
పట్ల కొంత సానుభూతి గల ప్రజలకు అది రుచిస్తుందని నేను ఆశిస్తాను. సమాజానికి 
దీర్ణకాలంలో స్థిరత్వం ఉత్తమమైనది. 


ఎడ్విన్‌ కానన్‌ 


అధ్యాయం 1 
ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 


PIE ebur, వ్యక్తిగత లాభార్థనమాద ఆధారపడ్డ సమాజంలో వర్తకమనేదొక 
ముఖ్యమైన సాధనం. ఈ సాధనం లేకపోతే తమ కృష ఫలితమైన ్రత్యేకీకృత వస్తువులను 
పంపిణీ చేయడం సమాజ సభ్యులకు కష్టమవుతుంది. ఒక లాటరీ లేదా ఒక పాలనాపరమైన 
సాధనం ఈ సమాజ స్వభావంతో “సరితూగదు. ఈ సమాజం. తన స్వభావాన్ని 
పరిరక్షిచుకోవాలంకే, ప్రత్యేక పారిశ్రామిక వస్తువుల పంపిణీకి గల ఏకైక పద్ధతే ప్రైవేట్‌ 
వర్తకం. అయితే వర్తక సమాజమనేది తప్పని సరిగా ధనసంబంధమైన సమాజం. vot 
తన లావాదేవిలన్నిటినీ ద్రవ్య రూపంలో జరుపుకొనే సమాజం. వాస్తవానికి, పంపిణీ 
wot, ప్రాథమికంగా వస్తువులకు వస్తువులను మార్చుకొనేది కాదు. ద్రవ్యానికి వస్తువులను 

. అందువల్ల అట్లాంటి సమాజంలో (ద్రవ్యం తప్పని నరిగా Tog స్థానంవహిస్తుంది. 
ఈ ద్రవ్యం చుట్టే అంతా పరిభ్రమిస్తూ ఉంటుంది. మానవుల ప్రయత్నాలలో, Soo, 
కోరికలు, అత్యాశలు వీటన్నిటికీ ద్రవ్యం కేంద్ర స్థానంగా ఉన్న వర్తక సమాజం ధరల 
TÄTA లోబడి పనిచేయవలని ఉంటుంది. అట్లాంటీ నమాజంలోని విజయాలూ వైఫల్యాలూ 
ధరా వస్తువుకు ప్రతిగా ధర - పరివ్యయానికి సంబంధించిన సూక్ష్మగణనాల మోద 
ఆధారపడి ఉంటాయి. 


ఆర్థికవేత్తలు నిస్సందేహంగా “వాస్తవానికి ద్రవ్యం Sob ప్రముఖమైంది మరేదీ 
లేదని" నొక్కి చెప్పారు. ఈ ద్రవ్యం "ఒక గొప్ప చక్రమనీ. దీని ద్వారానే సమాజంలో ప్రతి 
వ్యక్తికీ జీవనమూ సదుపాయాలూ లభిస్తున్నాయనీ అంతేకాక సరయిన అనుపాతాల్లో 
అతనికి వినోదాలు సక్రమంగా అందుతున్నాయనీ నొక్కి చెప్పడం జరిగిందో ద్రవ్య 
విలువల ఆర్థిక ప్రయత్నానికి చెందిన నిర్ణాయక షరతులా కాదా అనే విషయం బహిరంగ 
చర్చనీయాం[ీమే కానీ ద్రవ్యం ఉపయోగిరెచకపోతే ఈ జీవనం, సదుపాయాలు, వినోదాల 
పంపిణీ పూర్తిగా రద్దుకాకపోయినా దానికి విపరీతమైన అవరోధం ఏర్పడుతుందనేది మాత్రం 
వాస్తవం. ద్రవ్యం లేకుండా ఈ వస్తువుల వర్తకం ఎట్లా సాగుతుంది? ద్రవ్యం కేవలం 
"కవచం" అని నొక్కిచెప్పిన ఆర్థికవేత్రలతో సహా ఆర్థికవేత్త లందరికీ విత్త వినిమయంలోని 
ఇబ్బందులు తిరుగులేని అంశం (unfalingtheme)rr రూపొందాయి. వస్తు వినిమయంలోని 
ఇబ్బందులను తొలగించడం ద్వారా వర్తకానికి De» కల్పించడానికే కాకుండా |ప్రత్యేకీకరణను 
అనుమతించడం ద్వారా ఉత్పత్తిని నిలపడానికి కూడా ద్రవ్యం అవనరం తనకు కావలసిన 
ఇతర వస్తువుల కోసం తన వస్తువులను వర్తకం చేయకపోతే ప్రత్యేకీకరణపట్ల ఎవరు 
చూ. ADRS “ది రేషనాలిటీ ఆఫ్‌ ఎకనామిక్‌ యాక్టివిటి", జర్నల్‌ అఫ్‌ పొలిటికల్‌ 


ఎకానమి, 1910 సం. XVII, పుటలు 97-197; అదే రచయిత ; "5 గోల్‌ ఆఫ్‌ మనీ ఇన్‌ ఎకనామిక్‌ 
థియరీ, అమెరికన్‌ ఎకానమికల్‌ రివ్యూ (అనుబంధం) సం. VI, Sce; 1, మార్చి 1916. 





346 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





లక్ష్యముంచుతారు? వర్తకమనేది ఉత్పత్తికి సేవకురాల్లాంటిది. ఉత్పత్తి క్షీణిస్తే వర్తకం 
వృద్ది చెందదు అందువల్ల వర్తక నమాజం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంకే 'ప్రత్యేకీకృత 
పరిశ్రమకు చెందిన ఇచ్చిపుచ్చుకొనేధోరణలోని స్వతస్సిద్ధమైన సర్గుబాట్లలో గల అపరిమిత 
ప్రయోజనాలను వదులుకోకుండా ఉండాలంకే ఈ సమాజానికి సొష్టమైన ద్రవ్య వ్యవస్థను 
సమకూర్చ వలసి ఉంటుంది." 

మొగల్‌ సామ్రాజ్యం ముగిసేనాటికి, ఆనాటి ప్రమాణాల ప్రకారం నిర్ణయించిన 
భారతదేశం. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. దేశంలో వర్తకం “విస్తరించి 
ఉండేది. d బాంకింగ్‌ వ్యవస్థలు బాగా అభివృద్ధిచెంది ఉండేవి. 'దేశవ్యవహారాల్లో పరపతి 
అనేది ప్రశంసనీయమైన పాత్ర వహించింది. అయితే పందోమ్మిదో శతాబ్ధం మధ్యకాలంలో 
బ్రిటిష్‌వారు అధికారంలోకి వచ్చెనాటికి భారత ప్రజల ఆర్థికవ్యవస్థలో ఇతర విషయాలతోపాటు 
వినిమయసాధనం, సాధారణ విలువ ప్రమాణం అనేవి zm అత్యంతావశ్యకాలుగా ఉండేవి. 
అంతకు పూర్వం, భారతదేశ ద్రవ్యంలో వెండి, బంగారాలు రెండూ ఉండేవి. హిందూ 
చక్రవర్తుల పాలనలో బంగారానికి ప్రాధాన్యం ఉండేది. ముస్టిమ్‌ల పాలనలో వెండి మంచి 
చెలామణి మాధ్యంగా ఉండేది. భారతదేశంలో మొగలు సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు 
స్థాపకుడైన అక్బర్‌ కాలంనుంచీ బంగారు, రూపాయి రెండు ador బరువులో సమానరిగా 
wot 175 గ్రాముల బరువు ఉండేవో ఏవిధమైన మిశ్రలోహం లేకుండా వీటిని 
రూపొందించాలని ఉద్దేశంచడమైనది.* వాటికి ఏక విలువ ప్రమాణం ఉండేదా లేదా 
అనేది సందేవోస్పదమైన విషయం. ఆకాలంలో సాధారణ విలువ కొలమానంగా ఉన్న 
మొహర్‌నూ రూపాయినీ వాటి మధ్య ఏవిధమైన నిర్లీత వినిమయ నిష్పత్తి లేకుండానే 
చెలామణి చేయడం జరిగిందని విశ్వసించడమైనది. అందువల్ల, ఈ ప్రమాణం ద్వంద్వ 
ప్రమాణం Scb, ఎక్కువగా జీవన్స్‌ పేర్కొన్న నమాంతర ప్రమాణలో స్వభావంతో ఉండేది. 





= దినికి సంబంధించిన పూర్తి చర్చకు చూడండి TSE దావెన్‌ FE ది ఎకనామిక్స్‌ ఆఫ్‌ 
ఎంటరొస్టె్‌ (1913), అధ్యాయాలు (111 

+ ప్రిన్సెస్‌ జె యాజ్‌పుల్‌ bod కలకత్తా, 1834 పుటలు 15,16. 

+ రాబర్ట్‌ చాల్మర్స్‌, హిస్టరీ ఆఫ్‌ కలోనియల్‌ కరెన్సీ, 1891 పుటలు 336, 340 

అ డా. ప. కెల్లీ ది యూనివర్సల్‌ కాంబిస్ట్‌ 1811, పుట. 115 

* డా, పి, 38 అభిప్రాయంలో వీటిని వాటే మార్కెట్‌ నిష్పత్తి చెలామణి చేయడం జరిగింది. (06 
eb. మరోవైపు, "ప్రాచీన. మధ్య యుగపు భారతదేశంలో ప్రతి లోవపు నాణేల సాపేక్ష ఏలువనూ 
si సెర్దబుంచేది. terat లాంచన ప్రాయమైన పరివితంటూ D9 లేకుండా ఇవన్ని చట్టబద్దంగా 
ప్రంతేపో en 65. ఆర్‌. "bog “పేర్కొన్నాడు. (జనరల్‌ మోనెటరీ ప్రాక్టీస్‌ ఇన్‌ ఇండియా. జర్నీలో ఆఫ్‌ 
ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బాంకర్స్‌. సంపుటం I పుట. 406) మరో సండేర్భంలో ఆయనే కింది విధంగా 
cya “ప్రాచిన హిందూ కరెన్సీ ఏక ప్రమాణంతో బంగారంలో ఉండేది. మహమ్మదియులు వెండిని 
తవేుద్భారు. ల తరువాత meod బ్రిటిష్‌ పాలన వరకూ స్వర్ణ రజిత ప్రమాణాలనే ద్వంద్వ ప్రమాణం 
ఉండేది.” చూడు. సం. XV, పు. 9). దీనికి భిన్నంగా 1793 కరెన్సీ నిబంధనలో XXV ప్రవేశిక అంతకు 
పూర్వశాలంలొని కరెన్సీ నిబంధనలు కూడా బ్రిటిష్‌ పాలనకు పూర్వం మొహర్‌కూ రూపాయికి మధ్య నర్గీత 
aui, లేదనే విషయాన్ని నొక్కి చెబుతున్నాయని గమనించవలని ఉంటూంది. 

E మనీ అండ్‌ మెకానిజం ఆఫ్‌ ఎక్సఛేంజ్‌ (1890) పు, 95. 








ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 347 





ఈ నిష్పత్తి అభావం అనేది ఆచరణలో ఏ విధమైన వోని లేకుండా పని చేయడమనేది 
స్పష్టం. అయితే సామ్రాజ్యానికి చెందిన రాగినాణెమైన "దామ్‌" (dam)* పరస్పర సంబంధం 
లేకపోయినప్పటికీ మొహర్‌కూ, రూపాయికీ నిర్లీత నిష్పత్తి సమకూర్చిన అపురూప ప్రయత్నంలో 
కొంత ఉపశమన పరిస్థితి ఉండేదని గమనించవలసి ఉంటుంది." కాబట్టి ఒకే వస్తువుకు 
నిర్ణయించిన కారణంగా, మొహర్‌, రూపాయి రెండింటినీ నిర్ణీత నిష్పత్తిలో చెలామణిలో 
ఉంచడం అంగికారయోగ్యమైంది. 


మొగలుల ప్రభావం విస్తరించని దక్షిణ భారతదేశంలో కరెన్సీ వ్యవస్థలో భాగంగా. 
వెండి అంతగా ప్రసిద్ధంకాలేదు. ప్రాచీన హిందూ రాజుల బంగారు నాణెమైన పగోతా 
అనేది విలువ ప్రమాణంగానూ, వినిమయమాధ్యంగానూ ఉండేది. ఈస్టిండియా కంపెనీ 
కాలంవరకూ ఇదే కొనసాగింది. 


మొగలులు ఎప్పుడూ తమ నర్వాధికారవాక్కుగాీ భావించిన నాణముద్రణ వాక్కును 
బాధ్యతాయుతంగా చెలాయించడం జరిగేది. మొగలుచక్రవర్తులు ఎప్పుడూ తమ నాణేల 
విలువ తగ్గించడానికి సిద్ధపడేవారు కాదు. సామ్రాజ్యంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న 
వివిధ boroo* నుంచి జారీఅయిన నాణేలు, భౌతికంగా ప్రమాణం నుంచి భిన్నమయ్యేవి 
కావు. మొగలు రూపాయిల లోహపరీక్షలకు సంబంధించిన క్రిందిపట్టిక, సామ్రాజ్యకాలం 
మెత్తంమాద నాణీలమద్రణ, న్వచ్చమైన 175 గ్రాముల ప్రమాణభారానికి ఎట్లా అంటిపెట్టుకొని 
ఉందో చూపుతోంది. 





* చూడు. "మొగలు కరెన్సీ అండ్‌ కాయినేజో ఆచార్య 252. వెంకటేశ్వర రావు రాసిన వ్యాసం. 
జర్నల్‌ అఫ్‌ ఎకనామిక్స్‌, జూలై. 1918, పు 169: 
ఎఫ్‌, ఆట్కిన్సన్‌, ది ఇండియన్‌ కరెన్సీ క్యాన్‌ (124) వు. 1 


* మవామ్మదియ చరిత్రకారకుడయిన pb ప్రకారం, ఈస్టిండియా కంపెనీ 1694 లో వారి ver 
"పేరుతో కొన్న రూపాయిలను బొంబాయిలో ముద్రించడం జరంగేకేబుకు కోపకారణమైండి. 


ఆ ఇంపీరియల్‌ గెజిటిర్‌ ఆఫ్‌ ఇండియా (సం. IV. 514) మొగలుల పాలనాకాలం తొలిదశలో 
ఢిల్లీలో ఒకే ఒక టంకశాల ఉండేదనీ ఇది ఇంపీరియల్‌ నాణేలను ముద్రించేదనీ పేర్కొంటున్నది. mio 
ముద్రణ మొట్టమొదట id టంకశాల బాహుళ్యాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆచారాన్ని మిగిలిన చక్రవర్తులు 
కొనసాగించాడు. eS పహరూర్‌పా I పాలనాకాలాల Sd దాదాపు 200 టంకశాలలుండేవి. ఈ 
'టంకశాలలన్నీ బంగారు, వెండి, రాగి లోహాల నాణేలను ముద్రించేవి కాదనీ గొన్ని బంగారునాణేలనూ. 
మరికొన్ని వెండినాణీలనూ మిగిలినవి రాగి నాణేలనూ ముద్రించేవని ఈస్టిండియా కంపెనీ మోరల్‌ రిపోర్ట్‌ 
1, పుట. 87273 వల్ల స్పష్టమవుతుంది. 


[XT 


348 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - (ప్రవంగాలు, నంపుటం -6 











[SETS స్వచ్చమైన గ్రా.లో బరువు 
EXIIT 1750 
ఆగ్రా అప్పరీ 1740 
ఆగ్రా జహంగీర్‌ 1746 
అలహాబార్‌ జహంగీరీ 1736 
కాందహార్‌ జవాంగీరీ 1739 
ఆగ్రా షెవజెవానీ 1750 
అహ్మదాబాద్‌ షెహజెహాని 1742 
ఢిల్లీ షెహెబవానీ 1742 
ఢిల్లీ షెహజెవానీ 1750 
లాహోర్‌ షెహజెవానీ 1740 
ఢిల్లీ సోనత్‌ 1750 
ఢిలీ ఆలంగీర్‌ 1760 
పాత సూరత్‌ 1740 
ముర్లెదాబాదు 1759 
1745 నాటి పర్షియా రూపాయి 1745 
పాత డక్కా 1733 
ముహామద్‌షయి 1700 
అవ్మద్‌షాయి 17268 
షా అలం (1772) 1758 





సామ్రాజ్యం తిరుగులేని అధికారం చెలాయించినంత కాలం, టంకశాలలన్నీ ఒకే 
అధికారి పాలనలో ఉన్న ఒకే విభాగానికి చెందిన వివిధ శాఖలుగా ఉండేవి కాబట్టి 
టంకశాలల బహుత్వం వల్ల ప్రమాదం కంట ప్రయోజనమే ఎక్కువగా ఉండేది. అయితే 
మొగలు సామ్రాజ్యం అనేక చిన్నచిన్న రాజ్యాలుగా విచ్చిన్నం కావడంతో వివిధ కేంద్రాలలో 
నెలకొన్న సామ్రాజ్య టంకశాలలకు చెందిన ఈ శాఖలు, నాణేల ముద్రణకు సంబంధించినంత 
వరకూ స్వతంత్ర కర్మాగారాలుగా మారాయి. మెగలసామ్రాజ్య పతనానంతరం స్వాతంత్ర్యం 
కోసం జరిగిన సాధారణ పోరాటంలో, అత్యంత స్పష్టమైన సార్వభామత్వ చిహ్నమైన 
నాణేల ముద్రణ (Coinage) హక్కు అనేది ఆనాటి రాజకీయ సాహనులు (advontur- 
er) కోరుకొనే గొప్ప హక్కుగా రూపొందింది. పతనమవుతున్న రాజవంశాలు అంటిపెట్టుకునే 
చివరి ప్రత్యేకాధికారం కూడా ఇదే. అధికారం లోకి వస్తున్న సాహసులు కోరుకొనే మొదటి 
అధికారం కూడా ఇదే. ఫలితంగా ఒకప్పుడు అత్యంత ధర్మ పరాయణతతో చెలాయించిన 
ఈ వాక్కును అత్యంత నిరంకుశంగా చెలాయించడం జరిగింది. ప్రతిచోటా టంకశాలలను 
పూర్తి స్థాయిలో పనిచేయించడం జరిగింది. అనతి కాలంలోనే దూన్ని నాణీలతో ముంచెత్తటం 
జరిగింది. నిరంతరం రాజవంశాల వృద్ధి, క్షయాలను ఘోషిస్తూ, ఈ నాణేలు, దిగ్భ్రమకు 
లోను చేసే వినిమయమాధ్యాన్ని కూడా సమకూర్చాయి. ఈ ధనాశాపరులైన సార్వభాములు, 
తమ జారీలను మొగలు చక్రవర్తుల వాస్తవ ప్రమాణ స్తాయిలో ఉంచినట్లయితే ఒకేపేరు 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 349 





(6enomineti0n)తో అనేక నాళోలున్నప్పటికీ అదంత విచారించ దగ్గ విషయంగా ఉండేది 
కాదు. తమ పాలితులు ఉపయోగించే ద్రవ్యం తాము రూపొందిరచిందే కాబట్టి దాన్ని 
తమకిష్టం వచ్చినట్లు చేయవచ్చునని వారు భావించినట్లు తోస్తుంది. అంతేకాకుండా పేర్లు 
(denominations) మార్చకుండా తమ కిష్టమైన మేరకు నాణేలను మూల్యహీనం చేయడం 
(ప్రారంభించారు. విభిన్న మూల్యహీనత స్థాయిల వల్ల కరెన్సీ తప్పనిసరిగా, తన [ప్రాథమిక 
బక్షణాన్నీ తక్షణ అంగీకార యోగ్యతనూ కోల్పోయింది. 


అట్లాంటి పరిస్థితి వల్ల ఏర్పడ్డ దుష్ట పరిణామాలను సరిగానే ఊహించవచ్చు. 
నాణేల లోని అంశాలు (contents) ఆ నాణేల పేర్లు వస్తువులుగా మారాయి. తక్షణ 
వినిమయ సాధనంగా వ్యవవారించే కరెన్సీ అంటూ లేకుండా పోయింది. తుది బాధ్యతల 
విమోచనగా అంగీకరించడానికి ముందు ప్రతి నాణెం బంగారు విలువనూ నిర్ధారించుకోవలని 
వచ్చింది.” ఆ విధంగా పేదవారినీ అమాయకులనూ మోసం చేయడానికి చేకూరిన అవకాశం, 
1696 లో గొప్ప రీ కాయినేజ్‌కి ముందు ఇంగ్లాండులో చేకూరిన అవకాశం కంచె 
తక్కువది" కాదు. అయితే ఇట్లా నిరంతరం బరువుతూచడం. విలువ కట్టడం. నాణేలలో 
బంగారు అంశాలను పరీక్షించడం అనేది ఆనాటి పరిస్థితికి చెందిన దుష్కర్మల (evils) 
పర్యవసానంగా చోటు చేసుకొన్న వివిధ అంశాల్లో ఒకటీ. ఈ సందర్భంలో భయంకరమైన 
విషయం కూడా చోటు చేసుకొంది. సామ్రాజ్యం అదృశ్యం కావడంతో భారత దేశం 
మొత్తంమాది చట్టబద్ధమైన సామ్రాజ్య ద్రవ్యం అంటూ లేకుండా పోయింది. సామ్రాజ్యం 
విచ్చిన్నం కావడం వల్ల ఏర్పడిన విభిన్న రాజ్యాలలో స్థానిక చట్టబద్ద ద్రవ్యాలు విస్తరించాయి. 
అట్లాంటి పరిస్థితులలో, సరుకులకు ప్రతిఫలంగా చెల్లించే చెల్లింపులో సమర్పించిన 

నాణేల నుంచి అపేక్షిత స్వర్ణ విలువ పొందడం ద్వారా వినిమయాన్ని నిర్భారించడం 
జరగలేదు. ఆ నాణేలు తమ ప్రాంతంలో కూడా చట్టబద్ధమైనవనే విషయాన్ని "వర్తకులు 
నిర్భారించుకో వలసివచ్చింది. 1793 సంవత్సరం నాటి బెంగాల్‌ కరెన్సీ రెగ్యులేషన్‌ XXXV 
పీఠిక, ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంది. ఇది ఈ క్రింది విధంగా “పేర్కొంటుంది:- 





7 మూల్యహినం చేసిన నాణేల వాన్తవ స్వర్థవిలువను నిర్హారించకోవడమనే ఈ అవసరం, షరాబులనే 
ద్రవ్య మార్పిడి కర్తల (moveyctanges) వరం ఉత్పన్నం కోవడానికి అవకాశమిచ్చింది. awe మోద 
ముద్రంచిన తేదీలు. ఇతర లక్షణాల ఆధారంగా ప్రమాణ స్వచ్చతనుంచి సరయిన Gioia deis 
వలువకట్టడమనే వ్యాపారంలో ఈ షరాబులు ప్రత్యేకత సాధించారు. 

+ వ్రత్యకసాక్షి అయిన డా. రోగ్స్‌బర్‌ కరెన్సీ దుస్థితి కారణంగా పేదవారు, పడేబాధలను చూసి 
ప్రభావితురయ్యాడని చెబుతారు. ఆయనన "1791, జూన్‌ 30 న ఎ. డాల్‌ రింపుల్‌కు రాసిన లేఖలో. 
root పారితులకూ ఫొష్టవమైన, నిరంతర ప్రయోజనం చేకూర్చే. కంపెనీ భూభాగాల్లో dod" 
ఉన్న ప్రస్తుత నాణొం మోది" dis ఓరియంటల్‌ రెవర్టరి (2 సం. లంటిన్‌, 1806)లో ఒకే పత్రరి Jujosao 
ద్వారా eo పట్ల ప్రాధాన్యముంచవలనిందని కోరుతూ, అంతే కాకుండా “నీవు ఈ అరిష్పాన్నీ నవరిందగలవు 
తద్వారా Mio ప్రార్థనలు సఫలమైతే నికు తప్పకుండా స్వర్గం ప్రాపిన్తుంి So బం 
మెట్టు దగ్గుకి చేరుగొయూను' ఆన్‌ ది కాపర్‌ కాయినేజ్‌ TOLA ఇస D సర్కార్స్‌ ఎ పలకల 
vds, 1794, పు 1 


350. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -0 





“బెంగాల్‌: బీహార్‌, ఒరిస్సాలలోని ప్రధానమైన జిల్లాల్లో ఒక్కోదానికీ ప్రత్యేకమైన 
వెండికరెన్సీ ఉంది... ఇవి చెలామణిలో ఉన్న ఆయా జిల్లాల్లోని అన్ని లావాదేవీల్లోనూ 
ప్రమాణవిలువ కొలమానంగా ఉన్నాయి". 


"కాలును ఒక ప్రత్యేకరకం రూపాయిలోనే చెల్లించవలసి ఉంటుందని రైతులను 
కోరడంవల్ల, ఈ రైతులు, తమ ధాన్యానికి ముడిపదార్థాలకూ చేసే చెల్లింపులను ఆ (ప్రత్యేక 
రకం రూపాయిలలోనే చెల్లించాలని ఉత్పత్తిదారులను డిమాండ్‌ చేశారు. రైతులు పెట్టిన 
ఇదే నియమాలవల్ల (ప్రేరేపితులయిన ఉత్పత్తిదారులు, బట్టలనూ లేదా సరుకులను కొనడానికి 
తమ దగ్గరికి వచ్చే వర్తకుల నుంచి అదేరకం రూపాయిని డిమాండ్‌ చేశారు. 


తదనుగుణంగా, వివిధ రకాల పాతరూపాయిలు అనతికాలంలోనే, నిర్ణీత జిల్లాల్లో 
వ్యవస్థితమైన కరెన్సీగా రూపొందాయి. తదవసరమైన పర్యవసానంగా, ఒక్కో రూపాయి 
విలువ, అది చెలామణిలో ఉన్న జిల్లాలో అన్ని లావాదేవీలకూ దాన్ని డిమాండ్‌ చేయడం 
వల్ల బాగా పెరిగిపోయింది. తదుపరి పర్యవసానంగా, స్థానిక ప్రజలు, తమ ఆస్తిని 
అంచనా వేసుకోవడానికి అలవాటు పడిన రూపాయికి భిన్నమైన విలువ కొలమానం 
ఉండటం వల్ల జిల్లాలోకి తీసుకొచ్చిన ప్రతి రూపాయినీ తిరస్కరించడం జరిగింది. లేదా 
దాన్ని స్వీకరించినట్లయితే, జిల్లాలో చెలామణిలో ఉన్న రూపాయికి షరాబు గృహంలో 
దాన్ని మార్చడం మాద స్వీకర్త చెల్లించడానికి ఇష్టపడే మొత్తానికి సమానమైన Að oS 
దానిమోద రాబట్టడం జరిగేది. లెదా మరే వ్యక్తికయినా చేసే చెల్లింపులో దాన్ని ఆమోదించడం 
మోద కొంత డిస్కాంట్‌ను అనుమతించడం జరిగేది. 


ఒక జిల్లాలో చెలామణిలో ఉన్న నాణేన్ని మరొక జిల్లాలో చెల్లింపుల సందర్భంలో 
సమర్పించినప్పుడు, దాన్ని తిరస్కరించడం వల్ల దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులూ 
వర్తకులూ భూమ యజమానులూ వ్యవసాయదారులూ ido నిర్వహించుకొనే వ్యవహారాల్లో 
వినిమయం (exchange) ద్వారా నష్టాలకు లోనయ్యారు. అంతేకాకుండా, ప్రత్యేకమైన 
స్వతంత్ర ప్రభుత్వంలో వున్న వివిధ జిల్లాల్లో ఒక్కోదానిలో ఒక్కోరకం నాణెం ఉండటం 
వల్ల ఏర్పడే అసౌకర్యాలన్నిటికి వీరు లోనయ్యారు." 


ప్రస్తుతం, వర్తకం వస్తువినిమయ స్థాయికి దిగజారిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ 
వినిమయమాధ్యం లేకపోవడం లేదా వినిమయ మధ్య బాహుళ్యం 'ఉండటం వస్తు వినిమయ 
లక్షణంగా ఎవరయినా పరిగణిస్తే, ఏ సందర్భంలో అయినా, వర్తకం చేస్తున్న ప్రజల 
కోరిక కాకతాళీయ సంఘటనల ద్వారా (double coincidence) ఉండాలనేది స్పష్టం. 
వినిమయ మాధ్యం, లోవాపుకౌంటర్‌లతో కూడి ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉండదని ఎవరయినా 
భావించవచ్చు. అయితే భారతదేశంలో చెలామణీ అవుతున్న TE, వాటి నాణ్యం 
(fineness), చట్టబద్ధతలలో ఉన్న వైవిధ్యం కారణంగా, విభిన్న రకాల వినిమయ ద్రవ్యం 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 351 





విస్తరించి, ఒక నిర్గీతరకం వినిమయం వల్ల తప్పనిసరిగా లావాదేవీ ముగియని రీతిలో 
విభిన్న రకాలుగా రూపొందాయని జ్ఞాపకముంచుకోవలసి ఉంటుంది. కొన్ని పరిస్థితులలో, 
మలొకదాని కోసం వస్తువినిమయం చేయడానికి ఆ విధంగా ఆశించిన రకాలలో ఒకదాన్ని 
'పాందేవరకూ నాణెం అనేది ఒక మధ్యవర్తిగా మాత్రమే ఉంటుంది. సమాజం వస్తు వినిమయ 
స్థితిలోకి రూరుకుపోయిందనడానికి అది తగిన సూచనగా ఉంది. ఈ ఒక్క దోషమే ఈ 
పరిస్థితికి కారణం అయినట్లయితే, వివిధ రకాల నాణేల పద్ధతిలో వర్తకం వహించడం 
అంతర్జాతీయ. వర్తకం నిర్వహించడమంత కష్టమైన పని అవుతుంది. అయితే, నాణేల 
'పేరు ఒకకే అయినప్పటికీ వాటిలోని లోహపు అంశాలు చెప్పుకోదగ్గంతగా మారడమనే 
వాస్తవం వల్ల ఈ పరిస్థితి మరింత సంక్షిష్టమైంది. ఈ కారణం వల్ల, ఒక నాణెం 
విషయంలో అదే పేరున్న మరొక నాణేనికి కొంత డిస్కౌంట్‌ లేదా oso ఉండేది. 
డిస్కాంట్‌ మొత్తానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడంవల్ల ప్రతి ఒక్కరూ తనకు 
తెలసిన, తన ప్రాంతంలో చెలామణిలో ఉన్న నాణేలను తీసుకోవడం పట్లనే ఆసక్తి 
చూపేవారు. మొత్తం మాద ఇట్లాంటి పరిస్థితులవల్ల వాణిజ్యానికి ఏర్పడ్డ అవరోధాలు. 
ఇనుప ద్రవ్యం బరువే, దాన్ని మితిమోరిన వర్తకం నుంచి నిరోధిస్తుందని లాసెటిమోనియన్లను 
ఇనుప ద్రవ్యం వాడమని బలవంతంచేసిన లికర్గస్‌ ఆదేశం వల్ల తలెత్తిన అవరోధాల 
Sot dé do» కాదు. ఈ పరిస్థితి చికాకు కలిగించడంతో పాటు, మరింత తీవ్రతరమైంది. 
కరెన్సీ సమకూర్చడంలో పెట్టుబడి పెట్టిన మూలధనం, సమాజానికి సంబంధించిన ఉత్పాదక 
వనరుల మాద భారం మోపుతుంది. అయినప్పటికీ జేమ్స్‌ విల్సన్‌" ఈ వధంగా రాశాడు. 


“వస్తువినిమయ విధానంతో పోలిస్తే నాణేన్ని (ప్రవేశపెట్టడం వల్ల పొదుపయ్యే 
సమయమూ శ్రమా, దేశ మూలధన శేషాన్ని మరింత ఉత్పాదకంగా సమర్పించడం ద్వారా 
సరుకులకు సంబంధించిన ఒకే సర్క్యులేటర్‌గా వ్యవహరించడానికి ఉత్సాదక వనరుల 
నుంచి ఉపసంహరించిన మూలధన భాగానికి తగిన ప్రతిఫలంగా రూపొందుతాయనడాన్ని" 
ఎవ్వరూ ioci. 

అయితే, సరుకులకు సంబంధించి ఒకే సర్క్యులేటర్‌గా వ్యవవరించడానికి ఉత్పాదక 
వనరులనుంచి అపరిమితమైన మూలధనాన్ని ఉపసంహరించనప్పటికీ వస్తు వినిమయానికి 
చెందిన అశుభ పరిణామాలను తొలగించని (ద్రవ్య విధానం గురించి చెప్పేదేముంది? 
మృతద్రవ్యం (ద్రవ్యం కొరత కంటే బవుచెడ్డది. ద్రవ్యం కొరత అనేది కనీసం వ్యయాన్ని 
పొదుపు చేస్తుంది. అయితే సమాజానికి ద్రవ్యం ఉండాలి. ఆ ద్రవ్యం మంచి ద్రవ్యంగా 
కూడా ఉండాలి అందువల్ల, చెడు ద్రవ్యం నుంచి మంచి ద్రవ్యాన్ని రూపొందించే భారం, 
ఈ మధ్య కాలంలో భారత దేశంలో మొగలుల నుంచి సామ్రాజ్యాన్ని కైవసం చేసుకొన్న 
ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ పై పడింది. 





+శాపటల్‌ కరెన్సీ అండ్‌ బా౦కింగ్‌, 1847, వు. 15 


352 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కంపెనీ డైరెక్టర్‌లు, 1806 ఏప్రిల్‌ 25వ తేదీన భారత దేశంలో తమ భూభాగాలను 
పాలిస్తున్న అధికారులకు పంపిన ప్రనిద్ధమైన తమ నందేశంలో మొట్టమొదటగా సంస్కరణ 
విధానాలను రూపొందించారు.” ఈ చారిత్రాత్మక పత్రంలో వారు క్రింది విధంగా పేర్కొన్నారు. 

"17. బంగారు, వెండి నాణేలు, నష్టం లేకుండా నిర్ణీత సా పేక్రవిలువలతో చట్టబద్ధమైన 
చెల్లింపుద్రవ్యాలుగా చెలామణి కాలేవనేది ఉన్నతాధికారుల మర్గతు పొందిన అభిప్రాయమే 
కాకుండా అనుభవం రీత్యారుజువైంది కూడా. నాణేలను తయారుచేయడానికి వాడే లోహాల 
విలువలో హెచ్చుతగ్గులు ఏర్పడటంవల్ల ఈ నష్టం ఏర్పడుతుంది. 


లోహాల విలువననుసరించి చట్టం ప్రకారం బంగారు, వెండి, నాణేల మధ్య 
అనుపాతాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ అనుపాతాన్ని అత్యంత ఉచితమైన నియమాల 
ఆధారంగా నిర్ణమించి ఉండవచ్చు. కానీ పరిస్థితుల మార్పు కారణంగా, ఈ అనుపాతాన్ని 
నిర్ణయించిన చేమయంలో ఉన్న వెండి విలువే కంటె బంగారు విలువ ఎక్కువ కావచ్చు. 
అందువల్ల వెండిని లేదా బంగారును వినిమయం చేయడం లాభదాయకమవుతుంది. 
కాబట్టి ఆ లోహపు నాణేన్ని చెలామణిలోంచి ఉపసంహరించడం జరుగుతుంది. బంగారుతో 
పోలిస్తే వెండి విలువ ఎక్కువయినట్టయితే అదే పరిస్థితులవల్ల చెలామణిలో వెండినాణేల 
పరిమాణం తగ్గి పోతుంది SIS విలువలో DAA హెచ్చుతగ్గులను నివారించడం 
ఎంత అసాధ్యమో ఈ లోవాలనుంచి రూపొందించే నాణేల మోద ఆ హెచ్చుతగ్గుల 
ప్రభావాలను నివారించడం eod అసాధ్యం... లోహాల విలువల్లో ఏర్పడే హెచ్చు తగ్గుల 
కనుగుణంగా బంగారు, వెండి నాణేల సాపేక్ష విలువలకు dcn చేయడం అనేది 
ఎడతెగని కష్టాలకు లోను చేస్తుంది. అట్లాంటి నియమాన్ని రూపొందించడం అనేది కూడా 
అసౌకర్యాలకూ నష్టాన్నీ శాశ్వతం చేస్తుంది." 

అందువల్ల భావి భారతీయ కరెన్సీకి ఆదర్శంగా వారు ఏక లోహ విధానాన్ని 
ప్రకటించి కింది విధంగా నిర్ణయించారు. 





(భారతదేశంలో) సర్వసాధారణ ఖాతా బాపతు ద్రవ్యంగా వెండి ఉండాలి. 
అన్ని... ఖాతాలనూ ఒకే రూపాయలు, అణాలు, పైస(0199)ల పేర్లతోనే నిర్వహించాలి... 


అయితే, రూపాయి బరువులోనూ ఫైన్‌నెస్‌లోనూ మొగలు చక్రవర్తి రూపాయిలాగానే 
ఉండవలసిన పనిలేదు. ప్రతి పాదన కింద విధంగా ఉంది. 


"9... కొత్త రూపాయి....ఉండవలసిన స్థూల బరువు- 


ట్రాయ్‌ (Tay) గ్రెయిన్‌లో 180 
పన్నెండో వంతు మిశ్ర లోహం తీసేయండి 15 
మిగిలిన "ఫైన్‌ (fine) వెండి ట్రాయ్‌ గ్రెయిన్‌లు 165 





హెర్‌ ఆఫ్‌ సి రిటర్స్‌ 17 ఆఫ్‌ 1008 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 353 





భారతీయ కరెన్సీ సంస్కరణ విషయంలో డైరెక్టర్ల మండలి (కోర్టు) ఇలాంటి 
ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. 


భారతదేశ భావికరెన్సీ విధానానికి సంబంధించిన యూనిట్‌గా 165 గ్రెయిన్‌ స్వచ్చమైన 
వెండి ఉంకే 180 గ్రెయిన్‌ల ట్రాయ్‌ బరువుతూగే రూపాయిని ఎన్నుకోవడమనేది సముచితమైన 
ఎంపిక, 


రూపాయికి సంబంధించి ఇట్లాంటి నిర్ణీతమైన బరువును ఎంపిక చేసుకోపడానికి 
గల కారణాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రూపాయిలలో సాధ్యమైనంత తక్కువ భాగాన్ని 
వదిలి వేయాలనే కోరికే ప్రధాన కారణంగా తోస్తుంది. మొగలుల ద్వారా తమకు సంక్రమించిన 
కరెన్సీలను ద్విలోవ ప్రాతిపదిక మోద ఉంచడం ద్వారా అస్తవ్యస్తమైన కరెన్సీలను ఒక 
క్రమంలో ఉంచే ప్రయత్నంలో అప్పటికి దేశంలో చెలామణిలో ఉన్న అసంఖ్యాకమైన 
నాణేల నుంచి తమతమ భూభాగాలలో అనువయిన ప్రత్యేక వినిమయ మాధ్యంగా బంగారు, 
వెండి నాణేలను ఎన్నుకోవడం ద్యారా మూడు (babe. ప్రభుత్వాలూ ఇప్పటికే కొంత 
ప్రగతి సాధించాయి. ఇతర వివరాలతోపాటు ప్రధాన కరెన్సీ యూనిట్లుగా ఎంపిక చేనుకొన్న 
నాణేల బరువులనూ PSAS (నాణ్యత) నూ నంక్షిప్త పట్టిక (36.354) ద్వారా గమనించవచ్చు. 

వివిధ ప్రెసిడెన్సీలకు చెందిన ఈ ప్రధాన యూనిట్లను ఏకైక ప్రధాన యూనిట్‌లోకి 
మార్చడానికి అత్యంత సన్ని హితమూ అత్యల్ప అసౌకర్యమూ గల భారపరిమాణం స్పష్టంగా 
180 గ్రయిన్‌లవుతాయి. ఎందుకంటే అమల్లో ఉన్న యూనిట్లలో దేనిలోనూ అది ఏ 
స్థాయిలోనూ భిన్నంకాదు. పైగా మొదట మొగలుల టంకశాలల నుంచి జారీచేసిన రూపాయి 
'శ్రేమాణభారం 180 గ్రెయిన్‌లే కానీ 179.55 గ్రెయిన్‌లు కాదనీ అందువల్ల దీన్ని 
అనుకరించడమనేది వాస్తవానికి పాత యూనిట్‌ను పునరుద్ధరించడమేగానీ కొత్త యూనిట్‌ను 
ప్రవోపెట్టడం కాదనీ విశ్వసించడమైనది. 180 గ్రెయిన్‌ల యూనిట్‌కు అనుకూలంగా వాదించే 
మరొక ప్రయోజనం dhot, అట్లాంటి కరెన్సీ యూనిట్‌ ఒకసారి పోగొట్టుకొన్న. తూనిక 
యూనిట్‌ స్థానాన్ని తిరిగి పొందుతుంది. భారత దేశంలో గతంలో ఎప్పుడూ తూనిక 
యూనిట్‌ను “ప్రధానమైన నాణెంతో అనుసంధానం చేసేవారని అంగీకరించడమైంది.. ఆ 
విధంగా శేరు (sees పాటు మాన్యువల్‌ తూనికలో సులభంగా, 179.6 గ్రెయిన్‌ల 
ట్రాయ్‌ బరువుండే రూపాయి గుణీజాల్లో ఉండేవి. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే (ప్రధాన 
నాణెం బరువు 180 గ్రెయిన్‌ల (x58 భిన్నమైనట్లయితే, నాణెం బరువును ఇతర 
తూనికలకూ కొలతలకూ ప్రాతిపదికగా రూపొందించిన ప్రాచీన ఆచారానికి భంగం 
ఏర్పడుతుందని విశ్వసించడమైనది. అంతేకాకుండా ఇంగ్లీషు తూనిక యూనిట్లతో భారతీయ 





+ చూడండి. ది డిస్పాచ్‌ Op. Cit పేరా, 8 
+ చూడండి. జేమ్స్‌ ప్రిన్సెస్‌ కలకత్తా నుంచి కమిటీ! రాసిన ఉత్తరం. పేరాలు 28:28 జూన్‌ 
'మర్లిడ్‌ ప్రచురించిన ఇండియన్‌ bey పేనులంధంలో ప్రచురితం, 1838. 























ఆఫ్‌లు 
su Toeg gp 1 9061 atred soeg 
(ag uns asy గం) ed pec 
cn TOR rapt eed sog gua 
(uns ae) [ PE 
99611 meas uem $egy uon 
von gion gog 
064 coup get es mac 
E 
PA 
ya ఆహ్వా ఇధి gp opsom ogo.d oyda ofc 
(egavoc ssp ee | గెల aeos va so ga 

















Boao or sagi 
1398 


ద్యంద్వ ప్రమాణం నుంచి రజత (ప్రమాణానికి »» 





యూనిట్లను విలీనం చేయడానికి కూడా సదుపాయంగా ఉంటుంది. 

(ప్రధాన కరెన్సీ యూనిట్‌ బరువును 180 గ్రయిన్‌ల ట్రాయ్‌గా నిర్ణయించడానికి ఈ 
కారణాల అనుకూలరిగా దీన్ని 165 గ్రెయిన్‌ల Sm చేయడానికి సంబంధించిన 
(ప్రాజెక్టుకు కూడా సమర్థన లేక పోలేదు. PSIS ప్రమాణంగా 165 గ్రెయిన్‌లను ఎంపికే 
చేసుకోవడంలో ఉన్న అధికార పరిశీలన (ruling consideration) ఏమం"ే ప్రస్తుతమున్న 
ఏర్పాట్లకు అంతగా భంగం ఏర్పడదని చెప్పడమే ఈ PSIS ప్రమాణం, భారతదేశంలో 
ఉన్న 'వివిధ ప్రభుత్వాలు, తమ ప్రధాన కరెన్సీ యూనిట్లుగా గుర్తించిన వెండినాణీల 
కన్నా భిన్నం కాదు. ఈ విషయాన్ని కింది తులానాత్మక పట్టికలో గమనించవచ్చు. 

పట్టిక ॥ 

గుర్తింపు పొందిన ప్రధాన రూపాయిలకూ ప్రతిపాదిత PSIS ప్రమాణానికి మధ్య 
ఉన్న తేడాలు 














ప్రధాన యూనిట్లుగా గుర్తించిన ప్రతిపాదిత | ప్రతిపాదిత రూపాయి | ప్రతిపాదిత ctm 
వెండి నాణేలు, 'హెటి స్వచ్చత |వెండిరూపాయి | dot అధిక వలువ | కలకు తక్కవ Ded 
డాని స్వచృమైన| _ ప్రమాణు | గ్రెయిన్‌ ess 
నాణెంపేరు 'అయాలు| స్వచ్చతలలో | లౌ (más) | లలో | శాతంలో) 
ట్రాయ్‌ గ్రెయిన్‌లో | (1౧౭౧౭8౪) 
గ్రెయిన్‌ల 
సూరత్‌ రూపాయి wan| 165 గ - 26 187 
ఆర్కాట్‌ రూపాయి. seam e | 1477 887 
సిక్కా రూపాయి 175927 165 | 10927 | 6211 
ఫరూకాబాద్‌రూపాయి 1661351 165 | nias | eem 
'బెనారస్‌రూపాయి. 169251 165 | 4251 | 2511 




















tot . 1 మస్సా =. 15 ట్రాయ్‌ posses 
'2వస్సేలు : Teelarar, o "0 (d afa 
40 తులోలు . 138 - 212 ట్రాయ్‌ Ero 
DIM . 1 మయిగు = 100 ట్రాయ్‌ పొండ్లు 


ఆ రూపాయికి తూనిక యూనిట్‌గా 180 గ్రెయిన్‌లో ప్రాజెక్టుకు సంబంధించి కామైన్‌ BAS 
వెలిబుచ్చిన భిన్నాలిప్రాయాన్ని ఈ సందర్భంలో గమనించవలసి ఉంటురెది. భారత దేశంలోని యానికలనూ 
శిలతలనూ వాణేలనూ హ్లోషణాత్మకంగా సేమోక్షించి అతను జెర్విన్‌ ది ఎక్స్‌పెడియన్సీ అండ్‌ T200 అఫ్‌ 
oXGuo ది మెట్రోలాజకల్‌ అంత్‌ మోనెటరీ సిస్టమ్స్‌ grid ఇండియా అన్‌ 2 సైంటిఫిక్‌ ఆండ్‌ 

నెంట్‌ BAS" అనే సమగ్రమైన గ్రంథం చూడండీ... బొంబాయి, 1896 పుటలు 49-84. 


356 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





ఆవిధంగా, ప్రతిపాదిత స్వచ్చత (108౧688) ప్రమాణం, సిక్కా, బెనారస్‌ రూపాయిలతో 
తప్ప మగిలిన రూపాయిలతో చాలా నన్నిహితంగా ఏకీభవిస్తున్నట్లు తెలుస్తుంది. చెప్పుకోదగ్గ 
స్థాయిల్లో అస్తవ్యస్తం ఏర్పడకుండా సంపూర్ణ వికరూపతను ఏర్పాటు చేయడానికి గల 
అభ్యంతరాలను తోసిపుచ్చడం జరిగింది. (ప్రమాణ తూనికగా 180 గ్రెయిన్‌ల కలయికతో 
రూపాయిని పండ్రెండింట వదకొండు వంతుల న్వచ్చంగా రూపొందించడానికి గల ఏర్పాటును 
గణించడం కూడా న్వచ్చత (fineness) ప్రమాణంగా 165 గ్రెయిన్‌లను ఎంవిక చేసుకోవడంలో 
డైరెక్టర్లను ప్రభావితం చేసి ఉండవచ్చునని తోస్తుంది. ఒక శీనిర్గీత న్వచ్చత (fineness) 
ను నిర్ధారించడం డైరెక్టర్లకు సాధ్యంకాని అత్యంత సాంకేతిక పరమైన అంశం. అయితే, 
1803 లో టంకశాల, నాణేల ముద్రణ మాద నియమించిన (బ్రిటిష్‌ కమిటీ “వండ్రెంటిలో 
ఒక వంతు మిశ్రలోహం, పదకొండు వంతుల న్వచ్చమైన లోహం వద్ధతి ఉత్తమ అనుపాతంతో 
కూడిందని లేదా కనీసమనుకొన్న అన్ని పద్ధతుల్లోకీ మంచి పద్ధతి అనీ వివిధ ప్రయోగాల 
రుజువు చేశాయని" అభిప్రాయపడింది. 


ఈ విధంగా అధికారికంగా సమర్థించిన ఈ ప్రమాణాన్ని కోర్టు (రాజస్థానం), 
భారతీయ కరెన్సీకి చెందిన తన కొత్త పథకంలో చేర్చాలనుకొన్నది. అందువల్ల వారు. 
రూపాయిని పండ్రెంటిలో పదకొండు వంతుల స్వచ్చంగా రూపొందిచదలచు కొన్నారు. 
PS పేర్కొన్న అంశం దృష్టా రూపాయి విలువ వారు కోరుకున్నట్లుగా ఉండాలంటే 165 
గ్రైయిన్‌ల న్వచ్చతగా కూడా రూపాయిని రూపొందించవలని వచ్చంది. 

డైరెక్టర్ల కోర్టు వికలోవా విధానం పట్ల ప్రాధాన్యం చూపడాన్ని ఆ తరువాత జరిగిన 
సంఘటనల సానుకూల స్థితినుంచి పునన్సమిక్షించిన మదట అది కొంతవరకూ 
దూరదృష్టిలేనిదనే భావం ఏర్పడుతుంది. అయితే ఆనాడు ఈ ప్రాధాన్యం సంస్తాపితమైంది. 
పాలనా సౌకర్యంకోసం దేశాన్ని మూడు (ప్రెసిడెన్సీలుగా విభజించుకొని అధికారంలోకి 
వచ్చిన మాదట చేపట్టిన ప్రథమ చర్యల్లో మెహర్‌ పగోడా, రూపాయిల మధ్య చట్టబద్ధమైన 
వినిమయ నిప్పత్తి ఏర్పాటు చేయడం ద్వారా మొగలుల సమాంతర ప్రమాణాన్ని ద్వంద్వ 
'ప్రమాణంలోకి మార్చటమనేది ఒకటి. అయితే ప్రయోగంలో ఏ (ప్రెసిడెన్సీ కూడా సంపూర్ణ 
విజయం సాధించలేదు. 


'బెంగాలు'లో వాణిజ్యానికి అనుకూలంగా రెవిన్యూ వనూళ్ళను తన కోశాగారాల్లోనే 
నిలిపి ఉంచడమనే ప్రభుత్వ చర్య ద్వారా ఉత్పన్నమైన కరెన్సీ కొరతను తొలగించడానికి 
గానూ 14 సిక్కా రూపాయిల చట్టబద్ధమైన విలువతో 179.66 గ్రెయిన్‌ల ట్రాయ్‌ 149.92 


$ చూడండి, ది డిస్పాచ్‌ op 01 పేరా 9. 

255 S45 "ASS యాక్ట్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ గవర్నమెంట్‌ విత్‌ am టు fd". 
ఎకనామిక్‌ జర్నల్‌ oM. 354 బీంగాల్‌ పబ్లిక్‌ కన్సట్టిషన్‌లో సర్‌ భాన్‌ షోర్‌, మినిట్‌ కూడా, తేదీ 176 
సెప్టెంబర్‌ 29. 





ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 357 





గ్రైయిన్‌ల ట్రాయ్‌ న్వచ్చమైన లోహాంశమూ గల బంగారం మొహర్‌ను జారీ చేయాలని 
1766 జూస్‌ 2వ తేదీన ఆ ప్రభుత్వం నిర్ధారించింది. దీని చట్టబద్ధమైన నిష్పత్తి 15 
1645 కాగా 18 14.81m ఉన్న మార్కెట్‌ నిష్పత్తి నుంచి ఇది బాగా భిన్నం కావడం 
వల్ల రెండు నాణేలనూ ఏకకాలంలో చెలామణిలో ఉంచాలనే ప్రయత్నం విఫలమైంది. 
చైనా, మద్రాను, బొంబాయిల నుంచి వెండి విపరీతంగా వచ్చిపడుతున్నందువల్ల బెంగాల్‌లో 
కరెన్సీ కొరత మరింత తీవ్రమైనది. అందువల్ల 16 సిక్కా రూపాయిలుగా నిర్ణయించిన 
విలువతో 190.773 (bosSo ట్రాయ్‌ బరువూ 190.086 గ్రెయిన్‌ల స్వచ్చమైన లోహమూ 
గల మరొక బంగారం మొహర్‌ను ప్రభుత్వం 1769 మార్చి 20వ తేదీన జారీ చేసింది. 
దీని చట్టబద్ధమైన నిష్పత్తి 18 14,81. అయితే ఇది ఆనాడు భారతదేశం (1814)లోనూ 
యూరప్‌ (18 14.61)లోనూ ఉన్న మార్కెట్‌ నిష్పత్తి కంచె అధికం. ఐహకాలిక (Con- 
curent) చెలామణి కోసం చేపట్టిన ఈ రెండో ప్రయత్నం కూడా మొదటి ప్రయత్నం 
కంచు భిన్నమైన ఫలితం అందించలేదు. కాబట్టి ఖచ్చితమైన విలువను నిర్ణయించే ప్రయత్నంలో 
ప్రభుత్వం 1788 డిసెంబర్‌ 3వ తేదీన బంగారు నాణేల ముద్రణను నిలిపేయడం 
ద్వారా తిరిగి ఏకలోహ విధానానికే వచ్చింది. అయితే ద్రవ్యం కొరత మరింత తీవ్రమై 
బంగారు నాణేలను తిరిగి ముద్రించవలసి వచ్చినప్పుడు modum, రూపాయిలనీ ఒక 
నిర్ణీత నిష్పత్తి ద్వారా అనుసంధానం చేయడానికి ప్రయత్నించకుండా వాటి మార్కెట్‌ 
విలువలోనే అట్టి చెలామణి అయ్యే విధానం పట్ల ప్రభుత్వం మొగ్గు చూపింది. తిరిగి 
1793లో బెంగాల్‌లో ద్వంద్వ ప్రమాణాన్ని ఏర్పాటుచేయడానికి మూడోసారి ప్రయత్నించడం 
జరిగింది. ఆ సంవత్సరంలో 16 సిక్కా రూపాయల చట్టబద్ధమైన విలువతో 190.895 
గ్రైయిన్‌ల ట్రాయ్‌ బరువూ 189.4037 గ్రెయిన్‌ల స్వచ్చమైన బంగారం గల కొత్త మొహర్‌ను 
జారీచేయడమైంది. దీని చట్టబద్దమైన నిష్పత్తి 18 14.86 కాగా అప్పటికి అమల్లో ఉన్న 
మార్కెట్‌ నిష్పత్తికి అది అనుగుణంగా లేనందువల్ల బెంగాల్‌లో ద్విలోహ (ప్రమాణాన్ని 
ఏర్పాటుచేయాలనే మూడో ప్రయత్నం, 1766లోనూ 1769 లోనూ చేసినమొదటి రెండు 
'ప్రయత్నాల్లాగానే విఫలమైంది. 

మద్రాను ప్రభుత్వం" చేసిన ఇదేమాదిరి ప్రయత్నాలు బెంగాల్‌ ప్రయత్నాల కంటె 
మరింత నిష్టయోజనకరమని రుజువయ్యాయి. ఆ TABAS మొట్టమొదట బ్రిటిష్‌ పాలనలో 
ద్విలోవా విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం 1749 నంవత్సరంలో జరిగింది. ఆ సంవత్సరంలో 
350 ఆర్కాట్‌రూపాయిలను చట్టబద్దంగా 100 స్టార్‌ పగోడాలకు సమానంగా విలువ 
కట్టడమైంది. అప్పటి మార్కెట్‌ నిష్పత్తిలో పోలిస్తే ఈ Sof. అప్పటి (ప్రెసిడెన్సీ బంగారు 
ans పగోడా విషయంలో అల్బ-మూల్యాంకనంగా ఉంది. పగోడా చెలామణిలో లేకుండా 

* హెచ్‌ డార్వెల్‌: సబ్‌స్టెట్యూపన్‌ ఆఫ్‌ సర్వర్‌ ఫర్‌ గోల్డ్‌ అన్‌ సౌత్‌ ఇండియా", ఇండియన 
ఆఫ్‌ ఎకనామిక్స్‌, జనవరి, 1921 





358 wie బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





అదృశ్యం కావడంతో (ద్రవ్యకొరత ఏర్పడింది. అందువల్ల 1758 డిసెంబర్‌లో ప్రభుత్వం 
దాన్ని తిరిగి కరెన్సీగా పునరుద్ధరించవలసి వచ్చింది. టంకశాల నిష్పత్తిని మార్కెట్‌ 
నిష్పత్తికి సమానం చేసే విధంగా ప్రభుత్వ ఖాతాకు బంగారాన్ని దిగుమతి చేసుకోవడం, 
ప్రభుత్వ కోశాగారాల వసూళ్ళూ. చెల్లింపులూ కేవలం పగోడాలోనే చెల్లించాలని విధించడం 
అనే ద్వివిధ ప్రణాళికను అవలంబించడం ద్వారా ప్రభుత్వం ఈ ద్రవ్యకొరతను ఎదుర్కొన్నది. 
ఈ రెండు విధాల్లోనూ రెండోదానికి కొంత విలువ వున్నట్లు రుజువైంది. కానీ మొదటిది, 
దాని పరిమాణ రీత్యా పరిస్థితిని సరళతరం చేయడానికి తగిన శ్తిమంతమైంది. దురదృష్టమాత్తు 
ఈ అవస్థ కేవలం తాత్కాలికమైంది. 1756-1771 నంవత్సరాల మధ్య రూపాయి, పగోడాల 
మార్కెట్‌ నిష్పత్తిలో తిరిగి గణనీయమైన మార్పు చోటుచేసుకొంది. 1756లో ఈ నిష్పత్తి 
100:364గ ఉండగా 1768లో 100:370గా మారింది. 1768 తరువాత, మార్కెట్‌ నిష్పత్తి, 
1749లో నిర్ణయించిన చట్టబద్ధమైన నిష్పత్తికి సమానమైంది. అయితే రెండో మైసూరు 
యుద్దాన్ని కోస్‌సాగించడానిక్‌ ఏర్పడిన అవనరం వల్ల వెండి దిగుమతులు పెరిగిపోవడంతో 
ఈ నిష్పత్తి మళ్ళీ ఒకమారు చెదిరిపోయింది. యుద్ధం ముగిసేనాటికి ఈ నిష్పత్తి 100 
స్టార్‌ పగోడాలకు 400 ఆర్కాట్‌ రూపాయిలుగా ఉంది. యుద్ధం ముగిసిన తరువాత. 
రూపాయి, పగోడాల మధ్య సమానమైన చెలామణి ఏర్పరచడానికి మద్రాసు ప్రభుత్వం 
మరొక ప్రయత్సం చేసింది. అయితే 100:400గా ఉన్న మార్కెట్‌ నిష్పత్తిని కొంత 
కాలంలో 1749 లో చట్టబద్ధంగా ఏర్పరిచిన నిష్పత్తికి పెరుగుతుందనే ఉద్దేశంతో (పెనిడెన్సీలోకి 
బంగారం దిగుమతులను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. ఆ విధంగా (ప్రేరేపితమైన 
ఆశావాదంతో ఈ ప్రభుత్వం 1790 సంవత్సరంలో మొదటి చర్యగా నిష్పత్తిని 101:365గా 
నిర్ణయించడం ద్వారా పరిస్థితి చక్కబడుతుందేమో ఎదురుచూడాలని నిర్ణయించింది. 
అయితే పగోడా విషయంలో ఇది అల్బ-మూల్యాంకనమైంది కాబట్టి ఆశించిన ఫలితానికి 
భిన్నమైన ఫలితం ఏర్పడింది. అయితే పొరపాటును సరిదిద్దుకోడానికి బదులుగా ప్రభుత్వం, 
1797లో ఈ నిష్పత్తిని మరింతగా 100:350గా పెంచడం ద్వారా పరిస్థితిని మరింత 
తీవ్రతరం చేసింది. ఫలితంగా పగోడా పూర్తిగా చెలామణిలోంచి అదృశ్యమైపోయింది. ఆ 
విధంగా ద్విలోవా విధానానికి చెందిన తుదిప్రయత్నం దయనీయమైన వైఫల్యంతో ముగిసింది. 

ద్విలోహ విధానానికి సంబంధించిన పద్ధతుల్లో బొంబాయి, ప్రభుత్వానికి మంచి 
అవగాహన ఉన్నట్లు తోస్తుంది. కానీ ఈ వ్వవస్థలో ఉన్న ఆచరణపరమైన ఇబ్బందులను 
అధిగమించడానికి ఈ అవగావాన తోడ్చడలేదు. (పైసిడెన్సీలో * ద్విలోవా విధానం ప్రవేశపెట్టిన 
మొదటి సందర్భంలో మొహర్‌నూ రూపాయినీ 18 15.70 నిష్పత్తిలో విలువ కట్టడమైంది. 
అయితే ఈ నిష్పత్తిలో మొవార్‌కు అధిక విలువ ఇచ్చినట్లు భావించడమైంది. తదనుగుణంగా, 





$ అనుబంధాలూ ప్రజా సంప్రదింపులతో సవా బొంబాయి (ప్రెసిడెన్సీలో నాణేల ముద్రణ చరిత్రకు 
సంబంధించిన, డా॥స్కాట్‌ నివేదిక (బొంబాయి, తేదీ 1801 జనవరి 27). 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 359 





1774 ఆగస్టులో, వెనిషియన్‌ స్వచ్చత (fineness)S'im వెండిరూపాయి బరువులోనూ 
mom మొహర్‌లను ముద్రించమని మింట్‌ మాస్టర్‌ను ఆదేశించడం జరిగింది. ఈ 
మార్పు, చట్టబద్ధమైన నిష్పత్తిని 1:14.83గా eot అప్పటి అమల్లోఉన్న మార్కెట్‌ 
నిష్పత్తి 1:1కీకు" సమానంగా కాకపోయినా దానికి చాలా దగ్గరగా తీసుకొచ్చింది. అంతే 
కాకుండా అవాంఛనీయ పరిణామమేదీ ఏర్పడలేదు. వాస్తవానికి ఇతర రెండు (ప్రెసిడెన్సీలో 
కంటె ద్విలోవ విధానం బొంబాయిలో ఎక్కువ విజయవంతమై ఉండాల్సింది కానీ 
సూరత్‌ నవాబు అవినీతి వల్ల పరిస్థితి పూర్తీగా తారుమారైంది. ఈ నవాబు, బొంబాయి 
రూపాయిలతో సమానమైన బరువూ స్వచ్చతా (fineness) ఉన్న తన రూపాయిలను 10, 
12,15 శాతం వరకూ కూడా మూల్యహీనం చేయడాన్ని అనుమతించాడు. వాస్తవానికి 
నవాబు (లేదా నూరత) రూపాయిలను ఒప్పందం ద్వారా బొంబాయి రూపాయిలతో 
సమానంగా కంపెనీ భూభాగాల్లో చెలామణి కావడానికి అనుమతించకపోయి ఉన్నట్లయితే 
ఈ విధమైన మూల్యహీన చర్య బొంబాయి ప్రెసిడెన్సీలో ఆప్పటికి వాడుకలో ఉన్న 
ద్విలోహ పద్ధతికి ఏ విధమైన భంగం కలిగించి ఉండేది కాదు. సూరత్‌ రూపాయిలు 
చట్టబద్ధమయిన ఫలితంగా, వాటిని మూల్యహీనం చేయడంతో బొంబాయి రూపాయిలే 
కాకుండా మొహర్‌ కూడా చెలామణిలో లేకుండాపోయాయి. మూల్యహీనమైన నూరత్‌ 
రూపాయిలలో విలువకట్టడం వల్ల నిష్పత్తి బంగారానికి అననుకూలంగా రూపొందింది. 
ద్విలోవా విధానం విజయవంతం కావడానికి వచ్చిన అవకాశం దీంతో తుడిచి పెట్టుకుపోయింది. 
mien రూపాయికి మధ్య ద్విలోహ నిష్పత్తిని నిర్ణయించే సమస్య బొంబాయి ప్రభుత్వం, 
తన టంకశాలలో సూరత్‌ రూపాయి నాణేలను ముద్రించడానికి అనుమతించినప్పుడు 
తిరిగి ఉత్పన్నమైంది. 1774 నిబంధన ప్రకారం బంగారు మొహర్‌ ముద్రణను 
కొనసాగించడమనే సమస్యే లేకుండాపోయింది. 177.38 గ్రెయిన్‌ల స్వచ్చమైన బంగారం 
ఉన్న ఒక బొంబాయి మొహర్‌, 24711 (గ్రెయిన్‌ల వెండి ఉన్న 1800 ప్రమాణానికి 
చెందిన 15 సూరత్‌ రూపాయిలు. ఈ నిబంధన ననుసరించి, బంగారుకు వెండి అనుపాతం 
247.11/177.38 eot 1139 అవుతుంది. ఇప్పుడు మొహర్‌ల అల్ప మూల్యాంకనం 
ఏర్పడుతుంది. అందువల్ల, మొహర్‌ ప్రమాణాన్ని, 1:14:9 నిష్పత్తి వచ్చే విధంగా సూరత్‌ 
రూపాయికి మార్చాలని ప్రతిపాదించడమైంది. అయితే మార్కెట్‌ నిష్పత్తి 115.5 వైపు 
మొగ్గు చూపడం వల్ల ఈ ప్రయోగం కూడా మొత్తం మోద విజయవంతం కాలేదు. 


వారికి ఎదురయిన ఈ అనుభవం దృష్ట్యా, భారతదేశ భావి కరెన్సీ వ్యవస్థ ప్రాతిపదికగా 
ఏకలోహ ప్రమాణాన్ని నిర్ణయించడంలో ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్ల కోర్టు చక్కగా 
వ్యవహరించింది. వివిధ ద్రవ్యయూనిట్లకు పరస్పర విలువ సంబంధం ఉండాలనేదే కరెన్సీ 
నిధులన్నిటి ప్రధాన లక్ష్యం. ఈ విలువ స్థిరత్వం లేకపోతే కరెన్సీ అనేది గందరగోళ 
పరిస్థితిలో పడిపోతుంది. ఆ స్థిరత్వానికి సంబంధించిన తాత్కాలిక అస్తవన్య పరిస్థితికి 
వ్యతిరేకంగా తీసుకొనే ఏ ముందు జాగ్రత్తచర్య అయినా అంత గొప్పగా ఉండదు, 


360 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు, నంపుటం -6 





కరెన్సీలోని వివిధభాగాల మధ్య విలువ స్థిరత్వం అనేది సువ్యవస్థిత ద్రవ్యవస్థలో 
అత్యంతావశ్యకమైన అంశం. కరెన్సీని పటిష్టమైన, శాశ్వతమైన ప్రాతిపదికమోద ఉంచే 
పనిలో నిమగ్నమైన డైరెక్టర్ల కోర్టు విలువ స్థిరత్వానికి ప్రాముఖ్యమిచ్చినట్లయితే మనం 
ఆశ్చర్యపోనవసరం లేదు. ద్వంద్వ ప్రమాణం కంటె ఏకప్రమాణమే ఈ స్థిరత్వానికి మంచి 
వోమో ఇస్తుందని అంగీకరించవలనసి ఉంటుంది కాబట్టి వారు ఏకలోవా విధానాన్ని ఎంపిక 
చేసుకోవడం పొరపాటు కాదని చెప్పవచ్చు. ఏక ప్రమాణంలో ఈ స్థిరత్వం అనేది స్వతః 
సిద్ధం కాగా ద్వంద్వప్రమాణంలో బలవంతంగా ఉంటుంది. 


TOS కోర్టు చేసిన ఈ సిఫార్సులను అమలుచేసే నమయం, పద్ధతులకు సంబంధించిన 
నిర్ణయం భారతదేశంలోని వివిధ ప్రభుత్వాల విచక్షణకు వదలడం జరిగింది. అయితే 
కొంతకాలం ముందే ఈ ఉత్తరవుల కనుగుణమైన బాధ్యత చేపట్టడం జరిగింది. అయినప్పటికీ 
ఏకరూప కరెన్సీ ఏర్పాటుకు సంబంధించిన కోర్టు కార్యక్రమంలోని భాగాలను పరిష్కరించడం 
మోదనే వివిధ ప్రభుత్వాల తొలుత దృష్టి కేంద్రీకరించాయి. 


అప్పటికి అమల్లోఉన్న కరెన్సీ యూనిట్లకు కోర్టు ప్రతిపాదించిన యూనిట్లలోకి 
మార్చే పనిని మొదట" మద్రాసులో పూర్తిచేయడమైంది. 1818 జనవరి 75 dés 
(ప్రభుత్వం ఒక ప్రకటన జారీచేసింది. ఈ ప్రకటన ద్వారా తన పాత కరెన్సీ యూనిట్లలో 
ఆర్కాట్‌ రూపాయి, స్టార్‌ పగోడాలను ఒక్కొక్కటి 180 గ్రెయిన్‌ల ట్రాయ్‌ బరువూ 165 
గ్రైయిన్‌ల స్వచ్చమైన Tesár గల బంగారు రూపాయి, వెండి రూపాయిలనే కొత్త 
యూనిట్లతో మార్చివేయడమైంది. ఆరు సంవత్సరాల తరువాత అంటే 1824 అక్టోబర్‌ 6వ 
తేదీన ఒక ప్రకటన" చేయడం ద్వారా బొంబాయి కూడా మద్రాసు బాటనే ఆనుసరీంచింది. 
ఈ ప్రకటనలో బొంబాయి ప్రభుత్వం, తన (ప్రెసిడెన్సీలో కొత్త మద్రాను ప్రమాణానికి 
చెందిన బంగారు రూపాయి, వెండి రూపాయి మాత్రమే కరెన్సీ యూనిట్లుగా ఉంటాయని 
ప్రకటించింది. బెంగాల్‌ ప్రభుత్వం దీని నిర్వహణలో మరింత పెద్ద సమస్యను ఎదుర్కొంది. 
ఈ ప్రభుత్వంలో మూడు భిన్నమైన వ్రధాన వెండి యూనిట్లున్నాయి. EN కోర్టు ప్రతిపాదించిన 
ప్రమాణానికి మార్చాల్సి వచ్చింది. తొలగించడం, మార్చడం అనే పద్దతుల ద్వారా 
పునర్వ్యవస్థీకరణ పనిని ప్రారంభించింది. 1819లో ఈ ప్రభుత్వం, బెనారస్‌ రూపాయి 
ముద్రణను నిలిపివేసి" దాని స్థానంలో ఫరూకాబాద్‌ రూపాయిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త 
రూపాయి బడువునూ స్వచ్చతనూ కూడా వరనగా 18034 గ్రెయిన్‌లూ 195215 గ్రెయిన్‌ల 
ట్రాయ్‌గా మార్చింది. స్పష్టంగా ఇది సరయిన దిశకు దూరంగా చేపట్టిన చర్య. అయితే 
మద్రాసు. బొంబాయి రూపాయిల మాదరిగా ఫరూకాబాట్‌ రూపాయిని కడా పం డ్రెండింట 





" చూడండి ఫోర్ట్‌సయింట్‌ జార్జి వల్లిక్‌ అపార్టమంట కన్పట్టిషర్స్‌ నం 10 dé నవం 7 0918 
+ చూడండి బాంబే "ఫైనాన్షియల్‌ కన్పట్టేషన్స్‌, తేదీ అక్టోబర్‌ 6, 1824, 
* బెంగాల్‌ రెగ్యులేషన్‌ ౫, 1819. 








ద్వంఠ్వ (ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 361 





పదళొండు వంతుల స్వచ్చమైన లోహంతో రూపొందించడం జరిగింది కాబట్టి స్వచ్చత 
(fineness) సంబంధించినంత వరకూ ఇక్కడ ఏకరూపత ప్రయోజనాన్ని సాధించినట్లే. 
బెనారస్‌' రూపాయిని తొలగించిన మోదట పరూకాబాద్‌ రూపాయిని మద్రాసు బొంబాయి. 
రూపాయిలతో విలీనం చేయడమనేది రెండో చర్య. కింది పట్టికలో (పట్టిక ॥)ఈ విషయాన్ని 
గమనించవచ్చు. 


ఆ విధంగా ద్విలోహ వ్యవస్థనూ రద్దుచేయకుండా, కోర్టు ప్రతిపాదించిన ఆదర్శ 
యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి సంబంధించి గణనీయమైన చేర్యలు తీసుకోవడమైంది. 














xen 
(£X. 1833 సంవత్సరాంతానికి నాణేల ముద్రణలో ఏకరూపత. 
వెండి నాణేలు బంగారు నాణేలు 
జారీచేసిన చట్ట 
ప్రభుత్వం *& | బరువు] న్యచ్చత| “పేరు | బరువు] స్వచ్చత | బద్దమైన 
Jimenez) mene) | Spa 
బెంగాల్‌. |సిక్కారూపాయి | 192 176 తేదా| మొహర్‌ | 204710| 187651 | 1:15 
M 
ఫకూకాబాద | 180 | 165 లేదో i . . : 
రూపాయి Ma 
బొంబాయి వెండి | 180|165లేదా| బంగార | 180| 18కలేదా | 115 
రూపాయి | Ma) "a| రూపాయి "n 
sps వెండి | 180| 165 లేదా "t| 180|165లేదా | 115 
రూపాయి 1a Ma 




















1883 సంవత్సరం చివరి నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే బెంగాల్‌కు చెందిన 
సిక్కా రూపాయి, బంగారు మొహర్‌ తప్ప, నాణేల పద్ధతిలో ఏకరూపత సాధించాలనే 
డైరెక్టర్‌ల పథకంలోని భాగం నెరవేరినట్లు మనకు తెలుస్తుంది. దాన్ని పూర్తిచేయడానికి 
సిక్కారూపాయిని రద్దుచేయడం, బంగారాన్ని ద్రవ్య చెలామణిలో (demenolize) లేకుండా 
చేయడం తప్ప మిగిలిందేమా లేదు. అయితే ఈ సందర్భంలోనే డైరెక్టర్ల కోర్డుకూ భారతదేశంలోని 
మూడు ప్రభుత్వాలకూ మధ్య సంఘర్షణ తలెత్తింది. బంగారౌన్ని, (ద్రవ్య చెలామణిలో 
లేకుండా చేయడం పట్ల గణనీయమైన నిర్లక్ష్యం వహించడం జరిగింది. కోర్టు (ప్రణాళికకు 
అనుగుణంగా తన కరెన్సీ సంస్కరణను చేపట్టిన మద్రాసు ప్రభుత్వం. రూపాయితో 





TTS Ei. dat సంబంధం లేకుండా బంగారు నాణోల ముద్రణనూ చెలామణినీ 
'అనుమతించడోనేకి ఇప్తీపడింది వారి డిస్పాచ్‌లో కింది విధంగా పేర్కొన్నారు. " 16 ప్రధానమైన వలువ 
కొలమానంగానూ ga సామ్ము గానూ ఎండి రూపాయి odo పట్ల మనం పూర్తిగా సంతృప్తి విడినప్పటికి, 
బంగారు చెలామణిని నిరోధించాలనే ధ్యేయం లేదు. కానీ సాధారణ ఉపయోగానికి తగిన నియమం మోద 
mom నాణన్ని రూపొందించవలసి ఉంది. మా అభిప్రాయంలో ఈ నాణేన్ని బంగారం రూపాయిగ్గా 
'పలవడం జరుగుతుంటుంది. వెండి రూపాయి ప్రమాణంలోనే దీన్ని కూడా రూపొందించవలని ఉంటుంది. 


362 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -0 





పాటు బంగారు నాణేల ముద్రణను కొనసాగించడం మోద పట్టుబట్టడమే కాకుండా కోర్టు 
"పదే పదే తెలిపే ఆక్షేపణలతో నిమిత్తం లేకుండా, తన భూభాగాల్లో * వాడుకల్లో ఉన్న 
నిర్ణీత నిష్పత్తితో ద్వంద్వ చట్టబద్ధ వ్యవస్థ నుంచి వేరుపడటాన్ని గట్టిగా తిరస్కరించింది. 


బెంగాల్‌ ప్రభుత్వం అంతే పట్టుదలతో ద్విలోప ప్రమాణాన్ని అంటిపెట్టుకొంది. 
బంగారు మొవర్‌ను ద్రవ్యచెలామణి నుంచి తొలగించడానికి బదులుగా, 1818లో మద్రాను 
అవలంబించిన నిష్పత్తి ప్రాతిపదికమోద ద్విలోవా విధానాన్ని తిరిగి ఏర్పాటు చేసే విధంగా 
మొహర్‌ అంశాలనీ వరుసగా 189.4037 ట్రాయ్‌ గ్రెయిన్‌లుగానూ 187.681 ట్రాయ్‌ 
గ్రెయిన్‌లుగానూ తగ్గించడంద్వారా దాన్ని ప్రమాణాన్ని* మార్చడానికి చర్యలు చేపట్టింది. 
ద్విలోవ ప్రమాణానికి అది ఎంత గట్టిగా అంటిపెట్టుకొని ఉందంటే, మొవర్‌కూ రూపాయికీ 
సంబంధించిన చట్టబద్ధ నిప్పత్తికీ మార్కెట్‌ నిష్పత్రికీ మధ్య గల తేడాను సవరించడానికి 
గాను 1835లో సిక్కారూపాయి బరువునూ స్వచ్చతనూ వరుసగా 196 గ్రెయిన్‌ల ట్రాయ్‌కీ 
176 గ్రెయిన్‌ల స్వచ్చమైన లోహానికీ మార్చేచర్య చేపట్టింది! 

అయితే మరొకదిశలో, భారతదేశంలోని ప్రభుత్వం. కోర్టు ఆశించిన దానికంయె 
భిన్నంగా వ్యవహరించాలనుకొంది. భారతదేశానికి ఏకరూప కరెన్సీ (ఒకే విధంగా రూపొందించిన 
స్వతంత్ర యూనిట్లుగా ఉన్న కరెన్సీ అవసరమని S భావించింది. వాస్తవానికి కరెన్సీ 
సరళీకరణ విషయంలో తామెక్కువ వాంఛించలేదనీ సేక్కానూ మొహర్‌నూ విలీనం 
చేయకుండాో యధాతథంగా ఉంచడానికి అనుమతించడానికి ఇష్టపడుతున్నామని ప్రభుత్వాలు 
అర్థం చేసుకొనే అవకాశం డైరెక్టర్లు కల్పించారు. మొగలుల వారసులు వదలిపెట్టి వెళ్ళిన 
పరిస్థితులలో ఏకరూప కరెన్సీ సాధించడమే నిన్సందేవహంగా గొప్పు id. కానీ అది 
మాధ్రమే సరిపోదు. అనాటి పరిస్థితులలో ఏకరూప కరెన్సీ స్థానంలో ఏకైక యూనిట్‌ 
ప్రాతిపదికగా sot సాధారణ కరేన్సీ అవనరమైంది. ఏకరూప కరెన్సీ విధానంలో ప్రతి 
పెసిడెన్సీ తన సొంత ద్రవ్యం టంకశాలలో తప్ప, దాని భూభాగాలలో చట్టబద్ధ (ద్రవ్యం 
కాలేదు. ఈ మూడు (ప్రెసిడెన్సీల మధ్య విత్తస్వాతంత్రం కూడా ఉండి ఉన్నట్లయితే ఈ 
($5; స్వాతంత్ర్యం అంత హానికరం అయ్యుండేది కాదు. వాస్తవానికి, (ప్రతి |ప్రెసిడెన్సీకీ 

+ చూడండి 1817 అగస్టు 19 ఫోర్ట్‌ సెయింట్‌ జార్డ్‌ పబ్లిక్‌ కన్ఫట్టిషన్స్‌, ముఖ్యంగా ఆకొంటెంట్‌ 
జనరల్‌ లేఖ 

* మాడండి మద్రానుకు $08 డిస్పాచ్‌లు తేదీ, మార్చి 6, 1810జూలై 10, 1811 జూస్‌ 12, 1016. 

* అయితే దీని బరువు 190.895 నుంచి 204710 ట్రాయ్‌ గ్రెయిన్‌లకు “పెరిగింది. బెంగాల్‌ 
నిబంధన VI, 1833 

f 1818బెంగాల్‌ నిబంధన XV ప్రవేశిక. 

క ఈ మార్చును కూడా సిక్కారూపాయిని పండ్రెండింట పదకొండు వంతుల స్వచ్చమైన లోవానికి 
మార్చడానికి ఉద్దేశించి ఉండవచ్చు. 

మా, ది స్వాచ్‌ టు బెంగాల్‌, తేదీ మార్చి 11, 1829. 


^ 





ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణానికి 363 





ప్రత్యేక కోశ విధానం ఉన్నప్పటికీ తమ లోట్లకు అవి పరస్పరం ఆధారపడేవి. విటి మధ్య 
క్రమబద్ధమైన 'సరఫరా' విధానం ఉండేది. ఒక (ప్రెసిడెన్సీలో మిగులును మరొక ప్రెసిడెన్సీలో 
ఏర్పడ్డ లోటు తీర్చటానికి స్వీకరించేవారు. సాధారణ కరెన్సీ లేకపోవడం ఈ వనరుల 
నిర్వహీణ (resource operation) గణనీయంగా అవరోధం ఏర్పడింది. సాధారణ 
కరెన్సీ లేకపోవడం వల్ల సరఫరా నిర్వహణ విధానంలో రెండు రకాల ఇబ్బందులను 
ఎదుర్కొనవలసి వచ్చింది. ఇతర PAASO ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యంగా ఉపయోగించుకోలేక 
పోవడం వల్ల ప్రతి (ప్రెసిడెన్సీ వాణిజ్యానికి నష్టదాయకంగా, స్వయం సమృద్ధంగా 
ఉండాలనే రీతిలో నిర్వహణ నిల్వలను ఎక్కువగా చెలామణిలోకి కాకుండా నిలిపివేయవలని, 
వచ్చింది." అధిక నిల్వలను విధించిన వ్యవస్థ కూడా ఇతర (ప్రెసిడెన్సీల నుంచి అల్ప 
సామర్థ్యంతో కూడిన ఉపశమనాన్నే అందించింది. ఒక PHBS మరొక డైసిడెన్సీ 
కరెన్సరూపంలో ట్రాయ్‌ చేసిన కరెన్సీని వినియోగించడానికి ముందు డాన్ని అవసరార్థం 
ప్రెసిడెన్సీ కంన్సీలోకి తిరిగి రూపాందించవలసి వచ్చేది ఇట్టా తిరిగి నాణేలను ముద్రించడంలో 
నష్టం ఏర్పడటమే కాకుండా అట్లాంటి విధానం, వ్యాపారులకు అసౌకర్యంగానూ ప్రభుత్వానికి 
కలవరం కలిగించేది గానూ ఉండేది" 


అందువల్ల 1833 సంవత్సరం అంతమయ్యేనాటికి పరిస్థితి కింది విధంగా ఉంది. 
పైక రజత ప్రమాణంలో ఏకరూపకరెన్సీ ఉండాలని కోర్టు వాంఛిస్తూ ఉండగా భారతదేశంలోని 
అధికారులు ద్విలోహ ప్రమాణంతో సాధారణ కరెన్సీ ఉండాలని కోరుతున్నారు. ఈ భిన్న 
ధృక్పథాలతో సంబంధం లేకుండా, వాస్తవకరెన్సీ స్థితి, ఏ విధంగానూ చెప్పుకోదగ్గ మార్చు 
లేకుండా కొనసాగి ఉండవచ్చు. అయితే 1833 సంవత్సరంలో, భారతదేశంలోని మూడు 
ప్రెసిడెన్షియల్‌. ప్రభుత్వాల మార్పు గత పాలనాపరమైన సంబంధాల్లో ముఖ్యమైన 
రాజ్యాంగపరమైన మార్చు ఏర్పడింది. ఆ సంవత్సరంలో చేసిన ఒక పార్లమెంటు చట్టం 





* కలకత్తా మింట్‌ కమిటీకి 8 నవంబర్‌ 21, 1823 తేదీన అకొంకెంట్‌ - జనరల్‌ కాసిన లేఖలో:- 

"పేరా 32 నిల్వ మొత్తం కూడా తప్పనిసరిగా కరెన్సీ స్థితి మోద ఆధారపడి ఉండాలి. మ్రాను. 
బొంబాయి, ఫరూకాబాద్‌ రూపాయిలకు భిన్నమైన బరువూ సపాజ విలువలతో ముద్రించడానికి బదులు ఒకే 
ముద్ర కలిగిన ఒకే ప్రమాణ బరువు విలువలతో, రూపాందించినట్టయితే ఒక ప్రెసిడెన్సీలో ఉన్న మిగులు, 
టంకశాల ద్వారా కాకుండా నేరుగా మరొక పెసిడెన్సీలోని లోటును పూడ్చడానికి ఎల్లప్పుడూ లభ్యమవుతుంది 
'భారతదేశపునీల్వ కూడా మూడవ Daae బిబ్వాడాల కోసం TONS కరెన్సీ లభ్యతకు సరయిన 
'అనుహితంలో తగ్గవచ్చు" (బొంబాయి ఫైనాన్షియల్‌ ESEAS). ఫిబ్రవరి 25, 1824). 

+ ఈ విధానంలో చెడుగనీ బొంబాయిలో ఇప్పటికే ఎదుర్కోటమైంది. బెంగాల్‌ నుంచి వచ్చే 
సరఫరా నిర్వహణ కనుకూలంగా, 1819 ప్రమాణానికి చెందిన ఫదూకాబాద్‌ రూపాయిని బొంబాయి 
రూపాయితోసమానంగా తన భూభాగాల్లో చట్టబద్ధత రూపాయిని బొంబాయి రూపాయితో సమానంగా తన 
'భూభాగాల్లో చట్టబద్దంగా ప్రకటిస్తూ 1824 ఏప్రిల్‌ 9వ తేదీన బొంబాయి goo ఒక ప్రకటన జారీ 


'వేయవలన్‌ వచ్చంది. చూడు. బొంబాయి ఫైనాన్షియల్‌ కన్సట్టిపన్స్‌, తేదీ ఏప్రిల్‌ 14, 1824. 
1384 వల్‌ Vò: 08. 


364 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటిద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ద్వారా మొత్తం భారతదేశంలో శాసనాత్మక కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకరిస్తూ ఒక 
ఇంపీరియల్‌ పాలనావ్యవస్థను ఏర్పాటు చేయడమైంది. పాలనావ్యవస్థలో ఏర్పడిన ఈ 
మార్పు. అప్పటికి అమల్లో ఉన్న ద్రవ్యవ్యవస్థలో కూడా తప్పనిసరిగా మార్పుకు దారితీసింది. 
స్తానిక నాణేలను ఇంపీరియల్‌ నాణేలలోకి మార్చవలనీ వచ్చింది మరొక విధంగా చెప్పాలంయే 
ఈ మార్చు, కేవలం ఏకరూప కరెన్సీకి బదులుగా సమిష్టి (సాధారణ) కరన్సీ పట్ల మొగ్గు 
చూపంది. భారతదేశంలోని అధికారులు ఈ Solo తత్వాన్ని అర్ధం చేసుకోడంలో 
ఆలస్యం చేయలేదు. పార్లమెంటు ద్వారా ఏర్పాటయిన ఇంపీరియల్‌ ప్రభుత్వరి. అంతకుముందు 
బ్రిటిష్‌వారు. వ్యవహరించిన విధంగా మొగలుల దివానులను లేదా ఏజెంట్లుగా 
వ్యవహరించడానికి ఇష్టపడలేదు. పాలకులుగా లేని మొగలు చక్రవర్తుల పేరుతో నాణేలను 
జారీచేయడానికి ఇష్టవేడలేదు. ఆ ప్రభుత్వం, కుహనా వేషధారణ " విడిచిపెట్టి, మొత్తం 
భారతదేశానికి వర్తిరచే ఇంపీరియల్‌ నాణేలను తన పేరుతో జారీ చేయాలనే ఆతురతతో 
ఉంది. తదనుగుణంగా, ఈ విధానాన్ని అమలులో పెట్టడానికి వచ్చిన తొలి అవకాశాన్నే 
ఉపయోగించుకొంది. ఇంపీరియల్‌ ప్రభుత్వ చట్టం (1835 XVII ద్వారా భారతదేశం 
మొత్తానికి కైక చట్టబద్దద్రవ్యంగా నమిష్టి కరెన్సీని" ప్రవేశపెట్టడమైంది. అయితే ఇంపీరియల్‌ 
(ప్రభుత్వం మరింత్‌ ముందుకు వెళ్లింది. ఈ సమిష్టి కరెన్సీని కొర్టు చాలా తీవ్రంగా 
నీరసించింది కాబట్టి కోర్టుకు ఏదో రాయితీ ఇస్తున్నట్లు పెంపీరియెల్‌ ప్రభుత్వం, “ఈస్టిండియా 
కంపెనీకి చెందిన భూభాగాల్లో ఎక్కడా ఇకముందు బంగారునాణెం. చెల్లింపుకు నంబంధించిన 
చట్టబద్దదవ్యంగా ఉండదని శాసనం చేసింది” 


ఇంపీరియల్‌ ప్రభుత్వానికి అప్పుడు ఏర్పడిన అవసరం మొత్తం భారతదేశానికి ఒక 
సమిష్టి కరెన్సీ ఏర్పాటు చేయడానికి దారితీసిందనడాన్ని చాలా వరకూ ఊహించవచ్చు. 
కానీ చాలాకాలం కొనసాగించిన ద్విలోవా విధానాన్ని ఆ ప్రభుత్వం ఎందుకు రద్దుచేసిందో 
న్పష్టం కావడం లేదు. వాస్తవానికి, పూర్వం, ద్విలోవ విధానాన్ని రేద్దుచేయడానికి అధికారులు 
ఎట్లా వ్యతిరేకించారో, ఆ విధానానికి తోడ్పడే విధంగా కాక 'మరేవిధంగానూ దాన్ని 
గందేరగోతపరిచే రీతిలో చేసే సంస్కరణలకు అనుమతించకుండా. వారెంత జాగ్రత్త 
పడ్డారో ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకొంకే బంగారాన్నే ద్రవ్యచెలామణిలోంచి తొలగించే 
చట్టం నిబంధన అత్యోంతాశ్చర్యకరమవుతుంది. అయితే దీనికి సంబంధించి వ్యక్తమైన 
భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ భారత చరిత్రపుటల్లో ఈ కరెన్సీ చట్టం (1835 XVI) 
శాశ్వతంగా గుర్తుంచుకోదగింది. దీర్ణకాలం సాగిన, కఠినతరమైన ద్రవ్య సంస్కరణ విధానానికి 
ఆది చరమావస్థగా రూపొందింది" దేశం మొత్తం మాద పైక చట్టబద్ధద్రవ్యంగా సమిష్టి 
కరెన్సీగా 180 గ్రెయిన్‌ల ట్రాయ్‌ బరువూ 165 గ్రెయిన్‌ల స్వచ్యమైనే లోహమూ ఉన్న 
రూపాయితో ఈ చట్టం, భారతదేశానికి ఏకలోహ ప్రాతిపదికను ఏర్పరచింది. 





“చూ. భారత ప్రభుత్వానికి సంబంధించి తన స్మృతులతో టక్కర్‌ Cucker భావాలు (సంశయ 
(Kore), 1853, పుటలు 17-19): 
+చూ. వారి ఫైనాన్షియల్‌ డిస్పాచ్‌ సె, 9 తేదీ జూలై 27, 1836. 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ్రమాణాకి 365 





బ్రిటిష్‌ ఇండియా శాసననిర్మాణంలోని ఏ భాగమూ ఆ తరువాతి సంవత్సరంలో 
ఈ 1835XVII చట్టం శేశెత్తించినంత అసంతృప్రిని రేకెత్తించలెదు. ఈ చట్టం est 
విధానాన్ని తొలగించీడం వరకూ దీన్ని సమదృష్టిలోనే చూడటం జరిగింది అయితే దీని 
విమర్శకులందరికి ఈ చట్టం ప్రాధమికంగా ఏకలోవా విధానం ద్యారా ద్విలోవ విధానానికి 
పత్యమ్నాయం కల్పిస్తున్నేదనే విషయం తెలియదు" ఈ చట్టం, స్వర్లప్రమాణ స్థానంలో 
ossa: EL ట్రం, SIFE n 
రజతప్రమాణాన్ని నిలుపుతూ ఉందనే దీనికి సంబంధించిన సాధారణ అభిప్రాయం ఉండేది. 
కానీ వాస్తవం ఏమిటో అందరికీ తెలిసినప్పటికీ ఆ కారణం వల్ల ఈ చర్యపట్ల ఏదయినా 
శత్రుత్వ వైఖరి సమర్థనీయం కాదు. ఎందుకంశే, భారతదేశం గనక తన age 
విధానాన్ని నిలుపుకొని డీన్నట్లయితే, వంతొమ్మిదో శతాబ్దం మధ్యభాగంలో కాలిఫోర్నియాలోనూ 
ఆస్టేలియాలోనూ జరిగిన బంగారు ఆవిష్కరణల వల్ల భారతదేశంలో పర్యవసానాలు ఎలా 
ఉండేవో? వెండితో పోలిస్తే బంగారు ఉత్పత్తిలో ఏర్పడిన ఈ పెరుగుదల, 1850 
సంవత్సరం తరువాత ఈ రెండు లోహాల టంకశాల, మార్కెట్‌ aii ఎట్లా వ్యత్యాసానికి 
దారితీసిందో అందరికీ తెలుసు. వెండికి సంబంధించిన అల్ప మూల్యాంకనం, eo 
ఎక్కువగా లేకపొయినప్పటికి, చిన్న చిన్న నాణేలలో సవా వెండి కరెన్సీ మొత్తం అతివేగంగా 
చెలామణి లోంచి అదృశ్యమవుతున్న తీవ్రమైన పరిస్థితిని ద్విలోహ దేశాలు ఎదుర్కొనేంత 
గొప్పగా ఉంది. యునైటెడ్‌ స్టేట్స్‌, * 1853 శాసనం ద్వారా చిన్న చిన్న వెండి నాణేలను 
చెలామణిలో ఉంచడానికి వాటి బంగారు విలువ కంటు తక్కువగా ఉంచేంతగా, డాలర్‌ 
- a» - డాలర్స్‌ వాటి ప్రమాణాన్ని తగ్గించడానికి అంగీకరించింది. ఇచ్చి పుచ్చుకునే 
చట్టబద్ధ (Sío'& (ఫ్రెంచి ద్విలోహ నమూసా ప్రాతిపదిక మోద ఏకరూప కరెన్సీ ఉన్న 

TET S82 దైస్వామ. ఇండియన్‌ ఇన్స్‌. మద్రాను, 1915. 

seas mos eph ఆఫ్‌ ఘైమెటోలిజమ్‌. న్యూయార్క్‌. 1886, పుటలు 7983. 

+ ఫ్రాన్సు సాంస్కృతిక ప్రభావం, లాటిన్‌ మూలమైన ఇతర దేశాలలో (ఫ్రెంచి ద్రవ్య విధానాన్ని 
ంబించీడానీడీ దారితీసింది. 1831లో బెల్జియం రాజకీయ స్వాతంత్ర్యం పొందడంతో ఆ దేశ (దవే 
ipse మార్చు వచ్చింది. 1822 శానవం ద్వారా. ద్రవ్యవిధానం విషయంలో బెల్జియం. Qui 
ఉపగ్రిహంగా రూపొందింది. ఆ శాసనం ప్రకారం. బెల్జియం. పూర్తిగా ఫ్రాన్సు 'ద్రవ్యవ్యవస్థనే అనుసరించింది. 
ప్త 200 poo poo బంగదనానలటు 9 fobo (eb mariot Bewos 
Seng అధికారాన్ని చ్చేంత దూరం వెళ్లింది. స్వీట్లర్లాండులో. 1848 రాజ్యాంగం 36వ అనుచ్చేరం ETEA 
pos అధికారా్న ఫెడరల్‌ ప్రభుత్వానికి అప్పగించింది. 1850 మే T శాసనం ద్వారా స్విట్టర్సాండకు 
పదమ conos eiie t (్రైందివ్యవసకు సన్నిహితంగా మ నేం 
ఏది వండిసాటీలకు, స్విట్లాండ్‌లో రుణాల చెల్తింపుకు అనువయిన మూల్యంగా చట్టబర్గహామా అవ్వవచ్చున 
“న ప్రకటించింది. ఏకీకరణకు పూర్వం, వివిధి ఇటాలియన్‌ దేశాల్లో ఒక్కదానేకీ fos కరెన్సీ లేదు. 
అయితే. ఏకీకరణ తరువాత నాణేల పద్ధతిలో ఏకరూపత ఉండాలనే కోరిక వల్ల, పాత వ్యవస్థల్లో ఒకదాన్ని 
వస్నిళవడమూ దేశమొత్తానికి స్పష్టంగా ఒక కొత్త విధానాన్ని అవలంబించడమా అనే సమస్త తలెత్తింది. 
ఎప్ప zac quen eoon Sarat eroas మనస్సుల స్రాన్స్‌పట్ట 
serás euis p నిలిచిపోయింది. ఇటలీకి (uoo ద్రవ్యవ్యవన్షను అవలంబించడం Še ప్రయోజనం 

కు తుందని భావిరచడమైంది. అదృష్టవశాత్తు. సర్గీనియా అప్పటికి (ఫెంచివ్యవస్థను అవేలంబించింది. 
Wes ores se ira dudo nèn Soosaare. 5 (ఇసు Mindy Sabana 
ప్రాన్స్‌ బెట్టేయం, న్వట్లరాండుల నాణోలకు చట్టబద్ధ అధికారాన్ని కల్చించడమైంది. చూ. హెచ్‌డి. 265. 


హిస్టరీ ఆఫ్‌ ది లాటిన్‌ మౌనెటరీ యూనియన్‌, OFA, 1910 పుటలు 15,27, 36, 37. 

















366 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ome. సంపుటం -0 





ఫ్రాన్స్‌. బెల్జియం. Aamos. ఇటలీ దేశాలు కూడా అదే విధమైన ఇబ్బందులు 
ఎదుర్కొన్నాయి. తమ వెండి కరెన్సీని ముఖ్యంగా చిన్న చిన్న చిల్లర నాణేలను రక్షించుకోడానికి, 
(పతిదేశం " విషయంలో నూతన వేర్పాటువాదం, ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి ద్రవ్య 
సామరస్యాన్ని భంగపరుస్తుందేమో అన్న భయంతో, ఆ దేశాలు తప్పనిసరిగా 1865 
నవంబర్‌ 285 తేదీన ఒక సదస్సులో సమావేశమయ్యాయి. ఈ దేశాలన్నిటినీ ఉమ్మడిగా 
లాటిన్‌ యూనియన్‌గా పిలవడమైంది. ఈ సదస్సులో, 2 ప్రాంకులనూ 1 ఫ్రాంకునూ 50 
'సెంటైమ్‌లనూ 2. సెంపైమ్‌లనూ చెలామణిలో ఉంచడానికి గానూ వాటిని 900/100 
వ్వచ్చతనుంచి 836/1000 న్వచ్చతకు తగ్గించాలనీ వాటిని అనువంశిక నాణేలు*గా చేయాలనీ 
పార్టీలను కోరడమైంది. బంగారం, వెండి సాపేక్ష విలువలో ఏర్పడిన ఈ గందరగోళం 
ఫలీతంగా భారతప్రభుత్వం కూడా ఇబ్బందిలోపడ్డ మాట వాస్తవమే కానీ ఈ ఇబ్బంది ఆ 
ప్రభుత్వం అనుసరించిన అవివేకమైన చర్య * ఫలితమే. 1895 కరెన్సీ శాననం, బంగారు. 
నాణేలను స్వేచ్చగా ముద్రించే టంకశాలలను మూసేయలేదు. బహుశా బంగారు నాణేల 
ముద్రణ మోద విధించే టంకసుంకం, ప్రభుత్వానికి మంచి ఆదాయవనరుగా ఉండటమే 
దీనికి కారణం కావచ్చు. ఈ ఆదాయవనరును వదులుకోడానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. 
అయితే బంగారం చట్టబద్ధద్రవ్యం కాదు కాబట్టి నాణేల ముద్రణకు టంకశాలలో బంగారం 
రావడం నిలిచిపోయింది. దేంతో టంకనుంకం 'నుంచి వచ్చే ప్రభుత్వాదాయం పడిపోయింది. 
ఈ ఆదాయ నష్టాన్ని తప్పించుకోడానికి ప్రభుత్వం బంగారునాణేల ముద్రణను ప్రోత్సహించడం 
ప్రారంభించింది. మొట్టమొదటగా ప్రభుత్వం 1837లో టంకసుంకాన్ని *2 శాతం నుంచి 
1 శాతానికి తగ్గించిందీ. అయితే ఈ చర్యకూడా టంకశాలకు బంగారం తీసుకొచ్చేంతగా 
ప్రజలను (పేరేపించలేదు. ఫలితంగా టంకసుంకం నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచడంలో 
ప్రభుత్వం విఫలమైంది. అదే దిశలో తదుపరిచర్యగా ప్రభుత్వం ఒక ప్రకటనను జారీ 
చేసింది. 1841 జనవరి 13వ తేదీన జారీ అయిన ఈ (ప్రకటన, 15 వెండి నాణేలకు 1 
బంగారు మొవార్‌ Sp బంగారు నాణేలను స్వీకరించే అధికారాన్ని ప్రభుత్వ కోశాధివతులకు. 
ఇచ్చింది. ఈ ప్రకటన నిర్ణయించిన రేటులో బంగారంకు అల్ప - మూల్యాంకనం *చేయడమైంది 
కాబట్టి కొంతకాలం బంగారాన్ని స్వీకరించడం జరగలేదు. అయితే అస్ట్రేలియా, కాలిఫోర్నియా. 
బంగౌరం ఆవిష్కరణలు పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి. రూ. 15లతో ec) - 





= తన చిన్న నాణేన్ని చెలామణిలో ఉంచడానికి వాటాలో వెండి omi) తగ్గించిన మొదటి దేశం 
న్విట్టర్థాండు. అయితే న్వచ్చత తగ్గిన ఈ స్విస్‌ నాణేలు దేశసరిహద్దులు రాటాయి. లాటిన్‌ మూలమైన 
ఇతరదేశాల్లో కూడా ఇవ చేట్టబద్ధవేన SRS కాబట్టి అవే పేర్లలో ఉన్నప్పటికి అధికారజ్ఞత ఎలువ ఉన్న 
u దేశాల వెలువయిన నాణేలను 'చెలామణిలోంది తోలగించడం ప్రారంభించాయి. దీని ఫర్‌తంగా ఫ్రాన్స్‌లో 
(1864 ఏప్రిల్‌ 14) ఒక OP వెలుగులోకి వచ్చింది ఈ AP సంబంధిత లాటిన్‌ దేశాల విషయంలో 
చట్టబద్ధ అధికారాన్ని సంయుక్త కార్యాచరణ స్థాయికి తగ్గించింది. 

* లాటిన్‌ యూనియన్‌కు సంబంధించేన మరిన్ని వివరాలలో చూడడి cS. pp.oi పు.146-9. 

# రిటర్న్‌, ఈస్ట్‌ - ఇండియా (కాయినేజి) 254- 1860. 





ద్వంద్వ ప్రమాణం నుంచి రజత (ప్రమాణాకి 367 
వం యనే దద mn టు 
మూల్యాంకనమైన బంగారు మొహర్‌ అధిక మూల్యాంకనంగా రూపొందింది. ఒక సమయంలో 
బంగారును గ్రహించడం పట్ల ఉత్సాహం చూపిన ప్రభుత్వం ఇప్పుడు దాని రాకను చూసి 
భయపడటం ప్రారంభించింది. బరిగారం చట్టబద్దద్రవ్యం కాదని ప్రకటించడం ద్వారా 
ప్రభుత్వం ఒక చర్యాక్రమాన్ని అవలంబించింది "అయితే ప్రభుత్వ డిమాండ్ల పరిసమాప్తి కోసం 
బంగారాన్ని స్వీకరించడం చేపట్టింది. ఏమాత్రం ఉపయోగం లేని సోధారణంగా దాని 
విలువకు మించి చెల్లించే నాణేంతో ప్రభుత్వం స్వయంగా ప్రతికూల పరిస్థితిలో పడిపోయింది. 
తన పరిస్థితిని అర్థం చేసుకొన్నమోదట, పెంచిన 

నాణేల ముద్రణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే అన్ని ఆలోచనలనూ ప్రభుత్వం 
ప్రక్కకు పెట్టి 1841 నాటి ప్రకటనను ఉపసంపరిస్తూ 1852 డిసెంబర్‌ 25వ తేదీన 
మరొక ప్రకటన జారీ చేసింది. బంగారానికి గల పాక్షిక చట్టబద్ధ అధికారాన్ని రద్దుచేయడం 
కంట దాన్ని సాధారణ చట్టబద్ధద్రవ్యంగా చేయడంద్వారా € కలవర పరిస్థితి నుంచి 
తప్పించుకోవడం మంచిదయ్యేది కాదా అనేది వేరేవిషయం. అయితే e మేరకు, తమ 
కరెన్సీ రజితభాగాన్ని సంరక్షించుకోడానికి ద్విలోవహ దేశాలు ఎదుర్కొన్న కష్టాలనూ పరీక్షలనూ 
భారతదేశం తప్పించుకొంది. ద్విలోవావిధానాన్ని రద్దుచేయడం ఏవిధంగానూ చిన్నలాభమేమో 
కాదు. ఈ చర్య, అప్పటికి కనిపించకపోయినప్పటికి భవిష్యత్తులో వెంటనే రాబోయే 
మార్పులకు దేశాన్ని సన్నద్ధం చేసింది. 


అందువల్ల భారతదేశంలో 1835 చట్టం ద్వారా సాధించిన ద్విలోహవిధానం రద్దును 
అభిశంసనకు ఆధారం చేయకూడదు. అయితే ద్విలోహవిధాన నిరసన wot రజత ఏక 
లోహ విధానానికి సమర్థనీయం కాదనేది బవారంగ చర్చనీయాంశమే. ఏక లోహ విధానమే 
ఉండాలను కొన్నట్లయికే న్వర్ల ఏకలోవ విధానమే మంచిదయ్యేది. వాస్తవానికి, ఏకలోహ 
విధానాన్ని సమర్థించే "లార్డ్‌" లివర్‌పూల్‌: ఆప్పుడు ఇంగ్లాండులో ఉన్న ఇదే విధమైన 
కరెన్సీ ఇబ్బందుల్లో స్వర్ణ ఏకలోవ విధానాన్ని నిర్ణయించడాన్ని జ్ఞాపకం చేసుకొంటే 
రజత్‌ ఏకలోహ juo పట్ల మొగ్గు చూపడం అంత తక్కువ విషమ విషయమేమో 
m. ఈ లివర్‌పూల్‌ సిద్దాంతాలనే s. భారతదేశానికి వర్తింపజేయాలని ప్రయత్నించింది. 
ప్రత్యేకవిషయంలో కోర్టు తమ మార్గదర్శుకుడి నుంచి వేరయి, సహజంగానే ' వ్యతిరేక 
వ్యాఖ్యానానికి (పేరేపించడమైంది'. లార్డ్‌ లివర్‌పూల్‌ ' గోల్డ్‌ బగ్‌ ' (బంగారు నల్లి కాదు. 
కోర్టు ' సిల్వర్‌ మెన్‌ ' (వెండి మనిషితో కూడిందీ కాదు కాబట్టి మొదట్లోనే దురుద్దేశాలను 
అంటగట్టడం నిరాధారమవుతుంది. నిజానికి వారిలో ఎవ్వరూ బంగారు, వెండి, వీటిలో 
ఏది మరచి విలువ ప్రమాణమనే విషయాన్ని గురించి పరిశిలించలేదు. ఈ విషయానికి 
సంబంధించి, ఆ కాలంలోని అభిప్రాయం ప్రకారం, లార్జ్‌ లివర్‌పూల్‌ ఎంపిక కంక కోర్టు 





* The autheor of A Treatise on the coinage o! the per 1m was anticipated by Sir John 
Bhore, the Governor of Bengal, in his Minuta, Op Cit, para 65 


dro హెచ్‌ ఎం. కన్నింగ్‌ ఇండియన్‌ కరెన్సీ, 1898 (Pass in), ఎస్‌.ఐ. దొరైస్వామి. ౦.01, 
Pasa ion 


368 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - వ్రసంగాలు. సంపుటం -8 





ఎంపికే నిస్సందేహంగా ఉత్తమమైంది. లాకే, హారిస్‌, పెట్టి లాంటి సిద్ధాంతకర్తలే కాకుండా 
విశ్వవ్యాప్తమైన ఆచరణ కూడా వెండిని విలువప్రమాణింగా గ్రహిరిచడం పట్ల మొగ్గు 
చూపుతున్నది. 1816లో ఇంగ్లాండు స్వర్ణ ప్రాతిపదిక మాద ఉందనేది నిస్సందేహం. 
అయితే, ప్వేచ్చగా వెండి నాణేలను ముద్రించకుండా ఇంగ్లీము టంకశాలను మూసేయడమనే 
విషయాన్ని రాయల్‌ ప్రకటనకే * వదిలిపెట్టడపైంది. ఈ ప్రకటనను ఎప్పుడూ జారీచేయలేదనేది 
వాస్తవం. అందువల్ల, ఆనాటి ఆంగ్లేయులు, ప్రమాణ సమస్యను పరిష్కారమైన అంశంగా. 
పరిగణించారని భావించకూడదు. స్వేర్ణప్రమాణం, ఇంగ్లీషు కరెన్సీ సజావుగా పనిచేయడానికి 
వీల్లేని చాలా సంకుచితమైన ప్రాతిపదికను సమకూర్చిందేని 1825 సంక్షోభం వల్ల వ్యక్తమైంది. 
అనాటి నిపుణుల అభిప్రాయం"లో, ఇంగ్లాండు వాణిజ్య ఆధిపత్యానికి దూరంగా ఉన్న 
న్వర్ణప్రమాణం, ఎక్కువగా రబతప్రమాణాన్ని అనుకరిస్తున్న ఇతర (ప్రపంచం నుంచి 
ఇంగ్లాండును వేరుచేయడంవల్ల ఇంగ్లాండ్‌. భవితవ్యానికి పెద్ద అవరోధమైంది. ఆనాటి 
ఆంగ్ల రాజకీయవేత్తలు సైతం స్వర్గప్రమాణంపట్ల మొగ్గుచూపాలని నిర్ణయించలేదు. 1826లో 
వాస్‌కిన్యన్‌, పూర్తి చట్టబద్ధమైన వెండి నర్షిఫికేట్లను ప్రభుత్వం జారీచేయాలని ప్రతిపాదించాడు" 
ఆ తరువాత 1844 వరకూ కూడా (ప్రమాణ సమస్య పరిష్కారానికి దూరంగానే ఉంది. 
ఎందుకంకే కాబినెట్‌కు సమర్పించిన తన మెమొరాండరీలో పీల్‌ (Peel), ఏ విధమైన 
పక్షపాతం లేదా అవకాశం లేకుండా రజత లేదా ద్విలోహ ప్రమాణానికి అనుకూలంగా 
స్వర్ణప్రమాణాన్ని రద్దుచేసే అవకాశం గురించి చర్చించినట్లు మనం గమనిస్తాం. ప్రభుత్వ 
కోశ సంబంధమైన పృథక్కరణానికి నంబంధించిన కష్టాలు, ప్రమాణం మార్చును బలవంతం 
చేసేటంత అసాధ్యమైనవి కావనేది స్పష్టం అయితే. మొత్తం జారీలలో నాలుగోవంతు 
వరకూ వెండిని ప్రతిగా నోట్లను జారీచేయడాన్ని అనుమతించే, 1844 బాంకు చార్జర్‌ 
చట్టంలోని భాగంగా హస్కిస్వన్‌ ప్రణాళికను పొందుపరుస్తూ తన ప్రసిద్ధమైన షరతును 
ప్రవేశపెట్టి తప్పనిసరి పరిస్థితిని పీల్‌ (౧౭21కు కల్పించినంత MAB? వాస్తవానికి 
వెండి స్థేరత్వం పట్ల విశ్వవ్యాప్తంగా వ్యాసం అధికంగా ఉంది. హాలండ్‌ 1847లో 
ఆచరణాత్మకంగా sé 'వకలోహ విధానంో నుంచి రజత ఏకలోహ విధానానికి మారింది. 
వాలండ్‌ రాజనీతిజ్ఞల కింది విధంగా భావించడమే ఈ మార్పుకు కారణం. 





“చూ. దానా వోర్డోస్‌, ది సిల్వర్‌ పాండ్‌ 1967, పు 161 

+చూ. నాణేల కమిటి ముందు ఎ. బేరింగ్‌ సాక్ష్యం 11828/ 11.06. Return 31 at 1830. 

+ చూ. హన్‌కిన్ఫన్‌ మంత్రివర్గానికి సమర్పించిన మెమోరాండం. గీబ్స్‌ ముద్రణ ఎ కొలొకి ef 
$94) (1694), అనుబంధం. పే X Vil 

Sm. vodi, హిస్టరీ అఫ్‌ ది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌. అనుబంధం I 

అమల్లో లేని పరకు అసలు ప్రయోజనం కోసం చూడండి. బాంకు చార్జర్‌ చట్టం మాద 1844, 
ము 29వ తేదీన పీల్‌ ప్రనంగం, హన్‌సార్ట్‌ నం. DON. పుటలు 1343, 

S$ సిద్ధాంతరీత్యా హాలండ్‌ 1816లో ద్విలోహ విధానాన్ని అనుసరించింది. అయితే 18 16.879 
గా ఉన్న చట్టబద్దనిష్పత్తి. హాలండ్‌లో బంగారంను చవకలో చెలామణి మార్కుగా చేసే; ల స్థాయిలో 
వెండిని అల్పమోల్యాంకనం చేసింది. 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత pirat 369 





“స్వర్ణప్రమాణాన్ని అవలంబించిన తరువాత చాలా తక్కువగానూ మరేదేశంలోనూ 
లేనంత తీవ్రంగానూ ప్రజాకర్ణణల పద్ధతుల్లో ఇంగ్లాండు ద్రవ్యవ్యవస్థను పోలిన ద్రవ్య 
వ్యవస్థ ఉండటం హాలెండ్‌ వాణిబ్య, DOTA ప్రయోజనాలకు భంగరరమని రుజువైంది. 
ఈ ద్రవ్య వ్యవస్థకు హానికరమైన (ప్రభావాలు ఇంగ్లాండులో కంటె వాలెండులో చాలా 
తక్కువగా ఉన్నాయి. రజత ప్రమాణాన్ని అవలంబించడం వల్ల అట్లాంటి (fimo 
కాలరలో తన ద్రవ్యాన్ని పాలించడంద్వారా హాలెండ్‌ అంతర్గత వర్తకాన్ని అస్తవ్యస్తం 
చేయకుండా ఇంగ్లాండును అడ్డుకోవచ్చు. "వాలెండులో ప్రారంభం కాని, వాలెండు బాధ్యత 
వహించజాలని అరేష్టాల నుంచి హాలెండుకు రక్షణ కల్పించవచ్చు” 


తమ ప్రమాణలోవాన్ని ఎంపిక చేసుకోవడంలో కోర్టుగానీ లివర్‌పూల్‌ గానీ స్థిరత్వాన్ని 
ఆధారంగా గ్రహించలేదు. ఆ విధంగా (గ్రహించి ఉన్నట్టయితే వీరిరువురూ కూడా వెండినే 
ఎంపిక చేసుకొనేవారు. ఈ రెండు పార్టీల ఎంపికలో ఉన్న తేడా కేవలం బాహ్యమైనదే. 
వాస్తవానికి లివర్‌పూల్‌ను భీదించడంలో కోర్టుకు దురుద్దేశాలేమా లేవు ప్రమాణలోవం 
ఎంపికలో స్థిరత్వం కాక, ప్రజాభిమానం అనేది నిర్ణాయక అంశంగా ఉండాలనే ప్రాథమిక 
ప్రతిపాదనను రెండు పార్టీలూ అంగీకరించాయి. వీరి విభేదాల ఒప్పందం నుంచి తార్కికంగా 
కొనసాగాయి. ఎందుకంటే, కరెన్సీ కూర్పును పోషించిన మోదట, అంగ్లాండులో ఇది 
ఎక్కువగా బంగారంతో కూడి ఉందనీ భారతదేశంలో ఇది ఎక్కువగా వెండితో కూడి 
ఉందనీ కనుగొనడమైంది. వీటి సమిష్టి ఆధారాంశాలను పరిశీలిస్తే లార్డ్‌ లివర్‌పూల్‌ 
ఇంగ్లాండుకు బంగారాన్ని ఎందుకు ఎన్నుకొన్నాడో అలాగే కోర్టు భారతదేశానికి ఎందుకు 
వెండిని ఎందుకు ఎన్నుకొందో తెలుసుకోడం సులభం. వాస్తవమైన కరెన్సీ కూర్చు 
ప్రజాభిమానానికి సాక్ష్యమా అనే విషయాన్ని కోర్టు, లివర్‌పూల్‌ నిర్ధారించిన విధంగా అంతే 
పిడివాదంలో నిర్ధారించకూడదు. అంగ్లాండుకు సంబంధించినంత వరకూ లార్డ్‌లివర్‌పూల్‌. 
వ్యాఖ్యానాన్ని గొప్ప ఆర్థికవేత్రయిన డేవిడ్‌ రికార్డో సవాలు చేశాడు. "హై ప్రెస్‌ ఆఫ్‌ 
బులియన్‌ ' అనే తన రచనలో రికార్డో కింది విధంగా రాశాడు 

"లార్డ్‌ లివర్‌పూల్‌ చూపిన వివిధ కారణాల వల్ల, బంగారునాణెం ఒక శతాబ్దం 
పాటు ప్రధాన విలువ కొలమానంగా ఉందనే విషయం వివాదరహితంగా రుజువైనట్టు 
తోస్తుంది. అయితే దీనికి, టంకశాల అనుపాతాలకు చెందిన తప్పుడు నిర్భారణే కారణమై 
ఉంటుందని నేను భావిస్తాను. బంగారానికి అత్యధిక విలువ కట్టడమైంది; అందువల్ల ఏ 
వెండీ, తన ప్రమాణభారంతో చెలామణిలో నిలవలేదు; కొత్తనిబంధన అమల్లోకి వచ్చినట్లయితే 
వెండికి అత్యధిక విలువకట్టడం జరుగుతుంది. .... అప్పుడు బంగారం అదృశ్యమౌతుంది. 
వెండి ప్రమాణద్రవ్యమౌతుంది."ో 








7 1876 యు.ఎస్‌సిల్వర్‌ కమాపన్‌ నివేదిక, వు ee. 
+ వర్క్స్‌ వు 271 


౩70 డాక్టర్‌ బాజాసాహెట్‌ అంబేద్కర్‌ iiie - ప్రసంగాలు, సంపుటం -6 





అంతే కాకుండా, ప్రజాభిమానం" కంటె టంకశాల అనుపాతాలే భారతదేశంలో 
వెండి ప్రాబల్యానికి బాధ్యతవహించి ఉండే అవకాశం ఉంది 


కోర్టు, న్వర్గ ఏక లోవ విధానాన్ని అనుసరించడానికి ప్రజాభిమానంతోపాటు మరేదైనా 
నిర్ణయ (ప్రమాణం దారితీసిందా అనేది వివాదాస్పదమైన సమస్య. చట్టం ఆమోదం 
పొందినప్పుడు మంచి మద్ధతు పొందిన రజత ఏకలోవా విధానం, ఆతరువాత దేశావనరాలకు 
సరిపోదని రుజువైందని చెప్పడం సరిపోతుంది. దాదాపు ఇదే సమయంలోనే భారత 
ప్రజల ఆర్థికవ్యవస్థలో గొప్పు మార్పులు చోటుచేనుకొంటున్నాయి. అట్లాంటి మార్పుల్లో 
వస్తు ఆర్థికవ్యవస్థ నుంచి నగదు ఆర్థికవ్యవస్థకు మారడం అనేది ఒకటి. ఈ రూపాంతరీకరణుకు 
గల ప్రధానకారణాల్లో బ్రిటిష్‌ రెవిన్యూ, ఆర్థికవ్యవస్థకు ప్రధమ స్థానం అవ్వవలసి ఉంటుంది. 
భారతసమాజాన్ని నగదు సంపర్కానికి బదిలీచేయడంలో ఈ వ్యవన్థ ప్రభావాల వాన్తవమైనప్పటికీ 
వాటిని తగురీతిలో గుర్తించడం జరగలేదు. * స్థానిక పాలకుల పాలనలో చెల్లింపులలో 
అధికభాగం వస్తురూపంలో జరిగేవి. Gor 'సైనీకబలమూ, వారికి చెల్లించే వేతనాలూ. 
భూస్వాములు సమకూర్చేవారు. ఈ భూస్వాముల సైనిక దళాలను, ఆ దళాలున్న జిల్లాలు 
సమకూర్చే ధాన్య, గ్రాసం, ఇతర సరఫరోలతో పోషించడం జరిగేది. పంశపారంపర్యమైన 
కెవిన్యూ పోలీసు అధికారులకు సాధారణంగా ఉద్యోగావధిమిద భూమి గ్రాంట్ల ద్వారా 
చెల్లించడం జరిగేది. వ్యవసాయ కూలీలకూ కార్మికులమూ ధాన్యం రూపంలో వేతనాలు 
చెల్లించేవారు. తన అధికారులలో ఎక్కుమందికి వస్తురూపంలో వేతనాలు చెల్లిస్తున్న 
ప్రభుత్వం, తన పన్నులలో చాలా తక్కువ భాగాన్ని నగదు రూపంలో వసూలుచేసేది. ఈ 
అనాగరక రెవిన్యూ, కోశ విధానంలో బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన నూతన కల్పనలు అత్యంత 
సాధారణ స్వభావంతో ఉన్నాయి. సంస్థానం తరువాత సంస్థానం బ్రిటిష్‌ పాలనలోకి 
వస్తున్న కొద్దీ బ్రిటిష్‌ వారు తీసుకొన్న మొదటి చర్య Dot, భూస్వాముల maro 
“సైన్యానికి బదులుగా క్రమబద్ధమైన, సుశిక్షితులైన స్థాయీ “సైన్యాన్ని ఏర్పాటుచేసి, వివిధ 
సైనిక శేంద్రాల్లో ఉంచి, వారికి నగదురూపంలో వేతనాలు చెల్లించడం సైనిక వ్యవస్థలో 





* శ్రి డాడ్వెల్‌, తన వ్యాసంలో వెండిపట్ల ప్రజలకు గల నవాజాభిమానం వల్లనే దక్షిణ భారతదేశంలో 
'బంగారంకు ప్రత్యమ్నాయంగా వేండిని ఎంపికచేసుకోడమైందని పేర్కొన్నాడు. దొరైస్వామి లాంటి రచయితల 
వాదనలను ఎరుర్కోడం పట్ట అతనెంత ఉత్సుకత చూపాడంకే తాను చూపిన అరశాలే తన సిద్దాంతాన్ని 
వ్యతిరేకిస్తన్నాయన గ్రహంచేడంలో విఫలమయ్యాడు. 
E కలకత్తా రాష్ట్రంలో 255. వోరినన్‌ అంచనా rdo. 1860 నుంచి 1835 వరకూ భారతదేశంలోని 
మొత్తం నాణేల ముద్రణ 
బంగారం... c c 8,845000 బెన్సులు 
వెండి 381250000 T% 
గమనిక. వెండి విషయంలో రూపాయిలను పోలికకు వీలుగా బెన్సుల్లోకి మార్చడమైంది. 
" * చూడండి వ్యాసం: "ది సిల్వర్‌ EYS యాజ్‌ Omg) ఇండియా" బాంటే క్వార్టీ రివ్యూ. 
XA 








ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణాకి an 





మాదిరిగానే సివిల్‌ ఉద్యోగాల్లో కూడా, ఇంతకు ముందు వస్తురూపంలో పరిలబ్ధులూ 
ఇతర పరోక్ష ప్రయోజనాలూ పొందే పూర్వపు రెవిన్యూ, పోలీను అధికారులూ వారి 
అనుచరుల స్థానంలో విస్తృతమైన సిబ్బందితో పాటు రెవిన్యూ కలెక్టర్‌లనూ మేజిస్ట్రేట్‌లనూ 
నియమించి, వారికి చెలామణిలో ఉన్న నాణేల రూపంలో చెల్లించే పద్దతిని ప్రవేశపెట్టడమైంది. 
“సైన్యం, పోలీసు, ఇతర అధికారులూ చేసే చెల్లింపులు మాత్రమే బ్రిటిష్‌ ప్రభుత్వం (ద్రవ్య 
ప్రాతిపదికమిద ఉంచిన ఏకైక చెల్లింపులు కారు. ఈ చెల్లింపులతో పాటు “హోమ్‌ ఛార్జీలు" 
ప్రభుత్వ రుణం మాద sgo వంటి దయ ప్రభుత్వాలలో ఏ మాత్రం పరిచయం లేని 
ఇతర రకాల చెల్లింపులుండేవి. వీటన్నిటినీ నగదు. ప్రాతిపదికమాదనే నిర్వహించడం 
జరిగేది. ప్రభుత్వం నగదులో చెల్లించడం చేపట్టింది కాబట్టి తవ్పనినరిగా తన పన్నులన్నిటినీ 
నగదుతోనే వసూలుచేయడం ప్రారంభించింది. ప్రతిపొరుడూ నగదులోనే చెల్లించవలసి 
రావడం వల్ల తాను కూడా నగదు తప్ప మరేదీ తీసుకోకూడదని నిర్ణయించుకొన్నాడు. ఆ 
విధంగా మొత్తం వసూలు స్వరూపంలో సంపూర్ణమైన రూపాంతరీకరణం సర్దుకుంది. 


ఈ కాలంలో భారత ప్రజల ఆర్థికవ్యవస్థలో చోటు చేసుకొన్న మరొక ముఖ్యమైన 
మార్పు ఏమంకే వర్తకం అపరిమితంగా పెరగడం. చాలాకాలం వరకూ బ్రిటిష్‌ టారిఫ్‌ 
విధానమూ నౌకాయాన నియమాలూ భారతదేశ వర్తకానికి అవరోధంగా ఉన్నాయి. తన 
నూలు, ఇతర ఉత్పత్తులని దాదాపు నామమాత్రమైన (2 1/2 శాతం) నుంకాలతో స్వీకరించమని 
ఇంగ్లాండు, భారతదెశాన్ని బలవంతం చేసేది. అదే సమయంలో 50 నుంచి 500 శాతం 
వరకూ నిషేధనుంకాలను విధించడం ద్వారా తన భూభాగాల్లో తన వస్తువులతో పోటిపడే 
భారతీయ వస్తువుల ప్రవేశాన్ని అంగ్లాండు నిషేదించింది. భారతదేశం పట్ట ఇంగ్లాండు ఒక 
విధమైన అన్యోన్యం చూపకపోవడమే కాదు తన వస్తువులతో పోటీపడే భారతీయ వస్తువుల 
విషయంలో తన వలసల పట్ల పక్షపాతం కూడా వహించింది. ఈ విధమైన అనుచిత 
ఆదరణకు వ్యతిరేకంగా గొప్ప ఆందోళన సాగింది. చివరకి సంస్కరించిన 1842 టారిఫ్‌ 
విధించడం ద్వారా తక్కువ సుంకాలకు భారతదేశ ఉత్పత్తులను నర్‌ రాబర్ట్‌ పీల్‌ 
అంగీకరించాడు. నౌకాయాన నియమాలరద్దు కూడా భారతీయ వాణిజ్య విస్తరణకు మరింత 
(beo సమకూర్చింది. దాంతోపాటు భారతీయ వస్తువులకు డిమాండ్‌ కూడా పెరిగిపోతూ 
వచ్చింది. 1854 (క్రిమియన్‌ యుద్ధం వల్ల రష్యా సరఫరాలు నిలిచిపోయాయి. విటి 
స్థానాన్ని భారతదేశ ఉత్పత్తులు ఆగ్రమించాయి. యూరోప్‌ మొత్తంమోద 1853లో పట్టు 
పంట విఫలం కావడం వల్ల భారతదేశంతో సమోఆనియా దేశాల పట్టుకు గిరాకీ ఏర్పడింది. 





శ చూ, భారత వాణిజ్యాన్ని Dih నుంకాలకు సంబంధించి ఈస్టిండియా కంపెనీలో జరిగిన 
Sw. సంప్రదించండి; The Asi Joural and Monty Rogata tor జట and frelon nde, China, 
Austria (London, New Serie, V. XXXVI, January and Vol. XXXI. May. 1842.) 


372 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కరెన్సీ మాద ఈ రెండు పరిణామాల ప్రభావం Quid. ఈ రెండు నగదు గిరాకీ 
“జరగడానికి దారితీశాయి. అయితే నగదు పొందడమనేది అత్యంత కష్టమైన విషయం 
భారతదేశం, గణనీయమైన పరిమాణంలో విలువైన లోవోలను ఉత్పత్తి చేయడం. ఈ లోహాలను 
ఆర్జించడం కోసం భారతదేశం, తన వర్తకం మోద ఆధారపడవలని వచ్చింది. అయితే 
యూరోపియన్‌ అధికారాలు ప్రారంభమైనప్పటి నుంచి చాలినన్ని విలువైన లోహాలను 
'ఆరించలేకపోయింది. విలువైన లోహాల ఎగుమతి మోద అప్పుడు యూరోప్‌లో అమల్లో 
ఉన్నీ నిషేధం ఆ విలువైన లోహాలను సముపార్టించుకొనే ఒక్క అవకాశంలేకుండా 
చేసింది. అయితే అట్లాంటి నిషేధం లేనప్పుడు కూడా యూరప్‌ నుంచి విలువైన లోహాలు 
పొందే. అవకాశం men తక్కువగానే ఉండేది: వాస్తవానికి, ఆ నిషేధాలను 
ఉపనంవరించినప్పుడు కూడా విలువైన లోవోలు భారతదేశంలోకి ప్రవహించలేదు.” విలువైన 
లోవాలు దేశంలోకి రాకుండా అడ్డుకోడానికి గల కారణాన్ని మద్రాసు సంస్కరణ కమిటీకి 
ఇచ్చిన తన 1799 నవంబరు మినిట్‌ (వివరణ)లో పీటర్‌ చక్కగా వివరించాడు" DS 
(౧౪9) ప్రకారం, తమ భూభాగాలను స్వాధీనం చేసుకోక ముందు యూరోపియన్‌లు 


“భారతీయ ఉత్పత్తులను యూరప్‌ లోహాలతో కొనుగోలుచేశారు: అయితే ఆ తరువాత 
వారే కొనుగోళ్ళను భారతదేశపు వెండి, బంగారాలతొనే చేయడం మొదలుపెట్టారు. స్వదేశి 
ముడిపరిశ్రమ ధరను అతని దద్రవ్యంలోనే చెల్లించారు. వాణిబ్యనూత్రాల్లో వచ్చిన ఈ 
విప్లవాన్ని తొలుత అంతగా గుర్తించలేదు. కానీ సంపన్నమైన, విస్తారమైన అధినివేశ 
రాజ్యాలను ఇంగ్లీషువారు స్వాధీనం చేనుకొన్నప్పుడు, యుద్ధ విజయమూ వాణిజ్య వైరుధ్యమూ 
తూర్పు ప్రాంతంలోని మొత్తం వాణిజ్యాన్ని లీనంచేసుకొనే విధంగా మిగిలిన యూరోప్‌ 
దేశాల మాద ఇంగ్లీషవారికి ఆధిపత్యం లభించినప్పుడు, సంవత్సరానికి మిలియన్లకొద్దీ 
ఆదాయాన్ని యూరోప్‌కు చెల్లించవలని వచ్చినప్పుడు ఈ విప్లవం ప్రభావాలను భారతదేశంలోని 
ప్రతి ప్రాంతంలోనూ తీవ్రరిగా పరిగణించారు. ప్రవాహం అంత విస్తారంగా లేకపోవడం 
వల్ల నది చాలావేగంగా కృశించిపోయి, పొంగిపాఠలే బలాలలో Sará క్షేత్రాలను సారవంతం 
చేయడం మానుకొన్నది". నిపేధాలను ఉపనంవారించినప్పుడు విలువైన లోవాల సముపార్దనకు 





= ఇంగ్లాండు విధించిన సుంకాల చరిత్రకోసం చూడండి. Ending. Amais of 00౯99. మూడో 
ముద్రణ, నం.1"పుటలు. 353-4, 372, 376, 336-7, Tho may Vilt, An Appeal 1o Cassar, లాడన్‌ 1660, 
ES 

+ ఇంగ్లాండు నుంచి భారతదేశానికి విలువైన లోహాల ఎగుమతికి చెందిన వాటి అంకెలు ఆస్త్తోకరంగా 
ఉన్నాయి. 

1652-1703 ౬1,131,663 (వీట్రీ వివరణ నుంచి) 

1747-1795౬. 1,519,654 "n 

శ కమిటీ ప్రొసీడింగులను చూడండి ఇండియన్‌ ఆఫీస్‌ రికార్డ్స్‌ "హోమ్‌ మిస్టేయన్‌ SA" 
వాల్యూమ్‌ ase. 





ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణాకి m 
————————— 
మిగిలిన ఒకే ఒక మార్గం, ఈ పన్ను (1719118) మొత్తం కం అధికమైన సరుకులను 
పంపి, ఆ విధంగా ప్రత్యేక నిల్వను దేశంలోకి తెచ్చుకోవడం, తక్కువ టారిఫ్‌తో భారతీయ 
సరుకులను పీల్‌ అనుమతించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. దేశం మొట్టమొదటి 
సారిగా పెరుగుతున్న తన అవసరాలను తీర్చుకోవడానికి తగినంత విలువైన లోహాల 
పరిమాణాన్ని నమకూర్చుకోగలిగింది. కరెన్సీ వినియోగానికి సంబంధించిన విలువైన లోహాల 
సరఫరాలో ఏర్పడ్డ ఈ సౌలభ్యం చాలా తక్కువ కాలమే కొనసాగింది. అయితే 1850 
తరువాత ఎదురయిన ఇబ్బందులు, భారతదేశం Das లోహాలను పొందే మార్గానికి 
అవరోధం ఏర్పడ్డం వల్ల వచ్చినవి కావు. ఆ సమయలో అవరోధం లేకపోగా విలువైన 
లోహాల దిగుమతి, ఎగుమతులకు పూర్తిగా స్వేచ్చ aos 


ఆ లోవోల సేకరణకు సంబంధించి భారతదేశ సామర్థ్యం కూడా గొప్పగా ఉండేది. 
విలువైన లోహాల కొరత కారణంగా ఈ ఇబ్బందులు ప్రర్చడ్తలదు. నిజానికి 1850 తరువాత 
విలువైన లోహాలతో "పెరుగుదల అంత అల్పస్థాయిలో ఏమి లేదు. ఈ ఇబ్బంది అన్నది 
భారతదేశం స్వయంగా చేసుకొన్నదే. తనకు సులభంగా లభ్యమయ్యే విలువైన లోహం 
ఆధారంగా తన కరెన్సీని ఏర్పాటు చేసుకోకపోవడం వల్లనే ఈ ఇబ్బంది ఏర్పడింది. 1835 
చట్టం, భారతదేశానికి ప్రత్యేకంగా రజత ప్రాతిపదికను ఏర్పరిచింది. అయితే దురదృష్టవశాత్తూ. 
1850 తరువాత, విలువైన లోవాల మొత్తం ఉత్పత్తి పెరిగినప్పటికీ, అప్పుడు ప్రపంచ 
దేశాల్లో అధికభాగం రజత ప్రాతిపదికమిద ఉండటంవల్ల ఆ దేశాల ఆవసరాలను అప్పటి 
వెండి ఉత్పత్తి తీర్చలేకపోయింది. ఆ విధంగా, తన కతెన్సినియమం ఫలితంగా భారతదేశం, 
కుదించుకుపోతున్న కరెన్సీతోనూ విస్తరిస్తున్న od ess క్రలవరపరిచే పరిస్థితిని ఎదుర్కొంది. 
ఈ విషయాలను (374 పుటల్లోని పట్టిక IVS) చూపడమైంది. 

ఈ పట్టికను చూస్తూనే, ద్రవ్యకొరత ఉండవలసిన పనిలేదని తోస్తుంది. వెండి 
దిగుమతి ఎక్కువగా ఉంది. అదేవిధంగా Zo leis ess కూడా ఎక్కువగానే ఉంది. 
అట్టాంటప్పుడు, ద్రవ్యకొరత ఎలా ఉంటుంది? ఈ use సమాధానం చెప్పడం పెద్ద 
కష్టమేమి కాదు. నాణిలుగా చేసిన వెండిని పూర్తీగా చెలామణిలో ఉంచినట్లయితే ద్రవ్యకొరత 
తలెత్తే అవకాశం ఉండేదికాదు. చాలాకాలం నుంచీ Dess లోహాలను పణచివేయడంలో 
భారతదేశం ప్రసిద్ధెక్కింది. అయితే ఈ దృశ్య విషయాన్ని అన్వయించడంలో శ్రి కాసెల్స్‌ 
(Cassels) చేసిన కింది హెచ్చరికను మనసులో ఉంచ్రుకోవలసి ఉంటుంది. 


“దీని వెండినాణేల ముద్రల, వినిమయమాధ్యంగా వాకిజ్యావసరాలను సంత్నప్రిపరచడం 
మాత్రమే కాకుండా రజత, స్వర్ణకారులకు తగినంత స్తాక్షగ్రిని కూడా ఇది సరఫరా 
చేయవలసి ఉంటుంది, స్వర్ణకారుల వృత్తిపనిని కూడా టంకశాల ఎదుర్కోవలసి వచ్చింది. 
ఒకరు ఎంతో ఓర్పుతో నేర్పుతో ఉత్పత్తి చేసన Derw అత్యంత శీఘ్రంగా మరొకరి 
చేతిలో (చేతి) గాజులుగా మారిపోతూ వచ్చాయి". 


ఇంప్రూరి com es By 9 gon sta glas, fa gm soe sre goo tros spoot og de ejr ooorocogp ipade 
see ag, obouss au Iope Seas ppa pus ear ofgoss sedot 190 uec Se Brog gon (Gos ge groaet, sec. 



































ze oss 42Weizv-| sevves- 10€ v9. eeo'esior | 7022977. అంతా! | eozose/z 09 - 6991 
ve eve ogl'veze-| verseci-| sizer LL tsv'Scev eve UL Mg'zos'ez. 69- eset 
ve ie oee'eiee-| osc'ecr* sare soe'ssszi | ౬09౬7. ere'eizzi| 900992 | 6294791 es- ist 
zs se zsz- zaone | zwei | meom | neie | seen) 19౯92 తాజగా! zs- eset 
ve oz zee'seee-| veia £99 29i DII 972909౭ Severa. esz'sto'ez | rer'ere'er| os- oset 
ve ss $19950 -. Ssvosi*| suc 9900681 09౯112౬ 00962. 7222691 i19Z»rzi| 99- vent 
re m versie- | అజా eon | szos | ems | woz | 19561 602100 vs- esat 
v E wsumze| m wees | iezi | 209090 | ceoivavioz | seeooor| es- zeer 
ve se -| uss9wove*| esso wioon's eios 48507 90౯6961 | oevowezt| zs- 1991 
vu es useevi-| ధాం nen | కటా? | sereni 27000 | అణ అటి! 0-61 
H 3 3 3 3 3 3 3 3 3 
$e | wee| 0 wem | we Sues | tee mua | voc sepeye| reuse 
O అని ag (+) oue 
co$onos జయుల్లిణ్లా. 
Te gc | apeg oggy 996 | oda opa రాణా రారారా romae | ems ue foals 

















Ces - oso 
EE 


ద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణాకి 375 








ప్రస్తుతం ఇచ్చిన అంకెల ఆధారంగా వెండి దిగుమతినంతా నాణేలుగా చేయడమైందనీ 
కరెన్సీ ప్రయోజనాలకోసం వినియోగించడమైందనీ గమనించవలసి ఉంటుంది. ప్రజల 
పారిశ్రామిక, సామాజిక వినియోగం కోసం చాలా తక్కువ వదలడం లేదా అసలేమి 
'వదలకపోవడం జరిగింది. ఈ విషయం ఇట్లా ఉండగా, ముద్రితమైన వెండిలో అధికభాగం 
ద్రవ్య ప్రయోజనాల నుంచి ద్రవ్యేతర ప్రయోజనాలకు పరిగ్రహించి ఉండాలి. ఆ విధంగా 
ద్రవ్య కొరతకు గల పరోక్ష కారణం స్పష్టమైంది. ద్రవ్య ప్రయోజనాల నుంచి ద్రవ్యేతర 
ప్రయోజనాలకు కరెన్సీ విలీనమయ్యే రేటే (ద్రవ్యకొరతకు కారణమని ఆనాటి ప్రజలకు 
పగటికాంతి అంతగా స్పష్టంగా తెలిసింది. ఈ విషయంలో (అదే ఆధారం నుంచి తీసుకొన్న) 
కింది ఉదాహరణను చూద్దాం. 


"అంత. పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నప్పటికీ ద్రవ్యానికి డిమాండ్‌ 
అత్యధికమైంది.... తీప్రమైన కలవరం ఏర్పడింది. చెలామణి ముద్రల కొరత వల్ల వ్యాపారం 
దాదాపు స్తంభించింది. రూపాయిలను ముద్రిస్తున్నంత వేగంగానే అది మారుమూల ప్రాంతాలకు 
చేరుకొని, 'స్టాకింగ్‌ - పుట్‌ కు భారతీయ ప్రత్యామ్నాయంలోని గాజులలోకి మార్చే 
DOR - పాట్‌ తోనో అదృశ్యమైపోయేవి'. " 

దేశంలోని ద్రవ్య అవసరాలతో పాటు ద్రవ్యేతర అవసరాలకు కూడా సరిపోయేంత 
అదనంగా దిగుమతి చేసుకోడమే ఈ సమస్యకు మిగిలి ఉన్న మార్గం. అయితే వెండి 
దిగుమతులు అప్పటికే అత్యధికస్థాయిని చేరుకొని ఉండవచ్చు. ఎందుకంశే, ఈ విషయంలో 
కాన్సెల్స్‌ (casseis) కింది విధంగా వాదించాడు. 


“ప్రపంచం మొత్తం మోద వార్షిక వెండి ఉత్పత్తి పది మిలియన్‌ స్టెర్లింగ్‌లకు 
మించదు. అందువల్ల, గత కొన్ని సంవత్సరాల కాలంలో, భారతదేశమొక్కశే, మొత్తం 
ప్రపంచం ఉత్పత్తి చేసిన లోహం కంటె ఎక్కువ లోహాన్ని వార్షికంగా గ్రహించి, చాలా 
వరకూ విలీనం చేసుకొంది. తీవ్రమైన కలవరం రౌత్తించకుండా ఈ పరిస్థితి మరింతకాలం 
కొనసాగదనేది స్పష్టం. యూరోపియన్‌ మార్కెట్లో మనం సరఫరా చేయలేకపోవచ్చు లేదా 
అందుకు ఇష్టపడకపోవచ్చు. లేదా వెండి విలువ అసాధారణస్థాయికి పెరగనయినా పెరగవచ్చు. 
ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుత సంక్షోభం నిరంతరం కొనసాగి చెలామణి మాధ్యం కొరత 
వల్ల ఈ దేశంలో వాణిజ్యం శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా అయినా దెబ్బతింటుందనీ 
ఊహించడం కష్టం కాదు" * 

ఏదయినా పరపతి సాధనం (Credi medial) ఉన్నట్లయితే కరెన్సీ కొరత ఇంత 
తీవ్రంగా ఉండేది కాదు. కానీ ఇక్కడ సరయిన పరపతి ద్రవ్యం లేదు. ప్రభుత్వం, వడ్డీగల 

F భారతదేశానికి బంగారు ఇన్స్‌ మాద వివరణ, తేదీ డిసెంబర్‌ 1, 1863. నివేదిక Op cll 
పు 184 

= నివేదిక చూ. పు 180. 





376 డాక్టర్‌ ాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





(pub నోట్లను జారీచేసింది. ఇవి దేశ చెలామణి మాధ్యంలో భాగంగా రూపొందాయి. 
అయితే మొత్తం " విషయంలో అంత ప్రాముఖ్యం లేకపోవడంతో పాటు ఈ nð నోట్లు 


"góejom రుజువయ్యాయి. మొదటి కారణం Dio f పండ్రెండు నెలలపాటు 
వీటిని రెవిన్యూ చెల్లింపులో స్వీకరించడం జరిగేది కాదు, రెండు, జారీచేసిన చోటనే వీటిని 
చెల్లించడం లేదా స్వీకరించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ జారిలు కలకత్తా, మ్రాను, 
'బోరెబాయిలకు మాత్రమే పరిమితమయ్యాయి. చెలామణి ప్రయోజనం కోనం వీటి ఉపయోగమూ, 
వినియోగమూ కూడా ఆ నగరాలకే పరిమితమయ్యాయి... చివరిగా, వీటి మొత్తాలు 
అత్యధికంగా ఉండగా వడ్డీతో అవి కొనసాగే కాలం అత్యల్పంగా ఉండటం". * 


వాణిజ్యానికి సంబంధించిన కరెన్సీ అవసరాలను తీర్చేటంతగా విస్తృతంగా బాంకింగ్‌ 
వృద్ధి చెందలేదు. కోర్టు వైఖరే ఈ బాంకింగ్‌ వృద్ధికి ముఖ్యమైన అవరోధం. స్వయంగా 
వినిమయ (xchange) వ్యవహారాలను నిర్వహించే వాణిజ్య సంస్థ అయిన కోర్టు. బాంకింగ్‌ 
వ్యవస్థలు పోటీ సంస్థలవుతాయనే భయంతో వాటి అభివృద్ధి పట్ల విముఖత చూపింది. 
వ్యాపార సంస్థగా కోర్టు రద్దయిన తరువాత కూడా ఈ సంప్రదాయ శత్రుత్వ విధానం 
కొనసాగింది. వర్తకం" వృద్దితోపాటు బాంకులు వృద్ధి చెందలేదు. వాస్తవానికి 1856 
సంవత్సరంలో భారతదేశంలో బాంకుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. e బాంకుల 
జారీలు కూడా తక్కువగానే ఉండేవి. 377 పుటలోని పట్టికలో ఈ విషయాలను చూపడవమైంది. 
(పట్టక) 

వెండి సరిపోకపోవడం వల్ల, పరపతి కరెన్సీ కొరతవల్ల వర్తకపు పరిస్థితిలో కలవరం 
ఏర్పడింది. 1825 కరెన్సీ Stone (ప్రజల వైఖరి arm మారిపోయింది. ద్విలోవ 
విధానం. నుంచి ఏకలోపా neat మారడం మంచిదైనప్పటికీ రజత ఏక లోహ 





" భారతీయ (జరీ నోట్ల మొత్తం 


1850 ఏప్రిల్‌ 30 నాటికి 804988 
1851 == 802536 
1852 "770301 
1853 + 858482 
1854 *' 850627 
1855 == 889875 
1856 = 967711 


ఈస్టిండియా రెవిన్యూకి మొదలగు వాటికి చెందిన రిటర్న్‌ పట్టిక 2 నుంచి నంగ్రపించడమైంది 
పార్లమెంటరీ పేపర్‌ 291, VII 1888. 


+ Howto meet the financial dficuties of Indie, ACB, London, 1859, P. 13. 
b చాలా రూలుగా గుర్తించుకోదగ్గ కరపత్రం. భారతీయ కరెన్సీ, బాంకింగ్‌లో తదువరి సంస్కరణల 
నెన్నింటినో అది సూచింది. 


* 2 eere) “ones 
emi Uo qocsiXe Se axo qa marge ope os. sew pros 595 sa. BTN 998 ౫ “10౪ plor $qpgos ఇ goe 699 



































LITTERE os వయం 
[ మూక s gos జై “ప్రార్థి 
wet | అరటి Em 97819729 000009 | Upos goas “asas Speo J | mcos oa gases 
- - - - 00009 . | a goo lag 
ww |- m - wel ఇంద ies 
wow | - (అరమ) a: y 
soos “asas Speo $e | ma sos Ge 
0009. | 0000001 Ron posto - 
mri} | mers | ce meses 
00097౯ ఖ్‌ 000092. - id vse, go so 9 spon 
E waa న్‌ ear esa 
(LES) 
eme Men coco "m soa fap sc 
అలాటి 000004 000100౬ ( Spon gra 
gpa aA ule Tos [3 «wp gos ae 
woz | eoi | eee  |ooosiz: | ooosizt is | goa poeson 
«se. E1002 690148. 000729 000779 onog oval «oao.g $e goc 
uwes | 006001 | 610521 00000౯. 00000౯ voe eem | gag ga soa 
asses $96199. rn 0000001 0000201. mos 6091 cog $e so 
T] — 
E. [5 Y 3 EE] 
Ae | oe Sep ee  [osbess | ossessi n 
Te cones | gpoee (2009౬. ag ae “4a sad ses. ఇధి won 
sae L [కా 





+ eo gorpepd 
A SOS 


378 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. సంపుటం -6 





విధానం కంటు స్వర్ణలోవ విధానాన్ని ఎంపికచేసుకొని aci ఉత్తమంగా ఉండేది కాదా 
అని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకొని, 
నాణేలుగా రూపొందిస్తున్న కొద్దీ ప్రస్తుతమున్న భారతీయ కరెన్సీవ్యవస్థ'లో దానికి చట్టబద్ధ 
హోదా ఇవ్వాలనే డిమాండ్‌ పెరిగిపోయింది. బంగారుకరెన్సీ నియమానికి సంబంధించి 
అందరూ అంగీకారం తెలిపారు. వారి మధ్య తేడా ఏమన్నా aob దాన్ని అనుకరించే 
విధానానికే పరిమితమైంది. బంగారు, వెండివిలువని నిర్ణయించడం, ఆ విలువలతో వాటిని 
అంగీకరించమని బలవంతం చేయడాన్ని ప్రభుత్వం, 'వృధా ప్రయత్నం'గా భావించడం 
వల్ల ద్విలోహ ప్రాతిపదిక మోద బంగారాన్ని |ప్రవేశపెట్టడమనే హై లేదు. “ప్రభుత్వం 
పరిశీలించడానికి ఇష్టపడుతున్న ప్రాజెక్టులు: 1. 'సావరినొ లేదా మరేదైనా బంగారు నాణెం 
ప్రవేశపెట్టడం, వెండితో సమానం చేసినట్లుగా దాని దైనందిన మార్కెట్‌ ధరలో దాన్ని 
చెలామణి కానివ్వడం; 2. 205 రూపాయిల సంఖ్యకు చెందిన కచ్చితమైన విలువగల 
కొత్త బంగారునాణొం జారీచేయడం, పరిమిత కాలానికి దానికి చట్టబద్ధత కల్పించడం, ఆ 
పరిమితకాలం తరువాత దాన్ని తిరిగి సర్జుబాటుచేసి, మళ్ళీ మూల్యాంకనం కొత్త రేటులో 
మల్లీ అదే పరిమిత కాలానికి చట్టబద్ధత కల్పించడం. 3. రూ. 10లకు చట్టబద్ధంగా. 
ఇంగ్లీషు సావరిన్‌ను ప్రవేశపెట్టడం, కానీ రూ. 20లు లేదా రెండు సావరిన్‌ల మొత్తాన్ని 
చట్టబద్దతకు పరిమితంచేయడం, లేదా 4. రజతప్రమాణాన్ని (ప్రత్యామ్నాయంగా 
స్వర్ణ ప్రమాణానికి ప్రవేశపెట్టడం. 

ఈ ప్రాజెక్టుల్లో కరెన్సీ సాధనాలుగా మొదటి మూడూ సురక్షితం కావనేది స్పష్టం. 
వివిధ కరెన్సీ భాగాల మధ్య విలువ స్థీరత్వమనేది సవ్యవస్థీత ద్రవ్యవ్యవస్థలో అత్యంతావశ్యకమైన 
అంశం. ఇతర నాణేలరూపంలో ప్రతి ఒక్క నాణెం స్థిరవిలువను నిర్ణయించాలి. అట్లా 
చేయనప్పుడు అది కేవలం వస్తువవుతుంది. దీని విలువ మార్కెట్‌ హెచ్చుతగ్గులతో పాటు 
ఎక్కుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ నిర్ణయం ప్రమాణం మొదటి రెండు ప్రాజెక్టులనూ 
తోసిపుచ్చింది. హెచ్చుతగ్గులను' లెక్కించే, నిర్ధారించే ఇబ్బందితోపాటు arum 
బాధ్యత వహించని విలువగల వాణేన్ని ద్రవ్యంగా ప్రవేశపెట్టడం కలవరానికి మూలమవుతుంది. 
అట్లాంటి దాన్ని అవలంబించకపోవడం పట్ల ప్రభుత్వం న్యాయోచితంగా వ్యవహరించిందని 
చెప్పవలసి ఉంటుంది. మొదటి ప్రాజెక్టుకు బదులు రెండో ప్రాజెక్టు అనుసరణను సిఫార్సు 
చేయడానికి అందులో కూడా రక్షితానుగ్రవామంటూ ఏదీ లేదు. దీన్ని అనుసరించినట్లయితే 
ఫలితం మరోలా ఉంటుంది. రేటు చుస్థిరంగాఉన్న కాలంలో, బంగారు మార్కెట్‌ విలువ 

"ఈ విషయాన్ని మొదట. కలకత్తాలోని దేశీయ పరాబులూ, వ్యాపారులూ 1859 ఏప్రిల్‌లో 
బెంగాల్‌ వాఖిబ్యమండర్‌ అధ్యక్షుడికి రాసిన లేఖలో “పేర్కొన్నారు. వీరిరువురూ భారతదేశంలో బంగారు 
కరెన్సీ అవసరాన్ని గురించి ప్రభుత్వానికి విన్నవించడానికి అంగీకరించారు. చూ, “పేపర్స్‌ రిలేటింగ్‌ టుది 
ఇంట్రాడిక్షన్‌ ఆఫ్‌ ఎ గోల్డ్‌ కరెన్సీ ఇన్‌ ఇండియా' కలకత్తా, 1868. పుటలు 1-3. 

+ వై అధారమే, పుకి 





ద్వంద్వ ప్రమాణం నుంచి రజత ప్రమాణా! 379 





తక్కువగా ఉంటుందని భావించి, దాన్ని చెలామణిలోకి నెట్టడం బరుగుతుంది. సంవత్సరం 
చివర, రేటును సవరించడం జరుగుతుందనీ బంగారు పతనానికి అనుగుణంగా నాణెం 
విలువను తగ్గించడం జరుగుతుందనీ తెలిసినప్పుడు అధిక మూల్యాంకనమైన బంగారాన్ని 
వదిలించుకోడానికి సాధారణ పోరాటం ప్రారంభమవుతుంది. తప్పనిసరి నష్టాన్ని ఇతరుల 
మదికి నెట్టడం జరుగుతుంది. అకమూడోది కొంతవరకూ వినూత్నమైన (ప్రతిపాదన తక్కువ 
విలువగల లోహంతో, చిన్నతరవా చెల్లింపులకోసం పూర్తి విలువ కంటె తక్కువ విలువ 
గల నాణేలను ముద్రించడం, వాటి చట్టబద్ధతను పరిమితం చేయడం సాధ్యమవుతుంది. 
అయితే పెద్ద పెద్ద లావాదేవీలకు అవకాశం కల్పించడం మూలోద్దేశంగా ఉన్న అధిక 
ధరలోవంతో ఇది సాధ్యం కాదు. ఈ ప్రణాళికకు గల అభ్యంతరాలు అంత పరోక్షమైన 
a» కాదు. బంగారం అల్ప మూల్యాంకనం చేస్తున్నంత కాలం అది ఏమాత్రం చెలామణిలో 
ఉండదు. అయితే మార్కెట్‌ నిష్పత్తిలోని మార్పుల కారణంగా దాన్ని ఒక్కసారి అధిక - 
మూల్యాంకనం చేస్తే రూపాయి అనేది చెలామణిలో లేకుండాపోతుంది. దుకాణదారులూ 
వర్తకులూ పెద్ద పెద్ద లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగపడని నాణెంతో మిగిలిపోతారు. 


ఇట్లాంటి తప్పులులేని ఏకైక ప్రాజెక్టు ఏమం'ే, వెండి సహాయక కరెన్సీగా 
స్వర్ణప్రమాణాన్ని అవలంబించడం. ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే పటిష్టమైన 
వాదం ఏమంశే “బాధ్యతలన్నిటినీ వెండి రూపంలో తీర్చవలనిందిగా ఒప్పందం కుదుర్చుకొన్న 
దేశంలో, మరొక రకంగా చెల్లించవలసిందిగా బలవంతం చేసే వాస్తవాన్ని రూపొందించడం 
రుణ గ్రస్తుడి(06010గ)8 లాభదాయకంగా రుణదాత[(0/86॥0గను మోసగించడం. (ప్రజా 
వ్యాసాన్ని భగ్నం చేయడం “అవుతుంది” అయితే ఈ వాదం ఎంత పొష్టవంగా ఉన్నప్పటికి 
భారతీయ కరెన్సీకి విాలమైన ప్రాతిపదిక సమకూర్చాలనే డిమాండ్‌ను తీర్చడానికి ఇది 
సరిపోదు. వాస్తవానికి, ప్రభుత్వం, బంగారు కరెన్సీకి నిజంగా వ్యతిరేకమని చెప్పలేం. తన 
స్థితికి బలం చేకూర్చడం కోసం, ప్రభుత్వం బంగారానికి వ్యతిరేకంగా చేసే తన వాదనల 
పటిష్టత మోద ఎక్కువగా ఆధారపడలేదు కానీ బంగారు కరెన్సీ కంకె ఉత్తమ పరిష్కారమైన 
తన అవిష్కరణ మోద ఎక్కువగా ఆధారపడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరెన్సీకి 
అనుబంధం సమకూర్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన పరిష్కారం 
నిరాక్షేపణీయమవుతుంది. బంగారం నష్టదాయకమూ ఇబ్బంది పెట్టదీ అవుతుంది. కాగితం 
(ద్రవ్యాల) మద్దతు eot వెండికరెన్సీ లాభదాయకమా, అనుకూలమూ విస్తరణీయమూ 
అవుతుంది. వాస్తవానికి, అధికార (ప్రత్యామ్నాయాసో ఎక్కువగా సానుకూలాలున్నాయి. 
రజత ప్రమాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రధమ ప్రయత్నం, న్వర్లప్రమాణం ఏర్పాటులో 
ప్రతిఫలించలేదు కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న రజత ప్రమాణానికి అదనంగా ప్రభుత్వం 
కాగితపుదవ్యం ఏర్పాటులో ప్రతిఫలించింది. 





అంతకు ముందు పేర్కొన్న ఆధారమే, 46 


380 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -6 





ఏమయినప్పటికీ, న్వర్షప్రమాణం పట్టగల డిమాండ్‌ను ప్రత్యామ్నాయచర్య ద్వారా 
తీర్చాలని భావించినప్పటికీ దానిపట్ల ప్రజలకు గల కోరిక పూర్తిగా విస్నరించలేనంత 
అధికస్తాయిలో ఉంది. మొదట È విల్సన్‌ భావించినట్లు కాగితపు కరెన్సీ, స్వర్ణ ఉద్యమానికి 
పూర్తిగా ప్రతి ఉద్యమం. అయితే అతని వారసత్వమయిన È లయింగ్‌ (Laing) భారత 
కరెన్సీ నుంచి బంగారును పారదోలే' “క్రూరమైన” చర్యగా పరిగణించి విల్సన్‌తో Paor. 
అందువల్ల విల్స్‌న్‌ అకాలమరణం వల్ల బిల్లును కొనసాగించే బాధ్యత తన మాద పడ్డప్పుడు 
లయింగ్‌ (Laing) ప్రాధమిక (original) బిల్లులో రెండు ముఖ్యమైన నిబంధనలు (proviso) 
ప్రవేశపెట్టాడు. వీటిలో మొదటిది; నోట్లకు సంబంధించిన ey డినామినేషన్లను 5 
హపాయరి నుంచి 20 టాపాయలలోకి పెంచడం రెండోది; కలకత్తా, మ్రాను, బొంబాయి 
గెజిట్లలో ప్రచురించే ఉత్తరవు ద్వారా, నాణెం, బులియన్‌ ప్రాతినిధ్యం వహించే మొత్తం 
జారీలో నాలుగోవంతుకు మించకుండా, ..... బంగారు నాణేనికి ...... లేదా nm 
నిర్ణయించిన రేట్లలో లెక్కించిన బులియన్‌కు బదులుగా నోట్లు జారీచేయాలని ఎప్పటికప్పుడు 
సూచించే అధికొరాన్ని కొన్సిల్‌ లొని గవర్నర్‌ జనరల్‌కు అప్పగించడం ." 





ఆ తరువాత బిల్లును రూపొందించిన చట్టం, రెండో నిబంధనను యధాతధంగా 
'అనుకరించింది. 10 పదీరూపాయలను జారీచేయవలసిన అత్యల్ప నొట్ల డినామినెషన్‌గా 
నిర్ణయించడం ద్వారా సవరించిన మోదట మొదటదాన్ని అనుసరించింది. దీని సాధారణ 
ధ్యయం నృష్టమైనప్పటికీ, అధికారపత్రాల పరిశీలనద్వారా రెండో నిబంధనకు చెందిన 
తక్షణ ధ్యేయమేమిటో స్పష్టం కావటంలేదు. కాగితపుకరెన్సీ బిల్లుకు సంబంధించిన DIÉ 
కమిటీ, ఈ నిబంధన ్రేష్టమైనదిగా కాకపోయినా ప్రమాదం లేనిదని భావించినట్లు తోస్తుంీ. 
ఈ కమిటీ కింది విధంగా భావించింది. 


"నిర్ణీతమైన రేటులో ద్రవ్యంగా బంగారం లభ్యమవుతుందని తెలుసుకోడం ప్రత్యేక 
సందర్భాలలోనూ ప్రత్యేకమైన లావాదేవీల సందర్భంలోనూ వ్యాపారవర్గానికి గొప్ప లాభదాయకం 
అయితే కావచ్చు. మరొకవైపు 265 రేటులో బంగారు చెలామణిలోకి ప్రవేశించకపోయినట్లయితే, 
సురక్షితమైన, మార్చదగిన కాగితపు కరెన్సీతో, వెండి సంపూర్ణమైన విశ్వాసం నమకూరుస్తుందనీ 
వర్తకానికీ సమాజానికీ సంబంధించిన కొరతలన్నిటినీ తీరుస్తుందనీ రుజువవుతుంది. శాసనం 
అమలులో లేని పత్రంగా ఉంటుంది. సంపూర్ణంగా నిరపాయంగా ఉంటుంది". 


అయితే, శ్రీ లాయింగ్‌, స్వర్ణ ప్రమాణానికి పరివర్తింపజేసే సులభసాధనంగా దీన్ని 
పరిగణించాడనడంలో సందేహం లేదు. కరెన్సీ, బాంకింగ్‌కు సంబంధించి 1862, మే 7వ 
తేదీన ఆయన చేపట్టిన ప్రకటనలో కింది విధంగా రాశాడు. 


"ఈ నిబంధన లక్ష్యం dhot, భవిష్యత్తులో బంగారం వినియోగానికి సంబంధించి 
జాగరూకమైన, తాత్కాలికమైన ప్రయోగాలకు నిర్నిరోధమైన అవకాశం కల్పించడమే. బంగారు 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత parers 381 





దిగుమతి అప్పటికే అమల్లో ఉంది పెరిగిపోతూ ఉంది. స్థానిక (ప్రజలు. కొంత ప్రీమియమ్‌ 
అందించేదిగా లోహాన్ని బాగా ప్రశంసించారు ....... ఆ విధంగా కొంతకాలం తరువాత, 
బంగారం వాడకం మరింత సాధారణమైతే దాని విలువ మరింత స్థిరమైతే ఏదో తదుపరి 
చర్య తీసుకోవచ్చు". 

ఇది ఆనాటి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అభిప్రాయంగా తోస్తుంది. ఎందుకంక్షే, బంగారానికి 
ఎదురుగా నోట్ల జారీకి అనుకూలంగా చేసిన సిఫార్సు బలాన్ని ఆయన "ఇది " భారతదేశంలో 
'బంగారుకరెన్సీని ప్రవేశపెట్టడానికి సమర్థంగా తోడ్పడుతుంద' “ని అర్థం చేసుకొన్నాడు. 


అయితే, వర్తక సమాజానికి ఉపశమనంగా భావించిగానీ బంగారు కరెన్సీని ప్రవేశపెట్టే 
సాధనంగా ఈ నిబంధనను అమల్లో పెట్టలేదు. దానికి సంబంధించి తీసుకొనే ఏ చర్య 
నయినా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆక్షేపించారు" ఈ మధ్య కాలంలో, కాగితపు కరెన్సీ ప్రకటించిన 
విధంగా, సర్వరోగ నివారిణి (panacea)m రుజువు కాలేదు. అది చేరుకొన్న స్థాయి, 
దానివల్ల ఏర్పడిన మితవ్యయం తులనాత్మకంగా అంత ప్రముఖమైనవి కావు. 














serv 
కాగితపు కరెన్సీ వ్యాప్తి, మితవ్యయం (economy) 

థైసిడెన్సిలు బులియన్‌ నాణెం ప్రభుత్వ | చెలామణిలో 
“సెక్యూరిటీలు ఉన్న నోట్ల 

EN 

109 అక్టోబర్‌ 31న కలకత్తా 18456022. |11044078 | 2050000 
1863 అట్టేబర్‌ 31న మద్రాను 7200000 700000 
1964 జనవరి 4న బొంబాయి 11700000 | 1800000 2,800,000 


మొత్తం 11700000 | 3,7655922 | 1,10,44,078 | 6,04,00,000 














శ్రీ కాన్సెల్స్‌ “పేర్కొన్నట్లు. మూడు సంవత్సరాల తరువాత, కరెన్సీనోట్లూ, స్టెర్లింగ్‌లో 
100,000,000 గా ఉంటుందని ఆనాడు విల్సన్‌ అంచనావేసిన మొత్తంలోవపు కరెన్సీలో 
దాదాపు 6 శాతం వరకే విస్తరించాయి. దేశ పునరుత్పాదక మూలధనాన్ని విడుదల 
చేయడమనే వీటి ప్రాథమిక లక్ష్యాన్ని వాస్తవంగా మొత్తంమోద 1శాతం మాత్రమే నెరవేర్చాయి. 
అంతర్యుద్ధం. కాలంలో ఎగుమతి అవకుండా ఆగిపోయిన అమెరికా పత్తి స్థానాన్ని 





“పేరా నం, 59 సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ ADJS నెం. 158 లేదా సెప్టెంబర్‌ 16, 1052 
చూ, మేకా ఈ ఆతని డిస్పాచ్‌ 


శ చూడండి, బొంబాయి ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖ తెదీ, జనవరి 1, 1864 భారతదేశంలో 
'బంగారంను ప్రవేశపెట్టడం మాద కాసిన పేపర్లు మొ I 2 పుటలు 51-69 


qsGece quc yrs made, 






































0౪015౬ | 9100099 Ges 2526. OL - 6991 
soe'ese'y | ౭956919. zrioee'se 69 - 9991 
09959 | 996099 esse ఇ- 581 
ares | eserse 31290062 PES 
అలం? | ourvezo eres en 99 - 9091 
voresga szeonr ez $9 
90౯9669. 0699162. ౯-91 
9919. rez £9 - zoel 
ser'vel's are జ - 1991 
692? 916౯౭ 19 - 0991 
3 3 3 3 3 3 3 3 
E sum | guoa [sem vam | ow Suon Basso 
e (005903 | 0 we a t oua TREI SE | 7 
"e gus | 020900 god opa adar ape oF (enson) neg ostea aagos 
gas ouo 996 [4 
Ces - 089g 


TA 599 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత parara 383 





ఆక్రమించడానికి లివర్‌పూల్‌ మార్కెట్లో భారత పత్తికి డిమాండ్‌ ఏర్పడ్డ కారణం వల్ల 
“పెరుగుతున్న విదేశీవర్తకం అపరిమిత పరిమాణా లందుకొంది. కాగితపు కరెన్సీ ఏవిధమైన 
ఉపశమనం కలిగించక పోవడం వల్ల భారమంతా వెండి మాద పడింది.అయితే వెండి 
ఉత్పత్తి పూర్వం కంట తక్కువ శీఘ్రంగా ఉత్పత్తి కావడం లేదు. భారతదేశంలో దీని 
విలీనం మందగించలేదు. అందువల్ల కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టడంలో నిమిత్తం లేకుండా 
కరెన్సీ మాధ్యం కొరత ఇంతకుముందు. మాదిరిగానే కొనసాగింది. బంగారంను అధిక 
పరిమాణాల్లో దిగుమతి చేసుకోడమే కాకుండా, అది చట్టబద్ధ (ద్రవ్యం కానప్పటికీ దాన్ని 
ద్రవ్య ప్రయోజనాలకే వినియోగించడం జరిగింది. భారతదేశంలో బంగారం కరెన్సీని 
“పెట్టమని ప్రార్థిస్తూ బొంబాయి వాణిజ్యమండలి "ఇచ్చిన విజ్ఞాపనలో ఈ విషయాన్ని 
భారతప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విజ్ఞాపనలో బొంబాయి వాణిజ్యమండలి 
కింది విధంగా పేర్కొన్నది. 

"బంగారం కడ్డీ కరెన్సీ ఏర్పాటు పట్ల ఆనక్తి పెరిగిపోతూ వచ్చింది. అయితే ఈ దేశ 
ప్రజలు, అమల్లో ఉన్న వెండి కరెన్సీలోపాలకు ఇదే కఠినమైన పరిష్కారంగా భావించారు. 
అంతేకాకుండా 


" బొంబాయి బాంకుల గుర్తుతో ముద్రవేసిన బంగారుకడ్డీలను ఇందుకోసం దేశంలోని 
వివిధ ప్రాంతాలకు పంవకం చేశారు." కాగితపు కరెన్సీ చట్టంో లోని నిబంధనను అమలులో 
“పెట్టమని ప్రభుత్వాన్ని కోరే ఆందోళనకు ఇది-దారితీసింది. ఉద్యమం, (ప్రభుత్వ చర్యలను 
అడ్డుకొనేంత స్థాయికి చేరుకొంది. ఈ సందర్భంలో, మార్పును అమలులో Dh ప్రణాళిక 
సాహసోపేతంగా భావించడమైంది. సర్‌ చార్లెస్‌ ట్రివెలియన్‌, ప్రభుత్వం చర్య తీసుకోవలసిన 
నిబంధనకు సంబంధించిన బలహీనమైన విషయాన్ని పరిశీలించడం దేశంలో ప్రస్తుతం 
చెలామణిలో ఉన్న నాణెంలో, ఇది భారతదేశంలో అయితే వెండిరూపాయిలో. మాత్రమే 
కరెన్సీ నోట్లను చెల్లించవలసి ఉంటుందనీ నోట్ల చెల్లింపులో సమర్పించకూడని రిజర్వ్‌ 
బంగారంలో కొంత భాగాన్ని అశ్టేపెట్టుకోవడం వల్ల రాజకీయ విశ్వాస రాహిత్యం, వాణిజ్య 
సంక్షోభం వంటి సందర్భాల్లో ఆ నోట్ల పరివర్తనీయతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందనీ 

* బొంబాయి వాణిజ్యమండలి నివేదిక. 1863-64. అను 1 పు. 206. 

+ ఈ సారి బొంబాయి, బెంగాల్‌ మద్రాసుల్లోని వాణిజ్య మండలులన్నీ (ప్రభుత్వానికి. విజ్ఞప్తి 
మయి. బొంబాయి అసోసియేషనూ మాంచెప్టర్‌ వాణిజ్య మండలిలో కూడా చర్య తీసుకోమని కోరాము. 


అయితే Sora» ప్రభుత్వం వల్ల మాధ్యంగా భారతదేశానికి బంగారం కరెన్సీ అనే అంశం మాద సర్‌ 
విలియమ్స్‌ మాన్యఫిల్డ వెలువరించిన ము వల్ల ఈ ఉద్యమం బలం వుంబుకొంది. 

* చూ; ఇతని వివరణ (minute) తేదీ జూన్‌ 20, 1864 భూ భారతదేశంలో బంగారంకు సంబంధించిన 
పత్రాలు మొ॥ఏ పు. 147, కాగితపు కరెన్సీ రిజర్వ్‌లో వెండి బులియన్‌ను ed petam rm ఈయన 
వ్యతిరేకించుతూ ఉండేకంయే అది కరెన్సీ శాఖమాద వెండిని నాశేలుగా చేసే Dii ఉంచుతుంది. జారీ 
చేసిన నోట్లను డిమాండ్‌లో ఉన్న నాణెం రూపంలో Mossuk ఉండగా, ఆ కాలంలోని భారతీయ 
Laros పరిమిత POA) DOME, ఇది కొంత సమయం తినుశంటుంది. నాగోలు FOS ఉన్న 
కాగితపు £05) శాఖ మాద “వత్తిడి tuni ఉంటుంది 





384 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





వాదించాడు. అందువల్ల ఈయన, ఆందోళన పరిధికి మించి సావసించాడు. బంగారంను 
దొడ్డిదారి గుండా కరెన్సీవ్యవస్థలోకి ప్రవేశపెట్టడానికి బదులుగా దాన్ని భారతదేశంలో 
విలువ ప్రమాణంగా చేయవలసి ఉంటుందని ప్రకటించాడు. రజత ప్రమాణానికి స్వర్ణప్రమాణ 
(ప్రత్యామ్నాయం అనేది "కూడా వాళ్ళ వ్యాసాన్ని భంగపరుస్తుందోనే విల్సన్‌ వాదనతో 
కూడా ఈయన ఏకీభవించలేదు. వెండి కరెన్సీని సహాయక స్థానానికి తగ్గించే ముందు, 
భారతదేశంలో బంగారంను |ప్రవేశపెట్టడమనేది తాత్కాలికంగా ద్వంద్వ (ప్రమాణానికి 
అవకాశం ఏర్పడుతుందనే అంశాన్ని ఈయన అంతగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే * 
అన్ని దేశాలూ ఏక ప్రమాణానికి చేరుకొనే ముందు ద్వంద్వ (ప్రమాణానికి చెందిన సంధి 
దశను అధిగమించవలసి ఉంటుంద' ని ఈయన వాదించాడు. తదనుగుణంగా ఈయన 
1.ట్రిటిష్‌ లేదా ఆస్ట్రేలియన్‌ ప్రమాణానికి చెందిన సావరిన్‌లూ అర్థసావరిన్‌లూ 10 
రూపాయలకు ఒక “సావరిన్‌ చొప్పున భారతదేశంలో చట్టబద్దద్రవ్యంగా ఉండాలనీ 
2. ప్రభుత్వ కరెన్సీ నోట్లు రూపాయలకు గల రూపాయలకు ఒక సావరిన్‌ చొప్పున సావరిన్‌లకూ 
మార్చదగినవిగా ఉండాలి కానీ బులియన్‌కు మార్చదగినవిగా ఉండకూడదని ప్రతిపాదించాడు. 

ఈయన ప్రతిపాదనలకు భారతప్రభుత్వం అంగీకరించి, మంజూరు కోసం సెక్రటరి 
ఆఫ్‌ స్టేట్‌ 'కు పంపడం జరిగింది. అయితే ఏకలోవా విధానానికి భిన్నమైన ఏ విధానాన్నయినా 
సహించలేని, భరించలేని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ కనీన మర్యాద కూడా పాటించకుండా 
modo ప్రాజెక్టును తిరస్కరించాడు. ఆయన సమాధానం * కారణాని కందనంత విపరీతమైంది: 
మిడి మిడి జ్ఞానంతో కూడింది. ఒక సావరిన్‌కు రూ. 10ల రేటు అనేది సావరిన్‌కు చాలా 
తక్కువగా విలువ కట్టడమని ఆయన భావించాడు కాబట్టి ఈ చర్యను అనుమతించడానికి 
ఆయన ఇష్టపడలేదు. ఆయన వాదానికి బలమైన ఆధారం ఉంది. ఆ రోజుల్లో భారతదేశంలోని 
bores ఒక సావరిన్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 104-8 వ్యయం అయ్యేది. దీన్ని 
momo నుంచి కలకత్తాకు దిగుమతి చేసుకోడానికి అయ్యే వ్యయం రూ. 10-4-10 
గానూ ఆస్ట్రేలియా నుంచయితే ఈ వ్యయం రూ. 1029 గానూ అంచనా వేయడమైంది. 
వటిలో ఏది సక్రమమైన రేటయినా ఒక సావరిన్‌కు 10 రూపాయల రేటులో సావరిన్‌లకు 
చెలామణిలో ఉంచడం కూడదనేది న్పష్టం. విశ్వసనీయమైన సంఘటన (ven) సావరిన్‌ను 
చెలామణిలో ఉంచడానికి అనువుగా సర్‌ చార్లెస్‌ ట్రివిలియన్‌, అధిక నిష్పత్తిని 





ఇమా భారత ప్రభత్వ డిస్పాచ్‌ mo 89, తేదీ సిమ్లా, జూలై 14, 1864. 

శీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ నుంచి వచ్చిన ఫైనాన్సియల్‌ డిస్పాచ్‌, నెం 234, తేదీ పెండింగ్‌ 25, 1884, 

“10:1 నిప్పత్తని ఆయన ప్రతిపాదించడానికి కారణం, అది ఆనాడు భారతదెశంలో వాతుకలో 
ఉన్న మార్కెట్‌ నిష్పత్తి కావడం. భారతదెశంలో సావరిన్‌ను చెలామణిలో పెట్టడానికి రాన్ని ఇంగ్లీషు ఈ 
సావరిన్‌ ధరీలో పోల్చకూడదనీ వెండి రూపంలో అంచనావేసిన భారతీయ ధరతో పోల్పాలనేది ఆయన 
వాదన. 'అమల్లో ఉన్న భారతీయ Sob) శీఘ్రంగా మారిపోయి. రుణదాతలకు చావలిసెన దానికన్నా 
తక్కువ లభిస్తందేమో అన్న భయంతో ఆయన సావరిన్‌కు అధిక విలువ కట్టడం పట్ల విముఖత 
చూసేడు. చూ. అయన వివరణ (minute), తేదీ నవంబర్‌ 23, 1864. చూ. భారతీదేశంలొ "బంగారంకు 
సంబంధించిన పత్రాలు ud. 


ద్వంద్వ ప్రమాణం నుంచి రజత gie 385 





ప్రతిపాదించుకోవడం విచారకరం. అయితే ఈ నిష్పత్తి సావరిన్‌కు బాగా అనుగుణంగా 
ఉన్నప్పటికీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఈ చర్య పట్ల విముఖుడయ్యేవాడు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
దృష్టిలో, (ప్రతికూలమైన నిష్పత్తి మోద ఆధారపడ్డ ఈ చర్య నిరుపయోగం. అయితే ఇది 
లాభదాయకమైన నిష్పత్తిమోద ఆధారపడి ఉన్నప్పటికీ అతని దృష్టిలో తక్కువ హానికరమేమో 
కాదు. ఎందుకంటె, ఎంత తాత్కాలికమైనప్పటికి అంత దుష్టవిధానంగా భావించిన ద్వంద్వ 
ప్రమాణం ఏర్పడే అవకాశాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఈ మొత్తం చర్యకు వ్యతిరేకంగా 
సెక్రటరీ అఫ్‌ స్టేట్‌ను భయపెట్టడానికి ద్విలోవ విధానానికి అవకాశం ఇచ్చే కేవలం 
సంభావ్యత చాలు. ఎందుకంశే ' కరెన్సీ ప్రాతిపదికను వెండి నుంచి బంగారానికి మార్చే 
క్రమంలో ద్వంద్వ[ప్రమాణం గుండా పయనించడం [ప్రజోపయోగం (Public Advantage) 
కావచ్చు" ననే విషయాన్ని అంగీకరించడానికి ఆయన తిరస్కరించాడు. 


సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ చేయడానికి ఇష్టపడిన ఏకైక రాయితీ ఏమంకే బంగారం 
me) భారతదేశ్‌లో చట్టబద్ధ (ద్రవ్యంగా చేయకుండా ప్రభుత్వం నిర్ణయించి, ప్రకటన 
ద్వారా బహిరంగంగా ప్రకటించిన రేటులో ప్రభుత్వ ఖజానాలు బంగారు నాణేన్ని 
గ్రహించవలసి ఉంటుందని పేర్కొనడం. ప్రభుత్వాన్ని కలవర పెట్టినందుకు 1852లో రద్దు 
చేసిన తెలివితక్కువ చర్యను వునరుద్ధరించడాన్ని ఇది 225 తెస్తుంది. మనం తిరిగి 
చెల్లించలేని wa) గ్రవాంచడానికి “సిద్ధపడటం సమస్యకు దారితీస్తుంది. ప్రాజెక్టులో 
నహజసిద్ధంగా ఉన్న (ప్రమాణాన్ని తొలగించడానికే మరింత సంపూర్ణమైన ఈ చర్యను 
ప్రతిపాదించడమైంది. అయితే భారత ప్రభుత్వం వెంటనే సెక్రటరీ అఫ్‌ స్టేట్‌ సలవోను 
అనుకరించేదే కాని కరెన్సీ కొరత తీవ్రస్థాయిలో ఉండటం వల్ల ఊరుకుంది. ఈ సందర్భంలో, 
1864 నవంబరులో జారీచేసిన ప్రభుత్వ ప్రకటన కింది విధంగా ప్రకటించింది. 


“ప్రస్తుత బరువుతో ఇంగ్లాండు లేదా ఆస్ట్రేలియాలోని ఏదయినా జధికృత ప్రభుత్వ 
టంకశాలలో ముద్రించిన సావరిన్‌, అర్ధ - సావరిన్‌లను తదుపరి నోటీను వచ్చే వరకూ, 
వరనగా రూ. 10,రూ. 5లకు సమానంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తాల చెల్లింపులో 
బ్రిటిష్‌ ఇండియాలోని ఖజానా, అధిక శాఖలూ స్వీకరించవలసి ఉంటుంది; అట్లాంటి 
సావరిన్‌లూ అర్థ - సావరిన్‌లూ ప్రభుత్వ ఖజానాలోకి సిద్ధంగా ఉన్నప్పుడూ, ప్రభుత్వేం, 
తరహా చెల్లించవలసిన మొత్తాన్ని S8 సందర్భంలో స్వీఫేరించడానికి ఇష్టపడిన వ్యక్తికి 
వాటిని అవే రేట్లలో చెల్లించవలసి ఉంటుంది”. 





అయితే వాస్తవ సమాన విలువ, సావరిన్‌ * రు. 10 రూపాయల కంటె తక్కువగా 
ఉంది. అందువల్ల ఈ (ప్రకటన అమలులో లేకుండా పోయింది. మరాక వైపు కరెన్సీ 





T చూ. భారతదాానికి బంగారు కరెన్సీ మోద సర్‌ విలియం మాన్స్‌ఫిల్డ్‌ ఇచ్చిన వివరణకు 
అనుబంధం :HdC రిటర్న్‌ 79, 1865. 


386 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -8 





వ్యవస్థ, పూర్వమెన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరుకోసాగింది. బెంగాల్‌ వాణిజ్య మండలి 
తిరిగి 1866 లో బంగారం చెలామణిని అమలుచేయడానికి తగిన చర్యలు చేపట్టమని 
భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ సారి "భారత ద్రవ్యవ్యవస్థలో బంగారంను ప్రవేశపెట్టడం 
వల్ల ఏర్పడే ప్రయోజనం గురించి విచారించడానికి” విచారణ సంఘాన్ని 
ఏర్పాటుచేయవలసిందని మండలి పట్టుబట్టింది. అయితే “బంగారానికి బదులుగా విలువైన 
లోహాల కంటు మరింత నదుపాయమైన అంగీకారయోగ్యమైన చెలామణి మాధ్యంగా 
ఉంటుందని కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టడమైందని ప్రభుత్వం అభి ప్రాయపడ్డది.* 
పర్యవసానంగా, "కాగితపు కరెన్సీ ఆ విధంగా రుజువు చేసుకోలేదనీ. కాగితాన్ని రద్దుచేసి, 
వేరేదానికి అదనంగా బంగారంను ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నానికి ముందు, దేశావసరాలకు 
తగిన దేశ అలవాట్లకు అనుగుణమైన చెలామణి మాత్రంగా రుజువు కాలేదని చూపవలసి 
ఉంటుంది. అందువల్ల, “1861 చట్టం XIX ప్రకారం ఏర్పాట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న 
కరెన్సీ ఏర్పాట్ల అమలు" ను విచారించడానికి "వెండికి అదనంగా భారతదేశంలో బంగారంను 
చట్టబద్ధద్రవ్యాంగా ప్రవేశపెట్టడం వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటో" నివేదించడానికి ఒక 
కమాషన్‌ను నియమించడమైంది. సమగ్రమైన పరిశీలనానంతరం, కమిషన్‌, వివిధ కారణాల. 
వల్ల, చెలామణి సాధనాల్లో స్వయంగా సుస్థిరస్తానాన్ని పొందడంలో కాగితవుకరెన్సీ విఫలమైంది 
కానీ ప్రజల లావాదేవీల్లో బంగారంకు పెద్దపీట ఉందనే నిర్ణయానికి * వచ్చింది. చివరగా, 
"భారతదేశ కరెన్సీ ఏర్పాట్లలో భాగంగా బంగారంకు చట్టబద్ధత కల్పించమని కమిషన్‌ 
ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం, ఈ సిఫార్సును అమలు చేయడం ప్రభుత్వం వంతయింది. 
ఆయితే తాను స్వయంగా నియమించిన కమిషన్‌ సిఫార్సును అమలు చేయడానికి ప్రభుత్వం 
సిద్ధపడలేదు. కమిషనర్‌ సలవా మేరకు బంగారంను చట్టబద్ధ ద్రవ్యం చేయడానికి బదులుగా 
ప్రభుత్వం తీనుకొన్న IS చర్య ఏమంటే, 1868 అక్టోబర్‌ 28వ తేదీన మరొక ప్రకటన 
i6 చేయడం. ఆ n6 పక్ష చర్య వల్ల ఏర్పడే దుష్టపరిణామాలను తొలగించడానికి ఏమి 
చేయకుండా ఈ ప్రకటన ద్వారా సావరిన్‌ రేటును 10-8 రూపాయల్లోకి మార్చింది. 
ప్రభుత్వం అదృష్టం వల్ల రేటులో వచ్చిన ఈ మార్పు కూడా దేశ ద్రవ్య చెలామణిలో ఏ 
విధమైన బంగారం ITA) ప్రోత్సహించలేదు. అప్పటికి కరెన్సీ చిక్కులు నద్దుమణిగాయి. 
ప్రభుత్వం మోద కొత్త వత్తిడి ఏదీ ఏర్పడలేదు. భారతదేశంలో బంగారంను ప్రవేశపెట్టడానికి 
ప్రభుత్వం చేసిన చివరి రెండు వ్యర్థ ప్రయత్నాలను ఈ పరిస్థితి రుజువు చేసింది. 


తాత్కాలికంగా, సహజ సంఘటనల పరంపర వల్ల సమస్య పరిష్కారమైంది. 
ఆయితే తదుపరి సంఘటనలు, స్వర్లప్రమాణానికి మారటం భారతదేశానికి శ్రేయోదాయకమనీ 





+ ఫైనాన్షియల్‌ శాఖలో ప్రతిపాదన, తేదీ ఫిబ్రవరి 3, 1888. ప్రకటన సంఖ్య 502. కింద అదే 
తేదీన పోర్ట్‌ విలియం గెజిట్‌లో ప్రతిపాదన. 
a మోషన్‌ నివేదిక కోసం: చూ, H.C రిటర్న్‌ 148, 1868. 


ద్వంద్వ ప్రమాణం నుంచ రజత ప్రమాణాకి 387 


భారతదేశ కరెన్సీ సమన్య విషయంలో 'చట్ట నంబంధమైన' "అభిప్రాయానికి మించి 
తామేదీ కోరుకోలేదని అప్పుడు చెప్పినవారికి ముందుముందు తమ కేమి నీద్ధంగా ఉందో 


తెలియకపోవడం విచారకరం. 
na 


pd వమాణం ప్రవేశపెట్టడానికి ఆదార్య ఇన 305 వ్యతిరేకించడం వాస్తవమే 


కానీ తరువాత ఆయన. తన అభ్యంతరాలను  ఉపనంహరించుకున్నాడు. చూడండి పొలిటికల్‌ లో ఆకుని 
వ్యాసాలు (లండన్‌, 1873, పుటలు aea) 


SEO రాీనతలో వ్యక్తమయ్యాయి. సెలక్ట్‌ కుట e విషయాన్ని కార్యనిర్వవాణాధికారి విచారణ 
వటీలివేసింది. 


౨ చూడండి. కాయినెజ్‌ అండ్‌ మింట్‌ బిల్లును ప్రవేశపెడుతూ 1870 సెప్టెంబర్‌ 6 వ తేదీన 
గౌరవనీయులైన à స్టీఫెన్‌ చేసిన ప్రనంగం. చూడండి ABS లెజిస్లేటివ్‌ కొన్సిల్‌ ప్రొసీడింగ్స్‌ (80౧ 
లోకి సంక్షిప్రచేసింది. నం. 1% పు, 308. 


ఆధ్యాయం n 
రజత ప్రమాణం = దాని సామ్యంలో అస్తవ్యస్తం 


భారతీయ కరెన్సీకి సంబంధించిన క్రమపరిణామ (ప్రక్రియ ఎట్లా రజత (ప్రమాణం 
ఏర్పాటుతో పరాకాష్టకు చేరుకొందో, బంగారం కరెన్సీ కోనం జరిగిన ఆందోళన వల్ల 
కాగితపు కరెన్సీ అనుబంధంగా ఉండే రజత ప్రమాణంతో ముగిసిందో స్పష్టమైంది. ఆ 
మిశ్రమ వ్యవస్థ పనితీరును పరిశీలించడానికి ముందు, దాని ఆకార స్వభావాన్ని క్లుప్తంగా 
సమీక్షించడం ఉపయోగకరమవుతుంది. 


ఈ వ్యవస్థకు చెందిన లోహ భాగాన్ని 1870 చట్టం XXIII క్రమబద్ధం చేసింది. ఈ 
చట్టం కింద అధికృతమైన, చట్టబద్ధమైన నాణేలను 389వ పుటలో (పట్టిక VII) చూవడమైంది. 


'టంకశాలలు జారీ చేసే నాణేలు సంఖ్య విషయంలో గానీ వాటి చట్టబద్ధ అధికారాల 
విషయంలో గానీ చట్టం ఎలాంటి కొత్త మార్పులూ చేయలేదు. నాణేల * విషయంలో ఇది 
పూర్వపు శాసనాల మాదిరిగానే ఉన్నప్పటికి దీని న్యాయసంబంధిత నిబంధనలను, దేశ 
'ర్రవ్యశాసనంలో పూర్వము ఎన్నడూ లేనంత పరిపూర్ణంగా రూపొందించడమైంది. దీనికి 
ముందున్న చట్టాలు, మింట్‌ రెమిడి లేదా 'టాలరెషన్‌ నియమాన్ని చాలా అరుదుగా 
గుర్తించాయి ఈ విషయాన్ని ఎక్కువగా కేవలం మింట్‌ tim భావించడమైంది. కానీ 
ద్రవ్య ప్రాముఖ్యం లేకుండా ఆది లేదు. విలువైన లోహాలు బరువు ద్వారా చెలామణిలో 
ఉన్నప్పుడు, మింట్‌ టాలరేషన్‌ అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఎందుకంకే, తూకం 
వేయడం ద్వారా తన కొచ్చే ద్రవ్య విలువను కనుక్కోడం సర్వసాధారణమైంది. అయితే, 
నాణేల ముద్రణకు కనుగొన్నప్పుటి నుంచీ, కరెన్సీ అమల్లోకి వచ్చినప్పుడు, నాణేల 
GAYS విలువ ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వసించారు. అయితే నాణెం వాస్తవ 





& tob విధంగా చూడవచ్చు:- 

3) బంగారం నాణేలు (1) (1) (లను 1835 చట్టం XW సెక్షన్‌ VI ద్వారా అధికృతం చేయడమైంది. 
(ను మాత్రం 1870 ఏకీకరణ చట్టం ద్వారా అదనంగా రూపొందించడమైంది. 

4) వెండి నాణేలు (1) (1) (4) నాణేలని 1835 చట్టం ౫/1. సెక్షన్‌ 1 ద్వారా eoo చేయడమైంది. 
ఈ చట్టం 'డబుల్‌ రుపీ' అనే వెండి నాణెం జారీని కూడా అధికృతం చేసింది కానీ 1882 చట్టం XII, 
"క్షన్‌ 1! ద్వారా దీన్ని నిలిపివెసి, దిని స్థానంలో వెండి zo నెం. VÉ ప్రవేళపెట్టడమైందే. 

3) రాగినాణేలు (Iv) నాణేలను 1835 చట్టం X00 ఫెక్షన్‌ 1 ద్వారా మొదట అధీకృతం చేయమైంది. 

అయితే వీటి చెలామణిని బెంగాల్‌ QAFAS పరిమితం చేయడమైంది. వీటిని తరువాత 1844 

చట్టం XX ద్వారా మొత్తం భారత దేశంలో నర్వ సాధారణం చేయడమైంది. wo నెం. (11న 

మొదట 1884 చట్టం XL HER ప్రవేశెట్టుట జరిగింది. 











ంసీంగిదా wes szel groom ; ce oaz w 
esee apor sazi Poea . os Sij. అ 
ĝas gos ౩౭2 proc - : oo baa igar అ 
ofañs apor cra oroo agog on (ex) sz 0 
(ఇ opava ఇ 
ie 9౭907 o sæ pus opece ccm 0) 
ంస్రింగినై eum poue pcoqum sei a s 25 ఆ 
em sz : 06 moga అ 
అల Se^ ఇమోంంం s e oer coc 0 
$ (9) ewe లంద ౫ 
oee i o 9s ge w 
on 1 on mpoo 
ogor ogge (W 
౫ obofp oppe * s a 09 | కాం prs osem అ 
లతో soi € on see 0 
: (c) copas pues 1 
(pee) కాం 
Cr vo (wor) | oged 
M (ssouauts. (esouours) pee qe 
ogatestepe te Lud sis చడం tes oi! gs ope sup Qe cago 




















390 డాక్టర్‌ బాబాసాహైబ్‌ అంటేద్కర్‌ రననలు - ప్రవంగాలు, సంపుటం -8 





విలువ, నిరంతరం దాని ధృవీకృత విలువకు సమానంగా ఉండేది కాదు అట్లాంటి వ్యత్యాసాలు 
తప్పనినరిగా కొనసాగేవి. నాణేల ముద్రణకళలో అన్నిరకాల అభివృద్ధులనూ అనునరించినప్పటికి 
ఈ తేడాలను నిరోధించడం కష్టమయ్యేది. ఈ తేడాలలో వాస్తవ టంకశాల ప్రమాణం 
నుంచి భిన్నం కావడం (ప్రధానమైన అంశం. ఆందువల్ల అన్నిదేశాల టంకశాల నియమాల్లో 
నాణేల చట్టబద్ధప్రమాణంలో ఒక స్థాయికి మించి తప్పుఉన్నట్టయితే వాటి ధృవీకృత 
విలువలో అవి చట్టబద్ధ ద్రవ్యంగా ఉండకూడదని ప్రకటించే నిబంధనలు ఉంటాయి. 
వాస్తవానికి అనుమతీంచదగిన వ్యత్యాసాన్ని నిర్ణయించకుండా నాణేలను చట్టబద్ధం చేయడం 
మోసానికి అవకాశం కల్పించినట్లవుతుంది. టంకశాల నుంచి జారీ చేయడానికి అది 
అధికారమిచ్చిన నాణేలకు అనుతమతించదగిన వ్యత్యాస పరిమితిని చట్టం రూపొందించినంత 
వరకూ అది లాభప్రదమైన చర్య' అవుతుంది. అయితే శాసనానికి అనుగుణమైన నాణేల 
ముద్రణను నిర్ధారించే యంత్రాంగాన్ని ఆ చట్టం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. 
నిళ్ళుల్కంగా seem తయారుచేసే నియమాన్ని (ఫ్రీకాయినేజి) గుర్తించడమనేది ఈ 
చట్టం చేకూర్చిన మరొక ముఖ్యమైన అభివృద్ధి. ఈ నియమం పట్ట చూపించ వలసినంత 
శ్రద్ధ చూపించక పోయినప్పటికీ ఇది సొష్టవమైన కరెన్సీకి ప్రాతిపదిక అయింది. అంకె 
సమాజంలోని లావాదేవీలకు అవసరమైన కరెన్సీ పరిమాణానికి సంబంధించిన ప్రధాన 
సమస్యపట్లదీనికి ముఖ్యమైన బాధ్యత ఉంది. ఈ కరెన్సీ పరిమాణాన్ని క్రమబద్ధం చేయడానికి 
రెండు మార్గాలున్నాయని చెప్పవచ్చు. ఒకటి, టంకళాలను మూసేసి, అవసరాలకు తగినట్లు 
కరెన్సీని నమీకూర్చే పనిని ప్రభుత్వ విచక్షణకు వదిలి పెట్టడం. రెండు, టంకళాలను 
తెరచి ఉంచి, తమకు అవసరమైన కరెన్సీ పరిమాణాన్ని నిర్భారించే పనిని వ్యక్తుల 
స్వప్రయోజనానికి వదిలి పెట్టడం. సంవృత టంకశాలల విషయంలో అవసరమైన విచక్షణ 
చెలాయింపును నిర్జేశించడానికి లోపరహితమైన పరీక్షలు లేకపోవడంతో వివృత టంకశాలల 
నియమాన్ని పై రెండు ప్రణాళికల్లో ఉత్తమమైనదిగా అంగీకరించడమైంది. ప్రతి వ్యక్తీ 
బులయన్‌కు నాణేల పొందగలిగి. నాణేలను బులియన్‌లోకి మార్చగలిగినప్పడు పరిమాణం 
దానంతటదే క్రమబద్ధమవుతుంది. పెరుగుతున్న వాణిజ్య డిమాండ్‌లకు అధిక పరిమాణంలో 
చెలామణి మాధ్యం అవసరమైనట్లయితే తన మూలధనంలో అధిక మొత్తాన్ని ఇందుకోసం 
మళ్లించడం. సమాజ ప్రయోజనం కోసం చేయాల్సినపని దీనికి విరుద్ధంగా, పర్తకస్థితి 
తక్కువ పరిమాణంలో చెలామణి మాధ్యాన్ని ఆపేక్షిస్తూ aot, నాణేలలో కొంత భాగాన్ని 





= maaste Pye అనే వ్యవస్థ ద్వారా ఇంగ్లాండులో ఈ యంత్రాంగాన్ని సమకూర్చడం 
జరిగింది. దీని ఏర్పాటు, అది పనివేసే తలే గురించి తెలుసుకోవడానికి చూ. 1866110. రిటర్న్‌ 203. 
ఈస్టిండియా కంపెనీ కాలంలో. భారతదేశ నాణోల ప్రమాణ స్వచ్చతను కాపాడటం, Sú ఆఫ్‌ డ్రైరెకర్‌లకు 
అత్యంత వ్యాకుల కలిగించే విషయంగా ఉండేది భారతీయ టంకాలల్లో రూపొందే నాణిలకు ఎప్పటికప్పుడు 
ఇంగ్లాండుకు పంపవలసీ వచ్చేది. అక్కడ వాటిని ప్రత్యేక TialastePyx లో పరీక్షించ, భారతదేశంలోని 
మింట్‌ మాస్టర్ల భావి మార్గదర్శకత్వం Kio నివేదిక పంపేవారు. చూ.1849 0. రిటర్న్‌ 14. కంపెని మూత 
పడినప్పటిసే౦చి మింట్‌ మీస్టర్‌లు జవాబుదారీ వహించడానికి అట్లాంటి యంత్రాంగమే లేకుండా పోయింది. 


రజత ప్రమాణరాదాని సామ్యంలో అస్తవ్యస్తం 391 





ఉపసంహరించి, కరెన్సీ ప్రయోజనాలకు భిన్నమైన (ప్రయోజనాలకోనం ఇతర వస్తువులాగే 
వర్తింపజేయాలి. 1870 చట్టం వివృత టంకశాల నియమాన్ని స్పష్టంగా గుర్తించింది 
కాబట్టి, ఆ తేదీకి ముందు టంకశాలలు మూతపడ్డయాని భావించ కూడదు. వాస్తవానికి, 
అప్పటికి వెండి మాత్రమే చట్టబద్ధ (ద్రవ్యంగా ఉన్నప్పటికీ బంగారు, వెండి రెండింటినీ 
నిశ్శల్కంగా నాణేలుగా రూపొందించడానికి టంకశాలలను అనుమతించడం జరిగింది. 
అయితే ఆశ్చర్యకరంగా తనకు సమర్పించిన లోవాన్నంతా నాణేలుగా ముద్రించే విషయంలో 
మింట్‌ మాస్టర్‌ బాధ్యత వివృత టంకశాల విధానాన్ని ఇది సారభూతమైన నియమం - 
గురించి పూర్వపు చట్టాలేవీ ఒక్క మాటకూడా చెప్పలేదు. ఈ విషయానికి సంబంధించి ఈ 
చట్టంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి ఈ చట్టం కింది విధంగా పేర్కొంటుంది:- 


“సెక్షన్‌ 19, ఆ సమయానికి అమల్లో ఉన్న టంకశాల నియమాలకు లోబడి, మింట్‌ 
మాస్టర్‌ టంకశాలకు వచ్చే వెండి బంగారాలనూ బులియన్‌, నాణేలనూ స్వీకరిస్తాడు. 


అయితే ఆబులియన్‌, నాణేలూ నాణేలను తయారు చేయడానికి అనువుగా ఉండాలి. 


అంతేకాకుండా, ఒక సారి ఒక వ్యక్తీ అట్లా తీసుకొచ్చేపరిమాణం, బంగారం విషయంలో 
అయితే యాభై తులాల (11125)కూ వెండి విషయంలో అయితే వెయ్యితులాల కూ 
తక్కువగా ఉండకూడదు. 

"సెక్షన్‌ 20. సదరు టంకశాల నియమాల ప్రకారం, నాణేలను తయారుచేయడం 
Suo టంకశాలకు తీసుకొచ్చే బంగారు బులియన్‌ anri బంగారు నాణెం మోద 
టంకశాలలో నూటికి ఒక రూపాయి చొప్పున శుల్కం విధించవలసి ఉంటుంది. 

"సెక్షన్‌ 21. సదరు టంకశాల నియమాల ప్రకారం, నాణేలను తయారు చేయడం 
కోనం టంకశాలకు తీసుకొచ్చే వెండి బులియన్‌ లేదా నాణేలు అన్నీ, యజమానికి తిరిగి 
అప్పగించే. ఉత్పత్తిమోద 2 శాతం చొప్పన శుల్కానికి లోబడి ఉంటాయి. 

“సెక్షన్‌ 22. బులియన్‌నూ నాణేన్ని టంకశాలలోకి స్వీకరించడాని కనువుగా వాటిని 
కరిగించడానికి లేదా కత్తిరించడానికి బంగారు బులియన్‌. నాణేల మోద DI (mille) 
ఒక్కింటికి నాలుగో వంతు చొప్పున వెండి బులియన్‌, నాణేలమోద DI ఒక్కింటికి 
ఒకటి చొప్పున చార్జి వసూలు చేయవలసి ఉంటుంది. 

"సెక్షన్‌ 23. ఈ చట్టం నిర్ణయించిన ప్రమాణ స్వచ్చత (fneness) కంచె తక్కువ 
రకమైన, లేదా 'పెళుసుదనం వల్ల మరేదైనా కారణంవల్ల నాణేలను తయారు చేయడానికి 
అనర్హమైన బంగారు, వెండి బులియన్‌, నాణేలను, నాణేల తయారీ కోసం టంకశాలకు 
తీసుకొచ్చినప్పుడు, వాటిని పద్ధి చేసినట్లయితే, అవి పైన పేర్కొన్న శుల్కం, చార్జీలతో 
పాటు ఈ విషయంలో గవర్నర్‌ జనరల్‌ ఇన్‌ కౌన్సిల్‌ నిర్ణయించేవిధంగా శుద్ధి చేసే 
సందర్భంలో అయ్యే నష్టానికి వ్యయానికి సంబంధించే చార్జీక్‌ లోబడి ఉంటాయి. 


392 డాక్టర్‌ బాబాఫాహెల్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





“ఫెక్షన్‌ 24. నాణేల తయారీకోసం టంకళాలకు తీసుకొచ్చిన బంగారు లేదా వెండి 
బులియన్‌ లేదా నాణేలను గ్రహించిన మదట మింట్‌ మాస్టర్‌, యజమానికి ఒక రసీదు 
జారీచేస్తారు. జనరల్‌ (ట్రజరీలో చెల్లించవలసిన అట్లాంటి బులియన్‌ లేదా నాణెం నికర 
ఉత్పత్తికి అంటే మాస్టర్‌ నుంచి ధృవపత్రం పొందే అధికారాన్ని ఈ రసీదు యజమానికి 
కల్పిస్తుంది. 

“సక్షన్‌ 25. e) మాస్టర్‌ ధ్రువపత్రం జారీ చేసిన బంగారు బులియన్‌ నాణేనికి 
సాధ్యమైనంత వరకు, ఈ చట్టం కింద లేదా 1835 చట్టం SoXVII కింద రూపొందించిన 
బంగారు mos! చెల్లించవేలసి ఉంటుంది. యజమానికి బకాయిఉన్న (ఏదైనా) శేషాన్ని 
వెండిలో లేదా బ్రిటిష్‌ ఇండియాలోని వెండి, రాగి నాణేలలో చెల్లించవలసి ఉంటుంది.” 


కాగితపు కరెన్సీ విషయంలో ప్రభుత్వం. ఆనాడు దేశంలో రూపొదించిన జారీ 
స్వేచ్చా నియమాన్ని కొనసాగించలేదని గమనించ వలసిఉంటుంది. ప్రభుత్వం కాగితపు 
కరెన్సీని ప్రవేశపెట్టడానికి ముందు నోటు జారీహక్కును మూడు (ప్రెసిడెన్సీ బ్యాంకులకే 
పరిమితం చేయడీమైందనే తప్పుడు అభిప్రాయం ఉండేది. వాస్తవానికి భారతదేశంలో 
"స్వేచ్చా బాంకింగ్‌ వ్యవస్థ అమల్లోఉండేది. ఈ వ్యవస్థలో ప్రతి బాంకుకూ తన నోట్లను 
జారీ చేసుకొనే స్వేచ్చ ఉండేది. DABA) mote నోట్లకు. ఇతర బాంకుల Skot 
కొంచెం ఉన్నతమైన 'వోదా ఉండేదనడం వాస్తవమే. రెవిన్యూ చెల్లింపులో కొంత వరకూ 
వీటిని ప్రభుత్వం స్వీకరించేది.'- ఈ ప్రత్యేక హక్కు కోసం ప్రెసిడెన్సీ బాంకులు, తమ 
వ్యాపారం విషయంలో * కఠినమైన శాసనాత్మక నియంత్రణకు తలొగ్గవలసి వచ్చింది. 





= చూడు. ఎఫ్‌. సి. Sq ఎకనామిక్‌ జర్నల్‌ 1891 సం. 1, పు. 726. 

+ అట్లాంటి నియంత్రణకు గల కారణాలు, ప్రభుత్వానికి ప్రెసిడెన్సీ బాంక్తులకూ మధ్యగల వశిష్ట 
'నంబంధం దృష్టో చూడవలని ఉంటుంది. 1862 కు పూర్వం, వీటి దివాలాకు రక్షణగా “అవి నిర్వహించవలసిన 
వ్యాపార sed (ప్రెసిడెన్సీ బాంకు చార్దర్‌ల పరిమితం చేశాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, విధించిన 
ప్రహీనమైన ఆంక్షలు. robe విదేశి మౌరక వ్యాపారం చేయడాన్ని భారత దేశం వెలుపల వెల్టించడగిన 
డిపాజిట్లను గ్రహించడాన్నీ, ఆరునెలలకు మించిన కాలానికి రుణం ఇవ్వడాన్ని. తనభామార, aUi వామి 
Ara, "రెండు. 252a Doh తక్కువ పేరున్న ప్రామిసరీ Se మాద. వస్తువులనూ లెదా వాటికి 
సంబంధించిన హక్కును Daie బాంకుల్లో డిపాజిట్‌ చేయని వన్తులమిద రుణం నివ్వడాన్ని నిపేధ్ధించాయి. 
ప్రభుత్వం, బాంకులో వాటాలు పెట్టింది. డైర్టరేట్‌లో కొంతభాగాన్ని నియమించింది. 1862 లో నోట్ల జారీ 
వాక్కును ఉపసంవోరించినప్పుడు. హీంకుల హ్యాపారంమాద వధించిన ఈ శాసనాత్మక పరిమితులను జాగా. 
సడలించరం జరిగిందీ. కాన్‌ (ప్రభుత్వ అధికార నియంత్రణ అలాగే నిలిచిపోయింది. అయితే బాంకులు 
కొన్ని సందర్భాల్లో తమ స్వేచ్చను దుర్వినియోగం చేశాయి. (ప్రెసిడెన్సీ బాంకుల చట్టం ద్వారా 1879లో 
దర ల ను) 3m బాంకుల్ల 
నిర్వహణలో జోక్యం Sáu రద్దుచేసింది. అధికార డైరకర్లను నియమించడం రద్దుచేసింది. mobe 
సములు అమ్మెసిరే. జ Bog. SION. మూడు quida, mokoi sobot 
బాంకు ఆఫ్‌ ఇండియాగా విలీనం చేసిన 1920 చట్టం XI లో చేర్చడమైంది. (ప్రెసిడెన్సీ బాంకులు కాని 
'బాంకులను. అవి భారతీయ కంపెనీల చట్టం నిబంధీనలో అనుకూలంగా పని చేస్తున్నంత కాలం శాననాత్మక 
నియంత్రణ నుంచి మనహాయించడమైంటే. చూడండి. ఈ సందర్భంలో, సర్‌ IŠ మెయిన్‌ (Mane) చేసిన 
వివరణలు నెం. 47. దీనికి జతచేసిన dev; 8S (Stokes) నోటు ఈ బాంకుల నియంత్రణ. భారతదేశంలోని. 
'బాంకింగ్‌ శాసన వ్యవస్థకు చెందిన ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. 


రజత ప్రమాణం+దాని సామ్యంలో అస్తవ్యస్తం 303 





ఇట్లాంటి ప్రత్యేక హక్కులేని జారీలున్న బాంకులు నియంత్రణకు మినవాయింపుగా ఉండేవి. 
అయితే ఈ (ప్రతికూల పరిస్థితి, చట్టం ప్రకారం తమకు సంక్రమించిన జారీ హక్కును 
ఇతరబాంకుల వినియోగించుకోడాన్ని నిరుత్సాహ పరిచేంతదికాదు. అయినప్పటికీ ఈ 
జారీ స్వేచ్చకు (ప్రెసిడెన్సీ బాంకులతో సవా ఏ బాంకూ భారీతరహాలో చెలాయించనట్లు 
కనిపించదు.* 1861" లో మొత్తం భారత దేశానికి జాతీయ జారీని ఏర్పాటు చేసినప్పుడు 
అన్ని బాంకులనుంచీ ఈ స్వేచ్చను స్వాధీనంచేసుకొని కాగితపు కరెన్సీ శాఖ అనే ప్రభుత్వ 
శాఖకు. అప్పగించడమైంది.. అయితే, లోహకరెన్సీ విషయాలలోలాగా కాగితపు కరెన్సీ 
పరిమాణాన్ని నిర్ధారించడంలో అదే విధమైన పాత్రను నిర్వహించడానికి పైవేట్‌ ఆసక్తిని 
అనుమతించక పోయినట్లయితే, కాగితపు కరెన్సీ నియంత్రణలో ప్రభుత్వశాఖకు వదిలిన 
విచక్షణ కూడా ఏమాలేదు. లోహకరెన్సీ విషయంలో మింట్‌ మాస్టర్‌కున్న విచక్షణ కంక 
మించిన విచక్షణ కాగితపు కరెన్సీ శాఖకు లేదు. 


ఈ శాఖ విధిని చట్టం ద్వారా పరిమితం చేయడమైంది. కంద పేర్కొన్న మొత్తానికి 
మారకంగా నోట్లను జారీ చేసేవిధిని శాఖకు అప్పగించడమైంది. 


1. భారత ప్రభుత్వానికి చెందిన కరెంట్‌ వెండి నాణెం, 2. నాణేల తయారు 
చేయడానికి తగిన ప్రతి 1000 తులాల ప్రామాణిక వెండికి 979 రూపాయల చొప్పున 
ప్రమాణం ప్రకారం లెక్కకట్టిన ప్రామాణిక వెండి బులియన్‌ లేదా విదేశి వెండినాణం, 3 
అదే సర్కిల్‌ లో జారీ చేసేన ఇతర మొత్తాలకు సంబంధించి కోరిన మోదట జేరర్‌కు 
చెల్లించదగిన ఇతర భారత ప్రభుత్వనోట్లు, 4. గవర్నర్‌ - జనరల్‌ నిర్ణయించే నివ్పత్తిలోనూ. 
నియమాలూ షరతుల ప్రకారమూ లెక్కించిన భారత ప్రభుత్వ బంగారు నాణెం లేదా 
విదేశీ బంగారునాణెం లేదా బులియన్‌, అయితే బంగారానికి బదులుగా (against) 
జారీచేసిననోట్లు, నాణెం, బులియన్‌లకు |ప్రాతినిథ్యంవహించే జారీల మొత్తంలో 
నాలుగోవంతుకు మించకూడదు. చట్టంద్వారా తప్పని నరయిన ఈ పూర్తి మొత్తాన్ని 
ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టిన 205 మొత్తాన్ని (fined amount) మినహాయించి 





€ అయితే కింద చూపిన విధంగా 1860 లో మూడు (ప్రెసిడెన్సీ బాంకుల నోట్లు చెలామణి. వాటి 
కరెంట్‌ ఆకౌంట్లకంచు ఎక్కువగా ఉందని గమనించాలి. 


బాంకుపెరు కరెంట్‌ అకొంట్లు చెలామణిలో ఉన్న నోట్లు 
బాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ 1,254,875 1215048 
బాంక్‌ ఆఫ్‌ బాంబే 438,459 785234 
బాంక్‌ ఆఫ్‌ మద్రాసు 161,959 102,201 


(బాంకర్స్‌ మేగజైన్‌ ఏప్రిల్‌: 1893 పు. 547) 
4 re. bank issue \.governmentissu వివాదానికి సంబంధించిన సంక్షిప్త సారాంశానికి చూడండి. 
1859-60 సంవత్సరానికి బొంబాయి వాణిజ్యమండలి నివేదిక, అనుబంధం L, పుకులు 284-318, 


41961 చట్టం XX, SS IV. 


394 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రననలు - ప్రసంగాలు, నంపుటం -€ 





జారీచేసిన నోట్ల చెల్లింపుకోసం రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది. దాని మాద వచ్చే వడ్డీ 
ప్రభుత్వానికి ఏకైక లాభదాయకవనరుగా ఉంటుంది. ఆ విధంగా పెట్టుబడి పెట్టవలసిన 
మొత్తం పరిమితిని “సముచితానుభవం ప్రకారం, కాగితపు కరెన్సీ పతనం కావచ్చని 
అంచనా వేసే కనిష్టమొత్తం ద్వారా అదుపులో ఉంచడమైంది. ఈ ్రాతిపదికమాద 
అంచనా వేసిన మదట, పెట్టుబడి భాగానికి చెందిన పరిమితిని 1861లో 4 కోట్లుగానూ,* 
1871లో 6 కోట్లుగా" 1890లో కికోట్లుగాశ నిర్ణయించడమైంది. అయితే పెట్టుబడి భాగంలో 
వృద్ధి చెందుతున్న పెరుగులతో నిమత్తం లేకుండా, దాని మాద ఆధారపడ్డ వ్యాసాల 
జారీ ఎప్పుడూ భారతీయ కాగితపు కరెన్సీ శాసన ఆపక్యాక సూత్రాన్ని రద్దు చేసేంత 
గొప్పస్థాయిలో* లేదు. లోహపు కరెన్సీ పద్ధతిలోనే అదే విస్తృతలోనే సంకోచ, వ్యాకోచాలు 
చెందడం ద్వారా ఎప్పుడూ తన విలువను కాపాడుకొనేరితిలో కాగితపు కరెన్సీ పరిమాణాన్ని 
క్రమబద్ధం చేయడమే ఈ సూత్రం ప్రధాన లక్ష్యం. 


పందొమ్మిదో శతాబ్దం, ముగింపు సంవత్సరాల్లో ప్రముఖమైన మార్పుకు లోను కాక 
ముందు భారత దేశంలో అట్లాంటి మిశ్రమ కరెన్సీ వ్యవస్థ ఏర్పాటై ఉండేది. మిశ్రిత 
స్వభావంతో ఉన్నప్పటికీ మొత్తం కరెన్సీలో పోలిస్తే కాగితపు భాగం చాలా తక్కువగా 
మాత్రమే ఉండేది. కాగితపు కరెన్సీ అధిక నిష్పత్తుల్లో ఏర్పడకపోవడానికి గల ప్రధాన 
కారణాలను కాగితపు కరెన్సీ వ్యవస్థల్లోనే అన్వేషిచవలసి ఉంటుంది. నోట్లలో అత్యంత 





* చూడండి, కాగితపు కరెన్సీ ప్రవేశపెడుతూ సర్‌ రిచర్డ్‌ మొంపుల్‌ చేసిన ప్రసంగం. తేది మార్చి 25, 
1870. సుప్రీం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ప్రొసీడింగ్స్‌, సం. IX పుటలు 151-52 


+ చట్టం XIX సెక్షన్‌ X 

# చట్టం IL సెక్షన్‌ 16 

$ చట్టం ౫. సెక్షన్‌ 1 

త గింది పట్టిక, మూడు విభిన్న కాలాల్లోని కాగితపు కరెన్సీ రిజర్వ్‌ obet చూపిస్తుంది. 




















= en 
నషట 
వెండి [బంగారు | సెక్యూ 
రిటీలు 
ca wu 
నో SE 
mist l 











4a భారతదేశంలోని కాగితపు కరెన్సీ Epis సంబంధించిన స్పష్టమైన. KIES స్వరూపం 
కోసం చూడండి. యు.ఎస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ది మంట్‌" వాషింగ్టన్‌, నివేదికలో భారత ప్రభుత్వ నోట్‌. 1894, 
పుటలు, 231-33. 


రజత ప్రమాణం-డాని సామ్యంలో అస్తవ్యస్తం 306 





తక్కువ డినామినేషన్‌, లోహపు కరెన్సీని తొలగించ గలగేంత తక్కువ డినామినేపన్‌లో 
ఉండకపోవడం అట్లాంటి కారణాల్లో ఒకటి. 1861 శాననం ప్రకారం, నోట్ల డినామినేషన్‌ 
ఆత్యంత చిన్నదైన రూ.10 నుంచి ప్రారంభమై రూ.20, రూ.100, 500, 1000ల వరకు 
పైకి పెరుగుతూ పోయింది. లావాదేవీల సగటు పరిమితి 1రూపాయికే ఇంకా తక్కువగా 
1అణాకూ అంతకంటే తక్కువ స్థాయిల్లోనూ ఉన్న దేశంలో, ప్రజల వ్యవహారాల్లో కాగితపు 
కరెన్సీ ప్రముఖస్థానం వహిస్తుందని భావించడం అసాధ్యమైనవనవుతుంది.1871 నంవత్సరం*లో 
మొట్టమొదట మంజూరయిన రూ నోట్ల జారీకూడా (ప్రజల ఆర్థిక జీవనంలోకి 
చొచ్చుకుపోయెంత తక్కువగా ఉండేదికాదు. కాగితపు కరెన్సీ వృద్ధి చెందడానికి గల 
మరొక అవరోధం mob, నోట్లను నగదుగా మార్చుకొవడంలో ఉన్న కష్టం, భారత 
దేశంలో కాగితపు కరెన్సీకి చెందిన అసమంజనమైన సంఘటనల్లో, ఆ నోట్లను సర్కిల్‌ 
పరిధిలో అన్నిచోట్లా చట్టబద్ధద్రవ్యంగా చేసినా జారీ కార్యాలయంలో మాత్రమే వాటిని 
నగదుగా మార్చుకొనే వీలు కల్పించడం ఒకటి. భారత దేశంలో ఉన్న ఇట్టాంటి విలక్షణమైన 
కాగితపు కరెన్సీ వ్యవస్థ ఏర్పడటానికి దేశంలో అంతర్గత వినిమయం (ntemalex- 
change)” వాడుకలో ఉండటమే ప్రధాన కారణం. దీంతో పోటీపడటం ప్రభుత్వానికి 
సమస్యగా తయారైంది. నోట్లను సర్వత్రా నగదు మార్చుకోడానికి వీలుగా దీన్ని 
రూపొందించినట్లయితే, వ్యాపారులు నోట్లను కరెన్సీగా ఉపయోగించడానికి బదులుగా 
అంతర్గత వినిమయం తప్పించుకోడానికి వివిధ కేంద్రాలలో వాటిని రెమిటెన్స్‌గా 
ఉపయోగిస్తారేమోనని భయపడటమైంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వివధ కేంద్రాల 





" చట్టం IDES, ౩. 


+ (పెనిడెన్సీ బాంకులకు నోట్లు జారీచేసే అధికారం రద్దయినప్పటికీ 1861 చట్టం OIV కింద 
Ergo SQ soro Groa బాద aet Dp» వ al] ద్‌ 
ఉన్న ప్రభుత్వ కరెన్సీ నోట్లు దైనందిన సగటు మొత్తంమోద "సంవత్సరానికి 3/4శాతం పారితోషకం మిద 
భారత ప్రభుత్వ ప్రావినరీ వోట్ల జారీ, చెల్లింపు మారకంతోపాటు జారీ ఏజెన్సీ వ్యాపారాన్ని నిర్వహించడానికి 
సంభంధించిన Sete నిర్వహణకూ Sacar రూపొందడానికి ప్రభుత్వం బారకులను నిది గంచడమైంది. 
ఆ విధంగా బాంకులను నియోగించడం, అనేది నోట్ల వ్యాప్తికీ ప్రచారానిక దోహదం చేస్తుందని విక్వనించడమైంది 
కాబట్టి భారత ప్రభుత్వానికి సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌కూ మధ్య ఏర్పడ్డ వివాదంలో భారత ప్రభుత్వం ఈ 
ప్రణాళిక వైపు మొగ్గ చూపగా, జారీ వ్యాపారానికి బాంకింగ్‌ వ్యాపారానికి మధ్య పూర్తి విభజన అనే 
నయమానికి సంబంధించి రాజీపడవలని ఉంటుందని తోచడం Se సెక్రటరి ఇఫ్‌ స్టేట్‌ ఈ ఏర్పాటు పట్ల 
Sogo వ్యక్తం బొడు. అయితే భారత ప్రభుత్వంగానీ సెక్రురీ ఆఫ్‌ స్టేట్‌ గానీ అంతర్గత వినిమయర 
వాడుక్‌ కారణంగా 22 కేంద్రాలకు సంబంధించిన చెల్లింపుల (remianoe) ard లాభం అంత 
ఎక్కువగా ఉంటూందనే వాస్తవాన్ని గ్రహించలేదు. బాంకులకు అనుమతించే కమిషన్‌, తమ శాఖల్లో 
నోట్లకు ఉచితంగా నగదు మార్చుకొనే సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా నోట్ల చెలామణిని "పెంపాందించడాపికి 
Cobos ప్రోత్సహించే స్థాయిలో లేదు. కాబట్టి అంతర్గత వినిమయం పిధిక స్థాయిలో ఉండగా ded 
ప్రచారం చేయడం పట్ల బాంకులు అంత ఎక్కువ Sdo చూపాయి. చివరీకి 1886 జనవరి 2వ 
తేదీనుంచి coc కాగితపు కరెన్సీ ఏజెంట్లుగా ఉండటాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. చూడండి. వాస్‌ 
ఆఫ్‌ కామన్స్‌ రిటర్న్‌. ఈస్టిండియన్‌ (పేపర్‌ మనీ) 215 అఫ్‌ 1362. 


396 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





మధ్య నిధులను తిప్పవలసివుండదనీ అట్లా కాకుంశే నగదు చెల్లింపులను తాత్కాలికంగా 
నిలిపి వేయవలసి ఉంటుందనీ భయవడటమైంది. Ws సౌకర్యాలు చాలా తక్కువగా. 
ఉన్న రోజుల్లో సుదూర కేంద్రాల మధ్య అంత omi వనరుల నిర్వహణలను చేపట్టడం 
స్పష్టంగా అసాధ్యం" అందువల్ల ప్రభుత్వం తాను జారీచేసిన నోట్లను నగదుగా మార్చుకొనే 
సౌకర్యాలను తగ్గించాలని నిర్ణయించుకొని కాగితపు కరెన్సీ ప్రయోజనాల కోసం ప్రభుత్వం, 
దేశాన్ని అనేక జారీ సర్కిళ్లుగా విభజించింది. ప్రతి కరెన్సీ సర్కిల్‌నూ తిరిగి సబ్‌ - 
సర్కిళ్లోగా విభజించడమైంది. జారీఅయిన నోట్లుమాద అవి ఎక్కడ నుంచి జారీ అయ్యాయో 
ఆ సర్కిల్‌ లేదా సబ్‌ - సర్కిల్‌ పేరు ఉంటుంది. జారీ సర్కిల్‌ పరిధిలో ఉన్న 
ప్రాంతంలో నెలకొన్న ఏదయినా జారీ ఏజన్సీ నుంచి జారి అయిన నోట్లు, మరేదైనా 
కరెన్సీ నర్కిల్‌కు చెందిన ప్రాంతంలో చట్టబద్దం కావు. వాటి సర్కిల్‌కు వెలుపల అవి 
నగదుగా మార్చుకోదగినవిగా ఉండవు. అదీకాక, ఒకే ప్రధాన సర్కిల్‌ పరిధిలోని సబ్‌ 
సర్కిళ్లనుంచి జారీ అయిన నోట్లు, పరస్పర ప్రాంతాల్లొ చట్టబద్ధమైనవిగా ఉన్నప్పటికీ 
వాటి జారీ కార్యాలయంలో లేదా వాటి ప్రధాన సర్కిల్‌కు చెందిన జారీ కార్యాలయంలో 
తప్ప నగదుగా మార్చుకోదగనివిగా ఉండవు. ఆ విధంగా సబ్‌ సర్కిల్‌ నోట్లు రెండు చోట్ల 
మాత్రమే నగదులోకి మార్చుకోదగినవిగా ఉంటాయి. అయితే, ప్రధాన సర్కిల్‌కు చెందిన 
జారీ కార్యాలయం నోట్లు, ఆ సర్కిల్‌ పరిధిలోని మొత్తం ప్రాంతంలో చట్టబద్ధమైన 
వైనప్పటికి, ఆ సర్కిల్‌ కౌంటర్‌లో తప్ప దాని సబ్‌ SOLES సహా మరెక్కడా నగదులోకి 
మార్చుకోదగినవిగా ఉండవు. అట్లా అన్నిచోట్లా నగదులోకి మార్చుకొనే అవకాశం లేకపోవడం 
మనేది ప్రభుత్వానికి కలవరపాటు ఏర్పడే అవకాశం లేకుండా చేసినప్పటికీ నోట్లు ప్రజాదరణ 
పొందడంలో ఇది పెద్ద అవరోధమైంది. అత్యంత తక్కువ విలువగల నోట్ల డినామినేషన్‌కు 
వాటి వాస్తవ ఉపయోగం Kot కూడా తక్కువ విలువగలవిగా రూపొందించి ఉన్నప్పటికీ 
కాగితపు కరెన్సీ, అది సాధించిన ప్రగతి కంటె ఎక్కువ ప్రగతిని సాధించకపోయి ఉండవచ్చనే 
అనుమానం వస్తుంది. 


అయితే, ఎగ్జిక్యూటివ్‌ ప్రభుత్వం ఆశించిన మితవ్యయం*తో భారతాయ కరెన్సీని 
రూపొందించడం భారతీయ శాసనవ్యవస్థ ఉద్దేశం కాదనేది మనస్సులో ఉంచుకోవలసి 





శ చూడండి. పేపర్‌ కరెన్సీ బిల్లు మాద లేయింగ్‌ (Lang) చేసిన ప్రసంగం, తేదీ. ఫిబ్రవరీ 16, 
1861, ఎస్‌.ఎల్‌సి, సం. VIL పుటలు, 7374 

$ ప్రతి నబ్‌నర్కిల్‌లోనూ అనేక జారీ ఏజెన్ఫీలున్నాయి. అయితే ఈ ఏజెన్సీలు నగదు మార్చుకోవడానికి 
ఏర్పాటయిన కేంద్రాలుకావు. కేవలం జారీ కేంద్రాలుగానే ఉండేవి. 

* "సర్కిలో వ్యవస్థ అసౌకర్యాలకూ నోట్లను సొమ్ము చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఉద్దేశించిన 
226 చర్యలకు 'చూడండి.. 1868-89 సంవత్సరోనికి బొంబాయి వాణిజ్య మండలి నివేదిక అనుబంధం. 
పుటలు 309-16 

+ చూడండి, గౌరవనీయులు, శ్రీ స్కోన్స్‌ (Sconce) పూర్తి ప్రసంగం, తేదీ. సెప్టెంబర్‌ 22, 1860, 
STENY. సం వు 11436666 i 


రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 397 





ఉంటుంది. కాగితపు కరెన్సీ మూలకర్త,$ భారతదేశాన్ని అల్బవ్యవస్థతో అధిక కరెన్సీని 
పొందే కొత్తపెరుగా (persnr joð శాసనవ్యవస్థకు విజ్ఞప్తిచేయడం నిస్సందేహమే కానీ 
అట్లాంటి. విధానసిద్ధికి దోహదంచేసే విషయంలో కేంద్రాలు చాలాతక్కువగా ఉండటం, 
ఒక్కొ కేంద్రంలో చేర్చిన విస్తీర్ణం అత్యంత విశాలంగా, ఒక సర్కిల్‌లో అత్యంత దూరంగా 
ఉన్న ప్రాంతం, సర్కిల్‌లోని నగదుగా మార్చుకొనే కేంద్రం నుంచి దాదాపు 700 మైళ్ల 
దూరంలో ఉండటం వల్ల పేదవారు తిరస్కరించలేని, అదే సమయంలో నగదుగా మార్చుకోలేని 
తక్కువ డినామినేషన్‌ నోట్ల సాధికారాన్ని భయావహంగా చూడటమైంది" అంతే కాకుండా, 
నోట్లను నగదుగా మార్చుకొనే యోగ్యత తక్కువగా ఉండటం వల్ల భారతీయ రైతుల 
చేతుల్లో ఆ నోట్లు "తాత్కాలిక నిధి" (fugtivetreasure)m ఉండిపోతాయేమో ఆని శాసన 
వ్యవస్థ భయపడింది. ఈ నోట్లను వర్షం నుంచీ చెదలు నుంచీ సంరక్షించలేని రైతు వాటిని 
వదిలించుకోడానికి తప్పనిసరిగా అత్యధిక డిస్కౌంట్‌కు చెల్లించవలసి రావచ్చు" కాబట్టి 
'లోవా కరెన్సీని తొలగించడానికి మన్నిక కాగితపుకరెన్సీ బిల్లుకుచెందిన మితవ్యయ క్లాజులను 
శాసనవ్యవస్థ వ్యతిరేకించి, అధిక డినామినేషన్‌తో చట్టబద్ధమైన నోట్లు, చట్టబద్ధ అధికారంలేని 
తక్కువ డినామినేషన్‌ నోట్లు" ఈ రెండింటిలో దేన్నయినా ENS శాసనవ్యవస్థ, 
ప్రభుత్వానికి తెలివంది. శాననీవ్యవస్థ మాత్రం తనవంతుగా అధిక డినామినేషన్‌ పట్టుబట్టింది. 
మొదట అది అత్యల్ప డినామినేషన్‌గా రూ.20 నోట్లే అంటిపెట్టుకొంది.అయితే ఆ తరువాత 
ఈ అత్యల్ప డినామినేషన్‌ను రూ.10 తగ్గించడానికి అంగీకరించింది. 1861 సంవత్సరంలో 
శాసనవ్యవన్థ అనుమతించగలిగిన అత్యల్ప డినామినేషన్‌ ఇదే. ఆ తరువాత పదినంవత్సరాలకు 
రూ.5 నోట్లజారీకి శాసనవ్యవస్థ అంగీకారం తెలిపింది. అదీ రూ.5 నోట్లను నగదుగా 
మార్చుకోడానికి అదనపు సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందని ప్రభుత్వం వాగ్గానం 
చేసిన arde ఈ అంగీకారం 352053 మొత్తంమోద భారతీయ కరెన్సీ మితవ్యయంగా 
ఉండటంకంటే సంరక్షితంగా ఉండాలనేదే భారతదేశ శాసనవ్యవస్థ కోరిక. 





శ చూడండి భారతదేశంలో కాగితపు కరెన్సీ మూలకర్త అయిన శ్రీ విల్సన్‌ ప్రసంగం. తేదీ, మార్చి 
3,1860. ఈ ప్రసంగంలో కింది నాణేన్ని సంగ్రహించడం దాని స్థానాన్ని 'మార్చుకోదగిన కాగితంతో 
పూరించడం అనేది ఆకస్మాత్తుగా మైదాన్‌ (Madan) మధ్యభాగంలో “వాలా తక్కువ వ్యయంతో లేదా 
అసలు వ్యయం లేకుండా వెండిని ఉత్పత్తి చేసే సంపన్న మైన వెండిపని కనుక్కోవడం లాగా ఉంటుంది.” 
సుప్రిం లెజిస్లేటివ్‌ rad. ప్రొసీడింగ్స్‌, నం. ౪1, వు. 250: 

* చూడు, గౌరవనీయ శ్రీ పోర్చెన్‌ (Forbes) ప్రసంగాలు, తేదీ. జూలై 13,1861. ఎస్‌, ఎల్‌: సి.పి. 
1154 

dv గౌరవనీయ È PQS ప్రనంగం. తేదీ జూలై 13, wen సుప్రం లెజిస్లేటివ్‌ కాన్సిల్‌ 
ప్రొసీడింగ్స్‌, సం. 11, పు. 768 

+4 చూ. గౌరవనీయ శ్రీ స్కోన్‌ (Scone| ప్రసంగం, సెప్టెంబర్‌ 22, 1880, ఎస్‌. ఎల్‌: సి.పి. సం. 
అపు. 1251. : 

$ వీటిని నిర్వహించడానికి సమకూర్చిన అదనపు సౌకర్యాల అవలంబించిన చర్యలకొరకు. చూ. 
గౌరవనీయ సర్‌ రిచర్డ్‌ tog. కాగితపు కరెన్సీ బిల్లు మాది చేసిన ప్రసంగం, తేదీ జనవరి 13, 1871 
ఎస్‌ఎల్‌సెపి, సం, X పుబలు 22:25 








398 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అ విధంగా ఏర్పాటయిన కరెన్సీ వ్యవస్థ ఎట్లా పని చేసింది? విలువ స్థిరత్వం 
అనెది మంచి కరెన్సీ వ్యవస్థకు అత్యంత ప్రధానం అయితే ఈ దృక్కోణం నుంచి మనం 
భారతకరెన్సీని పరిశీలించి నట్లయితే, ఈ వ్యవస్థ విఫలమైందనే నిర్ణయానికి రాక తప్పని 
వ్యత్యాసాలు దాని విలువలో కనిపిస్తాయి. 


అంతర్గత వాణిజ్యానికి నరిపోయే కరెన్సీకి సాక్ష్యంగా డిస్కొంట్‌ రేటును తీనుకొంకే, 
భారతీయ ద్రవ్యమార్కెట్లో ఏర్పడే అనూవ్యామైన మెలికలూ ఆకన్మిక పరివర్తనలూ ప్రపంచంలోని 
ఏ ఇతర ద్రవ్యమార్కెట్‌ చరిత్రపుటల్లోనూ కనిపించవని వాన్‌ డెనొలర్‌ వంటి ఉన్నత 
విత్సాధికారి అభిప్రాయం.* భారతదేశం ప్రముఖంగా రుతు సంబంధమైన, మార్చులకులోనయ్యే 
దేశం" మంచి వేసవికాలంలో సాధారణంగా కార్యకలాపాలు తగ్గిపోతాయి. శరత్కాలంలో 





ఆ ది మనీ మార్కెట్‌ ఆండ్‌ పేపర్‌ కరెన్సీ ఆఫ్‌ బ్రిటిప్‌ ఇండియా, బటావియా 1884, పు 3. 
* దేశం మొత్తంమోద ఈ మందకొడి పనివత్తిడి కాలాలు ఒకే విధంగా విస్తరించలేదని గ్రహించాలి. 
(దాదాపుగా ఈ విస్తరణ కింది విధంగా ఉంది:- 


























క IER 

206 భారతదేశం భారతదేశం 
శంగూన్‌ | కలకత్తా | బొంబాయి | కాన్పూర్‌ | లాహోర్‌ | ses 

కాచి, 

పనివత్తిడి Te |e యా తా kaka 
మందకొడి 9నెలలో | 8 నెలలో | exo | నెలలో | 3నెలలో| 3 నెలలో 
జనవరి 'పనివత్తిడి | మందకొడి | sasaa | మందకొడి | పనివత్రిడి | మందకొడి 
ఫిబ్రవరి x $ * | వనివత్తిడి "| sasaa 
ఏప్రిల్‌ మందకొడి క K s l £ 
s x "| మందకొడి | మందకొడి | క్‌ 
XE . . à - ` ^ 
ES $ * i * | మందకొడి x 
ఆగష్టు " | పనివత్రిడి A e “| మందలొడి 
సర్‌ E * * | sasaa & 9 
అక్టోబర్‌ . . " * | ida: 5 
Pow) = "| sasaa A rem ; 
డిసెంబర్‌ * | మందకొడి * [మందకొడి | వ 
పనివత్తిడి కాలం జనవరి | une] నవంబర్‌ | ఫిబ్రవరి | ఏప్రిల్‌! ఫిబ్రవరి 
మార్చి | నవంబర్‌, ' ఏప్రిల్‌ | “ఏప్రిల్‌| జాన్‌ లై 

మందకొడి కాలం ఏద్రిల్‌| డిసెంబర్‌, — m| | | ఎప్రిల్‌ 
డిసెంబర్‌ | sa| అక్టోబర్‌ | అగప్పు | సెప్పెంబర్‌| amont 

పనివత్తిడి కాలం - = | సెప్టెంబర్‌ | eder - 

నవంబర్‌ ~I iii 
మందకొడి కాలం - - ~ | డిసెంబర్‌ - - 
$ జనవరి 

















రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 300 





సామాజిక, ఆర్థిక జీవనానికి చెందిన కార్యకలాపాలన్నిటిలో నూతనోత్తేజం పుంజుకొటుందీ. 
ఈ కాలాల వల్ల ఉత్పత్తి మాత్రమే దెబ్బతినదు. వినియోగం విషయంలో కూడా భారతీయ 
సామాజిక జీవనం, రుతువుల వ్యత్యాసాలకు లోబడి ఉంటుంది. భారతీయ సామాజిక 
జీవనంలో వివాహాలకు సంబంధించిన కాలాలున్నాయి. సెలవు కాలాలున్నాయి, పవిత్ర 
కాలాలున్నాయి. భారతదేశంలో పంపిణీకి కూడా రుతు సంబంధం స్వభావం ఉంది. 
పశ్చిమదేశాల ఆర్థికవ్యవస్థలో సంబంధం వల్ల నిర్ణీత విరామాల్లో అద్దెల, వేతనాలు, డివిడెండ్లు, 
చెల్లించే అలవాటుతోపాటు ఖాతాల పరిష్కలం కూడా వస్తేరిస్తున్నాయి. అవన్నీ కూడా 
ద్రవ్యం కోసం సామాజిక డిమాండ్‌లో ఒక రకమైన లయను IHOT. ఈ ద్రవ్యం 
డిమాండు సంవత్సరంలోని కొన్ని కాలాల్లో ఎక్కువవుతుంది. ఆర్థిక, సామాబిక జీవనానికి 
చెందిన ఈ కాలిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొంటే, లావాదేవీలను ముగించడానికి 
తగినంత తక్కువ స్థాయిలో ఉండవలసిన పని వత్తిడి నెలల్లో పైపైకి పెరిగిపోయే. 
మార్కెట్‌ పతనం mom నివారించడానికి తగినంత ఎక్కువ "స్థాయిలో ఉండవలసిన 
మందకోడి నెలల్లో పడిపోయే డిస్కౌంట్‌ రేట్ల వల్ల ఏర్పడే “హెచ్చుతగ్గులు అనివార్యం. 
అయితే భారతదేశ [ద్రవ్య మార్కెట్‌కు చెందిన వక్రత లను అంత అసహ్యకరంగా 
రూపొందించిందే dot డిస్కౌంట్‌ రేటులో కాలిక వ్యత్యాసాలు అంత అసాధారణ 
రీతిలో ఉండే పరిస్థితే. 


అట్లాంటి మార్కెట్‌ దృశ్యానికి గల వివరణను దేశంలోని (ద్రవ్య సరఫరాకు చెందిన 
అస్తవ్యస్త పరిస్థితిలో ఆన్వేషించుకోవలసి ఉంటుంది. ఒకే విధమైన ధరలో ద్రవ్యం 
లభించాలంకే దాని డిమాండ్‌లోగల వ్యత్యాసాల కనుగుణంగా దాని సరఫరాను క్రమబద్ధం 
చేయవలసి ఉంటుంది. ద్రవ్యడిమాండును ఎప్పుడూ నిర్ణయించలేదని గుర్తించడం మంచిది. 
అయితే, జనాభా, వర్తకం మొదలైన వాటి వృద్ధితోపాటు సంవత్సర సంవత్సరానికీ చోటు 
చేసుకొనే ద్రవ్య డిమాండులో మార్పులో, తప్పనిసరిగా సంబంధమైన ప్రభావాల కారణంగా 
'సంవత్సరగతిలో ఏర్పడే ద్రవ్య డిమాండులో హెచ్చు తగ్గుల వర్గానికి. చెందుతాయని, 
గ్రహించేంతవరకూ ob లభ్యం కాదు. ఏ నువ్యవస్థితి కరెన్సీలో అయినా, ద్రవ్య డిమాండులోని 





T ముప్పైరోజులు అంతకు మించిన కాలానికి చెందిన PIS పేపర్‌ విషయంలో బెంగాల్‌ బాంకు 
డిస్కాంట్‌ రేటును కింది విధంగా మార్చడం జరిగింది:- 





1876 సంవత్సరంలో sajo 612 vao 1312 శాతంతో 18 సార్లు 
1877 712 -nnw o a 
1878 e. aE e Sae 2 
1879 © r © enn w 7 
1880 ^ ug ov తాం 4 క ౪ 
1881 noe co c3 co 8 
1882 u iek 2 వల cos 


1883 ల oga © at oM 


400 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





é రెండు వర్గాల మార్పులనూ గుర్తించడం ఎంతయినా అవసరం. ఈ రెండు వర్గాల్లో 
ఒకటి స్థిరత్వాన్ని విస్తరణనూ అపేక్షిస్తూ ఉండగా రెండోది వ్యాకోచత్వాన్ని vbr 
ఉంది. తులనాత్మక పరిశీలన చేసిన మదట, ఈ దృఢత్వే, స్థిరత్వాలను సమకూర్చడానికి 
లోహపు కరెన్సీకి వ్యాకోచత్వం సమకూర్చడానికి కాగితపు కరెన్సీని అవలంబించారనడం 
నిజమని తోస్తుంది. ఒక ఆదర్శవంతమైన వ్యవస్థలో, కరెన్సీని భారంగా లేదా ప్రమాదకరంగా 
చేయకుండా ద్రవ్యానికి చెందిన ఈ రెండు రకాలూ తమ విధులను పరస్పరం మార్చుకోలేవని 
నొక్కి చెప్పడం ' జరిగింది. (ప్రత్యక్ష వస్తు వినిమయం ద్వారా ఏర్పడే చిన్న చిన్న 
లావాదేవిల్లో తప్ప వాణిజ్యపరంగా ప్రగతి సాధించిన ఏ దేశంలో అయినా కొనుగోలు 
'మాధ్యం అనేది ఎప్పుడూ ద్రవ్యం పరపతి - ఈ రెండింటి నమ్మేళనంగానే ఉంటుందనడంలోనే 
ఈ అభిప్రాయం రుజువవుతుంది. 

ప్రత్యక్షంగా, భారతీయ కరెన్సీ కూడా ద్రవ్య. సరపతుల నమ్మిలితమే. పైగా జందులో 
విస్తరణీయత. (expandibility), వ్యాకోచత్వాలకు చెందిన నిబంధనలన్నిటినీ కూడా 
భావించవచ్చు. కానీ ఈ కరెన్సీని వోషించినప్పుడు, ఇందులో వ్యాకోచత్వానికి ఎలాంటి 
ఏర్పాటూ లేదని మనం గ్రహిస్తాం. ఈ కరెన్సీలోని పరపతి భాగం, కొత్త డిమాండ్లకు 
అనుగుణంగా సంకోచ, వ్యాకోచాలు చెందడాన్ని అనుమతించకుండా, కాగితపు కరెన్సీ 
చట్టం, డిమాండ్‌ పరిమాణంలోని మార్పులతో నిమిత్తం లేకుండా కరెన్సీ జారీ, పరిమాణం 
మోద కఠినమైన పరిమితిని విధించింది. భాధతీయ ద్రవ్యమార్కెట్‌లోని డిస్కౌంట్‌ రేట్లలో 
"aaro" (Convensions)so గల కారణాల్లో ఒకదాన్ని అక్కడ గమనించవలసి ఉంటుంది. 
& వాన్‌ డెన్‌ 96 పేర్కొన్నట్లు :- 

"భారతీయ శాసనవ్యవస్థ ఏర్పాటు చేసిన కాగితపు కరెన్సీ బంగారు లేదా వెండి 
నాణేల Kon వ్యాపారానికి సులభతరమైన వినిమయ సాధనాన్ని సమకూర్చే ప్రయోజనం 
మేరకు పూర్తిగా సరిపోతూ ఉంది. కానీ విశ్వాసాశ్రితమైన కరెన్సీకీ తమ Dues" ఇతర్హ 
వస్తువులనూ వినిమయ మాధ్యంలోకి మార్చుకునే (ప్రజల కోరికలకూ మధ్య ఏమాత్రం 
సంబంధం లేకుండా పోయింది...... (బ్రిటిష్‌ ఇండియన్‌ వర్తకం నిరంతరం ఎదుర్కొంటూ 
వచ్చిన వ్యాపారానికి వినాశకకరంగా ద్రవ్య మార్కెట్‌లో అనూహ్యమైన విక్షోభాలూ, ఆకస్మిక 
పరిణామాలూ ఏర్పడటానికి ఇది ఏకైక కారణం" " 


అయితే ఈ అభిప్రాయం అంత సారంలేనిదని ఆక్షేపించవచ్చు. భారతీయ కాగితపు 
కరెన్సీ చట్టం అన్ని విధాలుగానూ 1844 ఇంగ్లీషు బాంకు చట్టానికి జారీకి ఒక ఖచ్చితమైన 





+ చూడండి. ఆర్‌పి, ఫాల్కనర్‌, A Discussion of e Interregatories of the Monetary Commis- 
son ofthe Indian piis Converton", 1878 పొలిటికల్‌ ఎకానమీ, పబ్లిక్‌ లా లో ఫెన్సిల్వేనియా విద్యాలయ 
ప్రచురణలు, సల, 13, పుటలు 25:28. 


“090 పు 7 


dnd ప్రమాణం-చాని సామ్యంలో అస్తవ్యస్తం 401 





పరిమితి ఏర్పరచింది. దాని మాదిరిగానే ఇది కూడా బాంకింగ్‌ వ్యాపారం నుంచి భారీ 
వ్యాపారాన్ని వేరు చేసింది ఇది భారతదేశంలోని బాంకులను కేవలం డిస్కొంట్‌ బాంకులుగా. 
తయారుచేసినట్టయితే, దానికి కారణం బాంకు ఆఫ్‌ ఇంగ్లాండుతో సవా ఇంగ్లాండులోని 
'బాంకులు, జారీ బాంకులుగా ఉండటాన్ని తిరస్కరించిన 'హెంకు చార్జర్‌ యాష్టేను ఆది 
'అంగీకరించడమే - పైగా ఇంగ్లీమ ద్రవ్య మార్కెట్‌, భారతీయ ద్రవ్య మార్కెట్‌ ఎదుర్కొన్నంత. 
విక్షోభాలకూ ఆకస్మిక పరిణామాలనూ ఎదుర్కొన్నదని చెప్పడం సరికాదు. మరోవైపు 
జేవాన్స్‌ (Jevons) అభిప్రాయం కింది విధంగా ఉండేది “ప్రస్తుతం (vot 1884 
చట్టం కింద), బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు, బాంకర్లూ పరిమిత వ్యవస్థలో ఉంటారు. కాబట్టి తమ 
ఈ ఆస్వామ్యతలను పెంచుకోడంలోనూ తగ్గించుకోడంలోనూ వాటికి ఒకేరకమైన స్వాతంత్ర్యం 
ఉంటుంది"; ఆయన మరొక సందర్భంలో, IDES జారీ మోద పరిమితి విధించడం 
ఏక పక్షమైనట్టయితే, ప్రజలు ఎక్కువ ద్రవ్యం కోరుకొన్నట్లయితే “బదులుగా లోహపు 
ద్రవ్యం వాడుకొనే అవకాశం వారికి ఎప్పుడూ ఉంది" అని వాదించాడు. కేవలం ద్రవ్యం 
మోదనే కాదు ప్రాతినిధ్య భాగం (ropresentation part) * మిద కూడా పరిమితి 
విధించడవైంది. అట్లాంటప్పుడు. ఇంగ్లీమ కాగితపు కరెన్సీ చట్టం ఉత్పత్తి చేయని అరిష్టాలు 
భారతీయ కాగితపు కరెన్సీ ఉత్పత్తి చేయడానికి గల కారణం ఏమిటి? పూర్వం అట్లాంటి 
శాసనానికి లోబడిన ద్రవ్య మార్కెట్‌లో అట్లాంటి విక్షోబాలు ఉండవలసిన పనిలేదు. నోట్ల 
జారీని పరిమితం చేయడం ద్వారా ఈ చట్టం, కాలిక డిమాండుకు సైతం, లోహపు 
ద్రవ్యం వాడటం తప్ప మరోమార్గం లేకుండా చేసినట్లు కనిపిస్తుంది. పరపతిని 
వినియోగించడానికి నోట్లు మాత్రమే WS మార్గమైనప్పుడు అది వాస్తవ మవుతుంది. 
వాస్తవానికి పరిస్థితి ఈ విధంగా లేదు. పరపతి అనేది చెల్లించడానికి బాంకు జారీచేసిన 
వాగానం రూపం సంతరించుకోవచ్చు. అంతే కాకుండా, ప్రజల సామాజిక ఆర్థిక వ్యవస్థకు 
భిన్నం కాకుండా చెల్లింపుకోసం బాంకు మోద జారీచేసిన జర్దర్‌ రూపంలో కూడా ఉండవచ్చు. 
పర్యవసానంగా. చట్టం నిబంధనల ప్రకారం, చెల్లించడానికి వాగ్గానాల జారీ చేయడం 
నుంచి బాంకులను పరిమితం చేసినట్లయితే "బదులుగా లోహపు (ద్రవ్యం వాడటా"న్ని 
అశ్రయించడం తప్పు వారికి మరో మార్గం లేదనేది వర్తించదు. ఎందుకంకు, వారి 

+ భారతీయ కాగితపు కరెన్సీ చట్టం. ఇంగ్లీషు చార్దర్‌ యాక్టు కంటె మరింత భిన్నమైన విభజన 
సూత్రాన్ని అనుసరించింది. ఇది జారీశాఖసు బారేకింగ్‌ వభాగం, నీడన పనిచేయకుండా నరోధించడమే 
కాకుండా, ఈ రెండూ ఒకే శాఖ కింద ఉండటాన్ని అనుమతించలేదు. ఇట్లాంటి విభజన Segna) బాంకు 


ఛార్జర్‌ యాళ్ళ మోద చర్చ జరుగుతున్నప్పుడు సర్‌ చార్లెస్‌ ఉడ్‌ రూహేందించారు. చూడండీ. హాన్వర్డ్‌ 
పార్తీమెంటరీ ABE, సం. 0001. పు 1363. అప్పుడు అతను నిరుత్సాహపడినప్పటికి. eadra 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అయిన తరువాత తన ఆదర్శాన్ని ఆచరణలోకి తేవడంలో విఫలం కాలేదు. 

© చూడండి “Frequent Autumnal pressure in he Money marhet and the Acton of the Bank 
9 Enganar «3 అమన eii» (4986048008 in Currency endFirance (౧౦. ఫాళ్స్‌వెల్‌), 1884 pl 179. 
Talca by Jerona. 


++ Money and the Mechanism of exchange, Kegan Pau, London, 1890 పు 225 





402 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కిష్టమైనన్ని చెల్లింపు ఆర్డర్‌లను అంగీకరించే స్వేచ్చ వారికుంది. వాస్తవానికి, చట్టం 
ideo శావడం 'లేదా విఫలం కావడం wA బాంకులు అవలంబించే రెండు ప్రత్యామ్నాయాల 
మాద ఆధారపడి ఉంటుంది. చట్టం ఆదేశానికి లోబడి ఉండేవారు, లోహపు ద్రవ్యాన్ని 
ఆశ్రయించేవారు "విక్షోభాల"ను భరించవలసి ఉంటుంది. ఇతర రకాల పరపతిని 
వినియోగించుకోవడం ద్వారా చట్టాన్ని మోనపుచ్చేవారు ఈ విక్షోభాలనుంచి తప్పించుకొంటారు. 
ఈ చట్టం ఇంగ్లాండులో అంత్‌ బాగా పనిచేయడానికి భారతదేశంలో అంత చెడ్డగా 
పనిచేంపేడానికి గల కారణాల్లో, నోట్‌ వ్యవస్థ స్థానంలో పరపతిని వినియోగించే ఆర్డర్‌ 
లేదా చెక్కు పద్ధతిని ప్రవేశిపెట్టడంలో ఇంగ్లీషు బాంకులు సఫలం కాగా దురదృష్టవశాత్తు 
భారతీయ moke విఫలం కోవడమనేది ప్రధానమైనది. అయితే అదీ విఫలం కావడమనేది 
అనివార్యం. చెక్కు పద్ధతికి సాధారణంగా అక్షరాస్య జనాభాతో పాటు (ప్రజల మాతృభాషలో 
వ్యాపారం సాగించే బాంకింగ్‌ వ్యవస్థ కూడా అవసరమవుతాయి. ఈ రెండు నియమాల్లో 
ఏదీ భారతదేశంలో లేదు. దేశ జనాభాలో అత్యధికంగా నిరక్షరాస్యులు. ఈ జనాభాలో 
కొంతమంది అక్షరాస్యులున్నప్పటికీ, ఇంగ్లీషులో తప్పు మరే మాధ్యంలోనూ వ్యాపారం 
సాగించడానికి భారతీయ బాంకులు నిరాకరించడం వల్ల వారికి కూడా చెక్కు పద్ధతి 
అందుబాటులో లేకపోయేది. పైగా చెక్కుపద్ధతి వృద్ధి Dorot బాంకుల వ్యవస్థ బాగా 
విస్తరించి ఉండాలి కానీ భారతదేశంలో అది జరగలేదు. నరయిన బాంకింగ్‌ వ్యవస్థ 
లేనితోట చెక్కు అనేది నిర్వహణా సాధ్యం కాని సాధనం. ఒక నిర్ణీత కాలంలో సమర్పీంచక 
పోయినట్లయితే చెక్కు, కాలం చెల్లినదీ, విలువలేనిదీ అవుతుంది. అందువల్ల అది, సంపద 
నెక్తీపంగా నోటు కంటె తక్కువరకానిదవుతుంది. ఈ విధమైన పరిస్థితుల్లో, భారతదేశంలో 
నోట్లు అవ్యాకోచత్వాన్ని సవరించడానికి చాలినంత భారీతరవాలో చెక్కులు అమల్లోకి 
రాకపోవడంలో ఆశ్చర్యమేమో లేదు. 

అయితే నోట్లరూపంలో కాకుండా మరొక రూపంలో పరపతిని వినియోగించడంలో 
భారతీయ బాంకులు సఫలమైనప్పటికీ, ఇంగ్లిషు బాంకులు చెసినంతగా ద్రవ్యమార్కెట్‌ను 
అవి సరళతరం చేయలేకపోయాయి. బాంకింగ్‌ సంఘటనల్లో కోరిన మొదట. నగదు 
చెల్లించే బాధ్యత ఒకటి. బాంకుల డిపాజిట్లన్నీ నగదురూపంలో ఉన్నట్లయితే ఈ బాధ్యత 
నెరవేర్చడంలో. కష్టమేమో ఉండదు. వాస్తవానికి. బాంకుల డిపాజిట్లలో ఎక్కువభాగం 
బిల్లుల రూపంలో ఉంటాయి. ఈ బిల్లులకు నగదు చెల్లించే వ్యాపారాన్ని బాంకులు 
చేపట్టవలసి ఉంటుంది. అందువల్ల బాంకర్‌ చూసుకోవలసిన ప్రాధమిక విషయాల్లో తన 
పరపతి డిపాజిట్లకూ తన నగడు డిపాజిట్లకూ మధ్య ఉన్న అనుపాతాన్ని గమనించడం 
ఒకటి. ప్రస్తుతం, అతని పరపతి డిపాజిట్లు పెరగడం వల్ల గానీ అతని నగదు డిపాజిట్లు 
తరగడం వల్ల గానీ ఈ అనుపాతం ప్రతికూలంగా దెబ్బతీయవచ్చు. ఈ రెండు సందర్భాల్లో 
ఏ సందర్భంలో అయినా అతని మొత్తం బాధ్యతలకూ అతని మొత్తం నగదుకూ మధ్య 
గల నిష్పత్తి తగ్గిపోవడం ద్వారా అతని నగదు చెల్లింపు సామర్థ్యం తగ్గిపోతుంది. అనుచితమైన 


రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 403 





పరపతి విస్తరణ జరగకుండా బాంకరు, తనను తాను శక్తిమంతంగా రక్షించుకోవచ్చు 
అయితే, చెక్కు పద్ధతి వృద్ధి చెందడంతో నిమిత్తం లేకుండా, ఏదో ఒక సమయంలో 
కొంత నగదును ఉపనంహరించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల, moi 
ఎప్పుడూ కొంత కనీస రిజర్వ్‌ను సిద్ధంగా ఉంచుకోవలసి ఉంటుంది. ఈ రిజర్వ్‌ ఎంత 
భారీగా ఉండాలనే విషయం, నగదును ఉపసంహరించడానికి గల అవకాశాల మోద 
ఆధారపడి ఉంటుంది. పరపతిని గ్రాంట్‌చేసే బాంకు అధికారం, రిజర్వ్‌ పరిమితి మేరకు 
తగ్గిపోతుందనేది గమనించవలసిన అంశం. బాంకు రిజర్వ్‌ అప్పటికే కనీసస్థాయికి 
చెరుకొన్నట్లయితే, అది డిస్కౌంట్‌ చేయడాన్ని నిలిపివేయాలి లెదా తన ఖజానాల నుంచి 
ఉపసంహరించిన నగదును తిరిగి రాబట్టడం ద్వారా తన పరిస్థితిని పటిష్టం చేసుకోవాలి. 
ప్రస్తుతం, ఉపసంహరించిన ద్రవ్యాన్ని బాంకుల, వ్యాపార చెలామణిలో ఉంచినట్లయితే, 
అవి తక్షణమే తమ పరిస్థితిని పటిష్టం చేసుకోగలవు. pm. కనీస రిజర్వ్‌ ప్రమాద రేఖకు 
నిరంతరం దూరంగా ఉండటమే కాకుండా ద్రవ్యమార్కెట్‌ అవనరాలను తీర్చడానికి నిరంతరం 
సిద్దంగా కూడా ఉంటాయి. ఈ దృక్పథం నుంచి చూస్తే భారతీయ robo పరిస్థితి 
ఏమిటి? చెక్కుపద్ధతి లేకపోవడం వల్ల నగదు ఉపసంహరణ అవకాశాలు మెండుగా 
ఉన్నాయి. దాని పర్యవసానంగా నగదు రిజర్వ్‌ను కూడా ఎక్కువగా ఉంచవలసి వచ్చేది. 
ఆ విధంగా బాంకుల నిధుల్లో ఎక్కువభాగం రిజర్వ్‌ ఉంచవలసి రావడం వల్ల డిస్కౌంట్‌ 
చేయడానికి వాటి వనరులు తక్కువగా ఉండేవి. అయితే, ఉపసంవారించిన నగదు 
శీఘ్రంగా వాటికి తిరిగి చేరుకోకపోవడం వల్ల రుణదాతలుగా mobe పరిస్థితి మరింత 
బలహీనమైంది. ఫలితంగా భారతీయ బాంకులు, తప్ప నగదుకూ. తమ పరపతులకూ. 
మధ్య తగిన అనుపాతం నిర్వహించడానికి ఇంగ్లీషు బాంకుల కంటె ఎక్కువగా తమ 
డిస్కొంట్లను తగ్గించుకోవలసి వచ్చింది. బ్రాంచ్‌ బాంకింగ్‌ లేకపోవడమనేది ఈ విషయంలో 
ముఖ్యమైన లోపంగా ఉంది. అయితే బ్రాంచ్‌ బాంకులున్నప్పటికీ, ఉపసంవారించిన ద్రవ్యాన్ని 
అమల్లో ఉన్న (umen వ్యాపార మార్గాల్లో ఉంచకపోవడం వల్ల అది తిరిగి వచ్చెది 
కాదు, అది, బాంకు వ్యవహారాలతో సంబంధం లేని వ్యవవారాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ 
ఖకానాల్లో' నిలిచిపోయి ఉండేది. ప్రభుత్వం, స్వతంత్రమైన ఖజానాలను నిర్వహించడంలో 
తప్పేమో లేదు. ఈ ఖజానా వ్యవహారాలకు వ్యాపార సమాజానికి చెందిన వ్యవహారాలలో 
పరిణామాత్మక సంబంధం ఉన్నప్పటికి తలెత్తే హాని కూడా ఏమో లేదు. కానీ భారతీయ 
ఖజానా వ్యవహారాలు, వ్యాపారావసరాలకు వ్యతిరేకంగా సాగాయి. దాచిన ద్రవ్యాలను 
విడుదల చేయవలసి వచ్చినప్పుడు ఇది వాటిని నిలిపి ఉంచింది. ద్రవ్యాలను నిలిపి 
ఉంచవలసి వచ్చినప్పుడు వాటిని విడుదల చేసింది. 

అందువల్ల, పరపతి సాధనాల అవ్యాకోచత్వం, స్వతంత్ర ఖజానా వ్యవస్థ పనితీరు 
అనేవి భారతీయ ద్రవ్యమార్కెట్‌ విక్షోభానికి కారణాలు. దేశ ద్రవ్య సరఫరాను దెబ్బతీసిన 
ప్రధానాంశా లివే (చూడండి పటం 1). డిస్కౌంట్‌ రేటుకు సంబంధించిన ఈ విక్షోభాల 


పటం 1 































































































A 
Ve AF 


T 
daearen 











i Y 
Manolik 


రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 405 





దుష్ఫలితాలను అతిశయోక్తులుగా చెప్పనవసరం లేదు." సంవత్సరం పొడుగునా కాకపోయినా. 
కొన్ని రుతువుల్లో అయినా దాదాపు ప్రతి వ్యాపారీ అప్పు తెచ్చుకొన్న మూలధనం మాద 
ఆధారపడే ఆర్థిక వ్యవస్థలో అల్ప వ్యాపారానికి లేదా అతి వ్యాపారానికి దారితీసే డిస్కౌంట్‌ 
రేటులో ఆకస్మిక పెరుగుదల లేదా ఆకస్మిక పతనం ద్వారా లాభం మార్జిన్‌ 
తుడిచిపెట్టుకుపోవచ్చు. అట్లాంటి హెచ్చుతగ్గులు వ్యాపార నష్టభయాలను అధికం చేస్తాయి. 
అధిక వ్యాపార వ్యయాలకు దారితీస్తాయి. అంతేకాకుండా అధిక వినియోగం ద్వారా 
వ్యయానికి దారితీస్తాయి. ఇవి ధరల్లో హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. స్పెక్యులేపన్‌ను 
“పెంపొందిస్తాయి. భయాందోళనలను. కలుగజేస్తాయి. ఏ దేశంలో అయినా అట్లాంటి 
దుష్పరిశామాలను ఎదుర్కోడానికి తగిన చర్యలు తీనుకొనేటట్లు అవి అధికారులను ప్రోద్బలం 
చేస్తాయి. ఆయితే వర్తక సమాజం మోద అవి రుద్దిన ఇబ్బందులను తొలగించడానికి 
భారతదేశంలో తీవ్రమైన ప్రయత్నాలు చేయకపోవడమనేది అపురూపమైన వాస్తవం. కాగితపు 
శరెన్సీ సంస్కరణ లేదా స్వతంత్ర ఖజానా వ్యవస్థ రద్దు అనేది ఈ పరిస్థితిని కొంత 
సరళతరం చేసి ఉండేది. ఈ రెండింటినీ సంస్కరించడం మరింత ఉత్తమమైన పనే గానీ 
సీసం ఒక్కదాన్నయినా సంస్కరించి ఉంటే బాగుండేది. అయితే సాధారణ సమాజానికి, 
శాగితపు కరెన్సీ మార్చు పట్ల అంత కోర్కె లేదు M స్వతంత్ర ఖజానా ఈ రద్దు పట్ల 
త్సాహం చూపింది. మరోవైపు, తన స్వతంత్ర ఖజానా వ్యవస్థను దూరం చేనుకోడానికి 
ప్రభుత్వం తిరస్కరించింది." కరెన్సీని నిలిపి ఉంచడమంకే మూలధనాన్ని నిలిపేయడం 








* అమెరిగా అనుభవం కోసం చూ. EVs. Kemnaror "Seasonal Variations in the New York 
Money Marke", అమెరికా ఎకనామిక్‌ రివ్యూ, మార్చి 1911 

శి చూ ఇండియా ఇన్‌ 1880, సర్‌ రిచర్డ్‌ కెంపుల్‌, పు, 469; సర్‌ చార్లెస్‌ ఉడ్‌ రచించిన 
Aaminisraton of Indian Afiie పు 89; The Indian Stalas man, జనవరి 15 (1684) కూడా. 

+ ఆయితే 1882-1876 సంవత్సరాల మధ్య (ప్రెసిడెన్సీ బాంకుల ప్రధాన కార్యాలయాలూ శాఖా 
నల Ff) eee sgos ను vondaianosa ossen 
pum de క్కు నష్టానికి పరిహారంగా 1861XXIV చట్టం ప్రకారం కుదుర్చుకొన్న ఒప్పందాల 
కింక m EN pee f) రాయితీలు కల్పించింది. ఈ రాయితీల్లో ప్రభుత్వ నిల్వలను 

కులు వినీయోగీంచుకోవడమనేది ఒకటి. 1862 నాటి మొదటి ఒప్పందం. ప్రభుత్వ pear సంబంధించి 
బొంకులకు కింది (పత్యేక హక్కులను సమకూర్చింది. (1) బాంకు ఆఫ్‌ బెంగాల్‌ విషయంలో అయితే రూ.15 
అకలు, బాంకు ఆఫ్‌ బొంబాయి ఏిషయంలో కూ, 40 లక్షలు, బాంకు ఆఫ్‌ మద్రాసు విషయంలో d 15 
tfo పరిమితి వరకు “జనరల్‌ Wedi వచ్చే లేరా అందులో ఉన్న దద్రవ్యాలనూ నిల్వలనూ" బోంకింగ్‌ 
Paruro కోసం నిరాకేపణీయంగా వినియోగించుకొనే హక్కు, (2) ఈ మొత్తాలకు మించి ఉన్న 
మొత్తాలను అవసరమైనప్పుడు ఉత్పత్తి గొసం ప్రత్యేక స్టాంగ్‌ రూపంలో తీసిపెట్టి ఉంచడమా లేదా ఆ 
మొత్తాలకు ప్రభుత్వ పేపర్‌ లేదా ఇతర అధికృత సెక్యూరిటీలో medio అనే విషయాలను నిర్ణయించే 
పొక్కు, అయితే ఈ పెట్టబడి Tb అధికారం, ఆ సమయానికి ఉన్న మిగులు నగదు నీల్వలకు 
AOGA బాంకులు ఎల్లప్పుడు ప్రభుత్వానికి జవాబుదారీ వహించాలనే పరతుకు లోబడి ఉంటుంది, 
(8) aij నిల్వకూ బాంక్‌ $ బెంగాల్‌ విషేయంలో రూ. 45 లక్షలు, బాంగ్‌ ఆఫ్‌ బొంబాయి విషయంలో 
M vk, లక లను న KAS రిజర్వ్‌ల fom 
తగ్గిపోయిన నిల్వకూ మధ్య ఉన్న వ్యత్యాసంమాద ప్రభుత్వం నుంచి వడ్డి వసూలు చేసే హక్కు (4) తమ 








406 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాదనే అతి తెలివి (Pedantio) వాదం చేయడం ద్వారా వ్యాపార సమాజానికి తోడ్పడాలనే 
నైతిక బాధ్యతను త్రోసిపుచ్చింది. “ఒక విధాన రూపకల్పనగా ఇది ముందుకు రాలేదు 
కాబట్టి ఈ పరిస్థితిని తప్పించడానికి, కాగితపు కరెన్సీ చట్టాన్ని సవరించే దిశలో ఇది ఎంత 
ప్రయత్నం. చేనీందో చెప్పడం సాధ్యం కాదు. అయితే" కరెన్సీ వ్యవస్థకు అవసరమైన 
వ్యాకోచేత్వ అంశాన్ని దానికి సమకూర్చడానికి సంబంధించిన ఒక సంతృప్తికరమైన 





శాఖల్లో కూడా ప్రభుత్వ నిల్వలను ఉపయోగించుకోడానికి ప్రధాన కార్యాలయం విషయంలో 3903$ 
షరతులకు లోబడే బాంకులకు అనుమతిప్వడం ప్రధాన కార్యాలయ ఒప్పందాలలో మాదిరిగా ఒక్కోశాఖ 
విషయంలోనూ తగిన పరిమితులను నిర్ణయించడం జరుగుతుంది. 

ఈ ఒప్పందాలను అమల్లో పెట్టిన సంవత్సరం తరువాత, బాంకు ఆఫ్‌ బెంగాల్‌ వల 
'నమన్యలుతృన్నమయ్యాయి. ప్రభుత్వ డిమారిడ్తను తీర్చలేనంత స్తాయికి ఈ బాంకు నిధులను నిర్బంధించి 
ఉంచింది. జందువల్ల ఒప్పందాలను నవరించడం fio 1883లో సంప్రదింపులు జరిగాయి. 1886 జనవరి 
2వ తేదీనుంచి సవరించిన ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి. ఈ ఒప్పందాల్లో ప్రభుత్య నిల్వల (Pubic 
blanco) సంబంధించి కింది నిబంధనలున్నామి. 1. బాంకు ఆఫ్‌ బెంగాల్‌లో రూ. 79 లక్షలు, బాంకు 
ఆఫ్‌ బొంబాయిలో రూ, 41 లక్షలు, బాంకు అఫ్‌ మద్రాసులో రూ, 25 లక్షల "సగటు నగదు నిల్వను 
ఆయా బాంకుల ప్రధాన కార్యాలయాల్లో నిర్వహించేట్లు ప్రభుత్వం చూనుకోవలని ఉంటుంది. 2. తాత్కాలికంగా 
తమ దగ్గర డిపాజిట్‌ చేసిన పూర్తి aso) బాంకు బాంకింగ్‌ ప్రయోబనాల fto వినియోగించుకోతాన్ని 
అనుమతీంచడం. 3. బాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌, బాంకు ఆఫ్‌ బొంబాయి. బాంకు ఆఫ్‌ మ్రాను ప్రధాన 
కార్యాలయాలలో ప్రభుత్వ నిల్వ మొత్తం వరుసగా రూ. 45 లక్షలు, రూ. 25 లక్షలు. రూ. 20 లక్షల కనీస 
మొత్తం కంటు తగ్గిపోయినప్పుడు ప్రభుత్వం Gen వడ్డి వనూలు చేసే హక్కు. 4 ఆ సమయానికి ఎంత 
భారీ ఎత్తున ఉన్నప్పటికి (శాఖల్లోని) మెత్తం నిల్వలసే బాంకింగ్‌ ప్రయోజహలకోసం నియోగించడాన్ని 
అనుమతించడం. అయితే ఈ అనుమతి. శాఖలోని ప్రభుత్వ నిల్వల మేరకు ప్రభుత్వం Fý oÑ 
తీర్చడానికి ప్రతి శాఖా నిరంతరం సిద్దంగా ఉండాలనే షరతుకు లోబడి ఉంటుండి. 

ఈ సవరించిన ఒప్పందాల 1874 మార్చి 1వ తేదీవరకూ అమల్లో ఉన్నాయి. 1874 సం॥లో 
(2535) బాంకుల చార్జర్‌ల నవరణ సమస్య పరలనలో ఉంది. ప్రభుత్వ నిల్వలను పూర్తిగా ఉపయోగించుకొనే 
పౌక్కును బాంకులకు' కొనసాగించనివ్వడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండేది. ఈ సమయం (1874లోనే 
బాంకు ఆఫ్‌ బొంబాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం, తన నిల్వలను డ్రా చేయలేకపోయింది. 
ఈ పరిస్థితి, ప్రభుత్వ నిల్వలను బాంకు నిల్వలతో విలీనం చేయడం. వాటిని బాంకుల అధీనంలో ఉంచడం 
'అనే విధానాన్నీ పుసపరశీలించడానికి దారితీసింది. కొంత xóm చర్చ జరిగిన తరువాత, భారత 
ప్రభుత్వం. ప్రెసిడెన్సీల ప్రధాన కేంద్రాలలో రిజర్వ్‌ Bedos ఏర్పాటు చేయడం ద్వారా స్వతంత్ర 
að వ్యవస్థను పునరుద్ధరించింది. పూర్వం PAB) బాంకులు ఉంచుకొనే ప్రభుత్వ నిల్వలను pido 
ఈ oet (ఘ్రీజరీలు ఉపెచుకొంటాయి. ఈ adora) పూర్తిగా తెలుసుకోడానికి చూడంది. పొన్‌ ఆఫ్‌ 
కామన్స్‌ రిటర్న్‌) 109, 505; 1864; J.B. Brunyate, An Accountof the Presidency Barks, అధ్యా: VIL 

* స్వతంత్ర (nob వ్యవస్థను వునరుద్ధరిస్తూన్న 1875 మే 65 తేదీ డిస్పాచ్‌లో సెక్రటరీ ఆఫ్‌ 
S బాంకులను కింది. విధంగా aocora. “సమాజ పొడువు మొత్తంలో ప్రోతినిధ్యం పపించని, 
డీభుత్వం సరఫరాచేసే మూలధనం. వ్యాస ముంచదగిన శాశ్వతత్వం లేని వనరుగానూ వర్తకులను 
ప్రమాదకరమైన నిబద్ధలకు లోను చేసేదిగానూ తయారయింది. ob తాత్కాలిక సౌలభ్యం సమకూరుస్తుంది. 
argae సంఘటిన కనికరం మాద ఆధారపడ్డ సౌభాగ్యాన్ని ఉత్పత్తి” చేస్తుంది. రాజకీయ ఆహ్యాకత 
అకస్మికంగా ఆగంతుక వనరులను ఉపసంహరిస్తుంది. పర్యవసానంగా ఈ వనరులపై ఆధారపడ్డ వాణిజ్యం. 
సొంత వనరులకే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. రిజర్వ్‌ (bebe ఏర్పాటుకు దారితీసిన 181 ఏర్పాట్ల 
ప్రకారం," బాంకుల్లో 'ప్రభుత్వనిల్వలు n6 కనిసస్థాయి కంక తగ్గిపోయినప్పుడు ముందులాగే బాంకులక్‌ 
వడ్డీ చెల్లించడానిక ప్రభుత్వం అంగీకరించింది. గరిష్ట స్తాయి Deso విషయంలో ప్రభుత్వ లాంఛన 


రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 407 





పరిష్కారంతో ఈ వివాదం సమసిపోకముందే, మరో గొప్ప అరిష్టం (evi) వృద్ధి చెందింది. 
ఈ దుష్పరిమాణం లోహపు కరెన్సీకి అత్యంత (ప్రధానమైన సౌష్టవాన్నీ విలువస్థిరత్వాన్ని 
బాగా దెబ్బతీసింది. ఇది ఎంత అపరిమితంగా ఉందంకే, దీని పరిణామాలు ఎంతగా 
విస్తరించాయం'టే అన్ని సమస్యలను వదిలిపెట్టి దీనిపైనే దృష్టంతా కేం డ్రీకరించవలసినంత 
పరిస్థితి ఏర్పడింది. 


ఒక దేశానికి చెందిన విభిన్న యూనిట్ల మధ్యగల విలువల న్థిరత్వమే ఆదేశ - 
అంతర్గత లావాదేవీల మారకంలో సాధ్యం. ఏదయినా రెండు దేశాల మధ్యగల మారకపు 
సామర్థ్యం (parot exchange) ఆయా దేశాల కరెన్సీల సాపేక్ష మారకపు విలువలతో 
వ్యక్తమవుతుంది. దీన్నిబట్టి ఏ రెండు దేశాలయినా తమ ప్రమాణద్రవ్యంగా ఒకే లోహాన్ని 
ఉపయోగించినట్లయితే ఆ దేశాల మధ్య మారకపు సామ్యం ఉంటుందనేది స్పష్టం. అయితే 
ఈ లోహం స్వేచ్చగా మార్చుకోదగినదై. ఎగుమతి చేయదగినరై ఉండాలి. అట్లాంటి 
సందర్భంలో ఆ దేశాల విలువ కొలమానంలో నమిష్టిమార్చు ఉంటుంది. ఈ సమిష్టిమార్పుల 
విలువలో తేడా ఉండదు. రెండు దేశాలలో వాణిజ్య స్వేచ్చ ఏర్పడుతుంది. మరో విధంగా 
చెప్పాలంటే, నిల్వ లోహాలను తమ కరెన్సీ విలువ ప్రమాణాలుగా నిర్ణయించుకొన్న 
రెండు దేశాల మధ్య స్థిరమైన మారకపు స్వామ్యం ఉండదు. అట్లాంటి సందర్భంలో. 
'ఆదేశాల మారకం బంగారు, వెండి సాపేక్ష విలువలకు లోబడి ఉంటుంది. ఫలితంగా వాటి 
విలువ సంబంధంలో ఏర్పడే మార్పుల కనుగుణంగా ఈ మారకం కూడా తప్పనిసరిగా 





ప్రాయమైన పూచి ఎమో అవ్వలేదు. కానీ "తాత్కాలికంగా తప్పు సాధారణ సమయాల్లో కింద పేర్కొన్న 
మొత్తాల కంట ఎక్కువ మొత్తాలనే బాంకుల దగ్గరే ఉంచడం జరుగుతుందని ఆర్థం బేసుకొనే అవకాళన్ని 
ప్రభుత్వం బాంకులకు కల్పించింది; బాంకు ఆఫ బెంగాల్‌లో 100 లక్షలు, బాంటీ ఆఫ్‌ మద్రాసుకు రూ 
WO ues wok u5 Soron i. 50 ct» త & sitt exposer. dido edis 
'బాంకులలో ఉన్న నిల్వలను వదిలిపెట్టి బాధ్యతను ఇది ప్రభుత్వంమాద ఉంచరు..... ప్రభుత్వం బాంకుల 
దాచడం చేత అన్ని 56€ నిల్వలకు సంబంధించిన ప్రత్యేక రక్షణను బాంకులకు అప్పగించే బాధ్యతగా 
'చేపట్టదు. సాధారణ పరిస్థితిలో బాంకుల దగర ప్రభుత్వానికి ఉండే నిల్వల మొత్తాలకు చెందిన 
Mp w వీధంగా పరిస్కరించేడమైంది. కాలిక డీమాండ్రను తీర్చడంలో బాంకులకు తోడ్పడటానికి 
మిగిలిన QM మార్గం axo. రిజర్వ్‌ Pedot! (సెసిడెన్స్‌ బాంకులు చేసిన నిల్వలకు గానూ వాటికి 
rus మంజూరు చేయడమే. 1900 తరువాత, బాంకుల రేటులో పరిమిత మొత్తంలో rero మంజూరు. 
వేయడానికి అది అంగీకరించింది. 1913 వరకూ శేవలం ఆ రుణాలు మాత్రేమే జారీ చేయడమైంది. 
0 రుణాల పరతులు భరింపరాని వని ఇవి తెలుపుతున్నాయి. 1913 చాంబర్లిన్‌ కమోపన్‌, స్వతంత్ర 
didit dà dais Von amosa నరుని అయితే యుద్ధం, సంఘటనల 
రితం చేసింది. (ప్రెసిడెన్సీ బాంకులటా ప్రభుత్వానికీ మధ్య సహకారంతో పాటు భారీ తరహా, 
'బాంకింగ్‌ వ్యవస్థ అవసరాన్ని ఇది రుజువు చేసింది. గ్రెసిడెన్సీ బాంకులను భారత ఇంపీరియల్‌ 
(i aro ౫ సంయోగం చేయడం ద్వారా దీని అవసరం నెరవేరింది. ఇంపీరియల్‌ 
వయ స్వతంత్ర (బజరీ వ్యవస్థ మళ్ళి రద్దు పేర్వంలోకి అడుగుపెట్టింది. 1876 సంవత్సరం 
ప్‌ో త eu ఉడంతాల బోసం చూడండి Appendices to Interim Report of he Chamber- 
Vb 1, Cd 70700 1013, Noa TAI 








408 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటిద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





'హౌచ్చుతూ తగ్గుతూ ఉంటుంది. వాటా మధ్య ఉండే మారకపు హెచ్చుతగ్గుల పరిమితి, 
కెండులోహాల సాపేక్ష విలువల్లో ఏర్పడే హెచ్చుతగ్గుల పరిమితి ననుసరించి విశాలంగానూ 
లేదా సంకుచితంగానూ ఉంటుంది. అందువల్ల, ఇంగ్లాండు, భారతదేశం లాంటి రెండు 
Gee, తమ లోహపు ప్రమాణాల్లో వ్యత్యాసాల ద్వారా వేరు వేరుగా ఉన్నప్పుడు. 
సిద్ధాంత పరంగా వాటి మధ్య స్థిరమైన మారకపు సామ్యం ఉండే అవకాశం లేదు అయితే 
వాస్తవానికి, వాటి లోహపు ప్రమాణాలలోని వ్యత్యాసంతో నిమిత్తం లేకుండా ఇంగ్లాండు, 
భారతదేశాల మధ్య మారకపు రేటు IRÁ 1s 101/2d అనే సాధారణ రేటు * నుంచి 
అరుదుగా భిన్నమైంది. * కాబట్టి 1873 వరకు ఈ రెండు దేశాల మధ్య వేరు వేరు కరెన్సీ 
'ప్రమాణాలున్నాయని చాలా కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలిగినంతగా ఈ మారకపు 
de» స్థిరంగా ఉండేది. అయితే 1873 సంవత్సరం తరువాత, రూపాయి - స్టెర్లింగ్‌ 
మారకం, అకస్మాత్తుగా ఈ సాధారణ సామ్యం నుంచి విడిపోయింది. దీనివల్ల ఏర్పడిన 
అస్తవ్యస్త పరిస్థితి ఎంత ఉందంటే దీని ముగింపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని 
విధంగా ఉంది (పటం ll) 


వాస్తవానికి రూపాయి - "స్టెర్లింగ్‌ మారకం అనెది బంగారం - వెండి మారకానికి 
ప్రతిబింబం మాత్రమే. అందువల్ల 1873 సంవత్సరానికి ముందు ls 16 1/2 d, దగ్గర 
రూపాయి - "స్టెర్లింగ్‌ స్థిరంగా ఉందన్నప్పుడు ఆది కేవలం 1873 Soli ముందు 1:15 
1/2 నిష్పత్తిలో బంగారం - వెండి మారకం స్థిరంగా ఉందని మాత్రమే అర్థం చేసుకోవాలి. 
1873 సంవత్సరం తరువాత రూపాయి - స్టెరంగ్‌ మారకం అస్త ;స్తవ్యస్త మైందం'కే బంగారం 
- వెండి మారకం, తన పాత ఆశ్రయం కోల్పోయిందన్న మాట. అందువల్ల, 1873 సంవత్సరం 
తరువాత, అంతకు ముందెప్పుడూ లేని "విధంగా, బంగారు - వెండి మధ్య మారకం 
నిష్పత్తి అస్తవ్యస్తం కావడానికి గల కారణం ఏమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆనాడు 
అద్భుత విషయంగా కనిపించిన దీన్ని తగురీతిలో వివరించగల కారణాలు రెండు కనిపిస్తాయి. 
ఒకటి ప్రపంచంలోని (ప్రధానమైన దేశాలు, ప్రమాణు ద్రవ్య మాధ్యంగా వెండిని ద్రవ్య 





+ బంగారు వెండి మధ్య 18 15 1/2 మాత్రం సాధారణ నిప్పతి తీసుకొన్నట్లయితే సాధారణం. ఇది. 
దాదాపు 70 సంవత్సరాల పాటు కొనసాగింది. 

= 1873 ం॥ముందు రూపాయి - స్లింగ్‌ మారకం అంత స్థిరంగా లేదని పటం చూపుతుంది, 
అయితే దీనిలోని హెచ్చుతగ్గులకు వివిద కారణాలను చూపవలసి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ కాలంలో 
భారతీయ ద్రవ్యాన్ని Ooh మార్చడానికి ఉపయోగించిన మారకపు de» వివిధ రీతుల్లో ఉండేవని 
గమనించాలి. పైగా. పాటికి మారకం dos నాణీల సహజ విలువతో సంబంధం తక్కువగా ఉండేది. 
అధికారికంగా ఇచ్చిన వాస్తవ de» వాస్తవ మార్కెటు రేట్ల కంచె భిన్నంగా ఉండేవి. ఆసక్తికరమైన విషయం 
గురించి మరిన్ని విషయాలకు సంప్రదించండి. HofC Sessional Papers 735 11 of 1931-32 Append 
No.20, Correspondence, ez, relating 1o the rales of exchange at which the currencies of India are 


converted into string also Tucker, H.St. George, Remarks on the plans of Financa, 1821, passim 
and Memorals o! Indian Government, 1853, by ne tans, pp. 36256 





410 iB బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





చెలామణిలోంచి రద్దుచేయడం. వెండిని ద్రవ్య చెలామణిలోంచి రద్దు చేయడానికి అనుకూలమైన 
ఈ ఉద్యమం, తూనికల, కొలతల, నాణేల విషయంలో ఏక రూపతకు సంసారిక అమాయక 
ఆందోళన ఫలితమే. అట్లాంటి ఏకరూపత లక్ష్యంగా ఉన్నంతవరకూ ఈ ఆందోళన అన్నివిధాలా 
లాభదాయకమైన పంథాలోనే సాగింది. అయితే, మంచికోసం చేసే ప్రయత్నమే కొన్ని 
సందర్భాల్లో దుష్పరిశామాలకు దారితీస్తుందనడానికి ఇది కూడా ఒక దృష్టాంతమైంది. 
1851లో లండన్‌లో జరిగిన గొప్ప ప్రదర్శనలో, తూనికలూ కొలతలూ నాణేల విషయంలో 
వాటి సొంత దేశాలకూ ఇతర దేశాలకూ మధ్య వ్యత్యాసాలున్న కారణంగా వివిధ ప్రదర్శిత 
వస్తువులను సరిపోల్చడానికి చెందిన గొప్ప కష్టాన్ని, ఆ (ప్రదర్శనలో సమావేశమైన వివిధ 
దేశాల ప్రతినిధులకు తగు రీతిలో ప్రదర్శించడమైంది.” తూనికలూ కొలతలు, నాణేల 
విషయంలో అంతర్జాతీయ ఏకరూపత అనే సమస్యను గురించి ఈ ప్రదర్శనలు జరిగిన 
వివిధ శాస్త్రీయ సదస్సులలో చర్చించడమైంది. ఈ విషయంలో స్పష్టమైన ఫలితం ఏదీ 
కనిపించ నప్పటికీ ఈ సమస్యను పూర్తిగా వదిలిపెట్టడం జరగలేదు. రండు సంవత్సరాల 
తరువాత జరిగిన బ్రస్సెల్స్‌ అంతర్జాతీయ స్టాటిస్టికల్‌ కాంగ్రెస్‌లో దీన్ని మళ్ళీ చేపట్టడమైంది. 
తరువాత పారిస్‌లో జరిగిన తదుపరి స్టాటస్టికల్‌ కాంగ్రెస్‌లో. వివిధ దేశాలకు చెందిన 
తూనికలూ కొలతలూ నాణేల విషయంలో ఎకరూపత తీసుకురావలసిన అవసరాన్ని గట్టిగా 
డేకేపిస్తూ ఒక ప్రకటన జారీచేసేంతగా ఈ అభిప్రాయం (ప్రగతి సాధించింది" 1859లో 
జరిగిన వియన్నా స్టాటిస్టికల్‌ కాంగ్రెసు ఈ ప్రకటనను స్థిరపరిచింది. 1862లో తూనికలూ 
కొలతలకు సంబంధించి మెట్రిక్‌ పద్ధతిని ఐచ్చికం చేసిన ఇంగ్లాండు చర్యతో ప్రోత్సాహం 
పొంది. 1863లో బెర్లిన్‌ అంతర్జాతీయ స్టాటిస్టికల్‌ కాంగ్రెసు, "బంగారు వెండి నాణేల .... 
లో సాపేక్ష బరువులు ఎలా ఉండాలనే విషయాన్ని పరిశీలించి. నివేదించడానికి దశాంశరీతిలో 
ఉప విభజన చేసిన ఏకైక యూనిట్‌ మోద వివిధ దేశాలలో ద్రవ్యవ్యవస్థలను నిర్మించబోయే 
వివరాలను ఏర్పాటు చేయడానికీ అధికార మిచ్చిన ప్రత్యేక కాంగ్రెను ప్రతినిధులను 
పంపమని వివిధ ప్రభుత్వాలను ఆవ్వోనించాలని తీర్మానించింది. ఈ కాంగ్రెసు ప్రాముఖ్యాన్ని 
విస్మరించరానిది. ఇది పెడదారి నాశ్రయించింది. పూర్వపు కాంగ్రెసులన్నీ తూనికలూ 
కొలతలలో ఏకరూపత సమస్య గురించి ఎక్కువగా చర్చించాయి. కానీ ఈ కాంగ్రెసులో 
"దీని న్వరూవం, ఏకరీతి నాఖేలకు పరిమితమై అసలు సమస్యను; దాదాప విస్మరించడమైనది... 
*"ఈ తీర్మానం పెడదారి వట్టినప్పటిక. ఈ సంస్కరణ నాణేల ఏకరూపతకు పరిమితమై 
ఉన్నట్లయితే ఇదీ తీవ్రమైన పరిణామాలతో నిండి ఉండేది కాదు. కానీ దీన్ని కరెన్సీ 
సమస్యకు కూడా అన్వయించే పరిస్థితి ఏర్పడింది. ఏకరూప నాణేల కోసం సాగే ఈ 





* Report of the Royal Commission on International Coinage, 1868, PV. 
+ Cs Russel, H.B., Intemational Monetary Conferences, 1090 pr. 18-25 
© Questod by Russel, op cit. p 25 

+ Russel, loc, ot 


రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 411 





అందోళన ఉధృతమైనప్పుడు, అప్పటికే లాటిన్‌ యూనిట్స్‌తో కూడిన విస్ప్రతప్రాతంలో 
విస్తరించి ఉన్న తన నాణేల పద్దతిని నమూనాగా తీసుకొని, ఏకరూపత ప్రయోజనం 
దృష్ట్యా, యూనియన్‌కీ వెలుపలఉన్న ఇతరదేశాలు కూడా అనుకరించాలని సహజంగానే 
(vo2 ఆశించింది. ఈ కోరికను దృష్టిలో ఉంచుకొని, (ఫ్రెంచి ప్రభుత్వం, అప్పటి బ్రిటిష్‌ 
(ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే ఫ్రాన్స్‌ ఎక స్వర్ణప్రమాణాన్ని అనుసరించేవరకూ. 
(టీటిష్‌ ప్రభుత్వం ఈ సూచనను పరిశీలించడం జరగలేదనే సమాధానం పొందింది. 
“ఇంగ్లాండులో సుహృద్భావం పెంపొందించుకోవాలనే ఆతురతతో ఉన్న (ఫ్రెంచి ప్రభుత్వం, 
(065 ప్రభుత్వం విధించిన పూర్వ- షరతును అంగీకరించడానికి సిద్ధపడింది. వాస్తవానికి 
1867లో పారిస్‌లో సమావేశమైన సదస్సులో, ఇది కొంత నియమ విరుద్ధంగా ప్రవర్తించి, 
“ఏకరూపమైన అంతర్జాతీయ నాణేల పద్ధతి ఏర్పడటం కోసం బంగారం మాత్రమే ప్రధానమైన 
(dod కరెన్సీగా ఉండటం అవసరమనే తీర్మానాన్ని సదస్సులో ఆమోదింపజేసింది.* 
mio పద్ధతిలో ఏకరూపతకు చెందిన సమస్యకు ఎంత ప్రాముఖ్య మివ్వడం జరిగిందంటే, 
ఈ తీర్మానాన్ని ఆమోదించిన వారు, దాన్ని సాధించడానికి ఎంత త్యాగం చేయవలసి 
వస్తుందో ఆన్న విషయాన్ని కూడా గమనించనట్లు తోస్తుంది. బహూశా, తమ నిర్ణయం 
ద్వారా తాము ప్రపంచ కరెన్సీ వ్యవస్థనే దెబ్బతీస్తున్నామనే విషయం వారికి తెలియదని 
చెప్పడం సరిగ్గా సరిపోతుంది. ఆ సమయంలో వారందరూ నాణేల పద్దతిలో ఏకరూపతను 
"పెంపొందించడం తప్ప మరేమి చేయడం లేదని భావించారు". అయితే దుర్చలపరిచే 
పరిస్థితులెలా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం వినాశకరంగా ఉంది. ఎందుకంటే సమావేశమైన 
వివిధ దేశాలు ఈ తీర్మానాన్ని అమలుచేయవలసి వచ్చేటప్పటికి సదస్సుకు చెందిన 
వాస్తవ అభిష్టం «ot నాణేల పద్దతిలో ఏకరూపత అనేది పూర్తిగా మరుగున పడిపోయింది. 
చివరికి ప్రతిపాదిత సాధనయే వాస్తవ అభీష్టంగా రూపొందింది. 


ఒక్కమారు పని ప్రారంభించిన తరువాత, వెండిని ద్రవ్య చెలామణి నుంచి రద్దుచేసే 
పని ఉధృతంగా ప్రారంభమైంది. మొదట జర్మనీలో ఇది ప్రారంభమైంది. 1870 యుద్దంలో 
ఫ్రొన్సును ఓడించిన తరువాత, యునైటెడ్‌ జర్మనీ సామ్రాజ్యానికి బంగారం EAS 
అవీలంబించడాన్ని త్వరితం చేయడం ద్వారా ఆస్తవ్యస్తమైన తన కరెన్సీని సంస్కరించే 
వీనిలో యుద్ధ నష్టపరివారాన్ని ఆ దేశం వినియోగించింది. 1871 డిసెంబర్‌ 4 శాసనం, 





f Cl evidence o! Prot Foxwel, Q. 23, 876, Royal Commission on 'riculural Depression 
iningend, 1002. 
B Por which CI. Russel Op. P 46. 
హాలెండ్‌ ప్రతినిధి అయిన డా॥ మాస్‌ (Mew) విషయంలో గౌరవప్రదమైన మినహాయింపు 
MügK కప్పుడు. ఈ తీర్మానం వల్ల ఏర్పడబొయ హాని పట్ల ఈయన దృష్టి కేం్రీకరించాడు. 
+ MIO ah ముందు బర్మన్‌ కరెన్సీ ఏకీశరణ ఉద్యమ చరిత్ర కోసం చూడండి. HPWils The 
Vianna Monetary Taty of 1857". పొలిటికల్‌ ఎకాసమో edj5 సం 1/ పు. 187611569 





412 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





'మార్క్‌'ను కరెన్సీ యూనిట్‌గా చేస్తూ, ఈ మార్పును అధికృతం చేసింది. ఈ శాసనంద్వారా. 
వెండిని ద్రవ్య చెలామణిలోంచి రద్దు చేయడమైంది. అయితే కొత్తగా వెండి నాణేల 
ముద్రణను నిలిపివేసినప్పటికీ 15 వెండి నాణేలకు 1/2 నుంచి 1 బంగారునాణెం వరకూ 
గల చట్టబద్ధ నిష్పత్తిలో కొత్త బంగారు నాణేలతోపాటు అప్పటికి అమల్లో ఉన్న వెండి 
నాణేలు చట్టబద్ధద్రవ్యంగా కొనసాగాయి. వెండినాణేలకు గల ఈ సంపూర్ణ చట్టబద్ధ 
అధికారాన్ని 1873 జూన్‌ 9న శాసనంద్వారా వాటి నుంచి తీసేయడం జరిగింది. ఈ 
శాసనం, వాటిని సహాయ కరెన్సీ స్థాయికి తగ్గించారు.” ఈ విధానాన్ని జర్మనిక్‌ సంస్కృతికి 
చెందిన ఇతరదేశాలు వెంటనే అనుకరించాయి. * 1872లో నార్వే, స్వీడన్‌, డెన్మార్క్‌ 
దేశాలు లాటిన్‌ మోనెటరీ యూనియన్‌ము పోలిన స్కాండినేవియన్‌ మోనెటరీ యూనియన్‌ను 
రూపొందించుకొన్నారు. ఈ యూనియన్‌ ద్వారా, జర్మనీలో చేసినట్లుగా వెండిని (ద్రవ్య 
చెలామణిలోంచి రద్దుచేయడానికి అంగీకరించారు. స్వర్లప్రమాణాన్ని ఏర్పాటుచేసి అప్పటికి 
అమల్లోఉన్న వెండి కరెన్సీని సవాయస్తానానికి తగ్గించిన ఒప్పందాన్ని 1873లో స్వీడన్‌, 
డెన్మార్క్‌లు, 1875లో నార్వె ద్రువపరిచోయి. వాలెండు కూడా దే పద్ధతిని అనుసరించింది. 
1872 వరకూ హాలెండ్‌లో స్వచ్చమైన రజతప్రమాణం ఉండేది. ఆ 'సంవత్సరంలో, పాత 
'వెండిద్రవ్యాన్ని చట్టబద్ధంగా కొనసాగించినవ్పటికీ, స్వేచ్చగా వెండి నాణేలను ముద్రించకుండా 
తన టంకూలను మూసేసింది. 1875 సం॥లో మరింత ముందుకెళ్ళి, స్వేచ్చగా బంగారునాతేల. 
ముద్రణకు తన టంకశాలలను తెరిచింది. .ఈ దేశం అనుసరించిన విధానం, జర్మనిక్‌ 
దేశాల విధానంతో భేదిస్తుంది. వాలెండ్‌ కేవలం వెండినాణేల ముద్రణను మాత్రమే 
రద్దుచేయగా జర్మనిక్‌ దేశాల వెండిని ద్రవ్య చెలామణిలోంచే రద్దుచేశాయి. లాటిన్‌ యూనియన్‌ 
కూడా వెండికి వ్యతిరేకంగా తలెత్తిన ఈ తరంగాన్ని ఆడ్డుకోలేకపోయింది. (ద్రవ్య 
చెలామణిలోంచి వెండిని మినవాయించిన ఫలితంగా, అదనపు సభ్యులు చేరడం వల్ల 
విస్ప్రతమైన లాటిన్‌ యూనియన్‌ సహబంగానే, ఈ విలువ తగ్గిన వెండి, ప్రవాహంలా వచ్చి 
పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవలసి వచ్చింది. ఈ భయం నిరాధారం కాదని 
తేలింది. ఎందుకంటే 1873లో బెల్జియన్‌ టంకశాలలో నాణేల ముద్రణకోసం సమర్పించిన 
వెండి, 1871లో సమర్పించిన దానికంటె మూడు రెట్లు ఎక్కువగా ఉంది. బెల్జియం, 
కలవరపడకుండా 1873 డిసెంబర్‌ 8 శాసనం ద్వారా తన సిల్వర్‌ పైవ్‌ ఫ్రాంక్‌ పీసెస్‌ 
ముద్రణను రద్దుచేసింది. బెల్జియం తీసుకొన్న ఈ చర్య వల్ల యూనియన్‌లోని ఇతర 
సభ్యులు కూడా ఇట్లాంటి చర్యలనే చేపట్టవలసి వచ్చింది. 1874 జనవరిలో యూనియన్‌ 
ప్రతినిధులు పారిస్‌లో నమామేమై, "1865లో రూపొందించిన అసలు ఒప్పందానికి అనుబంధం 
చేర్చడానికి అంగీకరించడంతో పాటు 1874 సంవత్సరంలో యూనియన్‌లోని ఒక్కోదేశమూ. 





# శాసవాల పాఠం కోసం చూడండి. Appendix 10 History of Binetallsom, Prof. J.L. Laugin, 
Now York, 1888. 
$ Cd Report of ho Commitee on the Depreciation of Silver, 1876, p. XXIX. 


ded ప్రమాణం-చాని సామ్యంలో అస్తవ్యస్తం 413 





ముద్రించవలసిన సిల్వర్‌ పైవ్‌-ఫ్రాంక్‌ పీసెస్‌ను ఒక నిర్లీత మొత్తానికి పరిమితం చేయడం 
ద్వారా నిశ్చలంగా నాణేలు తయారు చేయడానికి సంబరెధించి సంపూర్ణాధికారాన్ని వ్యక్తుల 
నుంచి ఉపసంవరించాలని నిర్థారించారు.” 


1874 సంవత్సరానికి విక్రయించిన ఆయా కోటాలను 1875లో కొంచెం 
'పెంచడమైంది. అయితే వాస్తవానికి నాణేలముద్రణ, ఈ అత్యల్పకోటాలను కూడా చేరుకోలేదు. 
ఈ వెండి పరిస్థితి యూనియన్‌ను ఎంతగా కలవరపరిచిందంకే 1877 సంవత్సరంలో 
ఇటలీ తప్ప “మిగిలిన దేశాలన్నీ సిల్వర్‌ ఫైవ్‌ - ఫ్రాంక్‌ పీసెస్‌ను పూర్తిగా రద్దువేశాయి. 
అయితే ఈ చర్య 1878 నవంబర్‌ ఒప్పందానికి ఉపక్రమణిక మాత్రమే. ఈ ఒప్పందం 
ద్వారా, తదుపరి చర్య తీనుకొనే వరకూ నిశ్ళుల్కంగా వెండి నాణేలను తయారుచేయడానికి 
తనే టంకథాలలను మూసేయడానికి లాటిన్‌ యూనియన్‌ అంగీకరించింది. మొదట ఇది 
నిరవధికంగా ఉన్నప్పటికీ dt మూసివేత శాశ్వతమని రుజువయింది. * లాటిన్‌ యూనియన్‌ 
ముందు జాగ్రత్త చర్యలతో వారు 1876 రష్యా కూడా చైనాతో తన వర్తకానిక అవసరమైన 
మొత్తానికి తప్ప నిఖల్కంగా వెండి నాణేలను తయారుదేయడాన్ని రద్దు. చేసిందికో 
అంతే కాకుండా, 1978 నవంబర్‌ 22, ఇంపీరియల్‌ డిక్రీ, 5 రూబుళ్లు, 15 కోపెక్‌లకు 
మించిన కస్టమ్స్‌ సుంకాలన్నిటినీ బంగారంలోనే చెల్లించవలసి ఉంటుందని ఆదేశించింది. 
అదే విధంగా ఆస్ట్రియా కూడా 1879లో నిశ్ముల్కంగావెండి నాణేల తయారు చేయడాన్ని 
రద్దుచేసింది. 





* Laughin, pp cit p 155 
+యూనియన్‌లోని వివిధ సభ్యులకు సమావేశాల్లో నిర్ణయించిన Sereni 





మిలియన్‌ ప్రాంకులలో 


14 ws em 
ès ల 5 ల 
foo * M s 
ఇటలీ 40 15 10 
Memes . w 7 
e 

ఇ wo 


1874లో ఇటలీకి అదనంగా 20 మిలియన్‌ ఫ్రాంకులను శేటాయించడమైంది. Iid., p 155 

+ 10 మెలియన్ల నాణాలను ముద్రించడానికి anda అనుమతించడమైంది. 

ibid. p. 158 

8$ Report ofthe Directors of he mint, Washington, 1893, p. 23. 

«cf. P. Wilis, "Monetary Reform in Russia". పొలిటికల్‌ ఎకానమో జర్నల్‌: సం. V పు. 291 

శ ct. Weser. "Resumption of Specie paymentin Austria - Hungary” FOSE ఎకానమో 
జర్నల్‌ సం1, పుటలు 388-7 


414 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





అట్లాంటిక్‌కు ఆవలివైపు, యునైటెడ్‌ స్టేట్స్‌లో ముఖ్యమైన సంఘటన చోటు చేసుకొంది. 
1870 సంవత్సరంలో, 1837 సంవత్సరం నుంచీ సవరించని టంకశాల శాసనాలను. 
సమగ్రమైన శాసనంగా ఏకీకరించాలని ఆ ప్రభుత్వం తీర్మానించింది. 1853 శాసన 
నిర్మాణం నాటి నుంచీ యునైటెడ్‌ స్టేట్స్‌ టంకశాలలు నిశ్శుల్కంగా ముద్రించే ఏకైక 
నాణెం, వెండి డాలర్‌ మాత్రమే. అయితే, 1873 నాటి ఏకీకృత టంకశాల శాసనంలో 
టంకశాల నుంచి జారీ చేయవలసిన నాణేల జాబితా నుంచి వెండి డాలర్‌ను తొలగించడం 
జరిగింది. వాస్తవానికి ఆ విధంగా, యునైటెడ్‌ స్టేట్స్‌లో నళ్ళుల్కంగా వెండి mae 
ముద్రణను రద్దుచేయడం జరిగింది. * పూర్వం ముద్రించిన వెండి డాలర్లు పూర్తి చట్టబద్ధ 
ద్రవ్యంగా చెలామణిలో ఉంటాయి కానీ "యునైటెడ్‌ స్టేట్స్‌"కు చెందిన వెండి నాణేలు, 
ఏదయినా ఒక చెల్లింపులో అయిదు డాలర్లకు మించని ఏదయినా మొత్తానికి వాటి 
నామమాత్రపు విలువలో చట్టబద్ద ద్రవ్యంగా ఉంటాయని ప్రకటించిన 1874 జూన్‌ 
శాననం ద్వారా ఆ అధికారాన్ని రద్దు చేయడమైంది. 


బంగారం, వెండి సాపేక్ష విలువల అస్తవ్యస్త పరిస్థితికి చెప్పుకోదగ్గ మరొక కారణం 
dhot, బంగారంతో పోలిస్తే వెండి ఉత్పత్తులలో గొప్ప పెరుగుదల ఏర్పడటమే. 











పట్టిక x 
బంగారు, వెండి సాపేక్ష ఉత్పత్తి 
(లెన్సులు) 
ves [ మెత్తం add వారిక సగటు ఉత్పత్తి [Us వారక adi 
సూచి సంఖ్య 

eru వండ. గాడు వండ. బంగాడ [వడ 
1408-1600 | 24,266,820 | 03412560 | 224693 | 6797463 | 100 | 100 
1601-1700 | 29,30,445 | 1,197073,100 | 293304 | 11970731 | 1305 | 1761 


1701-1800 | 61,088,215 | 1830672035 | 611882 | 18.338.720 | 2718 | 2697 
1801-1840 | 20,488,552 | 801,155,495 | 512217 |20028887 | 2279 | 2931 
1841-1870 | 143,196,224 | 931,091,326 |4.772876 | 31,038,378 | 21241 | 4566 
1871-1850 | 106,956,862 | 1.715039.955 |5.347.545 | 85.751,998 | 25754 | 12615. 























క ఈ చర్య కొత్త వివాదానికి లోనయింది. దీన్ని బుద్ధిపూర్వకంగా అనుసరించడం జరిగిందని 
న్వర్ణప్రమాణానికి అనుకూలంగా వాదించే వారన్నారు. రజత ప్రమౌణాన్ని కోరేవారు "దుష్టచింతన, దుష్టమైన 
రహస్య ఒప్పందాలు కలయిక కారణంగా ఇదొక ప్రచ్చన్నచర్య అని వాదించారు. ఈచట్టాన్ని అల్లుని 
కొన్న రహస్యాన్ని ఆచార్య Laugin సుస్పష్టం చేశారు. 1853 శాసనానికి సంబంధించి కాంగిస్‌లో జరిగిన 
చర్చలను ఉల్లేభించడం ద్వారా. బంగారు, Joð లోహాల వృద్ది నిష్పత్తిని మార్చడానికి తిరస్కరించడం వల్ల 
దేశంలో isi ప్రమాణాన్ని నెలగొల్పుతున్నవనే విషయం కోంగైసుకు తెలుసునని ఆయన వెల్లడించాడు 
1853 చట్టం పర్యవసానాలకు సంబంధించిన కేవలం న్యాయపరమైన పోటీను గ్రహంచే 1873 deo మాద 
అత్యధిక పరిశీలన వృధా అని ఆయన భావించాడు. cthis Hstory of Binetalism, pp. 80 and 93-95. 


duó (ప్రమాణలాదాని సామ్మంలో ఆస్తవ్యస్తం 415 





అధునిక కాలాల్లో విలువయిన లోహాల ఉత్పత్తికి సంబంధించిన చరిత్ర, అమెరికా 

ఉపఖండం ఆవిష్కరణ సంవత్సరమయిన 1493 నుంచి ప్రారంభమైనది. 1493 నుంచి 
1893 వరకుగల ఉత్పత్తి ఫలితాలను సమీక్షించిన మదట, ఈ నాలుగువందల 
సంవత్సరాలలో మొదటి వంద సంవత్సరాలకాలంలో బంగారు, వెండిలోవోల ఉత్పత్తి, 
ASDO వృద్దిరేటులో పెరుగుతూ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వాటి ఉత్పత్తికి 
చెందిన ఆధునిక చరిత్రలో మొదటి శతాబ్దం (1493-1600)లో ఒక్కోదాని sS సగటు 
ఉత్పత్తి 100 అని భావిస్తే, ఆ తరువాత శతాబ్దం (1600-1700)లో బంగారు ఉత్పత్తి 
ఘూచీసంఖ్య 130క వెండి ఉత్పత్తి సూచీ సంఖ్య 176కూ పెరగడం వరకు కనిపిస్తుంది. 
ఆ తరువాత శతాబ్దం (1700-1800)లో కూడా ఈ వృద్ధిరేటు ఇలాగే కొనసాగింది. ఈ 
కాలంలో ఈ రెండింటి సూచీసంఖ్య దాదాపు 270m ఉంది. 1840 వరకూ ఏమంత 
మార్చులులేకుండా ఈ రేటు కొనసాగింది. అయితే 1840లో ఆయా సూచీసంఖ్యలు 
som 228గానూ వెండికి 293 గానూ ఉన్నాయి. ఇప్పటి నుంచీ, ఈ రెండు లోహాల 
సొపేక్ష ఉత్పత్తిలో సంపూర్ణమైన విప్లవం చోటు చేసుకొంది. ఆ తరువాత ముప్పై సంవత్సరాల 
(1841-70లో బంగారు ఉత్పత్తి పూర్వమెన్నడూ లేనంతగా పెరిగిపోగా వెండి ఉత్పత్తి 
వెనకబడిపోయింది. వెండి ఉత్పత్తి సూచీ సంఖ్య శేవలం 450 వరకూ చేరుకోగా బంగారు 
ఉత్పత్తి సూచీ సంఖ్య 2.124 వరకూ పెరిగిపోయింది. ఈ విప్లవం తరువాత దీనికి ప్రతి 
విప్లవం చోటు చేసుకొంది. ఈ ప్రతి విప్రవం ఫలితంగా, 1870 సంవత్సరం అంతానికి 
ఉన్న పరిస్టితి దాదాపు తిరగబడింది. బంగారు ఉత్పత్తికి ఆకస్మికంగా అవరోధం ఏర్పడింది. 
1640-70 మధ్యకాలంలో ఈ ఉత్పత్తి అపరిమితంగా పెరిగినప్పటికీ, 1870-73 మధ్యకాలంలో 
mb gom ఉన్న వెండి ఉత్పత్తి, 1870-93 సంవత్సరాల మధ్య మూడు రెట్లు 
“పెరిగింది ఆ విధంగా, తరువాత కాలంలో దాని సగటు వార్షిక ఉత్పత్తికి చెందిన సూచీ 
సంఖ్య 1260 దగ్గర నిలిచింది. 

ఈ అస్తవ్యస్త పరిస్థితికి బంగారుతో పోలిస్తే వెండి విలువలో పతనానికి దారితీసిన 
గారేశాలకు సంబంధించి తలెత్తిన వివాదంలో, ఈ రెండు కారణాలలో ఒకటి సరయిన 
కారణమని భావించే పార్టీలున్నాయి. వెండిని రద్దుచేయడం లేదా ద్రవ్య చెలామణిలోంచి 
తొలగించడం జరగకపోయి ఉన్నట్లయితే వెండి విలువ ఎప్పటికీ పడిపోయి ఉండేది 
కాదని ఒక వర్గం వాదించింది. ఈ పరిస్థితిని మరొక వర్గం తీవ్రంగా సవాలు చేసింది. 
DODOS వెండి సరఫరానే దాని విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని ఈ వర్గం 
విశ్వసించింది. వెండికి సంబంధించి, బంగారు విలువలో పతనం ఏర్పడటానికి సాపేక్షంగా 
మితిమోరిన సరఫరానే తగిన కారణ మనేది ప్రస్తుత వాదమా? విన్నంతనే ఈ వివరణ 
కొంత నిజమనిపిస్తుంది. ఒక వస్తువు అధిక సరఫరాతో పాటు దాని విలువ విలోమంగా 
'మారుతుందనేది రాజకీయ అర్థశాస్తానికి చెందిన ప్రాథమిక సిద్ధాంతాలలో ఒకటి. వెండి 
సరఫరా విపరీతంగా పెరిగిపోయినప్పుడు బంగారుతో పోలిస్తే దాని విలువ పడిపోవడం 





416 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కంటె సహజం మరేముంటుంది? కింద పేర్కొన్నవి ఈ వాదానికి ఆధారం ఏర్పరచిన 
సముచితమైన వాస్తవాలు. 
పట్టిక ౫ 
బంగారు - వెండి" 
సాపేక్ష ఉత్పత్తి - సాపేక్ష విలువ 














ఉత్పత్తి వెండికి | ఉత్పత్తి వలువ | సాపేక్ష ఉత్పత్తి - సామే 
నిష్పత్తి బంగారు. fanas | anae nes క్లే నీ 

(వెండీక్‌ విలువ | చెందిన. | చెందిన | సం, 
కాలం బంగారు నిష్పత్తి | సూది సూచి | Sd (సాప్‌? 
బరువు 1 యిన్‌. సంఖ్య సంఖ్య | వెండి | వెండి 
ద్వారా) ఉత్పత్తి | విలువ 
ps పతనం - | పతనం - 
వృద్ధి శ | వృద్ది + 

1681-1700. T 318 A 14.95 100 100 

1701-1720 ar sa | a wu| aaf a 
121-1740 226 wo] n wj | to 
74760 217 wr | o ws| | uz 
1761-1780 315 we | ow క | a7 
1781-1800 494 ises | sse wos| e| -e 
1801-1810 sos wer | seo ra| amo | ae 
1811-1820 «m 1568 | 1480 wo | sof as 
1821-1830 324 1582 | 1019 158, mo] 58 
1831-1040 a dem | 24 wa] el sa 
1841-1850 142 ser | wo 18 | ssa | 58 
1851-1855 44 1545 | 138 sos | aoz | as 
1856-1860 4s 1528 | 140 we2| aeo | 22 
1681-1885 59 1542 | 1855 malos] 31 
1866-1670 69 1552 | 217 LEE" 
1671-1875 na wo | 355 wre | s| 76 
1876-1880 132 vm | «s moj ss | aso 
1881-1686 173 ws | sa ise | ane | 58 
1886-1880 199 m9 | es woa | ara | 403 
1891-1895 206 2675 | 629 reo | ara | m9 




















; uu tabia is based on fures cf M de Fovile of the Fench Mint, as gen by Mr FB. 
Forbes in the Bimetalist o! July, 1897. pp. 125-28 






















































































418 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఆ విధంగా కనబరిచిన వాస్తవాలు, రెండు čo% దారితీశాయి. ఒకటి: 
సాపేక్ష వెండి ఉత్పత్తిలో అపరిమితమైన పెరుగుదల ఉందనేది వాస్తవానికి నిరాధారమైన 
భావన మాత్రమే. దీనికి భిన్నంగా, సాపేక్ష ఉత్పత్తికి చెందిన అంకెలను పరిశీలిస్తే, 
పద్దెనిమిదో శతాబ్దం ప్రారంభం నుంచీ వెండి ఉత్పత్తి పెరగడానికి బదులుగా తరిగిపోతూ 
వస్తున్నదనే విషయం అవగతమవుతుంది. పందొమ్మిదో శతాబ్ధం ప్రథమ పాదం మినహా 
పట్టికలో చూపించిన రెండు శతాబ్దాల్లోనూ బంగారుతో పొలిస్తె వెండి క్రమక్షిణ అనుపాతాన్ని 
చూపుతూ ఉంది." వాస్తవానికి, వెండి అనుపాతం పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో 
ఉన్నంత తక్కువగా ఎప్పుడూ లేదు. 1873 తరువాత అది వృద్ధి చెందడం ప్రారంభించినప్పటికీ 
పద్దెనిమిదో శతాబ్దం ప్రారంభంలో అది అందుకొన్న పరిమాణంలో సగానికి కూడా చేరుకోలేదు. 
రెండు: బంగారు వలె వెండి విలువ, దాని సరఫరా ననుసరించి ఉండదు. సిద్ధాంతం 
ప్రారం, వెండి ఉత్పత్తికి చెందిన సాపేక్ష పరిమాణం (క్రమక్షీణ మవుతున్నది కాబట్టీ దాని 
విలువ పెరుగుతూ ఉండాలి. మరో వైపు అంతకు ముందు పట్టికలో చూపిన “సాపేక్ష 
విలువల, సాపేక్ష ఉత్పత్తుల అంకెలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, వాటి మధ్య నన్నిహిత 
సహనంబంధాన్ని చూపడానికి బదులుగా (చూడండి పటం3) ప్రతికూల సంబంధాన్ని 
చూపుతున్నట్లు తెలుస్తుంది. సరఫరా. విలువ అనేవి విలోమానుపాతంలో ఉండటానికి 
బదులుగా, దాని సరఫరా పడిపోయే కొద్దీ దాని విలువ కూడా పడిపోతున్నట్లు చూపింది. 
చారిత్రక వాస్తవాలిట్లా ఉండడం వల్ల, వెండి విలువ తగ్గిపోవడానికి (ద్రవ్య చెలామణి 
లోంచి తొలగించడం కంటె మితిమోరీన సరఫరానే కారణమని వాదించే వారికి ఏమాత్రం 
మద్దతు లభించలెదని భావించడమైంది. 


ఇట్లాంటి అల్పమైన అంశాలకు తోడు, 1873 సంవత్సరానికి ముందు, వెనుక గల 
ఇరవై సంవత్సరాలకు చెందిన సంఘటనల ప్రత్యేకత ద్వారా ఈ సమస్యను గణనీయంగా 
సంకుచితం చేయడమైంది. * 1848తో ప్రారంభమై, 1870లో ముగిసే కాలాన్ని 1870 
తరువాత కాలంతో పోల్చిచూస్తే, ఈ రెండు కాలాలూ ఈ రెండు లోహాల సాపేక్ష విలువల 
విషయంలో పరస్పరం వ్యతిరేకమైనప్పటికీ వాటి సాపేక్ష సరఫరాలోని మార్పుల విషయంలో 
'ఒకేమాదిరిగా ఉన్నాయనే ఆశ్చర్యకరమైన వాస్తవం వెల్లడవుతుందని పేర్కొనడమైంది. 
సాపేక్ష ఉత్పత్తి దిశలో 1870-1893 మధ్యకాలం, వెండి ప్రాధాన్యాన్ని వెల్లడిస్తుంది. 





* ఈ దృష్టితో, ఆవార్య డబ్బు. DNE లాంటి ప్రముఖ ఆర్థికవేత్త, అపరిమితమైన వెండి పెరుగుదల, 
బంగారంతో 263, శాశ్వతంగా ati నిష్పత్తి ఏర్పాటుకు ప్రతిగూలమీనే కారణంతో ద్విలోహ ప్రమాణావారాన్ని 
'మానుకోడం కొంత ఆశ్చర్యకరమైన విషయం. Ct his essay on “The Present Monetary Situaton" in the 
Economic Studies of the American Economic Association. 1896, Vol. I, No. 4 pp. 273-277 విలువ 
రూపంలో వెండి ఉత్పత్తిని గొలిచే అలవాటుకు నిస్సందేహంగా ఈ నిరాధారమైన భావనే కారణం, 


+ CL. HS. Foxwell “3037. Is meaning ard aims" in the (Oxford Economic Review 
(1693), Vol I, p 302 








Ind వ్రమాణం-చాని సామ్మంలో అస్తవ్యస్తం 419 





Jod) విలువైన లోహాల సాపేక్ష సరఫరాలో మార్పులకు సంబంధించి 1848-1870 
కుధ్యశాలం, పైన పేర్కొన్న కాలానికి సరిగ్గా సమాంతరంగా ఉంటుంది. ఈ సందర్భంలో, 
womáo పరిమాణంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం, రెండో కాలం 
870-93)లో రెండు లోహాల విలువ సంబంధాలను మితిమారిన సరఫరా అదుపు 
వేస్తున్నట్లయితే, మొదటి కాలం (1848-70)లోని వాటి విలువ సంబంధాలకు సంబంధించి 
కూడా ఇదే వాస్తవమై ఉండాలి కదా! అట్లాంటప్పుడు, రెండో కాలంలో చోటుచేసుకొన్న 
Broom మొదటి కాలంలో ఈ రెండు లోహాల సాపేక్ష విలువలకు ఏర్పడ్డ వ్యాఘాతం 
ఏమిటి? మొదటి కాలంలో. రెండు లోహాల ఉత్పత్తి నిష్పత్తులలో ఏర్పడ్డ వ్యాఘాతం 
రెండో కాలంలో , ఏర్పడ్డ దానికంకే అత్యధికమని నొక్కి చెప్పడమైంది. వాస్తవానికి, 
తులనాత్మకంగా చెప్పాలంటే రెండో కాలంలోని వ్యాఘాతం అసలు చెప్పుకోదగ్గదే కాదు" 
అయితే మొదటి కాలంలో వాటి సాపేక్ష విలువ 18 151/2 నిష్పత్తిలో స్థిరంగా ఉండగా, 
'కెండోశాలంలో ఇది 16102675 మధ్య వెచ్చుతూ తగ్గుతూ ఉంది. ఆ విధంగా, వెండి 
oaro సరఫరా కావడం వల్ల 1873 తరువాత రాని విలువ పడిపోయిందని వాదించేవారు. 
1873 సంవత్సరానికి ముందు బంగారు పుష్కలంగా సరఫరా అయినప్పుడు దాని విలువ 
ఎందుకు పడిపోలేదనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. అందువల్ల ఈ వివాదమంతా, ఈ రెండు 
పరిస్థితుల్లో వ్యత్యాసం ఏర్పడటానికి కారణమేమిటనే ప్రశ్న చుట్టూ కేంద్రీకృతమైంది. 
మొదటి కాలంలో బంగారు ఉత్పత్తిలో ఏర్పడ్డ అత్యధికమైన పెరుగుదల, వెండి విలువను 
2 శాతం Ko ఎక్కువగా "వెంచకపోయినట్టయితే రెండో కాలంలో సాపేక్ష వెండి ఉత్పత్తిలో 
తులనాత్మకంగా అంత ప్రాముఖ్యం లేని "పెరుగుదల వల్ల బంగారం ధరలో అపరిమితమైన 
'పెపగుదల ఎట్లా ఏర్పడుతుంది? ఒకదానితో లేకుండా మరొకదానిలో ఉన్న నియంత్రణ 
ప్రభావం ఏమిటి? వెండి విలువ తగ్గిపోవడానికి దాన్ని ద్రవ్య చెలామణిలోంచి రద్దుచేయడమే 
కారణమని భావించేవారు, ప్రతి విధానంలోనూ ఒశేమాదిరిగా ఉన్నప్పటికి ఈ రెండు 
mour ఒక మాధ్యమైన వివరణ విషయంలో భేదించాయి. నిర్ణీత స్వర్ణ పరిమాణంగా 
Om నిర్గీత రజత పరిమాణంగా దేశ ప్రమాణ ద్రవ్యాన్ని నిర్వచించడం మొదటి దానిలో 
'సౌధారణంగా వాడుకలో ఉండటమనే వాస్తవమే వీటిని వేరుదేస్తున్నది. 1803 సంవత్సరానికి 
ముందు ఈ రెండు లోహాలకూ వివిధ దేశాల్లో విభిన్నంగా విలువ కట్టడం జరిగేది కానీ 
ఆ సంవత్సరం నుంచీ ఈ రేటింగ్‌ 18 15 1/2గ మరింత ఏకరూపత సంతరించుకొంది. 
ఫలితంగా, ఆ కాలం మొత్తం మోద ద్రవ్యప్రమాణం, 1 గ్రెయిన్‌ బంగారుగా గానీ 15 1/ 
క గ్రెయిన్‌ల వెండిగా గా నీ ఉండేది. మరోవైపు మొదటికాలంలో ప్రధాన లక్షణంగా ఉన్న 
“రను రెండోకాలంలో వెండిని ద్రవ్య చెలామణి లోంచి తొలగించే, లేదా రద్దు చేసే 
ఉత్తర్వుల (డిగ్రీల) ద్వారా తొలగించడం జరిగింది. మరో విధంగా. చెప్పాలంయే. 








థి ydo fico చూడండి Append, Tate B to A Colloquy on Currency, by H-H: Gibbs. 


420 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





మొదటికాలంలో ద్విలోహ ప్రమాణం అమలులో ఉండేది. ఈ ప్రమాణం కింద, ఒక 
స్థిరమైన నిర్ణీత నిష్పత్తిలో రెండు లోహాలనూ పరస్పరం మార్చుకోదగినవిగా ఉపయోగించడం 
పెరిగేది. రెండో కాలంలో, పరస్పర మార్పిడికి అవసరమైన స్థిర నిష్పత్తి ఉండటం లేదా 
లేకపోవడం అనేది. చెప్పుకోదగ్గ వైరుధ్యంతో రెండు కాలాల మధ్య పూర్తి వ్యత్యాసాన్ని, 
ఏర్పరిచేంత శక్తిమంతమైన ప్రభావంతో ఉందా? మొత్తం వ్యత్యాసం, ద్విలోవా ప్రమాణవాదుల 
అభిప్రాయంలోనే ఉందని వెల్లడించిన అంశమిదే. మొదటి కాలంలో వాడుకలో ఉన్న 
ర్రవ్యవ్యవస్థ వల్ల బంగారు, వెండి (ప్రత్యామ్నాయాలుగా పనిచేశాయి. అంతేకాకుండా, 
“రెండు విభీన్నశక్తులకు చెందిన ఒకే వస్తువుగా కూడా విటిని పరిగణించడం జరిగింది. 
ప్రత్యామ్నాయం లేని వస్తువు విషయంలో లాగా విటి సరఫరా పరిస్థితులు కూడా వీటి 
మార్పిడి 'సప్పత్తి మోద (ప్రభావం చూపలేదు. (ప్రత్యామ్నాయాలున్న వస్తువుల విషయాలు, 
24 వస్తువుకు చెందిన సాపేక్ష కొరత వల్ల వాటి మార్పిడి నిష్పత్తి ద్వారా నిర్వచించిన 
దానికంయె భిన్నమైన విలువ దానికి చేకూరదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ స్వాతంత్ర్యం 
వల్ల ఈ కొరతను మరొక దాని సమృద్ధి ద్వారా పూరించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, 
ఒక వస్తువుకు చెందిన సాపేక్ష సమృద్ధివల్ల మరొక వస్తువురూపంలోని మార్చీడి నిష్పత్తి 
కండె తక్కువ స్థాయికి ఆ వస్తువు విలువ తగ్గిపోదు. ఎందుకంటే ఆ వస్తువు సమృద్ధి 
మరొక వస్తువు కరత కారణంగా ఏర్పడ్డ ఖాళీనీ భర్తీ చేస్తుంది. స్థిరమైన ప్రత్యామ్నాయ 
నిష్పత్తితో అవి కొనసాగేంతవరకూ డిమాండలో లేదా సరఫరాలో తలెత్తే సమస్య ఏదీ 
వాటి నిష్పత్తిని భంగపరచలేదు. ఒకే వస్తువుగా రెండు ఉన్నప్పుడు వాణిజ్యావసరాలకు 
భిన్నమైన డిమాండ్‌లోగానీ సరఫరాలో గానీ చోటు చేసుకొనే మార్చు లేమయినా. వాటిలో 
ఒకటి మాత్రమే ద్రవ్య మాధ్యంగా ఉన్నప్పటికీ ధరల స్థాయిని ఖచ్చితంగా వ్యక్తం చేస్తాయి. 
కానీ వాటి మార్పిడి నిప్పత్తి మాత్రం ఏ సందర్భంలో అయినా యధాతధంగా ఉంటుంది. 

దీనికి మద్ధతుగా జెవోన్స్‌ (Jevons) ప్రమాణాన్ని ఉదహరించడమైంది. జెవోన్స్‌ 
కింది విధంగా పేర్కొన్నాడు' :- 

"విభిన్న వస్తువులు ఆ విధంగా ఒకే రకమైన ప్రయోజనాలకు అనుపర్త నీయమైనప్పుడు 
వాటి డిమాండు, మారకపు పరిస్థితులు స్వతంత్రంగా ఉండవు. వాటి పరస్పర మారకపు 
నిష్పత్తిని వాటి ప్రయోజనాల నీప్పత్తిద్వారా సన్నిహితంగా నిర్వచించడం జరుగుతోంది 
కాబట్టి వాటి పరస్పర మారకపు నిష్పత్తి అంతగా మారదు. ప్రజలు ఏమంత పట్టింపు 
లేకుండా తింటారు కాబట్టి బీఫ్‌, మటన్‌ల మధ్యతేడా కొద్దిగానే ఉంటుంది. అయితే 
సగటున మటన్‌ టోకుధర 889 నిష్పత్తిలో బీఫ్‌ కంటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, 
ప్రజలు సాధారణంగా బీఫ్‌ కంటె మటన్‌ వట్లనే ఈ అనుపాతంలో ఆదరం చూపుతున్నారనీ 
లేకపోతే వారు విలువయిన మటన్‌ను కొనేవారు కాదనీ మనం నిర్ణయించుకోవచ్చు. 


7 "Theory of 01502 Economy, 4t ed, 1911, pp. 134-36 





రజత ప్రమాణం-దాని సామ్యంలో అస్తవ్యస్తం 421 





ప్రయోజన సమానీకరణం ఉండేంతవరకూ మటన్‌కూ బీఫ్‌కూ మధ్యగల మారకపు నిష్పత్తి 
కికి9నుంచి మారదు. బీఫ్‌ సరఫరా పడిపోయినట్లయితే ప్రజలు దానికి అధిక ధర చెల్లించరు. 
కానీ మటన్‌ ఎక్కువగా తింటారు, మటన్‌ సరఫరా పడిపోతే వారు బీఫ్‌ ఎక్కువగా 
తింటారు. వాస్తవానికి, 18 కారట్ల బంగారునూ 20 శారట్ట బంగారునూ రెండు వస్తువులుగా 
గాకుండా ఒకదాని 20 భాగాలు, మరొకదాని 18 భాగాలతో సమానమైన ఒకే వస్తువుగా 
పరిగణించినక్లే బీఫ్‌నూ మటన్‌నూ రెండు భిన్నమైన బలాలున్న వస్తువుగా పరిగణిస్తాం. 


“ఈ సూత్రం అధారంగా. కైర్నెస్‌ (Caines) అభిప్రాయాలతో సామరస్యంగా, 
dnd శతాబ్దం ప్రారంభం నుంచి ఇటీవలి సంవత్సరాల వరకూ 1815 నుంచి ఎప్పుడూ 
భిన్నేయాని బంగారు, వెండి మారకపు నిష్పత్తి శాశ్వతత్వాన్ని మనం, వివరించాలి. ఈ 
నిష్పత్తి స్థిరత్వం పూర్తిగా ఉత్పత్తి మొత్తం లేదా వ్యయం మాదనె ఆధారవడదనే విషయం, 
వెండికి సంబంధించి బంగారు ధరను దాదాపు ఎప్పుడూ 42/3 శాతం So పెంచని, 
ఇశ్వత (ప్రభావాన్ని 11/2 శాతం dot మించి “పెంచడంలో విఫలమైన. ఆస్ట్రేలియా. 
ఇాలిఫోర్నియా బంగారు ఆవిష్కరణలు చూపిన అత్యల్ప ప్రభావం వల్ల రుజువైంది. ఈ 
deti విలువల స్థిరత్వానికి, బంగారు. వెండిలోవాలను కచ్చితంగా ఒకే రకమైన ప్రయోజనాలకు 
వినియోగించడవనేది పాక్షికంగా కారణం కావచ్చు. కానీ వెండి Scb దాదాపు 15 లేదా 
18 1/2 రెట్లు బంగారం ఎక్కువ విలువయింది కానట్టయితే దాని డ్రేష్టమైన ప్రకాశాన్ని 
అంతగా అభిమానించే వారు కాకపోవచ్చు. అయితే, ఫ్రాన్సుతోపాటు మరికొన్ని ఖండాంతర 
దళాల్లో 181512 స్థిర నిష్పత్తిలో బహుశా ఈ అంగానికి మరింత ఎక్కువ వివరణ 
॥నిపిస్తింది, X సంవేత్సరపు ఫ్రెంచి కరెన్సీ శాసనం ఒక కృత్రిమ సమీకరణాన్ని 
రూపొందించింది. 

TRES Eroi చందిన Gabea దురద్భష్టమాత్తు కొంతమంది ప్రజలకు 
'ప్రాగమంచుతో కట్చీసింది' ఇతరులపట్ల ద్రవ్యంగా వాడే రెండు వస్తువుల Songdo visio smart. 
నివ్నత్తికిలోబిది ఉండే మరొ domos uo ధరలనిర్ణయం నుంది ఎందుక చెంత భిన్నంగా otso 
కరడు. Soroki 30. conve ద్రత్యామ్నాయాల amewa št 
'సృత్నామ్యాయాల్‌ జంటలు చట్దబద్ధనిష్పతి లేకుండా శేవలం వాటి amd aha Dasa మాదనే 
Ure wqéoám ot బెంగారాలకు ees నిష్పత్తి ఎందుకు అని కలవరపడుతున్నారు. ఈ 
ఇబ్బందులను ఆచార్య ఫిషర్‌ స్పష్టంగా వివరించారు: 
రెండు ద్రవ్యరూపాల, ప్రత్యామ్నాయాలగాఉన్న యాదృచ్చిక వస్తువుల జంటకం కు భిన్నంగా 
ఉంటాయి. సరయిన Gods ప్రత్యామ్నాయాలను వినియోగదారుడు ఒకే వస్తువుగా పరిగణిస్తాడు. ఆవిధంగా 
Sos ss ges ఒకటిగా చర్చడమనేది డిమాండ్‌ పరిస్థితుల సంఖ్యను తగ్గిస్తుంది అయితే. wT 

లన్‌ Rep ప్రత్యామ్నాయ. agano సరఫరా చేయడం జరగుతుంది wap సమ్యక్‌ 

ji hos ఆవిధంగా, ob Pog చెరుకు me zaroh పౌండ్ల ME హర 
M gdrero తీర్చగరిగినట్లయితే వాట్‌ (ర ప్రత్యామ్నాయనిప్పతి 1011 T sonet * 
Medos Sosa, అనేది సమష్టి అవసరాన్నితీర్చే ఆ రెండు వస్తువుల TD Doggone wos 
రహస. sorbos వోబిధరలకు ప్రథమా? (wcode అవుతుంది. ప్రకృతే (nure) 
'భ్రత్యామ్నాయ nào నిర్ణయిస్తుంది. ఫలితంగా ధరలనిప్పత్తి నిర్ణయమవుతుంది 

శశ ద్రవ్య విషయంలో. స్థిరమైన ప్రత్యామ్నాయ నిష్పత్తి ఉండదు. ఇక్కడ మనం సాపెక్ష మధుర 











422 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





బంగారు ప్రయోజనం =15 1/2 ౫వెండి ప్రయోజనం. 


అంతేకాకుండా ఏదో ఒక కారణం లేకుండా వోలోవ్‌ స్కీతో బాటు ఇతర (ఫ్రెంచి 
ఆర్థికవేత్తలు, వెండి బంగారాలలోని అస్తవ్యస్త పరిస్థితిని నివారించడంలో ఈ పునస్థాపన 
సూత్రానికి ముఖ్యమైన ప్రభావాన్ని ఆపాదించక పోయి ఉండవచ్చు." 

అయితే 1893 సంవత్సరానికి ముందు, ద్విలోహప్రమాణు శాసనానికి చెందిన 
పరిపూరకచర్య కారణంగా ఈ నిష్పత్తిని కాపాడటం జరిగిందని అంగీకరిస్తే, 1873 
తరవాత, ఈ శాసనాన్ని రద్దుచేసినట్టయితే ఈ నిష్పత్తిని నిర్వహించడం జరుగుతుందని 
చెప్పగలమా? ద్విలోవ ప్రమాణవాదులు చేసినట్లుగా రాజీలేని నిర్ణయం చేయాలంటే 
అన్ని పరిస్థితుల్లోనూ ద్విలోహప్రమాణం పనిచేస్తుందని భావించాలో వాస్తవానికి, కొన్ని 
Ope ఇది నిర్వవాణయోగ్యమైనప్పటికి మరికొన్ని ఇతర పరిస్థితుల్ల ఇది నిర్వహణయోగ్యం 
కాదు. ఈ పరిస్థితులను ఆచార్య ఫిషర్‌ (Fisher? చక్కగా 'వెవరించారు. ద్విలోహ 





శ (అ1881ఆ౧౧9) Gm సాపేక్ష పోషక mo కోరికలను తీర్చే మరేదైనా సామర్థ్యంలో గానీ 
'వ్యవహరించడంలేదు - లోపాలలో నవాజనిద్ధమైన సామర్థ్యం ఉండదు. వాట్‌ ధరలు IOIO ఉంటాయి. 
మనం సాపేక్ష కొనుగోలుజ్తైని మాత్రమే పరిశిలించాల్‌. స్వయంగా లోవల్లో కాకుండా. లోహం కొనే 
వస్తువుల ప్రయోజనాన్ని మరల లెక్కగడతాం. ఆయా వస్తువుల ప్రయోజనాలను చక్కెర (sugrs)ó 
cibo .. వాటిధరలను మనం తెలునుకొనేముందు, మనం స్వయంగా వాటిన D నిష్పత్తిలో 
ధరకడుతున్నామో, తెలునులొనేముందు వెండి, బంగారాల సాపేక్ష చెలామణి విలువను గురించి మనం 
విచారించాలి. మనకు ప్రత్యామ్నాయ నిప్పత్తే యాదృచ్చికంగా ధర నిష్పత్తి అవుతుంది. రెండు ద్రవ్యకూపాల 
సందర్భం విలక్షణమైనది. అని erg dira నవాజమైన ప్ర్యామ్నాయనిప్పత్తి ఉండదు. వినియోగదారుల. 
అభీష్టాలమాద ఆధారపడి ఉంటాయి. 

"ముందు పేర్కొన్న పరిశిలనతను..... స్థిర చట్టబద్ద నిష్పత్తిని కేవలం అప్పటికే నిర్ణయించిన 
సరఫరా, డిమాండు sasara వధించిన am భావించేవాడు అట్లాంటి oqeppejo ఇసమీతందని 
రుజువు చేయడానికి ప్రయత్నించేందుకూ ఎన్మరిందారు.... సామ్యం... ఉసొష్టవమైంది......వండి. బంగారాలు. 
రెండు Erdos ఏనియోగదాకుల నవజ ప్రత్యామ్నాయ నిష్పత్తి ఉండడు కాబట్టి రెండు ప్రత్యామ్నాయాలకు 
eie పూర్తీగా సదృళమైనవరావు. అందువల్ల శృేశ్రిమనేప్పత్తికి అవేకాథులేనబ్లు తోస్తుంది! - Pucar 
ing Power of Money 1911, pp. 378-77. 

~ Elementary Principles of Economics, 1912, pp 22829. ఆచార్య ఫిషర్‌ సమకూర్చిన 
ఉదావారణల్లో, ఆయన ద్విలొహప్రమాణ ఏజయంగాని వైఫల్యంగానీ చెలామణిలో రెండులోవాలను నిర్వహించడం. 
జరుగుతూ Sor లేదా అనే విషయాన్నిబట్టె ఊగిసలాడుతూ ఉంటుందని చూపడానికి ప్రయత్నించినట్లు, 
తోస్తుంది. ఎందుకె, ద్విలోహప్రమాణం వైఫల్యాన్ని చూపడానికి ఆయన సమకూర్చినపబంలో- చిత్రం. 
14 (దీ) = ఆయన ఫల్ము, బంగారును పూర్తిగా చెలామణిలోంచి తాలగించవలనిందిగా చూపుతుంది. 
ద్విలోవ్యప్రమాణ విజయాన్ని చూవడానికి ఆయన సమతూర్చినపటం - చిత్రం 15(6)- లో ఆయన ఫిల్మ్‌! 
బంగారును పాక్షికంగా మాత్రమే తొలగించవలసి ఉంటుందని చూపుతుంది. అయితే మూడో ఆవకాశం 
sb తెండులోవోల్లో ఒకటి పూర్తిగా చెలామణిలో లేకుండాపోయినపుటికి ద్విలోహప్రమాణం విజయవంతమయ్యే 
అవకాశం ఉండకూడదని భావించడానికి కారణం లేనట్లుతోస్తుంది. ద్వీలోహ' ప్రమాణం ఎజయవంతం 
కావడానికి రెండులోహాలూ చెలామణిలో ఉండవలసి పనలేదూ దీని విజయం, రేండు బులియన్ల సాపేక్ష 
వలువలనూ చెండునాణేలమధ్య Spode ఏర్పరచిన విలువలతో giat విషయంలో doi dice; 
సాధించే విజయంమాద ఆధారపడిషంటూంది. దాన్ని సాధించడంలో ఇది విజయవంతమైతే, పరిపూరకచర్య 
పూర్తిగా ఒకలోవాన్ని చెలామణిలోంచి వెళ్లగొట్టినప్పటికీ నిష్పత్తిని పరిరక్షింతడం జరుగుతుంది. 


iwé ప్రమాణరాదాని సామ్యంలో అస్తవ్యస్తం 423 





ప్రమాణంలో బంగారు. వెండి బులియన్‌ మధ్యఉండే మార్కెట్‌ నిష్పత్తి, స్వేచ్చగా ముద్రితమై. 
పరిమితమైన చట్టబద్ద అధికారాన్ని పొందుతున్న బంగారు. వెండి నాణేల మధ్య ఉండే 
వట్టబద్దనిప్పత్తి మాదిరిగానే ఉంటుందా అనేది సమస్య. ప్రస్తుతం, వెండి బులియన్‌ 
సరీఫరా సాపేక్షంగా బంగారు బులియన్‌ సరఫరాతో సమానంగా పెరిగినట్టయితే, టంకశాల. 
మార్కెట్‌ నిష్పత్తిలో భేదం ఏర్పడుతుందనేది స్పష్టం. ద్విలోహ ప్రమాణ సూత్రానికి 
వందిస్‌ పరిపూర్ణచర్య ఈ సమతాల్యాన్ని పునరుద్ధరిస్తుందా? దీన్ని పునరుద్ధరించడంలో 
'అది విజయవరతం కావచ్చు, కాకపోవచ్చు. వెండి బులియన్‌ సరఫరాలో పెరుగుదల, 
బంగారు బులియన్‌ సరఫరాలో తరుగుదలలు, కరెన్సీలోకి వెండి వచ్చి పడ్డంవల్ల వెండిలో 
ఏర్పడే తరుగుదలతోపాటు కరెన్సీ నుంచి బంగారం బయటికి వెళ్ళిపోవడం వల్ల బంగారులో 
ఏర్పడే పెరుగుదల ఏర్పడితే బులియన్‌గా వాటి పాతస్తాయిలకు పునరుద్ధరించగలిగి 
ఉన్నట్లయితే ద్విలోహ ప్రమాణం విజయవంతమవుతుంది. మరోవిధంగా చెప్పాలంక రెండు 
బులియేన్‌ల మార్కెట్‌ నిష్పత్తి. టంకశాల నిప్పత్తిస్థాయికి తిరిగి చేరుకొంటుంది. అయితే 
వెండి బులియన్‌ సరఫరాలో పెరుగుదల, బంగారు బులియన్‌ సరఫరాలో తగ్గుదల, 
నీలోంచి చెండి బులియన్‌ బయటకి వెళ్లిపోవడమనేది వెండి బులియన్‌ స్థాయిని 
'పౌతస్థాయికి తగ్గిస్తూ కరెన్సీనుంచి బంగారు బులియన్‌ బయట వెళ్ళి పోవడమనేది 
బంగారు బులియన్‌ స్తాయిని పాతస్తాయికి పెంచడానికి తగినంతగా లేనట్లయితే లేదా 
కరెన్సీ నుంచి బంగారం వెళ్లిపోవడంవల్ల బంగారు బులియన్‌ స్థాయి పాతస్థాయికి పెరిగినా 
శరెన్సీలోకి వెండి ్రవేశంచడంవల్ల వెండి బులియన్‌ స్థాయి దాని పాతస్తాయిక్‌ 
తగ్గిపోకపోనట్లయితె ద్విలోవా ప్రమాణం విఫలం కాకతప్పదు. మరోవిధంగా చెప్పాలంటే 
Bodo బులియస్‌ల మార్కెట్‌ నిష్పత్తి, వాటి నాణేల మధ్య చట్టబద్ధంగా ఏర్పరచిన 
టంకశాల నిష్పత్తి నుంచి భిన్నంగానే ఉంటాయి. 

ఈ రెండు అవకాశాలతో, 1873 తరవాత తలెత్తుతున్న పరిస్థితులు తగ్గిపోతాయా? 
ఎవరూ ఖచ్చితంగా ఏమో చెప్పలేని సమస్య ఇది. ముందుముందు ద్విలోహ ప్రమాణ 
విజయాన్ని అంగీకరించిన జెవోన్స్‌ (Jevons) సైతం, తరువాత కాలంలో దాని విజయం 
db అంత ఆశావాదిగా ఉండలేక పోయాడు. ఆయనీ విధంగా భావించాడు.” 

“ద్విలోహ ప్రమాణానికి సంబంధించిన సమస్య, సంక్షిప్తమైన, సులభతరమైన 
సమాధానానికి లొంగే సమస్యకాదు. తప్పనిసరిగా ఇదొక మధ్యస్థసమస్య. ఇందులో వివిధ 
పేరిమాణాలూ అనేక స్థిర పరిమాణాలూ ఉంటాయి. స్థిర పరిమాణాలను తప్పుగా 
తెలుసుకొవడంగానీ చాలా సందర్భాల్లో మొత్తంమోద తెలియకపోవడం గానీ జరుగుతూ 
ఉంటుంది..." 

















అయినప్పటికీ, ద్విలోహ ప్రమాణవ్యవస్థలో టంకశాల నిష్పత్తికి మార్కెట్‌ నిప్పత్తికీ 
du ఉండే am, ద్విలోహ ప్రమాణవ్యవస్త లేని చోటు ఉండేతేడా fot తక్కువగా 





వాలం. ets (ed. Famwel, pp 317 


424 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఉంటుందనడం స్పష్టం. టంకశాల నిష్పత్తి నుంచి మార్కెట్‌ నిష్పత్తి భిన్నమైనప్పుడల్లా 
ద్విలోహ ప్రమాణ చట్టంకింద ఉన్న పరిపూరకచర్య, సమతాల్యాన్ని పునరుద్ధరించడానికి 
ప్రయత్నిస్తుంది. ఈ సమతౌల్యాన్ని పునరుద్ధరించడంలో అది విఫలమైనప్పుడు "సైతం, ఈ 
రెండు నిష్పత్తుల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని పూడ్చడంలో అది సఫలమవుతుంది. ఈ 
విషయం ఇట్లా ఉండగా, 1873 సంవత్సరం తరువాత వెండిని ద్రవ్య చెలామణిలోంచి 
రద్దు చేయక పోయినట్లయితే, వెండి బంగారాల మధ్య నిష్పత్తి బహుశా పూర్వకాలానికి 
చెందిన ద్రవ్యపరమైన అస్తవ్యస్త పరిస్థితులలో ఉన్నట్లుగా పరిరక్షించండం జరిగేదని 
వాదించడం సురక్షితం ఏమైనప్పటికి, ఈ రెండు లోవాల 'మధ్య ఉండే మార్కెట్‌ నిష్పత్తి 
అది వాస్తవంగా భేదించిన స్థాయిలో టంకశాల నిష్పత్తి నుంచి భిన్నమయ్యేది కాదనేది 
మాత్రం స్పష్టం" 

అందువల్ల, పూర్వమెన్నడూ లేని సమన్యను సృష్టించడానికి అది వాస్తవానికి తోడ్చడక 
పోయినప్పటికీ విషమ పరిస్థితిని మరింత దిగజార్చడానికి అది తప్పకుండా తోడ్చడిందని 
“పేర్కొనడం డెబ్రైలలోని ద్రవ్యశాసన నిర్మాణం మోద చేసిన బాధాకరమైన వ్యాఖ్యానం. 
1870 సంవత్సరానికి ముందు అన్ని దేశాల్లోనూ సర్వసాధారణమైన కరెన్సీలేదు. భారత 
దేశంతో పాటు పశ్చిమ యూరోప్‌ దేశాలు ప్రత్యేకంగా రజతప్రాతిపదిక గలవిగా ఉండేవి. 
ఇంగ్లాండు, పోర్చుగల్‌ లాంటి ఇతరదేశాల ప్రత్యేకంగా స్వర్ణ ప్రాతిపదిక గలవిగా ఉండేవి. 
అయినప్పటికీ ఈ దేశాల్లో ఏవి తమ పరస్పర లావాదేవీలో సమిష్టి విలువ ప్రమాణం 
లోపించిందని భావించలేదు. ఫ్రాన్సు, లాటిన్‌ యూనియన్‌లలో స్థిర నిష్పత్తి వ్యవస్థ 
ఉన్నంతకాలమూ వాస్తవానికి ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఎందుక్‌ంకే ఈ వ్యవస్థలో 
రెండు లోహాలూ ఒకటిగానే (ప్రవర్తించాయి. తద్వారా అన్ని దేశాలూ తమ (ప్రమాణ 
ద్రవ్యంగా ఒకే లోవోన్ని ఉపయోగించకపోయినప్పటికీ సమిష్టి ప్రమాణాన్ని సమకూర్చడం 
జరిగింది అందువల్ల ఏదో ఒక DIEIIS లోవోన్ని వాడిన ఏదో ఒక దేశం ఉన్నంతకాలం, 
అవి ఏ లోవాన్ని వాడాయనే విషయం చాలా దేశాలకు సంబంధించి తులనాత్మకంగా 
ఉదాసీనమైన విషయంగా ఉండేది. ఈ స్థిరనిప్పత్తి దెబ్బతినడంతో తులనాత్మక ఉదాసీనత 
అనేది తీవ్రమైన విషయంగా రూపొందింది. సమిష్టి కరెన్సీ లేకుండా పూర్వం, సమిష్టి 
అంతర్జాతీయ (ప్రమాణానికి చెందిన ప్రయోజనాలను అనుభవించిన ప్రతి దేశమూ సమిష్టి 
ప్రమాణం నమకూర్చడానికి తన కరెన్సీని త్యాగంచేయడనూ లేదా తన కరెన్సీని అంటిపెట్టుకుని 
ఉండే సమిష్టి ప్రమాణ ప్రయోజనాలను వదులుకోవడమా అనే విషయాల్లో దేన్నో ఒకదాన్ని 
ఎంపిక చేసికోవలసిన సంక్షోభాన్ని ఎదుర్కొంది. తుదకు సమిష్టి ప్రమాణానికి దారితీసిన 
ఈ ఆవశ్యకతలు అనుకున్న రీతిలోనే సిద్ధించాయి. అయితే, అంతకు ముందు ప్రజలకు 
కలిగిన వోనికంట, అంతకు ముందున్న అత్యధిక భారాలకంకె ఇవి ఒక గొప్పవాని అనేది 


=. వాస్తవం, oo 
" Fisher, purchasing, poker of money, 1911, pp. 134-35. 





అధ్యాయం HI 
రజత ప్రమాణం = దాని అస్థిరతవల్ల 
ఏర్పడిన దుష్పరిణామాలు. 


db మారకపు సామాన్య విభేదానికి సంబంధించిన ఆర్థిక పర్యవసానాలు విస్తార 
స్వభావంగలవిగా రూపొందాయి. ఇది వాణిజ్య (ప్రపంచాన్ని రెండు సునిశిత వర్గాలుగా 
విభజించింది. ఈ రెండు వర్గాల్లో ఒకటి బంగారాన్ని ప్రమాణ ద్రవ్యంగా ఉపయోగించేదైతే 
మరొకటి వెండిని ఉపయోగించేది. 1873 సంవత్సరానికి పూర్వంలో లాగా నిర్దిష్ట మొత్తం 
బంగారుకు ఎల్లప్పుడూ సమానమైన నిరిష్ట మొత్తం వెండి ఉన్నప్పుడే, ఒక దేశం స్వర్ణ 
ప్రమాణాన్ని అనుసరిస్తూ ఉందా, రజిత ára) అనుసరిస్తూ ఉందా అనే విషయానికి 
అంతర్జాతీయ లావాదేవీలతో అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఈ రెండు కరెన్సీలలో తన 
బాధ్యతలను నిర్ణయించుకొని. పరిష్కరించుకోవడానికి ఏ కరెన్సీని ఉపయోగించినా అంత 
తేడా ఉండేది "కాదు. అయితే, స్థిరసామ్యంలో ఏర్పడ్డ అస్తవ్యస్త పరిస్థితి కారణంగా, 
సంవత్సర సంవత్సరానికీ లేదా నెలనెలకూ ఎంత వెండి ఎంత బంగారంతో నమానమవుతుందనే 
విషయాన్ని నిర్ణయించడం సాధ్యం కానప్పుడు. ధన సంబంధమైన మారకానికి ఆయువు 
పట్టయిన ఈ చెలువ ఖచ్చితత్వం, అనిశ్చిత పరిస్థితులకు అవకాశం కల్పించింది. అయితే 
అన్న్‌దేశాలూ ఈ momo నుంచి ఒకే స్థాయిలో ఒకే పరిమాణంలో ఇరుక్కోలేదు. కానీ 
అంతర్జాతీయ వాణిజ్యంలో భాగం పంచుకొంటున్న ఏ దేశానికయినా అందులో జరుక్కోకుండా. 
తప్పించుకోవడం సాధ్యమైంది. వేరే okot కూడా భారతదేశం విషయంలో ఇది 
అక్షరాలా నిజం. ఇది, స్వర్లప్రమాణ దేశానికి సన్నిహితంగా కట్టుబడిన రజత ప్రమాణ 
దేశం. ఆ విధంగా ఈ దేశ ఆర్థిక, విత్త జీవనం, రూపాయి-సైర్రింగ్‌ మారకాన్ని శాసించే 
వెండి, బంగారాల సాపేక్ష విలువేల మోద పనిచేసే అంధశక్తుల కనికరం మోద ఆధారపడి 
ఉండేది. 

పతనం వల్ల బంగారు చెల్లింపుల చేయవలసిన బాధ్యతగల దేశాల భారం విపరితంగా 
పెరిగిపోయింది. అట్లాంటి దేశాల్లో అత్యధిక భారానికి లోనయిన దేశం భారతదేశం. ఈ 
దేశ రాబకీయ స్వరూపానికి చెందిన ఆవశ్యకతల కారణంగా,1. రుణం మోద. గారంటీ 
ఇచ్చిన రైల్వే కంపెనీల స్టాక్‌ మోద వడ్డీ, 2. భారత దేశంలో నిర్వహించే యూరోపియన్‌ 
దళాలకు చెందిన ఖర్చులు, 3. ఇంగ్లాండులో చెల్లించవలసిన పింఛనులూ నాన్‌ - ఎఫెక్టివ్‌ 
భత్యాలూ, 4. స్వదేశీ (home) పాలనావ్యయం", 5. భారతదేశంలో ఉపయోగంలేదా 





= 1920 సంస్కరణల చట్టం నుంచి 'రాజకీయ మైన ఈ వ్యయభాగాన్ని బ్రిటిష్‌ ఎస్టిమేట్లలో 
ఉంచడం జరిగింది. ' 


426 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. 





వినియోగం కొనం కొనుగోలు చేసిన స్టోర్స్‌ వంటి వాటిని తీర్చడానికి ఈ దేశం 
కొన్ని చెల్లింపులు చేయవలసివచ్చింది. ఈ చెల్లింపులను స్వర్ణప్రమాణ దేశమైన ఇంగ్ల 
తప్పనిసరిగా బంగారంలోనే చేయాల్సి ఉండేది. అయితే ఈ చెల్లింపులను చేయవలసిన 
భారత ప్రభుత్వ ఆదాయాలు. దేశంలోని 284 చట్టబద్దద్రవ్యమైన వేండి రూపంలో ఉండేవి. 
బంగారు చెల్లింపులు నిర్లీత పరిమాణాల్లో. ఉన్నప్పటికి వెండికి సంబంధించి బంగారు 
విలువలో ఏర్పడ్డ పతనంతో సమానంగా చెల్లింపుల భారంకూడా పెరుగుతుంది. అయితే 
బంగారు చెల్లింపులు ఒక నిర్గీత పరిమాణంలో ఉండేవికావు. అవి నిరంతరం పెరుగుతూ 
ఉండేవి. ఆవిధంగా చెల్లింపుల పరిమాణంలో పెరుగుదల మాధ్యం సంకోచం చెందడంవల్ల 
o చెల్లింపులు వేయవలసిన బంగారు పెరుగుదల అనే రెండు కారణాలవల్ల బంగారం 
చెల్లింపుల రూపాయి వ్యయం పెరిగి పోయింది. ఈ రెట్టింపు పన్ను భాకతదేశ ఆదాయాలను 
ఎంతగా దెబ్బతీసిందో పట్టిక XI లోని అంకెలు సవివరంగా రుజువు చేస్తాయి. 

















పట్టిక XI 

బంగారు చెల్లింపు రూపాయి వ్యయంలో పెరుగుదల? 
సంవత్సరానికి | 1674-75 స్టింగ్‌ ఈ అధిక మెత్తానక్‌ కారణం 
సగటు SPES| 30030% n 2 
e| esses డాని | 1824-75 నంఃలోని |. 1974- సంపు 
ఆర్థిక సంవత్సరం కంటె మించిన | మారకపు రేటు | చెల్లింపుల కంటె 
ఈ సంపు నికర| కంటె మించిన బంగారపు 
కింగ్‌ వెల్రింపుల | మారకపు do! ^ చెల్లింపులలో 
La పతనం పెరుగుదల 

[వలసిన రూపాయిలు 

sd 9 - = 
1875-76 19626 9597000 aama 4584257 
187677 1aso8|  31506824|  1.4468234| 17038590 
1877-78 18791|  13005481| 11458670) 11546811 
1878-79 17zea| vasso] 10416718 '8106,452 
1879-30 17961 senem | — sesmaM| 12513021 
1880-81 zese] 31211661 |  192B2582| 11929399 
1991-82 1roes|  a1oisces|  1ee7oreo| -11942899 
1882-83 17525 650,518 |. 18635246 | 24805764 
1883-84 17536. ౩416635 |. 2334650 |... 11070645 
198445 17308, 1962508) |  2,4803,a23 sura 
188546 152541 18211346. 26495337 | 43706683 
1826-87 154411... 46016798. 44660209 22.40.409 
1887-88 114998 | 46313161 4966067. amarae 
1888-89 1a3r9|  sovas1es|  65071908| 24066169 
1889-90 145661... 77506809  60698370| 1.588.519 
1890-91 16090| — 90611857 46548302| 44063555 
1891-92 1473]. 1044445209. sasao] 28951520 




















11843 ఇండియన్‌ కరెన్సీ కమిటి అనుబంధం ॥ పుట 270లోన అంకెల ioc సంకలనం దెయడమైంది. 


'ఇత ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 427 





ప్రభుత్వవిత్తం మోద పెరిగిపోతున్న ఈ భారానికి సంబంధించిన ప్రభావాన్ని 

Pm ఊవాంచవచ్చు. నిరంతరం పెరుగుతున్న ఈ భారంలో ప్రభుత్వ పరస్థితి తొలుత 
(లవరపెళ్పేదిగానూ తరువాత నిరాశాజనకంగానూ తయారయింది. ప్రభుత్వ ఆర్థిక వనరులకు 
$ంబంధించి అధికమైన పన్నుల విధింపు విధానానికి, ప్రభుత్వ ఆదాయంలో మితవ్యయానికి 
«5 దారితీసింది. 1872-73 సంవత్సరం నుంచి భారతీయ బడ్జెట్‌లకు సంబంధించిన 
శనరుల పక్షాన్ని వ్లోషించిన మోదటి, దేశంలో అమల్లో ఉన్న సుంకాలకు అదనంగా 
bome విధించకుండా ముగిసిన సంవత్సరమంటూ లేదని గ్రహిస్తాము. 1872-73 
సంవత్సరాలలో ప్రావిన్షియల్‌ రేట్లు అనే ఇస్తు ప్రారంభమైంది. 187576 ప్రభుత్వ కోశ 
సంవత్సరంలో స్పిరిట్‌ల మోద విధీంచే ఎక్సైజ్‌నుంకంలో గాలన్‌ ఒక్కటికి రూ.1 అదనంగా 
విధించడం జరిగింది. 1877-78 సంవత్సరంలో మాల్వా నల్లమందు మద పాస్‌ సుంకాన్ని 
పెట్టె ఒక్కింటికి రూ. 600 నుంచి రూ.6508 పెంచడం జరిగింది. 1878-79 సంవత్సరంలో 
అదనంగా Exi పన్నునూ స్తానిక రేట్లనూ విధించడం జరిగింది. ఆతరువాత సంవత్సరంలో 
మాల్వా నల్లమందు మాద D ఒక్కింటికి రూ. 509 సుంకాన్ని పెంచడం జరిగింది. ఈ 
dome సహాయంతో తన e05 వనరులను సముచిత ప్రాతిపదిక మాద ఉంచవచ్చునని 
'ఆకించంది.1882 సంవత్సరానికి ప్రభుత్వం కొంత నురక్షిత స్తానానికి చేరుకొన్నట్లు భావించింది. 
వాయవ్య ప్రావిన్స్‌లో కస్టమ్స్‌ సుంకాలనూ పట్వారీ సెస్సునూ తగ్గించడం ద్వారా కొన్ని 
వీన్నులను తగ్గించే వరకూ ప్రభుత్వం చేరుకుంది. అయితే వెనువెంటనే మారకంలో 
నీర్చడీన AHIS పతనం వల్ల పెరిగిపోయిన స్టెర్లింగ్‌ చెల్లింపుల వ్యయాన్ని తట్టుకోవడానికి 
మళ్ళీ పన్ను విధింపును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అమల్లోఉన్న 
భారాలకు అదనంగా 1886 సంవత్సరంలో ఆదాయవు పన్నుసూ దిగుమతి చేసుకొన్న 
'పెట్రోలియంతో పాటు ఆదీప్త పెట్రోలియం మోద కూడా 5 శాతం సుంకాన్ని విధించడం 
జరిగింది. 1888 సంవత్సరంలో ఉప్పు పన్నుగా భారతదేశంలో ఒక్కింటికి రూ2 నుంచి 
తూ, 21/2కు బర్మాలో 3 అణాల నుంచి రూ.1 కి పెంచడం జరిగింది. 1882 సంవత్సరంలో 
కాయన్య ప్రావిన్స్‌లో రద్దుచేసిన పట్వారీ సెస్సును 1888 లో తిరిగి విధించడమైంది. 
(జ్‌ సుంకాలను పెంచడమే కాకుండా ఆ తరువాత వాటిని ప్రతి ప్రావిన్స్‌లొనూ ప్రవేశ 
ob. 1893లో మాల్డ్‌ లిక్కర్‌ మోద ఎక్ట్ఫైజ్‌సుంకం విధించడమైంది. మణుగు 
పక్కింటి రిఆణాల చొప్పున ఉప్పుచేపల మాద మరో సుంకం విధించడమైండి. 1882- 
69 సంవత్సరం నుంచీ విధించిన పన్నులూ సుంకాల ఆదాయం" కింది విధంగా ఉంది:- 














Wü [rg [rj 
[- ICE] ౩143000 
ay 3475000 49790000 

m" 14180000 
Debs పన్నులు 24000 16362000 








T భాంయడు Koh Kad S384 1893 Appl పుట 263. 


428 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ అదనపు భారానికంతటికి బంగారు చెల్లింపును తీర్చే వ్యయమేకారణం. "మారకంలో 
పతనమే ఏర్పడకపోతే ఇది అవరసమయ్యేదే కాదు.” 


ఈ వనరుల పెరుగుదలతోపాటు భారతప్రభుత్వం, పాలనావ్యయంలో మిత వ్యయాన్ని 
కూడా అనుకరించింది. ప్రభుత్వ చరిత్రలో మొట్ట మొదటిసారిగా, ప్రభుత్వం, దిగుమతి 
చేసుకొన్న ఇంగ్లీషు వ్యక్తుల స్థానే దేశంలోని స్థానికులకు చెందిన, తులనాత్మకంగా చవకయిన 
ఏజెన్సీని నియోగించే (ప్రత్యామ్నాయంవైప దృష్టి మళ్ళించింది. 1870 సంవత్సరానికి 
ముందు, ఈ పద్ధతిలో ఆర్జికవ్యవస్థను (ప్రభావితం చేసే అవకాశం చాలా పరిమితంగా 
ఉండేది. 1853 నాటి సివిల్‌ సర్వీస్‌ సంస్కరణలో ద్వారా ఒడంబడిక చేసుకొన్న సివిల్‌ 
సర్వీస్‌ సభ్యులకు 1793 శాసనం” ద్వారా రిజర్వ్‌ చేసిన ఉద్యోగాలలో భారతీయుల 
నియామకానికి దారి ఏర్పడింది. అయితే భారతీయ సభ్యులకు కూడా ఇంగ్లీషు సివిల్‌ 
సర్వీస్‌ సభ్యులకు లాగానే అధిక వేతనస్కేళ్లు ఉండటం వల్ల ఈ నంస్కరణ, పాలనా 
వ్యయంలో మిత వ్యయానికి దోహదకారి కాలేదు. తక్కువ BSS స్కేల్‌ మొద ఒడంబడిక 
చేనుకొన్న సివిల్‌ సర్వీస్‌లో రిజర్వ్‌ చేసిన స్థానాలకు ఒడంబడిక చేసుకొని భారతీయులను 
నామనిర్దేశం చేయడం ద్వారా నియమించడాన్ని అనుమతించే 1870 w:o (33౪౭. c. 
3) ఆమోదం పొందినప్పుడు మాత్రమే వాస్తవానికి భారత ప్రభుత్వానికి మితవ్యయం 
విషయంలో కొంత అవకాశం ఏర్పడింది. ఈ శాసనం సమకూర్చిన మిత వ్యయ అవకాశాలను 
భారత ప్రభుత్వం ఎనియాగించుకొంది. మిత వ్యయావసరం ఎంత ఎక్కువగా oob, 
తన వ్యయాన్ని తగ్గించుకోవడం పట్ల ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందంట, సమర్థమైన 
పాలనకు సంబంధించి పెరిగిపోయిన డిమాండ్లతో నిమిత్తం లేకుండా, ఒడంబడిక చేసుకొన్న 
పభుత్వాధికారులకు చెందిన అధిక వ్యయభరితమైన ఏజన్సీ స్థానంలో ఒడంబడిక చేసుకోని 
వ్రభుత్వాధికారులకు చెందిన అల్పవ్యయభరితమైన ఏజెన్సీని (ప్రత్యామ్నాయంగా 
నియమించడానికి ప్రభుత్వం పూనుకొన్నది. 1874-1889 సంవత్సరాల మధ్య ఇంగ్లాండులో 
నియమించిన ఒడంబడిక చేసుకొన్న సర్వీస్‌ బలాన్ని 22 శాతానికి పైగా తగ్గించడం 
జరిగింది. అంతే కాకుండా ఒడంబడిక చేసుకొన్న ప్రభుత్వాధికారులకు సాధారణంగా 
రిజర్వ్‌ చేసిన ఉద్యోగాలలో ఒడంబడిక చేసుకోని భారతీయులను నియమించడం ద్వారా 
దాదాపు మరో 12 శాతం తగ్గుతుందని ఆశించడమైంది కాబట్టి ఈ ప్రత్యామ్నాయం 
సృష్టించిన ప్రభావం ఏవిధంగానూ తక్కువది కారు. పాలనలో వ్యయభరితమైన ఏజెన్సీకి 
చవకయిన ఏజెన్సీని నియమించడంతో పాటు శాఖా పరమైన వ్యయాలలో పెరుగుదలను 





" JEO Conor, Report of the indiar Currency Commitee, 1690, APP IL p. 162 
+ రో Report of the Pubic Service Commission, C. 5327 of 1887. 
+ 1861 చట్టంద్వారా చట్టంలోని ఈ నిబంధననే తరిగి శాసకం చేయడమైంది. 
$ Ci evidence of Me Jenkins, 0.12 Mt of Evi. of the Select Commitee on East Inde 
(Ci Servants), Hof C 32701 1890 


అత irao = దాని ఆస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 429 





శరికట్టడం ద్వారా కొంత ఉపశమనం పొందడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించింది. 
verdi) “పెంచడానికి వ్యయాన్ని తగ్గించడానికీ ఇట్లాంటి సాహసోపేతమైన ప్రయత్నాలు 
$సినప్పటికీ మారకం పడిపోతున్న కాలం మొత్తం మోద ప్రభుత్వ ఆర్థిక వనరులు పట్టిక 
| లో చూపిన విధంగా ఎప్పుడూ అభివృద్ధి చెందే స్థితిలో లేవు. 


UI ఇబ్బందుల వల్ల, ఉపయోగకరమైన ప్రజా పనుల కోసం ద్రవ్యం సమకూర్చుకోలేని 
pdy VILA మరింత విచారించ దగ్గ విషయం. భారత ప్రజల సంక్షేమం, దేశం 
మకూర్చుకొన వనరుల మోదే ఎక్కువగా ఆధారపడింది. అయితే ప్రజలలో అవసరమైన 
Dan స్పూర్తి చాలా తక్కువగా ఉండేది. అందువల్ల. సురక్షితమైన ఆర్థిక జీవనానికి 
అవగేరమైన రెండు ప్రధానమైన ఆవశ్యకాలను eot» రవాణావ్యవస్థ నీటిపారుదల వ్యవస్థ 
wi వాటిని సమకూర్చే భారం భారత ప్రభుత్వం మోద పడింది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో 
పట్టుని, మూలధనరుణాల ద్వారా ఆర్థిక సహాయం పొందే "అసాధారణ ప్రజా పనులు" 
కనే అభివృద్ధి విధానాన్ని ప్రభుత్వం (ప్రారంభించింది. అనుకొన్నట్లుగానే అట్లాంటి రుణాలకు 
భారతదేశం ఎలాంటి మార్కెట్‌నూ నమకూర్చలేదు. అత్యంత పేద వారైన ప్రజలూ అత్యల్పమైన 
Qro పొదుపు మొత్తాలవల్ల అవసరమైన మూలధన పరివ్యయంలో నూవుగింజంతయినా. 
నీమకూర్చడం జరగలేదు. అందువల్ల పేద ప్రజానీకానికి అన్ని ప్రభుత్వాల్లాగానే. భారత 
Piso కూడా రుణ మివ్వడానికి మిగులు మూలధనంగల సంపన్నదేశాలను ఆశ్రయించింది. 
కురదృష్టవహాత్తు ఈ సంపన్న దేశాలన్నీ స్వర్ణ ప్రమాణాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ఇంత 
టంగారం ఇంత వెండికి సమానమని చెప్పడం సాధ్యమైనంత కాలం, భారత ప్రభుత్వ 
ఖట్యురిటీలు రూపాయి సెక్యూరిటిలా స్టెర్లింగ్‌ సెక్యూరిటిలా అనే విషయంపట్ల ఇంగ్లీషు 

బడిదారుడు అనాసక్తంగా ఉన్నాడు. అయితే వెండికి సంబంధించి బంగారు విలువ 
తీపోవడంతో రూపాయి సెక్యూరిటీలకు సంబంధించి బంగారు విలువలో కూడా పతనం 
pioa. దాంతో సురక్షిత పెట్టుబడి అంటూ లేకుండా పోయింది. దీనివల్ల తన "అసాధారణ 
థీజాపనులకు విత్తం సమకూర్చే విషయంలో ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి 
నచ్చింది, పట్టిక XII లోని అంకెలను పరిశీలించడం ఎంతయినా అవసరం. 

MoAb పెట్టుబడిదారు, రూపాయి సెక్యూరిటీలబో పెట్టుబడి DOTÉ కారు. ఆ 
Miam భారతీయ రూపాయి సెక్యూరిటీలకు ఒక ముఖ్యమైన ఖాతాదారును కోల్పోవడం 
4రీగింది, భారత ద్రవ్య మార్కెట్‌ ప్రతిస్పందన తగినంతగా ఉండేది కాదు. స్టెర్లింగ్‌ 

రిటీలను జారీ చేయడమొక్క'టే భారతదేశానికి భారీతరహాలో, స్థిరమైన మూలధనాన్ని 
Migodmot ప్రభుత్వానికి మిగిలిన షాక ప్రత్యామ్నాయం, అయితే, ప్రభుత్వం గట్టి 









of the 
after it 


"CI Calcutta Civi Finance Committee: 
JM Finance Commissioner (1887), who completed the work of the Commi 
WM desova 


















































ses'zor 9195102 feror z - 
nd 9091 ue 
ణంగ97 9959 e 
[o3 p ee- 
2౫02: p ణం 
జః గ 1- 
9241097. rza *- 
rre sorer se- 
urs 9561 "- 
ies sme ణం 
ive eruca sessi z- 
5౯1005. వా! 9566 1- 
090221 09079౯62 19661 09 - 
oriz 9౭5497 vezet &- 
moze? Varese uz 16007 ez- 
su wsz- sezescsc oz u 
sce 26 గాం 92 seiz 9 
wes 3600697 p s 
m వా p 

È pe oupie pse m Baa 
౨2 (+) vc | ospe Mov gg gan osc | og pro 
opat o ,ఫర్గాంచుంజ 200903. 





చార agan Seed ఇంతి 


ux soc 


duó ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 431 





పట్టుదలతో తగ్గించాలని ప్రయత్నిస్తున్న బంగారు చెల్లింపులను ఈ ప్రత్యామ్నాయం 
'మరీంత “పెంచుతుంది కాబట్టి. లండన్‌ ద్రవ్య మార్కెట్‌ను ఆశ్రయించడం అనివార్యమైంది. 
ఫలితంగా అసాధారణ ప్రజాపనుల వ్యాప్తి, దేశావసరాలకు తగిన వేగంతో ముందుకు 
'సౌగలిదు. మారకపు పతనం పర్యవసానమైన ఈ ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రభావాలు 
గారత ప్రభుత్వానికే పరిమితం కాలేదు. ఆర్థిక నహాయం కోసం ప్రభుత్వం మోద ఆధారపడే 
ఫ్రరపాలక సంఘాలూ ఇతర స్థానిక సంస్థలు కూడా ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. 
(పభుత్వ ఖజానాలో నగదు నిల్వలలో అవసరానికి మించి ఉన్నంత కాలం, వాటిలో కొంత 
భాగం స్తానిక సంస్థలకు అప్పుగా ఇవ్వడాన్ని అ నిల్వలను వినియోగించే “అత్యంత 
(ప్రయోజనేకర పద్ధతుల్లో ఒకటి" గా భావించడమైంది. లార్డ్‌ రిప్పన్‌ పాలనకు చెందిన 
dn స్వపరిపాలన విధానం కింద అప్పుడప్పుడే ఈ స్తానిక సంస్థలను ప్రారంభిచడం 
కల వీటిని ఒక ప్రయోగంగా మాత్రమే పరిగణించడం జరిగింది. 'వీటి పన్ను విధింపు, 
om గ్రహణ అధికారాలు చాలా పరిమితంగా ఉండేవి. పర్యవసానంగా, తాత్కాలిక 
'అజ్యాస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం సమకూర్చే ఈ ఆర్థిక సహాయం, ఆ సంస్థలకు 
అనూహ్యమైన విలువ వనరుగా ఉండేది. అయితే, మారకం వల్ల నిరంతరం సంభవించిన 
ల కారణంగా కేంద్ర ప్రభుత్వ నగదు నిల్వలు క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఈ 

irjuk తీవ్రంగా తగ్గించడంమైంది. ఆ విధంగా ఈ సంస్థల వృద్ధికి వాటి పునాదులను 

చేయడానికి అన్ని dme సహాయమూ అవసరమైన సందర్భంలోనే ఈ సంస్థలమనుగడకే 
ప్రమాదం వాటిల్లింది. 

1886 ఫిబ్రవరి, 2 సందేశం (despatch) లో భారత ప్రభుత్వం సెక్రటరీ ఆఫ్‌ 
స్టేట్‌కు సంబోధిస్తూ కింది విధంగా పేర్కొన్నది" 

^0, భారతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పూర్వగత hoos పేర్కొన్న 
యధార్భాలను తిరిగి చెప్పడానికి మేము సందేహించం; మేము పేర్కొన్న దుష్పరిణామాల 
ambos పూర్తి చేయలేదు. 


వెండి భవితవ్యానికి సంబంధించిన అనిశ్చితత్వం, భారతదేశంలో మూల ధన 
బడిని నిరుత్సాహ పరుస్తుంది. అత్యధిక వ్యయంతో తప్పు. వెండి రూపంలో రుణం 
'స్రోందడం అసాధ్యమని మేము భావించాం. 









7 Mason మారకం కాలంలో భారతీయ రుణం పంపిణీ కింది విధంగా ఉంది. 


కింగ్‌ రుణం... రూపాయి రుణం 
సంవత్సరానికి 41,117,617 6672500 
12428605... 1,126504340 


oy కమిటి, (1898) అనుబంధం. 1 పు. VS 
[ét ee © 4868 or 1886 ౧8 


vos ext) oos god! se Glok sc(pcos 2006 moog oros 
cb ఇ gogo size 9A chona PAPE VPA SRTR gom 'guuo* 9691 ZIZ ft oot 6681 10 eentuuoo oueuno uspu| eui jo uoday 

































































Fr iem mw | sumo] అలలు! asm. | sunm 
EI Er Poe 
ma Er mæ 
= E me 
E acc) 
acce ante 
pri vez E 
pi au 
vs ET 
a 
» 
wie » 
E 
o 
zo 
zm 
iem 
* 
* 
H 
calpa] osofpa | cioe | osipe spa కూరగా 
opa s opa ure ౨5200 న! 
౨99 I% ovon yo 29 90% cog 094} 





+ దంల agh gcotonos అయ్జుంధ్‌ే “ఇంటల SPHA gods 
x sc 





dud ప్రమాణం - దాని అస్థిరతనేల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 433 





“మరక వైపు, మనం నిర్మించాలని తలపెట్టిన సరిహద్దు, క్షామ రైలు మార్గాలూ 
మనం ప్రణాళికా బద్ధం చేసిన తీరప్రాంత, సరిహద్దు రక్షణలూ ఆనివార్యమైనవి. వీటిని 
నిరవధికంగా వాయిదా వేయకూడదు. 


“అందు వల్ల ఆనేక అభ్యంతరాలున్నప్పటికి మన స్టెర్లింగ్‌ లయబిలిటీ (బాధ్యత) 
అను 'పెంచడంగానీ దేశ వాణిజ్య ప్రగతికి అవసరమైన రైలు మార్గాలూ దండయాత్రనుంచి 
PO ప్రభావాలనుంచి దేశ రక్షణకు తగిన ఏర్పాట్లు లేకుండా కొనసాగడం కానీ మనకు 
తప్పనినరయింది. 


11. భారతదేశంలో రుణం తీసుకోవడంలో స్తానిక సంస్థలు ఎదుర్కొంటున్న 
ఇబ్బందులను విస్మరించలేము. కలకత్తా, బొంబాయి పురపాలక సంఘాలలో పారిశుధ్యాన్ని 
మెరుగు సరచడం కోసం ఆ పురుపాలక నంఘాలకు పెద్దపెద్ద మొత్తాలు అవసరమవుతాయి. 
Wb బెండి రుణాల మోద అవి చెల్లించవలసిన అధిక వడ్డీ రేటు వల్ల వ్యయభరితమైన 
నీకును చేపట్టడానికి ఆ పురపాలక సంఘాలు వెనుదీస్తున్నాయి. ఇటీవల కలకత్తా, 
otros రేవులో నిర్మాణానికి అవనరమైన ద్రవ్యాన్ని రుణంగా ప్రభుత్వం సమకూర్చవలసి 
వచ్చిందనీ 1885, సెప్టెంబర్‌లో రూ. 75 లక్షల రూపాయల రుణాన్ని సమకూర్చుకోవాలని 
Moli, రేవు కమోషనేర్‌లు ప్రయత్నించినప్పుడు. దీనికి ప్రభుత్వం వామి ఉన్నా. పూర్త 
'ఖెండర్గ మొత్తం Gr. 40200 మాత్రమేననీ ఈ నిరర్ధకమైన మొత్తంలో ఏ భాగాన్ని నమ 
'మూల్యంతో సమర్పించలేదనీ మోకు జ్ఞాపకం: చేయవలసిన పనిలేదు..." 


దేశానికి గొప్ప హానికరంగా. ఇవే కారణాల వల్ల ప్రైవేట్‌ బాధ్యత మోద మూలధన 
'ఫీకేరణకుకూడా అవరోధం ఏర్పడింది. చాలా తరచుగా భారతదేశాన్ని దయనీయమైన 
లోను చేస్తున్న పునరావృత pi పీడల నుంచి తప్పించుకొనే ఏకైక అవకాశం, ఈ 

M పరిశ్రమల ఏవిధీకరణమేనని (641311020౧) అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. రాయల్‌ 
ఓమోపన్‌ కూడా దీన్ని సిఫార్సు చేసింది." ఏదయినా శాశ్వత ప్రయోజనం చేకూరాలంకే 
'ఈ నివిధిక్సత పారిశ్రామిక జీవనాన్ని పెట్టుబడిదారీ ప్రాతిపదిక మాద మాత్రమే సమకూర్చవలసి 
| ప్రంటుంది. అయితే దేశావసరాలకు తగినట్టు స్వేచ్చగా దేశంలోకి మూలధనం ప్రవవాంచడం 
Bá మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు ఇట్టా ఉండగా, పెద్ద ఎత్తున 
'కూలధనాన్ని సమకూర్చే ఇంగ్లీషు పెట్టుబడిదారు, భారతదేశంలో మూలధనాన్ని “పెట్టుబడి 
LS భావించాడు. రజత ప్రమాణమున్న దేశంలో మూలధనాన్ని 
విస్తరింపజేసి నట్లయితే వెండి ధర పడిపోయిన ప్రతిసారీ ప్రతిఫలం అనిశ్చితంగా 

కాకుండా సహజంగా పెట్టుబడిదారు. తన ప్రతిఫలాలను పరివ్యయాలనూ 
PODPI యానిట్‌ అయిన బంగారు రూపంలో తన పెట్టుబడికి సంబంధించి మూలధన 





వాం Report ihe Famina Commission of 1880, pari II, C. 2736 of 1680, po. 175-76. 


434 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





విలువ కూడా పడిపోతుందని భయపడటం జరిగింది. స్వేచ్చా మూలధన (ప్రవాహానికి 
సంబంధించిన ఈ అవరోధం, మారకపు సామ్యంలోని అస్తవ్యస్త పరిస్థితివల్ల ఏర్పడే 
అత్యంత తీవ్రమైన దుష్పరిణామమని నిన్సందేహంగా చెప్పవచ్చు. 


mom చెల్లింపులు చేయవలసిన బాధ్యత కారణంగా, మారకపు పతనం వల్ల 
బాధపడ్డ మరొక ప్రజావర్గం, ఏదంటే భారతదేశంలోని సివిల్‌ సర్వీస్‌కు చెందిన యూరోపియన్‌ 
సభ్యులతో కూడిన వర్గం. వారికి చెందిన ప్రభుత్వం మాదిరిగానే వారు తమ జీతాలను 
వెండి రూపంలో స్వీకరించే వారు. కానీ తరచు ఇంగ్లాండులోనే వదిలిపెట్టే తమ కుటుంబాల 
పోపణకోసం వారు బంగారు రూపంలో చెల్లింపులు చేయవలసి వచ్చేది. బంగారు రూపంలో 
వెండి ధరను నిర్ణయించిన 1873 సంవత్సరానికి ముందు వీరికీ పరిస్థితి అంతగా 
ఎదురయ్యేదికాదు. "కానీ రూపాయి పతనం కావడం మొదలవడంతో ఈ పరిస్థితి స్వరూపం 
పూర్తిగా మారిపోయింది. వెండి విలువ పడిపోయిన ప్రతిసారీ అదే మొత్తంలో బంగారును 
నమకూర్చుకోడానికి తమ కొచ్చే స్థిరవేతనాల నుంచి ఎక్కువ రూపాయలను చెల్లించవలసి 
వచ్చేది. అయితే వారి చెల్లింపుల విషయంలో వారికి కొంత ఉపశమనం కల్పించడం 
జరిగింది. (ప్రభుత్వానికి కోంత నష్టం ఏర్పడే రీతిలో. ఆధికార మారకపు రేటు అనే 
రేటులో వారు చెల్లింపులు చేయడానికి సివిల్‌ ఉద్యోగులను అనుమతించడం జరిగింది. 
మార్కెట్‌ రేటుకు అధికార రేటుకు మధ్య తేడా అంతగణనీయంగా ఉండేది కాదనేది 
వాస్తవం, ఏమైనప్పటికి, సివిల్‌ ఉద్యోగులకు ఇది లాభదాయకంగానే ఉండేది. (ప్రభుత్వ 
వ్యయంలా 1862-90" సంవత్సరాల సగటుకు సంబంధించి సివిల్‌ ఉద్యోగులు 2 1/2 
శాతం లాభం పొందారు. మిలిటరీ ఉద్యోగులకు కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున 
ఉపశమనం లభించింది. అయితే అది మరో విధంగా ఉంది. వీరి వేతనాలను రూపాయలలో 
చెల్లించవలసినప్పటికీ స్టెర్లింగ్‌లలో నిర్ణయించడం జరిగింది. వారి వేతనాలను నిర్ణయించిన 
రాయల్‌ వారంట్‌, అందుకోసం స్టెర్లింగ్‌కు రూపాయికీ మధ్య మారకపు రేటును కూడా 
నిర్ణయించిందనడం వాస్తవమే. అయితే వారంట్‌ నిర్ణయించిన మారకపు రేటు, మార్కెటికేటు 
Sob ఎక్కువగా ఉండటం తప్పనిసరయింది కాబట్టి. భారత (ప్రభుత్వ ఖజానా వ్యయంలో, 





* ఈస్టిండియా (సివిల్‌ ఉద్యోగులు) కంపెనీకి చెందిన DEE కమిటి ముందు శ్రీ వాటర్‌ ఫిల్డ్‌ 
వివరించినట్లుగొ 14.0. etin 32701 1890.0. 1908-17) దీన్ని, 1824 లో ఏర్పాటు చేయడవైంది. కింది 
విధంగా ఈ రేటును నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం, డిసెంబర్‌లో, లండన్‌లో వెంకి మార్కెట్‌ 
ధర ప్రాతిపదికగా ఒక రూపాయిని భారత దేశానికి పంపడానికి అయ్యే వ్యయాన్ని, కలకత్తాలో లండన్‌కు 
చెందిన బిల్లుల ధర ప్రాతిపదికంగా భారతదేశం నుంచి ఒక రూపాయిని తీసుకురావేడనికి అయ్యే వ్యయాన్ని 
ఇండియా ఆఫీసులో Moto జరుగుతుంది. ఈ రెంటి మధ్య సగటున రూపొందించిన మరో ప్రభుత్వ 
ఏజెంట్‌గా ఒక ప్రభుత్వం జరిపే లావాదేవీలు, చేసే చెల్లింపులకు సంబంధించి ఇండియా అఫీసుకూ బ్రిటిష్‌ 
ఖజానాకూ మధ్య రాబోయే అధికార సంత్సరానికి 3 కొత్తగా నిర్ణయం చేశాయి. న్యాయమైన dien 
రేటుకు రూపొందించే వారు. ఇది కొన్ని సందర్భాల్లో మార్కెట్‌ మారక des కంక ఎప్కువగానూ కొన్ని 
సందర్భాల్లో మార్కెట్‌ కేటుకంటు తక్కువగానూ" తరడేది. 


+ Ibid Q. 1925-26 


అత ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 435 





॥ రెండు రేట్ల మధ్య ఉన్న తేడా మేరకు మిలిటరీ ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించడం 
4రిగింది.* తులనాత్మకంగా పేర్కొంకే ఈ సహాయం, వారికి సాయమే కాదు. అధికార 
నీడా వారంట్‌ మారకపు des మార్కెట్‌ మారకపు రేట్ల Son ఎక్కువగా ఉన్నప్పటికీ 
1873 సంవత్సరానికి ముందు వారు చేస్తూ ఉండిన చెల్లింపును రేటు కంటు చాలా 
శక్కువగా ఉండేవి. ప్రభుత్వ భారంలాగానే వీరి భారం కూడా వెండి పతనంతో అధికమైంది. 
DOR భారం పెరుగుతున్న కొద్దీ వీరి వైఖరి ప్రమాదకరంగా మారింది. ఎంతోమంది 
అర్జీదారులు. మారకానికి సంబంధించి తమ శేర్పడుతున్న నష్టాలకు తగిన పరిహారం 
వెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు" ప్రభుత్వం ఈ విధంగా హెచ్చరించింది" 


“ప్రస్తుత వేతనాలను తగ్గించడం వల్ల భారతదేశం లాభం పొందుతుందని భావించే 
అమాయక ప్రజ, ఈ తగ్గించిన వేతనానికి సంబంధించి అట్లాంటి చర్య కేవలం అసాధ్యమనీ 
౪ ఉపాయం, ధనార్హనకు సంబంధించిన ఇతర పద్దతులకు దారితీస్తుందనీ అర్థం 
థీనుగోలేకపోతున్నారు". 


తస్టిండియా కంపెనీ తొలిరోజుల్లో ఇదే పరిస్థితి ఉండేది. అనాడు సివిల్‌ ఉద్యోగుల 
Bako తక్కువగా ఉండేది కాబట్టి అక్రమ ధనార్దనల ద్వారా వారు బాగా సంపాదించు 
'గొన్నారు! వారి బలవంతపు వసూళ్ళను నిలిపివేయడానికి వారి వేతనాలను అసాధారణ 

8 పెంచడం జరిగింది. అట్లాంటి బలవంతపు వసూళ్ల పూర్వోదాహరణలను, మారడం 
Mg ఏర్పడే నష్టాల కారణంగా సివిల్‌ సర్వీస్‌ ఎంత అసంతృప్తికి లోనయిందో చూపే 
Barur భాపించడమైంది. 


దేశంలోని వర్తకం, పరిశ్రమ రంగాల మోద ఈ పరిస్థితి ప్రభావం మరో విధంగా 
ఉండేది. ప్రభుత్వ వ్యవహారాలతో లేదా ఇంగ్లాండ్‌ లాంటి స్వర్ణప్రమాణ దేశంలోని వర్తక, 
పరిశ్రమ రంగాలతో పోల్చినప్పుడు ఇదే అభివృద్ధి చెందుతున్నదశలో ఉంది. పతనమవుతున్న 
Bod కాలం మొత్తం మోద, ఇంగ్లాండులో వివిధ వర్తకాలూ పరిశ్రమలూ సమకూర్చిన 
Abbo జనాభాతో పోలిస్తే క్రమవృద్ధి పతనం ఉన్నట్లు చెప్పవలసి ఉంటుంది. బర్మింగ్‌హామ్‌, 
—C 





౯6౯9. (07-600. 39-40. ఈ వ్యయం కింది విధంగా ఉండేది:- 
1847.75 రూ. 640,000 1885-86 రూ. 4,00,000 
1884-85 d» 18,43,000 1886476. 5,15,000 


+ CI. Reportof the indian Currency Commitiae, 1893, App. 1, PP. 185-99 and p. 202 for 
. of he European Cir Servants. 
[T & Ct. Col. Hughes - Hallett, M.P., The Dopreciation of the Rupee: Civil Servants. Its 
Wieet on the Angi-Indian Offcil -ihe Virong andthe Remedy, London, 1887, p. 14. 
M $56 యూరోపియన్‌ సివిల్‌ ఉద్యోగుల క్రూరప్రవర్తనకూ వారి జీతాలు తక్కువగా ఉండటానో 
iio సంబంధాన్ని, ఈస్టిడియా grats బిల్లుమోద్‌ వాస్‌ ఆఫ్‌ కామన్సులో దర్భ జరుగుతున్నముడు 
1772 మార్చి 30వ dé నోటి తన ప్రసంగంలో 35 బాగా విశదీకరించాడు. Hunsard, Vol. XVI, pp 334- 
" 


436 TIS బాబాసాహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రవంగాలు, సంపుటం -6 





Cape చెందిన వోర్డ్‌వేర్‌ ఉత్పత్తిలో (గ్రనాక్‌, లివర్‌పూల్‌, లండన్‌ లకు చెందిన 
పంచదార వృద్ధి పరిశ్రమ, మట్టిపాత్రలు, గాజు, తోలు, కాగితం ఉత్పత్తులు, చిన్నతరవా 
పరిశ్రమల సమూహంతో సహా ఇతర ముఖ్యమైన వర్తకాలతోపాటు జౌళి ఉత్పత్తిలూ 
అనుము, బొగ్గు వర్తకమూ మాంద్యంలో చెక్కుకొన్నాయి.' ఇంగ్లీషు వ్యవసాయంలో ఈ 
మాంద్యం ఎంతగా విస్తరించిందంకే 1892 కమోషనర్‌లు దేశంలో (మాంద్య ప్రభావాలు) 
పూర్తిగా లేని ప్రాంతమిది అని ఏదయినా ఒక ప్రాంతాన్ని చూపలేకపోయారు". 1882 
నుంచి రుతువులు" వ్యవసాయ దృష్టితో చూస్తే మొత్తం మోద సంత్నప్తికరంగా ఉన్నాయనే 
వాస్తవంతో దీనికి నిమిత్తం లేదు* భారతీయ వర్తకం, పరిశ్రమల విషయం దీనికి భిన్నంగా 
ఉంది. అమెరికా ఆంతర్యుద్ధకాలంలో బాగా వృద్ధిచెందిన దేశంలోని విదేశీ వర్తకం, 1870 
తరువాత గొప్ప, ఉత్తేజాన్ని ప్రదర్శించింది. పడిపోతున్న మారకంకాలం మొత్తం మోద 
తరంగాలు శీఘ్రంగా వృద్ది చెందసాగాయి. ఇరవై సంవత్సరాల తక్కువ వ్యవధిలోనే 
దేశానికి చెందిన మొత్తం దిగుమతులూ ఎగుమతులూ పరిమాణ రీత్యా రెండింతలకు 
మించాయి. ఈ విషయాన్ని పట్టిక XIVS చూపవచ్చు. 











పట్టిక XIV 
దిగుమతులు - ఎగుమతులు (వ్యాపార సంబంధమైనవీ సంచితమైనవి) * 

సంవత్సరం ఎగుమతులు... దిగుమతులు సంవత్సరం ఎగుమతులు దిగుమతులు 

డా జా డా జ 
1870-71 57,556,951 39,913,942 1881-82 83,068,198 — 50495155. 
1871-72 64.685,376 42665882 188289 84,527,182 65,548,868 
187273 565484842 — 36491210 — 1808.4 — 89185397 68,157,311 
187374 56,910,081 39,612,362 188485 85,225,922 69,591,269 
187475 57.984.549 — 44363160 182586 34,980,562 — 71122666 
187576 80291731 44,192,378 1889-87 90,190,633 — T2830670 
187677 85045789 48,878,751 1887.88 92,148,279 78830468 
1877:78 87433424 58810644 1888.89 98,899,879 69,205,427 
187879 54919741 44,857,343 1889.90 105,366,720 86,656,990 
187980 69,247,511 52,821,398 1890-91 102,350,526 93,900,856 
188081 76.021.043 82,104,984 1801.92 — 111460278 84,165,045 





$ 1898 ఇండియన్‌ కరెన్సీ కమిటీ నివేదిక అనుబంధం (సంఖ్యలు 1,2) నుంచి 


భారతదేశపు వర్తకం పృద్ధి చెందడమే కాకుండా, ఆ దేశ పరిశ్రమల స్వభావం 
కూడా ప్రముఖమైన మార్పుకు లోనవుతూ వచ్చింది. 1878 సంవత్సరానికి పూర్వం, 





* వర్తకం, పరిశ్రమ మాంద్యానికి సంబంధించిన రాయల్‌ కమాషన్‌ తుది నివేదికలో డున్‌ రాంకెన్‌, 
QS ముంట్ట్‌ విబ్బాక్‌లు సమర్పించిన నివేదిక, par, 54, 0, 4893. 


+ ఇంగాండులో వ్యవసాయ మాంద్యానికి సంబంధించిన రాయల్‌ కమాషన్‌ తుది నివేదిక. 0.8540 
of 1897, par. 28. 


రజిత ప్రమాణం - దాని అస్థికతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 437 





భారత, ఇంగ్లాండు దేశాలు పోటీరహిత drom ఉండేవి. నౌకాయాన నియమాలకు 
సంబంధించినే రక్షణవాద విధానం వల్ల, ఉత్పత్తిరంగంలో మానవులకు బదులు 
'యంత్రసామగ్రిని ఉపయోగించడం వల్ల, భారతదేశం ప్రత్యేకంగా వ్యవసాయం, ముడిసరుకుల 
ఉత్పత్తి దేశంగా తయారుకాగా ఇంగ్లాండు మాత్రం, విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న 
కొద్ది ముడిపదార్జాలను తయారైన వస్తువులుగా ఉత్పత్తి చేయడానికి తన శక్తినీ వనరులనూ 
వినయోగించే dor రూపాంతరం చెందింది. ఈ రెండు దేశాలలోనిపారిశ్రామికానునరణలలో 
ఉన్న వైవిధ్యాన్ని. పట్టిక XVS ఆయా దేశాల ఎగుమతుల పోషణ ద్వారా వ్యక్తం 
చేయడమైంది. 


1870 సంవత్సరం తరువాత, ఈ దేశాల పారిశ్రామికానుసరణకు వ్యాప్తి విపరీతంగా 
మారిపోయింది. భారతదేశం మల్లీ ఒకసారి ఉత్పాదన దేశం పాత్రను నిర్వహించడం 
ప్రారంభించింది. 1870 సంవత్సరం తరువాత గడిచిన ఇరవై సంవత్సరాలకు చెందిన 
భారతదేశ దిగుమతులు . ఎగుమతుల అంకెలను పోషించిన మోదట (చూడండి పట్టిక 
XVI). ఉత్పత్తుల దిశలో ప్రగతి సాధించడం అనేది ఆనాటి అత్యంత ప్రముఖ లక్షణాలలో 
ఒకటిగా ఉండేదని మనకు స్పష్టమవుతుంది. 














పట్టిక xvi 
భారత పారిగ్రామికాను. సరణలో మార్చు * 
సంవత్సరాలు దిగుమతులు ఎగుమతులు 
తయారైనం ముడి | తయారైనవి ముడి 
E Es రూ రూ 
1879 259885827 | 137555807 | 52730340 | 5018727991 
1892 262231872 |26.38,18.431 (1642475645 | 8855209499 
పెరుగదలొతం » s 211 ^ 
మొత్తం rao E 65 5 3 














పారిశ్రామిక క్రమపరిణామంలో వచ్చిన ఈ మార్పు. రెండు ప్రధాన ఉత్పత్తుల 
వృద్ధిలో స్పష్టమైంది. వీటిలో పత్తి ఉత్పత్తి ఒకటి. పత్తి పరిశ్రమ అనేది భారతదేశంలోని 
అత్యంత ప్రాచీన పరిశ్రమల్లో ఒకటే గానీ 1750-1850 మధ్య గల 100 సంవత్సరాల్లో 
ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకొంది. పందొమ్మిదో శతాబ్దం, ఆరో దశాబ్దంలో, పెట్టుబడిదారీ 
ప్రాతిపదికమిద ఈ పరిశ్రమకు తిరిగి జీవం పోయడానికి ప్రయత్నించడం జరిగింది. 
ఫలితంగా శీమ్రమైన ప్రగతి కనిపించింది. పట్టిక XVS ఈ పరిశ్రమ ప్రగతి చరిత్రను 
స్పష్టంగా చూపడమైంది. 
































- s vs sm [re | e zum 
= z er » E ES u eso | re ue 
- o " H " ES D $9 | rs om 
- z ie zr zæ యః n so | e E 
E z vt rr జ యః su [ss | p 
EA a zs se zæ |i u E t im 
ET r n ie z wi ea [zm | æ pA 
001 i se E æ |o a a se soa 
E r i re sæ [o su ve ze |» య 
oot v * H oe |o z so [zw | ce com 
EA e v H se |oo గ » zs 5 za 
ES క er er ve [wo vee c9 sw | oss 1991 
యః ౯ 97 se sre Je s zn se | rs oser 
or r » E se |o * sw | o 39 es 
E r is ve vie [qw ణా న se 9 oser 
001 z er , sœ |o € z we n r3 

vus [eee | mas | etus ass, | onas | అమ ess | 
Fa | cache lowe | ceo | sey | ome | cami pem | vm | amom 

(ese 9200) Gic egeo eon dese 920) She onec goee 





+ ogå cepere వంతల “godos 
Dr 


రజత ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 439 





పట్టిక XVI 


భారతీయ పత్తి వర్తకం, పరిశ్రమ అభివృద్ధి 





త్తకం వృద్ది (ప్రతి అయిదు సంవత్సరాలలో సగటు వార్షిక పరిమాణాలు) 








1e7o-71 | 167576 108081 | 188586 | 189051 
నుంచి మంచి . " 8 
erezs | 1807980. 189485 | 188990 | 189485 
వరకూ. వరకూ. వరకూ వరకూ వరకూ 
ముడిపత్తి దిగుమతులు 
- వేలు లేదా oo, 2 52 51 74 * 
ముడిపత్తి ఎగుమతులు 
లేదా అంటి 5206 3౧౭8 5477 5200 4660 
నూలు దిగుమతులు 33.55 3.55 p 4909 m 











పరిశ్రమ వృద్ది (ప్రతి అయిదో వంవత్సరం 250) 





మిల్లుల సంఖ్య 4 s 81 114 m 
కండెలు (Spinning) 
సంఖ్య-000 వదలడమైంది| 1000 1471 2087 2935 ana 


మగ్గాల సంఖ్య -000 
p 10 13 16 2 a 
'నియామికమైన వ్యక్తుల 
సంఖ్య 39537 61836 99224 




















= Ranedes Essays on Indan Economics పు, 10లా. 

భారతీయ ఉత్పత్తుల విస్తరణలో బాగా రూపు దిద్దుకొన్న మరొక పరిశ్రమ జనుము. 
పత్తి పరిశ్రమతో పోలిస్తే, భారతదేశంలో జనపపరిశ్రమ ఇటీవలి కాలం నాటిదే. పత్తి 
పరిశ్రమ కంక భిన్నంగా యూరోపియన్‌ మూలధనం, యూరోపియన్‌ నిర్వహణ, యూరోపియన్‌ 
Büro ఈ పరిశ్రమను పెంచి పోషించాయి. అందువల్ల ఇది అనతికాలంలోనే ప్రత్తి 
పరిశ్రమలాగా బాగా పాతుకొనిపోయింది. పత్తిపరిశ్రమ కంటె మెరుగ్గా కాకపోయినా దాంతోపాకే 
iem వృద్దిచెందింది. దీని చరిత్రలో నిరంతర ప్రగతి కనిపిస్తుంది. పట్టిక XVII ఈ 
విషయం గమనించవచ్చు. 


440 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కచనలు - ప్రసంగాలు, సంపుటం -8 














పట్టిక xn 
జనప పరిశ్రమ, వర్తకం ప్రగతి 

వృద్ధి ప్రత అయిదు సంవత్సరాల సగటు sif పరిమాణం 

herr: | 107576 | 19061 | 1eesee | 189091 

నుంచి మంచి నుంచి నుంచి నుంచి 
10475 | 120090 | 19485 | 100590 | 109495 
వరకు వరకూ వరకు వరకు వరకు 

ఎగుమతులు?" 
ముడి జనుము, 
మిలియన్‌ Cut 572 ss 781 231 1054 
గోనెసంచులు. 
vods m 3596 00.32 mo | 12074 
బట్ట వలియన్‌ గాలు |... in m 1979. 54.20 
పరీశ్రమ ప్రగతి: 
మిల్లుల సంఖ్య 21 a 2 25 
మగ్గాల సంఖ్య 000- 
వదలడమైంది. 55 55 7 83 
కండెలు (6౧6) 000 
-వదలడమైంది s LI 1384 1724 
నియామికమైన 
వ్యక్తుల సంఖ్య (వేలలో) 388 EI 327 p 











ఉత్పత్తుల పట్ట పెరుగుతున్న ఈ ధోరణి ప్రభావం, భారతీయ వ్యవసాయ క్రమం 
మాద పరోక్షంగా లేకపోలేదు. 1870 సంవత్సరానికి పూర్వం, భారతీయ వ్యవసాయదారుడికి 
వాణిజ్యదృష్టి లేదని చెప్పవచ్చు. ఆనాడు వ్యక్తిగత స్వావలంబనకు ఇచ్చిన ప్రాధాన్యం. 
'లాభార్థనక' ఇవ్వలేదు. 1870 తరువాత, వ్యవసాయం అనేది వ్యాపారంగా తయారైంది, 
uo రానూ వ్యవసాయదారుడి కుటుంబావనరాల కంక మార్కెట్‌ ధరల్లో ఏర్పడే హెచ్చుతగ్గులే 
పంటలను నిర్దారించేవి ఈ పరిస్థిని పట్టిక ౫1౫లో చక్కగా నిరూపించడమైనది. 

పట్టిక XX 

భారతీయ వ్యవసాయ ఎగుమతుల ప్రగతి 


కానన]! 





రజత ప్రమాణం - దాని ఆస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 441 





రెండు mare n ఆర్థిక పరిస్థితులలో ఆ విధమైన తారతమ్యం ఉండేది. రజత 
ప్రమాణదేశం క్రమంగా పురోగమంచడం, స్వర్ణ ప్రమాణదేశం స్తంభించిపోవడం అనే ఈ 
అసాధారణ దృగ్విషయం, దాన్ని గమనించిన ఎంతోమంది పరిశీలకుల మనస్సుల్లో ఆలోచనను 
శెకెత్తించింది. అంతర్జాతీయ పోటిలో ఇంగ్లీషు ఉత్పత్తి తయారీదారులు తట్టుకోలేకపోవడమే 
దీనికి ప్రధాన కారణమని పేర్కొనడమైంది. యూరోపియన్‌ ప్రత్యర్థుల పోటీకి తట్టుకోలేని 
ఈ అశక్తతకు, యూరోపియన్‌ దేశాల పారిశ్రామిక. వాణిజ్య సూత్రావళిలో ఆ ఆవశ్యక 
విభాగంగా రూపొందిన రక్షణ టారిఫ్‌లూ సబ్సిడీలూ అమల్లో ఉండటమే కారణని పేర్కొనడం. 
జరిగింది. భారతదేశంలో ఇట్లాంటి విధానమేదీ అమల్లోఉండేది కాదు. భారతదేశంలో 
వర్తకం స్వేచ్చాయుతంగా ఉండేది. పారిశ్రామిక రంగానికి రక్షణ ఉండేది కాదు. అయినప్పటికీ, 
లాంక్‌షైర్‌ కాటన్‌ స్పిన్నర్‌, జనప ఉత్పత్తిదారు, ఇంగ్లీషు గోధుమరైతులు భారతదేశంలోని 
తమ ప్రత్యర్థులతో పోటీపడలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో మారకపు 
పతనమే ఇందుకు కారణమని భావించడ మైంది.“కొంతమందిని ఈ అభిప్రాయం ఆకట్టుకొంది. 
భారతీయ వర్తకం, దూర ప్రాచ్యానికి విస్తరించడం కూడా ఇందుకు కారణమని 
ఆరోపించడమైంది. వెండి, somme మధ్య మారకపు సామ్యం అస్తవ్యస్తం కావడం వల్ల 
స్వర్ణ రజత ప్రమాణాలను ఉపయోగించే దేశాల మధ్య, పరస్పర పృథక్కరణం ఏర్పడిందని 
ఆరోపించడమైంది. ద్రవ్యప్రమాణంగా ఒకే లోవాన్ని ఉపయోగించే రెండు దేశాల మధ్య 
జరిగే లావాదేవీలో, పరస్పరం భిన్నమైన రెండు లోహాల ఉపయోగంవల్ల తలెత్తే అనిశ్చిత 
పరిస్థితిని తొలగించడం జరిగిందని పేర్కొనడమైంది. అట్లాంటి రెండు దేశాల మధ్య 
జరిగే వర్తకాన్ని. విభిన్న ప్రమాణాలు ఉపయోగించే రెండు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో 
కంటె తక్కువ నష్టభయంతో, తక్కువ అసౌకర్యంతో నిర్వహించవచ్చు. విభిన్న ప్రమాణాలున్న 
దేశాల వర్తకంలోని ప్రతి లావాదేవీలలోనూ అనిశ్చిత పరిస్థితి చోటు చేసుకొంటుంది. 
అదనంగా వర్తక నిర్వహణ కవసరమైన యంత్రాంగానికి అదనపు వ్యయమవుతుంది. 
సమిష్టి ప్రమాణం అమల్లో ఉన్నందువల్ల వర్తకపు పరిస్థితిని అనిశ్చిత పరిస్థితులకు దూరంగా 
ఉంచాలనే దిశల “వైపు భారతీయ వర్తకాన్ని మళ్ళించాలనడాన్ని వెంటనే అంగీకరించడమైంది. 
అయితే వాణిజ్య పృథక్కరణలో భాగంగా, తూర్పు దేశాలు మార్కెట్లో నుంచి భారతీయ 
ఉత్పత్తిదారు, తన ఇంగ్లీషు ప్రత్యర్థిని తొలగించడం ఎందుకు సాధ్యమైందనే దానికి 
'కారమం కనిపించటం 852 భావించడమైంది. (చూడండి పట్టిక XX పు... 442) 





+ Ct- The Fnal Roportof the Royal Commission on Goldand Silver part 1, para 99-101, for 
a summary ofthe argument. 


+ ఈ కాలంలోని భారతీయ వర్తక విస్తరణను 492వ పుటలో అధోజ్ఞాపికలో చూపడమైంది. 


442 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, doge -6 





వర్తకానికి సంబంధించి ఇట్లాంటి అస్తవ్యస్త పరిస్థితులకు దారితీసిన కారణాలు, 
తీవ్రమైన వివాదానృదాంాలుగా రూపొందాయి. అనాటి ద్రవ్యపరమైన అస్తవ్యస్త పరిస్థితులకు 
అంతర్జాతీయ వర్తకంలోని మార్పులే కారణమా అన్నది వివాదాస్పదమైన అంశం. దీనికి 
అవునని చెప్పేవారు, మారకంలో పతనం ఏర్పడటమనేది భారతీయ ఉత్పత్తిద్వారా అదనపు 
లాభం చేకూర్చినా ఇంగ్లీషు ఉత్పత్తి ద్వారా అదే జరిమానా విధించిందని వాదించడం 
ద్వారా తమ వాదాన్ని వివరించారు. ఆంతర్జాతీయ వాణిజ్య రంగంలో వ్యవస్థితమైన 
పోటీదారుల స్థానం బదిలీ కావడానికి బాధ్యత వహించే ఈ అదనపు లాభం సాధారణ 
గణనం మీదే ఆధారపడి ఉంది. వెండితో పోలిస్తే బంగారం విలువ పడిపోయినట్లయితే 
భారతీయ ఎగుమతిదారు, తన ఉత్పత్తికి మరిన్ని అదనపు రూపాయలు లభిస్తాయనీ ఆ 
విధంగా అతని పరిస్థితి మెరుగవుతుందన్న అదే కారణం వల్ల ఇంగ్లీషు ఉత్పత్తి దారుకు 
తక్కువ సావరిన్లే లభిస్తాయనీ ఆ విధంగా అతని పరిస్థితి క్షిణీస్తుందనీ పేర్కొనడమైంది. 
దీన్ని మరో విధంగా చెప్పాలంటే, మారకపు పతనం ఫిరతీయ ఎగుమతి దారులకు 


కట్ణ 
తూర్పు మార్కెట్లకు పత్తి వస్తువుల ఎగుమతులు 











సంవత్సరాలు... | నూలు, పౌండ్లు 000 వదిలివేయడమైంది | వడి వస్తువులు, గజాలు. (91909) ono 
వదిలివేయడమైంది 

భారతదేశం నుంచి | యుకె. నుంచి | భారతదేశం నుంచి | యుకె. నుంచి 
1877- 7927 5096 15544 394,489 
1079- 15,600 35,467 17545 382.330 
1879 21,332 EI 22517 529,921 
1880 25,862 45426 25800 509,099 
1881- 26901 anas 31424 587,177 
sam. 20708 m 29911 asasan 
1809- 45,378 39,499 41,534 415,956 
188 nA 38,856 56565 439937 
1005- 65,887 39,061 47909 562,399 
1808- 18242 28.924 51.578 490451 
1887- 91,804 35,354 53406 618,146 
188 113451 41,643 69486 652404 
1899 128,907 35,720 70265 557.004 
1800 D 37,869 59496 633.506 
1891- 169,253 27,971 67666 595,258 














4 Soa the evidonco and memoranda by prof. Marshall and Nicholson belore the Royal 
Commission on Gold and Silver (1886): also prot Lexis: "The Agio on Gold and International 
Trade", in the Economic Journal, Vol. V., 1895. 


ded ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 43 





+ భారతీయ వర్తకం వ్యాప్తి 
ప్రతి అయిదు సంవత్సరాలకు వార్తిక సగటు రూ. మిలియన్‌లలో 





























E po 197940 వరకు | 108051 సంచ 189485 వరకూ 
గవతులు గమతులు | మొత్తం Term | మొత్తం 
= 
amenas అజ ws | oe) e| cam | mes 
m Waos| 1227 | sasso maa) ce | 15417 
జపాన్‌ eh - i| 2| 228 
సిలోన్‌ 574 2297 2871 535| 16.37 2172 
'యుట్స్‌ asnos | woso) asm | sosa soo| soes | em 
= | Y i 
ప్రతి అయిదు నంవత్సరాలకూ వార్డిక సగటు. రూ. మిలియన్లలో 
Eus TEES పంద అనం వజ [WOOL Vcl TOMOS వయా 
ausuo[resao | మతం [[గమతులగమతులు | మొత్తం 
యునైటెడ్‌ oss | soa) cem [eno అం 3350 | sees 
z areal 1454 | assas) zooo] 13550 | 10190 
జపాన్‌ జ జా cep e| wa oem 
ses sesh బక ma) ead nne | areo 
qemcensr | avo) ssa | ee| e| nee | 758 

















అదనపు లాభం సమకూర్చడం, అంగ్లీషు ఎగుమతిదారులకు జరిమానా విధించడం 
wd వాదానికి అంకగణిత నియమ నిశ్చయత్వం ఉందీ. ఈ సూత్రం నుంచి, ఆనాటి 
వర్తకం. పారిశ్రామిక పరిస్థితి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అనుమతులను 
రూపొందించుకొనేంత స్వయంసిద్దంగా ఈ సూత్రం ఉందని దీన్ని రూపొందించిన వారు 
భావించారు. అట్లాంటి అనుమతుల్లో, ఇది వెండిని ఉపయోగించే దేశాల నుంచి ఎగుమతులను 
ప్రోత్సహించి, దిగుమతులకు అవరోధం కల్పించిందనెది ఒకటి. మారకపు పతనం అనేది 
ఇంగ్లీషు ఉత్పత్తిదారులను వెండిని ఉపయోగించే దేశాల్లో ఇతరుల కంబ ఎక్కువగా 
అభ్యర్థుల పోటికి సరిచేసిందనేది రెండో అనుమతి. ప్రస్తుతం, అట్లాంటి ఫలితాలు మారకపు 
పతనాన్ని అనుసరిస్తాయని చెప్పగలమా? మారకపు పతనానికి సంబంధించిన బహిరంగ 
ప్రకటన నేపథ్యానికి 30) వెండికి సంబంధించి బంగారు విలువను నిర్భారించిందేమిటని 
విచారిస్తే పైన పేర్కొన్న అనుమతి అంగీకారయోగ్యం కాదని తోస్తుంది. బంగారం. వెండి 
మధ్య ఉన్న నిష్పత్తి కేవలం బంగారం ధరలకూ వెండి ధరలకూ మధ్య ఉన్న నిష్పత్తికి 
చెందిన విలోమం మాత్రమే. దీన్ని నిరాక్షేపణీయమైన అనుపాతంగా (ferocem ఉంటుంది. 
అందువల్ల వెండికి సంబంధించి బంగారు ధర పడిపోయినట్లయితే బంగారం రూపంలో 


444 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Blomes, సంపుటం -8 





మావనం చేసే ఇంగ్లీషు ధరల పతనానికీ వెండిలో మాపనం చేసే భారతీయ ధరల 
'పెరుగుదలకూ దారితిసే సర్వసాధారణ దృగ్విషయానికి అది ప్రతిరూపంగా ఉంటుంది. 
మారకపు పతనానికి అట్లాంటి వ్యాఖ్యానం చెప్పుకొన్నట్లయితే ఎగుమతులను పెంచడానికీ 
దిగుమతులను తగ్గించడానికీ ఇది ఎట్లా తోడ్చడుతుండో అర్థం చేసుకోడం కష్టమవుతుంది. 
అంతర్జాతీయ వర్తకమనేది ఒక దేశం మోద మరొక దేశానికి గల సానుకూల పరిస్థితుల 
మోద ఆధారపడి ఉంటుంది. ఆ దేశం పాటించే షరతులను, ఆ దేశంలోకి ప్రవేశించే 
వస్తువుల తులనాత్మక వ్యయం నియంత్రిస్తుంది. అందువల్ల ఈ వస్తువుల తులనాత్మక 
వ్యయంలో మార్పులు వస్తే తప్ప రెండు దేశాల మధ్య ఉండే వాస్తవిక వర్తకపు షరతులలో 
మార్పుండదనేది స్పష్టమైన విషయం. సర్వత్రా బంగారు ధరలలో ఏర్పడే పతనాన్ని 
సర్వత్రా వెండి ధరలలో ఏర్పడే పెరుగుదల అనునరించినట్టయితే భారతదేశం, తన 
ఎగుమతిని తగ్గించుకోడం లేదా మరో వస్తువుకు దిగుమతిని పెంచుకోడం తప్ప ఏ 
వస్తువు విషయంలో అయినా ఎగుమతులను పెంచుకోగలుగుతుందని "పేర్కొనే ద్రవ్యపరమైన 
అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. పతనమవుతున్న మారకపు నమస్యాపరంగా చూస్తే ద్రవ్యపరమైన 
ఈ అస్తవ్యస్త పరిస్థితి, ఒకదాని కంటె ఎక్కువగా మరో వర్తకాన్ని అణచివేయదు. 
మారకపు పతనం లేదా పెరుగుదల అనేది కేవలం సాధారణ ధరల స్థాయిని వ్యక్తం 
చేసేదే అయినప్పుడు అన్ని వస్తువుల ఉత్పత్తిదారులూ సమానంగా దెబ్బతింటారు. మారకపు 
పతనం వల్ల S60 వర్తకం Sow పత్తి వర్తకం లేదా గోధుమవర్తకం ఎక్కువగా 
దెబ్బతింటుందనడంలో అర్థం లేదనిపిస్తుంది. మారకపు అస్తవ్యస్త పరిస్థితి వల్ల, సాధారణంగా. 
గానీ 265 వస్తువుల విషయంలో గానీ అమల్లో ఉన్న వర్తకపు సేంబంధాలు ఏమాత్రం 
దెబ్బతినవు. అంతేకాకుండా భారతీయ ఎగుమతిదారుకు లాభం చేకూర్చి. ఇంగ్లీషు 
ఉత్పత్తి దారుకు నష్టం కలిగించే అంశమేదీ అందులో లేదు. మారకం అనేది రెండు ధరల 
స్థాయిల నిష్పత్తి అనుకొంకే ఎక్కువ కొనుగోలుశక్తిగల తక్కువ సావరిన్‌లను పొందే 
ఇంగ్లీషు ఉత్పత్తిదారు, తక్కువ కొనుగోలుశక్తిగల ఎక్కువ రూపాయలను పొందే భారతీయ 
ఉత్పత్తిదారు fot ఏ విధంగా దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం. ఈ 
సందర్భంలో ఆచార్య మార్షల్‌ చూపిన సామ్యం చాలా చక్కగా సరిపోతుంది. మౌరకపు 
పతనం, ఇంగ్లీమ ఉత్పత్తిదారుకు నష్టానికీ భారతీయ ఉత్పత్తిదారుకు లాభాన్ని కలిగిస్తుందని 
భావించడం, కేవలం పది అడుగుల ఎత్తులో ఉన్న నౌక కాబిన్‌లో ఒక మనిషి ఉన్నట్లయితే, 
నౌక పండ్రెండు అడుగుల లోతు eð (178౧9h)లోకి మునిగినప్పుడు ఆ వ్యక్తి 
తలపగిలిపోతుందని భావించినట్లుగా ఉంటుంది. వాస్తవానికి నౌక మోద (ప్రయాణీకుడి 
మోడా పనిచేసే ఒకే శక్తి రెండు సందర్భాల్లోనూ ఒకేరకమైన చలనాలు ఉత్పత్తి చేసినప్పుడు 
నౌక నుంచి మనిషిని వేరు చేయడం వల్ల ఈ భ్రమ కలుగుతుంది. అదేవిధంగా, భారతీయ 
ఉత్పత్తిదారు. ఇంగ్లీషు ఉత్పత్తిదారు ఇద్దరిమాదా ఒకరకమైన శక్తి పనిచేసినప్పుడు మారకంలో 
మార్పు అనేది రెండు దేశాలకు చెందిన సాధారణ ధరలస్థాయిల్లో మరింత సర్వసాధారణమైన 


రజత ప్రమాణం - దాని ఆస్థితవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు. 445 





మార్పులో ఒక భాగమే అవుతుంది. ఆ విధంగా ఇంగ్లీషు, భారతీయ ఉత్పత్తిదారుల 
పరిస్థితిలో మంచి - చెడ్డలు నమానంగా ఉంటాయి. ఉన్న dés తమ తమ వ్యవవారాలలో 
colis ఉత్పత్తిదారు తక్కువ కౌంటర్లను ఉపయోగిస్తే భారతీయ ఉత్పత్తిదారు ఎక్కువ 
కౌంటర్లను ఉపయోగిస్తాడు. 


భారతదేశంలోని వస్తువుల పరంగా ఏర్పడిన వెండి పతనం కంటె ఇంగ్లాండులో 
బంగారుపరంగా ఏర్పడిన వెండి పతనం, ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే భారతీయ 
ఉత్పత్రిదారుకు అదనపు లాభమూ, ఇంగ్లీషు ఉత్పత్తిదారుకు నష్టమూ చేకూరుతాయనేవి 
స్పష్టం. అట్లాంటి సందర్భంలో భారతీయ ఉత్పత్తిదారు. తన వస్తువులను ఇంగ్లాండులో 
వెండికి మారేకం చేసుకోవడం ద్వారాస్పష్టమైన లాభం పొందుతాడు. ఆ విధంగా భారత 
దేశంలోని వస్తు సేవల కంట ఎక్కువ విలువగల మాధ్యాన్ని పొందుతాడు. అయితే 
అట్లాంటి భావనకు జౌచిత్యం లేనట్లు తోస్తుంది. వెండి రూపంలోని బంగారం ధర, 
సాధారణంగా వస్తువుల బంగారు ధరకు భిన్నంగా పడిపోవడానికి కారణం కనివించదు. 
లేదా ఇంగ్లాండులోనూ భారతదేశంలోనూ ఉన్న వెండి ధరల మధ్య ఎక్కువ తేడా 
ఎందుకుంటుందో కారణం తెలియదు. అట్లాంటి మాధ్యభావనలు నిరాధారం కాదని గణాంక 
వివరాలు చూపుతాయి. (చూడండి పట్టిక XXI, పు...446) 


సరుకుల Sob వేగంగా వెండివిలువ పడిపోతూ ఉన్నట్లయితే, భారతదేశంలోనివెండి 
ధరలు ఇంగ్లాండులోని వెండి ధరల Sot తక్కువగా ఉన్నట్టయితే దానికి ఇంగ్లాండు 
నుంచి భారతదేశంలోకి వచ్చిపడే వెండి ప్రవాహమే కారణమని మనం భావించడం 
స్పష్టమైన విషయం. అసలు వాస్తవాలు ఏమిటి? భారతదేశానికి అసాధారణమైన రీతిలో 
వెండి వచ్చిపడకపోపడమే కాకుండా, 1871-93 మధ్యకాలంలో ఏ వెండి దిగుమతులు, ఆ 
కాలానికి ముందున్న ఇరవై సంవత్సరాలలో కంచె చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి." 
భారతదేశంలోని వెండి ధరలు. విదేశంలోని వెండి ధరలున్నట్లుగానే ఉన్నాయనే వాస్తవానికి 
ఇది సంపూర్ణ వివరణ అవుతుంది. పర్యవసానంగా భారతీయ ఉత్పత్తిదారుకు తన వర్తకం 
మోద అదనపు లాభం సాధించే అవకాశం చాలా తక్కువ. 


సమన్యకిది పూర్వదృక్పథంగా భావించినప్పటికీ తన, పురోగతికి తాను పొందిన 
అదనపు లాభమే కారణమని భారతీయ ఉత్పత్తిదారు అంగీకరించాడు. అట్లాంటి స్థితి 
నందుకొన్న ఆతను సహజంగానే బారత కరెన్సీలో తలపెట్టే ఏదయినా సంస్కరణను 
వ్యతిరేకించాడు. ఎందుకంకే ప్రభుత్వం శాపంగా పరగణించిన మారకపుపతనాన్ని అతను 
వరంగా భావించాడు. అయితే భారతీయ ఉత్పత్తిదారు అభిప్రాయం ఎంత నిజమని 





= చూడండి. అధ్యాయం 1లోని వెండి దిగుమతులలో అంకెలు. అయితే 1872-1893 మధ్యకాలంలో 
భారతదేశంలోకి వచ్చిపడ్డ వెండి ప్రలోవాన్ని వెండి రూపంలో బంగారు ధర పతనం ఎంత సన్నిహితంగా 
అనుసరించిందో గమనించవలసి ఉంటుంది. 


wm 99 roi జంగాల sium. ఇంపైన yopa ate sta snp o fup ei ti sos s gor లల sat se V o m నం agor poos సమా? 
CORREA rename, cs wis os 9 te ps iem maros we oe ena cr evapo com 1 shee risen SOPE get 





333:232222?2380?7j38 








i 


sa 


TF 








+ 
































fen çex 3 
feo qum | agp opuon | fae px కందాయ Ed topo 
E arag aaee 99 opuos 
,2-ouos | owe | pomere mapos | gorup yor | Pm vor px $20990 





Lap oc ALPE toot $e cap modos "ఇండ 
DE 


రజత ప్రమాణం - దాని అస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 447 





తోచినప్పటికీ, ఎగుమతుల వర్తకం వల్ల అదనపు లాభం చేకూరుతుందని సర్వసాధారణంగా 
భావించిన భావనతో దీన్ని జతచేయకపోతే ఈ అభిప్రాయం పట్ట అంత సానుభూతి 
చూపించడం జరగదు. ఆ విధంగా మారకపు పతనమనేది దేశం మొత్తానికి లాభం 
చేకూర్చే వనరనే ప్రజా వాస నియమంగా రూపొందింది. ఎగుమతి వర్తకం వల్ల అదనపు 
eno చేకూరుతుందా? అనేది ప్రస్తుత సమస్య. అలా చేకూరేట్లయితే ప్రతి మారకపు 
సతనమూ అదనపు లాభం చేకూర్చాలి. అయితే యూరోప్‌లో వెండి తరుగుదల ఏర్పడకముందే 
భారతదేశంలో వెండి తరుగుదల ఏర్పడిందనుకోండి. అప్పుడు, e విధంగా ఏర్పడిన 
మారకపు పతనం వల్ల భారతీయ ఎగుమతి దారుకు అదనపు లాభం చేకూరుతుందా? 
“పైన వివరించినట్లుగా, తన ఉత్పత్తికి అతను పొందిన వెండితో అతను భారతదేశంలో 
ఎక్కువ వస్తుసేవేలను కొనుగోలు చేయగలిగినప్పుడు మాత్రమే బారతీయ ఎగుమతి 
ద్వారా అదనపు లాభం చేకూరే అవకాశం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని మరింత 
సరళమైన రీతిలో చెప్పాలంయే, అతనికి చేకూరే అదనపు లాభమనేది అతను ఉత్పత్తి 
చేసిన వస్తువుకు. అతని పరివ్యయం (outlay) ధరలకూ మధ్య ఉన్న తేడా మాత్రమే. 


దీన్ని మనస్సులో ఉంచుకొని, భారతదేశంలో మెదట వెండి తరుగుదల ఏర్పడినట్లయితే, 
భారతీయ మారకంలో ఏర్పడ్డ అట్లాంటి పతనం. అతని వర్తకం మోద అదనపు లాభం 
చేకూర్చడానికి బదులుగా నష్టం చేకూరుస్తుందని మనం కచ్చితంగా చెప్పవచ్చు. అట్లాంటి 
సందర్భంలో, భారతీయ మారకం ect వెండికి బంగారు ధర పడిపోయినప్పటికీ 
ఇంగ్లండులోని బంగారు ధరలకు భారతదేశంలోని వెండి ధరలకూ మధ్య ఉన్న నిష్పత్తి 
మరింత పడిపోయిందని భారతీయ ఎగుమతిదారు భావిస్తాడు. అంట తన వస్తువుకు 
అతను పొందే ధర, అతను ఖర్చుపెట్టిన పరివ్యయం కంచె తక్కువని అతను భావిస్తాడు. 
భారతదేశంలో వెండి పతనం కాకముందే యూరోవ్‌లో పతనమైందా అనే విషయం కచ్చితంగా 
రుజువు కాలేదు.” ఆ విధంగా జరిగినప్పటికీ, మారకపు పతనం వల్ల నష్టమేర్చడటానికి 
ఉన్న అవకాశం, అదనపు లాభం ఏమన్నా ఉంటే ఆ ఆదనపు లాభం. వాస్తవానికి 
ఎగుమతి వర్తకం మోద చేకూరిన అదనపు లాభం కాదు. దేశంలోని సాధారణ ధరల 
స్థాయికీ నిర్ణీత వస్తు సేవల ధరలస్థాయికీ మధ్య ఉన్న వ్యత్యాస ఫలితమే ఆ లాభం. 
దేశంలో ఎగుమతి వర్తకం లేకపోయినప్పటికీ ఇది లభిస్తుంది. 


ఆ విధంగా, అదనపు లాభమనేది కరెన్సీలో ఏర్పడే సాధారణ తరుగుదల ఫలితమే. 
భారతదేశంలోని వస్తు 'సేవలన్నిటిలో ఇది ఒకే రకమైన పద్ధతిలో ఉండదు కాబట్టి ఈ 
అదనపు లాభం ఉనికిని గమనించడం జరుగుతుంది. ఏ కాలంలో అయినా, సాధారణ 
ధరలస్థాయి పడిపోతూ ఉన్నప్పటికీ కొన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉండటం మనందరికీ 





* di. Inira, Chap IV. 


448 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





eus. మరోవైపు సాధారణ ధరలస్థాయి పెరుగుతూ act 085 వస్తువుల ధరలు 
పడిపోతు ఉండటం కూడా కూడా తెలుసు. అయితే ఇట్లాంటి వ్యతిరేక చలనాలు చాలా 
అరుదుగా ఉంటాయి. చాలా తరచుగా బరిగేదేమం'టే కొన్ని రకాల వస్తు సేవలు ఒకే 
దిశలో చరిస్తున్నప్పటికీ వాటి ధరలు, సాధారణ ధరల స్థాయికి సమానమైన వేగాన్ని 
అందుకోకపోవడం. సాధారణ ధరలు పడిపోయినప్పుడు, ప్రతి ఉద్యోగికి చెందిన మొత్తం 
పరివ్యయంలో అత్యంత పెద్ద అంశాలయిన వేతనాలూ ఇతర స్థిరాదాయాలూ అదే నిష్పత్తిలోనే 
పడిపోవనే విషయం స్పష్టమే. అంతే కాకుండా సాధారణ ధరలు పెరిగినప్పుడు సైతం 
అవి సాధారణ ధరలంళీ వేగంగా పెరగవు. సాధారణంగా వెనకబడే ఉంటాయి. 1873- 
93 మధ్యకాలంలో, భారతదేశంలాంటి రజత ప్రమాణ దేశంలోనూ ఇంగ్లాండు లాంటి 
న్వర్ణ ప్రమాణ దేశంలో జరుగుతున్న B (inen W). ఇంగ్లాండులో. ధరలు 
పతనమయ్యాయి కానీ ఆ మేరకు వేతనాలు పడిపోలేదు. భారతదేశంలో des పెరిగాయి 
కానీ ఆ మేరకు వేతనాలు పెరగలేదు. ఇంగ్లీషు ఉత్పత్తిదారు నష్టపోవడమంటూ జరిగి 
aob దానికి కారణం భారతీయ ప్రత్యర్థి చర్య కాదు. ఇంగ్లీషు ఉత్పత్తిదారు ఉత్పత్తుల 
ధరలు పడిపోయినప్పటికీ ఇంగ్లీషువారి ఉద్యోగుల వేతనాలు అలాగే ఉండిపోవడమే అందుకు 
కారణం. భారతీయ ఉత్పత్తిదారుకు అదనంగా లాభం చేకూరడమంటూ జరిగి ఉంతే 
దానికి కారణం. ఇంగ్లీమ ప్రత్యర్థిని నష్టపరచడం కాదు. అతని ఉత్పత్తుల ధరలు పెరిగినప్పటికీ 
అతని ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లించకపోవడమే అందుకు కారణం. 


అందువల్ల, పతనమవుతున్న మారకం, వ్యవస్థితమైన వర్తక సంబంధాలను అంతర్జాతీయ 
వర్తకంలోకి ప్రవేశించిన వస్తువులను అస్తవ్యస్తం చేయదు. దీనికి ఆపాదించదగిన dS 
ఉంతే, ఆర్థిక ప్రోత్సావాకంలో దానికి అవకాశం ఉండటమె. అయితే దీనికొక (ప్రేరేపక 
శక్తిని సరఫరా చేనినంతవరకూ లేదా ప్రోత్సాహకాన్ని తీసేంత వరకూ సామాజిక సంపద 
పంపిణీలో మార్పులు తీనుకురావడం ద్వారా ఈ విధంగా చేయడమైంది. ధరలు పతనమవుతున్న 
ఇంగ్లాండు విషయంలో కష్టాలుపడ్డది యజమాని; ధరలు పెరుగుతున్న భారతదేశం విషయంలో 
'బాధలోపడ్డది వేతనాలు పొందే వ్యక్తి. ఈ రెండు సందర్భాల్లోనూ సమాజానికి సంబంధించినంత 
వరకూ అన్యాయం జరిగింది. కరెన్సీ సంస్కరణ చేపట్టడం, సులభతరమైంది. కరెన్సీ 
సంస్కరణ అవసరాన్ని ఇంగ్లాండులో గుర్తించడమైంది; కానీ భారతదేశంలో ఈ సంస్కరణ 
పట్ల చాలామంది విముఖులైనట్లు తోస్తుంది. కొంతమందికి రజత ప్రమాణానికి చెందిన 
స్థిరత్వం, శక్తిమంతమైన విజ్ఞాపన అయింది ఎందుకంటే భారతీయధరలు 1873 స్థాయి 
కంకె మించి పెరిగాయని సాక్ష్యం చూపడంలో వారు విఫలమయ్యారు. మరికొంతమందికి 
పడిపోతున్న మారకానికి చెందిన అదనపులాభాన్ని మారకాన్ని స్థిరీకరించడం ద్వారా 
సులభంగా వదులుకోలేని గొప్పవరంలా తోచింది. ఈ రెండు అభిప్రాయాల్లో ఉన్న అసత్యం 
స్పష్టమైందే. భారతదేశంలో ధరలు గణనీయంగా పెరిగాయి. ఒక వేళ అదనపు లాభం 


శ క క | 


పటం IV 
భారతదేశంలోనూ ఇంగ్లాండులోనూ ధరలు, వేతనాలు, 1873-93 
























































































































































450 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఉన్నప్పటికీ అది వేతనాలు పొందేవారికి నష్టమయింది. ఆ విధంగా ఇంగ్లీషు కరెన్సీ 
సంస్కరణ కంటె భారత కరెన్సీని సంస్కరించడం అత్యవసరమని భావించడమైంది. 
కేవలం మానసిక దృక్పథం నుంచి చూస్తే పెరుగుతున్న ధరలు, పడిపోతున్న ధరల మధ్య 
ఎన్సుకోడానికి చాలాఉంది. కానీ సంపద పంపిణీ మోద వాటి పనితీరును దృష్టిలో 
పెట్టుకొని చూస్తే విలువను మార్చే, సాపేక్షంగా పేదవాడయినవారి నుంచి సాపేక్షంగా. 
సంపన్నులయిన వారికి సంపదను బదిలీచేసే మధ్యస్థ సాధనంగా రూపొందే (ప్రమాణానికి 
సానుకూలంగా చెప్పడానికి చాలా తక్కువ ఉంటుంది. “విలువ స్థిరత్వం లేని ద్రవ్యం 
గొప్పు మోసం" అని YD (5601008) అన్నాడు. కచ్చితంగా, విలువ తరిగిన ద్రవ్యాన్ని 
గొప్పు మోనంగా పరిగణించవలసి ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు, పటిష్టమైన కరెన్సీకి 
దూరంగా ఉన్న భారతీయ వర్తక, పరిశ్రమల అభ్యుదయం, కరెన్సీ అనేది మృతకరెన్సీ 
అనే వాస్తవం వల్ల కొనసాగింది. మారకపు పతనం, స్థిరాదాయాలలో ఉన్న ఆధికభాగం 
భారత (ప్రజలకు నష్టం కలిగించింది. (ప్రభుత్వం, (ప్రభుత్వానికిచెందిన యూరోపియన్‌ 
అధికారులతో సమానంగా ఈ ప్రజలు కూడా రజత (ప్రమాణానికి చెందిన అస్థిరత వల్ల 
ఇబ్బందుల పాలయ్యారు. 


వెండి పతనం ఆ విధంగా ఉంది. కానీ దానివల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులూ. 
సామాజిక అన్యాయాలూ అది ఉత్పత్రిచేసిన దుష్పరిణామాలను క్రోడీకరించలేదు. పతనాన్ని 
అనుసరించి వచ్చిన హెచ్చు తగ్గులు పతనం కంటె మరింతగా కలవరపరిచాయి. (చూ. 
చార్జి 

రూపాయి మారకపు విలువలో పతనం కారణంగా ఏర్పడ్డ హెచ్చుతగ్గులు, భారత 
ప్రభుత్వ కలవరాన్ని మరింత తీవ్రతరం చేశాయి. గౌరవనీయులయిన శ్రీ బేరింగ్‌ (Bar- 
ing)" అభిప్రాయంలో 


'తులనాత్మకంగా పరిశీలిస్తే, రూపాయి విలువ అసౌకర్యం ఏర్పరిచేంత తక్కువగా 
ఉందనడం వాస్తవం కాదు. భారతీయ కోశ వ్యవస్థను ఏ విలువ రూపాయి కయినా 
సర్దుబాటు చేయడం బాగా కష్టమయితే కావచ్చు కానీ అది మాత్రం సాధ్యమవుతుంది 
రూపాయి విలువ అస్థిరంగా ఉండటమే ప్రభుత్వానికి వర్తకానికీ అసౌకర్యం కలిగిస్తూ 
ఉంది. భారతీయ కరెన్సీలో, భారత ప్రభుత్వ వార్షిక బాధ్యతలను కచ్చితంగా పేర్కొనడం 
అసాధ్యం. బంగారం, వెండీ 


రూపాయి - స్టెర్లింగ్‌ మారకంలో నెలవారీ హెచ్చుతగ్గులు 





7 Financial Statement, 1883-84, p.26 


























= 





! jl 
ME 
















































































APY PYE qon 90994 yog - oup 
A- o 


452 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - (ప్రసంగాలు, సంపుటం -6 





సాపేక్ష విలువలో ఏర్పడే వ్యత్యాసాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఈ 
బాధ్యతలను తాజాగా అంచనా వేయవలసి ఉంటుంది. ఒక్క సంవత్సరానికయినా 
శ్రమాదాయకమయిన అంచనా వేయడం కష్టమవుతుంది." 


అట్లాంటి హెచ్చుతగ్గుల కారణంగా బడ్జెట్‌ వాస్తవ మార్కెట్‌ రేటుగా ఉండే ఏ 
es నయినా రూపొందించడం జరగదు. ఉన్న పరిస్థితుల ననుసరించి, ఒక నిర్ణీత 
సంవత్సరంలోని సగటు మోద నిర్ణయించిన రేటు. బడ్జెట్‌ రేటు నుంచి ఎక్కువగా 
విభేదిస్తుంది. ఆర్థిక మంత్రి మాటల్లో చెప్పాలంకే ప్రభుత్వ విత్తవిధానాలనేవి "యదార్థ 
andom తయారయ్యాయి. స్టెర్లింగ్‌ చెల్లింపులకు సంబంధించి రూపాయి వ్యయంలో 
ఆకస్మికమైన, ముందుగా ఊహించని మార్పుల వల్ల వార్షిక బడ్జెట్‌ ఎంతగా అన్తవ్యన్తమవుతుందో 
తెలుసుకోడానికి 453 పుటలోని పట్టిక XXII కొంతవరకూ తోడ్చడవచ్చు. 

మారకంలో ఏర్పడే హెచ్చుతగ్గుల ఫలితంగా ప్రభుత్వ విత్తమే అట్లాంటి అనిశ్చిత 
పరిస్థితులకూ లోను కాగా ప్రయివేట్‌ వర్తకం కూడా ఇంచుమించు స్పెక్యులేషన్‌ విషయంగా 
రూపొందింది. మారకంలో dye) ఏర్పడటమనేది అంతర్జాతీయ వర్తకంలో సాధారణ 
విషయమే. అయితే ఈ హెచ్చుతగ్గులు వర్తక, పారిశ్రామిక రంగాల్లో అస్థిరత్వం ఏర్పరచకుండా 
ఉండాలంటే. ఆ హెచ్చుతగ్గులకు కొన్ని నిశ్చిత పరిమితులుండాలి. ఈ పరిమితులు 
నిశ్చయించదగిన వైనట్లయితే, వర్తకం. దాని అంచనాలో తగు రీతిలో నిశ్చయంగా ఉంటుంది. 
మారకంలో స్పెక్యులేషన్‌, వ్యవస్థిత స్వామ్యం నుంచి విభేదించే స్పష్టమైన విచలనాల 
పరిమితుల పరిధిలో పరిమితమవుతుంది మరో విధంగా చెప్పాలంశే, వరిమితులు అస్పష్టంగా 
ఉన్నప్పుడు, వర్తకానికి సంబంధించిన అంచనాలన్నీ తల్లకిందులవుతాయి. మారకంలో 
స్పెక్యులేషన్‌ అనేది న్యాయబద్ధమైన వర్తక స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రస్తుతం, రెండు 
'బేశాలూ ఒకేరకమైన విలువ ప్రమాణాన్ని రూపీందించికొన్నట్లయితే e రెండు దేశాల 
మధ్య మారకంలో హెచ్చుతగ్గులు పరిమితమవుతాయనేది స్పష్టమైన విషయం, అట్లాంటి 
సమిష్టి విలువ ప్రమాణం లేనిచోట, పరిమితులున్నప్పుడు అవి ఆచరణాత్మక 
ప్రయోజనాన్నందించడంలో అంత నిశ్చయాత్మకంగా ఉండవు. బంగారు. వెండి దేశాల 
మధ్య సమిష్టి విలువ (ప్రమాణం నాశనంకాగా, స్థిరమైన మారకపు సామ్యంలో ఏర్పడ్డ 
విభేదం, ఆ దేశాల మధ్య ఉన్న మారకపు హెచ్చుతగ్గుల మోద పరిమితులను తొలగిస్తుంది. 
ప్రమాణ కొలమానానికి చెందిన విలువలో ఏర్పడ్డ అట్లాంటి విచలనాల ఫలితంగా 'రషెస్‌ 
అండ్‌ DRT ద్వారా స్పెక్యులేషన్‌ ద్వారా ప్రగతి సాధించిన వర్తకం జ్వరగ్రస్తంగా 
(feverishly) (కియాకీలకమైంది." 

వర్తకం (ప్రగతి స్థిరత్వం మోద ఆధారపడుతుందనేది వాస్తవంగా దీన్ని నిరాకరించే 
వరకూ ప్రత్యక్ష సత్యం. 

+ Evid, Indan Currency Committee, 1898, G.6,299, 9808-10. 





5591 ‘een 1008170 uspu| eq jo Hodey 341 01 012 d ' | dd Ul PU Ovi 'uossuuuoo eis pue 01౦99 sup 1210698 PU ఆ4 ur uen 52100946 uus peuquoo , 

















= 3౯600 E ] Ex T page] 

misser : 609 i 255? i 16 - oser 

2581౯2 - 9955 i sey i 06 - 6291 

: 00౯95 env 1 ev 1 e- 
160081 serv i ss " a- 
గరా. ims i E i 2- 
Lr. sso i 1 i »- 

: Joc159i en i 52 i న 

అంజ? ~ En i s4 i n- 

: 5997 sel i s i m- 
E E i e i æ- 
zive» E i s i ie 

drove ~ 1962 i n n oe 

: EY vert i ve i s 

: 909 iere i eze i s 

sera : E i se [ u 

: ఉందాలి E i p i 94 - ster 

: veriesi 99101 | suco i sL- m 

చా E p s p s 

[5] [s 

pas pols tpe 9 mapas sup epom 

mogo cobor watoe yo, sees | $eompo sogge smon gone siog " 

కంగనా sos కలా గారిలా comit 'epusson. sys 09505 m aa కాలి? os (proc sw es esos soo 














Ix soe 


«eligi, popie ogy ధంధింణంల జ్ఞంధింధేది quon "ip గయ Mapas 


454 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు. నంప్పటం -6 





ప్రభుత్వం స్థిరంగా ఉండి, పరపతి సమకూరి, పరిస్థితులన్నీ సమంగా ఉన్నప్పుడు 
ఆరోగ్యకరమైన వ్యవస్థాపనకు సంబంధించి దీని ప్రాముఖ్యాన్ని అంచనా వేయడం కష్టం. 
అయితే ఆ స్థిరత్వానికి చెందిన గొప్ప అవరోధం ఏమంశే, అస్థిరత్వం ఆవరించుకొన్న 
ప్రాంతాల్లో స్థిరత్వం ఏర్పాటు చేయడానికి వ్యాపారస్తులు ప్రతిచోటా వివిధరకాల సాధనాలను 
ఉపయోగించడం. ప్రతిచోటా ఆసన్నమయిన మార్పుల గురించి వ్యాపారులను ముందుగానే 
హెచ్చరించే, వ్యాపార భారమితులు నెలకొన్నాయి. ఆ విధంగా వ్యాపారులు తమ వ్యవవారాలలో 
సకాలంలో మార్పులు తీసుకొనిరావడం ద్వారా ఆసన్నమయిన మార్పులను ఎదుర్కోవడానికి 
ముందుగానే సిద్ధం కాగలుగుతున్నారు. భీమావ్యాపారం మొత్తం, ఆర్థిక జీవనానికి స్థిరత్వం 
సమకూర్చడానికి ఉద్దేశించడమైంది. వస్తువులకూ వాటి వరిమాణాలకూ మధ్య వాస్తవానుపాతాన్ని 
నిర్ధారించగల ప్రామాణిక కొలమానాలను నిర్వహించే అవశ్యకత, క్రమబద్ధంగా ఏర్పాటయిన 
ప్రభుత్వాలన్నిటికీ ఏర్పడింది. (ప్రతి నాగరిక దేశమూ తన ప్రామాణిక కొలమానాలను 
నిర్వచించే శ్రర్ధాపూర్వకమైన కచ్చితత్వమూ అప్రామాణిక కొలమానాలు మార్పు చెందడంతో 
పరిరక్షించడానికి నిర్వహించే పెద్ద యంత్రాంగమూ కూడా తన సభ్యులు వ్యతిరేకంగా 
గానీ కార్పొరేట్‌ వోదాల్లో గానీ కుదుర్చుకొన్న ఒప్పందాలను సంతృప్తి పరచడం పట్ల 
వామి ఇవ్వడానికి సంక్షిప్త వ్యక్తీకరణకు సమకూర్చడానికి సంబంధించి ఒక ఆర్థిక సమాజం 
ఇచ్చే అధిక ప్రాముఖ్యానికి సాక్షీభూతాలుగా ఉంటాయి. 


సముదాయానికి చెందిన ప్రామాణిక కొలమానాలూ సముదాయ చర్యలు ఎంత 
ముఖ్యమైనప్పటికీ వీటన్నిటిలోకీ ఆ సముదాయ విలువ (ప్రమాణం అత్యంత ముఖ్యమైంది. 
" భార కొలమానాలూ (ప్రమాణ కొలమానాల ప్రమేయం నిర్గీత లావాదేవీల్లోనే ఉంటుంది. 
పౌండును, బుషెల్‌ను చేర్చి గజాన్ని మార్చినట్టయితే ఆ మార్చువల్ల ఏర్పడే చెడు వరిణామాల 
పరిధి తులనాత్మకంగా పరిమితమై ఉంటుంది. కానీ విలువ ప్రమేయం నర్వత్రా విస్తరిస్తుంది. 

“దనికొక ఒప్పందం (ontact) అంటూ లేదని" పీల్‌ * ప్రకటించాడు. “దీనివల్ల 
ప్రభావితం కాని ప్రభుత్వం లేదా ప్రయివేట్‌, జాతీయ, వ్యక్తిగత ఒప్పందం అంటూ 
ఉండదు. వాణిజ్య వ్యవస్థాపనం వర్తకపు లాబాలు, సమాజానికి చెందిన దేశీయ 
సంబంధాలన్నిటిలోనూ చేసిన ఏర్పాట్లు. కార్మిక వేతనాలు. గరిష్ట కనిష్ట మొత్తాలకు 
సంబంధించిన విత్తపరమైన లావాదేవీలు, జాతీయ రుణం, జాతీయ వ్యయానికి చెందిన 
ఏర్పాటు, అత్యల్ప డినామినేషన్‌కు చెందిన నాణేనికి జీవితావసరాల మోద గల ఆ దేశం 
అన్నీ కూడా" విలువ ప్రమాణంలో ఏర్పడే మార్పుల వల్ల (ప్రభావితమవుతాయి. ప్రతి 
'ఒప్పందమూ, అది చివరికి సరుకులకు సంబంధించిన ఒప్పందం అయినప్పటికీ, ప్రాధమికంగా 





+ Cs. Harris, An Essay upon money and coins [reprinted by J.R Mc Cullochin his volume cf 
Scarce Tracts on Monay. part I, chap. I par-21: part I, Chap Il pars 3, 11, 13, and20) 

7. CH his speech dated May 6, 1844, dalvered during the commons debates on the Bank 
Charter Act Hansard, Vol. XXXIV, p. 720 


రజత ప్రమాణం - దాని ఆస్థిరతవల్ల ఏర్పడిన దుష్పరిణామాలు, 455 





విలువకు సంబంధించిన ఒప్పందం కావడమే ఇందుకు కారణం. అందువల్ల బరువు 
పరిమాణం విషయాల్లో మాత్రమే ప్రామాణికతను నిర్వహించడం సరిపోదు. “సరుకుల్లో 
జకదానికీ సంబంధించిన ఒప్పందం, నిర్ణీత కొలమానానికి అనుగుణంగా ఉండవచ్చు కాస్‌ 
విలువల ప్రమాణంలో మార్పుల కారణంగా విలువలకు సంబంధించి ఆ ఒప్పందం 
నిష్ఫలం కావచ్చు. దాని విలువ ప్రమాణానికి చెందిన స్థిరత్వాన్ని పరిరక్షించే బాధ్యత, 
శ్రమబద్ధమైన సమాజానికి చెందిన ($8 (ప్రభుత్వం మాదా ఉంటుంది. అయితే సమాజం 
ఒప్పందం దిశలో ప్రగతి సాధిస్తున్న కొద్దీ దీని ప్రాముఖ్యం నిస్సందేహంగా పెరిగిపోతుంది. 
అప్పుడు, సమాజానికి చెందిన ఒప్పందపరమైన ప్రాతిపదిక పరిరక్షణ అనేది అమూల్యమైన 
విలువ ప్రమాణం పరిరక్షణకు సమానమవుతుంది. 

డెట్రైలలో అపమార్గం పట్టిన శాసన నిర్మాతలవల్ల పతనావస్థకు చేరుకొన్న సమిష్టి 
విలున ప్రమాణాన్ని పునరుద్ధరించే పనిని, మరింత నష్టం జరగకుండా ఉండటానికి 
ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ప్రారంభించాలని భావించడమైంది. ఇంతకు ముందు 
వివరించిన ఆ శాసనం వల్ల ఉద్భవించిన పర్యవసానాలు, పరిస్థితిని చక్కదిద్దకుండా 
వదలలేనంత తీవ్రమైనవి. మరింత నష్టం వాటిల్లక ముందే పునర్నిర్మాణ ప్రయత్నాలు 
ఫ్రొరంభించాలనే విషయం, వర్తక సంబంధాల ద్వారా అనుసంధానమైన ప్రపంచం, తన 
'ెన్సీ వ్యవస్థ లన్నిటినీ సమిష్టి ప్రమాణం మోద ఉండాలని పట్టుబట్టుతుందనే విషయాన్ని 
నీరూపీస్తుంది. 


na 


అధ్యాయం IV 
స్వర్ణప్రమాణ దిశగా 


స్థిరమైన ద్రవ్య వరిస్థితుల స్థాపన నవాబంగానే సాధారణ ప్రమాణ విలువ పునరుద్ధరణపై 
చాలావరకు ఆధారపడి ఉంటుంది. ఈ లక్ష్యం నులువైనదిగా అనిపించినా దానిని సాధించడం 
అంత సులభమైన విషయం కాదు. దీనిని ఆచరణలో పెట్టేందుకు ముందుగా రెండు 
మార్గాలు కనిపిస్తాయి. సాధారణ éd) కరెన్సీగా స్వీకరించడం అందులో మొదటి 
మార్గం. (ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నీ స్వర్ణ ప్రమాణాన్నే అమలుచేస్తున్నందువల్ల 
రజత ప్రమాణ దేశాలన్నీ స్వర్ణ ప్రమాణానికి అనుకూలంగా తమ రజత ప్రమాణాన్ని 
వదులుకోవాలి. ఇక రెండవ మార్గం ఏమిటంటే, స్వర్ణ రజత (ప్రమాణ దేశాలు తమ 
కరెన్సీలను అట్లాగే అట్టిపెట్టుకుని ఆ రెండు లోహాలను ఒక పాధారణ ప్రమాణ విలువను 
రూపొందించేందుకు వాటి మధ్య స్థిరమైన మారకపు నిష్పత్తిని ఏర్పాటు చేయడం. 


భారతీయ కరెన్సీ సంస్కరణకై సాగిన ఆందోళనకు సంబంధించిన చరిత్ర అంతా 
ఈ రెండు ఉద్యమాల చరిత్రే. అయితే, స్వర్ణ ప్రమాణాన్ని (ప్రవేశపెట్టేందుకు సాగిన 
ఉద్యమం ఇందులో మొదటిగా రంగాన్ని ఆక్రమించుకుంది. 1868 నాటి నోటిఫికేషన్‌ 
వైఫల్యం విధానవైఫల్యంగా పేర్కొనవచ్చు. అయితే భారతదేశంలో స్వర్ణ ప్రమాణం కోసం 
అరవైలలో ప్రారంభమైన ఉద్యమం దేశంనుంచి పూర్తిగా కనుమరుగుకాలేదు. ఈ ఉద్యమానికి 
ఇంకా జీవం ఉందన్న వాస్తవం నాలుగు సంవత్సరాల తరువాత, సర్‌ ఆర్‌. కెంపుల్‌ 
భారత ఆర్థిక మంత్రి అయిన పిమ్మట, 1872 మే 15 నాటి మెమోరాండం"లో దానిని 
పునరుద్ధరించడం ద్వారా ప్రదర్శితమైంది. స్వర్ణ ప్రమాణానికి సంబంధించి ఆయన ఒక 
ముఖ్యమైన అంశంలో తనకంటే ముందు స్వర్ణ ప్రమాణాన్ని కోరిన వారితో ఎభేదించాడు. 
అ భేదం ఏమిటంకే ఆయన ముందున్న వారంతా (బ్రిటిష్‌ సావరిన్‌నే భారతదేశంలో స్వర్ణ 
కరెన్సీ ప్రధాన యూనిట్‌గా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా. ఆయన ఆ స్థానాన్ని భారత 
న్వర్ణ నాణెం "మెవారొ కు ఇవ్వాలని అభిలషించారు. సావరిన్‌ రేటును నరిగ్గా నిర్భారించడమన్న 
సమస్య ఆయనకు ముందున్న వారిని అంతగా ఆందోళనకు గురిచేసినప్పుడు, వారు ఇదే 
పనిని అంతకు మునుపే ఎందుకు చేయలేదు అన్న అంశం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 
భారత టంకశాలలు చాలాకాలం క్రితం నుంచి "మొహరొ ను ముద్రిస్తున్నందువల్ల దానికి 
సరిగ్గా రేటు నిర్ధారించే ఏలుండడమే కాకుండా భారత దేశంలో స్వర్ణ కరెన్సీకి దానిని 
ప్రధాన యూనిట్‌గా చేసే అవకాశం కూడా ఉంది. అయినా వారా “పనిని చేయలేదూ 





* 1898 భారత కరెన్సీ కమిటి నివేదిక అనుబంధం 1, నెం. 12 గా ముద్రితమైంది. 


శ్వర్ణవ్రమాణ దిశగా 457 





eot దానికి కారణం వారు ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని ఆత్రుత పడటమే. 
సౌవరిన్‌ను కరెన్సీగా స్వీకరించాలనే వారి ఆలోచన, భారత దేశంలో స్వర్గకరెన్సీకి మద్దతు 
నివ్వడంతోపాటుగా, అప్పట్లో ప్రచారంలో ఉన్న అంతర్జాతీయంగా నాణేలకు సారూప్యత 
తీసుకురావాలన్న ఉద్యమాన్ని పెంపొందించడానికి ఉద్దేశపూర్వకంగా చేసినదే. ఈ సారూప్యత 
విషయంలో సావరిన్‌తో పోల్చి చూసినప్పుడు 'మొహరొ ఉపయుక్తత కొంచెం తక్కువగానే 
ఉంది, అయితే సర్‌ రిచర్డ్‌ యెంపుల్‌ రంగం మీదకు వచ్చేసరికి, ఏదో ఒక సార్వజనీన 
నాణాన్ని అంతర్జాతీయంగా స్వీకరించాలన్న భావన చాలా వేగంగా క్షీణించసాగింది. 
వీటన్నిటి ఫలితంగా లార్డ్‌ వాలిఫ్యాన్స్‌ అధ్యక్షత వహించిన "అంతర్జాతీయ నాణాలపై 
ఇంగ్లీష్‌ కమీషన్‌" తన నివేదికలో ఇంగ్లీషు సావరిన్‌ ప్రమాణంలో ఎటువంటి మార్చును 
తీసుకరాకూడదని ప్రకటించింది. ఇటువంటి విస్తృత సమస్యను పరిశీలనలోకి తీసుకోవాల్సిన 
చిక్కులివి లేకపోవడంతో సావరిన్‌ స్థానంలో మొహర్‌ను కరెన్సీ యూనిట్‌గా స్వీకరించాలని 
సర్‌, ఆర్‌, యెంపుల్‌ స్వేచ్చగా సిఫారను చేయగలిగాడు.” 


ఆయన oc రాశాడు. “పదిహేను, పది ఐదు రూపాయలను సూచించే బంగారు 
నాణాలు ఉన్నాయి. స్వర్ణ, రజత సాపేక్ష విలువకు సంబంధించి పెద్ద మొత్తాలను ఈ 
నాణేలు సరిగ్గా సూచింటేవిగానే కనిపిస్తున్నాయి... అందువల్ల... మొదటిచర్యగా. ఆ 
పరిమితమొత్తాలకు స్వర్గనాణాలను చట్టబద్ధమైన ద్రవ్యంగా ప్రకటించాలి; రూపాయితో 
ఈ బంగారు నాణాలు స్థిరమైన సంబంధం కలిగి ఉండడం కొనసాగాలి; కొంతకాలానికి 
అపరిమిత మొత్తాలకు రూపాయినే చట్టబద్దమైన ద్రవ్యంగా అనుమతించాల్సిన అవసరం 
కావచ్చు, అప్పుడు తాత్కాలికంగా అతి క్లిష్టతరమైన ద్వంద్వ (ప్రమాణాన్ని అనుసరించాల్సి 
వస్తుంది, ఈ ద్వంద్వ (ప్రమాణాల సంధికాలం ఎంత తక్కువ కాలం వీలైతే అంత 
తక్కువ కాలం ఉండాలి, రజతాన్ని నామమాత్రపు నాణాలుగా తగ్గించి కేవలం చిన్న 
మొత్తాలకు మాత్రమే దానిని చట్టబద్దమైన ద్రవ్యంగా చేయాలి; అంతిమంగా స్వర్గమే ఏకైక 
weed ప్రమాణంగా ఉండాలి". 


పది రూపాయిలకు 120 గ్రాముల ప్రామాణిక బంగారాన్ని eot» 110 గ్రాముల 
మేలిమి బంగారాన్ని నిష్పత్తిగా ఆయన ప్రతిపాదించాడు. ఈ నిష్పత్తి విషయంలో సర్‌ 





7 "అయినప్పటిక్‌: ఆయన ec అన్నారు “10 రూపాయిల 4 అణాల విలువను సావరిన్‌ను 
చట్టబద్దమైన ద్రవ్యంగా చేయడానికి నేను ఎభ్యంతర్‌ం చెప్పను, అయితే సావరిన్‌ వలువ కేవలం పదిరూపాయిల 
Kd Fo3o ఎక్కువగా మాత్రమే ఉంది. దీనివల్ల దానిని వెండిలోకి మార్చేటప్పుడు లెక్కకు ఇబ్బంది. 
wá భారతదేశంలో సావరిన్‌ను ద్రవ్యంగా వినియోగించే విషయంలో ఉన్న లోపం ఇదే. ఈ అభ్యంతరాన్ని 
KAL గుర్తించి ఆ లోపాన్ని తొలగించగలిగితే సావరిన్‌ను చట్టబద్ధ ద్రవ్యంగా చేయడానికి నేను పట్టుబబను. 
అయితే ప్రస్తుతమున్న రేటులోనే సావరిన్‌ను మన కోశాగారాలు తీసుకోవడాన్ని మనం అన్ని ప 
కొనసాగించాలి." 
+ ఇది 15:1 నిష్పత్తి, ఈ నిష్పత్తి బంగారాన్ని తక్కువగా విలువ కట్టింది. 





458 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 








చార్జెస్‌ ట్రావెల్సన్‌ *చూపిన తెగువను ఆయన చూపలేదు. స్వర్ణ కరెన్సీ పథకం విషయంలో 
అయనెంత స్థిరంగా ఉన్నాడూ wot స్వర్గానికి అనుకూలంగా ఈ నిష్పత్తిని మార్చేందుకు 
కూడా ఆయన సిద్ధమయ్యాడు. నిష్పత్తి నేమస్య గురించి ఆయన ఇలా పేర్కొన్నాడు. 
నిష్పత్తిని "భారత ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయించగలగాలి. స్వర్ణ కరెన్సీని స్వీకరించిన 
ప్రతి దేశం ఈ నిష్పత్తిని నిర్ణయించింది. నిస్సందేవాంగా ఇది క్రీపతరమైన, ముఖ్యమైన 
నమన్యే. అయితే అది పరిష్కరీంవజాలలేనిది కాదు. దీనిని తప్పనిసరిగా పరిష్కరించితీరాలి". 

Tg కరెన్సీ Suo చేసిన మొట్టమొదటి ప్రతిపాదన స్థూల స్వరూపం అది. వెండి 
విలువ పతనం ప్రారంభం కాకమునుపు ఈ ప్రతిపాదన చేయబడింది. అందువల్లే ఈ 
(ప్రతిపాదనలో వెండి విలువ తరుగుదలను నిరోధించే అంశాల Sot పాత విధానలోన 
అంగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలోని (ప్రధానమైన బలం అదే. కరెన్సీ 
మార్పుకు వ్యయం లేకుండా చేసుకోవాలని భావిస్తున్న సరైన సమయంలో ఈ ప్రతిపాదన 
చేయబడింది. ఈ వ్యయమే కరెన్సీ మార్పుకు సంబంధించి తరువాత కాలంలో వచ్చిన 
వలు పథకాలకు ప్రతిబంధకంగా మారి అవి విఫలమవడానికి mo అయింది. అంతే 
కాకుండా, ఈ మెమోరాండాన్ని ప్రభుత్వానికి సమర్పించిన సమయంలో, ముంచుకొస్తున్న 
Exp గురించి ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరికలు లేవనుకోవడానికి లేదు. ఎందుకం టై 
వెండిని ద్రవ్యంగా రద్దుచేసే ప్రభంజనం అంతకు రెండు సంవత్సరాల ముందే ప్రారంభమైంది.” 
కాని ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఎటువంటి చర్యతీనుకోలేదు. అందుకు గల కారణాల్‌మటో 
ఎవరికీ తెలియదు. 


స్వర్ణ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు భారతీయ మింట్‌మాస్టర్లలో కడుసమర్థుడైన కల్నల్‌ 
BAAS రెండవ పథకాన్ని రూపొందించాడు. పతనమౌతున్న మారకపు విలువకు ఆయన 
పథకం స్పష్టమైన విరుగుడు.' భారతీయ మారకాలు, వెండి! అనే కరపత్రంలోని మొదటివ్యానంలో 
ఆ పథకం వివరించబడింది. ఆయన మాటల్లో ఆ పథకం ఈ క్రింది విధంగా ఉంది. 








+ అధ్యాయం 1 చూడండి. 


స్మేర్లస్తైందకి' సూవందారు. ఇది చారిత్రకంగా అసత్యం. కాకపోతే ప్రతిపాదించేపుడిన చాలాకాలానికి ఇది 
పరిశీలనలోకి తీనకోబడిందనేది మాత్రం వాస్తవం; ప్రశ్న 8447. 

ESE యం Gio cut Mis iu xen exe) వెయాలయా 
SEE సాగిన ఉర్యమంలో ఆయన అంతకు మనువు పాలన పే అయితే d ఉర్యమం అంతర్జాతీయ 
aniré మద్ధతుగా జరిగింది. భారతదెశంలొ న్వరికరెన్సీ (DAS Sonn ప్రవేశపెట్టడానికి 
తీసుకొదలచిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలు తది 'అంాలపై ఆయన వ్యాఖ్యాలను చనీడండి, 
లండన్‌ 1868 


శ లండన్‌, ఎఫింగ్‌ హామ్‌ విల్సన్‌ 1876. 


స్వర్ణప్రమాణ దిశగా 459 





"6. ఇప్పటికే వచ్చిన తగ్గుదల కారణంగా భారత మారకపు ద్రవ్యాన్ని తిరిగి దాని 
సాధారణ స్థితికి పునరుద్ధరించడమన్న లక్ష్యాన్ని సాధించడం కొద్ది సంవత్సరాల క్రితం 
కంటే ఇప్పుడు మరింత కష్టమన్న విషయం త్రోసిపుచ్చలేనిది. అయినప్పటికీ, నిర్ణయించిన 
చర్యలు తీసుకున్నట్లయితే దేశీయ (భారత) చెల్లింపులకై కరెన్సీకి దాని పూర్వవిలువను 
ఎటువంటి దిగ్భ్రమ, గందరగోళం లేకుండా పునరుద్ధరించడానిక ఇంకా సమయం మించి 
పోలేదని విశ్వసించేందుకు తగిన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా 
తీసుకోవల్సిన చర్య ఏమిటంే, ప్రైవేటు అకౌంటులో వెండి నాణాలను ముద్రించడం 
నిలిపి వేయాలి. ఆదే సమయంలో వీదేశాలలో తయారైన వెండి నాణాల దిగుమతిని లేదా 
కనీసం వాటి చెలామణిని నిరుత్సావపరిచేందుకు, బంగారు నాణాలను ముద్రించేందుకై 
టంకశాలలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. 


7. ఇది ఏ విధంగా అమలు జరుగుతుందో నేను వివరిస్తాను. 
8. భారత సామ్రాజ్య అంతర్గత వాణిజ్యం విస్తరించింది. విస్తరిస్తోంది... 


9. కారణవేదైనప్పటికీ ఈ శతాబ్దారంభకాలం నాటినుంచి భారత అంతర్గత వాణిజ్యానికి 
నిరంతరంగా, అదనవు కరెన్సీ అవనరమవుతూనే ఉంది. గత ముప్పయి ఎనిమిది సంవత్సరాలలో 
సగటున సాలీనా ఐదు మిలియన్‌ స్టెర్లింగ్‌ పౌండ్ల విలువగల కరెన్సీ అదనంగా 
అవసరమవుతోంది. ఇదికాక, ఐదే కాలంలో బంగారు ఎగుమతుల Sob దిగుమతులు 
సగటున సాలీనా రెండున్నర మిలియన్‌ స్టెర్లింగ్‌ పౌండ్లు అధికంగా ఉంటున్నాయి. గత 
ఇరవై సవంత్సరాలలో ఇది నాలుగు మిలియన్ల wot; ఎక్కువగా ఉంది. 


10. ఇటువంటి పరిస్థితులలో, రూపాయిల సరఫరాను నిలిపి వేస్తే వస్తువుల కంకె 
రూపాయల విలువ పెరుగుతూ, బంగారుతో సమానమయ్యే వరకు, vob పదిహేను 
సంవత్సరాల (క్రితం ఉన్న పదిరూపాయిలకు ఒక సావరిన్‌ రేటుకు సమానమయ్యే వరకూ. 
"పెరుగుతూ పోవడం తప్పని సరి పరిణామంలా కనపడుతోంది. 


11, ఆ దశకు చేరుకున్న తరువాత, నాణాల కోసం బంగారాన్ని టంకశాలలకు 
Bido వ్యాపారవేత్తలకు ప్రయోజనకరమవుతుంది. మారకపు ద్రవ్యం విషయంలో మెరుగుదల 
కాశ ముందే, బంగారు నాణాలకు వచ్చే ప్రీమియం కారణంగా వారాపనిని చేస్తారుకూడా. 


12. ఈ పద్ధతి ద్వారా బంగారం క్రమంగా భారత దేశానికి తీసుకు రాబడుతుంది. 
ఇంతకు మునుపు చెప్పినట్లుగా చెలామణీలో ఉన్న ద్రవ్యానికి అదనంగా సాలీనా కనీసం 
బదు మిలియన్‌ స్టెర్లింగ్‌ పొండ్ల ద్రవ్యావనరాలకు సరిపడా బంగారం భారత దేశంలోకి 
వస్తుంది. వెండి నాణాలు మరింక (కరెన్సీలోకి) అనుమతించబడవు. అవి అక్కడ 
పోగుబడిపోతాయి. 


460 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





13. “అందువల్ల నా ప్రతిపాదన ఎమిటంశే, ప్రైవేటు వ్యక్తుల తరపున వెండి 
నాణెలను ముద్రించడం, వెండిపై అడ్వాన్సులు అవ్వడాన్ని ముందుగా తగిన నోటీసు 
ఇచ్చిన 'తరువాత నిలిపి వెయాలి, వెండిని తీనుకొని దానిని నాణాలుగా చేయడం ప్రభుత్వానికి 
తప్పని 56 చేస్తున్న 1870 నాటి 20వ చట్టంలోని భాగాన్ని రద్దు చేయాలి; రజత కరెన్సీ 
ఉపయోగం ఉందని ప్రభుత్వం ఎప్పుడు భావించితే అప్పుడు దానిని ప్రవేశ Dh 
అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోనే అట్టి పెట్టుకోవాలి. బౌన్సు ప్రామాణిక బంగారాన్ని, 
38 రూపాయిల 14 అణాల మింట్‌ రేటు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేసి దానిని 
సావరిన్‌, అర్థసావరిన్‌ (38 రూపాయిల 15 అణాలను సూచించేటట్లు) నాణాలుగా లేదా 
పది లేదా ఐదు రూపాయిల విలువగల నాణాలుగా ముద్రించి Pa డిమాండబుల్‌ 
(అడిగితే ఇచ్చే) ద్రవ్యంగా కాకుండా చట్టబద్ధమైన ద్రవ్యంగా ప్రకటించాలి. ప్రస్తుత 
వెండినాణాలను ఇంతకు మునుపు లాగానే చట్టబద్ధమైన ద్రవ్యంగా కొనసాగించాలి. 


స్మిత్‌ పథకం నివేదింపబడేనాటికి వెండి విలువ పతనమై ఆ పథకానికి చెప్పుకోతగిన 
మద్ధతు రాసాగింది. స్మిత్‌ పథకానికి వాణిజ్య వర్గాల మద్దతు ఉందన్న విషయం బెంగాల్‌ 
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 1876 జూలై 15 నాటి తీర్మానంలో ప్రన్ఫుటమైంది. ఆ తీర్మానం 
ఇలా అభ్యర్థించింది.” నాణాల కోసం సమర్పించిన వెండినంతటినీ భారత టంకశాలలు 


సెరింగ్‌ల చొప్పున పెరగడం నిన్సందేహంగా భవిష్యత్తు పై చీకటి ఛాయలు 'ప్రనరింవచేస్తోంది. 
ఏ కోణం నుంచి చూసినా ఇది చాలా తీవ్రమైన ప్రమాదమని పేర్కొనవచ్చు. అయితే అది 





1873లో రూపాయ YEA మారకపు విలువ 1ష 9949. m ఉంది ab బంగారంపై నిస్సందేహంగా 
Aabot కలిగించి ఉండేది. అయితే రూపాయి నాణాల ముద్రణను sosdat d. Deom 
eiae ఈ ప్రీమియం మటుమాయమైంది F 


స్వర్ణవ్రమాణ దిశగా 461 





ఇంత వరకు భారత ఆర్థిక వనరులకు ముప్పుగా పరిణమించలేదు. ప్రస్తుత సంవత్సరంలో 
ముప్పుగా ఉన్న ఈ చెల్లిపులకంయే ఎక్కువగా యుద్ధం, కరువు, కాటకాలు నష్టాలను 
తెచ్చిపెట్టాయి. అయితే “అటువంటి వైపరీత్యాలు గడిచ్‌ పోయాయి. వాటి వల్ల వచ్చిన 
నష్టం పరిమితమైంది. అటువంటి నష్టాలు కలిగినప్పుడు తగిన సహాయం చేయడం వల్ల 
అర్థిక పరిస్థితి చక్కబడి స్థిరపడింది. ప్రస్తుతం అందోళన కలిగిస్తున్న కారణం అటువంటిది 
కాదు, దాన్‌ తక్షణ ప్రభావాలు చాలా తీవ్రమైనవి... ప్రస్తుత నమన్యకు మరింత ప్రాధాన్యతను 
జోడిస్తున్న అంశం ఏమిటంకే సమస్యకు అంతం కానరావడం లేదు. భవిష్యత్తు అనిన్బితంగా. 
ఉంది." 

ఇటువంటి పరిస్థితులలో ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి ఇతరులను కాకపోయినా 
కనీసం తనను తాను రక్తించుకోవడానకైనా ప్రభుత్వం ఏదో ఒక రకమైన చర్య చేపడుతుందని 
ఆశించడం సహజం. తక్షణ చర్యలను ప్రభుత్వం చేపట్టలేదు సరికదా ఎటువంటి Sum 
తీసుకొనక పోవడమే కాకుండా, తాను చేసిన తీర్మానంపై చర్యలు తీసుకోవల్సిందిగా 
బెంగాల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వత్తిడి తెచ్చినప్పుడు అనాసక్తితో ఉండే (ప్రేక్షకుడి 
మాదిరిగా ప్రభుత్వం ఆశ్చర్యకరమైన స్థాయిలో పండితపరమైన మందకొడితనాన్ని ప్రదర్శిచింది. 
బంగారు నాణాలను ముద్రించడానికి భారతీయ టంకశాలలను ప్రారంభించాలని బెంగాల్‌ 
ఛాంబర్‌ సూచించలేదు. ఆమేరకు నిస్సందేహంగా అది లోపభూయిష్టమైనదే. ఈ లోపాన్ని 
గుర్తించడంలో మాత్రం ప్రభుత్వం తగినంత వేగాన్ని ప్రదర్శించింది. ఉచితంగా బంగారు 
నాణాలను ముద్రించమన ప్రతిపాదించి ఉండాల్సిందని ఛాంబర్‌కు ప్రభుత్వం నూటిగా 
స్పష్టం చేసింది. 

"అటువంటి సిఫారసు చేసిఉండి ఉన్నట్టయితే వాస్తవంగా ఆమోదించిన తీర్మానంలో 
ప్రాణాంతకంగా కనిపిస్తున్న ఆభ్యంతరాలకు... చట్టబద్ధమైన ద్రవ్యంగా మార్చేందుకు ఒక 
లోవాన్ని నాణాలుగా ఉచితంగా ముద్రించే టంకశాలలను తాత్కాలికంగా మూసివేయాలని 
పేర్కొని అదే సమయంలో చట్టబద్దమైన ద్రవ్యంగా మార్చేందుకు మరొక లోవాన్ని ఉచితంగా. 
నాణాలుగా ముద్రించేందుకు టంకశాలలను తెరవాలని సిఫారసు చేసి ఉన్నట్లయితే.. 
అవకాశం ఉండి ఉండేది కాదు." 


మరటువంటప్పుడు అటువంటి సిఫారనును కలిగి ఉన్న కల్నల్‌ స్మిత్‌ ప్రతిపాదనను 
ప్రభుత్వం అమలు చేసిందా? అంటే అదీ లేదు! తనకెటువంటి అభ్యంతరాలు కనిపించని 
నివారణోపాయాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? కారణమేమిటం'కే, ద్రవ్యపరమైన 
గందరగోళాలకి వేరే కారణాలున్నాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. విలువైన లోవోల 
సమతుల్యతలో గందరగోళం రావడానికి ప్రభుత్వం దృష్టిలో కారణాలు అనేకంగాను. 





d. 93 


462 TÉ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -0 





వివిధమైనవిగాను' ఉన్నాయి. 1. బంగారం విలువ మార్చు చెందకుండా ఉంది, వెండి 
విలువ పడిపోయింది. 2. వెండి విలువ మార్పు చెందకుండా ఉండగా బంగారం విలువ 
పెరిగింది, 3. బంగారం విలువ పెరిగింది. వెండి విలున పడిపోయింది. 4. రెండు 
లోవోల విలువ పెరిగింది అయితే వెండి విలువకంకే బంగారం విలువ ఎక్కువగా. 
పెరిగింది. తార్కికతకంకే. పండితపరంగా కనిపిస్తున్న ఇటువంటి. అవకాశాల మధ్య 
కరెన్సీ సంస్కరణవాదులను ప్రభుత్వం ఈ విధంగా హెచ్చరించింది. 


“బంగారం విలువ పెరుగుదలే గందరగోళానికి కారణమని తేలితే అప్పుడు నూచించే 
నివారణల స్వభావం వెండి విలువ పతనమైనప్పుడు సూచించే వాటికి భిన్నంగా ఉండి 
తీరుతుంది” 


ఈ అవకాశాలలోంచి, "1872 మార్చి నుంచి బంగారం విలువ DONS" 
అందువల్ల ఏ సంన్కరణనైనా స్వర్ణ ప్రమాణదేశాలే చేపట్టాల్సి ఉంటుందని రుజువు 
చేయదలచుకున్నట్లు కనపడుతోంది. అప్పటి పరిస్థితులలో, ఉపేశమనం కలిగించగల ఏదో 
ఒక విధమైన ద్రవ్య సంస్కరణను వడావుడిగా చేపట్టాల్సిన అపవాదును ఎదుర్కోకుండానే. 
భారత ప్రభుత్వం ఇబ్బంది పడిఉండి ఉండేది. ద్రవ్య సంస్కరణవంటి అత్యంత కీలకమైన 
నమన్య విషయంలో, సంక్షోభం వల్ల తలఎత్తే తప్పనిసరి పరిస్థితులు రాజ్యమేలకుండా 
చూడాలనుకోవడం మూర్గత్వమో, మొండితనమో అవ్వాల్సిన పనిలేదు. అలా వ్యవవారించడం 
జాగ్రత్త అనిపించుకుంటుంది. వేచి ఉండి పరిశీలించాలన్న తన నిర్ణయాన్ని, 1876 
అక్టోబర్‌ 13 న సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు పంపిన తంతిలో ప్రభుత్వం నృష్టం చేసింది. ఆ 
తంతిని చదివిన వారెవరైనా దానిని అభినందించకుండా ఉండలేరు. అయిత ప్రభుత్వానికి 
గల ఈ ధోరణి వెనుక గల కారణం గురించి మాత్రం ఆలాగట్టిగా అభినందించి చెప్పే 
అవకాశంలేదు. బంగారం విలువ పెరిగిందని, కాని వెండి విలువ తగ్గలేదని చెప్పగలగడం 
సాధ్యమా కాదా అన్న విషయాన్ని తార్కికవాది నిర్ణయానికి వదలివేయవచ్చు. అయితే 
పెరిగింది బంగారం 2c కాబట్టి తన ద్రవ్య వ్యవీస్థను సంస్కరించుకోవడానికి రజత 
(ప్రమాణ దేశం తిరస్కరించడం మాత్రం నిస్సందేహంగా తప్పుడు ఎత్తుగడే అవుతుంది. 
తానున్న పరిస్థితిని బట్టి వ్యవహరించడం అనేది బవుశా సైనిక వ్యవహారాలలో ఉంటే 
ఉండి ఉండవచ్చు, కానీ ద్రవ్య విషయాలలో అటువంటిది ఉండదు. దానికి కారణమేమంశు 
మొదటి దాని విషయంలో బలం అనేది కొన్ని సార్లు అవతలి వారి బలహీనతలపై 





+ వెండి విలువ తరుగుదలకు సంబంధించి 1876 సెప్టెంబర్‌ 2 తేదీనాటి ప్రభుత్వ తీర్మానం 
"పేరా 6, 1893 నాటి కామన్స్‌ వత్రం 449 చూడండి. 

+ 1893 నాటి కామన్స్‌ పత్రం, 449 

+ వైన పేర్కొన్న పతమే D. 16 


క్వర్ణత్రమాణ దిశగా 463 


ఆధారపడి ఉంటుంది. ఆయితే (ద్రవ్య విషయాలలో ఒకరి బలహీనత అందరి బలహీనత 
అవుతుంది. అందువల్ల, ఈ విషయంలో తాను నిర్వర్తించవల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా 
వదలి వేసి ప్రభుత్వం తప్పుచేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రొఫెసర్‌ నికల్సన్‌* 
మాటల్లో "తాను నిద్రిస్తున్న ఓడ గదిలో ఎటువంటి చిల్లులేదు కాబట్టి ఓడ మునగ 
శాలదని భావించడం ఎంత తప్పో ఇది కూడా eod తప్పు". 





ఈ నిష్టియాధోరణి అవివేకమైనది అన్న విషయాన్ని భారత ప్రభుత్వం వెంటనే 
గ్రహించింది. రెండు సంవత్సరాలకే, 1876 లో తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః 
పరిశీలించేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధమైంది. 1878 నవంబర్‌ 9న పరిపిన Soas" 
ట్రీభుత్వం అలా పేర్కొంది. 


5. ఇన్ని సమస్యలతో కూడుకొన్న ఈ అంశానికి త్వరితగతిన ఎటుంటి పరిష్కారం 
థేయకూడదు. ఇందులో ఉన్న తీవ్రనమన్యకు అంతిమ పరిష్కారం చేసే ముందు మరికొంత 
Mot తీసుకోవడం బహుశా వివేకవంతమైన చర్య అవుతుంది. అదే ఈ నమన్య పరిష్కారానికి 
వ్రీహీజమైన మార్గం అవుతుంది. 1877లో వెండి విలువలో వచ్చిన మెరుగుదల ఆచరణలో. 
ఈ విధానానికి అనుకూలంగా ఉంది, కొత్తగా మరోసారి వచ్చిన పతనంవల్ల రూపాయి తన 
లిలువను కోల్పోయి 1876 జూలై నాటి విలువ కంచె తక్కువ స్థాయికీ చేరుకోవడంతో 
ట్రీస్తుతం అమలులో ఉన్న మనద్రవ్య చట్టంలోని ప్రమాదంమనకు ఇప్పుడు తెలిసివచ్చింది. 
కొనివల్ల దేశీయ చెల్లింపులమోద పడే ప్రభావాలపై మరోసారి దృష్టి కేంద్రీకరించేటటు 
చేసింది. 

D 


21. వెండివిలువకు సంబంధించి గతకొద్ది సంవత్సరాలుగా నెలకొన్న అనిశ్చితస్థితి, 
శని పర్యవసానంగా (ద్రవ్యమారకంలో వచ్చిన గందరగోళాలు..... ప్రభుత్వానికి నిరంతరం 
అర్థిక అబ్బందిని కలుగచేస్తున్నాయి... అయితే ఈ గందరగోళాలు దేశ వాణిజ్య లావాదేవీలలో 
లీదా వాణిజ్య పరమైనా లేదా ఇతర ప్రయోజనాల Suo భారత దేశంలో పెట్టే విదేశీ 

లపై ఇదే విధమైన ఫలితాలను చూపాయా? అని సందేహించడం సాధ్యం కారు. 
ఈ గందరగోళాల ప్రభావం వీటిపై తీవ్రంగానే ఉండి తీరుతుంది. 

23, ప్రస్తుతమున్న ద్రవ్యచట్టాన్ని అమలు చేయడంలో ప్రస్తుతమున్న సమస్యలు, 

కాబోయే ప్రమాదాలకు సంబంధించి అది నిజమైన (ప్రకటన అని, అది ఏ విధంగానూ 
తి ప్రకటన కాదని మేము గట్టిగా భావిస్తున్నాం. దీనికి, తీవ్ర అభ్యంతరాలకు తావివ్వని, 
లెదా అచరణనే నిరోధించే అంతటి ప్రమాదాలను ఎదుర్కోననవసరంలేని ఆచరణీయమైన 

ఆ మనీ అండ్‌ మానిటరీ ప్రాబ్లమ్స్‌ 1895, పే. 90 

$ 1886 నాటి పిపిసి, 4868 పే. 18. 





464 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





నివారణనేదైనా రూపొందించుకోగలమా లేదా ఆనే అంశాన్ని మేమింకా పరిశీలించాల్సి 
ఉంది. భారత కరెన్సీకి సంబంధించిన వ్యవహారంలో మాపై అధిక బాధ్యత ఉందని మేము 
పూర్తిగా భావిస్తున్నాం. అయితే, ఏమో చేయకుండా ఉండే బాధ్యత ఎందుకూ కొరగానిది 
అని మేము భావిస్తున్నాం. చట్టాన్ని యథాతథంగా వదలివేసినా లేక దానిని మార్చినా 
దాని ఫలితం మాత్రం మా చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. మేము ఈ తీవ్ర సమన్యను 
తప్పించుకోవాలని చూసినా తప్పించుకోలేం. 

24. ప్రభుత్వ ప్రత్యక్ష చర్య ద్వారా రజత కరెన్సీ స్తానంలో స్వర్ణాన్ని ప్రవేశపెట్టడం, 
స్వర్ణ ప్రమాణాన్ని అనుసరించడం ద్వారా ద్రవ్య మారకానికి స్థిరత్వం తీసుకురావడం 
అనాచరణీయమని గత అక్ట్‌బర్‌లో పంపిన తంతిలో మేము భావీంచాం. అందువల్ల ఈ 
పథకం గురించి ఆ తరువాత ఆలోచించ లేదు. దానిమాదకు దృష్టి పోలేదు. రూహేయి 
భారం పెరగడం గురించి కూడా ఆ తంతిలో గుర్తించడం జరిగింది. ఇదికూడా శ్రద్ధచూపాల్సిన 
అంశం కాదు. ఇది భవిష్యత్తుకు ఎటువంటి భద్రతా ఇవ్వదు. అంతేకాకుండా ఇది 
సాధించాల్సిన లక్ష్యాన్ని సాధించకుండానే అధిక భారం మోపుతుంది. జక పోతే మిగిలింది, 
వెండి నాణాలను పరిమితం చేయాలంటూ మొదట చేసిన సులభమైన (ప్రతిపాదన. దీనిని 
1876 లో భారత ప్రభుత్వం తిరస్కరించింది. అయినప్పటికీ ఇప్పుడది మరింత bor 
పరిశీలించదగ్గదిగా కనిపిస్తోంది. 

25. ఈ సూచనలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి ఏమిటంశే నాణాల ముద్రణకు 
వెండిని టంకశాలకు తిసుకువెళ్ళందుకు ప్రజలకు గల ఉచిత హక్కును ఉపసంహరించి, 
దానిని మొత్తంగా భవిష్యత్తులో రద్దు చేయడం లెదా ఆ ఉపనంహరణను కొంత కాలానికి 
పరిమితం చేయడం. 


26. రూపాయి మారకపు విలువను స్థిరపరిచి, స్వర్ణ చెల్లింపు ద్వారా నాణాలు 
పొందే శక్తిని భవిష్యత్తులో ఏదో ఒక పద్ధతిలో నియంత్రించేందుకు, 'సాణాలు రూపొందించిన 
లోహాల విలువలో వచ్చే ఎగుడుదిగుడులకు సంబంధం లేకుండా PNS రూపాయికి 
మధ్య సంబంధాన్ని స్థిరపరచడానికి రూపొందించే ఐటువంటి ఏ పథకరిలోనైనా అది ఒక 
అవసర భాగంగానే ఉంటుంది. 

27. అంతేకాని, ఒక నిర్జుష్టవిలువను రెండు షిల్లింగుల... లేదా అంతకంచే ఎక్కువలేక 
తక్కువ నిష్పత్తికి విలువను నిర్ణయించడం అనేది అటువంటి పథకంలో ఒక అవసర 
భాగం కాదు. అవసరమైనరల్లా ఏమిటం'ే, రేటును ఒకసారినిర్ణయిస్తే అది భవిష్యత్తులో 
కూడా మారకుండా ఉండాలి. 


33. బహుశా అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంగే... పరిమితమైన బంగారు నాణాలు 


వ్వర్శవ్రమాణ దిశగా 465 





లేదా చట్టబద్దమైన బంగారు నాణాలనేవీ మొత్తంగా లేకుండా చేసి మన కరెన్సీలో వెండి 
నాణాలనే ప్రధానమైన అంశంగా చేసుకుని అమలు చేయగలగడం ఆచరణీయమా కాదా 
అనేదే. భారత ప్రభుత్వం 1876లో పంపిన తంతిలో, అటువంటి వ్యవస్థ నిర్వహణా 
సాధ్యతపై ప్రతికూలమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. .. ఈ అంశాన్ని పూర్తిగా పునః 
పరిశీలించిన పిమ్మట ఇప్పుడు మేం దానికి భిన్నమైన అభిప్రాయానికి వచ్చాం. అటువంటి 
వ్యవస్థ పూర్తిగా ఆచరణీయమైనదేనని, అది ఎటువంటి వస్తుపరమైన నమన్యకు దారితీయదని 
మేము అనుకుంటున్నాం. నిజానికి అటువంటి పరిస్థితులు Som అమలులో ఉన్న 
బేశమంటూ ఏదీ లేదు. మార్చుకోవడానికి వీలులేని కాగితపు కరెన్సీ అమలులో ఉన్న చోట, 
అదనపు నోట్లు జారీ చేయనంత కాలం, వాస్తవ మూల్యంతో సంబంధం లేకుండా అది 
లోహపు కరెన్సీ చేయగల పనిని, స్థానిక మారకపు విలువ నిర్వహణను సంతృప్తికరంగా 
నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాగితవు కరెన్సీని అమలు చేసిన దేశాలు, 
అమలు చేస్తున్న దేశాలే ఇందుకు సాక్ష్యం. 


37. రెండు షిల్లింగుల నామ మాత్రపు విలువ చొప్పున, స్వర్ణ ప్రమాణంతో, 
పాక్షికంగా బంగారు నాణాలతో రూపాయిని, దానికున్న ప్రస్తుత విలువ, భారంతోనే 
చెలామణిలో ఉంచడం వల్ల ఎటువంటి తీవ్రమైన ఇబ్బంది ఉండకపోవచ్చునని, ఇందులో 
దొంగనాణాల సమన్యకాని అంతర్గత విలువ తగ్గుదల అనే అప్రతిష్టాని ఉండదని 
[EBE షల్లింగ్‌ (ఫ్రెంచ్‌ దేశపు ఐదు Pobo నాణం వంటి వాటిని బట్టి] తెలుస్తోంది. 


46. ఈ విధంగా మేము, మొత్తంగా సమాజానికి ప్రస్తుతం జరుగుతున్న హాని 
జరగకుండా, భవిష్యత్తు సమస్యల ప్రమాదం లేకుండా భారత దేశపు ప్రస్తుత రజత 
W) కొనసాగిస్తూనే స్వర్ణ ప్రమాణాన్ని అనుసరించడం ఆచరణియమేనన్న సాధారణ 
నిర్ణయానికొచ్చాం. తద్వారా. ప్రస్తుత వ్యవస్థ కొనసాగినంత కాలం ముంచుకురాగల తీవ్రమైన, 
వాస్తవమైన ప్రమాదాలనుంచి భవిష్యత్తులో పూర్తి రక్షణను మేము పొందగలమని భావిస్తున్నాం. 
అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆటువంటి మార్పును తీసుకురావలసిందిగా (బ్రిటిష్‌ 
ప్రభుత్వానికి మేం సిఫారసు చేయాలని అభిలషిస్తున్నాం. అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన 
చర్యల గురించి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించదలచుకున్నాం. 


50. భారతదేశంపై న్వర్ణ కరెన్సీని రుద్దడం కాని లేదా రజత కరెన్సీని బదలాయించడం 
కాని మా చర్యల లక్ష్యంకాదని. స్వర్ణ (ప్రమాణాన్ని నిలకడగా అనుసరించడం ద్వారా 
వీలయినంత మేరకు అటువంటి ఫలితాన్ని నిరోధించడం లేదు. ఆ దిశగా సాగే ధోరణిని 


466 TES బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -8 





అరికట్టడం మా చర్యల లక్ష్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్లనే మేమొక 
నిర్ణయానికొచ్చాం. భారత దేశంలో స్వర్ణ నాణాలను ప్రవేశ సె్టేందుకు మేము కొన్ని 
సదుపాయాలను కలిగిస్తాం. అయితే మేం వాటిని సాధారణ చట్టబద్ధమైన ద్రవ్యంగా 
'ప్రకటించం. ఆదే సమయంలో, రాశపై పరిమితులు లేకుండా, బంగారానీకి సంబంధించినంత 
వరకు రజత ప్రవేశానికి అనుకూలత, ఆధిక్యత లేకుండా ఉండి ఉండే విధంగా వండినాణాల 
ముద్రణకు వీలు కల్పిస్తాం. 

51. ఈ లక్ష్యాలను ఈ క్రింది మార్గంలో సాధించాలని మేము |ప్రతిపాదిన్తున్నాం - 
ముందుగా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిమాండ్ల చెల్లింపులోనైనా బ్రిటిష్‌ లేదా బ్రిటిష్‌ 
ఇండియా బంగారు నాణాలను పొందే అధికారాన్ని మేం తీనుకుంటాం. పౌండు Oo 
సంబంధించి శాశ్వతంగా రెండు షిల్లింగుల చొప్పున రూపాయి విలువను స్థిర పరిచేందుకు 
తగినంత వీలుకలిగే వరకూ, మారకం విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయించే 
రేట్లప్రకారం ఈ బంగారు నాణాలను పొందే అధికారం తీసుకుంటాం. అదే సమయంలో, 
వెండి నాణాలపై విధించే పన్నును కూడా పెంచుతాం. వెండిని దిగుమతి చేసుకునేవారికి, 
“పైన చెప్పిన బంగారు నాణాలతో సమానమైన విలువను రూపాయి కలిగి ఉండే విధంగా 
రూపాయి విలువ పెరిగేటట్లు చేసేటట్లుగా ఈ పన్నురేటును పెంచుతాం. ఆ విధంగా, దేశ 
అవసరాలకు అనుగుణంగా నిర్ణీత బంగారం రేటుకు నాణాల ముద్రణకై వెండిని అనుమతించే 
స్వయంచలిత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అదే సమయంలో. అనుకూలంగా లేదా 
లాభదాయకంగా ఉన్నంత వరకు బంగారు నాణాల ప్రవేశం, వినియోగానికి కొంత మేరకు 
పరిమితమైన పరిధిని కల్పించాలి". అదీ ప్రభుత్వం రూపొందించినటువంటి పథకం. స్మిత్‌ 
పథకం సులభతరం, లాభకరం, భద్రతాయుతమైనదే అయినప్పటికీ దానిని ఇది ఎందుకు 
తిరస్కరించింది ect ప్రపంచంలో క్షిణిస్తున్న బంగారు నిల్వలలో వాటాను భారతదేశం 
డిమాండ్‌ చేయాలనే ఆలోచనను అది కలిగిస్తోంది wan అప్పటికున్న పరిస్థితులలో 
అది ప్రాణాంతకమైన లోపమే. "పంగారం కోసం జరిగే పెనుగులాట" కు ఏ విధంగానైనా 
భారతదేశాన్ని దూరంగా ఉంచాలని అధికారంలో ఉన్నవారు అప్పటికే నిర్ణయించారు. 
ప్రభుత్వం ప్రతిపాదించిన తేలికపాటి, నిర్వీర్య స్వర్ణ ప్రమాణానికి కూడా విజయం పొందే 
అవకాశాలు లేకుండా పోయాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి నివేదించడానికి సెక్రటరీ 
అఫ్‌ స్టేట్‌, ఛాన్సలర్‌ ఆఫ్‌ ది ఎక్స్‌చెకర్‌ సంయుక్తంగా నియమించిన కమిటీ" చేతుల్లో 
కూడా ఈ దుర్భలయత్నానికి అంత సముచితమైన ఆదరం లభించలేదు. “తాము 
ప్రతిపాదనలను బ్రిటిష్‌ ప్రభుత్వ ఆమోదానికి సిఫారసు చేయలేమని ఆ కమిటి సభ్యులు 
పకాభిప్రాయానికి వచ్చారు.” ఆ ప్రతిపాదనలను తిరస్కరించడానికి దారితీసిన కారణాలను 





* లూయిన్‌ మాల్టీట్‌ ఎడ్వర్డ్‌ స్టాన్‌ హోప్‌, టిఎల్‌. సెక్కొమె. ఆర్‌. ల. వెల్చే. టె హన. PEE 
ఆర్‌ గిప్పెన్‌, a. బాల్ఫోర్‌లతో ఈ కమీటీ ఏర్పాటు చేయబడినది 
+ కమిటీ నివేదిక కోసం 1886 నాటి కామన్స్‌ పత్రం సి. 4868 1. 26 చూడండి 


వ్యర్ణప్రమాణ దిశగా 467 





తెలుసుకొనేందుకు అనుమతించలేదు. e కమిటి నివేదికను బహిరంగ పరచినప్పటికీ 
కమిటీ చర్చలకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రం ఎన్నడూ వెలుగు చూడలేదు. 
నిజానికి, వాటిని పరిశీలించేందుకు అనుమతించడం పై అధికారులు గట్టి పట్టుదలతో 
మొండిగా తిరస్కరిస్తూ వచ్చారు. దాదాపు m గడిచిన తరువాత కూడా 
వాటిని అంత రవాస్యమైనివిగా ఎందుకు భావించారో ఊవాంచడం కూడా కష్టంగా ఉంది. 
అయితే, ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న సర్‌ రాబర్జ్‌గిఫెన్‌ 1898 - భారత by కమిటి! 
ముందు సాక్ష్యమిన్తూ ఈ అత్యంత రహస్య పత్రంలోని విషయాలను మనం తెలుసుకునేలా 
బయటపెట్టారు. భారత కరెన్సీని "నిర్వహణా కరెన్సీ" గా చేసేందుకు ఆ ప్రతిపాదనలు 
ఉద్ధేశించబడినాయి అని కమిటీ భావించడం వల్లనే అది ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 
నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. ఆ కమిటీ తన న అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నమయంలో 
అటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా నేడున్న దురభిప్రాయం ఏకగ్రీవంగా ఉండేది. కరెన్సీపై 
సుప్రసిద్ధ రచయితలుగా ఉన్నవారంతా కృత్రిమ నియంత్రణా వ్యవస్థకు బద్ధ వ్యతిరేకులే. 
సహజసిద్ధమైన కరెన్సీ ఆనేది వారి ఆదర్శం. కమిటీ ఈ దురభిప్రాయంతో తప్పుదోవ 
పట్టడంతోపాటుగా, భారత కరెన్సీకి సంబంధించి ఎటువంటి సంస్కరణను చేపట్టనవనరం 
లేకుండానే ఆర్థిక శక్తులు సహజంగా పనిచేయడం ద్వారా పరిస్థితి త్వరలోనే; సర్దుకుని 
సరళమవుతుందినే నమ్మకానికి వచ్చింది. కమిటీ ఈ విధంగా గట్టిగా విశ్వసించడానికి, ఈ 
గందరగోళం కేవలం తాత్కాలికమైనదే నంటూ కీర్తిశేషులు వాల్టర్‌ బేగ్‌ హట్‌ $ బలంగా 
చేసిన వాదనే ఆధారం. మాంద్యం భారతదేశం నుంచి ఎగుమతులను (ప్రోత్సహించి, 
దిగుమతులను నిరుత్సాహపరుస్తుందని, దానివల్ల వచ్చే అననుకూల వాణిజ్య సమతుల్యత 
భారతదేశంలోకి వెండి ప్రవావానికి కారణమై దాని ధర పెరుగుదలకు దారితీస్తుందనేది 
ఆయన వాదన. 


భారతదేశం వెలుపల కూడా వెండికి గిరాకీ పెరుగుతుందనే అభిప్రాయంలో ఆయన 
ఉన్నారు. కొన్ని దేశాలు రజత (ద్రవ్యాన్ని ఉపనంవారించుకోవడం వల్ల id) డిమాండ్‌ 
తరుగుదల ఇతర దేశాలు వెండిని ద్రవ్యంగా అమలుచేయడం వల్ల తిరిగి పూడుకుంటుందని, 
ఎందుకం[ే కాగితపు కరెన్సీ ప్రాతిపదికపైన నాణాల చెల్లింపు తిరిగి ప్రారంభమవుతుందని 
ఆయన వాదించారు. 





* ప్రశ్న 10,025-50 

d ఆలోచన ఎంత నూతనమైందీ wob. తనముందు సాక్ష్యమిచ్చిన సాక్షులు. ప్రభుత్వ ఏజెన్సీ 
శ్వారా దేశ కరెన్సీ వ్యవస్థలోని ప్రధాన లోహ (ద్రవ్యాన్ని నియంత్రించడానికి అనుకూలంగా అభిప్రాయాలు 
afko చేయడం పట్ల 176 నాటి అమెరికా od రాష్ట్రాల ద్రవ్యకమోషన్‌ ఆశ్చర్యపడింది. 

$300 వలువ తరుగుదల, తత్సంబంధిత అంశాలపై ఆయన w^ కొన్ని వ్యాసాలు లండన్‌ 
1877, పిపి. 105590 వెండి విలువ తరుగురలపై సెలెక్ట్‌ కమిటి ముందు ఆయనిచ్చిన సాక్ష్యం, 1876 
నాటి లార్డ్స్‌ సభ పత్రం 178 ప్రశ్న 1361-1450 చూడండీ. 


468 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





శృత్రిమ కరెన్సీ వ్యవస్థ కంటే సహజ కరెన్సీ వ్యవస్థ పట్ల కమిటీకి గల మక్కువ 
గురించి ఏం చెప్పినప్పటికీ. వెండి తిరిగి పుంజాకుంటుందన్న ఆశతో ప్రభుత్వ ప్రతిపాదనలను 
(తోసిపుచ్చి అది నిస్సందేహంగా ఘోరంగా మోసపోయింది. కమిటీ ఈ విధంగా 
వ్యవహరించడానికి ఆధారమైన మౌలిక కల్పనలన్నీ నిజరూపం దాల్బడంలో విఫలమయ్యాయి. 
ఎవరికీ అంతుపట్టని విధంగా ఈ శ్వతమాలిన్యా'న్ని అముడ్చుకోవడానికి భారతదేశం 
తిరస్కరించింది. నిజానికి, వెండి విలువ ఐరోపాలో అంతగా పతనమై ఉన్నట్టయితే పెద్ద 
మొత్తాలలో అది భారత దేశానికి ఎందుకు తరలిరాలేదు అనేది ఆనాడు సమాధానం లేని 
శేషప్రశ్చలలో ఒకటిగా మిగిలింది. తన కౌన్సిల్‌ బిల్లులను" ఆమోదింప చేసుకున్నందుకు 
"సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ను అనేకమంది తప్పుపట్టారు. భారతదేశానికి వెండిని పంపడాన్ని 
నిరోధించేందుకు ఈ బిల్లులు ప్రత్యామ్నాయ చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెట్టాయని, అవి 
వెండి గిరాకీ తగ్గడానికి కారణమయ్యాయని భావించడం జరిగింది. ఇది సరైన అభిప్రాయం 
కాదనేది సుస్పష్టం.” కౌన్సిల్‌ బిల్లులను రద్దుచేసినప్పటికీ వెండి భారతదేశానికి రావలసిన 
దానికంటే ఎక్కువగా వచ్చి ఉండేది కాదు. కౌన్సిల్‌ బిల్లులను సేవలు వస్తువులకు 
సంబంధించి రూపొందించిన సాధారణ వాణిజ్య బిల్లులు గానే పరిగణించాలే తప్ప 
సాధారణ బిల్లుల కంటె భిన్నంగా వెండి రవాణాతో పోటీ పడే విధంగా ప్రత్యెక పద్ధతిలో 
రూపొందించిన బిల్లులుగా పరిగణించకూడదు. ఈ నమన్యకు సంబంధించినంత వరకు 
బిల్లులకు గల పాత్ర ఏమిటంకే ఆవి ఐతర వస్తువులను భారతదేశం కొనుగోలు చేయకుండా. 
నిరోధించాయి. అయితే కౌన్సిల్‌ బిల్లులకు చెల్లించాల్సిన చెల్లింపులను చెల్లించిన తరువాత 
మిగిలిన శేషకొనుగోలు శక్తిని ఇతర వస్తువులకు బదులుగా వెండిని కొనుగోలు చేయడానికి 
వినియోగించకుండా భారతదేశాన్ని ఈ బిల్లులు ఏ విధంగానూ నిరోధించలేవు. ఐరోపాలో 
వెండి విలువ పతనమైంది కాబట్టి ఈ కొనుగోలు శక్తిని వెండిని కొనుగోలు చేసేందుకు 
వినియోగిస్తారనే SAO ఊహ నిరాధారామైంది. ఈ శెషకొనుగోలు శక్తిని వెండిని కొనుగోలు 
చేయడానికి వినియోగించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించేది వెండి ఏలువ భారతదేశంలో 
“పెరిగిందా బెదా అనే అంశమే. భారతదేశంలో వెండి విలువ పెరిగినప్పుడు మాత్రమే 
భారతదేశంలోకి వెండి పెద్ద మొత్తంలో ప్రవాహంలా తరలి వచ్చేది. ప్రొఫెసర్‌ పియర్సన్‌! 
అభిప్రాయం ప్రకారం అప్పట్లో ప్రపంచ వ్యాపితంగా వెండి విలువ పతనమవడం మొదలవ్వగా. 
భారతదేశం ఉన్న ప్రాంతంలో మాత్రం అది నిలువరించబడింది. సాధారణ పరిస్థితులలో 

= వెండి విలువ తరుగుదలపై 1876 నాటి సెలెక్ట్‌ కమిటి నివేదిక (పే౦0()౦0౧౧)లోను. 1886 
నాటి QU రజత కమోపన్‌లోని ఏకలోహ అనుకూల వాద్‌ సభ్యులు ఈ వాదన చేశారు. తుదినివేదిక పార్ట్‌ 
Jh S 77.79 చూడండి. 

* 1886 నాటి స్వర్ణ రజత కమోషన్‌ ముందు ప్రొఫెసర్‌ మార్షల్‌ ఇచ్చిన సాక్ష్యం ప్రశ్న 10,164.78 
చూడండి. 


+1886 నాటి స్వర్ణ రజత కమాషన్‌ పంపిన సర్క్యులర్‌కు ఆయనిచ్చిన సమాధానం, రెండవ 
నివేదిక అనుబంధం ౪1 (1) సే. 254 





స్వర్హవ్రమాణ దిశగా. 469 





అటువంటప్పుడు భారత్‌ తన వెండిలో పెద్ద మొత్తాన్ని ఐరోపాకు పంపి ఉండేది. కాని 
అంతటా అలముకున్న సాధారణ మాంద్యం భారతదేశాన్ని అలా చేయకుండా అడ్డుకొంది. 
అప్పుడు రెండు పరస్పర విరుద్ధ శక్తులు ఏర్పడ్డాయి. ఒకటి, భారత్‌ నుంచి ఐరోపాకు 
వెండిని ఎగుమతి చేయించబోగా, రెండోది ఐరోపా నుంచి భారత్‌కు వెండిని దిగుమతి 
చేయించబోయింది. పోటీలో రెండోది అతి శక్తివంతమైనదే అయినప్పటికీ మొదటిది 
కూడా ఐరోపా నుంచి భారత్‌కు వెండి ఎగుమతి కావడాన్ని నిరోధించ గలిగి నంతటి 
శక్తివంతమైనది. ఈ విధంగా కమిటీ తన కల్పనలలోని ఒక భాగం విషయంలో పూర్తిగా 
మోసపోతే, మిగిలిన ఇతర కల్పనల విషయంలో కూడా అది నిరుత్సాహ పరిస్థితులను 
ఎదుర్కొంది. BA వాట్‌ ఊహించినట్టుగా కాగితపు కరెన్సీని కలిగి ఉన్న దేశాలు వెండి 
రూపంలో నాణాల చెల్లింపును తిరిగి ప్రారంభించకపోగా, ఆ దేశాలన్నీ వెండిని ద్రవ్యంగా 
ఉపసంహరించుకున్నాయి. 'వేచి చూడాలి అన్న విధానానికి అంటిపెట్టుకున్న వారందరికి 
అది నిరాశ కలిగించింది. 


భారత్‌తో పాటుగా మరికొన్ని ఇతర దేశాలు చేసిన ఇటువంటి ఊహలు 
తలకిందులవడం సెక్కు ఐరోపా దేశాలు తమ దృకథాన్ని మార్చుకోవడానికి దారితీసింది. 
అందువల్లనే కరెన్సీల అస్తవ్యస్థతను తగ్గించి ఒక క్రమవ్యవస్థను నెలకొల్పేందుకు ఏదో 
ఒకటి చేయటానికి అవి మొగ్గు చూపలేదు. త్వరపడవద్దని నిపుణులైన నుప్రసిద్దులు ఆ 
Bvo సలహా ఇచ్చారు. జెవోన్స్‌ ఇట్లా చెప్పారు *- 


"ఈ ఆచరణాత్మక ఇబ్బందులను అధిగమించడానికి మనం కొంత సహనాన్ని, 
కొంత లోకజ్ఞానాన్ని చూపాల్సిన అవసరం ఉంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశంలో 
పంటలు బాగా పండుతాయి. బహుశా అవ్చుడది మన మొత్తం మిగులు వెండిని కొనుగోలు 
చేయగలుగుతుంది. ఎప్పుడొ అరుదుగా తప్ప దాదాపుగా మొదటి నుంచి ఇలాగే జరుగుతూ 
ఉంది. క్రమంగా, జాగ్రత్తగా అమ్మగలిగితే రాబోయే సంవత్సరాలలో ఎంతటి పరిమాణంలో 
నైనా వెండిని ఎటువంటి నష్టం లేకుండా అమ్ముకోగలుగుతాం." 


ఏరు ఎండిపోయే వరకూ కాళ్ళు తడుపుకోవద్దంకే రైతు ఆందోళన పడిన చందంగా, 
ఇలా వేచి ఉండాల్సిన సమయం మరింత బాధాకరంగా పరిణమించడంతో, వెండి విలువ 
పతనాన్ని నిరోధించేందుకు అవసరమైన సంస్కరణను వెంటనే చేపట్టమంటూ ఐరోపాలో 
అందోళన ఉధృతమైంది. 


ఈ ఆందోళన ఆవేశపూరితమైనది కాదు, వాస్తవమైనది. అమలులో ఉన్న ద్రవ్య 
పరిస్థితుల కారణంగా తలెత్తిన అరిష్టాలే ఈ ఆందోళనకు ఊతనిచ్చాయి. వీటిలో పెక్కు 
దేశాల ద్రవ్య పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. వెండిని నామమాత్రపు కరెన్సీగా చేసుకున 





“అంతకు మునుపే ఉటంకించబడింది, స. 354 


470 డాక్టర్‌ meum అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కట్టుదిట్టమైన స్వర్లప్రమాణాన్ని అనుసరించడానికి అవి రూపొందించుకున్న పథకాలు 
మధ్యలోనే ఆగిపోయాయి. జర్మనీ వెండిని ద్రవ్యంగా ఉపసంహరించుకున్నప్పుడు తన 
వద్ద నున్న వెండి నాణాలను బంగారంతో పాత నిష్పత్తిలోనే చట్టబద్ధమైన [ద్రవ్యంగా 
కొనసాగించుకునేందుకు అట్టిపెట్టుకుంది. వెండిని సహాయ ద్రవ్యస్థితిక్‌ తగ్గించేందుకు 
వీలుగా తన వద్ద నున్న వెండి నాణాలను వదుల్చుకునేందుకు తగిన సమయం తీసుకోవడానికి 
అలా చేసింది. అయితే, జర్మనీ ఆ విధంగా వెండిని ద్రవ్యంగా ఉపసంహరించుకునే 
విధానాన్ని అమలుచేయకమునుపే వెండి విలువ పతనమవడం ప్రారంభమైంది. దాంతో 
వెండి విలువ వేగంగా దిగజారుతున్నప్పటికీ జర్మనీ తన వెండి నాణాలను చట్టబద్ధమైన 
ద్రవ్యంగా పాతనిష్పత్తిలోనే కొనసాగించవలసి వచ్చింది. లాటిన్‌ యూనియన్‌కి సంబంధించిన 
కరెన్సీ వ్యవస్థలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరిగింది. ఐదు foko వెండి నాణాల 
ముద్రణను వాళ్ళు నిలిపివేశారు. అయితే అప్పటికే ముద్రించబడిన వెండి నాణాలను పాత 
మింట్‌ రేటుకే చెలామణికి అనుమతించడం తప్ప మరింకేం చేయలేకపోయారు. బంగారం, 
వెండి మార్కెట్‌ విలువలలో వస్తున్న మార్పుల కారణంగా వాటి నిష్పత్తిలో నిరంతరంగా. 
మార్చు వస్తున్నప్పటికీ వారు వెండి నాణాల చెలామణిని అనుమతించక తప్పలేదు. 
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన అరిష్టాలు జరిగాయి. అయితే ఈ 
అరిష్టాలు తప్పనిసరిగా కాకుండా కావాలని ఎంచుకోవడం వల్ల సంభవించాయి. వెండి 
వర్తకులు ఆందోళనకు తలవొగ్గి 1881లో బ్లాండ్‌ 2655 చట్టాన్ని అమెరికా సంయుక్త 
రాష్ట్రాలు రూపొందించాయి. ఈ చట్టం ప్రకారం విత్రశాఖ మంత్రి ప్రతినెలా 2,000,000 
డాలర్లకు తగ్గకుండా 4,000,000 డాలర్లకు మించకుండా ఉండే విలువ గల వెండిని 
కొనుగోలు చేసి నాణాలుగా ముద్రించాలి. "చట్టంలో ప్రత్యేకంగా పేర్కొన్న వందర్భాలలో 
diy" మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రయివేటు రుణాలకు వాటిని సంపూర్ణమైన చట్టబద్ధమైన 
ద్రవ్యంగా అంగీకరించాలి. 


వెండి విలువలో వచ్చిన ప్రతి పతనంలోనూ ఈ డాలర్ల లోహ విలువ పడిపోయినప్పటికీ, 
వాటి చట్టబద్ధమైన విలువ మాత్రం అంతకు మునుపు మాదిరిగానే మిగిలింది. జర్మనీ 
వెండి నాణాలు, obo వలె అవి కూడా వాస్తవ విలువకు మించిన నాణాలుగా 
మారాయి. దేశ కరెన్సీ నిల్వలు అన్ని ప్రయోజనాలకు సమానమైన విలువను కలిగినప్పుడు 
పరిస్థితి అనంతృప్తికరంగా ఉన్నట్లే... దేశీయ ప్రయోజనాలకు అవి ఉపయుక్తంగానే ఉన్నప్పటికీ, 
అంతర్జాతీయ చెల్లింపులకు మాత్రం నిరుపయోగం అయ్యాయి. మొత్తం అర్థిక వ్యవస్థను 
అస్థిరం, అధిక భారమయం చేయడమే కాకుండా, అధునిక కాలంలో లోహాకరెన్సీల 





* ఇండియానా పోల్స్‌ కన్వెన్టన్‌ ద్రవ్య కమోషన్‌ నివేదిక, షికాగో. 1898 పే. D. 138-45. 
+1881 అంతర్జాతీయ ద్రవ్య మహాసభకు నెదర్లాండ్స్‌ ప్రతినిధిగా హాజరైన eus పియర్బన్‌ 
ప్రసంగం; ఆమెరికా ప్రతినిధుల నీవేదిక; సిన్‌సినటీ, 1867 సే, 77-04 


వ్వర్ణవమాణ దిశగా 471 





ప్రథమ కర్తవ్యమైన బ్యాంకు నిల్వలుగా సేవలందించే కర్తవ్యాన్ని కూడా అవి 
నిర్వహించలేకపోయాయి. దొంగ నాణాలకు అవి మిక్కుటమైన అవకాశాలు ఇచ్చాయి. ఈ 
దేశాలలోని మొత్తం లోవ దద్రవ్యంలో అత్యధిక భాగం ఇటువంటిదే కావడం వల్ల అది 
భయోత్సాదక హేతువుగా మారింది. “పెద్దమొత్తంలో ఉండే ఈ నాణాల కరెన్సీని 
క్రమబద్దీకరించడంలోను, నియంత్రించడంలోను ఈ దేశాలు ఎదుర్కోవల్సి వచ్చిన సమస్యలను 
ఒట్టోమర్‌ SE XXII పట్టికలో ఇచ్చిన అంకెలు చక్కగా ప్రతిబింబిస్తున్నాయి (పేజీ 473 
= చూడండి). 

స్వర్ణ ప్రమాణాన్ని అనుసరిస్తున్న ఇంగ్లాండ్‌ వంటి దేశం ఈ ఇబ్బందుల నుంచి 
తప్పించుకుందీ eot అది కేవలం ఇతరులను అయోమయంలో పడవేయడమే. ఇంతకు 
మునుపు పేర్కొన్నట్లుగా, బంగారం విలువ పెరుగుదల ప్రతి చర్యలో భాగంగా నిరంతరంగా 
పతనమవుతున్న ధరలు దేశ చరిత్రలో అంతకు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 
B పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో మాంద్యాన్ని సృష్టించాయి. అంతే కాకుండా, (ద్రవ్య 
పరమైన గందరగోళాలు దేశ ప్రజలలో పెక్కుమందికి ప్రధానే ఆధారంగా ఉన్న మూలధన 
"పెట్టుబడులపై రాబడిని తగ్గించి, ఉపాధి అవకాశాలను తగ్గించాయి. దీని గురించి అమెరికన్‌ 
శ్రమాషన్‌ ఈ విధంగా “ేర్కొంది:- "1877 నుంచి 1897 వరకు ఇరవై సంవత్సరాల 
కాలంలో ధనంపై లాభాలు గడించగల త్తి సగానికి లేదు. దాదాపుగా సగానికి తగ్గిపోయిందని 
ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మూలధన ఆర్హన శక్తి తరుగుదల జీవనం కోసం పెట్టుబడులపై 
ఆధారపడిన ప్రతి ఒక్కరిని తీవ్రంగా దెబ్బతీసింది. పారిశ్రామికాధిపతుల, ఆర్థిక రారాజుల 
సంస్థలను, వాటి లాభాలను కూడా ఇది దెబ్బతీసింది. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌లో ప్రభుత్వ 
"సెక్యూరిటిల ధరలు, తక్కువ పెట్టుబడులు కలిగిన వ్యక్తులు వాటిలో పెట్టుబడులను 
ఇంకెంత మాత్రం పెట్ట లేని స్థాయికి, తమ చరమకాలంలో వాటి నుంచి తగిన మద్దతు 
పొందగలగలేని స్థాయికి పెరిగిపోయాయి.” * 


ఈ నిర్ణయం ఎంతవరకు సరైనది అనేది సందేహాన్సదమే. అయితే ద్రవ్యపరమైన 
'గందరగోళాల్‌ కారణంగా బ్రిటిష్‌ మూలధన పెట్టుబడుల రంగం చెప్పుకోదగినంతగా 
పరిమితం చేయబడిందనేది మాత్రం వాస్తవం. బ్రిటిష్‌ ప్రజలకు ఒక (ప్రధాన జీవన 
మార్గంగా ఉన్న మూలధన పెట్టుబడుల పరిధి పరిమితం చేయబడింది. 

ఇటువంటి పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, బంగారం - వెండి మధ్య ద్విలోహ 
నిష్పత్తిని ఏర్పాటు చేయడానికి ఒకదాని వెంట మరొకటిగా వరుసగా మూడు అంతర్జాతీయ 
(ద్రవ్య మహాసభలను నిర్వహించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల కోరిక మేరకు మొదటి 





"సానా తదితర రజత వినియోగ దేశాలలో qu మారకపు ప్రమాణాన్ని ప్రవేశపెట్టడం పై అంతర్జాతీయ 
మారకపు కమీషన్‌ నివేదిక. 58వ కాంగ్రెస్‌ 2వ సమావేశం హౌస్‌ ఆఫ్‌ రిప్రజింటేటివ్సో పత్రం, నం. 144, 
వాషింగ్టన్‌, 1008, $. 101 


472 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





అంతర్జాతీయ ద్రవ్య మవోసభ 1878లో ప్యారిస్‌లో జరిగింది. అమెరికా ఫ్రాన్స్‌ల సంయుక్త 
పిలుపు మేరకు రెండవ మవాసభ ఆమెరికా సంయుక్త రాష్ట్రాల అభిలాష మేరకు బ్రుస్సెల్స్‌లో 
1892వ సంవత్సరంలో జరిగింది. 

పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ఏ పథక రూపకల్పనకు ఈ మవానభలు ఉద్దేశించబడినాయో 
ఆ విషయమై అవి ఒక ఒప్పందాన్ని కుదర్చడంలో విజయం సాధించగలుగుతాయని 
ఆశించడం సవాజం. అయితే ఈ మవాసభల చర్చలు ఎటువంటి ఒప్పందానికి దారికీయకపోగా 
పూర్తిగా నిరుపయోగమూ, Dor ఆయ్యాయి. మొదటి, మూడవ మహాసభలలో పరస్పర 
విరుద్ధమైన అభిప్రాయాలు తలెత్తగా, కేవలం రెండవ మహాసభలో మాత్రమే ఒక ఒప్పందం 
కుదిరే సూచనలు మాత్రం కనిపించాయి. ఈ మహాసభల చర్చల ద్వారా సాధించిన 
పురోగమనం ఏదైనా ఉందీ అంటే అది వెండిని ద్రవ్యంగా ఉపయోగించడాన్ని కొనసాగిస్తూ 
దాని ద్రవ్య వినియోగతను విస్తరింపచేయడం అవసరం అనే అభిప్రాయానికి రావడమే. 
అయితే దీనికి కూడా మొత్తం మోద వచ్చిన ప్రతిస్పందన ఎంత బలహీనంగా ఉండీ 
అంటే ఈ ఏకైక ఏకాభిప్రాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో కూడా తెలుసుకోలేనంతగా 
దీనిని ఆచరణలో పెట్టారు. చూడండి పట్టిక XXIII. 


ద్విలోవా ఒప్పందానికి రావడంలో ఈ మహాసభలు విఫలమవడానికి గల కారణాలను 
సరిగా అవగావాన చేసుకోవడం జరగలేదు. ద్విలోహాల అమలుకు సంబంధించిన విషయాన్ని 
విరుద్ధ వర్గాలు విభిన్న దృక్చథాలతో పరిశీలించాయన్న అంశాన్ని గమనించకుండా ఈ 
విషయమై మహాసభలలో జరిగిన చర్చలను అర్ధం చేసుకోలేం. చెలామణిలో ఒక లోహం 
ఉందా లేక రెండు లోహాలు ఉన్నాయా అన్న దానితో నిమిత్తం లేకుండా బంగారం వెండి 
మధ్య స్థిరమైన మారకపు నిష్పత్తి ఉండాలనేది ఒక వర్గం ప్రధాన లక్ష్యం కాగా, రెండు 
లోహాలు ఉమ్మడిగా చెలామణిలో ఉండాలనేది మరొక వర్గం ప్రధాన లక్ష్యం. దృక్చథాలలో 
ఉన్న ఈ వైరుధ్యం ఫలితంగా ద్విలోహ వథకంపై ఒక ఒప్పందం కుదరడం అసాధ్యమైంది. 
బంగారం, వెండి మధ్య స్థిర నిష్పత్తి నిర్వహణలో ఈ ద్విలోహ విధానం ఎంతవరకు 
పనిచేయగలుగుతుంది అనేది అనిశ్చితమైన విషయం. అయితే, ఈ మహాసభలలో జరిగిన 
చర్చలనే మార్గదర్శకంగా తీసుకుని చూసినట్లయితే ఈ మవాసభలలో పాల్గొన్న మెజారిటి 
ఆర్థిక సిద్ధాంతవేత్తలు కాని ప్రభుత్వాలు కాని స్థిర నిష్పత్తి విషయంలో ద్విలోవా వ్యవస్థ 
విజయం సాధించే అవకాశాలు లేవని త్రోసిపుచ్చారని చెప్పలేం. పైపెచ్చు ఈ మూడు 
మహాసభలలో ముఖ్యమైన 1881 మహాసభ ఈ ద్విలోవా వ్యవస్థ విజయం సాధించ 
గలుగుతుందని అంగీకరించింది కూడా. ఏవో కొన్ని చిన్న చిన్న (ప్రభుత్వాలు తప్ప 
మిగిలిన అన్ని ప్రభుత్వాలు ఈ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయి. ఆఖరుకు బ్రిటిష్‌ 
ప్రభుత్వం కూడా బ్యాంక్‌ చార్జర్‌ చట్టంలోని వెండి క్లాజును అమలులోకి తెచ్చేందుకు 
సుముఖత వ్యక్తం చేసింది. 


(091 q 2561 ig goo SÜoc yoda spo) cst Bus rode afao p,” 

















0000091 00904 00000617 0001000999 ౫00014 gon ^ sore 
000091 1009001061 ౧00000౪9 00000099 0000001091. so ae 
00001 6000058 00000719. — 00000969 EET 
0000092 1009001091 00000009. 00000019 0000009౪ 9 qe 
00008! 000'009'£ 0001000'16 0000001981 0000099 * goce 
౫00019 6001000497 0000001097 00000010 000'000'008'౭ తా gha 
(000'000'087 0001000097 000000249 000'000'002'E 000'000'006'౯ a Qa 
core 60000192. 0000000 | wm 0006001911 4 7 sodes 
0000091 60000010. (0000007109 0001000461 00000099. హ్‌ 
Sos Sv goma స్యా 

భా smon CLSA ca abe sep Pe 

prar 159 90909 zea ma 








. poog Soc Seg) soap scc 


noe sc 


474 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఈ రెండు లోహాలను ఒకేసారి ఉమ్మడిగా చెలామణిలో ఉంచేందుకు ఈ ద్విలోవా 
వ్యవస్థ ఒక యంత్రాంగం రూపంలో ఏ విధమైన వాగ్గానం అవ్వజూపింది? ద్వంద్వ 
ప్రమాణ స్థిరత్వానికి ద్విలోహ వ్యవస్థ అనుకూలవాదులు ్రాన్స్‌ను ఒక ఉదాహరణగా 
చూపారు. “అయితే బంగారం, వెండీ మధ్య bó నిష్పత్తి నిర్వహణలో ఈ ద్విలోవా 
విధానం ఎంతవరకు పనిచేయగలుగుతుంది అనేది అనిశ్చితమైన విషయం. అయితే, ఈ 
మహాసభలలో జరిగిన చర్భలనే మార్గదర్శకంగా తీసుకొని చూసినట్టయితే ఈ మహా 
సభలలో పాల్గొన్న మెజారిటీ ఆర్థిక సిద్ధాంత వేత్తలుకాని ప్రభుత్వాలు కాని స్థిర నిష్పత్తి 
విషయంలో ద్విలోవా వ్యవస్థ విజయం సాధించే అవకాశాలులేవని త్రోసిపుచ్చారని చెప్పలేం, 
“పైపెచ్చు ఈ మూడు మహాసభలలో ముఖ్యమైన 1881 మహాసభ ఈ ద్విలోవా వ్యవస్థ 
విజయం సాధించగలుగుతుందని అంగీకరించింది కూడా. ఏవో కొన్ని చిన్నచిన్న ప్రభుత్వాలు 
తప్పు మిగిలిన అన్ని ప్రభుత్వాలు ఈ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయి. ఆఖరకు బ్రిటిష్‌ 
ప్రభుత్వం కూడా బ్యాంక్‌ చార్దర్‌ చట్టంలోని వెండి క్లాజును అమలు లోకి తెచ్చేందుకు 
సుముఖత వ్యక్తం చేసింది. 

ఈ రెండు బోవాలను ఒకేసారి ఉమ్మడిగా చెలామణిలో ఉంచేందుకు ఈ ద్విలోహ 
వ్యవస్థ ఒక యంత్రాంగం రూపంలో 2 విధమైన PTO ఇవ్వజూపింది? ద్వంద 
(ప్రమాణ స్థిరత్వానికి ద్విలోహ వ్యవస్థ అనుకూల వాదులు ఫ్రాన్స్‌ను ఒక ఉదాహరణగా 
చూపారు. అయితే ద్విలోవ వ్యవస్థ క్రింద ఫ్రాన్స్‌లో రెండు లోహాలు ఒకేసారి ఉమ్మడిగా 
చెలామణిలో ఉన్నాయా? లెనేలెవు. ఈ రెండు లోవోల ఉత్పత్తిలో మార్పువచ్చినప్పటికీ 
వాటి మధ్యగల స్థిర నిష్పత్తిలో మాత్రం చెప్పకోదగినటువంటి మార్పురాలేదు. అది ఈ 
వ్యవస్థకున్న గొప్పు సుగుణమే కావచ్చు. అయితే ఆ నిష్పత్తిలో ఎంతటి చిన్నమార్చు 
వచ్చినా అది ఈ రెండు లోహాల సాపేక్ష చలామణిలో గొప్పమార్పును తీసుకువచ్చింది. ఈ 
క్రింది పట్టిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది:- 








SOFAN 

ఫ్రాన్స్‌లో వెండి బంగారు నాణాల ముద్రణ" 
బంగారం 308 E 
కాలం మిలియన్‌ మిలియన్‌ E 

ఫ్రాంకులు ron 
1803-1828 [7 r 13555 
1821-1847 301 ame 1:1530 
1848-1852 5 s 111587 
1853-1858 175 102 1:1535 
1857-1866 3516 55 11528 
1867-1873 are 587 11582 











= T8817 25855 దగర ec dat Si మవానలన నెదల్లాంజ్ల్‌ DOT Sup 
old త వట్రీకో నమర్చించాడు 


స్వర్ణవ్రమాణ దిశా 475 





ఈ వ్యత్యాసాన్ని తగ్గించే ఎటువంటి నివారణోపాయం ద్విలోవ వాదుల వద్దలేదు. 
ఏవో ఒక లోవోనికి అనుకూలంగా మారే ఈ వ్యవస్థను ద్విలోహ వ్యవస్థగా మార్చే లక్ష్యం 
తో ఒక స్థిరమైన నిష్పత్తిలో బంగారం, వెండిని ముడిపెట్టి కాగితపు కరెన్సీని అమలులోకి 
తేవాలనే 'ఆలోచనలు ్రాఫెనర్‌ మార్డల్‌ ప్రతిపాదించిన పథకాల వంటివాటిలో ఉన్నమాట 
నిజమే. అయితే, ఈ పథకాలతో పాటుగా ద్విలోహాలకు సంబంధించి ఉచిత నాణాల 
ముద్రలు - స్థిర నిష్పత్తి పథకం వంటివికూడా. చెలామణిలో వచ్చేమార్పులను నిరోధించేందుకు 
ఎటువంటి Sard అవ్వలేక పోయాయి. నిజానికి ఈ ఉచిత నాణాల ముద్రణ - 
స్థిరనిష్పత్తి పథకంలో నిష్పత్తి ఎటువంటి ఒడుదుడుకులకు లోనుకాకుండా స్థిరంగా ఉంచే 
యంత్రాంగంలో కీలక పాత్ర వహించేది ఈ మార్పులే.” ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 
'ద్విలోహవాదులు చెబుతున్న ఏకైక మార్గమేమిటంట కరెన్సీలో వచ్చే ఈ మార్పులు కేవలం 
బ్యాంకు నిల్వలకే పరిమిత మవుతాయి తప్ప ప్రజల రౌక్కానికి విస్తరించవని'ఆదికేవలం 
కంటితుడుపు మాక! ఎందుకంయే ప్రజల సొమ్ముతో నిమిత్తం లేకుండా బ్యాంకులు ఈ 
మార్పులను తమనిల్వలకే ఏవిధంగా పరిమితం చేయగలవు? ఏకకాలంలో ఉమ్మడి చెలామణికి 
ఆఖరికి బంగారం వెండి స్థిరనిప్పత్తికి సంబంధించి కుదిరే అంతర్జాతీయ ఒప్పందం 
కూడా ఎటువంటి వామి ఇవ్వజాలదు. నిష్పత్తి స్థిరత్వం అనేది చాలా మేరకు అంతర్జాతీయ 
ఒప్పందం పై ఆధారపడి ఉండేమాట నిజమే. ఎందుకంచే, నిష్పత్తిలో మార్పు ఎక్కువగా 
ఉండే దేశం తన చర్యల ద్వారా ఈ నిష్పత్తిని స్థిరత్వంలో మార్పు రాకుండా చేయగలిగేందుకు 
ఈ ఒప్పందం ఆ దేశానికి ఉపయోగ పడవచ్చు. అయితే, ఒక లోవాన్ని మరొక లోహం 
పూర్తిగా నెట్టవేసే పరిస్థితిని కేవలం ఈ ఒక్క ఆంతర్జాతీయ ఒప్పందమే నిరోధించ 
జాలదు. అంతర్జాతీయ ఒప్పందం క్రింద గ్రేషమ్‌ సూత్రం శక్తి హీనమై పోతుందనుకోవడం 
“పెద్ద పొరపాటు. మొత్తంగా చెలామణిలో ఉండే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా జరిగే 
రెండు లోహాల సాపేక్ష ఉత్పత్తి ద్వారా ఈ గ్రేషమ్‌ సూత్రం నియంత్రితమౌతుంది. ఒకవేళ 
ఒక లోహ ఉత్పత్తి రెండవలోవా ఉత్పత్తికంటే అత్యధికంగా జరిగి దానితోనే కరెన్సీ 
అవసరాలు తీరుతుంటే అప్పుడు రెండవ లోహాన్ని మొదటి లోహం చెలామణి లోంచి 
నెట్టి వేయడాన్ని అంతర్జాతీయ ఒప్పందం ఎలా నిరోధించగలుగుతుంది? పైపెచ్చు అంతర్జాతీయ 
ఒప్పందం ఈ క్రమాన్ని నిరుత్సాహ పరచాల్సింది పోయి ప్రోత్సహిస్తుంది కూడా. 





+ ఆసక్తిని కలిగించే విషయమేమిటంశే ప్రొఫెసర్‌ మార్టల్‌ కంటు 115 సంవత్సరాల ముందు ఇదే 
పథాన్ని జేమ్స్‌ br ప్రతిపాదించాడు. అస్తవ్యస్తమైన బెంగాల్‌ కరెన్సీని సంప్కతించేందుకు ఒక పద్ధతిని 
సూచించేవల్సిందిగా హీస్టీజండియా కంపెనీ కోరినప్పుడు ఆయన ఈ పథకాన్ని సూచించాడు - 1887 మార్చి 
కాలటెపరరీ రివ్యూ; udis రచించిన “పిన్స్‌ పల్స్‌ ఆఫ్‌ మనీ యాజ్‌ అప్పయిడ్‌ టు ది (ప్రెజెంట్‌ స్టేట్‌ ఆఫ్‌ 
ది కాయిక్‌ ఆఫ్‌ బెంగాల్‌ [2వ ముద్రణ, 1772] DD. 811: లండన్‌ లోని బ్యాంక్‌ స్టాక్‌ యజమానులకు 
'మానటరీ డిరేంజ్‌మెంట్స్‌ పై విలియమ్‌ రాసిన లేఖ, 1840 d. 8- చూడండి. 


+4 ప్రొఫెసర్‌ ఫాక్స్‌వెల్‌ అక్సఫర్డ్‌ ఎకనమిక్‌ రివ్యూ. 1893, సంపుటి M, పే. 297 
i ప్రొఫెసర్‌ కానన్‌ రాసిన సమాధానం పైన పేర్కొన్న ఆధారమే, పే. 457. 


476 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - |ప్రవంగాలు, సంపుటం -4 





అందువల్ల ద్విలోవా వ్యవస్థను అనుసరించాలనుకున్న ప్పుడు దేశాలు స్థిర నిష్పత్తి 
లేదా ఏకకాలిక ఉమ్మడి చెలామణి ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సి 
ఉంటుంది. ఎందుకంకే, స్థిర నిష్పత్తి ఉన్నప్పటికీ రెండు లోవోలు ఏకకాలంలో ఉమ్మడిగా 
చెలామణిలో ఉండని పరిస్థితి ఎదురు కావచ్చు. ఈ మహాసభలు విఫలమయ్యాయి eot: 
వానికి కారణం ద్విలోహ వ్యవస్థలో స్థిర నిష్పత్తి నిర్వహణకు గల అవకాశాన్ని అవి 
గుర్తించక పోవడంకాదు. రెండు లోహాల ఏకకాలిక ఉమ్మడి చెలామణికి ద్విలోవ వ్యవస్థ 
ene అవ్వజాలక పోవడమే ఈ మహాసభలు విఫలమవడానికి కారణం. అయితే, ద్విలోవా 
వ్యవస్థను అమలు చేసిన ఫలితంగా వెంటనే బంగారం కనుక పెద్ద ఎత్తున చలామణిలోకి 
వచ్చేటట్లయితే ఏకకాలిక ఉమ్మడి చెలామణి అసాధ్యత అనేది లోపం అయిఉండి ఉండేదికాదు. 
కాని అప్పట్లో ఉన్న పరిస్థితులలో ద్విలోవ వ్యవస్థ ఫలితంగా వెంటనే వెండి చెలామణిలోకి 
వచ్చే స్థితి ఉంది. మిగిలిన వాటికంకే ఈ కారణమే. ద్విలోహ వ్యవస్థను అమలు 
చేయడానికి సెక్కు దేశాలు అధికంగా భయపడేటట్లు చేసింది. బంగారం, వెండి మధ్య 
స్థిర నిష్పత్తిని సాధించేందుకు సమావేశమైన దేశాలు అటువంటి స్థిరనిష్పత్తిని అందివ్వగల 
పథకాన్ని. అది కేవలం చెలామణిని బంగారం నుంచి వెండికి అనుకూలంగా మారుస్తుందన్న 
చిన్న కారణం పై తరిస్కరించడం అప్పుడు ఆశ్చర్యకలిగిన్తుంది. కాని, అప్పటి కాలంలో 
పెక్కు ఐరోపాదేశాలలో బంగారం. వెండి లోహాలు కరెన్సీ ప్రయోజనాల విషయంలో 
సమానంగా పరిగణించబడే స్థాయిని కోల్పోయి, ద్విలోహ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించాలన్న 
సమస్య ప్రజలను తీవ్రంగా ఆలోచింప చేసి ఆందోళనకు గురిచేసిందన్న వాస్తవాన్ని 
మనం గుర్తించాలి. చిన్న పరిమాణంలోనే అధిక విలువను కలిగి ఉండే విషయంలో వెండి 
కంటే బంగారానికి ఉన్న ఆధిక్యత వల్ల 195 శతాబ్దం చివరి కాలంలో దానిపట్ల ఆదరణ 
దాని రవాణా మరింతగా ఎక్కువైంది. ఈ రకమైన బంగారం దొంగ రవాణాకు వీలు 
కల్పించని ఏ స్థిరీకరణ వథకానికైనా ఆమోదం లభించని స్థితినెలకొని వుంది. ఈ పరిస్థితి 
స్వర్ణ ప్రమాణాన్ని అనుసరించే ఇంగ్లాండ్‌ వంటి దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. 
లాటిన్‌ యూనియన్‌ దేశాలు టంకశాలలను మూసివేయడం ర్విలోవ వ్యవస్థలున్న దేశాల 
దృకృథంలో వస్తున్న మార్పుకు తార్కాణం ఈ పరిస్థితి గురించి జెవాన్స్‌ ఇలా హదించారూ:- 

“పాతకాలపు బరువైన వెండి అకూస్‌ల స్థానంలో అందమైన నెపోలియన్‌, అర్థనెపోలియన్‌ 
ఐదు స్రాంకుల బంగారు నాణాలు వస్తన్నంతకాలం (ఫ్రెంచి ప్రజలు ఈ నాణాల బదలాయింపు 
పద్ధతిని మెచ్చుకున్నారు. కాని ఎప్పుడైతే (1873 తరువాత) ఈ వెండి నాణాలు తిరిగి 
వెనక్కి రావడం ప్రారంభమయిందో.... మొత్తం వ్యవహారం భిన్న రూపం దాల్చింది". 


బంగారానికి అనుకూలంగా అభిప్రాయం ఎంత బలంగా ఉందీ wot వివిధ 
మహాసభలలో పాల్గొన్న ప్రధాన దేశాలు తమతమ బంగారునిల్వలలో వచ్చిన మార్పులకు 





“మనీ అండ్‌ మెకానిజమ్‌ ఆఫ్‌ og. 1890, సే 143. 


న్వర్ణప్రమాణ దిశగా 477 





అనుగుణంగా తమ ప్రయోజనాలను కూడా హెచ్చుతగ్గులుగా మార్పుకున్నాయి.$. 1878 
లో మహాసభను నిర్వహించాలన్న పిలుపు నివ్వడానికి అమెరికా ముందు భాగాన నిలిచింది. 
ఎందుకంకే, తన చెల్లింపులకు అవసరమైన బంగారం దేశంలోకి రాకుండా బ్లాండ్‌ ఎల్లిసన్‌ 
చట్టం అడ్డుకుంది. జర్మనీ ఉదాశినంగా ఉంది. ఎందుకంటే దాని వద్దతగినరిత బంగారం 
ఉంది. ద్రవ్యంగా ఉపసంవారించుకున్న వెండిని ఎటువంటి నష్టం లేకుండా అమ్ముకోగలనన్న 
నమ్మకంతో అది ఉంది. 1881 లో ద్రవ్య సంస్కరణల పట్ల ఫ్రాన్స్‌ జర్మనీ ఆత్రుత 
ప్రదర్శించాయి. ఎందుకంశే ఫ్రాన్స్‌ తన వద్దనున్న మొత్తం momo") కోల్పోయింది. 


జర్మనీ తన వెండిని అమ్ముకోలేక పోయింది. 1892 నాటికి అమెరికా మాదిరిగా 
బంగారం సరఫరా బొత్తిగా లేని దేశం మరొకటి లేకుండా పోయింది. అది అనుసరించిన 
నిర్ణక్యపూరిత విధానఫలితంగా ఎవరికీ ఎటువంటి మేలు జరగకపోగా దానికి ఈ హాని 
జరిగింది. అందువల్లనే వెండికి మద్ధతు ఇచ్చే విషయంలో అది ఒంటరిగా మిగిలి పోయింది." 


దాదాపు ప్రతి ప్రభుత్వం బంగారం కోసం తవాతహలాడిపోతూ నిర్మూలించుకోలేని 
మక్కువను పెంచుకున్నాయి. అయితే వాటికి కావలసిందల్లా నాయకత్వం వహించే ఒక 
పలుకుబడిగల దేశం. ఈ మహాసభల చర్చలన్నింటిలోనూ ఒక విషయం స్పష్టమౌతోంది. 
'అంగ్లాండ్‌ కనుక ద్విలోవా వ్యవస్థను అనుసరించేందుకు ముందుకు వచ్చినట్లయితే మిగిలిన 
Droh) గొగ్రెలువలె దాని వెనుకే నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి." అయితే అది 
మార్పుకు వీలులేనంతగా తవ వ్యవస్థకు మరీ బలంగా అంటి పెట్టుకుని ఉంది. ఫలితంగా 
కరెన్సీ ద్విలోహ పథకం మృత ప్రాయంగా మారింది. బ్రిటన్‌ మొండితనంవల్ల ద్విలోహ 
వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేసే అవకాశాలు హరించుకుపోవడం ఐరోపా దేశాలకు అతి 
చిన్న విషయం. వారు దాదాపుగా బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్యంగాను, తమ కరెన్సీకి 
ప్రాతిపదికగాను చేసేనుకున్నారు. అందువల్ల వారు ఈ వీషయంపట్ల ఉదాసీనంగా ఉన్నారు. 
అయితే ఐది భారతదేశం ఆశలను గట్టిదెబ్బ తీసింది. 1878 నాటి ప్రతీపాదన తిరస్కరించబడిన 
తరువాత ద్విలోహ విధానాన్ని ఒక నివారణగా, తన సమస్యలనుంచి బయటపడే మార్గంగా 
భారత ప్రభుత్వం పరిగణించింది. ప్రారంభంలో ద్విలోహ విధానంపై జరిగిన చర్చలపట్ల 
భారత ప్రభుత్వ దృకృథం మందకొడి ధోరణిలో ఉన్న మాట నిజమే. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు 
1881 జూన్‌ 10 న పంపిన సందేశం"లో ద్విలోవా విధాన సుగుణాలపట్ల ఆనాటి భారత 
ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని బయటవడింది. ద్విలోవా విధానం సూత్రప్రాయంగా 
పటిష్టమైంది కాదన్న కారణంగా వైస్రాయి, మరొక కౌన్సిల్‌ Spb" ఆ విధానానికి 
మద్దతు నివ్వడానికి తిరస్కరించారు. 





$1881 అంతర్జాతీయ (గ్రవ్య మహాసభకు భారత ప్రతినిధి వర్గం సమర్పించిన నివేదిక, 1882 సి 
3229, పే. 7; ఇంతకు మునుపే ఊటంకించబడిన రస్సెల్‌ సేపే, 3/4. 975. చూడండి. 


+1882 నాటి DAD. 2229, పే. 33. 
^ పైన పేర్కొన్న ఆధారమే, sar. 


478 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





ఈ సమన్య పై ఇందుకు భిన్నంగా ఆలోచించిన మెజారిటీ సభ్యులు కూడా ద్విలోవ 
వ్యవస్థలో చేరాలనేందుకు అప్పట్లో సిద్ధంగా లేరు. ద్విలోవా వ్యవస్థలో “తగినంత పెద్దసంఖ్యలో 
ఇతర ప్రభుత్వాలు చేరినట్లయితే" అలా చేయడానికి తమకూ అభ్యంతరం లేనప్పటికీ 
వారందుకు సిద్ధంగా లేరు. అయితే వారి ఆర్థిక సమస్యలు పెరిగేసరికి, ఈ ద్విలోహ 
వ్యవస్థపట్ట వారికున్న బలహీనమైన విశ్వాసం చెప్పుకోతగినంతగా బలపడింది. ఈ వ్యాసం 
ఎంతగా బలపడిందీ eo. బంగారం, వెండి మధ్య స్థిర నిష్పత్తిని ఏర్పాటు చేయడానికిగాను 
అంతర్జాతీయ ద్రవ్య మహాసభను నిర్వహించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతూ 1886లో 
భారత ప్రభుత్వం సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు ఒక తంతి పంపింది.” ద్విలోహ వ్యవస్థను 
పూర్తిచేయడంపట్ల ప్రభుత్వ అస్తి ఎంత హెచ్చుగా ఉందంకే, తమ ప్రతిపాదనను 
తిరస్కరించిన (bubo తీవ పదజాలంతో నిందించడానికి కూడా వెనుకాడలేదు'. ద్విలోవా 
వ్యవస్థపట్ల ఇంతటి విశ్వాసం, ఆశలతో భారత ప్రభుత్వం ఈ మహాసభలలో అడుగు 
"పెట్టింది. వాటి భాగ్యాన్ని గమనించింది. అయితే ఈ మహా సభలలో భారత ప్రభుత్వానికి 
జరిగినంత అన్యాయం, ఎదుర్కొన్న అనుమానపు rien మరే ఇతర ప్రభుత్వం ఎదుర్కొని 
ఉండదు. ద్విలోహ వ్యవస్థలో భారత దేశ ప్రమేాన్ని ఏ పెద్దదేశం అభిలషించలేదు. 
ఆఖరుకు ఇంగ్లాండ్‌ కూడా భారత్‌ చేరికను కోరుకోలేదు.” భారత్‌ను ఒక విలన్‌గా 
పరిగణించారు. ద్విలోవా వ్యవస్థకోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను, అప్పటికే తరిగిపోతున్న 
బంగారు నిల్వలను పొంచిపట్టుకు పోవడానికి చేస్తున్న విన్యాసాలుగా పరిగణించారు. 
భారత్‌ను ద్విలోహ వ్యవస్థకు బయట ఉంచేందుకు ఇంగ్లాండ్‌ పథకం వేసింది. అంతే 
కాకుండా, బంగారాన్ని చట్టబద్దమైన ద్రవ్యంగా చేయడం ద్వారా స్థిర నిష్పత్తిని ఏర్పాటు 
చేయడంలో ద్విలోవా వ్యవస్థ కృషి విజయవంతమైన తరువాత, ఆ పరిస్థితిని అవకాశంగా 
తీసుకుని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలులేని విధంగా భారతీ వలు వాగ్గానాలు 
చేసేటట్లు చేసింది. ద్విలోహ వ్యవస్థ విజయంపై ఎంతగానో ఆధారవడిఉన్న భారత్‌ ఈ 
ద్విలోవ వ్యవస్థపై దీనమైన వ్యాసంతో ఇంగ్లాండ్‌ కోరిన హామోలన్నిటినీ ఇవ్వాల్సి 
వచ్చింది. దాంతో ద్విలోవ వ్యవస్థ ఏర్పాటుకు ఆ తరువాత జరిగిన ప్రయత్నం విఫలమైనవ్పుడు 
భారత్‌ దాదావుగా గుండె బద్దలు చేసుకుంది. భారత్‌కు ఈ నిరాశా నిన్సృవలను కలిగించడంలో 
బ్రిటిష్‌ అధికారులు నిర్వహించిన పాత్ర దుర్మార్గమైందని, దుష్టబుద్ధితో కూడినదని అనడం 
తీవ్రమైన విషయం కాజాలదు. భారతదేశ ఆభిలాషకు వ్యతిరేకంగా అది తప్పనినరిగా 





7 ఈతంతిని 1886 ఫిబ్రవరి 2వ తెదీన పంపారు. 1886 నాటి సి.4888 చూడండి. 

+ 1886 సెప్టెంబర్‌ 4న పంపిన లేఖ, 1885 నాటి స్వర్ణరజత ద్రవ్యాలపై రాయల్‌ కమషన్‌ మొదటి 
నివేదిక అనుబంధం l చూడండి. 

it 1696 న్వర్హ రజత కమిషన్‌ ముందు 2S స్మిత్‌ ఇచ్చిన సాక్ష్యం. ప్రశ్న 482520; వాళ్ళు 
ఇచ్చిన సాక్ష్యం ప్రశ్న 3127 చూడండి. 

శభారత ప్రతినిధి వర్గం నివేదిక, పే. 12 


వ్వర్ణద్రమాణ దిశగా 479 





రజత ప్రమాణాన్ని కొనసాగించేటట్లు చేశారు. బంగారం కోసం భారత్‌ ఎటువంటి డిమాండ్‌ 
చేయకుండా చేసేందుకు, వెండికి పునరావాసం కల్పించడంలో బ్రిటన్‌ తనవంతు పాత్రను 
నిర్వహించడం లేదన్న ఇతరదేశాల విమర్శలను సద్దుమణచడానికి ఇంగ్లాండ్‌ ఇలా 
వ్యవహరించింది.” తలవంచక తప్పించుకోలేని దేశం నుంచి సాధించిన ప్రయోజనం 
ఇదొక్కశేకాదు. ఒక ప్రక్క కరెన్సీ సంస్కరణ వ్యవవారంలో ఎటువంటి స్వతంత్ర కార్యాచరణ 
పంథాను అనుసరించకుండా భారత (ప్రభుత్వాన్ని అడ్డుకుంది. మరోపక్క, కరెన్సీ విలువ 
తరుగుదల వల్ల వస్తున్న నష్టాలను ప్రయోజనకరంగా మార్చుకొనేందుకుగాను అటువంటి 
అంశాలను పార్లమెంట్‌ అధికార పరిధిలోకి తీసుకువచ్చింది. భారత ప్రభుత్వం తన 
సుంకాలను తగ్గించాలంటూ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ రెండు సార్లు, 1877లో ఒకసారి, 1879 
లో మరొకసారి, తీర్మానాలు చేసింది. స్వేచ్భావాణిజ్య ప్రయోజనాల నిమిత్తమే ఈ తీర్మానాలు 
చేశామని పైకి చెప్పినప్పటికీ, ఆర్థిక మాంధ్య పరిస్థితులతో అల్లాడుతున్న లాంక్‌షైర్‌కు 
సహాయ పడటమే ఈ తీర్మానాల వెనుకనున్న నిజమైన ప్రయోజనం. విటి పర్యవసానంగా, 
భారత ప్రభుత్వం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో అతి ముఖ్యమైన 
ఒక ఆదాయ మార్గాన్ని వినియోగించుకోలేక పోయింది. dí అదేశాజ్ఞలద్వారా సంపూర్ణ 
చైతన్య రహితంగా మారిన ప్రభుత్వానికి బ్రిటిష్‌ అధికారులు చూపిన పాక పరిష్కార 
మార్గం ఏమిటంటే ద్విలోహ వ్యవస్థలో చేరేందుకు అనుమతి నివ్వడమే. ఏదేశ ప్రయోజనాల 
పరిరక్షణకు తాము చట్టబద్ధమైన ధర్మక్షర్తలమని చెప్పుకుంటున్నారో ఆ దేశానికి వారు 
చేసిన నవాయం ఇది. ద్విలోహ వ్యవస్థ సంపూర్ణం కావడానికి వారు చేసిందేమో లేకపోయినా, 
అదేదో తమ దయమాద ఆధారపడినట్లుగా వారు భారతదేశాన్ని ద్విలోహవ్యవస్థలో చేరేందుకు 
అనుమతించారు. ఏళ్ళతరబడి బలవంతంగా వేచి ఉండవల్సిరావడం, తప్పించుకోజాలలేని 
ఇబ్బందుల కారణంగా 1893 చివరికాలానికి భారత దేశం తిరిగి తాను 1876 నాటి 
పరిస్థితులలోనే ఉన్నట్లు తెలుసుకుంది. 


ఒక పక్క ప్రార్థిస్తూనే మరోపక్క చేతులు ముడుచుకొని కూర్చొని సాధారణ 
లోకజ్ఞానం కలిగిన మనుషుల మాదిరిగానే, అమెరికా తప్ప మిగిలిన అన్ని రజత (ద్రవ్య 
పోలు తమ స్వర్ణ నిల్వలను పెంచుకుంటూనే, వెండి వినియోగాన్ని విస్తరింపదేయాలనే 
వింత పథకాలతో ద్రవ్య మహాసభలలో పాల్గొన్నాయి. 1878 నాటి మహాసభలో గోషెన్‌ 
మాట్లాడుతూ తాత్వికంగా ఇలా వ్యాఖ్యానించారు. వెండి విలువ పతనమవుతుండటంతో 





+. 1878 అంతర్జాతీయ (ద్రవ్య మహాసభలో గోషెన్‌ చేసిన (ప్రసంగం; మూడవ సమావేశం; ఆమెరికా 
aawo నివేదిక 45వ కాంగ్రెస్‌ మూడవ సమావేశం 1879 సెనెట్‌ ఎగ్జిక్యూటివ్‌ పత్రం నెం. 58, 
సే sosa చూడండి. 
మహాసభలలో నూచించబడిన వివిధ పథకాలు చూడండి. 1892 అంతర్జాతీయ ద్రవ్య మవాసభకు 
అమెరికా ప్రతినిధులు సమర్పించిన నివేదిక, వాషింగ్టన్‌. 189. 


480 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





దానిని ద్రవ్యంగా అమలు చేసేందుకు దేశాలు భయపడ్డాయి. వెండిని ద్రవ్యంగా అమలు 
చేసేందుకు దేశాలు భయపడటం వల్ల దాని విలువ పతనమవడం కొనసాగిందని ఆయన 
అన్నాడు. ఇందులో మొదటి నిర్ధారణ కనుక సరైనదే అయితే, అమెరికా సంయుక్త రాష్ట్రాల 
రజత చట్టం వల్ల వెండి ధర పెరిగినప్పుడు దేశాలు వెండిని ద్రవ్యంగా అమలు చేయడానీకి 
తీవ్రంగా ప్రయత్నించి ఉండేవి. అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 1878 నాటి 
బ్లాండ్‌ ఎల్లిసన్‌ చట్టం లేదా 1890 నాటి aS చట్టం క్రింద నెలవారీ వెండి కొనుగోలు 
జరిగి దాని ధర పెరిగినప్పుడు, తిరిగిదానిని పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని 
అందోళన చెందలేదు. నిజానికి వారు తమ వద్దనున్న వెండిని అమ్మేసుకోవడానికి 
ధరపెరుగుదలను అనువుగా తీసుకున్నారు.” అందుకు వారిని ipio కూడా 
లేదు. ఎందుకంట, ద్విలోవ వ్యవస్థపై ఆశలు నన్నగిల్లుతుండటంతో వారివద్ద పేరుకుపోయిన 
వెండి నిల్వలు గుదిబండగా మారే అవకాశాలేర్చడ్డాయి. ఈ పరిస్థితులలో లాభపడేందుకు 
భారత దేశం ఒక్కకే తిరస్కరిస్తూ వచ్చి ఎంతో విలువైన కాలాన్ని చేజారిపోయేలా 
చేసుకుంది. ఫలితంగా 1878లో ఏ నివారణ మార్గాన్ని తాను వ్యతిరేకించి తెరస్కరించిందో 
తిరిగి దానినే చేపట్టాల్సి వచ్చింది. 


ఆ నివారణ మార్గం స్వర్ణ ప్రమాణం అయితే దానిని 1878 లో చేపట్టి ఉన్నట్లయితే 
బాగుండేది. అప్పట్లో భారత ప్రభుత్వం రూపొందించిన ఆ పథకం మరీ నంక్షిష్టంగాను 
ఆచరణీయం కానివిధంగాను ఉన్న మాట నిబమే. అయితే దానిని అప్పుడు 
తిరస్కరించినప్పటికీ స్వర్ణ ప్రమాణాన్ని ప్రవేశపెట్టడాన్ని నిలిపి వేసి ఉండాల్సింది కాదు. 
ఇదే కనుక, బ్రిటిష్‌ సంప్రదాయక ధోరణిలో అయితే స్వర్ణ ప్రమాణం లేని కారణంగా 
ఏర్పడ్డ శూన్యాన్ని పూరించడానికి, రూపాయికి తగిన సహాయ JTA ఇవ్వడానికి దేశంలోని 
వెండి నిల్వలలో కొంత భాగాన్ని తగ్గిన ధరకు అమ్మించేటట్లు చేసి ప్రభుత్వమే కొంత 
వ్యయాన్ని భరించేటట్లు చేసేవారు. 1878 లో ఈ మార్పిడి వల్ల ప్రభుత్వం భరించాల్సివచ్చే 
వ్యయం బవాన్వల్పంగా ఉండేది. ఎందుకంటే, అప్పట్లో సాధారణ స్వర్ణధరలో వెండి 
విలువ పతనం కేవలం 12 1/2 శాతం మాత్రమే. ఇలా కాకుండా tos స్మిత్‌ 
ప్రతిపాదించినటువంటి మరో సంప్రదాయక వథకాన్ని అమలు చేసి ఉన్నట్లయితే, టంకశాలలో 
స్వర్ణనాణాల ముద్రణకు కొత్త యంత్రాంగాన్ని ఎర్పాటు చేయడానికయ్యే ఖర్చు తప్ప 
(ప్రభుత్వం ఎటువంటి వ్యయాన్ని భరించాల్సి వచ్చి ఉండేది కాదు.” కాని 1893 వచ్చే 





అంతకు మునుపే ఉటంకించేబడిన ఆధారం రస్సెల్‌ d. 410, పొలిటికల్‌ ఎకానమా బర్నల్‌ 
(షాగోలో ప్రొఫెసర్‌ a2. వాకర్‌ రాసిన "b ఫ్రీ కాయినేజ్‌ ఆఫ్‌ సిల్వరో సంపుటి 1, పే. 174 చూడండి 

+ తక్షణమే. మార్చుతీసుక రావాల్సిన అవసరం ఉన్నది అన్న అంశంతో ఏకీభవించనప్పటికి 
1876 అట్టిబర్‌ 25వ తేదీన 9పుజీ కాలమ్‌లో ప్రముఖంగా ప్రచురించిన వ్యాసంలో లండన్‌ టైమ్స్‌ పత్రిక 
“ప్రస్తుతం పరిస్తితులు అధ్వాన్నంగా ఉన్న కారణంగా స్వర్ణ ప్రమాణ సూచనను 


ఈ విధంగో పేర్కొంది. "ప్ర 
గవర్నర్‌ జనరల్‌ aa) Do. రో నివారణా మార్గాన్ని అనుసరించాలనొ చెప్పడం కాదు. అలా 






Agfptro orr 481 


సరికి స్వర్గ ప్రమాణాన్ని అమలులోకి తీసుకురాగల ఈ రెండు పథకాలు ఎందుకూ 
'ొరగానివిగా కనిపించాయి. మార్పిడి పథకం పూర్తిగా అసాధ్యమై కూర్చుంది. 1893 లో 
ఖైండి విలువలో పతనం దాదాపుగా 35 శాతం ఉంది. దేశంలో చెలామణిలోకి అత్యధికంగా 
తూఫాయిలు వచ్చి చేరడంతో ఆఖరకు స్మిత్‌ పథకం కూడా అంత ఆశాజనకమైందిగా 
కనిపించలేదు. ఈ స్మిత్‌ పథకాన్నే కనుక 1878లో అమలు చేసి ఉన్నట్లయితే, ఆ 
తరువాత అదనంగా వచ్చి చేరే కరెన్సీ అంతా బంగారం రూపంలో ఉండి ఉండేది. 
ఫలితంగా 1903 నాటికి వెండి Kot బంగారం అత్యధికంగా ఉండి, కేవలం స్వర్ణ 
Pirmd ప్రాతిపదికగాగల దేశాలకు సంబంధించి మొత్తం దేశ కరెన్సీ వ్యవస్థలో 
అభిలషణీయ స్థిరత్వం వచ్చి ఉండి ఉండేది. 1893లో దేశంలో రజత కరెన్సీ నిల్వలు 
విపరీతమైన స్తాయికి పెరిగిపోయాయి. అందువల్ల, వెండినాణాల ముద్రణను నిలిపివేయడానికి 
ముందు రూపాయికి ఒక స్థిరమైన సురక్షితమైన ద్రవ్యరూపం తీసుకురావడానికి దశాబ్దాల 
Who పట్టడం ఖాయమనేలా కనిపించింది. 





అటువంటి క్లిష్టపరిస్థితిలోంచి బయట పడవేయగల మార్గాన్ని చూపే పథకాలు 
లెక్కకు మించినన్ని' ఉన్నాయి.” అధిక బరువు గల రూపాయిలను జారీ చేయడం అందులో 
WÉ6. వెండిని పరిమితమైన చట్టబద్ధద్రవ్యంగా చేసి, తన 4j చెల్లింపుల అవసరం 
lo లండన్‌లో భారత వెండి, బంగారం నిల్వలను అమ్మడానికి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు 
Würde ఇవ్వడం, బాన్స్‌ అనబడే నోట్లను చట్టబద్దమైన ద్రవ్యంగా చేసి అపరిమితంగా 
జారీ చేయడం రెండవ పథకం.” ఐక మూడవ పథకం ఏమిటంకే. కొత్త ప్రాతిపదికపైన 
ఇంగ్లాండ్‌ భారతదేశాలు తమ మధ్య ద్విలోహ ప్రమాణాన్ని అమలు చేసుకోవడం” లేదా 
'శ్రూఫోయిని చట్టబద్ధమైన [ద్రవ్యంగా బ్రిటన్‌లో అనుమతించడం. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
(n[ కొన్సిల్‌ కోసం ప్రతి సంవత్సరారంభంలో నిర్ణయించిన మారకపు రేటుకు, వాస్తవ 





——— 
Wifádo ప్రతిపాదనను తప్పుగా అర్ధం చేసుకోవడమే. భారతదేశంలో రజత ద్రవ్యం స్థానంలో స్వర్ణ 
'భ్రవేళపెట్టడం అతి 2:55 ఖరీదైన చర్య అవుతుంది. was వెండిని నాణాలుగా మేద్రించడా? క 
బంగారాన్ని నాణాలుగా ముద్రించడమన్నది కొత్తగా యంత్రాలకయ్యే ఖర్చు మినహాయిస్తే. 
వ్యవహారం కాదు. ఒక 2b$ తేదీనుంచి వెంతీనాణాల ముద్రణను రద్దు చేసి ఒక ada 
'టొపాయిలలోకి మార్చుకుని తగిన 'పెంగారు నాణాలను ముద్రించడం జరుగుతుందని. got, 
తం ఫ్రాన్స్‌లో ఉన్న ద్విలోహ వ్యవస్థను భారత దేశంలో ప్రవేశపెట్టి కరెన్సీలో క్రమంగా మార్పును 
స్తుంది. మొదట్లో నాణాల ముద్రణకు బంగారం తీసుకురాబడడే. వెండి నాణాల ముద్రణను 
AR తరువాత రూపాయి విలువే పెరగడం మొదలై దాని విలువ బంగారంతో సమానమైన కొలదీ 

బంగారం నాణాల ముద్రణకు టంకశాలలకు తీసుకు రాబడుతుంది. అలా స్వర్ణ కరెః 
" వస్తుంది. ఇది దానంటలదిగా జరిగే ఖరీదు కాని క్రమం. అయితే ఇది అతి nc ip. 

i6 పథకం. ఆర్‌. వెస్ట్‌ పథకం. 1893 mih. అనుబంధం I, DD. 281,325. 

* అట్కన్స్‌ పథకం 
ఆ తార్‌మన్‌ పథకం, pi సేర్కొన్న ఆధారమే, t 282 
క పుడ్‌ హౌస్‌ పథకం. పైన పేర్కొన్న ఆధారమే. పే. 33. 














"పేర్కొన్న ఆధారమే, పే. 282. 


482 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





మారకపు రేటుకు మధ్య ఉండే తేడాను బట్టి నాణాల ముద్రణకు టంకశాలలను తెరవడం 
లేదా మూసివేయడం అనే దానిని క్రమబద్ధీకరించడం నాలుగవ పథకం. ఈ పథకం క్రింద 
నిర్ణీత రేటు కంటే వాస్తవ రేటు 5 శాతం కండె తక్కువగా పెరగనంత కాలం వెండి 
నాణాల ఉచిత ముద్రణను నిలిపివేయడం జరుగుతుంది.” ఐదవ పథకం ఏమిటంకే, 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ తన mý ob కనీస రేటును నిర్ణయించాలి అదే సమయంలో 
మరొపక్క, డ్రాఫ్ట్‌ కౌన్సిల్‌ నిర్ణమంచిన వెండి రేటుకు లెండన్‌లో నిత్యం పలికే వెండి 
ధరకు మధ్యగల dud సమౌనంగా అన్ని రిగుమతులపై భారత ప్రభుత్వం సుంకం 
విధించాలి”. 4 శాతం బంగారాన్ని మిగిలిన 96 శాతం వెండిని కలిగి ఉండి 2 డాలర్ల 
విలువ ఉండే ఇంపీరియల్‌ ఫోరిన్‌ లేదా రూపాయిగా పిలవబడే ASS నాణాన్ని 
ప్రవేశపెట్టడం ఆరవ పథకం! స్థిర మారకపు నిష్పత్తి లేకుండా స్వతంత్ర స్వర్ణ రజత 
(ప్రమాణాలను. ఏర్పాటు చేయడం! లేదా భారీ తరహాలావాదేవీలకు బంగారాన్ని 
ఉపయోగించడాన్ని స్వల్పంగా ప్రవేశపెట్టడం ఏడవ పథకం." నిలకడైనవి కాకపోయినా 
తెలివైన ఈ కరెన్సీ సంస్కరణలతో భారత ప్రభుత్వం ఏకీభవించకపోయినా, చెలామణిలో 
ఉన్న ప్రస్తుత రూపాయిల స్థానంలో బంగారాన్ని వాస్తవంగా ఉపయోగించనవసరం 
లేకుండానే స్వర్ణ (ప్రాతిపదికపై భారత దేశాన్ని ఉంచడమన్న ఈ పథకాల లక్ష్యంతో 
ప్రభుత్యం ఏకీభీవించింది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతి సులభాతిసులభమైన 
స్మిత్‌ పథకాన్ని అమలు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం పునఃసమాక్షించింది. అందుకు 
మొదటి చర్యగా, 1876 లో తాను ఏ బెంగాల్‌ ఛాంబర్‌ తీర్మానాన్ని "ప్రాణాంతకమైన 
అభ్యంతరాలు" గల తీర్మానంగా భావించిందో దానినే తిరిగి పరిశీలించి ప్రతిపాదించ 
'బూనుకుంది. 1892 జూన్‌ 21న పంపిన తంతిలో ప్రభుత్వం ఈ విధంగా ప్రతిపాదించింది 


*.......అపరిమితంగా వెండి నాణాలను ముద్రించడాన్ని నిలువరించేందుకు భారత 
టంకశాలలను మూసివేయాలి. టంకశాలల మూనివేత ప్రభావం. స్పష్టంగా నిర్ధారణ అయ్యేవరకూ 
తదుపరి చర్యలు వేటినీ తీసుకోకూడదు." 





"వెండి నుంచి స్వర్ణ (ప్రమాణానికి మారడం అనేది ఏ నిష్పత్తిలో జరగాలి అనే 
అంగాన్ని తరువాత నిర్ణయించుకోవచ్చు. టంకశాలలు మూసివేయక మునుపు ఒక పరిమితమైన 


+ గ్రాహమ్‌ పథకం. పైన పేర్కొన్న అధారమే, పే. 105 

ల ఎం. పిల్ట్‌ పైన పేర్కొన్న ఆధారమే, పే. 319. 

+ de పథకం. పైన పేర్కొన్న ఆధారమే 322 ఇటువంటి ird pof రూపొందించారు. 
“పై ఆధారమే సే, se 

DO పథకం, పైన పేర్కొన్న emus పే. ౩23 

శకేర్మంత్‌ డానియల్‌ పథకం, పైన పేర్కొన్న ఆధారమే, పే. 22. 

"36 436 బార్బర్‌, ది స్టాండర్డ్‌ ఆఫ్‌ వాల్యూ, 1912, dd. 202. 








వ్వక్లద్రమాణ దిశగా 483 





లంలో ఉన్న సగటు వెండి ధరపై ఆధారపడిన నిష్పత్తి అన్నిటికంటు సురక్షితం. 
$మబద్దమూ అయి ఉంటుంది. ఈ నిష్పత్తిని నిర్ణయించిన తరువాత, ఆ నిష్పత్తికి 
బంగారు నాణాలను ముద్రించడానికి టంకశాలలను తెరవాలి. ఎంతటి DEET 
బంగారు నాణాలను చట్టబద్దమైన ద్రవ్యంగా చేయాలి." wgs కమిటీగా పిలవబడిన 
కాభాకమటి పరిశీలనకు ఈ ప్రతిపాదనలను సమర్పించారు. ఒక అతి ముఖ్యమైన అంశానికి 
సంబంధించి ఈ ప్రతిపాదసలలో లోపం ఉందని పేర్కొనడం జరిగింది. edit 
రూపాయి. విలువను కాపాడేందుకు బంగారం నిల్వలు అవసరమన్న విషయానికి ఈ 
ప్రతిపాదనలో తగిన గుర్తింపును ఇవ్వలేదు. తగినంత బంగారం నిల్వల మద్దతు లేకుండా 
ఈ ప్రతిపాదనలు విజయవంతం కాలేవేమోనని పలువురు సందేహం వ్యక్తం చేశారు. 
అయితే వివిధ దేశాల కరెన్సీ వ్యవస్థలను fro పరిశీలించిన పిమ్మట DIS కమిటి 
ఈ విధంగా పేర్కొంది" :- 


“మన స్వంత (బ్రిటన్‌) కరెన్సీ వ్యవస్థకు సంబంధించిన జాగ్రత్తలో ఎంత 
'ఫ్రశంననీయంగా ఉన్నప్పటికీ, అమలులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లు కనిపిస్తున్న 
విధ కరెన్సీ వ్యవస్థలను ఇతరదేశాలు ఆనుసరిస్తున్నాయని, అవి వాటివాటి కరెన్సీలకు 
'న్వర్లవ్రమాణాన్ని నిర్వహించుకొగలిగెటట్లు ప్రపంచంలో బంగారాన్ని వినియోగిస్తున్న దేశాలతో 
అడ్‌ తక్కువ బంగారం లేదా అసలు బంగారమే Shor ద్రవ్యాలను కొంత మేరకు 
మారకం చేసుకోగలుగుతున్నాయని భావించకుండా విదేశీ కరెన్సీ వ్యవస్థలను పునః 
సమీక్షించడం... అసాధ్యం". 


అందువల్ల భారతదేశం చేసిన ప్రతిపాదనలతో కమిటి సంతృప్తి చెంది. వాటి 
అమలును ఆమోదించడమే" కాకుండా వాటిలో ఒక మార్పును కూడా ప్రవేశ పెట్టింది. ఆ 
మార్చు ఈ విధంగా ఉంది. 


“రజత నాణాలను ఉచితంగా ముద్రించడాన్ని టంకశాలలు నిలిపివేయడంతో 
dram ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయాలి. ప్రజలకు రజత నాణాలను ఉచితంగా 
ముద్రించి అవ్వకుండా టంకశాలలను మూసివేసినప్పటికీ, ఎప్పటికప్పుడు నిర్ణయించే 
'న్వర్ణమారకం నిష్పత్తి ప్రకారం అంటే ఉదాహరణకు 1 పిల్లింగ్‌ 4 పెన్నీల బంగారానికి 
Ei irda» చొప్పున, ప్రభుత్వం వాటిని రూపాయిల ముద్రణకు ఉపయోగించుకోవచ్చు. 
ప్రభుత్వ queo వద్ద కూడా ప్రజల సంతృప్తి మేరకు అదే నిష్పత్తిలో బంగారాన్ని 
"తీసుకోవడం జరుగుతుంది.” *” 








* నివేది యేరా. 98 


* నివేదిక పేరా 155 
e నివేదిక పేరా 156 


484 డాక్టర్‌ బాబాసాహైబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -6 





ఈ సిఫారసులు 1893 జూస్‌ 26 నుంచి అమలులోకి వచ్చాయి. దాంతో 1835 
మాదిరిగానే 1893 కూడా భారత కరెన్సీ చరిత్రలో ఒక మైలురాయి అయింది. ఆ రోజున 
ఒక చట్టంతో పాటుగా మూడు కార్యనిర్వాహక నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 1893 నాటి 
(VII) చట్టం కేవలం రద్దు చట్టమే. ఆది ఈ క్రింది వాటిని రద్దుచేసింది. 

1870 నాటి XXIII భారత నాణాల చట్టం. నాణాల ముద్రణ కోసం టంకాలలకు 
daos వెండినంతటిని ko roo అధిపతులు నాణాలుగా మద్రించితీరాలని 

నిల్లేశిస్తున్న 19 నుంచి 26 వరకూ గల af 

(i) 1882, భారత కాగితపు కరెన్సీ* 

(ఎ) 1881 పోర్చుగీసు కన్వెన్షన్‌ చట్టం క్రింద తయారైన వెండినాణాలకు కాగితపు 
శరెన్సీశాఖ వారు నోట్లు జారీచేయాలని చెప్పే సెక్షన్‌ Moses (బి) * 

(చీ) విదెశి వెండి నాణాలు లేదా వెండి Shoh కాగితపు కరెన్సీ శాఖవారు నోట్లను 
జారీచేయాలంటున్న సెక్షన్‌ 11 mes (డి) 

(స) మొత్తం నిల్వలలో, కాగితపు కరెన్సీ నిల్వలలోని బంగారం భాగాన్ని నాలుగవ 
వంతుకు పరిమితం చేసే సెక్షన్‌ 19. 

చట్టం ద్వారా పైన పేర్కొన్న సెక్షన్లను రద్దుచేయడంతో పాటుగా, DIS కమిటీ 
సూచనకు అనుగుణంగా ప్రభుత్వ Pabo 15 రూపాయిలకు ఒక సావరిన్‌, 7 రూపాయిల 
8 అణాలకు అర్థసావరిన్‌ నిష్పత్తి zs బంగారాన్ని తీసుకొని ప్రజలకు చెల్లింపులు 
చేస్తాయని 2683 నెంబర్‌ నోటిఫ 





'పైన పేర్కొన్న ఏ చర్యా కూడా బంగారాన్ని చట్టబద్ధమైన ద్రవ్యంగా చేయకపోవడంతో 
ప్రభుత్వ Waos బంగారం "నిల్వలు పేరుకుపోయి అది తన బాధ్యతల నిర్వహణకు 





7 బంకళాలల వద్దకు తీసుకువచ్చిన బంగారాన్సంతటినీ ప్రయివేటు వ, 
నాణాలుగా ముద్రించాలన్న నిబంధనలు కూడా ఈ WE ఉన్నాయి sob ఆ విధం? 
మొహర్లు చట్టబద్ధ ద్రవ్యం కావు. స్వర్షనాణాల Sogok టంకోటలకు తెరవడం 
iso, విటిస్‌ vau os. పర్యవసానంగా వెండితోపాటుగా బంగారాన్ని కూడా నాణాలుగ్‌ 
వలు లేకుండా nomor మూత్రపడతాయి. 













+ మొత్తం చట్టాన్ని అప్పుడూ (ప్రవేశపెట్టిన స్వర్ణ ప్రమా అనుగుణంగా మార్చడానికి 
వీలుగా ఈ సెక్షన్లను రదేచేయడం వల్ల వీటిపై తీధారడ్డి ఇతర utis కూడా óe చేయాల్సి వచ్చింది 
నీటితో పాటుగా 21,23 సెక్షన్లలో ira మార్చులు చేయాల్సి వచ్చంది 

+ ఈ సంప్రదాయం అంతమవడంతో ఈ 





స అవసరం 





పండా పోయింది 








S స్వర్ణ ప్రమాణమే భారతదేశ ప్రమాణం కానుండడంతో ఈ పరిమితి nod మూత్రం అవసరం 


Mitre దిశగా 485 


| 
POD బయటకు చెల్లించలేని ఇరకాటపరిస్థితిని ఎదుర్కోవల్సి రావచ్చునని (ప్రభుత్వం 
భ్రయపడింది. అసౌకర్యంగా. పరిణమించేటంత స్థాయిలో అది ప్రభుత్వ Pados" 
"owe పోపల్ఫిందేనా అన్న (ప్రశ్న ఎదురైంది. బంగారం నిల్వలను ప్రభుత్వం 
కీదుల్చుగునేందుకు వీలుగా 2684 నెంబర్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ 
(రారు, కంట్రోలర్‌ జనరల్‌ అభ్యర్థనపై 7.53344 గ్రాముల మేలిమి బంగారానికి ఒక 
టాపాయి నిష్పత్తి చొప్పున లేదా సావరిన్‌ బంగారానికి 15 రూపాయిలు లేదా ed 
ప్రొపరిస్‌ను 7 రూపాయిల 8 అణాల నిష్పత్తి చొప్పున బంగారు నాణాలు లేదా బంగారు 
కడ్డీలను తీసుకుని కరెన్సీ శాఖ కరెన్సీ నోట్లను జారీచేయాలి. 





DIS కమిటీ చేసిన రెండవ మార్పును అమలులోకి తెచ్చేందుకు గాను 2662 
అనే .30బర్‌ గల మూడవ నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఆ నోటిఫికేషన్‌ ఇలా పేర్కొంది. 


“గవర్నర్‌ జనరల్‌ తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ కలకత్తా, బొంబాయిలలోని 
borov అధిపతులు 753344 గ్రాములు మేలిమి బంగారానికి ఒక రూపాయి నిష్పత్తి 
చొప్పున బంగారు నాణాలను కాని బంగారుకడ్డీలను కాని తీసుకుని ప్రభుత్వ రూపాయిలు 
ఇస్తారు. ఈ (క్రింది షరతులపై వారు బంగారాన్ని తీసుకుంటారు:- 


(1) టంకశాలలకు ఇచ్చే బంగారం నాణాల ముద్రణకు యోగ్యమైనదిగా ఉండాలి. 
(2) ఒక తడప ఇచ్చే బంగారం కనీసం 50 తులాలకు తగ్గకుండా ఉండాలి. 


(8) టంకశాలలో నాణాల ముద్రణకు వీలుగా బంగారాన్ని కత్తిరించడం Sc 
కరగ పెట్టినందుకు బంగారంపై మిల్లి గ్రాముల చొప్పున చార్జీ వనూలుచేస్తారు. 


(4) టంకాలలు బంగారాన్ని తీసుకోగానే టంకాలాధివతి బంగారాన్ని తీసుకువచ్చిన 
యజమానికి ఒక రశీదు ఇస్తాడు. ఆ రశీదు ఆధారంగా తానిచ్చిన బంగారానికి బదులుగా 
కలకత్తా బొంబాయిలలోని సాధారణ (నిల్వ) (క్రైజరీలనుంచి పొందబోయే రూపాయిలకు 
కగిన KOSS టంకశాలసుంచి, లోహ పరీక్షకుడి దగ్గర్నుంచి యజమాని పొందేందుకు 
వీలు కలుగుతుంది. Sodos జనరల్‌ ఎప్పటికప్పుడు నిర్ణయించే కాలపరిమితి ముగిసిన 
తరువాత ఆ సర్జిఫికేట్‌లాపై సాధారణ (ట్రైజరీనుంచి చెల్లింపులు పొందగలుగుతాడు". 


ఈ చర్యల ద్వారా అమలుచేయదలచిస విధానాన్ని పూర్తిగా అమలుచేయక మునుపే 
TAD వెనక్కి నెట్టివేసే ప్రతిచర్య ఎదురైంది. 1892 నాటి అంతర్జాతీయ (ద్రవ్యమవాసభ 
విఫలమైన తరువాత, వెండి అధిక నిల్వలతో తలకు మించిన భారాన్ని మోస్తున్న అమెరికా 
'్రొన్స్‌లు బ్రిటిష్‌ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాయి. 18 151/2 నిష్పత్తి చొప్పున 
Bob నాణాల ఉచిత ముద్రణకు కొన్ని షరతులకు అంగీకరించవల్సిందిగా అవి బ్రిటిష్‌ 


486 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రభుత్వాన్ని కోరడం మొదలుపెట్టాయి. ఆ దేశాలు పేర్కొన్న షరతులలో ఈ క్రింది 
షరతులు కూడా ఉన్నాయి.” 


(1) వెండి నాణాల ఉచిత ముద్రణను ఆపివేసిన భారత టంకశాలలను తిరిగి తెరవడం, 
భారత దేశంలో బంగారాన్ని చట్టబద్ధమైన ద్రవ్యంగా చేయబోమని వామా ఇవ్వడం, 


(2) వెండిలో ఐదవ వంతు ద్రవ్యాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు శాఖ ఆధీనంలో ఉంచడం. 
(3) (ఎ) ఇంగ్లాండ్‌లో వెండి చట్టబద్ధ ద్రవ్య పరిమితిని 10 పొండ్లకు పెంచడం. 


(బి) చట్టబద్ధమైన ద్రవ్యంగా ఉండే విధంగా వెండి ఆధారంగా 20 రూపాయిల 
నోట్లను జారీచేయడం. 


(ని) _ క్రమంగాగాని మరొక విధంగాకాని చెలామణిలోంచి 10 రూపాయిల బంగారం 
నాణాలను తప్పించడం, వాటి స్థానంలో వెండి ఆధారంగా కాగితపు కరెన్సీని 
జారీచేయడం. 


(4) ఒక నిర్ణీత పరిమాణంలో ప్రతి ఏడు వెండి నాణాలు ముద్రించడానికి అంగీకరించడం. 


(5) రూపాయిల ముద్రణకు బ్రిటన్‌ టంకశాలలను తెరవడం. బ్రిటిష్‌ డాలర్ల ముద్రణ 
కోసం టంకశాలలను ప్రారంభించడం. నముద్ర వ్యాపార చెల్లింపులలోను, ఇతర 
రజత (ప్రమాణ వలసల చెల్లింపులలోను అవి పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా ఉండాలి. 
అవి యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో చట్టబద్ధమైన వెండి (ద్రవ్య పరిమితికి సమానంగా 
చెలామణిలో ఉండాలి. 


(6) వలన వాద చర్య ద్వారా ఈజిష్టలో వెండి నాణాల ముద్రణ జరగాలి. 
(7) వాస్కినన్‌ పథకానికున్నటు వంటి సాధారణ పరిధి ఉండాలి. 

ఈ చర్చలలో Tað తిరిగి తన పూర్వ భంగిమను ప్రదర్శించింది. బ్రిటిష్‌ 
కరెన్సీలో మార్పులు చేయాల్సిన షరతుల గురించి చర్చించేందుకు అది తిరస్కరించింది. 
అయితే భారత టంకశాలలను తెరవడం గురించి చర్చించేందుకు సంసిద్ధమైంది. భారత 
టంకశాలలను కనుక తెరిచినట్టయితే, అది "బంగారం, వెండి మధ్య స్థిరమైన మారకపు" 
నిష్పత్తిని సాధించేందుకు కుదిరే ఏ అంతర్జాతీయ ఒప్పందానికైనా బ్రిటిష్‌ సామ్రాజ్యం 





7o అమెరికా సంయుక్త రాష్ట్రాలు నుంచి వచ్చిన ప్రత్యేక దూతలు కరెన్సీ ఎిషయమై చేసిన ప్రతిపాదనలను 
గౌరవిస్తూ పంపిన సండేశాలు. 1807 నాటి M67 SDA d. చూడండి 


1897 అక్టోబర్‌ 16వ తేదీన విదేశీ కార్యాలయానికి పంపిన లేఖ, 1897 నాటి 8667 పిపిసి, d 15 
చూడండి. 


శ్వర్లప్రమాణ దిశగా 487 





అందించే పెద్ద తోడ్పాటు కాగలదని' పేర్కొంది. ఆమెరికా. ఫ్రాన్స్‌ ప్రతినిధులు కూడా ఈ 
అభిప్రాయంతో ఏకీభవించినట్లు కనిపించాయి. అయితే భారత (ప్రభుత్వం అనుసరించిన 
'థృడవైఖరి వల్ల ఈ చర్చలు విఫలమయ్యాయి. (beÓ కోసం తాను బలిపశువుగా మారి 
భారత ప్రభుత్వం చాలాకాలం ఇబ్బందుల పాలైంది. ఇంకెంత మాత్రం తాను బలిపశువును 
శాకూడదని భారత ప్రభుత్వం భావించింది. అమెరికా, ఫ్రాన్స్‌ ప్రయోజనాలకోసం తాను 
Q6 కావడం అర్థం లేనిదని భారత (ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదనలపై భారత 
ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలుపుతూ ఒక లేఖలో ఇలా వ్యాఖ్యానించింది :- 


4. “బ్రిటన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించిన చర్యలలో ఈ క్రింది మార్పులు ఇమిడి 
Jo»: వెండినాణాల ఉచిత ముద్రణకు ఫ్రాన్స్‌ అమెరికాలు టంకళాలలు తెరవాలి, 
'బంగౌరునాణాల ఉచిత ముద్రణను కొనసాగించాలి, ఈ రెండు లోహాల నాణాలను 
పరిమితులు లేని చట్టబద్ధ ద్రవ్యంగా పరిగణించాలి. ఫ్రాన్స్‌లో ఉన్న నిష్పత్తిలో ఎటువంటి 
'మార్పు రాదు, అమెరీకాలో మాత్రం ఇది (ఫ్రెంచి నిష్పత్తికి 18 15 1/2 చొప్పున మారుతుంది, 
భారతదేశం వెండి నాణాలముద్రణకు టంకశాలలను తెరవాలి, బంగారునాణాలు ముద్రణను 
నిలిపివేయాలి, బంగారాన్ని చట్టబద్ధమైన ద్రవ్యంగా చేయబోమని హామి ఇవ్వాలి. ఈ 
విధంగా అమెరికా ఫ్రాన్స్‌లు ద్విలోపా వ్యవస్థను కలిగి ఉంటాయి. ప్రపంచంలోని మిగిలిన 
ముఖ్య దేశాలన్నీ బంగారాన్ని ద్రవ్యంగా కలిగిన ఏకలోవా వ్యవస్థలుగా ఉండగా భారతదేశం 
మాత్రం వెండిని ద్రవ్యంగా కలిగిన ఏకలోహ. వ్యవస్థగా ఉంటుంది.!! 


“సూచించిన చర్యలు తమ లక్ష్యాన్ని సాధించడంలో తాత్కాలికంగా విజయం 
సాధించినప్పటికీ, వాటి వల్ల వచ్చే మొట్టమొదటి ఫలితమేమిటంకే భారత వాణిజ్యం 
పరిశ్రమలలో తీవ్రమైన గందేరగోళం వస్తుంది. రూపాయి విలువ హఠాత్తుగా 16 నుండి 
23 వరకు పెరుగుతుంది. ఈ చిన్నపాటి పెరుగుదలే మన ఎగుమతి వాణిజ్యాన్ని ప్రస్తుతానికి 
హరించివేస్తుంది. brood ఈ ప్రతిపాదిత ఏర్పాట్లు మిగిలిన రెండు దేశాలపై Koh 
'భారతదెళంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ఈ ఏర్పాట్ల వైఫల్యం వల్ల కలిగే 
ప్రమాదమంతా మొత్తంగా భారతదేశంపై పడేటట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పందం విఫలమై 
విచ్చిన్నమైపోతే ఈ మూడు దేశాలలో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి? ఫ్రాన్స్‌ 
“పెద్ద ఎత్తున బంగారం నిల్వలను కలిగిఉంది. ఇంత పెద్ద ఎత్తున బంగారం నిల్వలను 
కలిగి ఉండనప్పటికీ, ప్రస్తుతం అమెరికా కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉంది. ఒకవేళ 
ఈ రెండు దేశాలు ఎటువంటి జాగ్రత్తలు తిసుకోకపోయినట్లయితే ఈ ఒప్పందం అమలులో 
విటి బంగారం నిల్వలు కరిగిపోతాయి. అటువంటప్పుడు కనుక ఈ ప్రయోగం అంతిమంగా 





+1997 సెప్టెంబర్‌ 16న సెక్రటరీ అఫ్‌ స్టేట్‌కు పంపిన లేఖ; పైన చెప్పిన అధారమే, 9 


488 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - వ్రనంగాలు, సంపుటం -p 





విఫలవైనట్టయితే ఈ రండు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. అయితే జాగ్రత్తలు తీసుకోరు 
అని అనుకోవడానికి వీలులేదు. బంగారం నిల్వలలో తరుగుదల కనిపించిన వెంటనే వారు 
జాగ్రత్తలు తీసుకొంటారు. అందువల్ల అమెరికా, ఫ్రాన్స్‌ల (ద్రవ్య వ్యవస్థలలో ఎటువంటి 
(ప్రత్యేకమైన మార్పు చోటుచేసుకోకపోవచ్చు. ఈ ఒప్పందం ఫలితంగా వచ్చే ఏకైక 
మార్చయినటువంటి వెండి నాణాలు ఈ ఒప్పందం రద్దు కాగానే అవి కూడా. రద్దవుతాయి. 
ఈ విధంగా ఒక వేళ ఈ ప్రయోగం కనుక విఫలమైనట్లయితే దాని మొత్తం భారాన్ని 
భరించేది భారతదేశమే. ఇక్కడ రూపాయి విలువ అతివేగంగా పెరుగుతుంది. కొంతకాలం 
పాటు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే పతనం ప్రారంభమవుతుందో అప్పుడు దాని విలువ 
తలక్రిందులుగా పడిపోతుంది. వెండి వలువ తల్లక్రిందులుగా పడిపోతుంది. వెండి విలువలో 
వచ్చే ఎగుడు దిగుడులతో మన ప్రామాణిక విలువకు సంబంధించిన మారకపు విలువలో 
వచ్చే ఎగుడు దిగుడులను నివారించడానికి మనమిప్పుడు ఎటువంటి చర్యలు 
తీసుకోగలుగుతాం? అప్పుడు ఎటువంటి నివారణా మార్గమైనా ఉంటుందని మేమనుకోవడం 
లేదు. ఎందుకంశే, వెండినాణాల ముద్రణకు ఒకసారి "కనుక భారత టంకశాలలను కనుక 
తెరిచినట్టయితే వాటిని తిరిగి మూసివేయడం భారత ప్రభుత్వానికి అసాధ్యమవుతుంది. 
ఒకవేళ వాటిని మూసివేసినప్పుటి!. చెలామణిలో ఉన్న వెండికి అవి అదనంగా పెద్ద 
ఎత్తున వెండిని చేర్చిన తరువాత మాత్రమే జరుగుతుంది. eoi వాటిని మూనివేపే 
సరికల్లా పెద్ద ఎత్తున వెండి చలామణిలోకి వచ్చి ఉంటుంది." 

న్వర్శవమాణాన్ని ప్రవేశపెట్టడమనే IS లక్ష్యం నుంచి వేరుపడేందుకు తిరస్కరించిన 
వెంటనే భారతదేశం తన ద్రవ్య వ్యవస్థ ఏర్పాట్లకు సంబంధించి తీవ్రమైన కీలక సమస్యను 
ఎదుర్కోవలసి వచ్చింది. టంకశాలల 'మూసివేత వల్ల 1893 తరువాత రూపాయి నిల్వలకు 
అదనపు చేరికలు లేకపోయినప్పటికీ కొంతకాలం పాటు ప్రజల అవసరాలను తీర్చగలిగే 
స్థాయిలోనే రూపాయి నిల్వలు ఉన్నాయి. టంకశాలల మూసివేత జరిగిన తరువాత మొదటి 
కొద్ది సంవత్సరాలలో రూపాయిల కరెన్సీ తగినంతగా ఉండటమే కాకుండా అధికంగా 
కూడా ఉన్నది. అయితే త్వరలోనే ఈ అధికంగా ఉండటమనేది తగ్గిపోసాగింది. 1898 
సంవత్సరాంతానికల్లా రూపాయి కరెన్సీ కరువైంది. ఈ కరువు ఎంత స్థాయికి చేరుకుందంకే 
భారత ద్రవ్య మార్కెట్‌లో రూపాయి డిస్కౌంట్‌ రేటు 168 పెరిగిపోయింది. దాదాపుగా ఆ 
సంవత్సరమంతా ఈ రేటు అదేస్థాయిలో ఉంది. కరెన్సీ కోసం 'ఆవురావుర మనిపించిన ఆ 
విధానం పట్ట ప్రజా వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంశే, చివరకు లండన్‌లో 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు ఇచ్చే బంగారానికి ప్రతిగా భారతదేశంలో కరెన్సీ నోట్లను జారీచేయడానికి 
అనుమతించే 1898 సంవత్సరపు (1వ నెం.) చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించవల్సివచ్చింది. 
కరెన్సీ కరువుతో అలమటిస్తున్న భారత ద్రవ్య మార్కెట్‌కు అది రెండు రకాల వెసులుబాటును 
కల్పించింది. 1893లో చేపట్టిన చర్యలు బంగారాన్ని చట్టబద్ధమైన (ద్రవ్యంగా చేయలేదు. 
ఫలితంగా రూపాయిల కరెన్సీ అవసరాలకు తక్కువ “పడినప్పుడు బంగారాన్ని 


వ్వర్ణద్రమాణ దిశగా. 489 


ఉపయోగించుకునే వీలు లేకుండా పోయింది. కొత్త చట్టం కూడా బంగారాన్ని చట్టబద్దమైన 
ద్రవ్యంగా చేయని మాట నిజమే. కానీ, సాధారణ చట్టబద్ధ ద్రవ్యంగా ఉన్న కరెన్సీ నోట్లను 
జారీచేయేడానికి మద్దతుగా ప్రజల తరఫున” బంగారాన్ని ఉపయోగించుకునేందుకు కొత్త చట్టం 
అనుమతించింది. అయితే నోట్లు జారీచేయడానికి ముందు బంగారాన్ని భారతదేశంలో 
ఉంచాల్సిన అవనరం ఆ చట్టం ప్రకారం ఏర్పడింది. భారతదేశంలో బంగారాన్ని ఉంచేందుకు 
మూడు నాలుగు వారాల కాలాన్ని గడువుగా పెట్టారు. ఈ గడువుకాలాన్ని పూర్తిగా 
ఎత్తివేసి, నోట్లు జారీ చేసేందుకుగాను లండన్‌ లోని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వద్ద నున్న 
బంగారాన్ని భారతదేశంలోని కరెన్సీ శాఖవద్ద నున్న బంగారంగా పరిగణించనిదే ఈ కొత్త 
చట్టం రూపొందించిన నివారణ మరీ నిదానమైనదిగా ఉంటుందని భయపడటం జరిగింది.” 
ఈవిధంగా చేయడం ద్వారా పరిస్థితి ఎంత అత్యవసర స్థాయికి చేరుకుందో చట్టం స్పష్టం 
చేసింది. పటిష్టమైన ద్రవ్య వ్యవస్థ wb విస్తరించడానికి, కుదించుకుపొవడానికి కూడా 
సామర్థ్యం కలిగినదై ఉండాలి. 1893లో టంకశాలలను మూసివేయడం ద్వారా ప్రభుత్వం 
(ద్రవ్య వ్యవస్థను ప్రమాదకర స్థాయికి కుదించుకుపోయేటట్లుచేసింది. 1898లో ప్రభుత్వం 
ద్రవ్య వ్యవస్థ విస్తరణకు చర్యలు చేపట్టవలసి వచ్చింది. ఈ ఫలితాన్ని సాధించడానికి 
ఇప్పుడు మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమిటంశే, టంకశాలలను 
ఆలాగే మూసి ఉంచి, సావరిన్‌ను సాధారణ చట్టబద్దమైన ద్రవ్యంగా చేసి బంగారాన్ని 
ఉపయోగించుకోవడం ద్వారా అదనవు కరెన్సీకి అనుమతివ్వడం. 1898 మార్చి 8న 
పంపిన తంతిలో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది.” ఆ ప్రతిపాదనలో 
భారత ప్రభుత్వం ఇలా పేర్కొంది:- 


"వాణిజ్య వ్యవహారాలు వాటంతటఅవిగా నిర్వహించబడతాయని విశ్వసించడమే 
మా ప్రస్తుత ఉద్దేశం. వాణిజ్య అవసరాల నిమిత్తం అవసరమయ్యే నాణాల సంఖ్య ప్రతి 
సంవత్సరం పెరుగుతూ ఉంటుంధి. అయితే మనం ముద్రించే వెండి నాణాల సంఖ్యను 
'పెంచనందువల్ల, నాణాలకు డిమాండ్‌ పెరిగి తత్ఫలితంగా మారకపు రేటు కూడా 
"పెరుగుతుందని సహజంగానే ఊహించవచ్చు. ఈ మారకపు రేటు ఎంత హెచ్చుస్తాయికి 
“పెరుగుతుందంే, బంగారం దేశంలోకి విరివిగా వచ్చి చెలామణిలో ఉండేస్తాయికి 
“పెరుగుతుంది. కాలం గడిచేకొద్దీ పరిస్థితి మరింతగా పటిష్టమవుతూ వస్తుంది. అయితే 
కనీసం, ప్రారంభదశలో మారకపు స్థిరత్వానికి అవసరమైనదానికంశే ఎక్కువ బంగారం 
చెలామణిలోకి రాకపోవచ్చు. చెలామణిలో ఉండే ద్రవ్యంలో అత్యధిక భాగం రజత 





7 1809 నాటి నెం. 2664 నోటిఫికేషన్‌ ద్వారా బంగారంపై కంష్ణోలల్‌ జనరల్‌కు మాత్రమే నోట్లను 
జారీచేయవచ్చు. 

+ 1898 జనవరి 14న బిల్లును ప్రవేశపెడుతూ సర్‌ జేమ్స్‌ Ib చేసిన ప్రసంగం చూడండి. 

* కరెన్సి విషయమై భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గౌరవిస్తూ పంపిన సందేశం చూడండి. 


490 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ద్రవ్యమే అయి ఉంటుంది. ఆది కూడా అధికంగా పెరిగిన విలువను (ప్రస్తుతమున్న 
మాదిరిగా) కలిగి ఉంటుంది. బంగారునాణానికి రజతనాణెం KoD స్వల్పమైన అధిక 
విలువ మాత్రమే ఉంటుంది. అందువల్ల చెల్లింపుల నిమిత్తం వెండి నాణాలను దేశం 
వెలుపలకు పంపినట్టయితే, నాణాలకు కొరత ఏర్పడుతుందన్న కారణంగా అవి దేశంలోనే 
చెలామణిలో ఉంటాయి. బయటకు వెళ్ళిన వెండి నాణాలు తిరిగి వెనక్కి వచ్చే స్థాయిలో 
వెండి మారకపు విలువ పెరుగుతుంది లేదా కనీనం అది దేశం నుంచి బయటకు పోయే 
వెండిని నిలువరించగలుగుతుంది. ఆప్పుడు ఫ్రాన్స్‌లో నెలకొన్న పరిస్థితులు మాదిరి 
పరిస్థితులే మన దేశంలోనూ నెలకొని, బ్రిటన్‌ మాదిరి న్వర్ణచెలామణిని సాధించలేకపోయినా 
ఫ్రాన్స్‌ మాదిరి స్వర్ణ ప్రమాణాన్ని పాధించగలుగుతాం." కరెన్సీని విస్తరింపజేయడానికి 
బంగారాన్ని వినియోగించడమనే పద్ధతితో పాటుగా ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరొక 
మార్గం కూడా ఉంది. అదనపు కరెన్సీ అవసరం ఏర్పడినప్పుడల్లా ప్రభుత్వం రూపాయిల 
ముద్రణను చేవట్టడంద్వారా కూడా కరెన్సీని పెంపొందించుకోవచ్చునని పేర్కొనడం జరిగింది. 
టంకశాలలను మూసివేసినప్పటికీ, రూపాయలు కావాలని కోరుకునేవారికి 7.53344 గ్రాముల 
DOD బంగారానికి ఒక రూపాయి చొప్పున ఇవ్వటానికి 30.2002 నోటిఫికేషన్‌ ద్వారా 
ప్రభుత్వం అంగీకరించి ఉంది. ప్రభుత్వం ఈ నోటిఫోషన్‌ను అమలులోకి తేవడం ద్వారా 
ఏ మేరకైనా కరెన్సీని విస్తరించుకోవచ్చు. కరెన్సీని విస్తరింపచేసే ఈ పథకాన్ని సమర్థించిన 
ప్రముఖులు ప్రొబిన్‌, లిండ్స్‌లు. భారత ప్రభుత్వం రూపొందించిన వథకం లోవభూయిష్టమైనదని 
వీరిరువురు వాదించారు. ఎందుకంశే, ప్రభుత్వ పథకం బంగారాన్ని చట్టబద్దమైన (ద్రవ్యంగా 
చేయడం ద్వారా కరెన్సీని విస్త రింపచేసినప్పటికీ, అది రూపాయిని మార్పిడికి వీలులేనిదిగా 
చేస్తుందని తత్ఫలితంగా మారకపు విలువ స్థిరత్వ విధానం డెబ్బతినవచ్చునని వారు 
“పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ వథకానికంకే తమ పథకాలే మెరుగైనవని వారిరువురూ. 
తలపోశారు. ఎందుకం, రూపాయి కరెన్సీకి కొన్ని షరతులపై మారకపు సదుపాయాన్ని 
కలిగించడం తప్పనినరన్న విషయాన్ని వారు గుర్తిందారు. ఏదో ఒక రకమైన మారకం 
ఉండాలనే విషయంపై వారిరువురి పథకాలు ఏకీభవించినప్పటికీ. ఏ పద్ధతిలో ఆ మారకాన్ని 
అమలుచేయాలి అనే విషయంపై వస్తుపరంగా విభేదించాయి. ప్రొబిన్‌ ఈ విధంగా 
ప్రతిపాదించా, 


1... 1893 నాటి నోటిఫోషన్‌కు చట్టబద్ధత కల్పించి, 1h 4పె.ల రేటు చొప్పున 
బంగారానికి బదులుగా భారత టంకశాలలు, రిజర్వు Wado వద్ద ప్రజలు 
రూపాయిలను రూపొందగలిగేటట్లు చేయాలి. 

+ పైన చెప్పిన ఆధారం చూడండి. 

= EOS రచించిన నాణాల ముద్రణ - కరెన్సీ ఐఫింగవామ్‌ విల్సన్‌, లండన్‌, 1897. ముఖ్యంగా 

121వ పేజీ చూడండి. ఎకనామిక్‌ జర్నల్‌ సంపుటి VE భిండే రావీన సంగ్రహపాఠం కూడా చూడండి. 
o. 57475 








శ్వర్ణవ్రమాణ దిశగా 491 





2. w విధంగా పొందిన బంగారం కాగితపు కరెన్సీ నిల్వలో భాగం కావాలి. 
దానిని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చట్టబద్ధమైన బంగారు నాణాల రూపంలో 
కాని లేదా కనీసం 1000 రూపాయిల విలువకు తగ్గని బంగారు కడ్డీల 
రూపంలో కాని ఉంచాలి. 


3. _ దానికదిగా కుదించుకుపోయే శక్తిని రూపాయి కరెన్సీకి ఇచ్చేందుకు గాను, 
బంగారం రూపంలో ఉంచిన నిల్వల కలయే కాగితపు కరెన్సీ నిల్వలు ఒక 
సంవత్సరం పాటు తక్కువగా ఉన్నట్లయితే, 10,000 రూపాయిలను 
ఏకమొత్తంగా ఇచ్చినప్పుడు 1 షెల్లింగు 4 Dijo రేటుకు రూపాయిలు 
లేదా రూపాయిల నోట్లకు బదులుగా బంగారాన్ని ఇచ్చే అధికారాన్ని (అవసరం 
లేకపోయినప్పటికీ) ప్రభుత్వానికి అవ్వాలి. 

4. ప్రస్తుతమున్న 10,000 రూపాయిలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో 
10,000 రూపాయిలను కేవలం బంగారానికి బదులుగానే జారీచేయాలి. 
నిల్వ ఉండిపోయిన అటువంటి ఏ నోట్లోనా చెల్లింపులు చేసేందుకు గాను 
బంగారాన్ని కడ్డీల రూపంలో ప్రత్యేకంగా నిల్వచేసి ఉంచాలి. 

ప్రొబిన్‌ అనుసరించిన పద్ధతులకు పూర్తిగా భిన్నమైన పద్ధతులను లిండ్సే 

అనుసరించారు. ఆయన ఇలా ప్రతిపాదించాడు.” రూపాయికి 161/16 పెన్నీల మారకపు 
'శేటు చొప్పున భారతదేశంపై రూపాయి డ్రాఫ్టలను అపరిమితంగా అమ్మేందుకు, మరోపక్క 
రూపాయికి 153/4 పెన్నీల మారకపు రేటు చొప్పున భారతదేశంపై రూపాయి TH od 
అపరిమితంగా అమ్మేందుకు, మరోపక్క రూపాయికి 15 ౫4 పెన్నీల మారకపు రేటు 
చొప్పున లండన్‌పై స్టింగ్‌ mov ప్రభుత్వం అమ్మజూపాలి. ఈ లావాదేవీలకు 
అవసరమైన నిధులను" హేధారణ ప్రభుత్వ నిల్వల నుంచి విడిగా లండన్‌, భారతదేశాల 
లోని స్వర్ణ ప్రమాణాల కార్యాలయాలలో ఉంచాలి. 

తన పేరు మోద తీసిన డ్రాఫ్టలకు చెల్లింపులు చేసేందుకు లండన్‌ కార్యాలయంలో 

'ఈ క్రింది మార్గాల ద్వారా నిధులను సమకూర్చి ఉంచాలి:- 

(1) ఐదు లేదా పది మిలియన్‌ 'స్టెర్లింగుల వరకూ బంగారాన్ని అప్పుగా 
తీసుకోవడం ద్వారా, 

Q) భారతదేశంపేరు riak) roi అమ్మడంవల్ల వచ్చే sio ద్వారా, 

(3) రూపాయిలను కరిగించడం వల్ల వచ్చే వెండి అమ్మకాల జమల ద్వారా, * 


ఇ లండన్‌లో బంగారానికి గిరాకీ, అవసరాన్ని నూవంచేంత ఘనంగా పెరిగిందని. అట్టి సమయంలో 
రూపాయిల చెలామణిని కుంచించడానికి రూపాయి నాణేలను కరిగించి. అలా కరిగించగా వచ్చిన వెండితో, 
tosta స్వర్ణ ire కార్యాబయుంలో నిలవపుంచడాని 'అవనరమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని 
d లిండ్సే ఊహించారు. 








492 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





(4 అవసరమైనప్పుడు మరి కొంత బంగారాన్ని అప్పుగా తీసుకోవడం ద్వారా. 


భారత స్వర్ణ ప్రమాణ కార్యాలయం తన bd మోద తీసిన (riposo చెల్లింపులు 
చేసేందుకు నిధులను ఈ క్రింది మార్గాల ద్వారా సమకూర్చుకోవాలి: 


(1) లండన్‌ p తీసిన mgo అమ్మకాలవల్ల వచ్చిన జమల ద్వారా 


(2) లండన్‌ స్వర్ణ ప్రమాణ కార్యాలయం కొనుగోలుచేసి భారతదేశానికి పంపిన 
వెండి, బంగారాల నుంచి అవనరమైనప్పుడు కొత్త రూపాయిలను నాణాలుగా 
ముద్రించడం ద్వారా సమకూర్చుకోవాలి. 


భారత ప్రభుత్వం ప్రతిపాదించిన కరెన్సీ పథకానికి DAS, లిండ్సేలు ప్రతిపాదించిన 
కరెన్సీ పథకాలకు ఒక మౌలికమైన భేదం ఉంది. ప్రభుత్వ పథకం స్వర్ణ కరెన్సీతో కూడిన 
స్వర్ణ ప్రమాణాన్ని (ప్రతిపాదించగా, వీరిరువురి పథకాలు స్వర్ణకరిన్స్‌ లేకుండా స్వర్ణ 
ప్రమాణాన్ని ప్రతిపాదించాయి. 

న్వర్ణ కరెన్సీతో కూడిన న్వర్ణ ప్రమాణంలోనూ, న్వర్ణ కరెన్సీ లేని స్వర్ణ ప్రమాణంలొనూ 
గల సాపేక్ష సుగుణాలను నిర్ణయించేందుకుగాను సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ నర్‌ హెన్రీ ఫొలర్‌ 
అధ్యక్షతన మరొక శాఖా కమిటీని నియమించారు. అనేక ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించిన 
తరువాత ఆ కమిటీ ఈ విధంగా పేర్కొంది" '50. (ప్రొబిన) పథకం గురించి మేమో 
విధంగా చెప్పదలచుకున్నాం. బంగారాన్ని అంతర్జాతీయ మారక సాధనంగా పరిగణించవచ్చు. 
అయినప్పటికీ అంతర్గత కరెన్సీ ప్రయోజనం నిమిత్తం దానిని శాశ్వతంగా వాడటమనేది 
ఇంతకు మునుపెన్నడూ లేదు. అంతే కాకుండా, ప్రామాణిక లోహం చెలామణిలో ఉన్న 
వాణెంగా అనువైన రూపం తీసుకొని ఒకచేతి నుంచి మరొకచేతికి మారకూడదన్న యూరోపియన్‌ 
లేదా భారతీయ రివాజుకు అనుగుణంగా కూడా లేదు. 1819 నాటి పీల్‌ చట్టంలోని 
శేవలం తాత్కాలిక నిబంధనల నుంచి ఇటువంటి పథకాలకు నిజమైన మద్దతును పొందేందుకు 
వీలులేదు. ఆ చట్టం ద్వారా పరిమితమైన కాలానికి మాత్రమే, 2000 పౌండ్లను మించిన 
నోట్ల కట్టలను ఇచ్చినప్పుడు వాటికి స్టాంపువేసిన బంగారు కడ్డీలను ఇవ్వడానికి బ్యాంక్‌ 
ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు అధికారం ఇవ్వడం జరిగింది. నగదు చెల్లింపులను తిరిగి ప్రారంభించేందుకు 
మొదటి చేర్యగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు పరిమితమైన కాలానికి మాత్రమే ఈ అధికారం 
ఇవ్వడం జరిగింది. “1821లో బంగొరం చెల్లింపుకోసం బ్యాంకుపైన డిమాండు ఉన్నట్లు 
కనిపించడం లేదు. 





+ భారత కరెన్సీపై విచారణ జరిపేందుకు నియమించి కమిటి నివేదిక, 1899 నాటి DDA 
$990, పే, 15. 


స్వర్లవ్రమాణ దిశగా 493 





“53. ప్రొబిన్‌ ప్రతిపాదించిన న్వర్హపథకాన్ని శాశ్వతంగా అమలుచేయడానికి వ్యతిరేకంగా, 
భారతదేశంలో న్వర్ణ కరెన్సీకి అనుకూలంగా చేసిన వాదనలు, లిండ్సే స్వయంగా రూపొందించిన 
“మారకపు ప్రమాణం" పథకానికి వ్యతిరేకంగా మరింత గట్టిగా చెప్పబడినట్లు స్పష్టమౌతోంది. 
న్వర్ణకరెన్సీ ప్రత్యక్షంగా అగుపించని ఏ వ్యవస్థ అయినా అపనమ్మకంతో చూడబడుతుందంటూ 
SETAS, సర్‌ బాన్‌ లుబ్బాక్‌, సర్‌ సామ్యూల్‌ మాంశేగ్‌ తదితరులు ఇచ్చిన సాక్ష్యాలతో 
మేం ఏకీభీవిస్తున్నాం. వారు వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం దృష్టా, భారతదేశం తన 
ఆర్థిక భవిష్యత్తుకు ఎంతగానో ఆధారపడిన మూలధనప్రవాహాన్సి లిండ్సే పథకం 
'అడ్డుకుంటుందన్న నిర్ణయానికి రాకుండా ఉండలేకపోతున్నాం. Dod) పథకాన్ని కాని, 
అటువంటి లక్షణాలనే కలిగిన రాఫెల్‌ పథకాన్ని కాని, మేజర్‌ డార్విన్‌ పథకాన్ని కాని 
శాశ్వత ఏర్పాటుగా అమలుచేయాలని సిఫారను చేయడానికి మేం nom లేం. స్టెర్లింగ్‌ 
మారకపు రేటును నిర్ణయించడానికి తాత్కాలిక చర్యగా ఈ పథకాలను అమలు చేయాలనికూడా. 
ప్రస్తుత పరిస్థితులు సూచించడం లేదు. 


భారత ప్రభుత్వం (ప్రతిపాదించిన పథకాన్ని అమలు చేయడానికే కమిటి సుముఖత 
వ్యక్తం చేసింది. దానిన శాశ్వత ప్రాతిపదికపైన అమలుచేయడానికి కమిటీ ఒక కార్యాచరణను 
కూడా రూపొందించింది. దాని గురించి కమిటీ చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి:- 


"54. బ్రిటిష్‌ సావరిన్‌ను చట్టబద్ధ (ద్రవ్యంగా చేయడానికి, భారతదేశంలో దానిని 
చెలామణే నాణొంగా చేయడానికి మేం అనుకూలంగా ఉన్నాం. రాయల్‌ టంకశాలలు 
మూడు ఆస్ట్రేలియన్‌ కరెన్సీ శాఖలను ఏ నిబంధనలు. షరతులు నియంత్రిస్తున్నాయో అదే 
నిబంధనలు. పరతులపై ఎటువంటి పరిమితులు లేకుండా బంగారు నాణాలను ముద్రించడానికి 
భారత టంకశాలలను తెరవాలన్న విషయాన్ని కూడా మేం పరిగణిస్తున్నాం. దాని ఫలితంగా 
ఒకే రకమైన పరిస్థితులలో అటు ఇంగ్లాండ్‌లోను అటు భారతదేశంలోను సావరిన్‌ ముద్రణ 
జరిగి చెలామణిలో ఉంటుంది. స్వేచ్భాయుతంగా స్వర్ణం రాకపోకసూత్రాల ఆధారంగా 
భారతదేశంలో స్వర్ణ ప్రమాణం స్వర్ణ కరెన్సీలను సమర్థవంతంగా అమలుచేయగలవన్న 
ఉద్దేశంతోనే మమా చర్యల అమలును సిఫారసు చేస్తున్నాం.” 


ఈ సిఫారసులను సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అంగీకరించారు.” ఆయన ఈ విధంగా 
నిర్ణయించారు: 
“నిర్నిబంధంగా వెండి నాణాల ముద్రణ జరగకుండా భారత టంకశాలలను 


మూసివేసి ఉంచే విధానం కొనసాగాలి”. అలా చేయడం ఎంత కాలం వీలైతే అంతకాలం 
భారతప్రభుత్వం కొనసాగించాలి. 





1899 జూలై 25 నాటి లేఖ నెం. 140 (ugi), 1898 నాటి సి. 9421 


494 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -€ 





“బ్రిటిష్‌ సావరిన్‌ను చట్టబద్ధమైన ద్రవ్యంగాను, చెలామణిలో ఉండే నాణెంగాను 
చేయడానికి చర్యలు తీసుకోవాలి. కమిటీ సూచించిన షరతుల క్రింద బంగారు నాణాల 
ముద్రణకు ఏర్పాట్లు చేయాలి." 

1899 భారత నాణాలు. కాగితపు కరెన్సీ చట్టం PAm సాధారణంగా 
పిలవబడుతున్న చట్టాన్ని భారత ప్రభుత్వం ఆమోదించడం ద్వారా కమిటీ చేసిన మొట్టమొదటి 
సిఫారసును అమలులోకి తెచ్చారు. ఆ చట్టం 15 రూపాయలు 7 1/2 రూపాయిల రేటు 
చొప్పున సావరిన్‌ను, అర్థసావరిన్‌ను భారతదేశమంతటా చట్టబద్ధమైన (ద్రవ్యంగా చేసింది. 
వాటికి బదులుగా కరెన్సీ నోట్లను జారీచేయడానికి అధికారాన్ని"కూడా ఇచ్చింది. 


భారత కరెన్సీని స్వర్ణ ప్రాతిపదికపై ఉంచాలని ఆత్రుతపడడంతోపాటుగా, బంగారు 
నాణాలను ఉచితంగా ముద్రించడానికి టంకశాలలను తెరవటానికి కూడా ప్రభుత్వం 
తొందరపడసాగింది. అయితే టంకళాలలు జారీచేయాల్సింది ఇంగ్లీషు సావరిన్‌ కావడంతో 
భారత ప్రభుత్వం పూర్తిగా బ్రిటన్‌ Pad చేతుల్లో చిక్కుకుంది. 1870 (బ్రిటిష్‌ నాణాల 
చట్టం ప్రకారం రాయల్‌ టంకశాలశాఖగా భారత టంకశాలను ఏర్పాటు చేయాలంశే 
అందుకు బ్రిటన్‌ చక్రవర్తి ఒక ప్రకటన చేయవల్సి ఉంటుంది. అది పూర్తిగా Pad 
ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. సావరిన్‌ను చట్టబద్ధ ద్రవ్యంగా చేసే చట్టాన్ని ఆమోదించడం. 
చక్రవర్తి ప్రకటన వెలువడటం రెండూ ఒకేసారి జరగాలనేది భారత (ప్రభుత్వం ఉద్దేశం. 
నిజానికి, చక్రవర్తి ప్రకటన కోసం ఎదురుచూస్తూ భారత ప్రభుత్వం ఆ చట్టాన్ని కొంత 
కాలం అమలులోకి తేకుండా నిలిపి ఉంచింది” ఆయితే న్యాయపరమైన, సాంకేతిక 
పరమైన నమస్యల కారణంగా ప్రకటన వెలువడడానికి మరి కొంత కాలం పట్టవచ్చునని 
చెప్పడంతో భారత ప్రభుత్వం అయిష్టంగానే ఆ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. (బజరీ 
లేవనెత్తిన అభ్యంతరాలు సాంకేతిక వరమైనవే ఆయినప్పటి& మొదట్లో అవి అధిగమించలేనివిగా 
కనిపించాయి" భారత కార్యాలయం కనుక రాజీధోరణిని అనుసరించి ఉండకపోయినట్లయితే 
చర్చలు విఫలమై ఉండేవి. అయితే వథకానికి ఒక అవకాశం ఇచ్చేందుకు (కైజరీ సుముఖంగా 
లేదు. సాంకేతిక పరమైన సమన్యపై ఒక అంగీకారం కుదరగానే (be తిరిగి మొదటి 
కొచ్చి ede» బంగారు నాణాల ముద్రణకు భారతదేశంలో టంకశాలను తెరవాల్సిన 
అవసరం ఉందా అని వాదించింది. (baÓ వాదన ఈ విధంగా ఉంది:- 


“ఇప్పటికి ఒప్పందం కుదరడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, భారతదేశంలో 
సావరిన్‌ నాణాల ముద్రణకు అనుకూలంగా మొదట్లో చేసిన వాదనలను వునఃనమోక్తించడానికి 





+ భారతదాణాలు, కాగితపు కరెన్సీపై 1899 'సెస్టెంబర్‌ 9వ తేదీన డాకిన్స్‌ చేసిన ప్రసంగం 
చూడండి. 


4 1913 నాటి 495 జవాబు, D14 


స్వరప్రమాణ orr 495 





లార్డ్‌ జార్జి Sco ఆహ్వానించడం వాంఛనీయమని లార్డ్స్‌ భావించారు. ఈ ప్రతిపాదన 
చేసిన తరువాత గడచిన రెండు సంవత్సరాలకాలంలో జరిగిన పరిణామాలు సావరిన్‌ 
నాణాల ముద్రణను తప్పనిసరిచేసే శక్తిని కోల్పోయాయా, వ్యవస్థాపక వ్యయానికి పూర్తిగా 
అనుగుణం కాని టంకశాలలను ఏర్పాటుచేయడం వల్ల కలిగే ప్రయోజనాలేవైనా ఉన్నాయా 
అనే వాటి గురించి సమోక్షించేందుకు లార్డ్‌ హామిల్దన్‌ను ఆహ్వానించడం వాంఛనీయమని 
లార్డ్స్‌ అనుకుంటున్నారు... ఇప్పుడు స్వర్ణ ప్రమాణం చాలా పటిష్టంగా ఏర్పడింది. 
భారత ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కితీసుకోదని ప్రజలు అనుకోవడానికి ఎటువంటి 
సాక్ష్యాధారాలు అవసరం లేదు. అదిప్పుడు వివాదాతీత అంశం. (ప్రస్తుతమున్న పరిస్థితులలో 
అవసరమైనప్పుడల్లా భారతదేశంలో సావరిన్‌ నాణాలు ఆకర్షించబడుతూనే ఉన్నాయి... 
Tody నాణాల ముద్రణకు అందుబాటయ్యే బంగారం భారత ప్రభుత్వ అంచనాలు 
ఊహించిన దానికంశే తక్కువగా ఉంది. సమీపకాలంలో ఇది ఏ విధంగాను చెప్పుకోతగ్గ 
స్థాయిలో పెరుగుతుందని అనుకొవడం లేదు... భారత ఖజానాకు భారంగా సంవత్సరంలో 
లెత్యధిక కాలంపాటు సిబ్బందికి జీతభత్యాలిన్తూ వృధాగా కూర్చోపెట్టి పోషించాల్సి వస్తుంది. 
ఈ అభ్యంతరాలు ఉన్నప్పటికి ఈ పథకాన్ని అనులుచేయాలా లేదా అని నిర్ణయించాల్సింది 
లార్డ్‌ జార్జి mei 
దీనికి భారత కార్యాలయం ఇలా సమాధానమిచ్చింది: 


“స్వర్ణ నాణాల ముద్రణకు భారతదేశంలో టంకళాలను ఏర్పాటు చేయడం అనేది 
నూతన కరెన్సీ వ్యవస్థకు అనుగుణంగా అవ్వగలిగే స్పష్టమైన, బాహ్య సూచన. అప్పుడీ 
ప్రతిపాదనను విరమింిచుకోవడమూ evt అది అశాంతిని (ప్రేరేపించడమే... ఇప్పుడీ 
దశకు చేరుకున్న ఈ పథకాన్ని రద్దుచేయడానికి ప్రభుత్వాధినేత సిద్ధంగా లేదు." 


దీనికి (ట్రెజరీ ఘాటైన జవాబిస్తూ అందులో విధంగా పేర్కొంది: 


"భారత కరెన్సీ అవసరాలు ఇతర మార్గాల ద్వారా తీరుతున్నాయి. సావరిన్‌ 
నాణాలను స్థానికంగా ముద్రించాలన్న దానికి నిజమైన డిమాండ్‌ లేదు... బంగారు 
నాణాల ముద్రణకు యంత్రాలను సమకూర్చడం ద్వారా భారతదేశంలో స్వర్ణ ప్రమాణ 
స్థితి బలపడుతుందని కాని లేదా ప్రభుత్వ ఉద్దేశం పట్ల ప్రజా విశ్వాసం ధృడపడుతుందని 
కాని లార్డ్స్‌ నమ్మజాలరు... కమిటీ నివేదిక తరువాత మారకం తీరుతెన్నులు అంతకంటె 
ఎక్కువగా పూర్తి సంసిద్ధతతో భారతదేశానికి బంగారం రవాణా కావడం అప్పటికీ ఏర్పడిన 
అత్యధిక విశ్వాసాన్ని చక్కగా సూచిస్తున్నాయి." మొత్తం ప్రతిపాదన పట్ట (bs అరుదైన 
'ద్వేషభావంతో వ్యవహరించిందనడంలో సందేహం లేదు. అయితే, (కెజరీ పటిష్టమైన 
వాదనలను ఉపయోగించింది. స్వర్ణ ప్రమాణం పనిచేయడానికి సావరిన్‌ నాణాలు ఎక్కడ 
నుండి వస్తాయనే దానితో నిమిత్తం లేదు. టంకశాలను ఎక్కడ ఏర్పాటుచేసినా సావరిన్‌ 


496 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





నాణాల ఉచిత ముద్రణకు టంకశాలలు తెరిచి ఉంచినంత కాలం భారత న్వర్ణ ప్రమాణం 
సంపూర్ణం అయి ఉండేది. నిజానికి లండన్‌ నుంచి ముద్రితమైన సావరిన్‌ నాణాలను. 
పొందడం వల్ల అవసరాలు తీరడమే కాకుండా ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉండిఉండేది. 


ప్రభుత్వం అందోళన వ్యక్తం చేసింది నాణాల ముద్రణకు బంగారం దొరకదన్న 
కారణంగా కాదు. నిజానికి దాని అవసరం గురించి అది తక్కువ వ్వాసంతోనే ఉంది. 
TaS వ్యతిరేకత దృష్టా ప్రతిపాదనను విరమించుకోవడానికి అది హుందాగా సమ్మతించింది. 
నూతన A) వ్యవస్థలో రూపాయికున్న చిత్రమైన పరిస్థితి దానిని బాగా అబ్బంది 
పెట్టింది. రూపాయి ద్రవ్యంగా పతనమవ్వడం, ఇంగ్లాండ్‌లో అమలులో ఉన్న కరెన్సీలో 
భారత కరెన్సీ విలీనం అవడం తాను చూడలేనన్న' బాధ, విచారం భారత ప్రభుత్వ 
తంతిలో ఆసాంతం వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్‌, అమెరికాల కరెస్సీలలో భారత కరెన్సీ 
విలీనానికి సిఫారసు చేయడానికి కారణం అవి అద్భుత నమూనా వ్యవస్థలను కలిగి 
ఉండడం కాదని, అయితే అంతకు మించి మెరుగైనవి అందుబాటులో లేకపోవడమేనన్న 
అభిప్రాయం, భారత ప్రభుత్వ తంతిని అధ్యయనం చేస్తే కలుగుతుంది. (ఫ్రెంచి, అమెరికా 
సంయుక్త రాష్ట్రాల కరెన్సీ వ్యవస్థల పట్ట గౌరవం కలిగిన భారత ప్రభుత్వం తన స్వంత 
కరెన్సీ వ్యవస్థ పట్ల సంతోషకరంగా లేకపోవడం సహజమే. ఈ రెండు దేశాల కరెన్సీ 
వ్యవస్థ పట్ట అటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల ఐదు ఫ్రాంకుల నాణాలు, వెండి 
డాలర్లను ఎప్పుడూ ఆసంగతమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. ఆఖరుకు ప్రాఫెనర్‌ పియర్సన్‌ 
వంటి గొప్ప నిపుణుడు కూడా వివిధ ధన రూపాల వర్గీకరణకు సంబంధించిన సంప్రదాయ 
వథకంలో వాటికి సముచిత స్థానాన్ని ఇవ్వలేకపోయారు.” సంప్రదాయక తరహాకు చెందిన 
చక్కని క్రమబద్ధమైన స్వర్ణ ప్రమాణ వ్యవస్థలో ఉచితంగా నాణాలుగా ముద్రించబడే 
లోహం, పూర్తి చట్టబద్ధ [ద్రవ్య అధికారాన్ని" కలిగిన eio బంగారమొక్క'కే, వెండి, 
నాణాలుగా ముద్రించబడుతున్నప్పటికి అది కేవలం ప్రభుత్వ బాధ్యత పైన, పరిమితమైన 
మొత్తాలలోనే ముద్రించబడింది. అది పరిమితమైన చట్టబద్ధ ద్రవ్యంగా ఉండేది. సాధారణ 
విలువ కంక దాని అంతర్గత విలువ తక్కువగా ఉండేది" బంగారు నాణాలు ప్రామాణిక 
నాణాలుగాను, వెండి నాణాలు సహాయక నాణాలుగాను ఉండేవి. 


ఈ రెండూ కలసి. 1816 నుంచి ఇంగ్లాండ్‌లో అమలులో ఉన్నటువంటి ఆదర్శనీయ 
ఏకలోహ స్వర్ణ (ప్రమాణాన్ని రూపొందించాయి. ఇటువంటి అంశాలతో కూడిన పథకంలో 
ఐదు ఫ్రాంకులు లేదా డాలర్హను ఇమడ్చడం రచయితలకు కష్టం అయ్యేది. వాటి సాధారణ 
విలువ కంటే వాటి అంతర్గత విలువ తక్కువగానే ఉన్నప్పటికీ అవి మార్చుకోవడానికి 
వలులేనివి, అంతే కాకుండా అవి ఎటువంటి పరిమితులు లేని చట్టబద్ధమైన ద్రవ్యాలు 





* ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఎకానమి, సంపుటి |, సే. s60 


న్వర్లవ్రమాణ దిశగా 497 


కూడా. అదే వాటికున్న ప్రత్యేకత. వీటికున్న ఈ (ప్రత్యేకత వల్లనే అమెరికా. (ఫ్రెంచి కరెన్సీ 
వ్యవస్థలలో స్వర్ణ ప్రమాణం తిరస్కరించబడింది. కుంటి నడక లాంటి ప్రమాణంపై 
కొద్దిమందికి విశ్వాసం ఉండవచ్చు. ఈ రకమైన ప్రమాణ వ్యవస్థలో "బంగారం Soto 
వెండి తక్కువ విలువను కలిగి ఉన్నప్పటికీ, బలమైన సహచరునితో ముడిపెట్టడం వల్ల 
దానిని కూడా ఏదో ఒక విధంగా జతగా నెట్టుకు రావచ్చు.” 





స్థిరత్వం గురించి సందేహం కలిగేంతగా (poo కరెన్సీ వ్యవస్థ ఇంగ్లీషు కరెన్సీ 
వ్యవస్థకు భిన్నంగా ఉందా? ఈ రెండు వ్యవస్థల మధ్య ఎటువంటి భేదాలు ఉన్నప్పటికీ 
వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఆ రెండు వ్యవస్థలు మౌలికంగా ఒకటేనని తెలుస్తుంది. 
ఒక పక్క 1803 నాటి (voc ద్విలోహ చట్టాన్ని 1878 నాటి మింట్‌ సస్పెన్షన్‌ చట్టాన్ని 
'బతపరచి, మరోపక్క 1806 నాటి ఇంగ్లీషు స్వర్ణ ప్రమాణ చట్ట నిబంధనలను, 1844 
నాటి బ్యాంక్‌ చార్జర్‌ చట్టాన్ని జతపరిచి పోల్చి అధ్యయనం చేసి చూస్తే (ఫ్రెంచి - 
ఇంగ్లీషు కరెన్సీ వ్యవేస్థల మధ్య చెప్పుకోతగిన విభేదాలేవైనా మనకు కనిపిస్తాయా? 18788 
ముందు ఫ్రాన్స్‌లో ఎటువంటి పరిమితులు లేని చట్టబద్ధ ద్రవ్యంగా స్వర్ణ రజత నాణాలు 
అపరిమితంగా జారీ అయ్యేవి. 1844కు ముందు ఇంగ్లాండ్‌లో స్వర్ణ సావిరన్‌ నాణాలు, 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోట్లు అపరిమితంగా జారీ అయ్యేవి. ఈ రెండూ కూడా ఎటువంటి 
పరిమితులు లేని చట్టబద్ద దద్రవ్యాలే. 1844లో ఇంగ్లాండ్‌ బ్యాంక్‌ నోట్ల బారీపై పరిమితి 
విధించింది. అయితే, వాటికున్న చట్టబద్ద ద్రవ్య అధికారాలను మాత్రం తొలగించలేదు.” 
నోట్ల విషయంలో 1844లో ఇంగ్లాండ్‌ ఏంచేసిందో 1878లో ఫ్రాన్స్‌ కూడా సరిగ్గా అదే 
చేసంది. పరోక్షంగానే అయినప్పటికీ, మింట్‌ సస్పెన్షన్‌ డిక్రీ ద్వారా ఫ్రాన్స్‌ ఐదు ఫ్రాంకుల 
వెండి నాణాల చట్టబద్ద ద్రవ్య అధికారాన్ని తొలగించకుండానే వాటిపై పరిమితి విధించింది. 
ఈ రెండు వ్యవస్థల మధ్య ఎటువంటి తేడా వుందని ఆర్థిక శాస్త్రవేత్తలు ఒకదానికి స్వర్ణ 
ప్రమాణాన్ని మరొకదానికి కుంటినడకల అవిటి ప్రమాణాన్ని అనుసరించాలని పిలుపు 
ఇచ్చారో తెలుసుకోవడం కష్టం. వెండి ఫ్రాంక్‌ కుంటినడక నడవగలిగితే, బ్యాంకు నోటు 
కాడా నడవగలుగుతుంది. రెండో దాని Xo మొదటిది బాగా నడవగలుగుతుంది. 
ఎందుకంత ఈ రెండిటిలో దాని సహజవిలువ అధికం. అయితే, బంగారంలోకి బ్యాంకు 
నోటును మార్చుకునేందుకు వీలుంది, కాని ఐదు ప్రాంకుల నాణాన్ని అలా మార్చుకునేందుకు 





14 ప్వాసం కొరవడి నందువల్లనే 1907 అక్టోబర్‌, నాటి చట్టం ద్వారా, జర్మనీ తన రజత 
'జాలర్స్‌కు గల చట్టబద్ధ ద్రవ్య అధికారాలను తొలగించింది. అమెరికా sog రాష్ట్రాలలో వెండి డాలరు 
చట్టబద్ధ ద్రవ్యం కదు” ఎ.సి ESD, adi మారక ద్రవ్యం, aperi, న్యూయార్క్‌, 920 b.d. 8,477 


శ bag డబ్బు ba ప్రన్స్‌పల్స్‌, 2వ ఎడిషన్‌, 1910, d 200 
= 1833 లార్జ్‌ ఆల్ఫొప్స చట్టం ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోట్లను చట్టబద్ధ ద్రవ్యంగా చేశారు. 


498 TEE బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నేంవుటం -6 





వీలు లేదు అని వాదించినట్లయితే, ఈ పోలికను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ జారీచేసే 
బంగారంలోకి మార్చుకోలేని విశ్వాసపు నోట్లతో పోల్చాలనేది సమాధానమవుతుంది. ఈ 


అందువల్లే పరిమితులు లేని ఐదు Poko మాదిరిగా వీటిని కూప any imos 
ఏలు లేనివిగా పరిగణించవచ్చు. ఐదు ప్రాంకుల నాణాల మాదిరి. బట్‌ మార్చుకోలేని 
నోట్టగా పరిగణించలేదని గట్టిగా వాదించి నప్పటికీ, ఈ రెండింటి మధ్య పోలిక అనేది 


వాటిగా చేస్తున్న అంశమేమిటంకే ఆ రెండూ జక నిర్ణత పరిమితికి లోబడి 
కారీచేయబడుతుంటాయి. మార్చుకోవడానికి వీలులేని కెన్సీ జారీపై obs పరిమితి అన్న 
పాలిక లక్షణం ఉన్నంత మేరకు ఈ (ఫెంచి కుంటి నడకల ప్రమద ఇంగ్లీషు న్వర్ణ 


(ప్రమాణం రెండూ కూడా 'కరెన్సీ సూత్రం" అన్న అంశానికి రెండూ భిన్న స్వరూపాలే తప్పు 


సంస్థాపరంగానే కాకుండా రూపురేఖల విషయంలో కూడా (o5 ద్రవ్య వ్యవస్థ 
అంగ్రీషు ద్రవ్య వ్యవస్థ ఒకె మాదిరిగా ఉన్నాయి. 1844 నాటి బ్యాంక్‌ చార్జర్‌ చట్టంపై 
చెలరేగిన వివాదం విషయంలో లార్డ్‌ ESSAS ఉద్దేశాలను బ్యాంకింగ్‌ తత్వ ధోరణికి 
చెందిన ఆయన (ప్రత్యర్థులు సృష్టంగా అవగాహన" చేసుకోలేడీ ఆయన ప్రత్యర్థులు 








E- 


నథిమీణి లోంచి పోకుండా ఫ్రాన్స్‌ రక్షణ కల్పించింది. వెండి నాణాల జారీపై ఎటువంటి 
వకీమీతి విధించక పోయినట్లయితే ఖచ్చితంగా బంగారం చెలామణిలో లేకుండా పోయి 
dio. 


అందువల్ల. ఫ్రెంచ్‌ కరెన్సీ వ్యవస్థ మాదిరిగానే ఉందన్న కారణంగా పౌలర్‌ కమిటీ 
ఆమోదించిన భారత (ప్రభుత్వ పథకం, ఇంగ్లీషు కరెన్సీ వ్యవస్థను ఏ సూత్రాలు 
నిటేండ్రిస్తున్నాయో అదే సూత్రాలపై ఆధారపడి రూపొందించబడిందని వాదించడం 
diy కాబోదు. BIS) అభిప్రాయం ప్రకారం ఈ సూత్రాలే 'పటిష్టమైన ఆర్థిక చట్టానికి 
oye 





na 


అధ్యాయం v 
స్వర్ణ ప్రమాణం నుంచి స్వర్ణ మారకపు ప్రమాణానికి 


రూపాయి విలువ తరుగుదల సమస్య సంత్నప్తికరంగా పరిష్కారమైనట్లు తాత్కాలికంగా 
కనిపించింది. గత అధ్యాయంలో వివరించినటువంటి నివారణా మార్గాన్ని అనుసరించి 
ఉన్నట్లయితే పాతిక సంవత్సరాలుగా ఉన్న ఆందోళనలు. ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి 
ఉండేవి. కాని అననుకూల సంఘటనలు తలఎత్తడంతో ఆ కమిటి ఉద్దేశించిన వ్యవస్థకు 
వ్యతిరేకమైన కరెన్సీ వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందింది. ఫౌలర్‌ కమిటీ సిఫారసులకు 
చట్టబద్ధత కల్పించిన పదమూడు సంవత్సరాల తరువాత భారత ఆర్థిక, ద్రవ్య అంశాలపై 
ఛాంబర్లెన్‌ కమిషన్‌ ఈ విధంగా నివేదించింది. 


^1898 కమిటి సిఫారసులను ప్రభుత్వం ఆమోదించి, వాటిని అమలుచేయాళనుకున్న 
విషయం వాస్తవమే అయినప్పటికీ, నేడు భారత కరెన్సీ వ్యవస్థ ఆ కమిటీ ఉద్దేశించిన 
వ్యవస్థకు భిన్నంగా ఉంది. అదె సమయంలో, మారకపు నిర్వవాణకై ఉన్న యంత్రాంగంలోని 
కొన్ని ముఖ్యలక్షణాలు, ఆ కమిటీకి ఎ.ఎమ్‌. లిండ్సే, చేసిన సూచనలు ఒకే మాదిరిగా 
ఉన్నాయి." * 


లిండ్సే పథకాన్ని తిరిగి గుర్తుచేసుకుందాం.” లిండ్సే పథకంలో మొత్తం భారత 
కరెన్సీ అంతా రూపాయి కరెన్సీగా ఉండాలి; ప్రభుత్వం ప్రతి సందర్భంబోను బంగారానికి 
బదులుగా రూపాయిలను ఇవ్వాలి; విదేశీ చెల్లింపుల విషయంలోనే రూపాయిలకు బదులుగా 
బంగారాన్ని ఇవ్వాలి. ఈ పథకాన్ని అమలులో పెట్టేందుకు రెండు కార్యలయాలను 
ఏర్పరచాలి. ఒక దానిని లండన్‌లోను, మరొకదానిని భారతదేశంలోను ఏర్పాటుచేయాలి. 
లండన్‌లో ఉన్న కార్యాలయం తనకు రూపాయిలు అవసరమైనప్పుడు (xij o రెండవదానికి 
అమ్మాలి. భారతదేశంలోని కార్యాలయం తనకు బంగారం అవసరమైనప్పుడు మొదటి 
కార్యాలయానికి qnd odo అమ్మాలి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంచే నేడు భారతదేశంలో 
ఇటువంటి వ్యవస్థే అమలులో ఉంది. 


లిండ్సే ప్రతిపాదనలను 1898లోనే తిరస్కరించారన్న విషయాన్ని గమనంలో 
ఉంచుకోవాలి. లిండ్సే ప్రతిపాదనల మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా రెండు నిల్వలను 
ఏర్పాటు చేసింది. ఒకటి బంగారపు నిల్వ. మరొకటి రూపాయిల నిల్వ. రొక్కపు నిల్వలు, 





"1913 పిపి. సిడి. 7068, నివేదిక - పే. 13 
+ అధ్యాయం IV చూడండి. 


Ag గ్రమాణం సంచి స్వర్ణ మారకపు ప్రమాణాని! 501 


కాగితపు కరెన్సీ. స్వర్ణ ప్రమాణ నిల్వల నుంచి వీటిని ఏర్పాటు చేసింది. కరెన్సీ వ్యవన్గకున్న 
'శ్వభావం వల్ల ఇందులో ప్రతి ఒక్కటి ఆవిభక్షమైన మిశ్రమమే. రెవిన్యూ జమల ద్వారా 
'నమకూర్చిన రొక్కపు నిల్వలలో రూపాయిలు అదే విధంగా సావరిన్‌లు కూడా ఉన్నాయి. 
ఈ రెండూ కూడా చట్టబద్ధమైన ద్రవ్యాలే. ఈ రెండింటికి నోట్లు జారీ చేయవచ్చు. కాగితపు 
405 ఎల్లప్పుడు రూపాయిలు, సావరిన్‌ల రూపంలోనే ఉంటుంది. 1915 ఆగస్టు వరకూ 
టాడా స్వర్గ ప్రమాణ నిల్వ కొంత బంగారం గాను కొంత రూపాయిలు గాను ఉంది.” 
తాను చేపట్టిన విధుల నిర్వహణకు అవసరమయ్యే సావరిన్‌లు, రూపాయిలపై ప్రభుత్వం, 
సాంకేతికంగా 'బదలాలు' అనిపించే సరికూర్చు వ్యవస్థ ద్వారా. ఆధిపత్యం సంపాదిస్తుంది. 
ఈ నిధులను ఉంచిన స్థలం కూడా లిండ్సే నమూనా మాదిరిగానే ఉంది. రొక్కపు నిల్వలు 
అనేవి ప్రభుత్వ ఖజానా సొమ్ము కావడంతో దానిని రెండుగా విభజించి భారతదేశంలోని 
భారత ప్రభుత్వం, లండన్‌లోని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మధ్య పంపకం చేశారు. భారత 
ప్రభుత్వం తన వద్ద ఉంచుకున్న భాగం మొత్తం వెండి రూపంలో ఉండగా, లండన్‌లోని 
"ue ఆఫ్‌ స్టేట్‌ వద్దనున్న భాగం యావత్తు బంగారంలో ఉంది. Med ప్రమాణ నిల్వ 
fà నిల్వల మాదిరిగా చట్టబద్ధమైన నిల్వ కాదు. అందువల్ల అది కార్యనిర్వహణాధికారీ 
అధికారంలోనే ఉండాలి. కాబట్టే du ప్రమాణ నిల్వలోని బంగారం భాగాన్ని సెక్రటరీ 
WD స్టేట్‌ వద్ద, రూపాయిల భాగాన్ని దాన్ని నిర్వహించినంత కాలం, భారతదేశంలోని 
PoS ప్రభుత్వం వద్ద ఉంచారు. ఇకపోతే, కరెన్సీ లావాదేవీలకు, అంత సులువుగా 
వీలుపడనిది కాగితపు కరెన్సీ నిల్వలే. ఎందుకంటే దాని వినియోగాధికారం, స్థలం చట్టంచేత 
నీయంత్రించబడుతుంటాయి. 





ఈ కారణంగా లండన్‌లోని సెక్రబరీ ఆఫ్‌ స్టేట్‌కు ఇచ్చిన బంగారానికి ప్రతిగా 
భారతదేశంలో నోట్లు జారీచేసే అధికారాన్ని కల్పిస్తున్న 1898 తాత్కాలిక చట్టం లోని 
నిబంధనను శాశ్వత నిబంధనగా చేశారు. తద్వారా ఈ నిల్వలోని స్వర్ణ భాగాన్ని మార్చే 
తట్టబద్ద అధికారాన్ని పొందారు. ఈ విధంగా నూతన కరెన్సీ వ్యవస్థలో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
w నిల్వను భారత ప్రభుత్వం మరొక నిల్వను తమ వద్ద అట్టిపెట్టుకున్నారు. బంగారం 
Res లండన్‌లో ఉన్న సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వద్ద ఉండగా, రూపాయిల నిల్వ యావత్తు 
భారతదేశంలో ఉన్న బారత (ప్రభుత్వ ఆధీనంలో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం అమలులో 
ఉన్న కరెన్సి వ్యవస్థకు లిండ్సే ప్రతిపాదించిన వ్యవస్థకు మధ్య సారూప్యత అనేది ఈ 
నీధుల నిర్వహణ, ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ రెండు నిధుల కార్యవర్తనా 
| వాన 
to ఛాంర్లిన్‌ కమోపన్‌ సిఫారనుపై ఆ తేదీ నుంచి రూపాయి శాఖను రద్దువేశారు. 


b దీనిలో పాటుగా. ప్రభుత్వానికి రూపాయిల లోటు ఏర్పడినట్లయితే కాగితపు కరెన్సీ నిల్వలోని స్వర్ణ 
భాగాన్ని రూపాయిలుగా మార్చి లోటు భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికార 
eo. 





502 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





విధానానికి కూడా ఈ సారూప్యత విస్తరించింది. లిండ్సే సూచించినట్లుగానే భారతదేశంలో 
రూపాయిలు అవసరమైనప్పుడు భారతదేశం లోని (ప్రభుత్వ (క్రైజరీలలో రూపాయిలుగా 
మార్చుకోగలిగే "కౌన్సిల్‌ బిల్లులను" సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అమ్ముతాడు. తద్వారా భారత 
దేశానికి రూపాయి కరెన్సీని సమకూరుస్తాడు. బంగారం' అవసరమైనప్పుడు లండన్‌లోని 
హోమ్‌ ade భారత ప్రభుత్వం “రివర్స్‌ కొన్సిల్స్‌'ను అమ్ముతుంది. వాటిని సెక్రటరి 
ఆఫ్‌ స్టేట్‌ రొక్కంగా మార్చుకుంటాడు. తద్వారా విదేశి చెల్లింపులకు అవనరమైన బంగారం 
సమకూరుతుంది. ఈ "కాన్సిల్‌ బిల్లులు, “రివర్స్‌ కౌన్సిల్స్‌" అమ్మకాల ఫలితంగా భారత 
కరెన్సీ ఫౌలర్‌ కమిటీ వాంఛించిన స్వర్ణ (ద్రవ్యంతో కూడిన స్వర్గప్రమాణం నుంచి. Dody 
అభిలషించిన స్వర్ణ ద్రవ్యంలేని స్వర్ణ ప్రమాణ వ్యవస్థగా మారింది. 

భారత (ప్రభుత్వం తొలుత రూపొందించిన వ్యవస్థ స్థానంలో అభివృద్ధిచెందిన ఈ 
వ్యవస్థను స్వర్ణమారకపు ప్రమాణం అని పిలుస్తారు. పేరేదైనప్పటికి 1898లో భారత 
ప్రభుత్వం తొలుత ఉద్దేశించిన పథకం మాత్రం ఇది కాదు. ఈ “పెడదోవ పట్టడం ఎలా 
జరిగింది అనేఅంశం గురించి మరొక సందర్భంలో పరిశీలిద్దాం, ఇక్కడ మాత్రం, స్వర్ణ 
మారకపు ప్రమాణాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశంతో ప్రభుత్వం తన చర్యలను ప్రారంభించలేదని 
చెబితే సరిపోతుంది. పైపెచ్చు నిజమైన ed ప్రమాణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 
ఆలోచించింది. అలా నిజమైన స్వర్ణ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం అనేది 1844 ఇంగ్లీష్‌ 
బ్యాంక్‌ చార్జర్‌ చట్ట నూత్రాలలో ఒక ముఖ్య భాగంగా ఉంది. అయితే పథకాన్ని రూపొందించిన 
వ్యక్తులు ఈ అంశాన్ని తగినంతగా అర్థం చేసుకోలేదు. 


నూతన వ్యవస్థ గురించి మనం చెప్పగలిగేదేముంది? స్వర్ణ ద్రవ్యంతో కూడిన స్వర్ణ 
ప్రమాణం అన్న ఆదర్శం నుంచి దారి తప్పడం జరిగిందని పేర్కొంటూ చాంబర్లిన్‌ 
కమోషన్‌ ఈ విధంగా అంది" :- 


"అయితే, ఈ విధంగా దారితప్పడం జరిగిందని పేర్కొనడం ఏ విధంగానూ, 
తీసుకున్న చర్యలనుకాని, వాస్తవంగా అమలులో ఉన్న వ్యవస్థనుకాని ఖండించడం కాదు...” 


ఎందుకు కాదు? 1878లో భారత ప్రభుత్వం ప్రతిపాదించగా 1879లో కమిటీ 
ఖండించిన వ్యవస్థ ఇది కాదా? ఆ పథకానికి వ్యతిరేకంగా 1879 నాటి కమిటి చేసిన 
వాదనలలో గట్టి బలం లేని మాట నిజమే.” అయినప్పటికీ ఆ పథకం అంత పటిష్టమైనది 
కాదు. రూపాయిల పరిమాణం పై పరిమితి విధించాలన్నది స్వర్ణ ప్రమాణాన్ని ప్రవేశపెట్టడంలో 
ఒక ముఖ్యమైన భౌతికాంశం ఈ దృక్కోణం నుంచే పథకంపై తీర్పు చెప్పాలి. కాని 1878 
వాటి పథకంలో ఈ విధమైన పరిమితిని విధించారని చెప్పుకునేందుకు ఏమో లేదు, 

= నివేదిక పేరా. 48 

+ అధ్యాయం V చూడండి. 





Mg ప్రమాణం నుంచ స్వర్ణ మారకపు ప్రమాణాని। 503 





కూపొయిల పరిమాణంపై ఎటువంటి పరిమితి విధించకపోగా వెండి నాణాల ముద్రణకు 
టంకశాలలను ఈ పథకం కావాలనే తెరిచి ఉంచింది. ఈ పథకంలో కొంతవరకు ఆసక్తిని 
కలిగించే అంశమేమిటంటే, రూపాయి బులియన్‌ విలువ దాని కిచ్చే బంగారం విలువతో 
సమానంగా ఉండే విధంగా పన్నుల వ్యవస్థను రూపొందించడం. అయితే రూపాయిల 
ముద్రణకు పరిమితి విధించే సాధనంగా మాత్రం అది నిష్టయోజనకరం అయింది. Tivo 
పన్నులను విధించినంత మాత్రాన అది అన్ని సందర్భాలలోను నాణాల ముద్రణను 
పరిమితం చేస్తుందని అనుకోకూడదు. బంగారంతో పోల్చిచూసినప్పుడు మార్కెట్లో ఉన్న 
వెండి ధరకు టంకశాల వెండి ధరకు గల తేడాకు ఈ పన్నులు ఎంత దగ్గరగా ఉన్నాయన్న 
విషయం పైనే ప్రతీదీ ఆధారపడి ఉంటుంది. ఈ తేడా sob ఈ పన్నులు తక్కువగా 
ఉన్నట్లయితే అది రూపాయి నాణాల ముద్రణకు ప్రత్యేక ప్రోత్సాహకం అవుతుంది. వాటి 
అనావశ్యకత వాటిని డిస్కొంట్‌ చేసే స్థాయికి Si వరకూ ఇది కొనసాగుతుంది. ఈ 
విషయంలో ఈ పథకం 1816 నాటి ఇంగ్లీష్‌ స్వర్గ ప్రమాణ చట్టానికి అధ్వాన్నమైన 
ప్రతిబింబంలా ఉంది. 1878 నాటి భారత ప్రభుత్వ పథకం మాదిరిగానే ఈ చట్టం కూడా 
Md ప్రమాణాన్ని ప్రవేశపెట్టడమే లక్ష్యమని పేర్కొంటూ. అంతకు మునుపు వెండి నాణాల 
ఉచిత ముద్రణను నిలిపివేసిన టంకశాలను, పన్ను విధించి తిరిగి దానిని తెరిచేందుకు 
అధికారం ఇచ్చింది. స్వర్ణ ఏక లోహ వాదులకు ఆదర్శమైన ఈ చట్టంలోని నిబంధనలు 
వెండి నాణాల ఉచిత ముద్రణను అనుమతించడంలో ఎంత తెలివి తక్కువగా 
'వ్యవహరించాయో ఎవరూ గుర్తించనే లేదు.” ఇంగ్లాండ్‌ అదృష్టం కొద్దీ, టంకశాలకు 
తీసుకువచ్చిన వెండి నంతటినీ టంకశాల అధిపతి తప్పనిసరిగా నాణాలుగా ముద్రించి 
తీరాలనే ప్రకటనను చక్రవర్తి ఏనాడూ జారీ చేయలేదు. 1816 నాటి చట్టం కనీసం ఒక 
'జాగ్రత్రను తీసుకుంది. అది వెండి చట్టబద్ధ ద్రవ్య అధికారంపై పరిమితి విధించింది. 
భారత (ప్రభుత్వ పథకం వెండి నాణాల ఉచిత ముద్రణను అనుమతించడమే కాకుండా, 
పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా చెలామణి అయ్యే హక్కును కూడా వెండికి ఇచ్చింది. అందువల్ల, 
ఈ పథకం రూపాయిల పరిమాణాన్ని నియంత్రించేందుకు వీలు కల్పించకపోగా, దాని 
UMS స్వర్ణ ప్రమాణాన్ని దెబ్బతీసేదిగా కూడా ఉంది. 


1878 నాటి పథకానికి, భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థకు మధ్య 
ఉన్న తేడా ఏమిటంటే, e పథకంలో టంకశాలలు ప్రజలకు తెరవబడగా, నేడున్న 
వ్యవస్ధలో టంకశాలలు doo ప్రభుత్వానికి మాత్రమే తెరవబడ్డాయి. మరొక మాటలో 





Tue వాడట. $5) అండ్‌ RAS, 1919 పు. 3023 
+ నగదు చెల్లింపులపై 1919లో నియమించబడిన ef) కమిటీ ముందు కొంతమంది సాక్షమిస్తూ 
చట్టంలోని రజత నిబంధన పట్ట గౌరవం ప్రకటిస్తూనే' ఇంగ్లాండ్‌లో స్వర్ణ ప్రమాణాన్ని ఏర్పాటు 
డానికసగదు చెల్లింపుల పునఃప్రారంభం ఎంతవరకు ఉపయుక్తమైన సాధనం కాగలుగుతుంది "అన 
WeBso వెలిబుచ్చారు. ముఖ్యంగా కమిటి ముందు P38, మషెట్‌ ఇచ్చిన సాక్ష్యం చూడండి. 








504 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





చెప్పాలంకే ఆ పథకంలో రూపాయిలు ప్రజల తరపున ముద్రించబడగా, నేడున్న వ్యవస్థలో 
రూపాయిలు ప్రభుత్వం తరపున ముద్రించబడుతున్నాయి. టంకశాలలను ప్రజలకు 
అందుబాటులో లేకుండా చేయాలనే పథకంగురించి ప్రభుత్వం 1878లో ఆలోచించలేదని 
అనుకోకూడదు. రూపాయిల ముద్రణను తన చేతుల్లోకి తీసుకోవడంలో గల సాధ్యాసాధ్యాల 
గురించి అప్పటి భారత ప్రభుత్వం పరిశీలించింది. అద్భుతమైన కారణాలపై ఆ పథకాన్ని 
ప్రభుత్వం తిరస్కరించింది. పథకం రూపు రేఖలను వివరిస్తూ పంపిన తంతిలో ప్రభుత్వం 
ఈ విధంగా పేర్కొంది:- 

*48. ప్రతిపాదిత మార్చును అమలులోకి తీనుకు వచ్చేందుకు ప్రయత్నించేటప్పుడు, 
మొదటగా జాగ్రత్తపడాల్సిన అంశమేమిటం™ే, దేశ వాణిజ్య అవసరాల డిమాండ్‌కు 
అనుగుణంగా ఏ రకంగానైనా కరెన్సీ విస్తరించేందుకు పూర్తిస్వేచ్ళను కల్పించాల్సి ఉంది. 
అయితే, ప్రజలకు వెండి నాణాలను ముద్రించడానికి వీలులేకుండా టంకశాలను పూర్తిగా 
మూసివేసినట్టయితే ఆది సరిగా సాధించడానికి వీలుండదని మేము భావిస్తున్నాం. ఈ 
చర్యలను కనుక అమలు చేసినట్లయితే డిమాండ్‌కు అనుగుణంగా వెండి నాణాలను 
సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. భారతదేశంలో వెండి బంగారు 
లోవాలకు ప్రస్తుతమున్న మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ బాధ్యతను అంగీకరించడం 
సాధ్యం కాదు. 

749. మొదట చూసేందుకు అతి సులభమైనదిగా కనిపించే మార్గమొకటి ఉంది. 
As ప్రమాణంతో భారత రబత కరెన్సీ విస్తరణను అనుమతించేందుకు, నూతన వ్యవస్థలో 
నిర్ణయించిన రేట్ల (ప్రకారం బంగారు నాణాలను తీనుకుని వాటికి బదులుగా వెండి 
నాణాలను ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. వెండి నాణాల ముద్రణకు టంకశాలలను 
అనుమతించకుండా బంగారు నాణాల ముద్రణకు టంకశాలలను తెరవడం అత్యుత్తమ 
మార్గం అవుతుంది. నాణాల ముద్రణకు అవసరమైన వెండి భారత దేశంలో సరఫరాలో 
లేనందువల్ల, బంగారం, వెండి లోహాల కొనుగోలు, నిల్వ వంటి సంక్లిష్ట లావాదేవీలలో 
(ప్రభుత్వ ప్రమేయం లేకుండా అటువంటి బాధ్యతను చెపట్టడం ఆమోదయోగ్యం కాదు. 
ప్రభుత్వం అటువంటి లావాదేవీలలోకి ప్రవేశించడం వాంఛనీయం కూడా కాదు. 

'ఈ కారణాలతో మనకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఆసక్తికరమైన విషయమేమిటం'కే 
ఇటీవల, భారత కార్యాలయపు, వెండి కొనుగోళ్ళకు సంబంధించిన కుంభకోణాల గురించి 
ఇవి ముందుగానే తెలిపాయి.” 


meros జారీ చేసే పద్ధతిలో వచ్చే ఈ తేడా రూపాయిల పరిమాణాన్ని పరిమితం 
చేయడంలో ఎంత తీవ్రమైన మార్పు తీసుకువస్తుంది అనేదే మనకు ముఖ్యమైన విషయం. 





"91 DD, 400 చూడండి, 





gf ప్రమాణం నుంచి Md మారకపు ప్రమాణానికి 505 





ట్రీజలు వెండి నాణాలను ముద్రించుకునేందుకు వీలు లేకుండా టంకశాలలను మూసివేయడం 
వల్ల కలిగే ఖచ్చితమైన లాభం గురించి కొంత గందరగోళం ఉంది. రూపాయిలను 
జారీచేయడంలో (ప్రభుత్వానికి ఎకచ్చత్రాధిపత్యం ఇస్తూ టంకశాలలను మూసివేయడం 
వల్ల అవి అధికంగా జారీ కావు. తద్వారా బంగారంతో రూపాయిల విలువ పడిపోకుండా 
Pod వరకూ నిలబెట్టవచ్చు. టంకశాలలను మూసివేయడం ప్రభుత్వానికి ఏకచ్చత్రాధిపత్య 
స్థితిని ఇస్తుంది అనే విషయాన్ని అంగీకరించవచ్చు. అయితే ఈ ఏకస్వామ్యం రూపాయలు 
అధికంగా జారీ కాకుండా ఎలా నివారించగలుగుతుంది అనేదే అంత సులభంగా అర్థం 
ron ఉంది. వెండి నాణాలను ఉచితంగా ముద్రించకుండా టంకశాలలను మూసివేయడం 
అనేది నోట్లు జారీచేసే అధికారాన్ని బ్యాంకులకు లేకుండా చేసి, ఆ అధికారాన్ని కేవలం 
"oS బ్యాంకుకు ఇవ్వడం లాంటిదే. నోట్ల జారీ చేసే విషయంలో కంద్ర బ్యాంకుకు 
ఏకస్వామ్యాధికారం ఉన్నంత మాత్రాన అది అధికంగా నోట్లు జారీ చేసే అవకాశం లేదని 
ఎవరూ ఎప్పుడూ వాదించలేదు. అదే విధంగా నాణాల జారీ చేసే విషయంలో ప్రభుత్వానికి 
ఏకస్వామ్యాధికారం ఉంది కాబట్టి అధికంగా నాణాలు జారీ కావని వాదించడం కూడా 
అసంబద్ధమే అవుతుంది. నిజానికి మొత్తంగా ప్రజలంతా కలిసి జారీచేసే నాణాల కండే 
అధికంగా జారీ చేయకపోయినా కనీసం వాటికి సమానంగా ఏకస్వామ్యాధికారి నాణాలు 
జారీచేయగలుగుతాడు. నాణాల జారీ వల్ల కలిగే లాభాల ప్రభావం విషయంలో కూడా 
1678 నాటి పథకం ob ప్రస్తుత పథకం ఇల్పస్థాయికి చెందింది. ఈ రెండు పథకాలలో 
కూడా లాభాలు అనేవి జారీ చెసే నాణాల పరిమాణంపై ఆధారపడి ఉంటుందన్న మాట 
వాస్తవమే. అయితే, ప్రస్తుత పథకంలో నాణాల ముద్రణ వల్ల కలిగే లాభం నాణాల 
ముద్రణకు ప్రోత్సాహకరంగా ఉండదు. అది అటు ప్రభుత్వాన్ని కాని ఇటు ప్రజలను కాని 
నాణాల ముద్రణకు ప్రోత్సహించేదిగా ఉండదు. ప్రభుత్వానికి ఎందుకు ప్రోత్సాహకరంగా 
ఉండదూ ఆంతే దానికి నాణాలను ముద్రించే అధికారం ఉండదు. (ప్రజలకు ఎందుకు 
ప్రోత్సాహకరంగా ఉండదూ ecb నాణాల ముద్రణపై విధించిన పన్ను వెండిలోవోన్ని 
టంకశాలలకు తీసుకురావడాన్ని లాభం లేని అంశంగా మారుస్తుంది. ప్రస్తుతం నాణాల 
ముద్రణ అనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లొ ఉంది. కరెన్సీకి 'మద్దతు' అవసరం అన్న 
తెలివితక్కువ తీర్మానం ప్రభుత్వానికి లాభాలపై అత్యాశ పుట్టించి అదనంగా నాణాల 
ముద్రణను చేపట్టడానికి (ప్రేరణ కలిగించవచ్చు. ముఖ్యంగా వెండి విలువ బాగా వడిపోయి 
రూపాయి మార్కెట్‌ ధరకు టంకశాల ధరకు మధ్య వ్యత్యాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు 
ఈ (ప్రేరణ అధికంగా ఉండవచ్చు.” 





* ప్రొఫెసర్‌ కిన్స్‌ చేసిన ఈ ప్రతిపాదన దృష్ట్యా చూసినప్పుడు, ప్రస్తుతం అమలులో ఉన్న కరెన్సీ 
వ్యవస్థలో వెండి కొనుగోలు ధరతో నిమిత్తం లేకుండా రూపాయి స్వర్ణ విలువను నిర్ణయించడమనేది అంత 
సురక్షితమైన పద్ధతి కాదనిపిస్తుంది. 1919 భారత కరెన్సీ కమిటీ ముందు ఆయన ఇచ్చిన సాక్ష్యం, ప్రశ్న 
208రిచూడండి' 


506 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం - 





తన కరెన్సీ విలువ పతనమవకుండా చూడడమే ఏకస్వామ్యాధికారిగా భారత ప్రభుత్వ 
అభిలాష అవుతుందని, ఈ అభిలాషే రూపాయిల జారీపై పరిమితిని తీసుకువస్తుందని, 
అయితే సాధారణ ప్రజలకు టంకశాలలను తెరిచి ఉంచినంత కాలం ఈ అభిలాష 
నెరవేరకపోవచ్చు నని వాదించవచ్చు. జలా వాదించినట్లయితే. దానికి సమాధాన మేమిటంకే, 
రూపాయిల జారీని తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడే జారీపై పరిమితి 
విధించాలనే సంకల్పాన్ని సమర్థవంతంగా అమలులోకి తెచ్చే వీలుంటుంది. తమ అభిలాష 
మేరకు కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీల జారీపై పరిమితులు విధించగలుగుతాయి. 
ఎందుకంయే. ఎవరికి పడితే వారికి, ప్రతి ఒక్కరికీ నోట్లను జారీ చేయాల్సిన బాధ్యత 
వాటికి లెదు. ఈ విషయంలో భారత ప్రభుత్వం శోచనయమైన బలహీన స్థితిలో ఉంది. 
అడిగినప్పుడల్లా అది తప్పనిసరిగా కరెన్సీని జారీ చేసి తీరాలి. అయితే కొత్తగా జారీ 
అయ్యే కరెన్సీ, అప్పటికే ఉన్న కరెన్సీ పరిమాణానికి ఆదనంగా వచ్చి చేరే కరెన్సీ 
కాకపోవచ్చు. ఎందుకంటే. కొత్తగా జారీ అయ్యే కరెన్సీలో కొంత భాగం చెలామణీ లోంచి 
వెనక్కి తిరిగి వచ్చిన కరెన్సీకి తిరిగి జారీ చేసే కొత్త కరెన్సీ అయి ఉంటుంది. అయినప్పటికీ, 
ఏకస్వామ్యాధికారం ఉందన్న కారణంగానే రూపాయి కరెన్సీ పరిమాణంపై ప్రభుత్వం 
పరిమితి విధిస్తుందని చెప్పలేం. పైపెచ్చు కరెన్సీని జారీ చేయాల్సిన బాధ్యత నుంచి 
తప్పించుకునే మార్గం లెని కారణంగా ప్రభుత్వం పదే పదే కరెన్సీని జారీ చేయవల్సివచ్చే 
పరిస్థితి ఏర్పడవచ్చు. ఫలితంగా కరెన్సీ జారీ చేసే విషయంలో ఉన్న ఈ ఏకస్వామ్యాధికారం 
ప్రభత్వ స్థి స్థితిని చెప్పుకోతగినంతగా బలహీనమొనర్శ్చింది.' ఈ విషయమై చాంబర్రిన్‌ కమిషన్‌ 
ఈ విధంగా అభిప్రాయపడింది” 

"మారకపు మార్కెట్‌లో ప్రభుత్వం అతి పెద్ద భాగస్వామే కాని అది గుత్తాధిపతి 
కాదు. అటువంటి రేటు (కనీస కేటు)కు ఏడాది పొడుగునా wb విజయవంతంగా 
నిబబడగలగడం సందేవాస్పదమే." 


అందువల్ల, తాను మాత్రమే ముద్రించగల రూపాయిలను అన్ని కాలాలలోను 
ప్రభుత్వం ధరను నిర్ణయించగలిగే విధంగా. రూపాయిల ముద్రణను పరిమితం చేసే శక్తి 
టంకశాలల మూసివేత విధానానికి లేదని కమోషన్‌ అంగీకరించినట్లు అనుకోవచ్చు. 


ఈ విధంగా ప్రస్తుత ప్రమాణం కేవలం పేరులో వాగే 1878లో ప్రతిపాదించిన 
ప్రమాణానికి భిన్నంగాఉంది. కరెన్సీ పరిమాణాన్ని క్రమబద్ధీకరించడానికి మారకపు రేటును 
అమలుచేయడమే ఒక సూచికగా తీసుకోవడం 1878 ప్రమాణానికి ఉన్న లక్షణమైతే 





" రూపాయి కరెన్సీ జారీకి సంబంధించి ఈ నిరవధిక బాధ్యతలో గల ప్రమాదాన్ని 1919 నాటి 
స్మిత్‌ కరెన్సీ కమిటి గుర్తించింది. ఈ బాధ్యతను విరమించుకోవాలని సిఫారసు చేసంది. నివేదిక పేరా 68 
చూడండి. అలా సిఫారసు చేయడంలో దాని ఉద్దేశమే వేరు. 


+ నివేదిక, పేరా 182 


న్వర్ల ప్రమాణం మంచి స్వర్ణ మారకపు ప్రమాణానికి 507 





ప్రస్తుత ప్రమాణానికి కూడా ఈ లక్షణం ఉందని చెప్పుకోవాలి. అయితే వాగు పేర్కొన్నట్లు 
కరెన్సీ లావాదేవీలకు ఏ పద్ధతులు అనునరించినప్పటికీ “చెలామణిలో ఉండే పరిమాణమే. 
రూపాయి విలువను నిర్ణయిస్తుంది.” 


మరొ మాటలో చెప్పాలం'కే న్వర్ణ (ప్రమాణ రక్షణకు కావల్సిన ఆవశ్యక అంశం 
రూపాయిలు అధికంగా జారీ కాకుండా నియంత్రించే నిబంధన ఉండటమే. అయితే 
1878లో ప్రతిపాదించిన ప్రమాణానికి కాని ప్రస్తుత ప్రమాణానికి కాని ఇటువంటి ప్రమాదం 
లేదని చెప్పేందుకు వీలు లేదు. అందువల్ల ఈ రెండు ప్రమాణాలు ఒక లాంటివే నన్న 
నిర్ణయానికి మనం రావచ్చు. 1878 (ప్రమాణానికి వ్యతిరేకంగా ఏ వాదనలైతే ఉన్నాయో 
అవే ప్రస్తుత ప్రమాణానికి కూడా వర్తిస్తాయి. 

అయితే, ఖండనలకు గురై మూలపడిన పాత పథకపు కొత్త రూపమే మారకపు 
ప్రమాణం అన్న విషయాన్ని చాంబర్లిన్‌ కమోషన్‌ అంగీకరించడం లేదు. పైపెచ్చు “కొన్ని 
గొప్ప ఐరోపా. దేశాలలోను, మరి 'కొన్ని ఇతర దేశాలలోను ఉన్న కరెన్సీ వ్యవస్థలకు 
ప్రస్తుతం భారత కరెన్సీ వ్యవస్థకు దగ్గర పోలిక లున్నాయనో..... పేర్కొంటూ ఈ 
ప్రమాణంపై విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేసింది! 

ఈ పోలికలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కీన్స్‌ రచించిన 'ఆన్‌ 
ఇండియన్‌ కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌' అనే ఆసక్తికరమైన (గ్రంథంలోని IS అధ్యాయాన్ని 
మనం పరిశీలించాలి. కొన్ని ముఖ్యమైన ఐరోపాదేశాల కేంద్ర బ్యాంకుల కార్యకలాపాలకు, 
భారత కరెన్సీ వ్యవస్థ కార్యకలాపాలకు మధ్య మౌలికమైన POS ఉందని చూపేందుకు 
కీన్స్‌ e గ్రంథంలో ప్రయత్నించారు. విదేశాలకు చెల్లింపులు చేయడం కోసం విదేశీ 
మారకపు బిల్లులను అమ్మడం అనేది ఈ బ్యాంకుల అలవాటుగా అనుసరిస్తున్న పద్ధతి 
అని ఆయన భావించారు. అటువంటి విదేశీ బిల్లుల అమ్మకాలకు, భారత ప్రభుత్వం చేసే 
రివర్స్‌ కౌన్సిళ్ళ అమ్మకాలకు మధ్య సన్నిహితమైన మౌలిక పోలిక ఉన్నట్లు ఆయన 
గమనించారు. ఈ రెండు చోట్ల "బంగారం ప్రధానమైన స్థానిక కరెన్సీగా వినియోగంలో 
లేదు. స్థానిక కరెన్సీకి బదులుగా బంగారాన్ని ఇవ్వడానికి కొంత విముఖత ఉంది. 
అత్యధిక రేటు వద్ద స్థానిక కరెన్సీలు చెల్లింపుగా విదేశీ మారక ద్రవ్యాన్ని అమ్మేందుకు 
అత్మధికస్థాయిలో సుముఖత ఉంది," అని కీన్స్‌ పేర్కొన్నాడు.” 

అయితే ప్రొఫెసర్‌ కెమ్మరర్‌ పేర్కొన్నట్లు భారత ప్రభుత్వం రివర్స్‌ కౌన్సిళ్ళు 
అమ్మటానికి ఐరోపా బ్యాంకులు విదేశీ బిల్లులు అమ్మడానికి మధ్యగల పోలిక ఏమిటో 








4 1919, కరెన్సీ అండ్‌ క్రెడిట్‌ d. 341. 

$నివేదిక పేరా. 48 

* కిన్స్‌ ఇండియన్‌ కరెన్సీ అండ ఫైనాన్స్‌ D. 29 

+1914 ఫిబ్రవరి జర్నల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కీన్స్‌పై శెమ్మరర్‌ సమిక్ష చూడండి 


508 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





తెలుసుకోవడం కష్టం. ఆ రెండూ ఒకలాగా ఉండకపోవడమే కాకుండా ఒక దానికొకటి 
విరుద్ధమైనవిగా ఉన్నాయి. రివర్స్‌, కాన్సిళ్ళ అమ్మకాల విషయంలో ఏం జరుగుతుందంకే 


“బంగారాన్ని ఎగుమతి చేసే స్థాయికి మారకపు రేటు పెరిగి స్వదేశంలో సాపేక్షంగా 
ధనం అత్యధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తన విదేశీ స్వర్ణపరపతిపై (స్వర్ణ నిల్వలపై) 
Egos అమ్ముతుంది. ఆ విధంగా Pho అమ్మకాల ద్వారా స్థానిక ధనాన్ని 
చెలామణిలోంచి ఉపవాంసరింపచేసి, దానిని బిగపట్టుకొని అత్యధికంగా చెలామణిలో 
ఉన్న ద్రవ్యంలో కొంత భాగం తగ్గేటట్లు చేస్తుంది. విదేశీ బిల్లుల అమ్మకం పద్ధతిలో 
స్వదేశంలో సాపేక్షంగా ధనానికి కోరత ఏర్పడినప్పుడు బంగారం ఎగుమతి కాకుండా 
నివారించడానికి లేదా బంగారం దిగుమతి అయ్యేటట్లు చేయడానికి కేంద్ర బ్యాంకు విదేశి 
బిల్లులను అమ్ముతుంది. మొదటి దాని విషయంలో (rio అమ్మకాలు బంగారం 
ఎగుమతికి, చెలామణిలోంచి ద్రవ్యాన్ని ఉపసంహరించడానికి దారితీయగా, రెండవదాని 
విషయంలో విదేశాలలో (x co అమ్మడం అనేది బంగారం దిగుమతిని సాధించడానికి 
లేదా బంగారం ఎగుమతిని నివారించడానికి అనుసరించే క్రమంలో ఒక భాగంగా ఉంటుంది. 

అందువల్ల కీన్స్‌ విశ్వసించినట్లుగా ఐరోపా కరెన్సీ వ్యవస్థలో భారత కరెన్సీ వ్యవస్థకు 
ఎటువంటి పోలిక లేదు. అయితే భారత కరెన్సీ వ్యవస్థకు ఒక సమాంతర వ్యవస్థకు 
పోలికగా చూపడం అంతగా అవసరమైతే, బ్యాంక్‌ సస్పెన్షన్‌ కాలంలో (1797-1821) 
ఇంగ్లాండ్‌లో ఉన్న కరెన్సీ వ్యవస్థే భారత కరెన్సీ వ్యవస్థకు నిజమైన సమాంతర వ్యవస్థ, 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌, భారత ప్రభుత్వ కార్యకలాపాలను ఒక్కక్షణం పక్కన పెడితే ఈ 
రెండు వ్యవస్థల మధ్య సారూప్యత నిస్సందేహంగా కనిపిస్తుంది. సెక్రటరీ అఫ్‌ స్టేట్‌ 
భారత ప్రభుత్వ కార్యకలాపాలు భారత కరెన్సీ వ్యవన్గకున్న నిజమైన లక్షణాలను మబ్బువలె 
కప్పి ఉంచాయి. ఈ ముసుగును తొలగించి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భారత కరెన్సీ 
వ్యవస్థ ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది:- 


O) స్వర్ణ సావరిన్‌ పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా ఉండటం. 
(2) వెండి రూపాయి కూడా పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా ఉండటం. 


(3) సావరిన్‌కు రూపాయిలను ప్రభుత్వం ఇస్తుంది. అయితే రూపాయిలకు 
మాత్రం సావరిన్లను ప్రభుత్వం ఇవ్వదు. అంటే రూపాయి అనేది అపరిమితంగా 
జారీ అయ్యే, మార్చుకోవడానికి 2:50 ద్రవ్యం. ఇక ఇంగ్లాండ్‌ కరెన్సీ 
వ్యవస్థ విషయానికొస్తే బ్యాంకు సస్పెన్షన్‌ కాలంలో దానికి ఈ క్రింది 
లక్షణాలున్నాయి:- 


(1) న్వర్ణ సావరిన్‌ పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా ఉంది. 


gd ప్రమాణం నుంచి Md మాకకవు ప్రమాణానికి 509 





(2) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ జారీ చేసిన నోట్లు చట్టం" ఆమోదించిన ద్రవ్యంగా 
కాకపోయినా సంవ్రదాయం ఆమోదించిన ద్రవ్యంగా, సర్వామోదిత ద్రవ్యంగా 
చెలామణిలో ఉంది. 


(3) బంగారానికి లేదా వాణిజ్య బిల్లులు లేదా వాటికి సమానమైన వాటికి 
వేట్టానా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోట్లు ఇస్తుంది. అయితే నోట్లకు మాత్రం 
బంగారాన్ని ఇవ్వదు. అంటే నోట్లు అనేవి అపరిమితంగా జారీ అయ్య 
మార్చుకోవడానికి వీలులేని ద్రవ్యం. 

ఈ రెండు వ్యవస్థల మధ్య సారూప్యత ఒకే ఒక విషయంలో మాత్రమే అసంపూర్ణంగా 
ఉంది. మారకపు రేటు సగటు Sob పడిపోయినప్పుడు విదేశీ చెల్లింపుల కోసం ఒక నిర్ణీత 
esp భారత ప్రభుత్వం రూపాయిలను బంగారంలోకి మారుస్తుంది. అయితే ఈ మార్పిడిని 
చట్టపరమైన బాధ్యతగా కాకుండా కార్యనిర్వహణాధికారి అభిలాషకు లోబడి చేస్తుంది. 
బ్యాంక్‌ సస్పెన్షన్‌ కాలంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మాత్రం ఈ పనిని చేయలేదు. 
అందువల్ల, మార్పిడికి అవకాశం కలిగించే ఈ ఒక్క చిన్న అంశమే బ్యాంక్‌ సస్పెన్షన్‌ 
కాలంలో ఉన్న ఇంగ్లాండ్‌ కరెన్సీ వ్యవస్థ నుంచి భారత కరెన్సీ వ్యవస్థను వేరు చేస్తోంది. 
మన మింతకు మునుపు పేర్కొన్న ఆ రెండు వ్యవస్థల మధ్య గల సారూష్యతను ఇది 
విలువ లెకుండా చేసి భారత కరెన్సీ వ్యవస్థను ప్రత్యేకమైన వర్గానికి చెందిన వ్యవస్థగా 
“పేర్కొనేందుకు సరిపోతుందా అన్నది కీలకమైన (ప్రశ్నగా మారుతుంది. మార్పిడి అవకాశానికి 
గల ప్రాముఖ్యతను మనం స్పష్టంగా edo చేసుకోగలిగినప్పుడే ఈ ప్రశ్నకు అవుననో 
కాదనో సమాధానం చెప్పగలుగుతాం. మార్చుకోవడానికి వీలులేని ద్రవ్యం పట్ట వ్యతిరేకత 
ఎంత బలంగా ఉందీ eof ఎంత చిన్నదైనప్పటికీ ఏదో ఒక విధమైన మార్పిడికి వీలు 
కల్పించే వ్యవస్థతో (ప్రజలు సంతృప్తి పడిపోతున్నారు. అయితే ఇటువంటి ధోరణిని 
అలవర్చుకోవడం అత్యంత కీలకమైన సమస్యతో ఆటలాడుకోవడమే అవుతుంది. మార్పిడికి 
వీలులేని కరెన్సీ నుంచి మార్చిడి కరెన్సీని వేరుచెసె కీలకమైన అంశం గురించి మనం ఒక 
స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలి. మార్పిడి కరెన్సీ sob అదంతట అదిగా 
మారకానికి లోనయ్యే కరెన్సీ అని, మార్పిడికి వీలు లేని కరెన్సీ vob నిర్వహణా కరెన్సీ 
అనని అదే ఆ రెండింటి మధ్య గల తేడాగా సర్వసాధారణంగా పరిగణిస్తున్నారు. అది 
“పెద్ద పొఠపాటు. దీనిని మానుకోవాలి. ఎందుకంటే, జారీ చేసే వ్యక్తి విచక్షణ పై ఆధారపడి 
జారీ అయ్యేదే నిర్వహణా కరెన్సీ అని మనం అర్థం చెప్పుకుంటున్నాం. అలాగైతే మార్పిడికి 
వీలులేని కరెన్సీ మాదిరిగానే మార్పిడి కరెన్సీ కూడా నిర్వహణా కరెన్సీయే అవుతుంది. ఆ 
రెండింటి మధ్యగల ఒకే ఒక తేడా ఏమిటంటే మార్పిడి కరెన్సీ నిర్వహణ విషయంలో 





'ఆండ్రిడన్‌, హిస్టరి ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు i 190 


510 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ద్రనంగాలు, సంపుటం -8 





జారీకి సంబంధించిన విచక్షణ ద్వారా శ్రమబద్ధీకరించబడుతుంది. మార్పిడికి వీలులేని 
కరెన్సీ విషయంలో విచక్షణ క్రమబద్ధీకరించబడీనప్పటిక జారీ అనేది విచక్షణ మేరకే 
ఉంటుంది. అందువల్ల మార్పిడికి విలు లేని కరెన్సీ నుంచి మార్పిడి కరెన్సీని వేరు చేసి 
చూడటం అంత మంచిది కాదు. 


కరెన్సీ జారీ విస్తరణ విచక్షణాత్మకమైనందువల్ల అటువంటి జారీలు చెలామణిలోంచి 
నాణాలను బయటకు నెట్టివేసే ప్రభావం కలిగి ఉన్నందువల్ల మార్పిడి కరెన్సీ సులభంగా 
మార్పిడికి వీలులేని కరెన్సీగా మారుతుంది. అందువల్ల, కరెన్సీని జారీచేసే హక్కును, 
తెలివిగా వినియోగించుకోవడానికి, తెలివితక్కువగా వినియోగించడానికి మధ్యగల తేడాయే 
చివరకు మార్పిడి కరెన్సీకి మార్పిడికి వీలు లేని కరెన్సీకి గల తేడా అవుతుంది. మరో 
మాటలో చెప్పాలంకే కరెన్సీ జారీ అధికారంపై పట్టు గలిగినదే మార్పిడి కరెన్సీ. ఈ 
అంశాన్ని, దీనితోపాటుగా, నిర్వహణాలోపం కారణంగా మార్పిడికి వీలులేని కరెన్సీగా 
మారే లక్షణాన్ని మార్పిడి కరెన్సీ కలిగి ఉందన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ 
అంశాన్ని గుర్తుంచుకోగలిగినప్పుడు వివేకవంతమైన కరెన్సీ నిర్వహణ అవివేకమైన కరెన్సీ 
నిర్వహణగా దిగజారకుండా, కరెన్సీ అధికంగా బారీ అవకుండా నిరోధించడంలో మార్పిడి 
కరెన్సీకి సంబంధించిన బాధ్యతలు ఎంత తీవ్రమైనవో ఊహించగలగడం మనకు 
సాధ్యమవుతుంది. మార్పిడి కరెన్సీని కలిగి ఉన్న దేశాలలో కరెన్సీకి సంబంధించిన వ్యవహారాలు 
అతి వివేకవంతంగా నిర్వహించబడి రజత స్వర్ణలోహాలు దేశంనుంచి బయటకు 
వెళ్ళిపోయినప్పుడు కాగితపు కరెన్సీ పెరగకుండా ఉండడమేగాకుండా వాస్తవంలో తగ్గింది. 
దీనికి కారణం మార్పిడికి సంబంధించిన విధులు “ప్రభావ వంతమైన సంపూర్ణ తక్షణ 
మార్పిడి” కీ సంబంధించినవి కావడమే. 


“కరెన్సీ విషయంలో $705 అనేది మానవుడిలో మనఃసాక్షి లాంటిది. దీనికి ఆనేక 
స్థాయిలుంటాయి. ఒకోస్తాయిలో ఒకో విలువను కలిగిఉంటుంది. ఇది కఠినపైనది. న్వచ్చమైనది" 
అని ప్రొఫెసర్‌ సమ్మర్‌ పేర్కొన్నందుకు మన మిప్పుడు మెచ్చుకోవచ్చు. 

అందువల్ల, ఎటువంటి స్థాయిలో మార్పిడికి వీలు కల్పించారో మనకు తెలిసే 
వరకు మనకు మార్పిడికి వీలులేన కరెన్సీ ప్రభావాలనుంచి మనకు రక్షణ ఉంటుందని 
భావించడం తెలివి తక్కువతనమే అవుతుంది. భారతదేశంలో రూపాయి మార్పిడికి ఉన్న 
స్వభావమేమిటి? భారతదేశంలో ఉన్న రూపాయి మార్పిడి చట్టబద్ధం కాని, స్థానికంకాని 
నిలిపి వేయబడిన మార్పిడి. 





* డని పూర్తి emi) ఏ ఒక్కవదం తెలపలేదని ప్రొఫెసర్‌ నికల్సన్‌ అన్నారు. వార్‌ ఫైనాన్స్‌, రెండవ 
ముద్రణ. 1918, పే. 36 
+... ఎ హస్టరీ ఆఫ్‌ అమెరికన్‌ కరెన్సీ, న్యూయార్క్‌, 1874, B. 118. 


స్వర్ణ ప్రమాణం మంచి d$ మారకపు ప్రమాణానికి 511 





అందువల్ల అది శక్తిహినం చేయబడిన మార్పిడి. నిజం చెప్పాలం'కే అది మార్పిడి 
కానే కాదు KOST అది మార్పిడిని తిరస్కరించే మారటోరియరి. విదేశి చెల్లింపులకై 
మార్పిడి కోసం రూపొందించిన నిబంధనకు ఆచరణలో గల ఆర్థం ఏమిటి? "దానర్థం 
మారకపు రేటు పతనమయ్యే వరకూ మారటోరియం అమలులో ఉన్నే'ట్లే లేదా రూపాయికి 
సంబంధించి మార్పిడికి అవకాశం Sii మారకపు రేటు పతనమయ్యే వరకూ మారటోరియం 
అమలులో ఉండటమే కాదు, మారకపు రేటులో పతనం చోటు చేసుకున్న తరువాత కూడా 
మారటోరియాన్ని ఎత్తివేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అది ఎత్తి వేయబడకపోవచ్చు 
కూడా. ఎందుకంటే అది మనఃసాక్షికి సంబంధించిన విషయమే కాని చట్టబద్ధమైన విషయం 
కాదు.” ఇటువంటి స్థాయి కలిగిన మార్పిడి బ్యాంక్‌ సస్పెన్షన్‌ కాలంలో "బ్యాంకు నోట్ల 
మార్చిడికి వీలులేని దౌని Kob పూర్తిగా భిన్నమైనదా? e పదం పట్ల వీరాభిమానర 
కలిగిన వారు అది కూడా మార్చిడే అని అనుకున్నట్లయితే అలాగే అనుకోమందాం. 


అటువంటి మార్పిడికి, మార్పిడికి వీలులేని పరిపూర్ణస్తాయికి మధ్యగల తేడా ఆతి 
న్వల్పమైనది కావడంతో సూక్ష్మమైన, అత్యున్నత ఊహాశక్తి లేని వ్యక్తి e రెండూ ఒక 
దానికొకటి పూర్తిగా భిన్నమైవిగా భావిస్తాడు; భారతదేశంలోనూ. భారతదేశం వెలుపల గల 
ధరల సమస్యను వ్లోషించినప్పుడూ ఆ రెండూ భిన్నమైనవి కావు అని చెప్పడానికి మనకు 
మరొక సాక్ష్యాధారం కూడా లభిస్తుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య మనకు కనిపించే 
పోలిక అన్ని రకాలుగా పరిపూర్ణమైనదిగా ఉంటుంది. 


అయినప్పటికీ, మార్పిడి వీలు లేని కరెన్సీని సక్రమంగా నిర్వహించడం ద్వారా 
బంగారంపై ప్రీమియం చెల్లించాల్సిన అవసరం రాకుండా చేసుకుని మార్పిడికి వీలు లేని 


* వైస్రాయ్‌ కొన్సిల్‌ లోని ఆర్థిక సభ్యుడు 190809 0€ ఆర్థిక ప్రకటనలో ఆలా పేర్కొన్నారు...” 
అపరిమితంగా (బంగారాన్ని) జారీ చేయాలన్న డిమాండ్‌కు మనరి తలబగ్గినట్లయితే మొత్తం అందుబాటులో 
ఉన్న బంగారం కొద్ది వారాలలోనే మాయమవుతుంది... ఈ కారణం వల్ల మా చట్టబద్ధమైన హక్కులకు మేం 
కట్టుబడి ఉండాలన్న నర్ణయించుకున్నాం...మాకు వీలుంటే. తప్ప రూపాయిలపీ సావరిన్లము ఇవ్వాల్సిన 
అబేసరం మాకు లేదు ఒక రోజులో ఏ ఒక వ్యక్తక 100% మంచి పెద్దమొత్తంలో moUi) 
ఇవ్వవద్దని కరెన్సీ కార్యాలయాలను తదనుగుణంగా ఆదేశించడమెనది." 1907 మారకపు సంక్షోభ సమయంలో 
రూపాయి మార్పిడి పట్ల ప్రభుత్వ ధోరణిని వివరించడానికి ఈ పదాలను ఉపయోగించడం జరిగింది! 
మార్పిడి స్థాయి అనేది 'పాలనపరమైన విచక్షణపై ఆధారపడిన అంశం కావడంతో దానిని ఆచరణలో d 
'మేరకు అమేలులోకి తెచ్చారనేది నిర్వచించడం కష్టం. ఆచరణలో రూపాయి పూర్తిగా మార్పిడికి వీలైనదే 
అనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించే విధంగా ఆధికారులు మాటలు చెప్పారు. అదే నిజమైతే దానిని 
వెట్టబద్దమైన మార్చీడి వల్ల అధికారులు ఊహించినంతగా ప్రభుత్వంపై అధిక బాధ్యత పడి ఉండేరి కాడు. 
'అమేతే మార్చిడిని చట్టబద్ధం చేసినట్లయితే మారకపు ier వ్యాపారులు దానిని తమకు అనుకూలంగా 
మార్చుకంటారేమోనని ప్రభుత్వం భయపడినందు వల్లనే ప్రభుత్వం మార్పిడిని చట్టబద్ధం చేయలేదని 
చెప్పారు. సట్టా వ్యాపారుల దానిని తమశెందుకు అనుకూలంగా మార్చుకోరూడదు? వోరి వద్ద కూడా 
రూపాయిలు ఉన్నాయి కదా? ప్రభుత్వం మార్పిడిని చట్టబద్దం చేయకపోవడానికి కారణమేపటంటే, 
పరిపూర్ణ స్థాయికి మంచి కరెన్సీని అది జారీ చేసిందీ. దానివల్ల ఏ మాత్రం ఊవావరమైన వ్యాపారం జరిగినా 
కరెన్సీ Sess పడిపోయే పరిస్థితులలో ఉంది. 





512 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -a 





కరెన్సీకి, పరిపూర్ణ మార్పిడి కరెన్సీకి మధ్య పెద్ద తేడా లేకుండా చేయవచ్చునని సూక్ష్మమైన 
ఊహాశక్తి లేని వ్యక్తి పేర్కోవచ్చు. అయితే మార్పిడికి వీలులేని కరెన్సీని ఆ విధంగా 
సక్రమంగా నిర్వహించుకోవడం ఎంత వరకు సాధ్యం అనేది ఆచరణకు సంబంధించిన 
(ప్రశ్న అవుతుంది. ధరల సమస్యకు సంబంధించినంతవరకు మార్పిడికి వీలు లేని కరెన్సీని 
మార్పిడి కరెన్సీతో సమంగా పరిగణించడానికి బంగారంపై ప్రీమియం లేకపోవడం ఒక్కకే 
సరిపోతుందా లేదా అనేది కూడా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిటిన 
వాటికి తగిన సమయం వచ్చినప్పుడు ఆయా సందర్భాలలో పరిశీలిద్దాం" . ప్రస్తుతం 
మనం పరిశీలించాల్సిన అంశమేమిటంే, మార్పిడికి వీలు లేని కరెన్సీలో ఉన్న అంతర్గత 
శక్తి DETIDAS అనే దాని గురించే. భారత ద్రవ్య ప్రమాణపు నిజమైన స్వభావాన్ని 
స్వర్ణ మారకపు ప్రమాణం అన్న పేరు మరుగుపరచి ఉంచజాలదని ఇక్కడ పేర్కొంటే 
సరిపోతుంది. భారత ద్రవ్య ప్రమాణంలో బంగారం పరిమితులు లేని చట్టబద్ధ ద్రవ్యంగా 
ఉన్నప్పటికీ దానితో పాటుగా పరిమితులు లేని చట్టబద్ధ ద్రవ్య గుణాన్ని కలిగి ఉన్న 
మార్పిడికి వీలు లేని విశ్యాసపు కరెన్సీ మరొక రూపరిలో" అపరిమితంగా జారీ అవుతూనే 
ఉంటుంది. అదే ఈ ద్రవ్య ప్రమాణపు సారాంశం. 


1898లో భారత ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థకు, 'ఫౌలర్‌ కమిటీ ఆమోదించిన 
వ్యవర్గకు ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్న కరెన్సీ వ్యవస్థ వ్యతిరేకమైనదని 
చెప్పడానికి సునిశితమైన పరిశీలనాశక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో బ్యాంక్‌ 
సస్పెన్షన్‌ చట్టం, బ్యాంక్‌ చార్టర్‌ చట్టం ఏ కారణంగా ఒక దానికొకటి వ్యతిరేకంగా 
ఉన్నాయో అదే కారణంగా ఇవి కూడా పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో ఈ 
రెండు చట్టాల క్రింద కరెన్సీ మిశ్రమ కరెన్సీగా ఉంది. అంటే కొంత స్వర్ణ కరెన్సీ గాను 
కాంత కాగితపు కరెన్సిగాను ఉంది. ఈ రెండు చట్టాల మధ్యగల తేడా ఏమిటంటే బ్యాంక్‌ 
సస్పెన్షన్‌ చట్టం క్రింద స్వర్ణ కరెన్సీ జారిపై పరీమితి ఉంది, కాగితపు కరెన్సీ జారీపై 
పరిమితం లేదు. బ్యాంక్‌ చార్జర్‌ చట్టంలో ఈ క్రమం పూర్తిగా తిరగబడి ఉంది. కాగితపు 
కరెన్సీపై పరిమితి ఉంది, స్వర్ణ కరెన్సీ జారీపై పరిమితి లేదు. ఇందుకు విరుద్ధంగా 
ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థలో స్వర్ణ కరెన్సీ జారీపై పరిమితి ఉండగా రూపాఘిల 
జారీపై పరిమితి లేదు. 


భారత ప్రభుత్వం తొలుత రూపొందించిన పథకం Koi ఇది మెరుగైనదా? ఆ 
పథకానికి ఉన్న ఒకే ఒక అభ్యంతరమేమిటంకే అది రూపాయిని మార్పిడికి వీలులేని 





“రూపాయిల drda బంగారంపై ప్రీమియం పెరగడానికి గల కారణాల గురించి అధ్యాయం 
MI చూడండి. బంగారంతో పోల్చినప్పుడు rèa విలువలో ప్రత్యేకమైన తరుగుదల లేకుండానే దాన్‌ 
సాధారణ విలువలో తరుగుదల ఉండటానికి గల కారణాల గురంచి Vio అధ్యాయం చివరిభాగం, VI 
అధ్యాయం మొదటి భాగం చూడండి. 


Aq ప్రమాణం నుంచి స్వర్ణ మారకపు ప్రమాణాని 513 





రూపాయిగా చేయడమే.” అయితే మార్పిడి. అనేది అంత ఆవశ్యకమైన స్థితా, అయితే 
ఎప్పుడు? రూపాయి విలువ నిర్వహణకు మార్పిడి అనేది అవసరమైన అంశం అన్న 
ఆలోచనే అర్థరహితమైనది. అరటిపళ్ళ విలువ నిర్వహణకు అరటిపళ్ళు ఆపిల్‌ పండ్లలోకి 
మార్చుకునే వీలుండాలని ఎవరూ కోరుకోరు. అరటిపళ్ళకు ఉన్న డిమాండ్‌, అది పరిమితంగా 
సరఫరా కావడం అన్న కారణాలే అరటిపళ్ళ విలును నిర్వహిస్తాయి. ఈ నియమమే 
కరెన్సీకి కూడా వర్తిస్తుంది. ఈ నియమం కరెన్సీకి వర్తించదనుకొవడం అర్థరహితం. 
అయితే అరటివళ్ళ విలువ నిర్వహణ కలశే కరెన్సీ విలువను స్థిరమైన స్థాయిలో నిర్వహించడం 
పట్ట మనం ఎక్కువ అసక్తిని చూపుతాం. ఎందుకం, కరెన్సీ అనేది విలువను కొలిచేందుకు, 
ఒక సాధారణ ప్రమాణంగా ఉంటుంది. కరెన్సీ విలువ నిర్వహణకు, ఆ మాటకొస్తే ఏ 
వస్తువు విలువ నిర్వహణకైనా కావల్సిందల్లా దానిసరఫరాపై ప్రభావవంతమైన పరిమితి 
ఉండడమే. మార్పిడి అనేది కరెన్సీ విలువను ప్రత్యక్షంగా నిర్వహిస్తుందనుకోవడం బొత్తిగా 
అర్థరహితమైన అంశం. అయితే మార్పిడి అనేది కరెన్సీ విలువ నిర్వహణకు ఉపకరిస్తుంది. 
ఎందుకంయే, కరెన్సీ సరఫరాపై పరిమితి విధించగల (ప్రభావాన్ని అది కలిగి ఉంది. 
అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మార్పిడి ఒక్క'టే మార్గం కాదు. కరెన్సీ నరఫరాపై 
సంపూర్ణ పరిమితి విధించగలిగే పథకం అంతకంయే శక్తివంతంగా ఈ లక్ష్యాన్ని 
సాధించగలుగుతుంది. రూపాయిల ముద్రణకు వీలులేకుండా టంకశాలలను పూర్తిగా 
మూసివేసి ఉన్నట్టయితే కరెన్సీ జారీపై సంపూర్ణమైన పరిమితి ఉండి ఉండేది. అప్పుడు 
మార్పిడికి వీలులేని ఆ రూపాయి మార్పిడి కరెన్సీ సాధించగలిగే ప్రయోజనాలన్నిటినీ 
సాధించి ఉండేది. అంతకంకే ముఖ్యమైన విషయమేమిటంటే, నేడు భారతదేశంలో 
ఉన్నటువంటి కృత్రిమమైన మార్పిడి కరెన్సీ Sob మార్చిడికి వీలులేని ఈ కరెన్సీయే 
ఖచ్చితంగా మెరుగైనదిగా ఉండేది.” సరఫరాపై సంపూర్ణమైన పరిమితి ఉండటం వల్ల 
రూపాయి విలువ పడిపోయే ప్రమాదం కూడా ఉండేది కాదు. ప్రమాదం అంటూ ఏదైనా 
Aob mð రూపాయి విలువ నిరంతరంగా పెరిగే ప్రమాదమే. అయితే, బంగారాన్ని 
చట్టబద్ధ ద్రవ్యంగా చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. 
కరెన్సీపై సంపూర్ణ పరిమితి విధించడం వల్ల కలిగే రెండవ ఫలితం ఏమిటంయే, ఏ 
పరిమాణంలో కరెన్సీని జారీ చేయాలి అన్న అంగానికి సంబంధించిన సమస్యలన్నీ 
శాశ్వతంగా పరిష్కరించబడటంతో, కరెన్సీకి నిర్వహణా సమస్య అన్నదే లేకుండా పోతుంది. 


అందువల్ల, జారీపై 264 పరిమితి కలిగిన మార్పిడికి వీలులేని కరెన్సీతో పాటుగా 
బంగారాన్ని అనుబంధ (ద్రవ్యంగా పెట్టుకున్న తొలి పథకాన్ని స్వర్ణ మారకపు ప్రమాణం 

+ ఈ అంశుపైనే ood, SAS లిరువురూ కూడా భారత ప్రభుత్వ పథకంపై విమర్శలు 
గుప్పించారు. తమ పటాలు ఏడో ఒకే రకమైన మార్పిడికి Des కల్పించాయేని అందువల్ల S5 పథకాలే 
'మెరుగ్రైనవని వాదించారు. 

* మారకపు ప్రమాణంతొ కుంటి నడకల ప్రమాణాన్ని పోల్చిటన్సుడు ప్రాఫెసర్‌ ఫివర్‌ ఈ అంశాలను 
పూర్తిగా మరిచినట్లు కనపడుతోంది. ఆయన రాసిన పర్చేజింగ్‌ పవర్‌, 1911 DD. 131-32 చూడండి. 





514 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





చెడగొట్టిందని పేర్కోవచ్చు. ధరలస్తాయి నియంత్రణ దృష్టా కూడా స్వర్ణమారకపు ప్రమాణం 
తొలి పథకాని కంటే మెరుగైనదని చెప్పేందుకు లేదు. తొలి పథకాన్ని ఇలా వక్రీకరించడం 
విచారించదగ్గ విషయం కాదని చెప్పుకునే వీలు ఎలాగూ ఉందనుకోండి. బంగారం 
ప్రామాణిక విలువగా ఉందా లేక విశ్వాసపు ధనం ప్రామాణిక Deum ఉందా అనేది 
అంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ రెండూ కూడా స్థిరమైన ప్రామాణిక 
విలువను కల్పించలేవు. కాగితపు ప్రమాణం ఎంత అస్థిరమైందో స్వర్ణ ప్రమాణం కూడా 
అంత అస్థిరమైనదని రుజువైంది. ఎందుకంటే ఈ రెండూ కూడా సంకోచ, వ్యాకోచాలు 
చెందగలిగినవే. నిస్సందేహంగా ఇదంతా వాస్తవమే. అయినప్పటికీ, నిరవధికంగా సంకోచించే 
ప్రమాదం ఏ ద్రవ్య వ్యవస్థలోనూ లేదనే" విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిరవధికంగా 
విస్తరణ చెందేందుకు అవకాశం ఉంది. ఈ ప్రమాదం నుంచే రక్షణ కల్పించుకోవాలి. 
అయితే నిరవధికంగా విస్తరణ చెందేందుకు గల అవకాశాలు అనేవి ధన స్వభావాన్ని బట్టి 
మారుతుంటాయి. (ప్రామాణిక లోహధనమే ప్రామాణిక విలువైనప్పుడు విస్తరణ అనేదీ 
మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంకే, ఉత్పత్తి వ్యయమే తగిన పరిమితిని ఎధించిగల 
అంశంగా పనిచేస్తుంది. మార్పిడి కాగితపు ధనం ప్రామాణిక విలువగా ఉన్నప్పుడు రిజర్వ్‌ 
చట్టం లాంటి నిబంధనలు దాని విస్తరణను అదువు చేయగల అంశంగా వ్యవహరిస్తాయి. 
కాని తన ఉత్పత్తి వ్యయం కంచే అధిక విలువను కలిగి ఉన్న మార్పిడికి వీలులేని ధనం 
ప్రామాణిక విలువగా ఉన్నప్పుడు నిరవధిక విస్తరణా ప్రమాదాన్ని కరెన్సీ ఎదుర్కోవల్సి 
వస్తుంది. విలువ తరుగుదల లేదా ధరల పెరుగుదలకు ఉన్న మరో వేరే ఇది. అందువల్ల 
బ్యాంక్‌ ORES చట్టం sob బ్యాంక్‌ చార్జర్‌ చట్టం మెరుగైంది కాదని అనలేం. నిజంగ, 
Gà గొప్ప మెరుగుదల సాధించిన చట్టమే. ood ut, విస్తరణకు ఎక్కువగా లోనయ్యే 
కరెన్సీ స్థానంలో విస్తరణకు తక్కువగా లోనయ్యే కరెన్సీని ఇది ప్రవేశపెట్టింది. ఇప్పుడు 
రూపాయి విలువ లేని co? మార్పిడికి వీలు లేనిది. పరిమితులు లేని చట్టబద్ధ 





“ చూడండి. హాట్రి ఆర్‌జి. - ఇంతకు ముందే ఉటంకించబడింది - అధ్యాయం | 

+ భారత కరెన్సీపై రచనలు చేసిన కొంతమంది రచయితలు ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి 
ఎందుకు ఇష్టపడరో అర్ధం చేసుకోవడం Kio ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వారిక సమావేశంలో 
మదన్‌ పత్రంపై జరిగినే చర్చ చూడండి. [ఇండియన్‌ edi ఆఫ్‌ ఎకనామిక్‌, సంపుట్‌ M, భాగం 4 
సీరియల్‌ నెం. 12, సే. 560] రూపాయి విలువను అదే agor కొనసాగించి ఎలువగల నాణింగో పంచే 
లేదా దాని నాణ్యత అలాగే ఉంచి బరువును తగ్గించినా రూపాయి విలువ ఇంతగా తగ్గి ఉండేది కాదు. 
రూపాయి విలువ లేని నాణొం అయి ఉండేది కాదు. అయితే హారిస్‌ తన "IDE అపాన్‌ మనీ eof 
కాయిన్స్‌" (పార్ట్‌ ॥, అధ్యాయం | “పేరా 8)లో పేర్కొన్నట్లుగా టంకశాల వద్ద లేదా నాణాలలో ఎటువంటి 
మార్చు చేయకుండా నాణాల విలువలో మార్చు చేయడం కూడా అంట తొమ్మిది పెన్నీలలో ఉండే 
వెండిని కలిగిఉన్న తొమ్మిది DAO నాణాన్ని పిల్లింగ్‌గా పిలవడం కూడా ఒక విధంగా విలువను తగ్గించే 
పద్ధతే. ఇది రూపాయి విలువ తగ్గింపు కంక PA మైంది కాదు. అది కూడా మగిలిన రెండు విలువ iod 
పద్ధతుల లాంటిదే. కాబట్టి ఈ దృష్ట్యా రూపాయి వలువ లేని నాణేం అనే నిర్ణయానికి రాకుండా ఉండగలగడం 
కేం 


dd ప్రమాణం నుంచి స్వర్ణ మారకపు ప్రమాణానికి 515 





ద్రవ్యం. అందువల్ల eB నిరవధికంగా విస్తరణ dod శక్తిని అంతర్గతంగా కలిగి ఉండే 
ధన. వర్గానికి చెందుతుంది. eot? అది విలువ తరుగుదల, ధరల పెరుగుదల ధన 
వర్గానికి చెందినది. నిస్సందేహంగా దీనికం'కే మొదట రూపొందించిన పథకమే మెరుగైన 
రక్షణ కల్పించే పథకం అవుతుంది. eot, 1844 బ్యాంక్‌ చార్జర్‌ చట్టం ద్వారా 
నియంత్రించబడే ఇంగ్లాండ్‌ వ్యవస్థతో సారూవ్యత కలిగిన వ్యవస్థగా భారత కరెన్సీ వ్యవస్థను 
రూపొందించేందుకు గౌను రూపాయిల జారీపై పరిమితి విధించే మొదటి పథకమే దీనికంటే 
మెరుగైన పథకం. 

“పైన పేర్కొన్న తర్క క్రమంలో ఏదైన శక్తి ఉండి ఉన్నట్లయితే, మారకపు ప్రమాణానికి 
సంబంధించి చారెబర్తిన్‌ కమిషన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయంతో అంగీకరించడం అంత 
నులభం కాదు. నిజానికి, కమోషన్‌ చెప్పినదంతా విన్న తరువాత వ్యవస్థ కుప్పకూలిపోవడానికి 
దారితీసే బలహీనత ఏదో ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల. ఆ ప్రమాణపు 
పునాదులను కొత్త దృక్కోణం నుంచి పరిశీలించడం తప్పనిసరి అవుతుంది. 


na 


అధ్యాయం VI 
మౌరకపు ప్రమాణ స్థిరత్వం 


వెండి నాణాల ఉచిత ముద్రణను నిలిపివేస్తూ భారత టంకశాలలను మూసివేసిన 
సమయంలో దేశంలో రెండు పక్షాలున్నాయి. ఒక పక్షం మూసివేతకు అనుకూలంగాను, 
రెండవ పక్షం మూసివేతకు వ్యతిరేకంగాను ఉంది. రూపాయి పతనంతో ఇబ్బందికర 
పరిస్థితుల్లో ఉన్న తనౌటి ప్రభుత్వం, తన స్వర్ణ చెల్లింపుల భారం నుంచి ఉపశమనాన్ని 
పొందే ఉద్దేశంతో టంకశాలలను మూసివేసి రూపాయి విలువను పెంచాలనే తొందరలో 
ఉంది. మరో పక్క, రూపాయి మారకపు విలువ పెరిగినట్టయితే అది భారత వాణిజ్యం, 
పరిశ్రమలకు దెబ్బకాగలదనే వాదన ముందుకు వచ్చింది. దేశ ఉత్పత్తి ప్రయోజనాల 
తరపున ఈ వాదన చేయబడింది. ఆ వాదన ఇలా ఉంది: 1873-1893 కాలంలో భారత 
ప్రారిశ్రామిక రంగం విపరీతమైన వేగంతో అభివృద్ధి చెందిందీ ect దానికి ఒక కారణం 
మారకపు విలువ పతనమవ్వడం ద్వారా భారత ఎగుమతి వాణిజ్యానికి లభించిన asd. 
టంకశాలల మూసివేత ద్వారా రూపాయి విలువ పతనాన్ని నిరోధించినట్లయితే అది 
భారత వాణిజ్యాన్ని రెండు రకాలుగా దెబ్బతీస్తుందని భయపడటం జరీగింది. అది 
భారతదేశానికి వ్యతిరేకంగా రజత వినియోగ దేశాలకు ప్రోత్సాహం కాగలదని, అదే 
సమయంలో న్వర్ణ వినియోగ దేశాలకు వ్యతిరేకంగా పతనమవుతున్న మారకపు విలువ 
ద్వారా భారతదేశం పొందుతున్న ప్రోత్సాహాన్ని అది హరించివేస్తుందని భయపడటం 
జరిగింది. ఈ భయాలను సిద్ధాంతం గతంలోనే పరిహసించి కొట్టిపారేసింది. తదుపరి 
చరిత్ర కూడా సిద్ధాంతం తీర్చే సరైనదని ధృవపరిచింది. రూపాయి విలువ పతనాన్ని 
నిలోధించినప్పటికీ ఇంగ్లాండ్‌ వంటి స్వర్ణ ప్రమాణ దేశంతో కాని, చైనా వంటి రజత 
ప్రమాణ దేశంతో కాని, భారత వాణిజ్యం ఏ విధంగానూ దెబ్బతినలేదు. ఈ సిద్దాంతానికి 
మద్ధతుగా కావల్సినంత సాక్ష్యాన్ని ఈ క్రింది అంకెలు నమకూరుస్తున్నాయి (పట్టికలు 
XXV. XXVI చూడండి) 

టంకొలలను మూసివేసిన తరువాత రూపాయి విలువ పతనమవ్వడం నిరోధింవబడి 
అది భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న భారాన్ని తొలగించగలదని ఊహించడం జరిగింది. 
FA, టంకాలలను మూసివేసిన నాటి నుంచి పన్నులలో ముఖ్యమైన తగ్గింవులు ఇచ్చినప్పటికీ, 
సామాజిక ప్రయోజన వ్యయాన్ని భారీగా తగ్గించినప్పటికీ భారత వార్తిక బడ్జెట్లు కొంత 
లోటును చూపుతూనే ఉన్నాయి. (పట్టిక XXVII చూడండి) 

ఈ వాస్తవాలను కరెన్సీ వ్యవస్థ పటిష్టతకు తిరుగులేని సాక్ష్యాలుగా అన్వయించి 
చూపే ధోరణి కొంతమంది రచయితలలో ఇప్పుడు ఉంది. దేశ వాణిజ్యం దెబ్బతినకపోతే,” 


TAE, సె. 3 ఇంతకు మునుపే ఉబంకంచబడింది. 








uev | aee | ese | sme | me | aise sogooa pha gosapper 


























siros | orice | saris | ce | eee | ims soqoos gis gooappas 
oeme | ses | esie | ewses | ios- | eoo* aag aappear ooagon 
95 - 19720 woe: | sose- | noz | wsm- sog ocapoo gosagpcr 
() cauas se 
L- (9) oga open. 
Lois | sores | rieverur| seruiooe| sweet | 23100096 
aws | జుంటి | owsoree| seweecioe| 996002 | 61990092 
swewe] 9000969 | 0011000902 | ciowevz| eosizz | 052౯92 
191094 | 6910600 | ౭019 ses'oesze| seen | 1991౯ 
3 3 3 3 3 E 
Dac rem 
యే Boon | gobs | Fo Ron | golog mys sopsog 
కారాక vov ead! megye grod 











(alap e pone gepers వంంయిలణా me) sae poose Tels 9890) 
DX- 385 























300౧వ goo socagore 





swor- | soes oss. | exse | 9099694. ₹1916+ 
sez + 907s + | eer Mem | exn-| ue FORIS gc ooa pap 
oy wsm | isse- | vn | zem] osser + Sag ocacpay gocapen 
sre- ఇదం | aos | zs [NE - X04 onago soospome 
() cums sa 
(4) opa. నున 
— wwesn| wmm | sewn vem oa 
woworz Lvtws| ewm | 00696 [n 
esi | wees | లల | అజం 90120. verts 2668: 1 
varese | mezet | owes | eczwve| ezza | 0056 essesi 1 
3 3 à 3 3 3 
e$ E $౭09 | oF | ogo Ed 
i |= | 
egy pog cÈ ణర్హారాల్లం eec ws so eoo 











MEE ER 
IAXX- soe 













LU sis | eos 6995901241. 92061 1176909 - 96 zeai 
rere ove'eos't* | 20051 652056'+* | ౭1061 2265021 45 - 368% 
dere. vseieoz* | 92061 vocor | 10061 essei + 96 - seai 
179909 + 99099054. -vost sesvire* | oosiese | 011969+ $m 
new | ezures| saost corsesz* | weosi eueorez* | eoi 9669091 - +6 - oa: 
3 3 3 3 వా 
= moe yg - oye = nyg = aye 
mem | maco] -mye | mapeor| + awe | aprop] + mye | mapen] « eye malpros 





























520 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే.* దానర్థం అటువంటి ఫలితాల నందించిన కరెన్సీ 
మంచి కరెన్సీయేనని వాదించబడింది. ఎంత నిజమనిపించేలా ఉన్నా. కరెన్సీ వ్యవస్థ 
పటిష్టత గురించి ఏర్పరచుకునే ఇటువంటి సులువైన అభిప్రాయాలలో విశ్వసనీయత కానీ 
తార్కికతకాని ఉండదని కరెన్సీ గురించి అధ్యయనం చేసే వారిని హెచ్చరించాల్సిన 
అవసరం లేదు. 


వాణిజ్యం అనేది ఉత్తమ ధనంపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 
అయితే వాణిజ్యంలో పెరుగుదల ఉత్తమ ధనానికి సాక్ష్యం కాబోదు. విలువలేని నాణాలు 
ఉన్న కాలాలు ఒకప్పుడు సర్వ సాధారణమైనాయి. దాని ఫలితంగా సామాజిక దురవస్థలు, 
బాధలు భరించలేని స్థాయికి చేరిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో 
కూడా వాణిజ్యపరంగా బాగా అభివృద్ధి చెందడం దేశాలకు సాధ్యమైంది. పదిహేడవ 
శతాబ్దం కాలం నాటి ఇంగ్లాండ్‌ విలువ లేని నాణాలతో బాధపడుతూ తన నాణాలను 
నిరంతరంగా మార్చుకుంటూ వచ్చింది. దీనితోపాటుగా సుదీర్హమైన అంతర్యుద్ధాన్ని, 
గందరగోళాన్ని అది చవిచూసింది. అధమ (ద్రవ్య దుష్పరిణామాలకు ప్రత్యక్ష పాక్షికంగా 
ఉన్న ఆనాటి రాజనీతిజ్ఞుడు "లివర్‌పూల్‌ ఈ విధంగా పేర్కొన్నాడు: 


“ఏమైనప్పటికీ, మన నాణాలు పెద్ద గందరగోళ స్థితిలో ఉన్న ఈ మొత్తం కాలంలో 
ఇంగ్లాండ్‌ వాణిజ్యం (క్రమంగా మెరుగుపడింది. వాణిజ్య మిగులు ఎల్లప్పుడూ దేశానికి 
అనుకూలంగానే ఉంటూ వచ్చింది." * 


(Go అధ్వాన్నంగా ఉన్నప్పుడు కూడా వాణిజ్యం పెరగవచ్చుననడానికి మద్దతుగా 
భారత అనుభవాన్నే ఉదాహరణగా చూపవచ్చు. 1873-1893 మధ్య కాలంలో భారత 
వాణిజ్యం పెరిగినంతగా మరే కాలంలోనూ పెరగలేదు. మరి ఆ కాలంలో భారత కరెన్సీ 
ఉత్తమ కరెన్సీగా ఉందా? లేదు - ఆ కాలంలో అధ్వాన్నమైన కరెన్సీగా ఉంది. vob 
వాణీబ్యం బాగా ఉందనిచెప్పుకునే అవకాశం కూడా ఉంది. 1873-1893 మధ్యకాలంలో 
భారత వాణిజ్యం అభివృద్ధి చెందిందీ అంటే దానికి కారణం దానికి ప్రోత్సావాం లభించడమే. 
అయితే ఈ (ప్రోత్సాహం భారత కార్మికునికి జరిమానా లాంటిది. ఈ ప్రోత్సాహం వల్ల 
ధరలు పెరిగినంత వేగంగా వారి జీతాలు పెరగలేదు. అందువల్ల ఆ కాలంలో భారతదేశపు 
సంపద అంతా ఉత్పత్తి ద్వారా లభించింది కాదు, అది ద్రవ్యోల్బణం వల్ల వచ్చిన విలువ 
తరుగుదల ఫలితంగా సృష్టించబడింది. 

అదే విధంగా, స్వరచెల్లింపుల భారాన్ని తగ్గించి, పన్ను చెల్లింపుదారులైన భారతీయలకు 
ఉపశమనం కలుగచేస్తోంది కాబట్టి నూతన కరెన్సీ వ్యవస్థ ఉత్తమమైనదే అయి ఉంటుందనీ 





+ బాల్జోల్‌ డి. దిస్పాండర్డ్‌ ఆఫ్‌ వాల్యూ, పే. 234. 
+ ఎ ట్రీటిస్‌ ఆన్‌ ది కాయిన్స్‌ అండ్‌ రియ్లమ్‌ (పునర్ముద్రణ 1880) పే. 136. 


మారకపు ప్రమాణ స్థిరత్వం 521 





ఎటువంటి మినహాయింపులు లేకుండా అనుకోవడానికి వీలు లేదు. అటువంటి అభిప్రాయాన్ని 
కలిగి ఉండటం, మారకపు విలువ పడిపోతున్న కాలంలో భారత స్వర్ణ చెల్లింపుల భారానికి 
గల నరైన కారణం పట్ల దురవగావానకు దారితీస్తుంది. న్వర్ల చెల్లింపుల భారం పెరగడానికి 
వెండికున్న స్వర్గ విలువ పడిపోవడమే కారణమనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం 
వల్ల, భారతదేశం కనుక స్వర్ణ ప్రమాణ దేశమై ఉన్నట్లయితే ఆ అధికభారం నుంచి అది 
తప్పించుకుని ఉండిఉండేదనే భావన కూడా కలిగింది. ఇది తప్పుడు అభిప్రాయం. దీనికి 
ఎటువంటి నిదర్శన, (ప్రదర్శన అవసరం లేదు.” స్వర్ణ చెల్లింపుల విలువ పెరగడంతో 
భారతదేశం మరో అదనపు భారాన్ని కూడా మోయాల్సివస్తుందనేది త్రోసిపుచ్చలేని విషయం. 
అయితే తగినంతగా అర్థం చేసుకోని విషయమేమిటంటే. రుణగ్రహీతలు స్వర్ణ ప్రమాణాన్ని 
అనుసరిస్తున్నారా లేక రజత ప్రమాణాన్ని అనుసరిస్తున్నారా అన్న దానితో నిమిత్తం 
లేకుండా స్వర్ణ రుణ (గ్రహీతలందరి పైనా ఈ భారం పడుతుంది. ఈ విషయంలో, 
అస్ట్రేలియా వంటి స్వర్ణ ప్రమాణాన్ని అనుసరించే దేశ పరిస్థితి భారతదేశం లాంటి రజత 
ప్రమాణాన్ని అనుసరించే దేశ పరిస్థితికి భిన్నంగా లేదు. 


స్వర్ణ రుణ గ్రహితలుగా ఈ రెండు దేశాలు ఒకే విధంగా ఒకే కారణం de. 
అంటే వాటి రుణం కొలవబడిన ప్రమాణపు విలువలో వచ్చిన పెరుగుదల వల్ల అవి 
దెబ్బతిన్నాయి. వీటిలో ఒక దేశం తన రుణాన్ని బంగారంలో చెల్టించగా, మరాకదేశం తన 
రుణాన్ని" వెండిలో చెల్లించింది. అది వాటి స్థితిలో ఎటువంటి మార్పును తీసుకురాలేదు. 
కాకపోతే భారతదేశం di రుణ చెల్లింపుకు వెండిని ఉపయోగించడమన్నది అది ఎంత 
భారాన్ని మోస్తోందో తెలునుకునేందుకు వీలు కలిగింది. దీనివల్ల వెండి విలువ ఎంత 
పతనమైందో కొలవడానికి వీలైంది. అంతే కాని అది భారతదేశపు స్వర్ణ చెల్లింపులకు 
కారణం కాలేదు. రూపాయి విలువ పతనం నిరోధించబడటాన్ని పన్ను చెల్లింపుదారుడి 
ఉపశమనానికి ప్రాధమిక సాక్ష్యంగా పరిగణించకూడదు. అంచేత అది కరెన్సీ వ్యవస్థ 
పటిష్టతకు సాక్ష్యాదారం కూడా కాదు. 


మారకపు ప్రమాణం (క్రింద వాణిజ్యం పెరగడం, ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడటం 
పట్ల చాంబర్లిన్‌ కమిషన్‌ అనుకూలంగా స్పందించినా, అటువంటి వాదనల నాధారం 
చేసుకుని మారకపు ప్రమాణం కోసం అది వాదించలేదు. బంగారంతో సరిసమానంగా 
రూపాయి మారకపు విలువ రేటును ఒక నిర్ణీత స్థాయిలో నిర్వహంచగలిగే సామర్యాన్ని 
కరెన్సీ వ్యవస్థ కలిగి ఉంటుందన్న అంశంపైనే అది ప్రధానంగా ఆధారపడింది.” అందుకు 
సంబంధించిన వివరణకు అవసరమైన గణాంక వివరాలను (XXVIII పట్టిక అందిస్తుంది. 





* గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ కమిషన్‌ ముందు ప్రొఫెనర్‌ మార్తల్‌ ఇచ్చిన సాక్ష్యం.1886, ప్రశ్న1౦, 140-50. 
+నివేదిక DD. 18,20 


iie» ocos ౧౦౧౦౦౨౦ ౦౦౦౦ అం 
szoenrorpoococogupagy ne 


dARRRRRERAARARERARERRR RA 


EY 





ieeeoooccecococoocecncc 


SRBERRASAZSIXAEAASZZZXRR| 


mom కూవాయి ధర 
తులం రు. 23-144 & సమానం 


అధికం 





గు9999900ంంఅబణలంం0 ౧౦౦౦౨౦ 


బంగారు Dose 


E 





“సావరిన్‌ హవాయి ధర 
రూ. 16=1 సావరిన్‌కు సమానం 














రూపాయికి «1h. 4D. సరిమానం 





'లండనులోని విదేశిమారకపు నియతుబు ప్రకారం 

















మారకపు ప్రమాణ స్థిరత్వం 523 





కమాషన్‌ రూపొందించిన ప్రమాణం సరైనదేనని ప్రస్తుతానికి అనుకున్నా. పైన పేర్కొన్న 
వివరాలను బట్టి రూపాయి తన స్వర్ణ విలువను నిలబెట్టకోగలిగిందని చెప్పగలమా? 
కమిషన్‌ సంకుచిత దృక్చథంలోంచి కూడా, వ్యవస్థ తిరుగులేని విజయం సాధించిందని 
చెప్పడం దురుసుతనం కాకపోయినా అది అతి ప్వాసం అవుతుంది. 


1893 జూన్‌ -1917 జనవరి మధ్య కాలంలో, ఒక రూపాయి 7.53344 గ్రాముల 
మేలిమి బంగారానికి సమానంగా బంగారంలో రూపాయి రేటు నిర్ణయించబడింది. ఈ 
és వద్ద ఒక సావరిన్‌ 15 రూపాయిలకు సమానం కావాలి. 100 గీటు ప్రమాణం కలిగిన 
బంగారం నాణాల ముద్రణ ధర తులం బంగారానికి (wot 180 (గ్రాముల) 23-14-4 
'రూపాయిలుగా ఉండాలి. లండన్‌లో రూపాయి మారకపు రేటు 1 షిల్లింగ్‌ 4 పెన్నీలుగా 
ఉండాలి. బంగారం దిగుమతి రేటు 1 షిల్లింగ్‌ 4.125 పెన్నీలు, ఎగుమతి రేటు 1 
షిల్లింగ్‌ 3.906 పెన్నీలుగా ఉండాలి. 


బంగారంలో రూపాయి విలువను పరిగణనలోకి తీసుకుని రూపాయి స్థిరత్వానికి 
సంబంధించిన సాధారణ పరిశీలన జరిపితే టంకశాలలను మూసివేసిన నాటి నుంచి 
1898 వరకు రూపాయి విలువ దాని రేటుకంకే బాగా తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. 
మారకపు రేటు లేదా బంగారం ధర లేదా సావరిన్‌ ధరతో పోల్చి రూపాయి విలువను 
కొలిచినప్పుడు దాని విలువ తరుగుదల 25 నుంచి 30 శాతం మధ్య ఉంది. ఈ విలువ 
తరుగుదల ఎంత ఎక్కువగా ఉందీ ఆంటే, బంగారంలో రూపాయి ధర నిర్ణయించబడనవ్పుడు. 
ఈ తరుగుదల ప్రభుత్వం ఎదుర్కుంటున్న కష్టాలను నాలుగింతలు చేసింది. కౌన్సిల్‌ 
బిల్లుల అమ్మకాల ద్వారా హోమ్‌ ads ధనాన్ని సమకూర్చడం అనేది దాదాపుగా 
అసాధ్యమైపోయింది. "సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనవల్సి 
వచ్చింది. కౌన్సిల్‌ బిల్లులను సమానరేటు Mob తక్కువకు అమ్మితే మారకపు స్థిరత్వ 
విధానపు అపజయానికి బాట వేశారన్న అపవాదు వస్తుంది. మార్కెట్‌ రేటు వద్ద కౌన్సిల్‌ 
బిల్లులను అమ్మడానికి తిరస్కరిస్తే ఖజానా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో 
అమ్మబూపే బిల్లులకు కనీస రేటును లేదా బిల్లుల గరిష్ట మొత్తాన్ని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
నిరయించాలని భారత ప్రభుత్వం ఆయనకు సలహా ఇచ్చింది. ఈ రెండింటికి సెక్రటరీ ఆఫ్‌ 


5 అంగీకరించలేదు. అయితే మారకపు రేటులో అనవసరమైన తరుగుదల ఉండకుండా 
తేన వాడకాల నిమిత్తం తీసుకునే మొత్తాలను తగ్గించేందుకు సమ్మతించాడు. టంకశాలలు 
మూసివేసిన తరువాత మొదటి ఆర్థిక సంవత్సరంలో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వాడకాలు చాలా 


వ్వల్పంగా ఉన్నాయి - 





T తస్టిండియూ (F3, అండ్‌ సెల్‌ ఆఫ్‌ బిల్స్‌), 184 నాటి కామన్స్‌ పత్రం 7 చూడండి. 


524 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రనంగాలు, సంపుటం -8 











పట్టిక xxix 

కౌన్సిల్‌ తీసుకున్న మొత్తాలు 
'తినుకున్న తేది తీసుకున్న మొత్తం తీసుకున్న రేటు 
1.000 roo రూపాయికి వెన్నిలు 

వదలివేయడం జరిగిం] 

1893 జూన్‌ 2478 15099 
E 25 15974 
e 7 15243 
సెప్టెంబర్‌ T 15350 
అటేబర్‌ 5 = 15334 
నవంబర్‌ em 15251 
డిసెంబర్‌ 14 15242 
LEM 98 14408 
Sess 1023 13.787 
మార్చి 1915 13.870 
ఏపిల్‌ 1368 18626 





మారకపు రేటును కాపాడేందుకు వాడకాల నిమిత్తం తీసుకునే మొత్తాలను తక్కువగా 
తీసుకోవడం అంత ఉత్తమమైన పద్దతి కాదు. ఎందుకంటే, అది హోమ్‌ Padt నిధులు 
సమకూర్చడానికి ఏ విధంగానూ చౌక కాని స్టెర్లింగ్‌ రుణాలు తీనుకునే పద్ధతిని తప్పనినరిగా 
'అనుసరించేటట్టు చేస్తుంది.” వాడూల నిమిత్తం తీసుకునే మొత్తాల ద్వారో వచ్చే చెల్లింవులు 
తగ్గిపోవడం వల్ల 1893-94లో హోమ్‌ Bað నికర చెల్లింపులకు 6,588,000 
పౌండ్లుతక్కువపడ్డాయి. ఈ లోటును 7,430,000 పౌండ్ల మేరకు vii స్టెర్లింగ్‌ రుణాల 
ద్వారా పూడ్చుకోవడం జరిగింది. ఈ రుణాలపై à అప్పటికే అధికభారంగా మారిన 
స్వర్ణ చెల్లింపులకు మరి కొంత భారాన్ని జోడించింది. ఇటువంటి జరిమానాను చెల్లించడం 
కంటే మార్కెట్‌ను శాసించే ప్రయత్నానికి స్వస్తి చెప్పి దానిని అనుసరించడమే మేలని 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ భావించాడు. అయితే మార్కెట్‌ను అనుసరించే విధానం కూడా 
ఖర్చుతో కూడుకున్నదే అయింది. మారకపు రేటు 1 'షిల్లింగ్‌ 4 పెన్నీల fot; తక్కువగా 
పడిపోవడం వోమ్‌ (bs0 చెల్లింపుల భారానికి మరికొంత భారాన్ని జోడించింది. ప్రభుత్వం 
తన యూరోపియన్‌ పౌర - పైనికాధికారులకు అప్పటివరకు చెల్లించకుండా నిలిపి ఉంచిన 
మారకపు పరివార భత్యాన్ని తప్పనిసరిగా మంజూరి చేసేటట్లు కూడా చేసింది. మారకవు 
రేటు కంటే రూపాయి విలువ పడిపోవడం వల్ల ప్రభుత్వం భరించాల్సి వచ్చిన వ్యయం 
పెద్ద మొత్తంలోనే ఉంది." 

ToS కమిటీ ముందు నర్‌ హెచ్‌. వాటర్‌ ఫీల్డ్‌ ఇచ్చిన సాక్ష్యం OQ 4332-39 

+ ఫాలర్‌ కమిటీ ముందు ఎ. ఆర్ధర్‌ ఇచ్చిన సాక్ష్యం. ప్రశ్న 1.8087 





మారకపు ప్రమాణ స్థిరత్వం 525 











పట్టిక XXX 
'టాపొయి విలువ పతనం వల్ల పెరిగిన వ్యయం 
సంవత్సరం | మారకపు రేటు] మారకపు] ^ ees w| మూడేళ్ళకు కలిపి 
Kot తక్కువగా! _ పరివోర| pawoj సంవత్సరం| ^ వచ్చిన నష్టం 
కొన్సిల్‌ బిట్లులు| భత్యం Se| _భత్యం లో వచ్చిన 
అమ్మడం e| sad! _ పెరగడం| మొత్తం రూపాయిలలో 1షి 4 సె. 
వచ్చిన నష్టసి| నష్టం sg కచ్చిన| నష్టం says 
kr Mong 
[7] 374 &ox| 78.0200] 37,84,000 |4,9001,000| రూ G 
1905-96 | 3,05,91,000 87.18.000] 49,38,000 | 4,42,47,000 |11,91.86,000| 79,45,733 
1908-57 1,66,48,000 48,95,000 44,25,000 [2,59,38,000 

















అటువంటి. పరిస్థితులలో రూపాయి అంతిమ స్థిరత్వంపై (ప్రభుత్వం ఆశలు 
వదులుకోవడం ఆశ్చర్యల కలిగించే విషయమేమో కాదు. అందువల్లనే 1896 అట్టిబర్‌లో 
కాన్సిల్‌ లోని ఆర్థిక సభ్యుడు రూపాయి స్థిరత్వ ప్రయోజనం దృష్టా హేపాయికి బంగౌరానికి 
మధ్య ఉన్న మారకపు రేటును 15 పెన్నీల నుంచి 16 పెన్నీలకు మార్చడం మంచిదనే 
నిర్ణయానికి వచ్చాడు. అయితే, బంగారంతో సమానంగా రూపాయి మారకపు రేటు చేరుకునే 
di sen కనివించడంతో ఈ సలహాను ఉపసంహరించుకోపడం జరిగింది. నిర్ణీత మారకపు 
శీటు నుంచి రూపాయి విలువ పతనం ఐదు సంవత్సరాల పాటు FAF కొనసాగిన 
తరువాత 1898 జనవరిలో రూపాయి మారకపు రేటు పెరిగింది. 


1898 జనవరి - 1917 జనవరి మధ్యకాలంలో, రెండుసార్లు రూపాయి తన 
స్వర్లమారకపు విలువ కంయే తక్కువగా పడిపోయింది. మారకపు ప్రమాణం క్రింద 1907- 
B 'సేంవత్సరంలో రూపాయి తన విలువను రెండోసారి కోల్పోయింది. మార్కెట్‌లో 
వాస్తవంగా అమలులో ఉన్న మారకపు రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

పట్టిక XXXI 


భారతదేశంపై లండన్‌ మారకపు de» (ది టైమ్స్‌ పత్రిక నుంచి) 





ఒక రూపాయి =1 షి 4 Dob సమానం 











తది కలకత్తాపై 'బొంబాయిపై 
కనిష్టం గరిష్టం కనిష్టం 
Tos, 3 44. [i 3 
te Ji a [3 95 
Tay | 1 y |1 3 
120 |r h |i Saa 

















న్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌, db 168 చూడండి. 


526 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కల్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -e 





























E px Soma 
గరిష్టం. కనిష్టం గరిష్టం కనిష్టం 

1008 cuo a వతం తన నాం p» 
ఫిబ్రవరి తాం చలం [v sm fi a ka 
మార్చి i BER. la ae P zac |, am 
ఏప్రెల్‌ పం | ow" [y aw hy 3 

మె f SOR Y BER lv ee Ju au 

E re ros] |: 37 fi ELO 

ES ike pg E [5 $35 hb am 
అగస్టు vox |t £9 Ji a hg ల 
aee ne Jew leg [4s 
me qr: [om | 3100 
wu NaS |e e [r35 ha Ul 
woes Ji 3" | c sm. fE aw 1€ 3 











24 సంవత్సరం పాటు కొనసాగిన సంక్షోభం తరువాత రూపాయి తరిగి కొలుకుని 
తన పూర్వ స్వర్ణ మారకపు రేటుకు చేరుకుని, దృఢంగా కాకపోయినా మరో ఏడేళ్ళపాటు 
అక్కడ స్థిరపడింది.1914-15లో తిరిగి మరొకసారి పతనానికి గురైంది. (పట్టిక XXXI 
చూడండి). 











పట్టిక wan 
కలకత్తా పై లండన్‌ మారకపు రేట్లు (నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి) 
వెల 1914 LI 
గరిష్టం కనిష్టం గరిష్టం కనిష్టం 
జనవరి EEA EELA 
ఫిబ్రవరి ta] 1 am 
మార్చి UE Toa" 
ఏప్రిల్‌ ELA 
* T4 por s, VT tI 
జాన్‌ MENS Tal 7 a 
జూలై 1 9 Tos. 3 os" fos", 
ఆగస్టు hx | Tor" Yom. 
pont tt ri ou ELA 
erat 1 aw] 1 aw. 
నవంబర్‌ IDEE 
డిసెంబర్‌ fos"h| 1 e. 

















liri ప్రమాణ స్థిరత్వం 527 





1916 తరువాత మారకపు ప్రమాణం స్థిరత్వం ఏ మాత్రం అనుమానం కలగని 
కోణాల నుంచి ప్రమాదాన్ని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. మారకపు ప్రమాణానికి 
సంబంధించిన భారత దృక్పథం రజత స్వర్ణ విలువ తప్పనిసరిగా పడిపోతుంది లేదా 
rino» మార్కెట్‌ విలువ Sob దాని వాస్తవ విలువ అధికంగా ఉండే స్థాయికి 
Gio» విలువ పెరుగదు అనే అంశంపై ఆధారపడి ఉంది. వెండి ధర జెన్సుకీ 43 
'పెన్నీలున్నప్పుడు రూపాయి అంతర్గత విలువ దాని మార్కెట్‌ విలువ కంటె తక్కువగా 
ఉన్నంత meo «cb వెండి ధర్‌ 43 Dijo కంటే ఎక్కువగా పెరగనంత కలం 
'రూపొయిలు కరెన్సీగా eres కావడంలో ఎటువంటి (ప్రమాదం ఏర్పడలేదు. ఎప్పుడైతే 
వెండి ధర ఈ హద్దు దాటి పెరిగిందో అప్పుడే రూపాయిలు కరెన్సీ నుంచి కరగబెట్టుకునే 
BOL చేరుకునే ప్రమాదం ఏర్పడింది. 1904 సెప్టెంబర్‌ -1907 డిసెంబర్‌ మధ్యకాలం 
మీనవా 1872 నుంచి రజత స్వర్ణ విలువ పతన దిశలోనే పయనించింది. ఈ పతనం 
ఎంత నిరవధికంగా ఎంత స్థిరంగా సాగిందీ అంటే ఇక వెండి తక్కువ ధరలోనే ఉండడం 
ఖాయం అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయం ఎంత బలంగా పాతుకుపోయిందీ 
web వెండి ధర 43 'పెన్నీలకు మించి పెరగగలదనే అంశాన్ని మారకపు ప్రమాణ 
నీర్ణయ కర్తలు ఎన్నడూ పరిగణనలోకే తీసుకోలేదు. అలా పెరగగలదని ఎవరూ కొంచెం 
కడా ఊహించలేదు. అందువల్లే భారత కరెన్సీపై వరుసగా ఏర్పడిన కమిటీలు, కమిషన్లు 
ముందు సాక్ష్యం ఇచ్చిన వారెవరూ కూడా ఈ అంశాన్ని ఆధారం చేసుకొని కరెన్సీ 
వ్యవస్థను విమర్శించలేదు. అయితే ఒకోసారి ఊహించనిదే జరగవచ్చు. దురదృష్టవశాత్తు 
1916లో సరిగ్గా అదే జరిగింది. ఆది కూడా హఠాత్తుగా జరిగింది. 1914 ఫిబ్రవరి 10న 
లండన్‌లో ప్రామాణిక బెన్సు వెండి ధర 265/8 nies. 1915 ఫిబ్రవరి 10నాటికి ఆ 
థర 22 11/16 పెన్నీలకు పడిపోయింది. 1916 ఫిబ్రవరి 10 నాటికి ఆ ధర 27 
'పెన్నీలకు పెరిగింది. అప్పటికీ అది రూపాయిని కరిగించే bo Sot తక్కువ ధరలోనే 
ఉంది. ఆ తేదీ తరువాత వెండి ధర వేగవంతంగా పెరిగింది. 1917 ఫిబ్రవరి 9 నాటికి 
WB 48 7/16 పెన్నీలకు పెరిగింది. ఆ విధంగా వెండి ధర రూపాయిని కరగబెట్టే స్థితి 
దొటిపోయింది. 1920 ఫిబ్రవరి 11నాటికి బౌన్సు వెండి ధర 89 1/2 పెన్నీలకు పెరిగి 
అంతకు మునుపు వున్న రికార్డులన్నింటినీ అధిగమించింది. 


రూపాయి మార్కెట్‌ విలువ fob దాని అంతర్గత విలువ పెరగడం వల్ల రూపాయిని 
చెలామణిలో కొనసాగేటట్లు ఏ విధంగా కాపాడుకోవాలి అన్న నమన్య ఒక్కసారిగా తలఎత్తింది. 
ఈ సమస్య పరిష్కారానికి రెండు మార్గాలు ఉన్నట్లు కనిపించాయి. ఒకటి రూపాయి 
మేలిమి గుణాన్ని తగ్గించడం, రెండు రూపాయికి ఉన్న స్వర్ణ విలువను పెంచడం. 
ఇటువంటి సమస్యనే ఎదుర్కున్న ఇతర దేశాలన్నీ తమ వెండి నాణాల విషయంలో 
మొదటి మార్గాన్నే అనుసరించాయి. ఫిలిప్పయిన్స్‌లోను, సముద్ర వాణిజ్య చెల్లింపుల 
విషయంలోనూ, 1904-7 కాలంలో మెక్సిశోలోను వెండి ధర TON ఇటువంటి సమస్యే 


528 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఎదురైనప్పుడు ఈ పద్ధతి లోనే దానిని విజయవంతంగా పరిష్కరించారు.” సెక్రటరీ అఫ్‌ 
(Q6 భారతదేశంలో రెండవ మార్గాన్ని అనుసరించారు. వెండి ధర పెరిగినప్పుడల్లా 
రూపాయి స్వర్ణ విలువను మార్చుకుంటూ వచ్చారు. వెండి ధరలో మార్పు వచ్చినప్పుడల్లా 
రూపాయి స్వర్ణ విలువలో వచ్చిన మార్పులను ఈ క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది. 


పట్టిక xxxm 





rios సమావస్త్థాయి మారిన తారీఖు సమాన స్థాయి 





sio acer 
అగస్టు 28, 1917 
22 12 1910 

మే 13,1919 
ఆగస్టు 12 1919 
Tore 15,1919 
నవటుకు 22,1919 
Sant 12,1019 


ఈ విధంగా రూపాయి స్వర్ణ విలువతో రెండు సంవత్సరాల పాటు ఆటలాడుకున్న 
తరువాత, అని ఎటువంటి సామాజిక పరిణామాలకు దారితీయకపోయినప్పటికి, “స్వర్ణ 
మారకపు ప్రమాణాన్ని కాపాడేందుకు" చర్యలను సిఫాఠను చేసేందుకు గాను. సెక్రటరీ 
ఆఫ్‌ స్టేట్‌ 1919 మే 30వ తేదీన బాబింగ్టవ్‌ స్మిత్‌ అధ్యక్షతన ఒక కొత్త కరెన్సీ కమిటీని 
నియమించారు. అర్ధ సంవత్సరం పాటు చర్చించిన పిమ్మట కమిటీలోని మెజారిటీ సభ్యులు 
ఈ విధంగా నివేదించారు. + 
D "రూపాయికి స్థిరత్వాన్ని పునరుద్ధరించడం. వీలైనంత త్వరగా కరెన్సీ వ్యవస్థను 
తనంతట తానుగా పనిచేసే వ్యవస్థగా తిరిగి రూపొందించడం లక్ష్యం 
కావాలి. 


అ పటుట uod వంట 


4 








1) "ఏర్పరచబోయే Sd సంబంధాన్ని PIRS కాక బంగారంతో ఏర్పరచాలి. 

i) “రూపాయి ప్రస్తుత బరువును. నాణ్యతను కొనపాగిస్తూనే అది చెలామణి 
mom ఉండే విధంగా ఎంత మేరకు వీలైతే అంత అధికంగా రూపాయి 
స్వర్ణ విలువను నిర్ణయించాలి. లేదా మరో మాటలో చెప్పాలంటే రూపాయి 
మారకపు విలువను దాని మార్కెట్‌ విలువ అధిగమించకూడదు. 





* ndo; WAGE మోడరన్‌ O5 OPE y 1916 మ మ 349-354, 416.40. 63547 
+1920 నివేదిక ప.పిసడి 527. మేరా 59 చూడండి. 


(మారకపు ప్రమాణ స్థిరత్వం. 529 


"బహు జాగ్రత్తగా పరిశీలించిన పీమ్మటి (కమిటీ అలా పేర్కొంది) "మేమంతా 
ఏకాభిప్రాయానికొచ్చి", (వేరుగా నివేదిక రూపొందించిన మా నభ్యులలో ఒకరు DS) 
“రూపాయికి బంగారానికి మధ్య ఏర్చరచబోయే స్థిరసంబంధం విదేశీ మారకానికి, స్వదేశీ 
చెలామలికీ కూడా 11.30016 గ్రాముల మేలిమి బంగారానికి ఒక రూపాయి రేటు 
చొప్పున ఉండాలని సిఫారసు చేస్తున్నాం". అంటే రూపాయి 2 పిల్లింగుల (బంగారం)కు 
నమానం కావాలి. 


మైనారిటీ నివేదిక తక్కువ మారకపు రేటుకు ప్రోత్సాహం, ఎక్కువ మారకపు 
'రేటుగా జరిమానా ఉండాలనే పాత పాటనే పాడింది. బంగారం సావరిన్‌ లేదా 11.30016 
గ్రాముల మేలిమి బంగారానికి 15 రూపాయిల పాత రేటునే కొనసాగించాలని పేర్కొంటూ, 
న్యూయార్క్‌లో వెండి ధర 92 సెంట్ల కంటే అధికంగా ఉన్నంతకాలం పాతరూపాయిల 
కంటే తక్కువ నాణ్యం కలిగిన రెండు రూపాయిల వెండినాణాలను జారీ చేయాలని 
సిఫారసు చేసింది.” 


కమిటీ మెజారిటీ సభ్యులు చేసిన సిఫారసులను ఆమోదిస్తూ సెకరటరీ ఆఫ్‌ స్టేట్‌, 
భారత ప్రభుత్వం 1920 ఫిబ్రవరి 20న ప్రకటనలు గావించారు. రూపాయికి 7.53344 
గ్రాముల బంగారం అనే పాత రేటు రద్దయి, దాని స్థానంలో రూపాయికి 11.30016 
గ్రాముల బంగారం అనే కొత్త రేటు అమలులోకి వచ్చింది. ఇప్పుడు రూపాయి బంగారంతో 
తన మారకపు విలువను కాపాడుకోగలిగిందా? 


ఈ వాస్తవాన్ని ధృవపరుచుకోవడానికి లండన్‌లోని మారకపు విలువల వివరాలు 
మార్గదర్శకం కాజాలవు. ఎందుకంటే, రూపాయి విలువ 2 షిల్లింగుల బంగారమే కాని 2 
షిల్లింగుల స్టెర్లింగ్‌ కాదు. బంగారం, $995 ఒకే విలువను కలిగి ఉండి ఉంకే పరిస్థితి 
మరో విధంగా ఉండేది. అయితే యుద్ధ సమయంలో ఏ మాత్రం మార్చుకోవడానికి 
వీలులేని ధనాన్ని జారీ చేయడం వల్ల బంగారంతో స్టెర్లింగ్‌ పౌండ్‌ విలువ తగ్గిపోయింది. 
అందువల్ల బంగారంతో తన మారకపు విలువను నిలబెట్టుకోగలిగిన కరెన్సీనే మనం 
ప్రామాణిక కరెన్సీగా తీసుకోవాలి. అలా బంగారంతో తన విలువను నిలబెట్టుకుంది 
అమెరికన్‌ డాలరే. అందువల్ల రూపాయి స్వర్ణ విలువను లెక్కగట్టడంలో లండన్‌లోని 
“స్టెర్లింగ్‌ మారకవు విలువ వివరాల కంక. న్యూయార్క్‌లోని మారకపు రేట్ల వివరాలే 
మరింతగా ఉపకరిస్తాయి. రూపాయి - స్టెర్లింగ్‌ వాస్తవ రేటును, 11.30016 గ్రాముల 
మేలిమి బంగారంతో సమాన విలువ కలిగిన రూపాయి ఎన్ని స్టైర్లింగ్‌లను కొనుగోలు 
చేయగలదనే దానితో పోల్చి, న్యూయార్క్‌ - లండన్‌లలో ఉన్న మారకపు రేట్ల మధ్య గల 


= నివేదిక పే, 41 


530 TEE బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రదనలు - ప్రనంగాలు, సంపుటం -6 





తేడాను సరిచూడడం ద్వారా రూపాయి స్వర్ణ విలువను లెక్క" గట్టడానికి ఒక పద్ధతిగా 
ఉపయోగించవచ్చు. 


న్యూయార్క్‌ లేదా లండన్‌లోని వాస్తవ మారకపు విలువను సమాన మారకపు 
విలువతో పోల్చినప్పుడు అది రూపాయి విలువ పతనాన్ని సూచిస్తోంది. ఈ పతనం మరీ 
"ఘోరంగా ఉంది. (పట్టిక XXXIV) చూడండి) 


రూపాయి బావ్య స్వర్ణ విలువను, సావరిను, బంగారం రూపంలో దాని అంతర్గత 
విలువను కూడా పరిగణనలోకి తీసుకుని పోల్చి చూడండి (పట్టిక XXXV చూడండి) 


ఈ పట్టికలకు ప్రత్యేకించి వివరణలు అవనరం లేదు. రూపాయి విలువ 2 
షిల్లింగుల (బంగారం) విలువకు కడుదూరంలో ఉండడమే కాదు, దాని విలువ కనీసం 1 
షెల్లింగు 4 పెన్నీలు (3895) కూడా లేదు. 


మారకపు ప్రమాణ నిష్టయోజకత్వానికి ఈ వాస్తవాలు తిరుగులేని సాక్ష్యాధారాలను 
సమకూర్చడం లేదా? బంగారంతో తన విలువను కాపాడుకోవాల్సిన కరెన్సీ వ్యవస్థ 
సదరు విలువను కాపాడుకోవడంలో విఫలమైనప్పుడు దానిని పటిష్టమైన కరెన్సీ వ్యవస్థగా 
ఎలా పరిగణించగలం? 

అప్పుడప్పుడు ఇలా వైఫల్యాలకు గురి అయ్యే వ్యవస్థ యంత్రాంగంలో ఎక్కడో 
ఏదో ఒక లోపం ఉండి ఉండాలి. 1893లో రూపాయి విలువే పతనమైంది లేదా సమాన 
మారకపు విలువ dot తక్కువగా ఉంది. 1900 వరకు అది తిరిగి తన సమాన మారకపు 
విలువకు చేరుకోలేదు. ఏడు సంవత్సరాల విరామం తరువాత 1907లో రూపాయి వలువ 
దాని సమాన మారకపు రేటు Sod తక్కువకు దిగజారిపోయింది. 1914లో రూపాయి 
విలువ మరోసారి పతనమైంది. 1917 నుంచి రూపాయి విలువ వేగంగా “పెరిగింది. తిరిగి 
1920లో మరోసారి పతనమైంది. ఈ ధోరణిని చూస్తుంటే సహజంగానే ఒక ప్రశ్న 
తలఎత్తుతుంది; "పైన పేర్కొన్న సందర్భాలలో రూపాయి తన విలువను ఎందుకు 
కాపాడుకోలేకపోయింది? ఈ ప్రశ్నకు ఇచ్చే తగిన సమాధానం మారకపు ప్రమాణం లోని 
బలహీనతను బయటపెడుతుంది. 

Xe =? రూపాయి. 


2113006 గ్రాలలో చక్కటి బంగారం 
2322 గ్రాల చక్కటి బంగారం «1 డాలరు 








శి డాలర్లు =1 పొందు స్లింగ్‌ 
=24 పెన్నీలు 

11.30016x240 — (165 
అప్పుడు ౫ ~ ఫో 





2322xD 
చూడండి - రష్‌ ఫోర్త్‌, ఎస్‌. వి. 'ది ఇండియన్‌ bof (ప్రాబ్లం 1821, d. 9 


















































weve | sro | soro | ce | soo goce 
wove | soso | sovo | sco | ooo gooss 
sevo | szo | sewo | soco | 99౪0 gaga 
sero | sso | sevo | seco | sovo saoe 
sero | seo | 9900 | osco | 99990. ye 
swvo | oowo | swo | 0065౯0 | 9990. [2] 
seo | seso | swo | svo | wem m 
sero | suo | svo | svo | seo — ఇ 
sevo | seso | svo | suvo | అలం 3c 
sevo | seso | svo | osvo | ooo [i 
sero | ooo | svo | csevo | 9990. osde 
aro | szo | svo | corvo | soo essa 

mpok | ee | op tee op eret 
వా sa కణం] sae | జజ] za | strga we | అపి ee 
"v 
ze oze ణః vr wel 
PILT - (egeo prono p Quen - నె అం వ్రతాన్ని 





Sip ogous spe cosas a cec pie cU coup 


NXXX 2౪౫ 


























Da o nu pr 
H EM 0 ot ez pd 
"ge saz quje 
oce 0992 gue 
$ 0607 0 0 & Be 
4 o ne oru sa 
స D- : 
Š one oew 23e 
4 oom [5 
á 
E 00౫ ede 
॥ ohea oo g ogee esse 
శె అ (చెటు R^ | చై v 
En rn 
"vs sogel ౩ 
go oot wcag) ah Song so S 
కా! seg $s 
E ] 








se veut Fy Deus seni Wer oum ey C 
So spas $90 అండాల Ty sec Pis s coup 
XXX sc 


deti) ప్రమాణ స్థిరత్వం 593 





రూపాయి తన సాధారణ కొనుగోలు శక్తిని కోల్పోవడమే రూపాయి విలువ 
పతనమవ్వడానికి కారణమని చెప్పడం, సరైన శాస్త్రీయ వివరణ అవుతుంది. ఒక కరెన్సీని 
మరొక కరెన్సీతో విలువ కట్టటప్పుడు అది కొనుగోలు చేయగల వస్తువులను బట్టిదాని 
విలువను లెక్కకట్టడమనేది సర్వసాధారణంగా అనుసరించే నిర్ధారిత పద్దతి. ఉదాహరణకు, 
ఆంగ్లీమవారు ఇతరులు భారత రూపాయిలను అవి కొనుగోలు చేయగల qos వస్తువులను 
బట్టి విలువ కడతారు. భారతీయులు ఇంగ్లాండ్‌. పొండ్లను (అమాటకొస్తే ఏ కరెన్సీనైనా) 
అవి బ్రిటన్‌ వస్తువులను ఏ మేరకు కొనుగోలు చేయగలవు అనే దానిని బట్టి విలువకడతారు. 
భారత దేశంలో రూపాయిల కొనుగోలు శక్తి పెరిగి (eot భారత ధరల స్తాయి పడిపోయి) 
పౌండ్ల కొనుగొలు శక్తి పడిపోవడం లేదా స్థిరంగా ఉండటం లేదా తక్కువగా పెరగడం 
(భారతీయ ధరల స్థాయితో పోల్చినప్పుడు ఇంగ్లాండ్‌ ధరల స్థాయి. పెరిగితే) కనుక 
mona కొన్ని రూపాయిలే ఒక పౌండ్‌ విలువకు సమానమవుతాయి. అంటే పొండ్‌తో 
రూపాయి మారకపు విలువ "పెరుగుతుంది. అలా కాకుండా భారత దేశంలో రూపాయిల 
కొనుగోలు శక్తిపడిపోయి (అంటే భారత ధరల స్తాయిపేరిగితే) పౌండ్‌ కొనుగోలు శక్తి 
పెరిగితే లేదా స్థిరంగా aoh లేదా తక్కువ వేగంతో పడిపోతే (అంటే భారత ధరల 
స్థాయి కంటే ఇంగ్లాండ్‌ ధరల స్థాయి తక్కువగా పడిపోతే) ఒక Bod ఎక్కువ 
రూపాయిలు అవసరమవుతాయి. wot) పొండతో రూపాయి విలువ పడిపోతుంది. ఈ 
సిద్ధాంతం ఆధారంగా భారత మారకపు విలువ పతనమవ్వడానికి గల నిజమైన కారణాన్ని 
భారత ధరల స్థాయి చలనంలో శోధించాలి. ఈ సిద్ధాంతపు సక్రమత గురించి ఏ మాత్రం 
సందేహ పడాల్సిన పనిలేదు. రూపాయి విలువ పతనేమైన ప్రతిసారి రూపాయి కొనుగోలు 
శక్తీ పతనమై ఉండటాన్ని మనం గమనించవచ్చు." 


పట్టిక XXXVI కాలం 11890-99 








చెలామణిలో 7 సా సంఖ్య 
[m ఇంగ్లాండ్‌లో ధరలు 

సంవత్సరాలు d T 
[కబ్‌ ఢా. మొత్తం 1890-94» 100 
w e 6 
1890 120 104 
1891 Bl 105 
1892 141 * 
D 12 a 
1804 129 sa 
1895 132 9 
D u ss 
1897 125 96 
E 12 a 
1809 E: 94 

















ఈ పట్టికలోని అలలు ధరల విదారణ నంఘం, కలకత్తా 1814 నంచి సకరించడమైనది 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - domes సంపుటం -6 










































పట్టిక XXXVI 
కాలం I1 1900-1908 

Ez EET Xe Sos 
కరెన్సీ + నోట్లు భారతదేశం ధరలు | ఇంగ్లాండ్‌లో ధరలో 

సంవత్సరాలు 2 T 
సూచక Sow 1890-94 100 109994 = 100 

తం |18909410 
m 2 a f [7 6 
1900 14 103 126 103 
1901 10 p 10 " 
1902 14 109 "s 96 
1908 ur 113 m E 
1904 12 116 ve 100 
1905 164 126 "o 100 
1906 185 142 124 107 
1907 E 145 E 119 
1908 181 139 T 104 
పట్టిక XXXVII కాలం III 1909-14 
1 z 3 z s 
1909 1% 152 1% 105 
1910 19 152 197 110 
1911 20 E E 114 
1912 214 164 p 117 
1913 2m 182 152 124 
1914 297 182 i 124 
పట్టిక XXXIX కాలం IV 1915-1921“ 

D z D n E 
m 265 104 m ra 
1916 297 116 125 155 
1917 338 132 142 208.1 
1918 407 155 m 225 
1919 463 180 200 241.9 
1920 an 160 209 2953 
1921 a 114 - 1624 





Ý 1913, 1914 o5 cQys asme ఇండయన్‌ prg) wod srofof అనుబంధంలో 


É వరాన్‌ ఇచ్చిన 3e కాలంలో SI ఆయన SISTO beto 


“ ధరల వల్లిక నంఖ్లలను నానాజాతి IDA మెమారాండం ఆన్‌ S24, 1913-1921, 2b చచురణు 


(1922) నుండ g 
ది IIE అన్‌ YOE అండ్‌ roS X, 


dridosye) ముగించిన 


SETYA 85 son ceni చయయ యన Sei ef dis eus 
1922, వ్రు 44 నుండ AED చెలామణీ 


మారకపు ప్రమాణ స్థిరత్వం 535 





రూపాయి సాధారణ కొనుగోలు 48 పతనమైనప్పుడు రూపాయి స్వర్ణ విలువ 
వతనమవులోందన్న వాదనను ఈ పట్టికలు ధృవపరుస్తున్నాయా లేదా? రూపాయి స్వర్ణవిలువ 
పతనమైనప్పుడు రూపాయి సాధారణ కొనుగోలు శక్తి ఎంత? ఈ ప్రశ్నలను దృష్టిలో 
ఉంచుకొని పైన పేర్కొన్న పట్టికలలోని వాస్తవాలను పరిశిలించినట్టయితే ఈ వాదన 
'సక్రమతపై ఎటువంటి సందేహం కలగదు. 1893-1898 మధ్య కాలంలో రూపాయి స్వర్ణ 
విలువ మెరుగుపడినట్లు పైన పేర్కొన్న పట్టికలను బట్టి తెలుస్తోంది. ఎందుకంకే ఆ 
కాలంలో రూపాయి సాధారణ కొనుగోలు శక్తిలో నిరంతరంగా కాకపోయినా నిలకడైన 
మెరుగుదల ఉంది. అదే విధంగా 1908, 1914, 1920 లలో రూపాయి మారకపు విలువ 
పడిపోయినప్పుడు భారతదేశంలో ధరల స్థాయి ఉన్నత శిఖరాలకు చేరుకోవడాన్ని 
గమనించవచ్చు. మరొమాటలో చెప్పాలంటే రూపాయి సాధారణ కొనుగోలు శక్తి అత్యధికంగా 
తరుగుదలకు గురైందికూడా ఈ నంవత్సరాలలోనే. రూపాయి మారకపు విలువను అంతిమంగా 
నియంత్రించేది దాని సాధారణ కొనుగోలు HSS వాదన నిజమని రుజువు చేయడానికి 
మరింత సాక్ష్యం అవసరమనుకుంే. అది 1920 నుంచి జరిగిన రూపాయి - స్టెర్లింగ్‌ 
మారకపు విలువలోని ఎగుడుదిగుడులను గమనిస్తే లభిస్తుంది (పట్టిక XL చూడండి) 














పట్టిక XL 
శద 'భారతదేశులో ఇంగ్లాండ్‌లో p 'దాపాయి, 
రూపాయి ధరలు co ధర sosm, సరాసరి | సెల్లింగ్‌ కొనుగోలు 
1913=100 Bismo | వినిమయ రేటు | శక్తి సామ్యం 
1డి.ఎక్స్‌ కాలమ్‌ ౩ 
కాలమ్‌ 2 
1 z 3 1 s 
1920 జనవరి 202 2 E 22:9 
ఫిబ్రవరి 2 308 3205 2412 
మర్చి 194 E] 2966 2540 
ఏప్రిల్‌ 198 300 Er 2595 
* 190 E 2591 2577 
E 192 zm 2363 2508 
జూలై 196 282 26 2449 
ఆగష్టు LI 23 2275 2470 
సెప్టెంబర్‌! 188 24 2231 2494 
'అక్టేబర్‌ 188 22 1988 ur 
నవంబర్‌ 186 215 199 E 
డిసెంబర్‌, 179 29 1744 2181 














536 కాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటీద్కర్‌ రచనలు - వ్రనంగాలు, నంవుటం -8 














as భారతదేశంలో ఇంగ్లాండ్‌లో. [| లండన్‌లో రూపాయి, 
[rie ధరలు | సంగ్‌ ధర. | కలకత్తా smao | సింగ్‌ కొనుగోలు 

1913m 100 19132100 | ఏనిమయ రేటు త్రి సామ్యం 

164.35) కాలమ్‌ 3 

కాలమ్‌ 2 

1 2 Li 4 | 5 

1921 జనవరి 19 20 1766 2196 
ఫిబ్రవరి 14 191 1631 EI 
మార్చి 162 LI 1553 240 

ఏప్రిల్‌ 163 186 15:75 1969 

* 170 182 154 1798 

జాన్‌ 172 17 1559 1714 

జూలై m 163 1538 1740 
ఆగష్టు 178 161 1625 1626 
"pe 178 157 172 1582 
అక్టీబర్‌ 178 156 17.02 1465 
నవంబర్‌ "s 161 1625 1489 
డిసెంబర్‌| 169 157 15.94. 14.86 

1922 జనవరి 162 158 Ep 1841 
ఫిబ్రవరి 159 156 1559 1670 
మార్చి 160 157 1534 1870 

"m 160 159 15.19 1590 

మే 162 159 15.59 1570 

జూన్‌ 169 160 1563 1514 

జూలై 170 158 1569 1487 

ఆగష్టు LEE 15.66 1474 














రూపాయి స్వర్ణ విలువ నియతకాలిక పతనాలకు (మరొమాటలో రూపాయి మారకపు 
వలువ పతనం అని పిలుస్తారు) గల కారణాలను గణాంక ఆధారలతో ఈ సైద్దాంతిక 
దృక్చథం ధృవపరిచినప్పటికీ, భారత ప్రభుత్వం దీనితో ఏకీభవించలేదు. ప్రతికూల వాణిజ్య 
నమతుల్యతవల్లనే రూపాయి స్వర్ణ విలువ పతనమయ్యిందనేది అధికారిక వివరణ. మారకపు 
ప్రమాణానికి సుప్రసిద్ధ మద్ధతు దారులుగా ఉన్న కీన్స్‌", షిగ్రాస్‌+ dijo కూడా ఇదే. 

1920 నాటి కరెన్సీ వైఫల్యానికి ఈ రకమైన ఆలోచనా ధోరణి కొంత వరకు 
కారణం. అందులో సందేహం లేదు. లేకుంటే, రూపాయి మారకపు విలువను పెంచే 


* అంతకు మునుపే ఊటంకించడం జరిగింది. ప. 16 
+ అంతకు మునుపే ఉటంకించడం జరిగింది. పే. 4 





మారవు ప్రమాణ స్థిరత్వం 537 





విధానాన్ని వివరించగలగటం ఎలా సాధ్యమయ్యేది? భారత దేశంలో ధరలు పెరగడం 
ద్వారా రూపాయి విలువబాగా తగ్గిపోయిందన్న వాస్తవం గురించి భారత కరెన్సీపై నియమించిన 
స్మిత్‌ కమిటీకి * భారత ప్రభుత్వానికి $ స్పష్టంగా తెలుసు. 


ఈ వాస్తవం దృష్ట్యా, 1 పిల్లింగ్‌ 4 పెన్నీల స్టైర్లింగ్‌ను కొనుగోలు చేయగల శక్తీ 
రూపాయికి లేనప్పుడు దాని స్వర్ణ విలువను 2 షిల్లింగుల బంగారానికి “పెంచడమన్న 
(ప్రశ్నే తలెత్తదు. భారత మారకపు విలువను స్థిర పరచడం గురించి కమిటి అసందర్భ 
(ప్రలాపాలకు పాల్పడింది. రూపాయిని బంగారానికి ముడిపెట్టాలనే కమిటీ ప్రయత్నం 
కూడా అస్వాభావికమైన ప్రయత్నంగానే పరిగణించాలి. ప్రొఫెనర్‌ మార్దల్‌ భాషలో చెప్పాలంకే 
స్థిరమైన మారకపు విలువ అనేది ప్రపంచంలోని రైల్వే మార్గాలన్నిటిని ప్రధాన మార్గంతో 
'విక్యం చేయడంలాంటిదే. స్థిరమైన మారకపు విలువ నుంచి ఆశిస్తున్నది ఇదే కనుక 
అయినట్లయితే, “ప్రధాన మార్గం" కాకుండా పోయిన బంగారంతో రూపాయిని ముడి 
“పెట్టడం వల్ల కలిగే ఉపయోగ మేమిటి? ధరలను కొలిచేందుకుగాను ప్రామాణికంగా 
ఉపయోగపడే స్థిరమైన మారకపు విలువను ప్రజలు కోరుకుంటున్నారు. రూపాయిని బంగారంతో 
ముడిపెట్టడంలో స్టెర్లింగ్‌ నుంచి రూపాయిని వేరు చేయడం అనే అంశం ఇమిడి ఉంది. 
ఇక్కడ ప్రీధానమైందీ సింగే కాని బంగారం కాదు. బంగారం కంచే సైర్లింగ్‌కు ప్రాముఖ్యతను 
ఇచ్చే ఈ విధాసమేనా మారకపు విలువలో స్థిరత్వాన్ని తీసుకు రాగలిగేది? స్టెర్లింగ్‌. 
రూపాయి ధరలు కలసికట్టుగా పయనించగలిగేటట్లు చేయగలిగినప్పుడే అటువంటి విధానం 
విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని ముందుగా ఆకళింపు చేసుకోవాలి. ఎందుకండే, 
అలా చేయగలిగినప్పుడే వాటి మధ్య పరస్పర మార్పిడి నిష్పత్తి ఒకలాఉంటుంది. స్టెర్లింగ్‌ 
“పై భారత ప్రభుత్వానికి ఏపాటి నియంత్రణ ఉంది? తాము కోరుకున్న ఫలితాన్ని ఇచ్చేందుకు 
వీలుగా భారత ప్రభుత్వం మహా అయితే రూపాయిని నియంత్రించ గలుగుతుంది. కాని 
PIOA ప్రతికూలంగా చలించడం వల్ల అదంతా Dom పోతుంది. రూపాయిని స్టెరింగ్‌తో 
ముడిపట్టే విధానం అధిక వాంఛనీయమే అయినప్పటికీ అది అధిక నమస్యాత్మకమై 
ఉండేది. కాని అదంత వాంఛనీయమా? 


ఇప్పుడు స్థిరీకరణ సమన్య అనేది ప్రధానంగా రెండు ద్రవ్యాల కొనుగోలు శక్తి 
మధ్య ఉండే సమానత అసాధారణ విచలనాలకు గురికాకుండా నియంత్రించే సమస్య, 
భారత దేశం విషయంలో రూపాయి - pofo కొనుగోలు శక్తి సమానతలో ఎటువంటి 
అసాధారణ విచలనాలు లేవు. "పైపెచ్చు భారత మారకపు నిలువ స్టెర్లింగ్‌ మారకపు 
విలువతో దాదాపు సమానంగా చలిస్తోంది. అందువల్ల మారకపు స్థిరత్వ విధానాన్ని 





+ నివేదిక, సేపే. 19:21 


$ భారతదేశంలో ధరల చలనం గురించి ప్రభుత్వ మెమోరాండం. 1919 కరెన్సీ కమిటీ నివేదిక 
అనుబంధం XXVII 


538 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు, సంవుటం -6 





ప్రారంభించేందుకు తగిన ప్రాతిపదికే లేదు. కాని ఒక వేళ అసాధారణ విచలనాలే 
ఉన్నాయని అనుకొని, రూపాయి మారకపు విలువ దాని సాధారణ కొనుగోలు శక్తి స్థాయికి 
తిరిగి రాలేక పోవచ్చునని కమిటీ విశ్వనించినట్లయితే, అటువంటప్పుడు రూపాయి కొనుగోలు 
శక్తి పరిధిలోనే రూపాయి మారకపు విలువను కమిటీ నిర్ణయించి ఉండాల్సింది. కాని 
రూపాయికి కమిటీ నిర్ణయించిన విలువ దానికీనాడు లేదు. రూపాయి కొనుగోలు శక్తి 
Soto అత్యధికమైన విలువను రూపాయికి అవ్వడం ద్వారా. కమిటీ రూపాయిని స్థిరసరచడమనే 
సాధారణ సమస్యకు రూపాయి వాస్తవ విలువను పెంచడమన్న అతి పెద్ద సమస్యతో 
ముడి పడి ఉన్న పరిష్కారాన్ని సృష్టించింది. రూపాయి వాస్తవవిలువను పెంచడమన్న ఈ 
లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి? కమిటీ ఈ సమస్యను ఎన్నడూ పట్టించుకోలేదు. 
ఎందువల్ల? వెండి ధర పెరిగినందువల్లనా? కావచ్చు. వెండి స్వర్ణ విలువను మార్చవలనినంత 
అధికంగా వెండిథర శాశ్వతంగా పెరిగింది అని కమిటి ధృఢంగా వశ్వసించిందా అనేది 
సందేవోస్పదమే. వెండి ధర పెరుగుదలను పరిశీలించిన వారెవరైనా, ఆ పెరుగుదల 
లాభాల TID జరిపిన ఊహాత్మక DONES తప్పు శాశ్వతమైంది కాదని 
తెలుసుకోగలుగుతారు. 








పట్టిక xu 

05 (పెన్స్‌)లో వెండి ధరో 

సంవత్సరం అధికం e» | 
m 203 25. 
1914 zov zo, 
1015 o, 2 e 
1916 mw 26 గ్య 
1917 ss 35". 
1918 29 v, od 
1919 a vod, 
1920 o v EA 
1921 PE 3 క 














వెండిధరలో వచ్చిన పెరుగుదల ఊహాత్మక పెరుగుదల కాదని అనుకొందాం. 
అప్పుడు రూపాయి విలువలో పెరుగుదల వచ్చి ఉండేదా? సమస్యను గుర్తించడంలో 
కమిటీ భయంకరమైన తప్పు చేసింది. కమిటీముందుంచబడిన వాస్తవాలను చూసినప్పుడు, 
కేవలం ధరల చలనానికి సంబంధించిన జ్ఞానంతో వెండి ధర పెరిగింది కాబట్టి రూపాయి 
విలువ పెరిగిందనే నిర్ణయానికి ఎవరైనా ఎలా రాగలుగుతారనేది edo చేసుకోవడం 


(మారకపు ప్రమాణ స్థిరత్వం 530 





కష్టం. వాస్తవంలో అసలు జరిగిందేమిటంటే వెండి, బంగారాలతో సవా సాధారణ 
వస్తువులన్నిటి కొనుగోలు విషయంలోనూ రూపాయి విలువ పడిపోయింది. వెండి విలువ 
“పెరగడమూ eot రూపాయి విలువ పడిపోవడమే. ఈ సత్యాన్ని ఈ క్రింది పట్టిక 
నిరూపిస్తుంది : 











పట్టిక xn 
రూపాయి తరుగుదల 
బంగారు కడ్డి ధర భారతదేశంలో ధరల సూచిక 
a Tesdeo | uroon so 
"(బొంజాయి). “ధర వంద (భారతదేశంలొ) 
వలానే wem కులాలకు సను 
వా అ| దా అ 
1914 won won 
ms mou a 2 na 
1916 a a mon 12s 
107 mon a on taz 
b seu Dem? 7 
నవంబర్‌ 
జ ఇ o» 
ES ఇ o 
uet 2 4 S 
we sa 2 o| mo 2 








ఈ విధంగా, వెండి విలువ పెరుగుదల అనేది రూపాయి విలువ తరుగుదల, ధరల 
సాధారణ “పెరుగుదలలో ఒక భాగం. రూపాయి స్వర్ణ విలువను ఒక సావరిన్‌ 10 
రూపాయిలకు సమానమయ్యేటట్లు పెంచాలని కమిటీ అభిలషించింది. మార్కెట్‌లో ఒక 
సావరిన్‌ను కొనుగోలు చేయడానికి ఇంతకు రెట్టింపు మొత్తంలో రూపాయిలను ఇవ్వవల్సి 
వస్తున్న సమయంలో కమిటీ పై విధంగా 'అభిలషించింది. బంగారంలో రూపాయి విలువ 
తరుగుదల ఎంతగా éco కమిటీ తన నివేదికను సమర్పించే కొద్ది నెలల ముందు 
'స్టేట్స్‌మన్‌ (కలకత్తా పత్రిక) ఈ విధంగా రాసింది:- 


“సావరిన్‌తో మోరు దేశంలోకి అడుగుపెట్టినట్లయితే ప్రభుత్వం దానిని మా నుంచి 
తీసుకొని పదకొండు రూపాయిల మూడణాలు చెల్లిస్తుంది. సావరిన్‌ను మిరు కరెన్సీ 
కార్యాలయానికి తీసుకెళితే మాకు పదిహేను రూపోయిలు లభిస్తాయి. అలా కాకుండా 





1921 పు 35 నుండి, 1921 అయెలు ఇండియన్‌ పేపర్‌ కరెన్సీ 





540 TES బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -8 





మోరు దానిని బజారుకు తీసుకెళితే దానిని ఆరవై ఒక్క రూపాయిలకు తీసుకునే కొనుగోలు 
దార్లు మాకు కనిపిస్తారు." 


ఈ వాస్తవాలు చాలా వరకూ సరైనవేనని భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆంగీకరించింది.+ 
అయినప్పటికీ, ఈ వాస్తవాలను ముందుంచుకునే కమిటీ రూపాయికి 2 పిల్లింగుల బంగారం 
విలువను సిఫారసు చేసింది. రూపాయిని వెండితో కలగాపులగంచేసి కమిటి గందరగోళ 
పడింది. అందువల్ల అది రూపాయిని చెలామణిలో ఉంచే సమస్యకు రూపాయి స్వర్గమారకప్పు 
విలువను పెంచే సమన్యకు గల తేడాను గుర్తించడంలో విఫలమైంది. రూపాయి విలువ 
పెరిగినప్పుడే రూపాయి స్వర్ణ మారకపు విలువను పెంచడమనేది వర్తిస్తుంది. అయితే, 
పెరిగింది రూపాయిలలో వెండి విలువే కాని రూపాయిల విలువ కాదు. అందువల్ల 
ఆచరణ సాధ్యమైన IBE పరిష్కారమేమిటంశే రూపాయి నాణ్యతను. తగ్గించడమే. ఇతర 
సరుకుల మాదిరిగానే వెండిని కూడా రూపాయిలలో కొలవదగిన నరుకుగా కమిటి పరిగణించి 
ఉన్నట్టయితే బహుశా అది తాను చేసిన తప్పును చేసి ఉండేది కాదు. సాధారణ కొనుగోలు 
శక్తి అనేది తాను పరిశీలించిన విషయంలో కీలకమైన అంశం కాగలదని కమిటి ఏనాడూ 
అనుకుని ఉండదు. దాని దృష్టిలో, నివేదికను రూపొందిస్తున్న సమయంలో భారతదేశానికి 
ఉన్న అనుకూల వాణిజ్య సమతాల్యమే రూపాయి మారకపు విలువను పరిరక్షించడానికి 
అవసరమైన ప్రధాన అంశం. మారకపు ప్రమాణంపై తన సాధారణ అభిప్రాయాలను 
తెలియచేసే క్రమంలో కమిటీ ఈ విధంగా వ్యాఖ్యానించింది. 


"రూపాయి. విలువ 1 షిల్లింగ్‌ 4 పెన్నీల కంక తక్కువకు దిగజారకుండా 
నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేయగలుగుతుందని వ్యవస్థ రుజువుచేనుకుంది. అనుకూల 
వాణిజ్య సమతాల్యంతో ఎగుమతి దేశంగా ఉన్న భారతదేశ స్థితిలో చెప్పుకోతగిన మార్చులు 
వస్తేతప్ప ఈ విషయంలో వ్యవస్థ విఫలమవగలదని అనుమానించడానికి ఆస్కారం లేదు. 


చ విధమైన దృక్పథాన్ని కలిగి ఉన్న కమిటి, అనుకూల వాణిజ్య సమతౌల్యత 
TABOA స్వర్ణమారకపు విలువను కాపాడగలిగినప్పుడు, అదే విధమైన అనుకూల వాణిజ్య 
నమతుల్యత 2 పిల్లింగ్‌ల న్వర్థమారకపు విలువను ఎందుకు పరిరక్షించలేదు? అని ప్రశ్నించడం 
సర్వసహజమైన విషయమే. 


అటువంటి కల్పనాత్మక సిద్ధాంతంపై ఆధారపడితేనే, కమిటి సిఫారసులను 
అమలుచేయాల్సిన అవసరం సమయం తీరిపోయిన తరువాత కూడా వాటిని ఎందుకు 





“సిన్హా ప్రశ్నకు Upon 29న హోవార్డ్‌ enw నమాధాం ఎన్‌ఎల్‌నిని, వాల్యూమ్‌ oun 
పే. 417. 
* నివేదిక పే, 33 


మారకపు ప్రమాణ స్థిరత్వం 541 





అమలుచేశారు అనేదానికి వివరణ అవ్వగలుగుతాం. రూపాయి వాస్తవ విలువ దాని 
మార్కెట్‌ విలువను అధిగమించినప్పటికీ, భారతదేశంలో పెద్ద మొత్తంలో ఉన్న రూపాయిల 
పరిమాణం దృష్ట్యా రూపాయి చెలామణిలోంచి మొత్తంగా మాయమయ్యే ప్రమాదం లేదు.” 
మొత్తం రూపాయిలను కరగబెట్టడం జరిగి ఉండేది కాదు. అక్రమమైన చట్ట వ్యతిరేక 
స్వభావం నిరంతరంగా ప్రబలి రూపాయి నాణాలను కరగబెట్టడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 
జారీచేసే ఆదేశాలను ఉల్లంఘించే pë దాపురించి ఉండేది. కమిటీ తన నివేదికను 
సమర్పించిన సమయంలో (1919 ఊసెంబర్‌) వెండి ధర నిస్సందేహంగా అత్యధిక స్థాయిలో 
ఉంది. అయితే కమిటీ నివేదికపై ప్రభుత్వ చర్య తీసుకున్న సమయంలో oti 1920లో 
వెండి ధర పతనమవుతోంది. నిజానికి. 1920 ఆగస్టు 31న రూపాయి స్వర్ణ విలువను 
మార్చేందుకు కౌన్సిల్‌లో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో తులం బంగారం 23 1/4 
రూపాయిలకు అమ్ముడవుతోంది. ఈ బిల్లు ద్వారా సావరిన్‌ను పదిరూపాయిలకు సమానం 
చేస్తే తులం బంగారం మార్కెట్‌ ధర 15-14-0 రూపాయిలు అయి ఉండేది. అంటే 
రూపాయికి మార్కెట్‌లో ఉన్న స్వర్ణ నిష్పత్తికి టంకశాల నిప్పత్తికి మధ్య 71/2 రూపాయిలు 
లెదా 33 శాతం తేడా ఉంది. అంతేకాకుండా వెండి ధర 44 పెన్నీలు పడిపోయింది. 
కాబట్టి రూపాయి చెలామణిలోంచి మాయమయ్యే ప్రమాదం లేదు.” అయితే, రూపాయి 
స్వర్ణ నిష్పత్తిలో అంతటి తేడా ఉన్నప్పటికీ, ప్రభుత్వం రూపాయికి అధిక స్వర్ణ విలువను 
నిర్ణయించాలని వేగిరపడింది. ప్రభుత్వం ఈ విధంగా వేగిరపడటానికి కారణం ఆర్థికపరమైన 
అంశమేనన్నది సుస్పష్టం. రాబోతున్న రాజ్యాంగ మార్పులు బ్రిటిష్‌ ఇండియాలో కేంద్ర - 
రాష్ట్రాలు అర్థిక కార్యకలాపాలను పూర్తిగా వేరు చేసి వాటి మధ్య సంపూర్ణ విభజనను 
తీనుకురానున్నాయి. పాత ఆర్థికవ్యవస్థ (క్రింద రాష్ట్రాలకు ఆర్థిక వనరులను పేంపకం చేసే 
ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం సింవాభాగాన్ని తీసుకురటుండేది. ఇది కాకుండా, తన వనరుల 
ద్వారా తీరకుండా పోయిన అవసరాలను తీర్చుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల 
నుంచి చందాల రూపంలో నిధులను వసూలు చేసేందుకు వాటిపై "ఉపకారి పన్నును 
విధిస్తుండేది. నూతన రాజ్యాంగం క్రింద కేంద్రానికి ఈ అధికారం లేకుండా పోతుంది. 
అందువల్ల కేంద్రప్రభుత్వం ఈ నష్టాన్ని పూర్చుకునేందుకు, ఎవరికీ భారంగా కనిపించని 
ఒక ఆదాయ మార్గాన్ని వెదుకులాడే ప్రయత్నంలో పడింది. మారకపు విలువను అధికం 
చేయడమే అందుకు సరైన మార్గంగా కనిపించింది. ఎందుకంటే, 'వోమ్‌ cep పెద్ద 
ఎత్తున పొదుపు చేసేందుకు వీలుగా మారకపు విలువను అధికంగా నిర్ణయించడం జరిగింది. 
అయితే ఆర్థిక కార్యకలాపాల దృష్ట్యా ఈ అధిక మారకపు విలువ తప్పనిసరి అయినప్పుడు 





+1919 కమిటీ ముందు కీన్స్‌ ఇచ్చిన సాక్ష్యం ప్రశ్న 2685-68 
* భారత నాణాల (సవరణ) బిల్లుపై టాటా ప్రసంగం, ఎస్‌. ఎల్‌: Ad. సంపుటి [౫ పే, 112. 


542 డాక్టర్‌ బాబాసాహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, Sedo -8 





ఆ అధిక మారకపు విలువను పరిరక్రించడమెట్లా?* కమిటి నివేదికపై చర్య తీసుకునేందుకు 
ప్రభుత్వం ఉపక్రమించిన సమయంలో od ధర పడిపోయి, రూపాయి తన స్వర్ణ 


వ్యవస్థ వైఫల్యత గురించి వివరణ ఇస్తూ బెంగాల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ప్రభుత్వం 
రాసిన లేఖలోని ఈ క్రింది భాగం ఈ విషయాన్ని Wido చేస్తోంది. “వాణిజ్యాన్ని 
పునరుద్ధరించేందుకు అంతర్జాతీయ పరపతిని మంజూరు చేయవలసిన ఆవశ్యకత గురించి 
వివరించిన తరువాత ఆ లేఖ ఇలా పేర్కొంది:- 


“మారకపు విలువను పటిష్టపరచడానికి ... అక్ర వారిప్పుడు (అంటే భారత ప్రభుత్వం) 
పరిణామాల సవజక్రమంపైన, తగ్గిన దిగుమతులతో కూడిన అనుకూల ఎగుమతి పరిస్థితులు 
తిరిగి నెలకొనడం పైన మాత్రమే ఆధారపడవచ్చు. ప్రస్తుత ప్రపంచ వాణిజ్య పరిస్థితులలో 
స్థిరత్వం అనేది సాధ్యం కాదని గత అనుభవం రుజువు చేసింది. అయితే కరెన్సీ కమిటిలో 
సూచించిన మారకపు విలువను స్థిరపరచడానికి ... నవజ పరిస్థితులు తప్పక అనుమతిస్తాయని 
భారత ప్రభుత్వం భావిస్తోంది." 

మారకపు విలువ పతనమవడానికి కారణం రూపాయి కొనుగోలు క్తి తక్కువగా 
ఉండటమా లేక వాణిజ్య సమతౌల్యం ప్రతికూలంగా ఉండటమా? అక్కడ ఒక విషయాన్ని 
తప్పకుండా పేర్కోవాలి. అదేమిటంటే. మారకపు విలువ పతనమవడానికి ప్రతికూల 
వాణిజ్య సమతాల్యం కారణమని చెప్పడం భారత అధికారులకు కొత్త విషయం, 1873, 





ప్రతికూల వాణిజ్య సమతౌల్య సిద్దాంతం సంపూర్ణ వివరణ అవ్వగలదా? దేశ వాణిజ్య 








ఈ విషయాన్ని బయటపెట్టారు. STIED. సంవుటి. (| పు 1292 
| ఈ లేఖ 1920 నవంబర్‌ 20వ 36 నాటి ti ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైంది పే, 
14 కాలమ్‌ 6 


మారకపు ప్రమాణ స్థిరత్వం 543 





కారణమని చెప్పే సిద్ధాంతం భారత కరెన్సీ నివేదికలకు జతపరచిన వివరణలన్నిటిలోనూ 
కనిపిస్తుంది. అయితే ఈ నివేదికలు ఒక అంశం తరువాత మరొక అంగాన్ని ఇలా 
వరుసగా ప్రతి భారత ఎగుమతికి ఏ విధంగా దిగుమతుల ద్వారా చెల్లింపులు జరిగాయో 
వివరిస్తూ, ఆఖరుకు మారకపు విలువ పతనమైన సంవత్సరాలలో కూడా భారతదేశం 
నుంచి 'వలస' పోవడమనేది లేదని స్పష్టం చేసి మరీ నొక్కిచెప్పాయి. విచిత్రమైన 
విషయమేమిటంకే ఈ నివేదికలే ప్రతికూల వాణిజ్య సమతౌల్యం గురించి పదే పదే 
"పేర్కొన్నాయి. భారత ఎగుమతులన్నిటికి చెల్లింపులు జరిగాయని అంగీకరిస్తే ఇక మిగులు 
అనే దాని గురించి మాట్లాడేందుకు ఏం మిగిలి వుందని. ధనం చెల్లింపులు జరిగిన 
వాణిజ్య భాగాన్ని 'మిగులు' అని ఎందుకు పిలవాలి? దేశ వాలిజ్య కార్యకలాపాలలోకి 
ప్రవేశించే కత్తులు Kev గురించో మరో వస్తువు గురించో ఆయితే ఇలా మిగులు 
వాణిజ్యం అని మాట్లాడవచ్చు. రెండు దేశాల వాణిజ్య లావాదేవీలలోకి ఏ మేరకు ధనం 
ప్రవేశిస్తుంది అనే అంశం, వస్తువుల విషయంలో మాదిరిగానే, వాటి సాపేక్ష విలువలపై 
ఆధారపడి ఉంటుంది. దేశం నుంచి అధికంగా ధనం బయటకు పోయిందీ eot 
దానర్థం అది ఇతర వస్తువుల fot చౌక అయిందన్నమాట. కాని, వస్తువుల ఎగుమతుల 
Sot వస్తువుల ఎగుమతులు ఎక్కువ అయ్యాయి అనే అర్థంలో, ప్రతికూల వాణిజ్య 
సమతౌల్యం ఉందీ అని eoi, ఎగుమతులు ఎందుకు పడిపోయాయి, దిగుమతులు 
ఎందుకు పెరిగిపోయాయి? అనే (ప్రశ్న తలఎత్తుతుంది. మరో మాటలో చెప్పాలంకే 
సాధారణ వాణిజ్య సమతాల్యతాస్థితి ఉన్నప్పుడు ప్రతికూల వాణిజ్య సమతౌల్యం ఉండటానికి 
గల కారణమేమిటి? దీనికి ఎటువంటి అధికారిక వివరణా లేదు. నిజానికి, అటువంటి 
QM ఎదురుకాగలదని కూడా అధికారులు ఊహించలేదు. కాని ఈ (ప్రశ్న అత్యంత 
మౌలికమైనది. "పైన చెప్పిన అర్థంలో (ప్రతికూల వాణిజ్య సమతౌల్యం ఉంది eot దేశం 
అమ్మకాలకు ఉత్తమ మార్కెట్‌గాను కొనుగోళ్ళకు అధమ మార్కెట్‌ గాను మారిందని 
మరొక విధంగా చెప్పడమే. బయటనున్న ధరల స్థాయి కంటె మార్కెట్‌లో ధరల స్థాయి 
అధికంగా ఉన్నప్పుడే మార్కెట్‌ అమ్మకాలకు ఉత్తమంగాను కొనుగోళ్ళకు అధమ మార్కెట్‌ 
గాను ఉంటుంది. అందువల్ల మారకపు విలువ పతనమవ్వడానికి ప్రతికూల వాణిజ్య 
సమతౌల్యత కారణమై, బయట ధరల కంచె అంతర్గత ధరలు అధికంగా ఉండటం 
ప్రతికూల వాణిజ్య సమతౌల్యతకు కారణమైనట్లయితే అప్పుడు మారకపు విలువ పడిపోవడం 
అనేది కరెన్సీ కొనుగోలు శక్తి పడిపోవడం తప్ప మరింకేం కాదు. అది ఒక విధంగా ధరల 
“వెరుగుదలే. మారకపు విలువ పతనానికి ప్రతికూల వాణిజ్య సమతౌల్యతను ఒక వివరణగా 
చెప్పడం అంతిమ వివరణకు ముందు దశ అవుతుంది. సమస్యను ఎంతగా చుట్టుతిరిగి 
చెప్పాలని ప్రయత్నించినా మారకపు విలువ పతనం అనేది రూపాయి కొనుగోలు శక్తిలో 
వచ్చిన పతన ఫలితమేనని చివరకు నిర్ణయానికి రాక తప్పదు. 


544 TES బాబాసాహెబ్‌ అంబిద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





రూపాయి కొనుగోలు 48 పతనమవ్వడానికి గల కారణమేమిటి? అనంబద్ధంగా 
లెకపోయినా గందరగోళంగా ఉన్న ధరల విచారణ సంఘం నివేదిక, * misdie 
ధరల పెరుగుదలకు పలు ఇతర కారణాలతోపాటుగా, జనాభాకు అనుగుణంగా వస్తువుల 
సరఫరాలు పెరగకుండా తరగడం కూడా ఒక కారణమని పేర్కొంది.+ కరెన్సీ విలువను 
ప్రధానంగా నిర్ణయించేది దాని పరిమాణమే నన్న నర్వామోదిత సిద్ధాంతం దృష్ట్యా చూస్తే, 
ఈ కమిటి అనుసరించిన తార్కిక పద్ధతి కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. 
ధరల పెరుగుదలను వివరించడానికి కమిటి ఈ కారణాన్నే ప్రత్యేకించి ఎందుకు ఎంచుకుందో 
సులభంగానే ఊహించవచ్చు. భారత కరెన్సీ నిర్వహణకు సంబంధించి ద్రభుత్వ స్థితి అతి 
సున్నితమైనది. అప్పటికే కాగితపు కరెన్సీ జారీచేసే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. 
'టంకళాలల మాసివేతద్వారా రూపాయి కరెన్సీని జారీచేసే బాధ్యతను కూడా ప్రభుత్వమే 
చేపట్టింది. కాగితపు కరెన్సీ, రూపాయి కరెన్సీ అలా మొత్తంగా కరెన్సీ జారీపై నియంత్రణను 
కలిగి ఉండటం Xe, కరెన్సీ వల్ల కలిగే ఏ పరిణామాలకైనా ప్రభుత్వం నేరుగా బాధ్యత 
వహించాల్సి వచ్చింది. అంతే కాకుండా నిష్టగా ప్రతిపక్షం చేస్తు! న్న విమర్శలను కూడా 
ప్రభుత్వం నిరంతరంగా ఎదుర్కుంటోందన్నీ విషయాన్ని కూడా మరువకూడదు. ఈ 
పరిస్థితి వల్ల ప్రభుత్వం బవుజాగ్రత్తగా వ్యవహరిస్తూ తాను అంగీకరించే విషయం 
గురించి అచి తూచి ఆలోచించి మరీ అడుగు వేసింది.1811లో వార్నర్‌ తీర్మానంపై 
జరిగిన చర్చలో పాల్గొంటూ లార్జ్‌ కాజల్‌రేఘ్‌, అధికంగా జారీ చేయడం వల్ల బ్యాంకు 
నోట్లు విలువ తగ్గిపోయిందని పెర్కొంటూ, విలువ తరుగుదల వాస్తవమే అయినప్పటికీ 
దానిని కామన్స్‌ నభ అంగీకరిస్తే నెపోలియన్‌ ఏం చేస్తారు అనే విషయం గురించి 
కామన్స్‌ సభ ఆలోచించాలని కోరారు. భారత ప్రభుత్వం కూడా దాదాపుగా అదే స్థితిలో 
ఉంది. తాను ఈ సూత్రాన్ని అంగీకరిస్తే ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఆ నూత్రాన్ని అంగీకరిస్తే 
ప్రతిపక్షం ఏం చేస్తుంది అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సి వచ్చింది. ధరల 
పెరుగుదలకు వస్తువుల కొరతే కారణమని కమిటి ఏ విధంగా అయితే కారణం చెప్పిందో 
ఆదే విధంగా మారకపు విలువ పతనానికి ప్రతికూల వాణిజ్య సమతౌల్యం కారణమని 
ప్రభుత్వం చెప్పింది. ఈ రెండు సిద్ధాంతాలు కూడా పరిణామాలకు గల కారణాలను 
(ప్రభుత్వ నియంత్రణలు లేని అంశాలుగా చూపి, ప్రభుత్వంపై ఎటువంటి అపవాదు 
రాకుండా చేశాయి. వాణిజ్య సమతౌల్యం ప్రతికూలంగా మారితే ప్రభుత్వం ఏం 
చేయగలుగుతుంది? వస్తువుల సరఫరా తగ్గిపోతే అది ప్రభుత్వం తప్పా? ఇటువంటి భారీ 





TEONE ధరల పెరుగుదల గురించి వివారణ జరిపేందుకు దత్తా. Ae bos 
sod ఈ కమిటీని నియమించారు. ఏరిలో దత్తా. గుప్తా భారత ప్రభుత్వ అర్ధిక శాఖ సభ్యులు కూడా. 
కావడంతో ఈ కమిటీని దాదాపుగా అధికారిక కమిదేగా పరిగణించవచ్చు. 4 ihe oce Semis 
అడు సంపుటాలలో 1914లో ప్రచురితమైంది. మొదటి సంపుటంలో దత్తా సంతకం dos నివేదిక ఉంట 

+ నివేదిక “పేరాలు 12627 చూడండి. 


మారకపు ప్రమాణ స్థిరత్వం 545 





ప్రశ్నల మాటున ప్రభుత్వం బహు జాగ్రత్తగా తప్పించుకుంది! * 


భారతదేశంలో ధరల పెరుగుదలకు కరెన్సీ అధికంగా ఉండటమే కారణమన్న 
వివరణను కమిటీ చెప్పిన కారణ వివరణ చెల్లకుండా చేయగలదా? ధనానికి, వస్తువులకు 
మధ్య ఉండే (మారకపు) సమానత ఫలితమే ధన విలువ. ఇందులో వస్తుభాగం, ధన 
భాగం అనే రెండు భాగాలున్నాయి. మారకపు సమానత మార్పుకు గురైనప్పుడు eot 
సాధారణ - ధరల స్థాయిలో మార్పు వచ్చినప్పుడు వీటిలో ఏది కీలకపాత్ర వహిస్తుందన్న 
విషయంపై ఆర్థికశాస్త్రవేత్తల మధ్య చిరకాలంగా వివాదం ఉంది. ధనవిలువను లేదా దాని 
కొనుగోలు శక్తి గురించి చెప్పేటప్పుడు ధన భాగం కన్నా వస్తుభాగమే దానిని నిర్ణయించే 
ప్రధాన కారణమని వస్తుభాగానికే ప్రాధాన్యం ఇచ్చే ఆర్థికవేత్తలు ఉన్నారు. వారి దృష్టిలో 
ధరలు పడిపోతే దానికి కారణం ధన కొరత కాదు. వస్తువుల పరిమాణం పెరగడం వల్లనే 
ధరలు పడిపోతాయని వారు భావిస్తారు. తిరిగి ధరలు పెరిగినప్పుడు కూడా వారు, దానికి 
కారణం వస్తువుల పరిమాణం తగ్గడమే తప్పు ధనపరిమాణం పెరగడం కారణం కాదని 
భావిస్తారు. ఇలా భావించుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంతమంది ఆర్థికవేత్తలు 
ఈ వాదన చేస్తారు. అంత మాత్రం చేత దీనికి భిన్నంగా ఉండే ధనపరిమాణ సిద్ధాంతాన్ని 
ఇది త్రోసిపుచ్చేసిందని ఊహించడం పొరపాటు. కాకపోతే అది ఇదే అంశాన్ని భీన్నంగా. 
చెబుతుంది. ఈ ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలలోని బలహీనత ఎక్కడుందీ అంటే, 
వస్తువుల పెరుగుదల లేదా తరుగుదలతో పాటుగా కరెన్సీ "పెరుగుదల లేదా తరుగుదల 
కూడా జరిగితే అప్పుడు దాని ప్రభావం ధరల పెరుగుదలపై ఏ విధంగా ఉంటుంది అనే 
విషయాన్ని వీరు గుర్తించడం లేదు. కరెన్సీ పరిమాణంతోపాటుగా వస్తువుల పరిమాణం 
కూడా పెరిగినట్టయితే అప్పుడు ధరల స్థాయి పడిపోవడానికి ఎటువంటి కారణం ఉండి 
ఉండకూడదు. అదే విధంగా కరెన్సీపరిమాణంతో పాటుగా వస్తువుల పరిమాణం కూడా 
తగ్గిపోతే అప్పుడు ధరల స్థాయి పెరగడానికి ఆస్కారం ఉండి ఉండకూడదు. వస్తువుల 
వైపు నుంచి ఇచ్చే వివరణ, ధన విలువ వైపు నుంచి ఇచ్చే పరిమాణ వివరణకు 
ప్రతిరూపమే. ఈ దృష్టి కోణం నుంచి కమిటి వాదనలను పునఃపరిశీలించినట్లయితే, 
భారతదేశంలో ధరల పెరుగుదలకు కారణం వస్తువుల సరఫరా తగ్గడంతోపాటుగా కరెన్సీ 
సరఫరా తగ్గకపోవడమేనని చెప్పుకోవచ్చు. క్లుప్తంగా. చెప్పాలంకే కరెన్సీని అధికంగా జారీ 
చేయడం వల్లనే రూపాయి కొనుగోలు శక్తి పడిపోయింది. 1893లో టంకశాలలను మూనివేనిన 
నాటి నుంచి కరెన్సీ ధారాళంగా జారీ అవుతూనే ఉందడనంలో ఎటువంటి సందేహంలేదు. 





"asy అధికంగా జారీచేయడం వల్లనే వస్తువులకు కొరత ఏర్పడిందనే అపవాదు నుంచి 
ప్రభుత్వాన్ని రక్షించడానో ఈ రకమైన వివరణ ఇచ్చారు. అయితే కమిటి నివేదికను నమాక్తిస్తూ ప్రభుత్వం 
దీనిని త్రోసేపుచ్చింది. ఈ వివరణను అంగీకరిస్తే భారతీదేశం పేదదేశమవుతున్నట్లు ఆమోదించి నప్లేవుతుందని. 
ప్రభుత్వం భావించింది. అయితే ఆ కంగారులో భారతదేశంలో ధరల పెరుగుదలకు ధనం అధికంగా 
జారీచేయడం మినవో చౌప్పేందుకు మరొక కారణం లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించలేదు. 


546 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పోల్చి చెప్పాలంటే మొదటి దశలో మాత్రమే wot; 189398 కాలంలోనే కరెన్సీ 
విస్తరణ విషయంలో ఆగి ఆచితూచి వ్యవహరించే విధానాన్ని అనుసరించారు. దీనికి గల 
కారణం అందరికీ తెలిసిన వాస్తవమే. టంకశాలలను మూసివేసే నాటికే కరెన్సీ అధికంగా 
ఉంది. అయినప్పటికీ ఆ కాలంలో కరెన్సీ విస్తరణ జరకపోలేదు* టంకశాలలను మూసివేసిన 
కారణంగా వెండి విలువ పతనమవ్వడం వల్ల టంకశాలలు మూసివేసే నాటికి ప్రజల 
వద్దనున్న వెండి విలువ తరిగిపోయింది. ఈ నష్టాన్ని లాభంగా మార్చుకునేందుకు ప్రభుత్వంపై 
వత్తిడి తెచ్చెందుకు ప్రయోజనం పొందే వర్గాలు ఆందోళనను చేపట్టాయి. చివరకు, 
టంకళాలలను మూసివేయాలని ప్రభుత్వాన్ని బలవంత పెట్టిన సర్‌ జేమ్స్‌ మేకే (ఇప్పుడు 
లార్డ్‌ ఇంచికేప్‌) తిరిగి ప్రభుత్వాన్ని బ్యాంకుల నుంచి వెండిని తీసుకునే విధంగా ఒప్పించాడు. 
వెండిని నాణాలుగా ముద్రించి అప్పటికే ఎక్కువగా ఉన్న కరెన్సీకి మరికొంత కరెన్సీని 
అదనంగా చేర్చేకంటే నష్టానికైనా సరే వెండిని అమ్మేందుకు అనుమతించాల్సిందిగా 
శోరుతూ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో వెండి నాణాలుగా ముద్రింపబడి అప్పటికే ఉన్న 
కరెన్సికి మరికొంత అదనపు కరెన్సీ జోడింపబడింది. 1893-94లో కౌన్సిల్‌ బిల్లులను 
నిలిపివేయడంతో “పెద్ద మొత్తంలో రూపాయిలు ఖజానాలలో తాత్కాలికంగా పోగుపడ్డాయి. 
ఇది ఆచరణలో కరెన్సీ సంకోచానికి దోహదపడింది. అయితే ఆ తరువాత ప్రభుత్వం 
వాటిని రైల్వే నిర్మాణంపై ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇది కరెన్సీ విస్తరణకు 
దారితీసే విధానమే. 1894 తరువాత కౌన్సిల్‌ బిల్లుల పునరుద్దరణ కూడా ఇదే ఫలీతాన్ని 
ఇచ్చింది. ఎందుకంకే. బిల్లుల అమ్మకం ద్వారా మరికొంత అదనపు కరెన్సీ వచ్చి 
చేరుతుంది. స్వర్ణరుణాల ద్వారా హోమ్‌ Rað భరిస్తున్న భారీ వ్యయం దృష్టా చూస్తే 
కౌన్సిల్‌ బిల్లుల అమ్మకాల పునరుద్దరణ కొంతవరకూ క్షమించదగినదే. కాని కాగితపు 
కరెన్సీ నిల్వలోని వ్యాసపు కరెన్సి భాగాన్ని 8 కోట్ల నుంచి 10 కోట్లకు Tods, తద్వారా 
2 కోట్ట రూపాయి నాణాలను చెలామణి లోకి తేవడం ఏ మాత్రం 'క్రమించదగినది కోదు. 
ఎందుకంటే. ఈ చర్య కరెన్సీ విధానంపై కలుగచేసే ప్రభావాన్ని గురించి ఆర్థిక మంత్రి 
బొత్తిగా ఖాతరు చేయకపోగా, ఇలా వాదించారు:- 


“కరెన్సీ నిల్వలను పెట్టుబడులుగా పెట్ట విషయమై చర్చించెటప్పుడు ఈ రకమైన 
బాహ్య అంశాలను పరిగణనలోకి తీనుకునే స్వేచ్చ మనకుందా అని నాకు కొంచెం 
సందేహంగా ఉంది." 4 





* హెచ్‌ ఎమ్‌, రోజ్‌ ది LoG ఆఫ్‌ స్టాండర్డ్‌ కలకత్తా 1909, షె మే. 16-17 
4 196 XV చట్టం ద్వారా 
# ఆర్థిక ప్రకటన, 1896-97, పే. 89 









'ట్రమాణ స్థిరత్వం 547 





ఇలా, మొదటి దశలో ఇప్పటివరకూ చెప్పిన అదనపు కరెన్సీ చేర్పులను, రెండవ 
1900-1908లో వచ్చి చేరిన అదనపు కరెన్సీ చేర్పులతో పోల్చి చూస్తే లెక్కింప 
నంతగా లేవు. ప్రభుత్వం ద్వారా చెలామణిలోకి ప్రవేశించే కరెన్సీ పరిమాణంలో 
తమైన పెరుగుదల ఉండటమే ఈ రెండవ దశ లక్షణంగా ఉంది. ప్రభుత్వ విధానంపై 
«ue విమర్శకుడైన కీన్స్‌, ఈ రెండవ దశలో రూపాయిల ముద్రణ గురించి మాట్లాడుతూ 
ge పేర్కొన్నాడు *:- 
*1900లో రూపాయిల ముద్రణ గణనీయమైన స్థాయిలో తిరిగి (ప్రారంభమైంది. 
PA నాణాలకు స్థిరమైన వార్డీక డిమాండ్‌ ఉంది (1901-2లో డిమాండ్‌ అల్పంగాను. 
034లో అత్యధికంగాను ఉంది. అయితే అది ఏ సమయంలోనూ అసాధారణంగా 
లేదు) డిమాండ్‌ వేగం పుంజుకున్న 1903-4, 1905-6 కాలంలో కొంత ఇబ్బంది పడినప్పటికి 
boiron గడువుకు ముందే డిమాండ్‌కు అనుగుణంగా నాణాలను ముద్రించి ఇవ్వగలిగేవి. 
1806 జూలై నుంచి ఈ డిమాండ్‌ నాణాలుగా ముద్రింపబడటానికి టంకశాలలకు వచ్చే 
లెండి సరఫరాలను మించిపోయింది. .... దాంతో భయం పట్టుకొంది. ప్రభుత్వం తన 
చిచక్షణాజ్ఞానాన్ని కోల్పోవడానికి ఈ కొద్ది మాత్రం భయం చాలు. హెచ్చు స్థాయిలో 
జాణాల ముద్రణను ఒకసారి ప్రారంభించిన తరువాత కనీస బెచిత్యాన్ని కూడా పాటించకుండా 
కారు దానిని కొనసాగించారు... 1906-7లో వ్యాపారం హెచ్చుగా ఉండే సీజన్‌ ఎలా 
ఉంటుందో కూడా ఎదురుచూడకుండా వేసవికాలమంతా వారు అధికంగా నాణాలను 
ముద్రించారు. 1907-8లో సంపన్నత ఎలా ఉంటుంది అని ఒక అంచనాకు రాకముందే, 
ఆ అంచనా కోసం ఎదురుచూడకుండా 1906 వేసవి కాలంలో మాదిరిగానే 1907 వేసవి 
కాలంలో కూడా నాణాల ముద్రణను వారు కొనసాగించారు “కొన్ని సమాజాలు స్థిరమైన 
జాహంతో బీరును తాగినట్టుగా కరెన్సీని కూడా వినియోగించుకోగలవన్న రీతిగా" ప్రభుత్వం 
కన కరెన్సీ విధానాన్ని ఈ కాలంలోనే రూపొందించింది. ఈ కాలంలోనే కాగితపు కరెన్సీ 
విస్తరణ కూడా జరిగింది. 1903 వరకూ కరెన్సీ నోట్ల వినియోగం పరిమితంగా ఉండేది. 
ఆవి జారీ అయ్యే సర్కిల్స్‌కు వెలుపల అవి చట్టబద్ధ (ద్రవ్యం కాకపోవడం, వాటిని జారి 
వాసే సర్కిల్‌ కార్యాలయాలలో మాత్రమే వాటిని మార్చుకునే వీలుండటం కరెన్సీ నోట్ల 
పరిమిత వీనియోగానికి కారణం. భారతదేశంలో కాగితపు కరెన్సీ విస్తరించకుండా ఆది 
తీవ్రంగా అడ్డుకుంది. 1903 నాటి VI చట్టం 5 రూపాయిల నోటును బర్మా మినహా 
మిగిలిన బ్రిటిష్‌ ఇండియా అంతటా చట్టబద్ధ ద్రవ్యంగా చేసింది. wob అది అన్ని 
నర్కిల్స్‌లోను చట్టబద్ధ (ద్రవ్యం అయింది. అన్ని సర్కిల్‌ కార్యాలయాలలోను దానిని 
మార్చుకోవచ్చు. దీనితో పాటుగా, 1905 నాటి 11వ చట్టం ద్వారా కాగితపు కరెన్సీ 
నిల్వలోని విశ్వాసపు కరెన్సీ భాగాన్ని 12 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. మొదటి 





ఇ బంతసమునుపే పేర్కొనడం జరిగింది DD 131-35 


548 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -& 





ఘటన నోట్ల చెలామణీని మాత్రమే పెంచింది. కాని ఈ రెండవ ఘటన రూపాయి కరెన్సీ 
విలువ తగ్గిపోవడానికి ప్రత్యక్షంగా సహకరించింది. 


మూడవదశ (1909-14) మధ్యస్తంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో కరెన్సీ విస్తరణ 
దృష్టా చూస్తే ఇది ఏ విధంగానూ కరెన్సీ విస్తరణ మందగొడిగా సాగిన కాలం మాత్రం 
కాదు. ఈ మూడవ దశలోని మొదటి మూడు సంవత్సరాలలో రూపాయి నాణాల ముద్రణకు 
సంబంధించిన ఆవేశం అణచి ఉంచబడిందని పేర్కొనవచ్చు. 1910లో అదనపు నాణాల 
ముద్రణ జరగలేదు. 1911లో నాణాల ముద్రణ కొంచెం అదనంగా జరిగింది. 1909, 
1912 సంవత్సరాలలో జరిగిన అదనపు నాణాల ముద్రణ 24 నుంచి 30 లక్షల వరకూ 
ఉంది. కాని చివరి రెండు సంవత్సరాలలో రూపాయి నాణాల ముద్రణ హఠాత్తుగా 
పెచ్చుపరిగి, రూపాయి నాణాల మొత్తం 261/2 కోట్లకు చేరుకుంది. ఈ మూడవదశలో 
కాగితపు కరెన్సీ విస్తరణ కూడా పెద్ద స్థాయిలో జరిగింది. భారతదేశంలోని మిగిలిన 
(ప్రాంతాలలో మాదిరిగానే బర్మాలో కూడా 1909లో రూపాయిల నోటు సార్వజనీనం 
చేయబడింది. ఈ సార్వజనీకరణ క్రమం ఈ మూడవదశలోని మిగలిన సంవత్సరాలలో 
కూడా కొనసాగింది. కాగితపు కరెన్సీ చట్టం (1910 నాటి Il చట్టం) క్రింద 1910లో 5 
రూపాయిలు 50 రూపాయిల నోట్లను. 1911లో 100 రూపాయల నోట్లను ప్రభుత్వం 
సార్వజనీన నోట్లుగా చేసింది. ఈ విధంగా కాగితవు కరెన్సీ పెరుగుదలకు (ప్రేరణ కలిగించడమే 
కాకుండా, 1911 నాటి VII చట్టం ద్వారా ప్రభుత్వం ప్వాసపు కరెన్సీ భాగాన్ని 12 కోట్ల 


నుంచి 14 కోట్లకు పెంచింది. తద్వారా 2 కొట్ట అదనపు రూపాయిలను చెలామణీలో! 
తెచ్చింది. 

నాలుగవ దశలో (1915-1920) అన్నిరకాల విచక్షణా పరిమితులను అటకెక్కించారు. 
భారత ఉత్పత్తులకు పెద్ద ఎత్తున డిమాండును సృష్టించిన, బ్రిటిష్‌ ప్రభుత్వం తరపున 
భారీ వ్యయాన్ని భారత ప్రభుత్వం భరించాల్సి వచ్చేటట్లు చేసిన ప్రపంచ యుద్ధం కూడా 
ఈ కాలంలోనే సంభవించింది. ఈ రెండు అంశాలు వర్తమాన కొనుగోలు సోధనాలను 
'వెద్ద ఎత్తున పెంచుకోవడం తప్పనిసరి చేశాయి. ఇందుకు ప్రభుత్వానికి మూడే మార్గాలున్నాయి. 
(1) బంగారాన్ని దిగుమతి చేసుకోవడం (2) రూపాయిల ముద్రణను పెంచడం (3) 
కాగితపు కరెన్సీని పెంచడం. అవనరమైన కరెన్సీని కల్పించడానికి భారత ప్రభుత్వానికి 
తగిన మార్గాలు లేవనుకోవడానికి వీలు లేదు. భారతదేశంలో భారత ప్రభుత్వం ఖర్చు 
చేసిన మొత్తాన్నంతటినీ లండన్‌లో సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ తిరిగి చెల్లిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి 
తగినన్ని మార్గాలున్నక్లే. అయితే సమన్యల్లా “ఎక్కడంటే వాటిని SAS జమలోకి 
మార్చుకోవడంలోనే. సాధారణంగా. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ తన అధీనంలోని బంగారం 


; Ó DTA సంబంధించిన EM విధానాన్ని తెలుసుకోవడానికి అయా సంవెళ్చరాలలా భారత 
ప్రభుత్వం ప్రకటించినవారి ఆర్థిక ప్రకటనలు ఆధారాలు 





మారకపు ప్రమాణ స్థిరత్వం 549 





నుంచి వెండిని కొనుగోలు చేసి దానిని భారతదేశంలో రూపాయి నాణాలుగా ముద్రించడానికి 
వినియోగిస్తాడు. అయితే వెండి ధర పెరగడంతో వెండి లభ్యత తక్కువైంది. అందువల్ల 
బంగారాన్ని భారతదేశానికి పంపడం లేదా కాగితపు కరెన్సీని పంపడం, ఈ రెండు 
మార్గాలలో ఒకదానిని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఎంచుకోవాల్సి వచ్చింది. వీటిలో మొదటి 
మార్గాన్ని అనునరించడం దేశభక్తి రహిత చర్యగా పరిగణించబడుతుంది. నిజానికి, లండన్‌లో 
తాను అందుకున్న బంగారాన్ని భారతదేశానికి చెందిన బంగారంగా ప్రత్యేకించి పేర్కొనడం 
కూడా EOT ప్రభుత్వానికి సంతోషం కలిగించదని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ నమ్ముతాడు. 
అయితే భారతదేశంలో కరెన్సీ డిమాండ్‌ను తీర్చడమెట్లా? బాగా చర్చించిన పిమ్మట, 
బంగారాన్ని వినియోగించకుండానే భారతదేశంలో కరన్సీని కల్పించేందుకు ఒక ఉత్తమ 
పథకాన్ని రూపొందించారు. అదేమిటంటే, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ తాను అందుకున్న బంగారాన్ని 
భారతదేశం తరపున బ్రిటిష్‌ Lað బిల్లులను కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెడతాడు. 
మరో ప్రక్క ఈ బిల్లుల Son భారత ప్రభుత్వం నోట్లు జారీ చేస్తుంది. ఈ పద్ధతి 
భారత కాగితపు కరెన్సీ మౌలిక సిద్ధాంతంలోనే తీవ్రమైన మార్పు తీసుకువచ్చేదిగా ఉంది. 
భారత కాగితపు కరెన్సీ మౌలిక సిద్ధాంతం (ప్రకారం లోహ నిల్వలలోని కొంత భాగాన్ని 
పెట్టుబడిగా పెట్టి వ్వానపు కరెన్సీ జారీని పెంచవచ్చు. అది కూడా ఎప్పుడంళే 
ఎక్కువగా చెలామణిలో ఉన్న నోట్ల కంటే పెట్టుబడిగా పెట్టిన లోహపు నిల్వల భాగం 
అధికంగా ఉండి, వాటిని హామీగా పెట్టి మరికొంత కరెన్సీని హరీ చేయతగ్గ బలమైన స్థితి 
ఉన్నప్పుడు లోహపు నిల్వలు తగ్గిపోతున్న స్థితి ఏర్పడినప్పుడు అలా విశ్వాసపు కరెన్సీ 
జారీని పెంచవచ్చు నని అ báo చెపుతోంది. ఈ సిద్ధాతంలోని ప్రధానమైన జాతీయ 
అంశమేమిటం'టే కాగితపు కరెన్సీ జారీ కొనసాగింపు అనేది (ప్రజల అలవాట్ల చేత 
ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. ఎందుకంకే ఏ సమయంలోనైనా జారీ అయ్యే 
కరెన్సీ మొత్తం అనేది ఒకప్పుడున్న లోహ నిల్వల హామో పైనే జారీ చేయబడి ఉంటుంది. 
కొత్త పథకంలో ఈ పాత సూత్రాన్ని రద్దు చేయడం జరిగింది. ఎటువంటి లోహపు మద్దతు 
లేకుండానే కాగితపు కరెన్సీ జారీ చేయబడుతుంది. ఇంతకంటే ముఖ్యమైన అంశమేమిటంకే, 
కొత్త పథకంలో జారీ చేయబడే కరెన్సీపరిమాణం ప్రజల అలవాట్లను బట్టి గాక ప్రభుత్వ 
అవసరాన్ని బట్టి, అది ఎంత మొత్తంలో హామిని కలిగి ఉంది అనే దానిని బట్టి 
నిర్ణయించబడుతుంది. 


అతి సులువైన, హానికరమైన ఈ పద్ధతిని ప్రభుత్వం ఎంత తీవ్ర ఆకాంక్షతో వేగంతో 
అమలు జరిపిందీ అంతే Irop జారీ చేయతగ్గ నోట్ల పరిమాణాన్ని పెంచుకునేందుకు 
గాను నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒక దాని తరువాత మరొకటిగా ఎనిమిది 
చట్టాలను చేసింది. అ చట్టాలు నిర్ణయించిన పరిమితులలో వచ్చిన మార్పులు, వాటి 
క్రింద వాస్తవంగా జారీ అయిన మొత్తాలను ఈ క్రింది పట్టిక అందిస్తుంది. 


550 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 


























పట్టిక xum 
కరెన్సీ నోట్ల జారీ 
కరెన్సీ నోట్ల ప్వాసాశ్రిత జారీలను ifo చట్టాలు 
En 19 5| 1916]. 1917 CORED 
Sr Tue AE 
vw 0 ES] 
(ఇ) శాశ్వత 1400 | woo | 1400] 1400 | 140| 1400] 140 
b) తాత్కాలిక So | reco | sooo! soo| zoo] s500| 10500 
(6) మెత్తం పరిమితి 20,00 | 25,00 | 50001 6200 | 86.00] 10000 | 2000. 
". కన్సీ నోట్ల మొత్తం 

అమ్మలు ersa | e173| sese | cozo| 15346] 17967" 
[ue S234 | 23,57 1922 1079| s739| 4744 
soro (ze zae] iser | azs] izao 270 
mess sepes [em] xo] ఉత. | oraal cosol ss 























అయితే ఈ సులువైన పద్దతిని అనంతంగా కొనసాగించడానికి నోట్ల మారకాన్ని 
దెబ్బతీయక తప్పలేదు. ఫలితంగా, పెరిగిన కాగితపు ధనం కరెన్సీ డిమాండ్‌ను మరింతగా 
పెంచి వర్తమాన కొనుగోళ్లకు, విలువ కోల్పోయిన కాగితపు నోట్లకు మద్దతు ఇచ్చేందుకు 
(ప్రభుత్వం తప్పనిసరిగా లోహపు ధనాన్ని జారీ చేసేటట్లు చేసింది. పెరుగుతున్న వెండి 
ధర సహజంగానే ప్రభుత్వం న్వర్షనాణాలను జారీచేసేటట్లు చేసింది. భారతదేశంలోకి 
దిగుమతి అయిన బంగారాన్నంతటిని స్టెర్లింగ్‌ మారకపు విలువ ఆధారంగా. నిర్ణయించబడిన 
థర వద్ద ప్రభుత్వానికి అమ్మాలని. ఆ బంగారాన్ని మొహర్లుగా ముద్రించేందుకు బొంబాయి 
వద్ద టంకశాలలను తెరవాలని పేర్కొంటూ 1917, జూన్‌ 20వ తేదీన ఒక ఆర్టినెన్స్‌ జారీ 
అయింది." వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని సంపాదించేందుకు తీవ్ర ప్రయత్నాలు 
జరిగాయి. 1917 జూన్‌ 9న అమెరికా బంగారం ఎగుమతిపై ఆంక్షలను ఎత్తివేయడం, 
దక్షిణాఫ్రికా. ఆస్టేలియా js మార్కెట్లను స్వేచ్చాయుతం చేయడంవల్ల ప్రభుత్వం కొంత 
బంగారాన్ని సంపాదించుకునే వీలు కలిగింది. కెనడాలోని ఒట్టవా టంకశాల వద్ద జమచేసే 
స్వేర్ల నాణాలు లేదా బంగారానికి అప్పటికున్న మారకపు రేటు వద్ద భారతదేశంలో తక్షణ 
'మెలిగ్రాఫిక్‌ బదలీలు చేసే సదుపాయం 1919 జూలై 18 నుంచి కల్పించారు. 1919 





' ఈ సంఖ్యలు 1919 నవంబర్‌ 3వ తేదీ నాటివి. మిగిలిన సంఖ్యలన్నీ మార్చి ౩1తెడి నాటివి 
+ ger X చట్టం 


మారకపు ప్రమాణ స్థిరత్వం 551 





ఆగస్టు 22 నుంచి న్యూయార్క్‌ వద్ద జమచేసే స్వర్గానికి పోటీ రేటుపై ఈ సదుపాయం 
కల్పించారు. అమెరికా, లండన్‌లలో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కూడా 
ఏర్పాట్లు చేశారు. చివరకు ప్రైవేటుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు 
గాను 1919 సెప్టెంబర్‌ 15 నుంచి సేకరణ రేటును కూడా మార్చారు. అయితే ఈ 
విధంగా సేకరించీన స్వర్ణ పరిమాణం బహు స్వల్పంగా ఉంది. అంతే కాకుండా స్వర్ణ 
నాణాలు జారీ వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం - sob దానిని చెలామణిలో 
ఉంచడం - కూడా నెరవేరలేదు. పరిస్థితుల స్వభావం రీత్యా అది అసాధ్యమైంది. రూపాయి 
న్వర్ణ విలువ విపరీతమైన స్థాయిలో పడిపోయింది. ఫలితంగా, మారకపు రేటు వద్ద 
బంగారం చెలామణి లోంచి మటుమాయమైంది. ప్రభుత్వం ఎంత వేగంగా దానిని జారీ 
చేసిందో అంత వేగంగాను అది చాలమణిలోంచి మాయమైంది. చెలామణిలోంచి 
మాయమవకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఏం చేయాలంకే, స్వర్ణ రజత నాణాలను 
కరెన్సీ ప్రయోజనాలకు మినహా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చట్ట వ్యతిరేకమని 
ప్రకటించాలి. 1917 జూన్‌ 29, సెప్టెంబర్‌ 3 నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం ఆ పని 
చేసింది. బంగారంపై ఆధారపడజాలలేనన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రూపాయి 
నాణాల ముద్రణను పెంచే కృషిని పునః ప్రారంభించింది. రూపాయి నాణాల ముద్రణకు 
కావలసిన లోహాన్ని కొనుగోలు. చేసేందుకు వీలుగా ప్రైవేట్‌ ఖాతాలపై భారతదేశంలోకి 
వెండి దిగుమతి కావడాన్ని 1917 సెప్టెంబర్‌ 3న నిషేధించింది. అయితే ఈ చర్య, 
తగ్గిపోయిన ప్రపంచ వెండి సరఫరా కోసం జరుగుతున్న పోటీ నుంచి కొద్దిమంది చిన్న 
పోటీ దారులను మాత్రమే తొలగించగలిగింది. ప్రపంచంలో వెండికి అత్యధిక డిమాండ్‌ 
అలాగే కొనసాగింది. ఈ డిమాండ్‌ ఎంత అత్యధికంగా ఉందీ ect, తక్కువ రకపు 
వెండి నాణాల స్థానంలో నికిల్‌ నాణాలను ప్రవేశపెట్టడం, " 1రూపాయి, "2.8" రూపాయిలకు 
కూడా నోట్లను జారీచేయడం వంటి వెండి పరిరక్షణా చర్యలను చేపట్టినప్పటికీ సెక్రటరీ 
ఆఫ్‌ స్టేట్‌ అవసరాలకు చాలినంత వెండిని సంపాదించ లేకపోయారు. అమెరికా ప్రభుత్వం 
తన వద్ద నిల్వలుగా ఉంచుకున్న వెండి డాలర్లలో కొంత భాగాన్ని విడుదల చేయాలని 
భారత ప్రభుత్వం కోరింది. ఆ కోరికను అమెరికా మన్నించి పిట్‌మన్‌ చట్లాన్ని ఆమోదించింది. 
ఈ చట్టం క్రింద ఒక మేలిమి బెన్సుకు 101 1/2 సెంట్ల వెండి రేటు చొప్పున భారత 
ప్రభుత్వం చెప్పుకోతగ్గ పెద్ద మొత్తంలోనే వెండిని సంపాదించింది. 


ఈ కాలంలో కొనుగోలు చేసిన మొత్తం వెండికి సంబంధించిన వివరాలు ఈ క్రింది 
విధంగా ఉన్నాయి: 





+ 1918 నాటి IV చట్టం, 1919 నాటి XX చట్టం 
+1917 డిసెంబర్‌ 1న ఈ నోట్లను మొట్టమొదటి సారిగా జారీ చేశారు. 
4 1918 జనవరి 20 ఈ నోట్లను మొట్ట మొదటిసారిగా చెలామణిలోకి తెచ్చారు. 


552 TE బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 


























పట్టిక xiv 
రూపాయి నాణేల ముద్రణ 191520 

ఏడాది | బవారంగ మాటలా | auus మావ మొత్తం ప్రమాణ 
వెండి ప్రమాణ | వెండి కొనుగోలు Esya 

విన్సుల కొమగోలు | ప్రమాణ లక్స్‌ 
191516 8635.00 p - 

1916-17 124,535,000 

1017-18 70923000 $ 
191810 306.410.000 152,518,000 . 
191920 14,108,000 508750 - 
మొత్తం Em 2155936 538.005000 














1900 నుంచి 1914 వరకూ గల పధ్నాలుగు సంవత్సరాల కాలంలో [x 
కేవలం 632 మిలియస్త ప్రామాణిక Supe వెండిని మాత్రమే నాణాల ముద్రణకు 
ఉపయోగించింది. * wob అంతకు మునుపు పధ్నాలుగు సంవత్సరాలలో నాణాలుగా 
ముద్రించిన వెండి కంటె ఈ ఐదు సంవత్సరాల కాలంలో (1915-20) నాణాలుగా 
ముద్రించిన వెండి ఐదు మిలియన్ల జౌన్సులు అధికంగా ఉంది. 


ఆ విధంగా, రూపాయి స్వర్ణ విలువ పతనమనేది మార్పిడికి వీలులేని కరెన్సీని 
అపరిమిత పరిమాణాల్లో జారీ చేయడానికిగల అధికారాన్ని వినియోగించడం వల్ల కలిగె 
తప్పనిసరి పరిణామం అని స్పష్టమౌతోంది. మార్పిడికి వీలులేని కరెన్సీలన్నిటికీ చరిత్రలో 
ఇదే గతి పట్టింది. అయితే రూపాయి కరెన్సీ విషయంలో ఇందుకు మినహాయింపు ఉందని 
చెప్పారు. ఎందుకంతే, అపరిమిత పరిమాణాల్లో రూపాయిలను జారీ చేసే స్వేచ్చ ప్రభుత్వానికి 
ఉన్నట్లయితే, రూపాయి విలువ పతనమవుతున్నప్పుడు దానిని నిరోధించేందుకు తగిన 
వనరులను కూడా ప్రభుత్వం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ఈ వనరులు 
ఏమిటి అనే విషయాన్ని పరిశీలించేందుకు మనం పూనుకోవాలి. 


రూపాయి లాంఛనప్రాయమైన కరెన్సీ అనేదే ఈ తర్కానికి మూలాధారం. బంగారంలో 
చిరిగి చెల్లించడం అన్న సూత్రాన్ని వర్తింపచేసి లాంఛనప్రాయవైన కరెన్సీ విలువను 
బంగారంతో సమానంగా పరిరక్షించ గలిగినప్పుడు", అదే సూత్రాన్ని రూపాయికి కూడా 








“1919 కరెన్సీ కమిటి ముందు సాక్టమిస్తూ ఎల్‌ అబ్రహాం ఈ గణాంక ఎవరాలు అచ్చారు 
సాక్ష్యాలు = ప్ర 37:41 


మారకపు ప్రమాణ స్థిరత్వం 553 





వర్తింపచేసి దాని విలువను కూడా బంగారంతో సమానంగా పరిరక్షించగలగడం సాధ్యమౌతుంది. 
అయితే అందుకు కావల్సిందల్లా ఎమిటంశే తగినంత బంగారం నిల్వ ఉండటమే. 
ప్రభుత్వం వద్ద తగినంత బంగారం నిల్వ విధిగా ఉన్నంత కాలం రూపాయి విలువ 
పతనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం వద్ద 
అటువంటి నిధి ఉండింది. రూపాయి న్వర్ణ విలువ పతనమైన మూడు సందర్భాలలోనూ. 
ఆ నిధిని వినియోగించడం కూడా జరిగింది. బంగారంలో తిరిగి చెల్లించే క్రమాన్ని 
ప్రధానంగా మూడు మార్గాల ద్వారా అమలుచేశారు. 


(1) రివర్స్‌ కౌన్సిళ్ళ అమ్మకాలు. వీటి ద్వారా. లండన్‌లో చెల్లించే బంగారానికి 
బదులుగా భారతదేశంలో ప్రభుత్వం రూపాయిలను పొందుతుంది (2) భారతదేశంలో 
రూపాయిల చెల్లింపుకు బంగారాన్ని ఇచ్చేందుకు గాను అంతర్గతంగా బంగారాన్ని విడుదల 
చేయడం. (3) రూపాయిలు మరింతగా చెలామణిలోకి వెళ్ళకుండా నిరోధించేందుకు గాను 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ బిల్లుల అమ్మకాలను నిలిపివేయడం. ఈ మూడు పద్దతుల 
ఉమ్మడి (ప్రభావం వల్ల కరెన్సీ తగ్గి దాని స్వర్ణ విలువ “పెరుగుతుందని చెప్పారు. ఈ 
మూడు పద్ధతులను ఆమలుచేయగరిగివవ్పుటి! ప్రభుత్వం మొదటి పద్ధతినే ప్రధానంగా 
అమలుచేసింది. ఈ పద్ధతిని అమలుచేసిసొమూడు సందర్భాలలోను బంగారంలో తిరిగి 
చెల్లింపు విధానం ఏ మేరకు ప్రభావితమైంథీ అన్న విషయాన్ని ఈ క్రింది మూడు 
పట్టికలలో చూడవచ్చు :- 





పట్టిక ౫1౪ 


కరెన్సీ విమోచన 1907-8 











ఘర్‌ అఖాతం బంగారు Soc ESA 
విలువ | బంగారు | esie 
ai |అమ్మజూపిన అమ్మిన | తగ్గించేందుకు | నాణేల సొంత 
'మొత్తం మొత్తం | "వ్రభుత్వం | ప్రయివేటు. | వాడకాలు 
use చేసిన | ఎగుమతి 
బంగారం 

| £ t £ £ £ 

1907- s 
సెప్టెంబర్‌ . -| 152000 D 58,896 
etur 254000 9.100 | saree 
నవంబర్‌ -| 532000 a | raa 
డిసెంబర్‌ =| 338000 250 571,905 

















554 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 























WT x uj 
రిజర్వ్‌ కౌన్సిల్‌ఆమ్మకాలు sie పెళ 
3 కొన్సిల్‌ అమ్మ! వలువ | బంగారు | up స్టేట్‌ 
నేది |(అమ్మజాపిన | అమ్మన్‌ | తగ్గించేందుకు | ou sis 
మొత్తం | మొత్తం| "ప్రభుత్వం | gate] sóra 
oso చేసిన | "ఎగుమతి 
బంగారం 
e £ £ e e 
1900- 
మార్చి 26 50000 | 70000 226600 | ese 
(Forthe 
wol month) 
ఏప్రిల్‌ 2 500000 | 449000 
E $00,000 | 40000. 
"ow 00,000 | 441,000 461,000 -| esse 
"om 500000 | 329000 
" 500000 | 205000 
EC: 500060 | 81,000 
"ox 500,00 | 145000 asoro -| em 
a 820.000 | 759600 
"om 500,000 | 500,000 
జూన్‌ 4 1090000 | 75500 
"oon | 10000 | 7000 33400 169810 
toga so0000 | 11 
tos 500000 | 50000 
Roc 500,006 | 470000 
"os 500000 | 304000. 
"ow 500,000 | 90000. 16000 -[ omes 
జ | 10000 | sec 
"oom | 10000 | asooo 
అగస్టు 6 100000 | 418000 
a 500000 | 310000. 354000 262217 
"om sooo] 1 
"om sooo] ౫ 
Ges ౩ ameo) m) | 00 -| 141012 
"om sxoo| M 
మొత్తం |15320000 [8088000 | 4354000 | 24032 




















మారకపు ప్రమాణ స్థిరత్వం 555 




















పట్టిక XLVI 
T విమోచన 1914-16 

వేది రిజర్వ్‌ కవున్సిళ్ళు సెక్రటరి అఫ్‌ స్టేట్స్‌ 
(రౌండ్లలో 000) సొంతవాడకాలు 
(లక్షల m 
1914 ఏప్రిల్‌ nm ES 
* . E 
E ` es 
E ఇ 66 
ఆగస్టు 2,778 72 
సెప్టెంబర్‌ 1515 25 
అట్టీబర్‌ 1,895 41 
నవంబర్‌ 1044 ౩2 
డిసెంబర్‌ 1250 E 
1915 జనవరి zs అ 
ఫిబ్రవరి I 181 
మార్చి . 287 
మొత్తం 1162 
1915 ఏప్రిల్‌ | m m 
మ ఇ 103 
E 651 17 
E 3387 s 
ఆగస్టు 815 2 
E so 217 
అక్టోబర్‌ NI 225 
నవంబర్‌ t 202 
డిసెంబర్‌ $ 328 
1916 జనవరి ఇ 526 
ఫిబ్రవరి జ 602 
మార్చి $ saa 
మొత్తం 4803 3037 











డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పట్టిక xiv 
JE 1920లో విమోచన 
రివర్స్‌ కవున్సిళ్ళలో ఆ మాత్రం (సంఖ్యలు do oae) 














అమ్మకం తేదీ ge espe | Gam | ప్రతి దాన్న | అమ్మ 
అమ్మజూపిన | అన్వయించన | ems | x4. 

మొతం | మొత్తం | మొత్తం | gea 

1920 జనవరి 2 1000 mo E] 770 
5 100 450 ణం 1760 

15 2000 do 300 2060 

2 20 m 200 4000 

z 2000 ET 5000 5394 

ఫిబ్రవరి క 2000 | 32300 E 7.394 
12 200 | 41312 2000 12394 

19 2000 | 12235 2o | 14384 

2 200 | 7647 200 16.394 

మార్చి a 200 | 64901 200 | 18394 
n 290 | 117,185 290 | 20304 

19 2000 | was 200 | 22394 

25 200 | seas 200 | 24-4 

^ 2000 35060 196 | 25382 

ఏప్రిల్‌ 1 d - s 
5 16721 200 | 25382 

15 493270 200 | 30382 

2 59.020 200 | 32382 

29 క210 Too | 3336 

* 6 89.514 2o» | see 
13 101,625 1,000 35.362 

20 122270. 1000 p 

EI Y 85,620 1000 37.382 

జాన్‌ ణ్‌ 10x | 10,821 100 | seam 
10 100 | 100245 1.000 30302 

15 To | 122991 OX | ioam 

2 1000 73391 1000 41,282 

జూలై 1 1000 | 105751 1000 | aam 
D 1000 |  "exeso Ton | aaa 

15 300 | 10100 TO | deam 

2 1000 | 103350 TOO | 45382 

» 1000 | "75436 1000 | 4,382 

ig 5 100 | 10:250 1000 | 47382 
జ్‌ 12 100 | 112230 య మ 

19 100 | 114767 YO | 40382 

2 1000 | 1172390 1000 | 50,382 

సెప్టెంబర్‌ 2 1000 | 128425 1000 | siae 
x 7 1000 | 117200 TO | 52382 
13 1000 | 115095 100 | 53389 

21 1000 | 122590 1000 | 54382 

2 100 | 120050 1000 | 55389 














మారకపు 


ప్రమాణ స్థిరత్వం 


557 





ప్రభుత్వం రివర్స్‌ కొన్సిళ్లను పెద్ద ఎత్తున అమ్మడమేకాదు ఆంతరంగచెలామణిలోని 
రూపాయలకు బంగారాన్ని అమ్మంది. ఇది అంతకు పూర్వం జరగలేదు. 


పట్టిక xvm 
1111920 విమోచన, బంగారం అమ్మకం 














"n "espe | wears | ems] Soros 
e| అమ్మకు తేది న య య aei 
కనిష్టరేటు | సరాసరి రేటు తులాల్లో | బంగారు కడ్డీ 

బజారుధర 

a 1019 సెప్టెంబర్‌ ౩ | 258 o| 20121 | 32130 moo 
2 vom oj 2100 | asso | z 10 
a ss 6 aso 298 | sm | z oo 
a woes mos | saoo] æ oo 
5 నవంబర్‌ a | 2714 e| 2715 6 | 3250 | 28 50 
s vo mo] arom | snso| æ 20 
7 amota | 0 6 26 4 6 [fomes | 27100 
& 1920 జనవరి 5 45] mo | exo z so 
9 woes a| æm 7 | aooo | m 50 
vo sese s Dm aa 2597 poma | 25 60 
" w |æzas| 291 | sso] z «o 
12 మర్చి s | 188 0]| 18124 | 12815 | moro 
s. vo|meo|zzz | 122325 | suo 
p mes 7 mors zou memo | z oo 
s a |ara| ౫86 [mmus | s oo 
16 a s |æss| asg nemo] a so 
7 wojmos|zsr | 124050 | 2120 
s» E asoj aoe | 1132350 | 2 26 
19, momo aos |a] a oo 
2 జాల 7 |ara| 222 | 12450 | 2 60 
E mo mor zon | 12200 | m so 
2 wg 4 | 256| 263 |s| 270 
23. i 23 9 4 2310 2 5,54,500. 2 70 
a z os| zws | saz | zie 
= u |moa| awn | 2mm] a ao 

మొత్తం (11589635 




















ద్వంద్వ SSmo నుంచు Ses Ssma 





(3eo»Se» (టూయ్‌ న్వచ్చమైన లోవా, 
1766 జూస్‌ 2వ తేదిన ఆ (ప్రభుత 
16.45 కాగా 18 14.81గా ఊన్న వ 
వల్లు రెండు నాజవేలనూ వకకాలుంలో 
ఛైనా. మడ్రాను, Sormovo నుంచి 
కరెన్సు uses మరింత త్యవమైనది. 
విలువతో 190.773 (ముయిన్‌లు (టాంక్‌ 
గల ముతొక ఇజఎగారం మొవార్‌ను 
దని చక్తుబద్దమైన DPD 18 14.8- 
యూరవో (18 14.613లోనూ ఉన్న వ 
current) z3e:e5 కోనం చేవట్టైన 
కంకు భిన్నమైన ఫలితం ఆందొంచకోడు. 
వయభయత్వం 1788 డిసెంబర్‌ 35 
డ్వ్వారా" తరిగి వకతోవా విధానానికి 
ఇజంగాడు ce తరిగి ios 
Ges aga ద్వారా ఆనునంధానం 
విమొవతోన అట్టి చెలామఐది అయ్యి 
1793తొ కాంగాల్‌తో oes (పమాబా 
దిగింది. as నంవత్సరంతో 16 మః 
Qo» e) ero బరువూ 189.4037 
జారిచేయడమైందు. SD చట్టుబుద్ధమైన 
మూర్కెట్‌. నిష్పుత్తాకి ఆది అనుగుణం! 
వద్వాటిచేయాలునే మూడో ప్రయత్నం 
Domy విఫలమైంది. 











DED ప్రభుత్వం” చేసిన ఆ 
మరింత నిష్టయోజనకతమను రుజ-వయా 
ద్వాతోవా cmm) ప్రవేశము ప్రయత్వ 
350 ఆర్కాజ్‌కూపాయిలను. Seod 
కట్టుడమైంది. SG మార్కెట్‌ నిష్పత్తి 
DSDS వగోడా విషయంలో eey- 





* వాదా mags, నజ్చ్టుట్యూజకా a 
ఆధా ఎకణామిక్సా, జనవరి. 1921. 





zd 357 





ఏశమువా గలు somo మొవారను జారి చేయాలని 
iso దిద్దారించిందె. దని చట్టుజద్దమైన నిష్పత్తి 18 
LU) (5 Da, నుంచి అడు జాగా భిన్నం కావడం 
DeD somos Sogo విఫలమైంది. 
వెండి విపరితంగా వచ్చివడుతున్నందువల్లు Borso" 
ఇందువల్ల 16 సిక్కా రూపాయిలుగా "నిర్తయించిన 
> జుడువూ 190.086 (గ్రాయిక్‌లు స్వచ్చమైన తొవామూ 
gogo 1769 మార్చి 20:5 S85 జార్‌ చేమంది. 
|. అయితే అడది ఆనాడు ఖాదతడేశం. (1814తోనూ 
To నిష్పుత్తా So అధికం. soi: (Con- 
ఈ రెండో (పయతచ్వల కూడా Do5 (ప్రయతం 
ToS ఖచ్చితమైన వెయివను నికర్హయించే ప్రయత్నంలో 
డున sora mao ముద్రణను. నిలిమేయడం 
వచ్చింది. అయితే (ద్రవ్యం కొరత మరింత ASD 
eof వచ్చునవ్చుడు మొవార్‌నూ. రూపాయిలన ఒక 
ť చేయడానికి ప్రయత్సాంచకుండూ వాటి i5) 45 
విధానం i562 (పభుత్వం మొగ్గు చూమింది. తరిగి 
-న్ని విచ్చాటు చేయడానికి మూడోసారి ప్రయత్నించడం 
min, arobo చట్టుబుద్దమైన విలువతో 190.895 
డైయినొల స్వచ్చమైన బంగారం గలు కొత్త మొవార్‌ను 
DPA 1క 14.86 కాగా wms అమల్లో ఊన్న 
T కోనంయువల్లు క5ఐంగాల్‌తో ద్వాతోవా (పమాణాన్న 
. 1766తోనూ 1769 తోనూ చోసినమొదలి డాండు 


జెమాడురి Samje కెంగాల్‌ ప్రయత్నాలు Sot 
వాయి. ఆ యెనిడెన్సతో మొట్టమొదడకు (ఉక్‌ పాలనలో 
jo 1749 నంవత్వరంలో జెరిగింది. ఆ సంవత్సరంతో 
ఎగా 100 స్టార్‌ పగోడాలకు సమానంగా "విలువ 
తొ పోలిసు ఈటింగ్‌. అవ్పుకకి DEd) eorr 
కాల్యాంకనంగా ఉంది. వగోడా చెలామలరిలో లెకుండా 





న నడ్వర్‌ ఫర్‌ గొల్త్‌ అక్‌ సౌత్‌ అందుయా”, ఇండియన్‌ estes 


560 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





నేను సూటిగా స్పష్టం చేయదలచుకున్నాను. మనకున్న సమస్యలలో ఒకకేమిటంళే 
రివర్స్‌ కౌన్సిళ్ళను మరీ ఎక్కువగా అమ్మడం కాదు. వాటిని అతి తక్కువగా అమ్మడమే” 


అమ్మిన రివర్స్‌ కొన్సిళ్ళ మొత్తం మరీ "అతి తక్కుపగా" ఉండి ఉన్నట్లయితే ఈ 
వాదనలో కొత బలం ఉండి ఉండేది. కాని అమ్మిన రివర్స్‌ కౌన్సిళ్ళు 20, 30 లేదా 40 
మిలియన్లు కాదు. ఏకంగా 55 1/2 మిలియన్ల రివర్స్‌ కొన్సిళ్ళను అమ్మడం జరిగింది. అది 
కాక పెద్ద మొత్తంలో బంగారాన్ని అంతర్గతంగా జారీ చేయడం, కౌన్సిల్‌ బిల్లులను 
పూర్తిగా నిలిపి వేయడం కూడా జరిగింది. -అయినా రూపాయి విలువ 2 agoko% 
చేరుకోవడం మాట అటుంచి, కనీసం 1 షి 42. లకు కూడా చేరుకోలేదు. రివర్స్‌ 
కౌన్ఫిళ్ళ అమ్మకం మారకపు విలువను ఎందుకు సరిదిద్ద లేకపోయింది? ఈ ప్రశ్నే 
రూపాయిని తిరిగి బంగారంలోకి మార్చుకునే పద్ధతి లోని సమర్థత పరిశీలనకు దారితీస్తోంది. 


రూపాయిని బంగారంలోకి తిరిగి మార్చుకునే పద్ధతి కేవలం ఒక కరెన్సీ స్థానంలో 
మరొక కరెన్సీని తీసుకు రావడానికి దారితీస్తుందనో లేదా కరెన్సీ తొలగింపుకు దారి 
తీస్తుందనో అని ఆదిలోనే అనుకుని చర్చకు ఉపక్రమించడం అవసరం, ఒక కరెన్సీ 
బదులుగా మరొక కరెన్సీని తీసుకు రావడం వరకూ ఎటువంటి సమస్య ఉండదు. 
ఎందుకంకే ఒక కరెన్సీ స్థానంలో మరొక కరెన్సీ రావడం అనేది కరెన్సీ సంకోచం 
కాబోదు". కరెన్సీ విలువ పునరుద్ధరణకు ఆవశ్యకమైనది కరెన్సీ సంకోచమే. wot» కరెన్సీ 
తొలగింపు. లేదా రద్దు కావడం. ఈ యంత్రాంగానికి సంబంధించినంత వరకు అతి 
ముఖ్యమైన అంశమేమిటంశే. అది ఏ మేరకు కరెన్సీని తిరిగి బంగారంలోకి మార్చగలదు 
అనేది కాదు. అది ఏ మేరకు కరెన్సీని చెలామణి లోంచి తొలగించగలదు అనేదే 
ముఖ్యమైన అంశం. 


దీనిని నిర్ణయించేది భారత ప్రభుత్వం, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వద్దవున్న స్వర్ణనిల్వల 
పరిమాణమేనని నిస్సందేహంగా అంగీకరించవచ్చు. ఈ స్వర్ణ నిల్వలు ఏ విధంగా పంపకం 
చేయబడతాయి. ఎక్కడ ఉంటాయి అనే అంశం గురించి ముందుగా స్పష్టమైన అవగాహనను 
కలిగి ఉండటం అవసరం. ఈ స్వర్ణ నిల్వలు అనేవి (1) కాగితపు కరెన్సీ నిల్వ (2) స్వర్ణ 
ప్రమాణ నిల్వ (3) సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రొక్కపు నిల్వలుగా పంపిణీ చేయబడి ఉంటాయన్న 
విషయాన్ని మనం గతంలోనే తెలుసుకున్నాం. మారకపు సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రభుత్వం 





+ పైన తెలిపిన వివరణే, పే. 1301 

* దీనికి చెప్పుకోతగ్గ అతి P ఉదాహరణ అమెరికన్‌ గ్రీన్‌ బ్యాక్స్‌, 1875 చట్టం క్రింద 1879 
నాటిక అవితగిన సంఖ్యలోనే చెలామీఖిలోంచి వైదొలీగాయి. బంగారంతో సమానమైన విలువను 
పునరుర్ధరించేందుకు ఈ పని చేశారు. అయితే 1878 లో దీనికి భిన్నంగా రూపొందించిన చట్టం 347,000,000 
తరిగి చెలామణిలో పెట్టింది. వాటిని బంగారంలోకి మార్చిన వెంటనే, వాటిని తిరిగి జారీచేయాలి. అంటే 
అవ చెలామణిలొంచి వ్రీదొలగలేవు, 


మారకపు ప్రమాణ స్థిరత్వం 561 





ఆధారపడదగ్గ “రక్షణ గ్రేణులుగా” ఈ మూడు వనరులను పేర్కొనడం ఒక అలవాటు. 
కాని అవి Deom ఆధారపడదగ్గ రక్షణ (ine? అవి "స్వేచ్చా" వనరులుగా ఉండి 
ఉన్నట్లయితేనే కరెన్సీ తొలగింపు (ప్రయోజనానికి అవి ఆధారపడ్డ రక్షణ శ్రేణులు కాగలిగేవి. 
మరొమాటలో చెప్పాలంకే ఉపయోగించడానికి వీలుగా ఉండే వనరులుగా ఉన్నప్పుడే 
అవి రక్షణ (eoo కాగలిగి ఉండేవి. ఏ మేరకు అవి ఉపయోగించడానికి వీలుగా 
ఉన్నాయి? కాగితపు కరెన్సీ నిల్వ నుంచి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బంగారాన్ని తీసుకోగలడా? 
తీసుకోగలడు. అయితే అలా తీసుకున్నప్పుడు దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వాల్సి 
ఉంటుంది లేదా ఆ మేరకు నోట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. తన Gi మిగులు 
నిల్వల నుంచి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బంగారాన్ని తీసుకోగలడా? తీనుకోగలడు. అయితే 
అప్పుడు తన ఖజానాను నింపడానికి ఆయన అప్పు అన్నా చేయాలి లేదా తన బిల్లులను 
కొనడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లయితే భారత ప్రభుత్వం పేరుమోద రుణం తీసుకోవాలి. 
ఆది రూపాయి కరెన్సీని జారీ చేయడమే అవుతుంది. కాగితపు కరెన్సీ నిల్వ, రొక్కపు 
మిగులులలోని బంగారం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంకే, రూపాయి 
కరెన్సీ రద్దుకు అది అనుమతించదు. రూపాయి విలువ పతనమైనప్పుడు దానిని 
పునరుద్ధరించడానికి కావల్సింది రూపాయి కరెన్సీని రద్దు చేయడమే. అందువల్ల సెక్రటరీ 
ఆఫ్‌ స్టేట్‌ వద్ద ఉన్న బంగారం నిల్వలను బట్టి రూపాయి కరెన్సీని తిరిగి బంగారం లోకి 
మార్చుకొనే విధానపు సమర్థత ఆధారపడి థంటుందను కోవడం వట్టి అర్ధరహితమైన 
విషయం, ఈ అంశం అతి ముఖ్యమైనది. దీనిని సోదాహరణంగా వివరించడం జసందర్భం 
కాబోదు. ఉదాహరణకు ఎ అనే వ్యక్తి వద్ద రూపాయిలు ఉన్నాయను కుందాం. అతను 
వాటిని ఇచ్చేసి బంగారాన్ని తీసుకోవాలనుకున్నాడు. అప్పుడతను మూడు కేంద్రాలకు 
వెళ్ళవచ్చు 1...లొక్కపూ-మిగులులకు నిర్వహణాధిపతిగా ఉన్న కంట్రోలర్‌ వద్దకు 2. 
కాగితపు కరెన్సీ నిల్వకు అధిపతి కరెన్సీ కంట్రోలర్‌ వద్దకు, 3. స్వర్ణ ప్రమాణ నిల్వకు 
రక్షకునిగా ఉన్న అధికారి వద్దకు “ఏ” వెళ్ళవచ్చు. ఎ మొదటి చోటకు వెళితే, ఫలితమేమిటి? 
రొక్కపు నిల్వతగ్గుతుంది. రొక్కపు నిల్వ కనీన స్థాయి లోనే ఉందనుకుందాం. తన 
బకాయి చెల్లింపు శక్తిని తిరిగి యధాస్థితికి తెచ్చుకునేందుకు గాను భారత ప్రభుత్వం మేరు 
మోద బిల్లు విడుదల చేసి కొంత బంగారాన్ని తీసుకుని రూపాయిలను జారీ చేస్తాడు. 
eoo "ప బంగారం కోనం ఏ రూపాయిలనైతే ఇచ్చాడో ఆ రూపాయిలు తిరిగి చెలామణిలోకి 
వస్తాయి. కాబట్టి ఈ వ్యవహారంలో కరెన్సీ సంకోచం అనేది ఉండదు. ఒక వేళ "ఎ" కనుక 
కరెన్సీ కంట్రోలర్‌ దగ్గరకు వెళితే ఏమవుతుంది? అతని దగ్గర నుంచి రూపాయిలను 
తీనుకుని కంట్రోలర్‌ బంగారం ఇస్తాడు. అయితే కాగితపు కరెన్సీ నిల్వ అనేది ప్రత్యేకమైన 
చట్టబద్ద జమ అయినందువల్ల "ఎ నుంచి తాను తీసుకున్న రూపాయిలను తన నిల్వనుంచి 
ఇచ్చిన బంగారం స్తానంలో ఉంచాల్సి వస్తుంది. uoh ఇక్కడ కూడా జరిగేదేమిటంచే. 
నిల్వకూర్చులో మార్పు వస్తుందే తప్ప మొత్తంగా ఉండే కాగితపు కరెన్సీ మాత్రం అదె 


562 iS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





విధంగా ఉంటుంది. అందువల్ల కాగితపు కరెన్సీ నిల్వ, రొక్కపు నిల్వలలోని బంగారాన్ని 
ఏమేరకు వినియోగిస్తాం అన్నదాన్నిబట్టి కరెన్సీ తొలగింపు జరగదు అనే విషయం మనకు 
స్పష్టమౌతుంది. కాబట్టి ఈ రెండు నిల్వలను "రక్షణ fwn" గా పేర్కొనడం, ఆ రెండు 
ప్రత్యెక ప్రయోజనానికి కేటాయించబడిస' వనరులే తప్పు “స్వేచ్చా వనరులు కావు అన్న 
వాస్తవాన్ని విస్మరించడమే అవుతుంది. 
మరిక, రూపాయి కరెన్సీని తొలగించడానికి ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న వనరు 
ఏమిటి? స్వర్ణ ప్రమాణ నిల్వ మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యేకించి ఏ ప్రయోజనం కోసం 
శ్రేటాయించబడని నిల్వ ఇదొక్కకే, ఇది స్వేచృగా నగదును తీసుకోగలదు. అంత మాత్రం 
చేత రూపాయి స్వర్హవిలువ పతనమైనప్పుడు దానిని ప్రనరుద్దరించడం ప్రభుత్వానికి 
సాధ్యమవుతుందా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ నిల్వ ఏంత 
మెరకు రూపాయిల నగదును తీసుకోగలదో ఆ మేరకు రూపాయి కరెన్సీని చెలామణీలోంచి 
అది తొలగించగలదు. vob అది అలా ఖచ్చితంగా తొలగిస్తుందని కాదు. ఒక్కోసారి 
అది అలా తొలగించలేకనూ పోవచ్చు. అలా తాలగించలేక పోయిన సంఘటనలు అనేకం 
ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా రెండు సంఘటనలను చెబితే సరిపోతుంది. టంకశాల 
మూసివేత మొదటి దశ 1893-98 లో ప్రభుత్వం వద్ద పెద్ద మొత్తంలో రూపాయిలు 
పోగుపడిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రూపాయి విలువను పెంచేందుకు వాటిని 
దిగృంధనం చేసీ ఉండాల్సింది. కాని అలా చేయకుండా రైల్వేల విస్తరణ, ఇతర ప్రజాపనుల 
విస్తరణకు భారత ప్రభుత్వం వాటిని చెలామణిలోకి విడుదల చేసింది. ప్రజలే వాటిని 
ఖర్చుపెట్టి ఉండి aot కలిగే ప్రభావం కన్నా తానే వాటిని ఈ విధంగా ఖర్చు చేయడం 
కలిగే ప్రబావం భిన్నంగా ఉన్నప్పటికి ప్రభుత్వం వాటిని చెలామణీలోకి విడుదల 
చెసింది. ఇదే విధంగా. 1920 లో జరిగిన రివర్స్‌ కొన్సిళ్ళ అమ్మకాల వ్యవహారంలో 
కూడా బాధ్యతా రాహిత్యం కనిపిస్తుంది. ఈ రివర్స్‌ కౌన్సిళ్ళకు చెల్లింపులు చేసేందుకు 
గాను కాగితపు కరెన్సీ నిల్వనుంచి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బంగారాన్ని తీసుకున్నాడు. 
నిల్వలోంచి తీసుకున్న బంగారం మేరకు నోట్లను రద్దు చేయకపోగా, తాత్కాలిక సెక్యూరిటీల 
ద్వారా ఈ ఖాళీని భర్తీ చేయడానికి 1920లో XXIS చట్టం క్రింద ప్రభుత్వం అధికారాలు 
పొందింది. దానివల్ల కరెన్సీని బంగారం లోకి తిరిగి మార్చుకునే పద్దతి అమలులో ఉన్నా 
చెలామణిలోంచి కరెన్సీ తొలగింపు అనేది లేకుండా పోయింది. దీని వల్ల ధరలపై కాని 
మారకపు విలువపై కాని ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది. చివరకు పరిగిందేమిటంకే 
బంగారం వృధా కావడమే. తాత్కాలిక కాలానికి మాత్రమ ఈ చట్టాన్ని 1920 మార్చిలో 
ఆమోదించడం జరిగింది. deme పరిమితి 1920 అక్టోబర్‌లో ముగిసిన తరువాత కరెన్సీ 
తొలగింపుకు ప్రభుత్వం పూనుకొని ఉండాల్సింది. కాని ప్రభుత్వం జలా చేయకుండా. 
కాగితపు కరెన్సీ చట్టాన్ని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా మార్చింది (1920 XV 
చట్టం). "సృష్టించబడిన సెక్యూరిటిలను తొలగించాల్సిన కరెన్సీని వీలైనంత తక్కువగా 














మారకపు ప్రమాణ స్థిరత్వం 563 





ఉండే విధంగా నిబంధనలను రూపొందించారు. ప్రభుత్వ బడ్జెట్‌లో ఉన్న లోటు కారణంగా 
ఈ తక్కువ తొలగింపు కూడా జరగలేదు. 


ఇటువంటి అనాలోచిత చర్యలు పునరావృతం కాకపోయినప్పటికీ స్వర్ణ ప్రమాణ 
నిల్వ ద్వారా అనుమతించబడిన దానికంకే అధికంగా చెలామణిలోంచి కరెన్సీని ప్రభుత్వం 
తొలగించలేదనేది వాస్తవం. కరెన్సీని చెలామణిలోంచి తొలగించడంలో ఈ నిల్వ కనుక 
విఫలమైనట్లయితే, ఆ ఫలితాన్ని సాధించడానికి (ప్రభుత్వానికి రెండే రెండు మార్గాలు 
మిగిలి ఉంటాయి. 1. రూపాయిలను కరిగించి దానిని వెండిముద్దలుగా బంగారం కోసం 
అమ్మడం, రూపాయి విలువ పునరుద్ధరణ జరిగే వరకూ ఈ పద్దతి కొనసాగించడం లేదా 
2. బంగారాన్ని అప్పుగా తీసుకోవడం. ఈ రెండూ కూడా ఖరీరైన్‌ పద్ధతులే. రూపాయిలను 
కరిగించి వెండి ముద్దలుగా అమ్మడం అనేది ఖచ్చితంగా నష్టాలకు దారి తీస్తుంది. 
రూపాయిలను తయారు చేయడానికి కొన్నప్పుడున్న వెండి ధర ot, దానిని కరిగించి 
అమ్మేటప్పుడు వెండి ధర అధికంగా ect ఈ పద్ధతి లాభిస్తుంది. ఇక రెండవ మార్గం 
బంగారాన్ని అప్పుగా తీసుకోవడం. చెలామణిలోంచి కరెన్సీని తొలగించడం కోసం ఒక 
నిల్వను ఏర్పాటు చేయడానికి బంగారాన్ని అప్పుగా తీసుకోవడం అనేది అంత తేలిగ్గా 
చేయతగ్గపని కాదు. ఇలా ఈ రెండు పద్ధతులు ఖరీదైన పద్ధతులే కావడం వల్ల, వాటిని 
కనుక తమలుచేసినట్లయితే మారకపు అస్థిరత్వం చోటుచేసుకుంటుందనుకోవడానికి పూర్తి 
ఆధారాలున్నందు వల్ల, ఇవి మారకపు సంక్షోభ సమయంలో అనునరించదగ్గ సురక్షితమైన 
పద్ధతులని ప్రభుత్వం ఏనాడూ అనుకోలేదు. అయితే మారకపు విలువను కాపాడేందుకు 
స్వర్ణ ప్రమాణ నిల్వ ఒక్కశే నరిపోజాలదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్లే 
కనపడుతోంది. ఎందుకంటే 1907-08 సంవత్సరం నుంచి లండన్‌ - భారత దేశాల 
మధ్య జరిగే ప్రభుత్వ మిగుల నిల్వల పంపకం పూర్తిగా మారిపోయింది. ఆనాటి వరకు, 
హోమ్‌ (క్రైజరీకి ఎంత అవసరం అయితే అంత వరకి నిధులను తీసుకోవడం అనేది 
DELO ఆఫ్‌ స్టేట్‌ అనుసరించే విధానంగా ఉంది. కాని 1907-08 నుంచి ఈ విధానం 
మారింది. భారత ప్రభుత్వం ఎంత మేరకు నిధులను అందివ్వగలిగితే అంతమేరకు 
నిధులను తీసుకోవడం అనే పద్ధతి అమలులోకి వచ్చింది. ఆర్థిక వ్యవహారాలలో భారత 
ప్రభుత్వానిదే పై చేయి కావడంతో పన్నులను పెంచడం ద్వారా మిగులు బడ్జెట్లను 
రూపొందించడం ద్వారా భారత ప్రభుత్వం కౌన్సిల్‌ చెల్లింపులకు పెద్దపెద్ద మొత్తాలలో 
నిధులు సమకూర్చింది. దీన్ని ఫలితంగా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ నగదు నిల్వలు పెరిగి 
పోయాయి.” ఈ రకంగా వినూత్న పద్ధతిలో వోమ్‌ (శ్రైజరీకి నిధులు సమకూర్చడం 
గురించి సంతృప్తికరమైన ఎటువంటి అధికారిక వివరణను ఏనాడు ఇవ్వలేదు. స్వర్ణ 
ప్రమాణ నిల్వకు అనుబంధంగా మరొక నిల్వను ఏర్పాటు చేయడానికీ ec నిధులను 

Tusok అధ్యాయం V చూడండి 

భారత కార్యాలయ మిగులులపై మెమోరాండం, 1913 నాటి సిడి 6619 చూడండి. 





564 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పోగుచేయడం జరిగిందని మనం 56) 0b అది పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే. 
సావాసికమైన ఈ పద్దతి ద్వారా ప్రభుత్వం పొందే ఏ బలమైనా తాత్కాలికమైనదే కాని 
శాశ్వతంగా ఉండగలిగేది కాదు. ప్రభుత్వ నిధుల నియంత్రణ క్రింద Peð పని చేయడానికి 
అవసరమైన నగదు నిల్వలను కనీస స్తాయిలో ఉంచాల్సి వస్తుంది. అందుకు ప్రభుత్వం 
ఆధారపడ గలిగిన నిల్వ ఒక్క స్వర్గ ప్రమాణ నిల్వమాత్రమే. 

నోట్లకు కాగితపు కరన్స నిల్వ ఎటువంటిదో రూపాయిలకు స్వర్ణ ప్రమాణ నిల్వ 
అటువంటిది. తాము మద్దతు ఇచ్చే కరెన్సీలు విలువ కోల్పోకుండా నీరోధించడమే ఈ 
రెండు నిల్వల లక్ష్యం. అయితే ఈ రెండు నిల్వల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఆదరణలో 
స్పష్టమైన తేడా ఉంది. కాగితపు కరెన్సీ నిల్వ విషయంలో ఒక లాగా స్వర్ణ ప్రమాణ నిల్వ 
విషయంలో మరొక లాగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంతకు మునుపు చెప్పినట్లుగా 
కాగితపు కరెన్సీ నిల్వ అనేది చట్టబద్దమైన నిల్వగా ఉంది. భారత కాగితపు కరెన్సీకి 
సంబంధించిన మొత్తం ప్రాతిపదిక మారినా కూడా కాగితపు కరెన్సీ నిల్వకు సంబంధించిన 
నిబంధనలు ఏ మాత్రం మారకుండా కఠినంగా ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘంచకుండా 
ప్రభుత్వం వీటిని అతిక్రమించజాలదు. అప్పుడు రూపాయి అనేదీ వెండ్‌పై ముద్రించిన 
నోకే తప్ప మరింకేమో కాదు.* అటువంటప్పుడు స్వర్ణ ప్రమాణ నిల్వకు సంబంధించిన 
నిబంధనలు కాగితపు కరెన్సీ నిల్వ నిబంధనలను పోలి ఉండాలి. అయితే ఆశ్చర్యం 
కలిగించే విషయమేమిటంటే. న్వర్ణ ప్రమాణ నిల్వకు ఏ నిబంధన ఉన్నట్లు కనిపించడంలేదు! 
రూపాయిని తిరిగి బంగారంలోక్‌ మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేకపోవడమే కాదు, 
(ప్రభుత్వం తప్పనిసరిగా నిల్వను నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్లుకూడా కనిపించడం 
లెదు. ఒక వెళ ఉన్న నిల్వ కనుక హరించుకుపోతే దాని స్థానంలో మరొక నిల్వ ఏర్పాటు 
చేయగలదన్న హామో లెని విధంగా ప్రభుత్వం స్వర్ణ ప్రమాణ నిల్వను నిర్వహిస్తోంది.” 





= "మన రూపాయి కరెన్సీని లాంఛపప్రాయు కరెన్సీ స్థాయికి. దిగజార్చాం. కొంత మొత్తంలో 
మాసపు కరెన్సీ (అది కాగితపు Dijar లేక లోహ కరెన్సీయా అనేది ఆసంగతం) ని జారీ చేసిన 
బ్యాంకర్ల pae నేడు మనమున్నాం. వశ్వాసపు కరెన్సీ విలువను కాపాడటానికి, చ్చబద్దవాణిబ్య అవసరాల 
కోసం వాటీని సమర్శించినప్పుడు వాటిని బంగారంలో మార్చగలిగే స్థితిలో మనం తప్పుని సరిగా ఉండాలి" 
అన 1903-04 నాబ్‌ ఆర్థిక ప్రకటన పేర్కొంది. D. 14, 

S "సంక్షోభ సమయంలో ప్రభుత్య స్వెచ్చను అరికట్టడంవల్ల నష్టాలున్నాయి. Des మొత్తం ఒకే 
Sá) ొబ్లుడు పద్దతిలో ఉండటం. దానీ మేయోగం పంటు వమ osde S. 
అంమీవల్డ sg ప్రమాణ నిల్వను doo ద్వారా నియంత్రింహాలని do అనుకోవడం Sa అప 
ఛాంబర్లీన్త్‌ కమాషేన్‌ పేర్కొంది. ~ నివేదిక సెక్షన్‌ 101. 

* ఇండియన్‌ పేపర్డ్‌ కరెన్సీ (తాత్కాలిక సవరణ) బిల్లుపై 1920 మార్చి 17న ప్రసంగిస్తూ అర్థిక 
మంత్రి ఇలా పేర్కొన్నారు "... అవరణ దృష్టా చూస్తే PAS కరెన్సీ Deg GA బటల అయ్యవరహ 
pi నెలను? వదలివేయరమే వాంచయమవుటుంది. di ib బాధ్యతల నిర్వహణకు 
EDS నిధులను కొన్ఫిళ్ళ ద్వారా సమకూర్చుకోవడం సెక్రబరీ ఆఫ్‌ స్టేట్‌కు అసాధ్యమైసేప్పుడు ఇక్కడున్న 
స్టర్ణద్రమాణ నిల్వనుంచ్‌ మనం సమకూర్చవచ్చు మూడవది. అఖరుదీ అయిన అంశమేమిటంయే కాగితపు 
SHE, ఏల్వతో వ్యవహారాలను నిర్వహించేటప్పుడు కాగితపు కరెన్సీ నిల్వ పరిధిలోనే వ్యవహరించాలి. కాని 
Agop నిల్వను వినయోగించేబమ్పుడు. అది తరిగిపోతూ. ఉంటుదెది. దానిని AA పూరించాల్సిన 
Gja Bá. అయితే కాగితపు కరెన్సీ నిల్వను పూరించాల్సిన చట్టపరమైన బాధ్యత మనపై ఉంది” 





మారకపు ప్రమాణ స్థిరత్వం 565 





కాగితపు కరెన్సీ నిల్వకు స్వర్ణ ప్రమాణ నిల్వకు మధ్య ఈ తేడాలున్నాయి. వీటిని అలా 
పక్కన పెట్టినా అసలు స్వర్లప్రమాణ నిల్వ అనేది తగినంత స్థాయి కలిగిన నిల్వగా 
ఉందా? స్వర్ణప్రమాణ నిల్వ పరిమాణం గురించి అధికారిక m ఇచ్చే అంకెలు 
అర్హరహితమైన విన్యానంగా కనిపిస్తున్నాయి. అప్పులు చూపకుండా ఆన్తులకు సంబంధించిన 
అంకెలను ప్రదర్శించినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? న్వర్ణ ప్రమాణ నిల్వ తగినంతగా 
ఉందాలేదా అని నిర్ణయించేందుకు చెలామణిలో ఉన్న మొత్తం రూపాయిల సంఖ్య ఎంత 
అనేది మనం తలుమేకొని ఉండాలి. అయితే చెలామణిలో ఉన్న రూపాయిలను నిల్వలో 
పోల్చినప్పుడు వ్యవస్థ స్థిరత్వంపై వ్యాసం కలిగించేంత స్థాయిలో వాటి మధ్య నిష్పత్తి 
లేకపోవడాన్ని మనం గమనించవచ్చు (పట్టిక XLIX చూడండి) 


ఇంత చిన్న నిల్వ కరెన్సీని చెలామణిలోంచి తొలగించే క్రమాన్ని తగిన మేరకు 
నిర్వహించడం ఎలా సాధ్యపడుతుంది? తగిన మేరకు చెలామణిలోంచి కరెన్సీని అది 
తొలగించలేదనడానికి 1920 నాటి సంక్షోభమే పెద్ద సాక్ష్యం. కాని మారకపు ప్రమాణ 
మద్దతుదారులు మాత్రం నిల్వ చిన్నగా ఉండటమనేదీ ముఖ్యమైన విషయం కాదని 
చెబుతున్నారు. ఎందుకంకే నిల్వను ఉంచింది విదేశీ చెల్లింపులో కాబట్టి అది పెద్దగా 
ఉండాల్సిన అవసరం లేదనేది వారి వాదన. అలాగే అనుకుందాం. అన్ని సందర్భాలకు 
తగినట్లుగా నిల్వపరిమాణం ఉంది అని రుజువు చేయగల అంశమేమిటి? ఇందుకు 
సంబంధించి ఒక మార్గదర్శక నియమాన్ని ప్రతిపాదించేందుకు కీన్స్‌ మాత్రమే ప్రయత్నించాడు. 
భారత వాణిజ్య మిగులులో రాగల du నిల్వపరిమాణాన్ని నిర్ణయిస్తాయని కీన్స్‌ 
పేర్కొన్నాడు", అప్పుడు Dey నియంత్రణాసమన్య మరింతగా dio కావడంలేదా? 
ఇంతకు మునుపు వివరించినట్లుగా కరెన్సీ విలువ తరిగినందు వల్లనే ప్రతికూల వాణిజ్యమిగులు 
అనేది ఏర్పడుతుంది. eot కీన్స్‌ అభిప్రాయం ప్రకారం నిల్వ అనేది కరెన్సీ విలువ 
తరుగుదల తీవ్రతను బట్టి మారుతుండాలి. (ప్రభుత్వం నిల్వను ఆవిధంగా ఎలా 
మార్చగలుగుతుంది? ధరల స్థాయిలో కదలికలను గమనించగలిగినప్పుడే ప్రభుత్వం అలా 
చేయగలుగుతుంది. కరెన్సీ నిర్వహణ విషయంలో (ప్రభుత్వం ఎన్నడూ ధరల సమస్య 
గురించి పట్టించుకోనే లేదు. నిజానికి "పైన పేర్కొన్నట్లుగా మారకపు విలువ పతనానికి 
గల కారణాలపట్ల ప్రభుత్వం భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఈ కారణాల 
గురించి ప్రభుత్వం కనుక సరైన వాస్తవ అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లయితే అది సంక్షోభాన్ని 
నివారించి ఉండి ఉండగలిగేది. మారకపు విలువ పతనానికి గల నిజమైన కారణాలు 
తెలియనందువల్ల ప్రభుత్వం గుడ్డిగా కరెన్సీని జారీ చేస్తూ పోతుంది. ప్రతికూల వాణిజ్య 
మిగులు ఏర్పడే వరకూ అది ఇలా జారీ చేస్తూనే ఉంటుంది. ఇదంతా స్వర్ణ నిల్వను 
నిర్వహించే లక్ష్యంతోనే జరుగుతుంది. తాను ఎంత కరెన్సీని జారీ పాను అని ఆలోచించడానికి 





శ ఇంతకు మునుపే ఉటంకించబడింది. Sd. 16867. 













































































E - ` 
sz bows | i 
wes f 000 | oz ~ osi 
. - zz 0009 p 
se oo D 
~ wei [ezez 
um 
mz |oezar 
dssoi vna 
ov arepe 
= oos erezi 
coz - 
w | e o jo |o |e 
Ss 
owp | may | ope sues eem 
soa | Tete | cega 2cjoe| soaa 
అయం! Sae | ee Sa [ae oa | dm [aea 
coe | ssa | wea | pe owe | ge |n Gi | yest | 5౨09౯ 
FT rojos 





(20% ఉంఢన్‌ గ్రాం) We egor wep Tec map అయం 


xnx so 


మారకపు ప్రమాణ స్థిరత్వం 567 





కూడా కరెన్సీ జారీని నిలపదు. జారీ అయిన కరెన్సీకి నిల్వకు మధ్య పొత్తు లేకుండా 
పోవడంతో మారకపు ప్రమాణ స్థిరత్వం అనేది ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటూ వ్యవస్థపై 
వ్యాసం కలిగించలేనంత సమస్యాత్మకంగా మారుతుంది. అంతేకాకుండా, విదేశీ చెల్లింపులకు 
బంగారంలో చెల్లింపులు చేయాల్సిన బాధ్యత చిన్నదిగానే కనిపించినా అది కూడా అస్థిరంగా 
Seb మారకపు ప్రమాణ స్థిరత్వ పునరుద్ధరణను పూర్తిగా దెబ్బతీసే విధంగా పరిణమించవచ్చు. 


కరెన్సీ విలువను పరిరక్షించడానికి న్వర్ణనిల్వ అంతముఖ్యమైనదా? మారకపు ప్రమాణ 
మద్దతు దారులందరూ ఆ సిద్దాంతాన్ని నమ్ముతారు. అయితే వీరి అభిప్రాయం చిన్నపాటి 
విమర్శకు క్షణం Chu eue నిలబడజాలలేదు. అన్ని కరెన్సీలను బంగారంలో 
నరిపోల్చుతున్నారు కాబట్టి న్వర్ణనిల్వ సమర్థవంతమైనది అని అనుకోవడం తప్పు". అటువంటి. 
KOTI కలిగి ఉండటం వరుసక్రమాన్ని తలక్రిందులుగా చేయడమే అవుతుంది. చెలామణీలో 
ఉన్న కరెన్సీ విలువను పరిరక్షించేది స్వర్ణనిల్వకాదు. చెలామణిలో ఉండే కరెన్సీ పరిమాణం పై 
ఉన్న పరిమితే దాని విలువను అది కాపాడుకోవడమే కాకుండా. బంగారం నిల్వపోగుపడటానికి. 
ఆలా పోగుపడ్డ నిల్వకొనసాగడానికి తోడ్పడుతుంది. కరెన్సీ పరిమాణం పై ఉన్న పరిమితిని 
కనుక ఎత్తివేస్తే అది తన విలువను కాపాడుకోపడంలో విఫలమవడమే కాదు, దేశంలో 
ఎటువంటి స్వర్ణ నిల్వ పోగు పడకుండా నిరోధిస్తుంది. కరెన్సీ జారీపై గట్టి పరిమితి కనుక 
ఉన్నట్లయితే. కరెన్సీ విలువను పరిరక్షించడంలో స్వర్ణ నిల్వ పాత్ర అతి స్వల్పంగా 
ఉంటుంది. కరెన్సీ జారీపై గట్టిపరిమితి ఉంటే కరెన్సీ విలువను ఏమాత్రం దెబ్బతీయకుండానే 
స్వర్ణనిల్వను పూర్తిగా ఎత్తి వేయవచ్చు. యూరోపియన్‌ బ్యాంకులన్నీ తమ foie విలువను 
నిల్వల ద్వారానే కాపాడుతున్నాయి కాబట్టి రూపాయి విలువను కాపాడటానికి భారత 
ప్రభుత్వం కూడా ఒక నిల్వను ఏర్పాటు చేయాలని చాంబర్లిన్‌ కమీషన్‌ సిఫారసు చెసింది. 
ఇంతకు మించిన సత్యవశ్రికరణ మరొకటి ఉండదు. చాంబరైన్‌ కమిషన్‌ చేసిన సిఫారసుకు 
సరిగ్గా విరుద్ధమైన పనినే యూరోపియన్‌ బ్యాంకులు చేశాయి. తమ వద్ద నున్న బంగారం 
కనుమరుగయ్యే సూచనలు కనిపించగానే అవి తమ కరెన్సీలను సాపేక్షంగా కాకుండా 
సంపూర్ణంగా తగ్గించి వేశాయి. తమ కరెన్సీలను పరిమితం చేయడం ద్వారానే అవి తమ 
కరెన్సీ విలువను పరిరక్షించుకోవడమే కాకుండా తమ న్వర్హ నిల్వలను కూడా కాపాడుకోగలిగాయి. 


అందువల్ల న్వర్ణ మారకపు ప్రమాణానికి స్వర్ణ నిల్వ ఉండటం అనేది ఎటువంటి 
బలాన్ని చేకూర్చజాలదు. "పైపెచ్చు నిల్వ పుట్టుక గురించి మనం లోతుగా పరిశీలిస్తే 
మారకపు ప్రమాణ బలహీనతకు అదే ఒక "పెద్ద మూలం అని స్పష్టమౌతుంది. (ప్రభుత్వం 
తన ప్రమాణ నిల్వను ఎలా ఎర్పాటు చేసుకుంది? తమ కరెన్సీజారీలను తగ్గించుకోవడం 





* AAA సంబంధించి ఎఫ్‌ఎ.ఫెట్టర్‌ సమర్పించిన పత్రం "స్వర్ణ నిల్వ. దాని విధులు = నిర్వహణ" 
TOKE ve mgg. 1896 సంపుటే XI, నెం, 2 చూడండి. 


568 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు. Sogbo -& 





ద్వారా బ్యాంకులు తమ నిల్వలను పెంచుకున్నట్లుగా భారత (ప్రభుత్వం తన నిల్వను 
'పెంచుకోగలదా? భారత (ప్రభుత్వ స్వర్ణ నిల్వ ఏర్పాటే చాలా చిత్రంగాను, బ్యాంకుల 
నిల్వకు పూర్తి భిన్నంగాను ఉంది. భారత స్వర్ణ ప్రమాణ నిల్వ ఆస్తులు అంటే నిల్వ, 
దాని అప్పులు అంటే రూపాయిలు ఒక దానికొకటి ప్రమాదకరమైన అనులోమ సంబంధాన్ని 
కలిగి ఉన్నాయి. మరోమాటలో చెప్పాలంకే, రూపాయి కరెన్సీలో పెరుగుదల లేకుండా. 
నిల్వలో పెరుగుదల ఉండదు. అంటే రూపాయి కరెన్సీ పెరిగితేనే నిల్వ పెరుగుతుంది. 
రూపాయి నాణాల ముద్రణ ద్వారా వచ్చే లాభాలతో నిల్వను ఏర్పాటుచేయడమే ఈ 
దుస్థితి ఏర్పడటానికి కారణం. నిల్వకు మూలం రూపాయి నాణాల ముద్రణలో వచ్చే 
లాభాలేకావడంవల్ల రూపాయి నాణాల ముద్రణ పెరిగితేనే నిల్వకూడా పెరుగుతుందనేది. 
సుస్పష్టం. రూపాయి నాణాల ముద్రణ ఏ మేరకు లాభాలను ఆర్జించగలదనే అంశం 
రూపాయి కొనుగోలు ధరకు దాని మారకపు విలువకు మధ్య ఎంత ఎక్కువ తేడా ఉందనే 
దానిపై ఆధారపడి ఉంటుంది. దాదాపు స్థిరంగా ఉండే ముద్రణ ఖర్చులను పక్కన 
పెడితే ఈ తేడాను నిర్ణయించడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించేది వెండి ధర. 
నిల్వకు జమ చేయడానికి లాభాలు ఉంటాయా లేదా అనేది రూపాయిల తయారీకికొనే 
వెండిధరపై ఆధారపడి ఉంటుంది.” 


పుట్టుక స్వభావరీత్యానే కాకుండా, దాని కున్న డాక్యుమెంటరీ (వాస్తవంగా కాకుండా 
కాగితాలపై ఉండడం) న్వభావరీత్యాకూడా అది సంక్షోభ సమయంలో పూర్తిగా ఆధారపడదగ్గ 
నిల్వగా ఉందని చెప్పజాలం. నిల్వను పెట్టుబడిగా పెట్టి తద్వారా వచ్చే వడ్డీని నిల్వకు 
జమచేసి నిల్వను పెంచడమే నిల్వను పెట్టుబడిగా పెట్టడంలో గల ప్రభుత్వ ఉద్దేశం. 
ఇందులో సందేహం లేదు. నిల్వ పెద్దగా ఉండటమేకాకుండా లోహ రూపంలో ఉండాలని 
ప్రభుత్వ విమర్శకులు కోరుతున్నారు. అయితే నిల్వ పుట్టుకరీత్యా ఆ రెండూ ఒక దానికొక 
పొసగని డిమాండ్లన్న విషయాన్ని వారు గ్రహించలేదు. నిల్వను పెద్దగా feos 
దానిని పెట్టుబడిగా పెట్టాలి. అలా పెట్టుబడిగా పెట్టకపోతే అది నిజంగానే అతి స్వల్పమైన 
నిల్వగా మిగిలి పోతుందిళ. ఈ రకమైన నిల్వలో (ప్రమాదం లేదా? 


+ ఎం.ఎల్‌: రెడ్డి గారికి సమాధానమిస్తూ ఈ క్రింది పట్టికను సభా సమక్షంలో ఉంచారు. 





BADAS అచ్చిన పట్టికపైగల + పాదనూచికను చూడండి. 

# 1900-01 నుంచి 1920-21 వరకు నాణాల ముద్రణ ద్వారా స్వర్ణ ప్రమాణ నిల్వకు జమచేసిన 
లాభాలు 28579606 Pod మాత్రమే. అదే కాలంలో వడ్డీ, Ab oho. 11308847 పౌండ్ల 
ఆదాయం వచ్చింది. e me ముద్రణ ద్వారా వచ్చిన లాభాలభోదాడాపు సగం ఉంది. 
ఇండియా కంపెనీ, అక్కౌంట్స్‌ అండ్‌ ఎస్టిమేట్స్‌, 1921-22, కొనసాగింపు 1921 నాటి 1527 పే. 20. 


మారకపు ప్రమాణ స్థీరత్వం 569 





* వెండి సగటు కొనుగోలు ధరను తెలిపే పట్టిక :- 














సంవత్సరం ప్రమాణ బొన్సుకు, అర్ధిక సంవత్సరం: 

భారతదేశ కార్యా 

అయ వరాసరి ధర 

d 
1893 కొనుగోళ్ళు లేవు 1893-94 
1094 i 1894-85 
1805 a 1895-95 
1896 ` p 
1897 š 1897-38 
1896 = pee 
1899 E 1899-1900 
1900 ఇ 190001 
1901 కొనుగోళ్ళు లేవు 1901-62 
1902 280 1902.3 
1903 7.19 1908-04 
1904 E 1904-05 
1005 274 190546 
1906 31.59 190607 
1907 mz 1907-08 
1908 కొనుగోళ్ళు లేవు 1008-09 
1909 s 1909-10 
1910 : 1910-11 
1911 : 1911-12 
1912 an 1912.13 
1913 271 1913-14 
1914 కొనుగోళ్ళులేపు 1914-15 
1015 3396 191516 
1916 3306 191617 
1917 "n 1917-18 
1018 4220 1918-19 
1919 5204 191920 
1920 192021 

ces గనులు వెల్త్‌ 

pete 

EE 











* Bébés అసెంబ్లీ ABS) సంపుటి ॥, నెం. 9,1921 సెప్టెంబర్‌ 10, D. 181 
ధర ఎఫ్‌ఒ.బీయా లేక 5.5.05 అనేది తెలియకుండా రాయల్‌మెంట్‌ మాస్టర్‌ కంట సెక్రటరీ ఆఫ్‌ 
'స్టేట్‌ వెండికి అధికధర చెల్లించాడని చెప్పడం కష్టం. 


570 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం 








ఈ రకమైన నిల్వలో ఉన్న ప్రమాదానికి గల మూలం గురించి జెవొన్స్‌ స్పష్టంగా 
“పేర్కొంటూ ఇలా అన్నాడు." 


*..... ఉత్తమ ప్రభుత్వనిధులు, బిల్లులు ఎప్పుడూ ఒకే ధరకు అమ్ముడుపోతాయి. 
కాబట్టే ఇటువంటి పటిష్టమైన నిల్వను కలిగిఉన్న బ్యాంకింగ్‌ సంస్థ తన రుణచెల్లింపు 
శక్తిని ఎల్లప్పుడు కాపాడుకోగలుగుతుంది. అయితే, ఇది సమాజానికి, వ్యాధికంకే చికిత్స 
మరింత ఘోరం అన్న రీతిగా పరిణమించే ఆవకాశం ఉంది. నిల్వను బలవంతంగా 
అమ్మడం వల్ల, రుణాల చెల్లింపును రద్దు చేసినప్పుడు కలిగేహాని కంటే తీవ్రమైన వాని 
కలిగేవిధంగా ద్రవ్య మార్కెట్లో గందరగోళం ఏర్పడవచ్చు" 


అదే విధంగా, సెక్యూరిటీల విలువలో తరుగుదల ఏర్పడి, మారకపు సంక్షోభం 
ఏర్పడిన సమయంలో వాటిని బంగారంలోకి మార్చుకునేందుకు మార్కెట్లో పెడితే, వడ్డీల 
ద్వారా నిల్వలో వచ్చిన మొత్తం పెరుగుదల తుడిచి పెట్టుకుపోదని ఎపరనగలరు? ఒక 
వేళ సెక్యూరిటీలు పూర్తి విలువకే అమ్ముడు పోయినా, చెలామణిలోంచి నిల్వ తొలగించగల. 
రూపాయిల సంఖ్య అనేది తిరిగి బంగారం లోకి మార్చుకొనేటప్పుడు రూపాయిలు ఏ 
ధరకు వెనక్కి కొనబడతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రూపాయి ధర పతనం 
తక్కువగా ఉంటే పెద్ద పరిమాణంలో కరెన్సీని చెలామణి లోంచి తొలగించి దానివిలువ 
పునరుద్దరణకు తోడ్పడుతుంది. అలాకాకుండా రూపాయి ధర పతనం ఎక్కువగా ఉంచే 
అది తక్కువ పరిమాణంలోనే కరెన్సీని చెలామణిలోంచి తొలగించి, 1920 లో మాదిరిగా. 
కరెన్సీ విలువను పునరుద్ధరించడంలో విఫలమవుతుంది. అందువల్ల “పెద్దగా కనిపించే 
నిల్వకూడా చివరకు చాలీచాలని నిల్వగా మారవచ్చు. నిల్వను పెంపొందించడంలో నిల్వ 
సాపేక్ష పరిమాణానికి సంబంధించిన అంశాలను విస్మరించడంతో పాటుగా, కరెన్సీని 
“పెంపొందించే క్రమంతో నేరుగా సంబంధం కలిగి ఉన్న నిల్వలను పెంపొందించే క్రమాన్ని 
పూర్తిగా 25,5005» కనపడుతోంది. రూపాయిలను ముద్రించితేనే తప్ప స్వర్ణ ప్రమాణ 
నిల్వను పెంపొందింప జాలమన్న వాస్తవాన్ని చాంబర్లిన్‌ కమిషన్‌ గుర్తించేగలిగింది. 
కొత్త రూపాయిల స్థానాన్ని బంగారం కనుక అశ్రమిలచుకున్నట్లయితే కొత్త నాణాల 
ముద్రణ వల్ల వచ్చే లాభం రాకుండాపోయి, ఆ మేరకు న్వర్హప్రమాణ నిల్వశక్తి తగ్గిపోతుందన్న 
విషయాన్ని గుర్తుంచుకోవాలని స్వర్ణ కరెన్సీ కావాలని వాంఛిస్తున్న వారిని చాంబర్లిన్‌ 
కమీషన్‌ హెచ్చరించింది.' "స్వర్ణ ప్రమాణ నిల్వ సహజ పెరుగుదలకు న్వస్తీ చెప్పే" విధానాన్ని 
సిఫారసు చేయకుండా, కమిటీ రూపాయి నాణాల ముద్రణకు ప్రభుత్వాన్ని అనుమతించింది. 
అయితే ఇటువంటి నిల్వతో (ప్రమాదం లేదా? తరువాత తాను ఏ చెడునైతే తొలగించాల్సి 
వస్తోందో అదే చెడును సృష్టించే నిల్వవల్ల కలిగే ఉపయోగమేమిటి? స్వర్ణ ప్రమాణ 





“మనీ. షే జూ, 
+ నివేదిక పేరా 63 


మారకపు ప్రమాణ స్థిరత్వం 571 





నిల్వను పెంచాలని ఆందోళన చేసేవారికి ఆ నిల్వ ఉండడం వల్ల కలిగే ప్రమాదాల 
గురించి తెలిసి ఉంటుందనుకోవడానికి లేదు. 

న్వర్ణ ప్రమాణ నిల్వెంత చిన్నగా ఉంటే ఆంత మంచిది. ఎందుకంటే అప్పుడు 
ద్రవ్యోల్బణం ఉండదు. రూపాయి కొనుగోలు శక్తి పతనం ఉండదు. రూపాయిని చెలామణి 
లోంచి తొలగించాల్సిన అవసరం ఉండదు. 

దాని పుట్టుక స్వభావరీత్యా స్వర్ణ ప్రమాణ నిల్వ నిర్లక్ష్యపూరిత కరెన్సి జారీకి 
అడ్డుకట్టలా వ్యవహేరించక పోగా, దానికి ప్రత్యక్ష కారణం అవుతోంది. మార్పిడికి వీలులేని 
కరెన్సీ "దుష్టప్రభావాలను నిరోధించకపోగా వాటిని పెంపాందిస్తోంది. అంతకు మించిన 
వక్రత్వం మరొకటి ఉండదు. కరెన్సీని పరిమితం చేసే ఉద్దేశంతో ఏర్పరచిన స్వర్లప్రమాణ 
నిల్వ వంటి యంత్రాంగం కరెన్సీని అదనంగా చేర్చకుండా పని చేయజాలక పోవడం 
కరెన్సీ వ్యవస్థను బలహీనం చేయక ఇంకేం చేస్తుంది. మారకపు ప్రమాణానికి మద్ధతుగా 
మహామహుల పేర్లను వక్కాణించారు. తన పథకానికి (ప్రామాణికమైన ఉదాహరణలను 
చూపేందుకు గట్టిగా ప్రయత్నించిన తరువాత ood) పౌలర్‌ కమిటి ముందు మాట్లాడుతూ 
ఐరిష్‌ మారకపు విలువపై పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా తన 
పథకాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నాడు'. ఇక్కడ ఆయన గట్టి ఆధారాన్ని నంపాదించారు. 
కమిటీ ఇతర సిఫారసులతో పాటుగా, ఇంగ్లాండ్‌ oroo మధ్య మారకపు స్థిరత్వాన్ని 





Tues ood, మొట్టమొదటి సారిగా కలకత్తా రివ్యూల ఈ పథకాన్ని పతిపాదించినప్పుడు 
వీనికి సమాంతరమైన పథకం మరొకటి లేనేలేదని చెప్పాడు. 1892 లో రికార్డో మారకపు నివారణా పద్ధతి 
గురించి “పెర్కొంటూ తన పథకానికి రికార్డ్‌ emi) అన్నాడు. 1898 లో ఆయన తన అభిప్రాయాన్ని 
మళ్ళీమార్చుకున్నాడు. ఎంతగా మార్చుకున్నాడు రికార్డాను ప్రాటీన్‌ తన పథకానికి ప్రాతిపదికగా చనుకున్నందుకు 
'ఆయేనను నిందించాడు (పైన పేర్కొన్న ఎకనమిక్‌ జర్నల్‌) రికార్లోను ఆధారంగా పేర్కొనడానికి 6o 
ఎందుకు తిరస్కరించాడంగే కరెన్సీ విషయమై om వత్రం చేసిన సాధారణ ఆభిప్రాయాలు ఆయన్‌ 
పథకానికి విరుద్దంగా ఉండి దెబ్బతీసేవిగా ఉన్నాయి. ప్రహోజల్స్‌ ఫర్‌ ఎన్‌ ఎకనామికల్‌ అండ్‌ సెక్యూర్‌ 
కరెన్సీ అన్న 55 tio బట్టి ఆయన' లోవాధ్రమాణానికి వ్యతిరేకంగా రాశాడని అనెక మంది నిస్సందేవాంగా. 
aue వస్తాథీ. ఆయన కోప్రతిపాదనలలోని ఈ గ్రింది భాగాన్ని ఇక్కడ పేర్కొనడం సముచితంగా 
ఉంటుంది. అందులో ఆయన ఇలా అన్నారు. "బులియన్‌ సమస్యలపై ఇటివల జరిగిన చర్చలో కరెన్సీ 
సక్రమమైన కరెన్సీగా ఉండాలి ఉంతే có వలువ ఏ మాత్రం మారకుండా స్థిరంగా acto చాలుననే 
"సంతృప్తి వ్యక్తమైంది. బ్యాంక్‌ రిస్టి్షన్‌ బిల్లుతో మన కరెన్సీకూడా అటువంటి కరెన్సీగా మారిందని ఎందుకంటే. 
మనం తెలివిగా స్వర్ణ, రజత 'ద్రవ్యప్రమాణాలను వదలివేశాం కాబట్టి అనికూడా ఆ చర్చ సందర్భంగా 
పేర్కొన్నారు. 'అభిప్రాయానీకీ మద్దతు ఇన్తున్నవారు ఇటువేంటి So) మార్పులకు లోనవడమే 
కాదు Ais మార్చుటకు లోనవుతుందనే విషయాన్ని గ్రవాంచలేకపోతున్నారు - పరిమాణాన్ని నియంత్రించడమే 
ప్రమాణం Spon ఉపయోగం. పరిమాణం ద్వారా కరెన్సీ విలువను నియంత్రించవచ్చు - ఏ ప్రమాణం 
Bs పోవడం పల్ల కరెన్సి విలు అన్ని Gre ఎగుడు దిగుడులకు గురి బువుతుంది. దానికి కరెన్సీని జారీ 
చేసే వారి ప్రయోజనాలు లేదు. తెలివితక్కువ తనమే కారణమవుతుంది." 


* త్ర నివేదిక ఒక మహాద్భుతమెనపత్రం. అయితే బులియన్‌ నివేదిక దీనిని మబ్బువలె కమ్మి 
మరుగున పడేసింది. 1826, వరకూ ఈ నివేదిక ముద్రించబడక పోవడమే దీనికి కారణం. ఈ రెండు 
నివేదికలలోనూ v సిద్దాంతం ప్రతిపాదంచబడింది te నాటి erf) పత్రం ఒక చూడండి 


572 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





సాధించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ లండన్‌లో ఒక ఖాతా తెరచి లండన్‌ పేరు మోద 
ఒక స్థిరమైన ధర వద్ద (డ్రాఫ్పలను అమ్మాలని కూడా సిఫారను చేసింది. లండన్‌లోని 
స్వర్ణ నిల్వపై మారకపు ప్రమాణం ఆధారపడి ఉందన్న అంశానికి సంబంధించినంత 
వరకూ మారకపు విలువపై ఐరిష్‌ కమిటీ పథకాన్ని పూర్తి వ్యాసంతో లిండ్సే మక్కికి 
మక్కీ కాపీ కొట్టారని చెప్పవచ్చు. అయితే, కమిటి చేసిన అత్యంత ముఖ్యమైన మరోక 
సిఫారసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా అయన పూర్తిగా నిర్లక్యం చేశారు. ఆ కీలకమైన 
సిఫారసులో కమిటి ఇలా పేర్కొంది.” "అయితే, అదే సమయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ 
కనుక ఐర్గాండ్‌లో కాగితపు కరెన్సీ అధిక జారీని తగ్గించి దాని విలువ తరుగుదలను కనుక 
నివారించక పోయినట్లయితే ఈ నివారణా పద్ధతి ద్వారా ప్రతిపాదించిన ప్రయోజనాలు 
తక్కువగా అందుబాటులోకి రావడమే కాకుండా అతి తక్కువ కాలానికి మాత్రమే అందు 
బాటులో ఉంటాయి." నిజానికి కరెన్సీ జారి పరిమితి గురించి గట్టిగా నొక్కి చెప్పడం 
జరిగింది. ఈ నొక్కి చెప్పడం ఎంత ఎక్కువగా ఉందీ ect బరిష్‌ కేరెన్సీ సంస్కరణలపై 
హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభలో తాను ప్రవేశపెట్టిన తీర్మానంలో కమిటీ సిఫారసులను అమలు 
చేయకపోవడంపట్ల పెర్నల్‌ విచారం వ్యక్తం చేసినప్పుడు.' SOS సమాధానమిస్తూ 
కమిటి విధించిన అతి ముఖ్యమైన షరతును అమలు చేయనంత కాలం మారకపు విలువ 
స్థిరీకరణ సాధ్యం కాదని పేర్కొన్నాడు. మారకపు విలువ స్థిరీకరణలో ఇటీవలి అనుభవంకూడా 
ఈ అతి ముఖ్యమైన షరతు ప్రాధాన్యతను సుస్పష్టం చేస్తోంది. మారకపు విలువ స్థిరీకరణ 
అనేది ప్రధానంగా కరెన్సీ అంతర్గత విలువతో పాటుగా దాని బావ్యవిలువ పతనమవ్వేడాన్ని 
నివారించేందుకు రూపొందించిన సాధనం. కరెన్సీ బాహ్యవిలువ, అంతర్గత Daso 
మధ్య ఈ స్థిరీకరణ సాధనం ఏ విధంగా తేడాను తీసుకువస్తుందో గమనించడం అవనరం.* 
ఒక DS ధర వద్ద దేశీయ కరెన్సీకి విదేశీ కరెన్సీని సంపాదించుకునే విదేశీ వస్తువులను 
కొనుగోలు చేయడానికి ఈ స్థిరీకరణ అనుమతిస్తుంది. రెండు కరెన్సీల సాధారణ కొనుగోలు 
శక్తి మధ్య ఉండే సమానత ద్వారా ఈ ధర నిర్ణయించబడి నట్లయితే అది ఈ 205 ధర 
Sot ఎక్కువగానే ఉంటుంది. తక్కువ ధర వేద్ద పొందిన విదేశీ కరెన్సీతో ప్రజలు విదేశి 
వస్తువులను కొనుగోలు చేయడానికి వీలుకల్పించడం ద్వారా స్థిరీకరణ విదేశీ వస్తువుల 
ధరలను. దేశీయ వస్తువుల do స్థాయికి పెంచుతుంది. wot, మారకపు విలువ 
స్థిరంగా ఉన్నట్లయితే దానికి కారణం స్థిరీకరణ ఉండటం కాదు. రెండు దేశాలలోని ధరల 
స్థాయిలో ఒక కొత్త సమతౌల్యతకు చేరుకోవడమే దానికి కారణం. మారకపు విలువ 
స్థిరంగా ఉండటానికి కొనుగోలు శక్తి విషయంలో కృత్రిమ సమానతను సాధించడమే 





* నివేదిక, పే. 16. 
+ వానార్డ్‌ పార్లమెంటరీ AB, సంపుటి XIV పే 7591 
శి టి.ఐ. గ్రెగరీ నంగ్రహ ప్రకటన, ఫారిన్‌ ఎక్స్‌చేంజెస్‌, చే. es. 


మారకపు ప్రమాణ స్థిరత్వం 573 





ప్రధాన కారణం. అది అలాగే కొనసాగుతుందా లేదా అనేది దేశీయ ధరల చలనంపై 
ఆధారపడి ఉంటుంది. విదేశీ ధరలలో స్థిరీకరణ తిసుకువచ్చిన పెరుగుదల కంటే E 
ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లరుతే స్థిరీకరణ యంత్రాంగం విచ్చిన్నమౌతుంది. 
అదిగో ఈ ధృక్కోణం నుంచే కరెన్సీ జారీ'పై పరిమితికి సంబంధించి కమిటీ విధించిన 
షరతు అతి ముఖ్యమైనదన్న స్వభావాన్ని సంతరించుకుంటోంది. ఈ షరతును 
ఉదహరించకుండా వదలి వేయడం వల్ల ఐరిష్‌ కమిటి నివేదికలోని అత్యుత్తమ అంశాన్ని 
భారత కరెన్సీ కాదని డ్రోసిపుచ్చినట్లయింది. 
తన మారకపు ప్రమాణ సిద్ధాంతాన్ని రూపొందించే విషయంలో పరిమితి సమస్య 
పట్ల లిండ్సే ఎటువంటి శ్రద్ధచూపక పోవడానికి కారణం నూతన వ్యవస్థ రచయితగా 
ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు. కరెన్సీ విలువకు సంబంధించిన 
సిద్ధాంతం గురించి ఆయనకు బొత్తిగా తెలియక పోవడమే దానికి కారణం. మారకపు 
విలువను స్థిరపరచడమనేది ప్రధానంగా కరెన్సీ పరిమాణాన్ని నియంత్రించడం ద్వారా 
దాని కొనుగోలు శక్తిని స్థిరపరిచే సమన్య అన్న విషయాన్ని లిండ్సే కాని, భారత మారకపు 
విలువ నమన్యలకు తమ స్వంత మేధన్సును ఉపయోగించి తొంభైలో పథకాలు రూపొందించిన 
వారు కాని అర్థం చేసుకోలేదు.” దీర్ణకాలంలో కరెన్సీ సాధారణ కొనుగోలు శక్తే అంతిమంగా 
దాని మారకపు విలువను నిర్ణయించే అంశమన్న వాస్తవాన్ని స్వర్ణ మారకపు ప్రమాణం 
విస్మరిస్తోంది. మారకపు విలువను స్థిరపరచి, కొనుగోలు శక్తి Sd, సమస్యను అలా 
కొనసాగేటట్లుగా అనుమతించడమే స్వర్ణ మారకపు ప్రమాణ లక్ష్మీం. కరెన్సీ కొనుగోలు 
X62 స్థిరపరచి మారకపు విలువ తన 'జాగ్రత్రను కాను తీసుకునేటట్లు చేసేదే నిజమైన 
విధానర అవుతుంది. చాంబర్లిన్‌ కమాషన్‌ కనుక మారకపు ప్రమాణాన్ని ఈ ధృక్కోణం 
నుంచి అవగాహన చేనుకుని ఉన్నట్టయితే న్వర్ణమారకపు ప్రమాణాన్ని పటిష్టమైన ప్రమాణంగా 
పేర్కొని ఉండి ఉండేది కాదు. దాని మౌలిక లక్షణాలే పటిష్టమైన ప్రమాణానికి విరుద్ధంగా 
ఉన్నాయి. 
మారకపు ప్రమాణంలోని ఈ బలహీనత పట్ల ప్వాసం కలగని వారెవరైనా, దాని 
స్థిరత్వాన్ని పరిశీలించడానికి మనం అది విఫలమైన "సందర్భాలను మాత్రమే ఉదాహరణగా. 
తీసుకున్నామని అనవచ్చు. అలా తీసుకోవడం అన్యాయమని భావిస్తూ, స్థిరత్వం పరిరక్షింపబడిన 
సంవత్సరాల మాకేమిటి? అని అడగవచ్చు. 1901 నుంచి 1907 వరకు లేదా 1909 
నుంచి 1914 వరకు రూపాయి స్వర్ణ విలువను కాపాడిన వ్యవస్థగురించి అనుకూలంగా 





* అధ్యాయం 1 చూడండి. 


+ ఫొలర్‌ కమిటీ ముందు లిండ్సే ఇచ్చిన సాక్ష్యం చూడండి, ప్రశ్న, 4,19095 చూడండి, చెలామణిలో 
ai) ద్రవ్య పరిమాణంతో మారకపు వీలువకు సంబంధం ఉండదని ఆయన తన సాక్ష్యంలో చెప్పాడు. 


574 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంప్పటం -6 





చెప్పేందుకు ఏమాలేదా? అని అనవచ్చు. ఇది సముచితమైన ప్రశ్నే. ఈ ప్రశ్నలకు గట్టి 
'బలముందని భావిస్తూ ఈ అభిప్రాయం కలిగిన వారు, మారకపు ప్రమాణం స్థిరమైన 
'ప్రమాణమని అంగీకరించండి లేదా ఈ ప్రమాణం క్రింద రూపాయి తన న్వర్హ విలువను 
కాపాడుకోవడంలో నిరంతరం విఫలమైందని చూపండి అని మారకపు ప్రమాణ వ్యతిరేకులను 
అడుగుతున్నారు.' వారి అభిప్రాయం ఊహలపై ఆధారపడిఉంది. 


ఈ ఊహలు ఎంత నిజమనిపించేలా, ఎంత విస్తతంగా వ్యాపించి ఉన్నాయే, 
వాటి నిష్పలతను బట్టబయలు చేస్తేనే కాని మారకపు ప్రమాణానికి వ్యతిరేకంగా ఇప్పటి 
వరకూ చేసిన వాదనే సంపూర్ణ ఫలితాన్నివ్వదు. వీటిలో మొదటి ఊహ ఏమిటంే, 
బంగారంలో రూపాయి విలువ తీగ్గనట్లయితే రూపాయి విలువలో తరుగుదల ఉన్న'ట్లుకాదు. 
మరో మాటలో చెప్పాలంటే, కరెన్సీ అధికంగా జారీ అయినప్పటికి బంగారం వంటి ఒక 
ప్రత్యేక వస్తువుతో పోల్చి చూసినప్పుడు కరెన్సీ విలువలో కనుక పతనం లేకపోయినట్లయితే 
అప్పుడు ఇతర సాధారణ వస్తువుల విషయంలో కూడా కరెన్సీ అధికంగా జారీ అయినట్లుకాదు. 
ఇతర సాధారణ వస్తువులకు సంబంధించి కరెన్సీ విలువలో వచ్చే మార్పు అన్న 'భావన 
మాహమహలైన పండితులకు కూడా" ఒక సమయంలో ముఖ్యంగా బులియన్‌ నివేదిక పై 
చర్చ జరిగిన సమయంలో స్పష్టంగా అర్థంకాలేదు. గొప్పగొప్ప మేధావులు కూడా ఈ 
భావన చెల్లదని ప్రకటించారు" అప్పట్లో సూచీ సంఖ్యల వ్యవస్థలేనందువల్ల కరెన్సీ 
విలువను. నిర్ధారించడానికి బంగారం వేంటి ఒక విలక్షణమైన వేస్తువును కొలబద్ధగా 
తీసుకునే స్తూల పద్ధతిని విశ్వసించడం క్షమించదగ్గదే. కాని ఈనాడు అది ఎటువంటి 
ఆధారం లేని విశ్వాసం. కరెన్సీ విలువలో మార్పు వస్తోందని ఎవరైనా అంగీకరించాలం'ే 
సాధారణ వస్తువుల ధరలు ఏ దిశలో ఏ మేరకు మారుతున్నాయో ఆ దిశలో ఆ మేరకు 
ప్రతి వస్తువు ధర మారుతోందని నేడు ప్రత్యేకంగా తెలియచెప్పాల్సిన పని లేదు. 
అటువంటప్పుడు బంగారం వంటి ఒక వస్తువునే విలువ తరుగుదలకు కొలబద్దగా ఎందుకు 
తీసుకోవాలి? ఇతర అన్ని వస్తువులతో పోల్చినప్పుడు కరెన్సీ విలువ తరుగుదలకు irs 





+ డాడవెల్‌, "భారతదేశానికి స్వర్ణ ద్రవ్యం" ఎకనమిక్‌ జర్నల్‌ 1911, భారత దేశంలో ధరల 
DARSU విచారణ నివేదిక, 1914, మే 94, 
ప్రమాణానికి సంబంధించి లార్డ్‌ కాజల్‌ లీఘ్‌ ఇచ్చిన నిర్వచనం "విలువకు సంబంధించిన ఒక 
భావం అని కానింగ్‌ పేర్కొనడం ఈ విషయమై ఆయన అల్ఞానాన్ని సూచిస్తోంది. 

+రికార్లో తన “ప్రపోజల్స్‌ ఫర్‌ ఏన్‌ ఎకనామికల్‌ అండ్‌ సెక్యూర్‌ కరెన్సీ" లో ఇలా అన్నారు. “ఒక 
వస్తువుతో కాకుండా మొత్తంగా. వస్తువుల సమూహంతో గల సంబంధాన్ని e కరెన్సీ వలువ 
నిర్ణయంచవచ్చునన్న మాట నిజమే... కాని దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ రకమైన పరీక్షద్వారా 
కరెన్సీ విలువను నిర్ణయించడం అసాధ్యం". 








మారకపు ప్రమాణ స్థిరత్వం 575 





విలువ తరుగుదల ఖచ్చితమైన కొలబద్దగా ఉన్నట్లయితే, బంగారాన్ని విలువ తరుగుదలకు 
కొలబద్దగా తీసుకోవడం ($i, దృష్టితో కూడిన చర్యే అయినప్పటికీ దానిని అనుమతించవచ్చు. 
కాని బంగారం అలా ఖచ్చితమైన కొలబద్దగా లేదు. అంతర్యుద్ధ సమయంలో గ్రీన్‌ బ్యాక్స్‌ 
విషయంలో అమెరికాకు ఎదురైన అనుభవం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రొఫెసర్‌ డబ్యూ.సి 
మిచెల్‌ ఇలా పేర్కొన్నాడు.” 


“ఎంతగానో ఆసక్తిరేపిన బంగారం ధరలోని హెచ్చుతగ్గులు వస్తువుల ధరలలో 
వచ్చిన తీవమైన హెచ్చుతగ్గులతో పోలిస్తే చాలా మితంగా ఉన్నాయి. వస్తువుల ధరల 
మార్చుల పరిధికి బంగారం ధర ఎప్పుడూ బయశే ఉంది. ..... యుద్ధ సమయంలో 
వస్తువుల ధరల Kob బంగారం ధర చాలా వేగంగా ఎగుడు దిగుడులకు లోనైంది... 
బంగారం ధర పెరుగుతున్నప్పుడు అత్యధిక వస్తువుల ధరలు కూడా పెరిగాయి. కాని 
నెమ్మదిగా “పెరిగాయి... బంగారం ధర పడిపోతునప్పుడు అత్యధిక వస్తువుల ధరలు 
స్థిరంగా ఉండటమో లేదా నెమ్మదిగా తగ్గడమో జరిగింది... వస్తువుల ధరలలోని ఈ 
మేందకోడి చలనం యుద్దానంతరం మరింత స్పష్టంగా కనిపించింది. ధరల పతనం 
వేగంగా ఉన్నప్పటికీ అది బంగారం ధర పతనమంత వేగంగా లేదు. దీనికంకే మరింత 
ఆసక్తిని కలిగించే వాస్తవమేమిటంే, బంగారం ధరల స్థాయి fob వస్తువుల ధరల 
స్థాయి అధికంగా ఉండటం పదేళ్ళ పాటు కొనసాగింది." 


కరెన్సీ విలువను నిర్ధారించేందుకు మారకపు ప్రమాణ మద్దతుదారులు వర్తింప 
చేయాలనుకున్న కొలబద్ద తప్పుడు కొలబద్ద అని, S00) విలువను అది సరిగా సూచించలేదని 
దీనిని బట్టి స్పష్టమౌతోంది. బంగారంతో పోల్చినప్పుడు కరెన్సీ విలువలో వచ్చిన ప్రత్యేక 
తరుగుదలకు, వస్తువులతో పోల్చినప్పుడు కరెన్సీ విలువలో వచ్చే సాధారణ తరుగుదలకు 
మధ్యగల తేడాను గుర్తించడానికీ మారకపు ప్రమాణ మద్దతుదారులు తగిన జాగ్రత్త 
తీసుకుని ఉన్నట్లయితే బంగారాన్నే కొలబద్దగా వర్తింపచేయాలని వారు ఒత్తిడి చేసి ఉండి 
ఉండేవాళ్ళుకారు'. అందులో నందేహపడాల్సింది లేదు. కరెన్సీ విలువలో ప్రత్యేక తరుగుదల 
లేకపోయినప్పటికీ దాని విలువలో సాధారణ తరుగుదల ఉన్న సందర్భాలకు సస్పెన్షన్‌ 
కాలంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అనుభవమే ఒక చక్కటి ఉదాహరణ:- 





శ గ్రీన్‌ బ్యాక్‌ ప్రమాణం క్రింద బంగారం ధరలు వేతనాలు 1908 d. పే. 39-41. 


* ప్రొఫెసర్‌ key. ప్రిన్స్‌పల్స్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ఎకానమా (1897) సంపుటి Il, అధ్యాయం XV 
పె 4 ఎఫ్‌ ఎ. వాకర్‌ - మనీ 1878, పే. 38791 


576 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటీద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పట్టిక 1 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోట్ల విలువ తరుగుదల 
బ్యాంకనోట్ల క విలువలు కింది అలాలతో 














(1) బంగారం (2) వస్తువులు 
1797 100 vo 
178 100 118 
179 - 130 
1000 107 141 
1801 109 E 
1802 - 119 
1803 i: 128 
1804 1030 122 
1805 1030 136 
1806 - E 
1807 - 12 
1808 - 149 
1809 - 161 
1810 - tet 
1811 1239 17 
1812 1302 e 
1813 1364 140 
1814 1244 153 
1815 1187 E 
1816 1029 100 
1817 1022 120 
1010 1046 135 











+h రచించిన "GAS అండ్‌ కరెన్సీ" గ్రంధం. 5. 269 నుంచి - బంగారంలో నోట్ల వలువల 
గురించి ప్రొఫెసర్‌ PIE అలా అన్నారు. "ISAE కాలంలో 180800 వరకూ బ్యాంక్‌ వ్యవవార సరళిపై 
ఆరోపణలు చేసేందుకు తగిన upib BUD విమర్శకులుకూడా అంగీకరించారు. అనాటి వరకూ 
నిజంగానే కాగితపు కరెన్సీ ఏలువలో ఎటువంటి తరుగుడల ఉన్నట్లు కనిపించదు. Ed 4 £ ల ధర 
1863.09 వరకూ నిశ్చలంగా ఉంది. 28A బంగారాన్ని కొనుగోలు 'పేసేందుకు బ్యాండు నిరంకుశంగా ఈ 
ధరను నిర్ణయించింది. ఆండ్రీటర్‌ గ్రంథాన్ని కాసిన పీలిక, 2. ౫/1 -1810 వరకూ బ్యాంక్‌ అఫ్‌ అంగ్రాండ్‌ 
Etas raps doen నట్ట Danés GENS తడగుడల లెదా en తవం పచ 
కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు ఈ వాస్తవాన్ని రుజువు చేయడానికి కావల్సిన సమాచారం అందుబాటులో 
లేదు. అయితే ప్రాసంగిక ఆధారాలున్నాయి. విలువ తరుగుదలను కొలిచేందుకు అప్పటికి తెలిసిన పద్దతి 
బంగరం p దీన్న ప్రీమయాన్నిపట్టి Fosaa వార్నర్‌ Ord ఈతలు 
'బపిరంగ శత్రువులే. అందువల్ల బ్యాంక్‌ నోట్ల విలువలో తరుగుదల సూచనలు కనిపించినట్లయితే హోర్నర్‌ 
హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 1910 వరకూ ఆగిఉండే వారన అనుకోవడానికి లేదు. 


మారకపు ప్రమాణ స్థిరత్వం 577 





ఈ రెండింటిలో ఏ రకమైన తరుగుదల గొప్ప అరిష్టమో తరువాతి అధ్యాయంలో 
చర్చిద్దాం. ప్రస్తుతానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అనుభవ వ్యవహారాన్ని మాత్రమే పరిశీలిద్దాం. 
ప్రత్యేకమైన తరుగుదల లేకుండానే సాధారణ తరుగుదల ఉండగలదన్న వాస్తవం పై 
పట్టిక ద్వారా స్పష్టమైంది. అందువల్ల సుదీర్ణకాలంపాటు రూపాయి విలువలో. ప్రత్యేక 
తరుగుదల . లేదన్న వాస్తవం పట్ల మారకపు ప్రమాణ మద్దతు దారులు గర్వపడాల్సిన 
పనిలేదు. ఏ మాత్రం మార్చుకోవడానికి వీలులేని, జారీపై నియంత్రణలేని బ్యాంక్‌ ఆఫ్‌ 
ఇంగ్లాండ్‌. నోటు దాదాపు పదమూడు సంవత్సరాల పాటు బంగారంలో తన విలువను 
కాపాడుకోగలగడమే మారకపు ప్రమాణం od సస్పెన్షన్‌ వ్యవస్థకు గల అనుకూలతను 
తెలియచెబుతోంది. రూపాయి తన విలువను కాపాడుకోవడం కంశే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 
నోటు తన విలువను కాపాడుకోవడం గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంయే 
రూపాయి తన విలువను కాపాడుకున్న నమయంలో దాని విలువ కొలవబడుతున్న బంగారం 
కూడా తన విలువను కోల్పోయింది. eot ఎంత తక్కువైనప్పటికి ఎంతో కొంత మార్పిడి 
అవకాశాన్ని అది కలిగిఉన్న ట్లు. అయితే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నోటుకు ఈ చిన్నపాటి 
అవకాశం కూడా లేదు. అయినా ఎవరూ సస్సెస్టన్‌ కాలంలోని కరెన్సీ వ్యవన్థను మెచ్చుకోవడం 
కాని సమర్థించడం కాని చేయలేదు. చాలాకాలంపాటు అది ప్రత్యేక విలువతరుగుదలను 
'పెంచకపోయినప్పటికీ ఎవరూ దీనిని మెచ్చుకోలేదు. సమర్గించనూ లేదు. 

కరెన్సీ విలువ సాధారణ తరుగుదల, ప్రత్యేక తరుగుదల అనేవి ఒకదానితో 
మరొకటి సంబంధం లేని విలక్షణ అంశాలన్న మారకపు ప్రమాణం ఆధారపడ్డ మరొక 
ఊవాకు బంగారంలో తరుగుదలను కొలిచే ఈ పద్ధతి పునాది కాకపోయి ఉండి ఉన్నట్లయితే 
ఇది సాపేక్షంగా హానికరం కాని పద్ధతి అయి ఉండేది. ఈ రెండింటి చలనాలు ఖచ్చితంగా 
ఒకేలా ఉండకపోయినప్పటికీ ఆ రెండు ఒకదానితో మరొకటి సంబంధమున్న అనుభవం 
నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన గుణపాఠం అని మారకపు ప్రమాణ మద్దతుదారులకు 
తెలియచెప్పాల్సిన అవసరం. ఎంతైనా వివరించవచ్చు. ఇతర అంశాలన్నీ సమానంగా 
ఏర్పడినప్పుడు కొంచెం అటూ ఇటూగా ప్రత్యేక తరుగుదల కనుక ఒక పరిమితిని దాటి 
ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు ప్రత్యేక తరుగుదల సంభవించడానికి ఎంతకాలం 
పడుతుందనేది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న సరస్సు నీటిమట్టం 
మాదిరిగానే సాధారణ తరుగుదల కూడా వివిధ వస్తువులను వివిధ సమయాలలో వాటికున్న 
డిమాండ్‌ను బట్టి తాకుతుంది. కరెన్సీ ప్రయోజనాల రీత్యా లేదా పారిశ్రామిక ప్రయోజనాల 
రీత్యా బంగారానికి కనుక డిమాండ్‌ లేకపోయినట్లయితే బంగారంలో కరెన్సీ విలువ 
తరుగుదల అనేది ఆలస్యమవుతుంది. విదేశీ చెల్లింపులు చేసే సమయంలో మాత్రమే 
బంగారానికి డిమాండ్‌ ఉన్నట్లు కనపడుతుంది. ప్రత్యేక తరుగుదల వస్తే ఇక్కడే రావాలి. 
అయితే ఇక్కడ కూడా ప్రత్యేక తరుగుదల ఖచ్చితంగా రావాల్సిన అవసరం లేదు. 
ఎందుకంకే ఇతర వస్తువులు బంగారమంత ఉత్తమంగా ఉన్నాయా లేదా, బంగారానికి 


578 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు, సంపుటం -4 





బదులుగా వాటిని తీసుకోవడానికి విదేశీయుడు ముందుకు వస్తున్నాడా లేదా అనే దానిపై 
ఈ ప్రత్యేక తరుగుదల ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం విషయంలో ఈ 
మూడు అంశాలు దాదాపుగా పనిచేస్తూ, కరెన్సీ విలువ ప్రత్యేక తరుగుదలను వాయిదా 
వేస్తున్నాయి. రూపాయి పూర్తి చట్టబద్ధ ద్రవ్యంగా ఉండి, బంగారంలోకి తప్పనిసరిగా 
మార్చుకోవాల్సిన అవనరం లేకుండానే అది రుణాలను సమర్థవంతంగా చెల్లించగలుగులోంది. 
భారతదేశం వంటి “పేద దేశంలో బంగారానికి పారిశ్రామిక డిమాండ్‌ పేద్దగా ఉండదు." 
పట్టిక * 
వేర్వేరు దేశాల్లో బంగారు వినియోగాన్ని ఈ పట్టిక వివరిస్తుంది. 
* బంగారు వినియోగం (పౌండ్‌ స్టెర్లింగ్‌ మిలియన్లు 858 ఫైన్‌ అవున్స్‌ వద్ద) 














mlm | = 
పారిశ్రామిక కళలు 
(యూరోప్‌, అమెరికా) 170 180 160 170 ?20 220 
భారతదేశం (ఏడాది 
నుంచి మార్చి S) 1a | ss [ome | as | me | ౬1 
m -17 | 26 | ze | ou | ns] a7 
ఈజిప్పు -08 02 01 -00 00 ? 
Gem Gem (తేడా) | ms | mo | ez | ss | me | 466 
ప్రవంచం 9a | ss | sss | mo | r0 | 70 











ఫలితంగా రూపాయి విలువలో వచ్చిన సాధారణ తరుగుదల దేశ అంతర్గత వాణిజ్యంలో 
తరుగుదలను వెంటనే సూచించదు. ఇక విదేశీ చెల్లింపుల విషయానికొస్తే భారతదేశ 
పరిస్థితి ఇక్కడ కూడా బలంగానే ఉంది. దానికి కారణం, అందరూ అనుకొంటున్నట్లు 
అనుకూల వాణిజ్య మిగులు కాదు. బంగారానికి బదులుగా విదేశీయులు అంగీకరించడానికి 





* జోసెఫ్‌ "aS ది రివ్యూ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టాటిస్టక్స్‌' ప్రిలిమనరీ సంపుటం 3, Sos. అగస్టు 
1921, పు 2కొలో ఇచ్చిన గణాంక వివరాలు. 1914 DE మట నవలల vereri sod 
2585 పుటలోని వివరాలను చూడండి. 

అసాధారణ సంవత్సరాలయిన 1917, 1919లను వదలివేస్తే తలసరి లెక్కన భారతదేశంలో బంగారం 
వినియోగం చాలా తక్కువ. పైగా భారతదేశ స్వర్ణ వినియోగం పారిశ్రామిక, ద్రవ్య" ఎనియోగాలను కలువుకొని 
ఉందని గుర్తించాలి. ఒక పోలికకోసం ఒక యూనిట్‌గా తీసుకున్న కాలం విషయంలో భారతదేశం. ఇతర 
Beo విషయంలో భేదాన్ని కూడా గణనలోకి తీసుకోవాలి. సాధారణ వస్తువుల దృష్ట్యా బంగారం వలువ 
ఎంతగానో తగ్గిపోయిన ఆ రోజుల్లో దాని ఉత్పత్తి తగ్గుదల విషయంలో కన్నీరు కార్ఫాల్స్‌న అవసరం లేదు; 
దాని వినియోగిం పెరగడం వాంఛనీయం. భారతదేశం బంగారం దిగుమతి పెరిగితే దాన్ని విమర్శించాల్సిన 
అవసరం లెదు yg వినియోగం ఎంత DONA, దాని ఉత్పత్తి అంత dona నేటి అవసూల దృష్ట్యా అది 
ప్రపంచానికి ఎంతోమేలు, ఈ సందర్భంలో Bus. ఎస్‌.ఎస్‌, బూలై, 1920 పుటలు 6253-24లో aE 
పత్రంమాద ప్రొఫెసర్‌ కానన్‌ వ్యాఖ్యను చూడండి 


మారకపు ప్రమాణ స్లీరత్వం 579 





సిద్ధపడిన కొన్ని అత్యవసర వస్తువులను భారతదేశం కలిగి ఉండడమే దానికి కారణం. * 
భారత విదేశి వాణిజ్యంలోకి ప్రవేశించిన వస్తువులకు కూడా సాధారణ తరుగుదల సోకినప్పుడే 
ప్రత్యేక తరుగుదల సంభవిస్తుంది. తరుగుదల వాటికి విస్తరించడమనేది తప్పనినరి పరిణామం. 
Soot, * “ఆధునిక సమాజంలో వివిధ వస్తువుల ధరలు అన్నీ కలసి ఒక సంపూర్ణ 
వ్యవస్థీకృత వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. ఇందులో ప్రతి వస్తువు ధర మరొక వస్తువు 
ధరతో Sogi వాణిజ్యక్రమం ద్వారా నిరంతరంగా నర్హుబాటుకు గురిఅవుతూనే ఉంటుంది. 
ముఖ్యమైన వస్తువుల ధరలో వచ్చే ఏ గణనీయమైన మార్చయినా ఈ వ్యవస్థ సమతొల్యతను 
చెదరగొడుతుంది. తిరిగి ఈ సమతాల్యతను పునరుద్ధరించడానికి వాణిజ్య క్రమమంతా 
ఒక్కసారిగా కదలి వస్తువుల ధరల St పరంపరను కొనసాగిస్తుంది.” 


ఇతర దేశాలలో మాదిరిగా భారతదేశంలో దేశీయ వాణిజ్య ఉత్పత్తికి విదేశీ వాణిజ్య 
ఉత్పత్తికి మధ్య సన్నిహిత సంబంధం లేదన్న విషయం వాస్తవమే. దీనివల్ల కలిగే E 
తేడా ఏమిటంటే, సాధారణ తరుగుదల వేగం మితంగా ఉండి దాని ప్రభావం విదేశీ 
వాణిబ్య వస్తువులపై వెంటనే పడదు. అయితే అంతిమంగా వాటి ధర పెరగకుండా 
మాత్రం అది నిరోధించలేదు. ఒకసారి వాటి ధర DANOS wob అవి ఎంత అవనరమైనప్పటికీ 
వాటిని విదేశీయులు అంగీకరించరు. దాంతో బంగారానికి డిమాండ్‌ "పెరుగుతుంది. ఫలితంగా 
కరెన్సీవిలువలో (ప్రత్యేక తరుగుదల చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితి బ్యాంక్‌ ఆఫ్‌ 
ఇంగ్లాండ్‌ అనుభవానికి అదేవిధంగా భారతదేశానికి కూడా వర్తిస్తుంది. బ్యాంక్‌ ఆఫ్‌ 
ఇంగ్లండ్‌ విషయంలో “మహా అరిష్టం, wot బ్యాంక్‌ నోట్ల విలువలో ప్రత్యేక తరుగుదల 
అనేదీ సస్పెన్షన్‌ విధానాన్ని ప్రకటించిన దాదాపు పదమూడు సంవత్సరాల తరువాత 
మొట్టమొదటి సారిగా 1809లో చోటు చేసుకుంది. అదే విధంగా భారతదేశం విషయంలో 
'ఈ ప్రత్యేక తరుగుదల వివిధ సమయాలలో సంభవించడాన్ని మనం గమనించవచ్చు. 
ఇది మనకు ఏం తెలియచెబుతోంది eot ప్రత్యేక తరుగుదల రాకుండా చేయడం 
కోసమైనా కరెన్సీ విలువ సాధారణ తరుగుదల పట్ల శ్రద్ధ చూపాల్సిన అవనరం ఉంది. 


సిద్ధాంతపరంగాను. చారిత్రకంగానుకూడా నిజమని రుజువైన ఈ వాస్తవాల దృష్టా, 
రూపాయి తన స్వర్ణ విలువను అనేక సంవత్సరాల పాటు పలుమార్లు కాపాడుకుంది 
కాబట్టి మారకపు ప్రమాణాన్ని స్థిరమైన (ప్రమాణంగా అంగీకరించి తీరాలని ఎవరూ 
భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ వాస్తవాన్ని గుర్తించడం పైన చెప్పిన 
అంశాలపై నమ్మకం కలిగిస్తుంది. ఎందుకంటే, roos కరెన్సీ విలువ సాధారణ 
తరుగుదల కరెన్సీ బంగారం విలువలో ప్రత్యేక తరుగుదలను తీనుకువస్తుందనేది మన 
వాదన. అందువల్ల రూపాయి విలువలో ప్రత్యేక తరుగుదలను మనం ఎదుర్కొనకపోయినప్పటికీ, 

* ప్రాఫెనర్‌ మార్షల్‌ ఇచ్చిన సాక్ష్యం es. 

+538 d. 268. 1898, ప్రశ్న 11798 





580 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - omes, సంపుటం 








కరెన్సీ విలువ సాధారణ తరుగుదలను అడ్డుకునేందుకు ఏలు కల్పించే కరెన్సీ వ్యవస్థే 
ఉత్తమ కరెన్సీ వ్యవస్థ అన్న మన అభిప్రాయం నుంచి మనం వెనక్కి తగ్గాల్సిన పనిలేదు. 
మారకపు ప్రమాణం అటువంటి నియంత్రణకు అవకాశం కల్పించదు. 'నిజానికి కరెన్సీ 
విలువ తరుగుదలను నియంత్రించేందుకు మారకపు ప్రమాణానికి సాధనంగా ఉన్న స్వర్ణ 
నిల్వే అటువంటి విలువ తరుగుదలకు ప్రత్యక్షంగా కారణమవుతోంది. ప్రస్తు తానికి కరెన్సీ 
విలువ ప్రత్యేక తరుగుదల లేకపోవడం అనేది ఒక గమనార్హమైన ఆసక్తికరమైన సంఘటన 
మాత్రమే. ఈ సంఘటనను మారకపు ప్రమాణ రక్షణకు సాక్ష్యంగా చూపాలనుకుంశే 
పిచ్చివాళ్ళ న్వర్గంలో నివనించాలనుకునే వారు ఎదుర్కునే పరిణామాలనే త్వరలో ఎదుర్కోక 
తప్పదు. 

na 


అధ్యాయం VII 
స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 


మారక ద్రవ్య ప్రమాణం రూపాయి విలువకూ బంగారం విలువకూ మధ్య సామాన్యతను 
కాపాడగలదని దాన్ని సమర్థించే వారు చేస్తున్న వాదనల నేపథ్యంలో మనం మారక 
ప్రమాణాన్ని పరిశీలించాం. (reed) మంచి చెడులను నిర్ణయించడానికి దీన్నిసరైన 
గీటురాయిగా చాంబర్లేన్‌ కమీషన్‌ వారు నిర్ధారించారు. అయితే ఈ గీటురాయి సామర్థ్యం 
సందేహరహితమైనదేనా? మరోమాటలో వివరించాలం[ే, రూపాయి కదాచితుగా తప్ప 
నర్వసామాన్యంగా రూపాయి మారకం బంగారు విలువతో సామాన్యతను కాపాడిందని 
భావించినప్పటికీ, ఉత్తమ ద్రవ్య విధానం అవసరాలన్నీ తీరుతున్నాయని భావించవచ్చునా? 


మారకపు (ప్రమాణాలలో, “ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానంలో బంగారం 
విలువతో సామాన్యతను సాధించడానికి నాణేల రూపకల్పనకు పద్ధతులను నిర్ణయిస్తారు" 
,* ఎంత మేర బంగారాన్ని స్వీకరించడం సాధ్యం కాగలదన్న గీటురాయి ననుసరించి 
డబ్బు పరిమాణం ఉంటుంది. అయితే డబ్బును వాడుకున్నవారికి ప్రధానంగా కావలసింది, 
dex) వలువ, ఎంత బంగారానికి సరిపోతుందని కాక, సాధారణంగా అవసరమయ్యే 
నేరుకులు (అందులో బంగారం కూడా తరగని విలువ గలది కావచ్చు) ఎన్ని కొనుక్కోవచ్చు. 
నేనేదే. ప్రతిచోట. సాధారణ సరుకుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని డబ్బు విలువను 
స్థిరమైన విలువగా కొనసాగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదే సరైన 
పద్ధతి. మంత్రులకు ప్రజల సంక్షేమం ప్రధానం. ప్రజల సంక్షేమానికి బంగారం విలువ 
(ఎంత వున్నదనే దానికన్నా సాధారణ సరుకులు ఏ మేరకు లభిస్తున్నాయనేది ప్రధానం. 
బంగారం విలువ దృష్టితో. కరెన్సీ విలువ స్థిరత్వాన్ని పరిశీలించే వని బంగారం వర్తకులది. 
సాధారణ సరుకుల దృష్టిలో కరెన్సీ విలువ స్థిరంగా ఉండడం, బంగారం వర్తకులతో సవా 
సామాన్య (ప్రజలందరికీ సంబంధించిన సమస్య. 1910 నాటి భారత కరెన్సీ కమిటీ 
ముందు సాక్ష్యం అచ్చిన ప్రొఫెసర్‌ కీన్సు సైతం జలా అభిప్రాయపడ్డారు+ :- 


“ఏదో ఒక రకమైన లోహం దృష్టితోనో, ఏదో ఒక విదేశీ కరెన్సీ దృష్టితోనో కాక, 
నరుకుల ధరల దృష్టితో అవి స్థిరంగా ఉండేట్టు చూడటం సర్వదా నా లక్ష్యం కావాలి. 
భారతదేశం విషయంలో ఈ దృక్పథం మరింత ప్రధానమైనదని నా అభిప్రాయం." 





* ఫిషర్‌ డబ్బు కొనుగోలు శక్తి, 1911 పు, 340 
* క్యు 200 


582 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంలీద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఆ లక్ష్యసాధనకు, ఆయన సమర్పించిన భారి మారక విధానం ఏ విధంగా తోడ్చడగలదో 
అర్థం చేసుకోవడం కొంతమేరకు కష్టసాధ్యమైనటువంటిదే. రూపాయి కొనుగోలు శక్తిని 
సెరిపొందించకుండా మారకం విలువను పెంచే పధకం నిరర్థకం. ధరల స్థిరీకరణను. 
ప్రభావితం చేయగల ఈ విధానం. ఆయన దీనికి ఆపాదీంచిన గుణాన్ని కలిగి 
ఉంటుందనుకోవడం సత్యదూరం. దీనివల్ల ప్రస్తుతం అమలులో ఉన్న ధరల స్తాయిని 
eb ఏమాత్రం ప్రభావితం చేయజాలదు. భారీ మారకంవల్ల, ధరల పెరుగుదలను అరికట్టడం 
కూడా సాధ్యం కాదు. ధరలను అంచనావేయడానికి ఉపయోగించే ఆధారాలను మాత్రం 
అది మార్చగలదు. ఇదివరకటి ఆధారంతో పరిశీలిస్తే ధరలలో మార్పులు ఎలా నంభవించాయో, 
మున్ముందు ఈ నూతన ఆధారాన్ని వాడినప్పుడుకూడా ధరలు మారుతూనే ఉంటాయి. 
ధరల స్థాయికి, మారకం అనేది కేవలం ఒక సూచికాంశం మాత్రమేనన్న విషయాన్ని కీన్స్‌ 
విన్మరించాడేమో ననిపిన్తున్నది. మారకాన్ని నియంత్రించాలం'టే. ధరలను నియం ్రించాల్సిందే 
కాని. అది వహించజాలని, సహించజాలని మరొక పేరును దానికి తగిలించినంత మాత్రాన 
సరిపోదు. 1920లో ఈ విషయం రుజువైంది. 1920లో రూపాయి మారకం విలువను 
రెండు షిల్లింగులు (స్వర్ణం)గా నిర్ణయించినప్పటికీ, వాస్తవంగా రూపాయికి ఒక apor 
నాలుగు వెన్నీలు (poA) కూడా లభించేవి కావు. ఫలితంగా రూపాయి మారకం విలువ 
బాగా పతనమైపోయి, దాని కొనుగోలు శక్తి ప్రకారం స్థిరపడింది. అంతే కాదు, ఈ ప్రశ్నను 
కాస్త ప్రక్కకు పెట్టినా, మారకపు ప్రమాణాన్ని నమర్థించిన అత్యంత ప్రముఖవ్యక్తి అంగీకరించిన 
అంశం కూడా మన ముందున్నది. ఆయన అభిప్రాయం ప్రకారం. సాధారణ వస్తువుల 
విషయంలో ధరలను స్థిరంగా ఉంచడంలోనే కరెన్సీ విధానపు గొప్పతనం ఇమిడి ఉంటుంది. 


ఏదైనా ఒక కరెన్సీ విధానాన్ని అంచనా వెయ్యడానికి ఇది సరైన గీటురాయి అని 
అంగీకరించినప్పుడు. 1893లో మింటును మూసివేసిన తర్వాత భారతదేశంలో ధరల 
పరిస్థితి ఎలా కొనసాగిందో పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఇది మౌలికమైన 
QM అయినప్పటికీ మారక ప్రమాణాలను ప్రశంసించిన వారెవరూ ఈ అంశం పట్ల E 
వహించకపోవడం గమనార్హం. ఈ దృష్టితో పరిశీలించినప్పుడు మారక ప్రమాణాన్ని సరించి 
వారేమన్నారో పరిశీలించడానికి DESY ప్రా. కెమ్మరర్‌ లేదా ప్రా. apes రచించిన 
పుటలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. భారత కరెన్సీ వ్యవహారాలను పరిశీలించిన 
ఛాంబర్లేన్‌ కమిషను గానీ, లేదా స్మిత్‌ కమిటి గానీ భారతదేశంలోని ధరల పరిస్థితిని 
పరిశిలించనే లేదు. * ఈ అంశంలో సంతృప్తి చెందకుండానే ప్రమాణాన్ని గురించి దాని 
బలమైన ప్రభావాన్ని గురించి గానీ, ఇతరత్రా గాని ఎవరైనా ఏదన్నా అభిప్రాయాన్ని ఎలా 
చెప్పగలరు? 





Tu తరువాత కమిటి గురించి బహణా ఒక మినహాయింపు అవ్వవచ్చునేమో; అయినప్పటికి దాని 
ప్రధాన లక్ష్యం మాత్రం మారక ప్రమాణాన్ని భారీగా నిర్ధారించడానికి భూమికను రూపొందించడమే. 


Aq ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 583 





ధరల పునాదిపై మారక ప్రమాణాన్ని పరిశీలించేందుకు పూనుకునే ముందు 
భారతదేశంలో వెండి నాణేలను స్వేచ్చగా తయారుచేసే మింట్లను మూసివేయడానికి 
ప్రధానమైన కారణాల్లో ఒకటి భారత కరెన్సీ విలువ కోల్పోతున్న కరెన్సీ కావడం, ఫలితంగా 
ధరలు ఆకాశానికంటుతూ వుండటమే నన్న అంగాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది." 
అందువల్ల మింట్టను మూసివేయడంతో భారతదేశంలో ధరలు దిగవలసి ఉండింది. ప్రొఫెసర్‌ 
ఫిషర్‌ వాక్యాలలో వర్గించాలం'ట, మింట్లను మూసివేయడం వల్ల ద్రవ్య రిజర్వాయర్‌కూ, 
వెండి బులియన్‌ రిజక్వాయరుకు మధ్య'గల పైపులైనను తెగగొట్టినట్లయింది. ఫలితంగా 
బులియన్‌ రిజర్వాయర్‌ నుంచి వెండి ద్రవ్య రిజర్వాయర్‌కు వ్యాపించడం నిలిచిపోయింది. 
మరో రకంగా చెప్పాలంకే, కొత్తగా గనుల్లోంచి లభించిన వెండి, మింట్లను మూనివేసినందువల్ల 
ద్రవ్యంగా మారడం ఆగిపోయింది; తత్ఫలితంగా అప్పటికే చెలామణిలో ఉన్న కరెన్సీ 
కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అనుభవం ఈ రకంగా ఉన్నప్పుడు, మింట్లను మూసివేసిన 
ఫలితం, ఎంత 'నిరుత్సాహజనకంగా తయారైందో ఊహించవచ్చు. “ధరల దృష్ట్యా 
పరిశీలించినప్పుడు, ఇది వరకెన్నడూ లేని విధంగా రూపాయి సమస్యగా పరిణమించింది. 
మింట్లను మూసివేసిన తర్వాత భారతదేశంలో ధరల పెరుగుదల అతివేగంగా, అపూర్వంగా 
సాగిపోయింది. (VIS పట్టికను పరిశీలించండి) వెండి బులియన్‌ రిజర్వాయర్‌కూ ద్రవ్య 
రిజర్వాయర్‌కూ మధ్య పైపులైను స్థిరంగా ఉన్న కాలంలో అంతే మింట్లను మూసివేయక 
ముందు భారతదేశంలో ధరల పెరుగుదల అతి స్వల్పంగా ఉండేది; కాని ఈ పైపులైనును 
తెగ్గొట్టిన తర్వాత, eot Doni మూసివేసిన తర్వాత, ధరల పెరుగుదల వేగాన్ని 
బాగా పుంజుకొన్నది. ధరల దృష్టా పరిశిలించినప్పుడు భారతదేశంలో మింట్లను మూసివేయడం 
వరంగా పరిణమించడానికి బదులు శాపంగా పరిణమించింది. 

ధరల పెరుగుదల నిరంతరంగా కొనసాగుతూ ఉండటంతో భారతదేశంలో ప్రజల 
బ్రతుకులు అత్యంత భారమైపోయాయి. ధరల పెరుగుదల ఫలితంగా ప్రపంచంలోని ఏ 
దశ ప్రజలూ 'భరించని యాతనలు భారతదేశ ప్రజలు భరించారు. యుద్ధకాలంలో 
ఆకాశాన్నంటిన ధరల స్థాయి ఫలితంగా తిండి లేక, అనేక మంది ప్రజలు ఆత్మహత్యలు 
చేసుకున్నారు. అయితే మేంట్లను మూసి వెయ్యకపోయినట్లయితే. ధరలు మరింతగా పెరిగి 
ఉండేవనీ. భారతదేశం సంపూర్ణంగా. వెండి ప్రమాణపు దేశంగా మిగిలిపోయి ఉండేదని 
కూడా వాదించవచ్చు. ఈ వాదానికి అనుకూలంగా నిజంగానే చాలా విషయాలు చెప్పవచ్చు. 
విశ్వవ్యాప్తంగా నాణ్యతా ప్రమాణానికి పనికిరాదని తృణీకరించిన వెండి నిజంగానే నాణ్యతా 
ప్రమాణంగా కొనసాగే అర్హతను కోల్పోయింది. ఆ మేరకు సంపూర్ణమైన వెండి ప్రమాణం 
కన్నా మరేదన్నా మారకప్రమాణం ఉత్తమమైనదేనని చెప్పవచ్చు. అయితే స్వర్ణ ప్రమాణం 
కన్నా అది ఉత్తమమైన దవుతుందా? 

TS పేర్కొన్న దానినే m అధ్యాయం చూసేది. 

= త్రవ్యపు కొనుగోలు శక్తి 1911, పు. 128 





584 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





కొనుగోలు శక్తి సూత్రాన్ని అనువదించి, వాస్తవికమైన మార్చిడి dt మధ్య నమానత్వం 
అనేదాన్ని వివరణగా భావించినట్లయితే p ప్రశ్నకు "బెనినే సమాధానం వస్తుంది. 
రూపాయి విలువతో బంగారం విలువను సరిపోల్చినప్పుడు రూపాయి ధర - బంగారం 
ధర మారకుండా సమానంగా ఉంటాయి కనుక, రూపాయి ధరతో బంగారం ధరను 
నిర్ణయాత్మకంగా కొనసాగించవచ్చునని వాదించవచ్చు”. మారక (ప్రమాణం 
సాధించదలచుకున్నదల్లా ఇంతే. వాస్తవానికి ఆ మేరకు దాన్ని అది సాధించింది కూడా. 
స్వర్ణ ప్రమాణపు విలువల రిజర్వులు తగ్గిపోవడం అనేది ఎప్పుడో గాని సంభవించని 
అంశం కనుక, భారతదేశంలో సాధారణ ధరలు సర్వదా ఇతర దేశాలలో ఉన్నట్టుగానే 
కొనసాగించినాయి. అటువంటి స్ఫూల పరిశీలనవల్ల, మారక ప్రమాణం - స్వర్ణ ప్రమాణంతో 
సమానమైన (ప్రభావాన్ని కలిగి ఉంటుందని తీర్మానించవచ్చు. 


అయితే బంగారం ధరకన్నా భారతదేశంలోని సాధారణ ధరలను ఎందుకు పెంచారు; 
ధరలను పెంచకుండా act బాగుండేది కదా, అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మనం 
అటువంటి. ప్రశ్నను లేవదీయడం లేదు. బంగారం ధర ఎంత అధికంగా ఉన్నదో, 
భారతదేశంలోని సాధారణ ధరలు కూడా అంతే అధికంగా ఉన్నట్లయితే చాలు మనకు. 
బంగారం ధర ఏ మేరకు పెరుగుతుందో భారతీయ వస్తువుల సాధారణ ధరలు ఆ మేరకు 
మాత్రమే పెరిగాయా అని ఇప్పుడు పరిశీలించాలి. ఈ ప్రక్కనున్న పట్టికను ఒక్కసారి 
పరిశీలించినట్టయితే భారతదేశంలో ధరలు బంగారం ధరలతో బాటు “పెరగడమే కాక, 
బంగారం ధరలను అధిగమించి పెరిగాయని గమించినప్పుడు విస్మయం కలక్కమానదు. 
మారక ప్రమాణం సామర్ధ్యాన్ని పరిశీలించేందుకుగాను మనం భారతదేశపు ధరలను బంగారం 
ధరలతో పోల్చిచూచేప్పుడు యుద్ధకాలాన్ని మినహాయించి తీఠాలనడంలో సందేహం లేదు. 
ఆ కాలంలో చాలా దేశాలు బంగారాన్ని విలువ ప్రమాణంగా భావించడం విరమించుకున్నాయి. 
ఒకవేళ మనం e కాలాన్ని కూడా లెక్కలోకి తీసుకుని పరిశీలించినప్పటికీ మనం 
సాధించదలచుకున్న నిర్ధారణలు గణనీయంగా మారబోవు. యుద్ధకాలంలో భారతదేశం 
యుద్ధంలో పాల్గొన్న దేశం కాకపోయినప్పటికీ, యుద్ధ సమయంలో తీవ్ర ద్రవ్యోల్బణ 
పరిస్థితులను ఎదుర్కొన్న దేశాలలో పెరిగిన ధరల కన్నా భారతదేశంలోని ధరలు విమంత 
తక్కువగా ఉండేవి కాదు. స్వల్పమైన కొంత కాలాన్ని మినహాయిస్తే అమెరికాలో ఉండిన 
బంగారం ధరల కన్నా భారతదేశ ధరలు అత్యధికంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. 


అందువల్ల, మారక (ప్రమాణానికి అనుకూలంగా చేసే వాదనలు, స్ఫూలంగా 
పరిశీలించినప్పుడు. వాస్తవాలకు భిన్నంగా కనిపిస్తాయి. అంగ్లాండులో సాధారణ ధరల 





"అయితే ప్రా. శమ్మరర్‌ గాన్‌. ప్రా. కన్సు గానీ. మారక ప్రమాణాన్ని సమర్థించడానికి ఈ 
వాదనను ఆధారంగా చేసుకోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉభయులూ దీన్నీ వ్యతిరేకిస్తూ. 
చేసిన వాదనలకు ఆధారం అన్ని రకాల ధరలు సమానంగా ఉంటాయన్న విశ్వానమే. 


sf ప్రమాణాన్ని తిరగి స్వీకరించడం 685 





-పెరుగుదలకన్నా భారతదేశంలో ధరల పెరుగుదల అత్యధికంగా ఉన్నదని గుర్తించక 
తప్పుదు. ప్రొఫెసర్‌ కీన్సు సైతం, మారకపు ప్రమాణపు లోపాలను మరింత పెద్దవిగా చేసి 
చూపడానికి ఇష్టపడకపోయినవ్పటికీ, తన న్వతంత్ర పరిశోధనల ద్వారా కనుగొన్న వాస్తవాలను 
అంగీకరిస్తూ" 

"ఇంగ్లాండుకు సంబంధించి PAE బెక్‌ రూపొందించిన సూచికాంకెలను పరిశీలిస్తే, 
మిగతా చోట్ల సంభవించిన మార్పుల కన్నా భారతదేశంలో సంభవించిన మార్పులు 
అత్యధికం” అని రాశారు. 


అందువల్ల స్తూలంగా కనిపించే వాటికీ, వాస్తవాలకూ మధ్య ఇటువంటి తేడాలు 
రావడానికి కారణాలను పరిశీలించాలి. వాస్తవికమైన మారకపు రేట్లు కొనుగోలు శక్తితో 
ముడిపడి ఉండగా, రెండు కరెన్సీల మధ్య సమత్వం అనేది అన్ని రకాల వస్తువుల ధరల 
మీద కాక, కేవలం కొన్ని రకాల ధరలమాదే ఆధారపడి ఉండటం అనేది ఈ సమస్యకు 
వివరణ. ఈ సందర్భంగా కొనుగోలు శక్తి, మారకపు విలువల మధ్య సమత్వం అనే 
సూత్రాన్ని అవనరమైన వివరణలతో తిరిగి నిర్వచించవలసి ఉంటుంది. సూత్రాన్ని ఖచ్చితంగా 
నిర్వచించాలం+కే మనం ఇంగ్లీషువారిని గురించి విపులీకరించవలని ఉంటుంది. ఇంగ్లీమవారూ, 
'ఇతరులూ, భారతదేశపు రూపాయికి ఏరకంగా విలువ కడతారో పరిశీలించాలి. ఇంగ్లీషు 
వారు కోరేటటువంటి భారతీయ సరుకులను కొనుగోలు చేసే శక్తి భారతదేశపు రూపాయికి 
ఏ మేరకు, ఏ స్థాయిలో ఉండగలదో దాన్ని అనుసరించి పరిశిలించాలి; అదే విధంగా 
భారతీయులు తోము కోరే ఇంగ్లీషు పొండు వలువ అదే మేరకు ఉంటుంది. అలా 
నిర్వచించుకున్నప్పుడు, వాస్త్రవికమైన మారకపు విలువలు, కొనుగోలు శక్తికి ముడివడి. 
అంతర్జాతీయ వర్తశానికి పనికివచ్చే వస్తువుల ధరల ప్రకారం రెండురకాల కరెన్సీల మధ్య 
సమత్వం ఉంటుంది. వాస్తవికమైన మారకపు విలువల సూచికాంకెలు, అన్ని రకాల 
వస్తువులకు సంబంధించిన కొనుగోలు శక్తినీ, ఉభయ కరెన్సీల మధ్య సమత్వాన్ని 
ప్రతిబింబిస్తాయని భావించడమంశే, వర్తకం జరిగే వర్తకం జరగని వస్తువులన్నింటి 
విషయంలోనూ కొనుగోలు శక్తిలో వచ్చే తేడాలు సమానమేనని భావించడమన్నమాట. " 





ఇ" భారతరెశానికి సంబంధించిన ఇటీవలి ఆర్థిక సంఘటనలు" 1909 మార్చి నెల "ఎకనామిక్‌ 
జర్నలో నుంచి పుట. 54 ^ 

* కొనుగోలు శక్తి, వాటి మధ్య సమానతలూ, తేడాలకూ మారకపు విలువలకూ నంబంధం ఉంటుందనే 
ఈ పుకాతన సిద్ధాంతాన్ని ఆధునికయుగంలో ప్రవచించిన ప్రా, wo ఈ రెండింటి మధ్యగల సంబంధం 
ఈ అంచనాను తేర్చడంపై ఆధారపడి ఉంటుందని అంగీకరిస్తారు. ఆయనిలా అంటారు. “కొనుగోలు శక్తి 
సమత్వం గురించిన మన లెక్కలన్నీ. సంబంధించిన దేశాలలో ధరల పెరుగుదల అన్నివస్తువుల విషయంల్లో 
Gard స్థాయిలోనే ఉండగలద్న షేరకుకు లోబడీఉింబాయి. ఈ పరతు పరిష్కారం కాకటోయినట్లయితే , 
mies కొనుగోలు శకి సమానతలకూ మారకప్త విలువలకూ మధ్య సంబంధం ఉండకపోవచ్చు. "1914 
తర్వాతే ద్రవ్యమూ - విదేశి మారకము లండన్‌, 1922, పు. 154 













































































హచకాలు 
E 
2 
— visto (గణాంక v) 280. 
అమెరికా (కార్మికబ్యూరో) 
—ooooo 
ఇంగ్లాండు (3689 






















































































gj ప్రమాణాన్ని తరిగి స్వీకరించడం 587 
ఈ రెండు రకాల వస్తువుల మధ్య ధరల పెరుగుదలలూ, తగ్గుదలలూ దీర్ణకాలంలో 
ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. ఏదైనా ఒక కరెన్సీకి ఉండే మారకపు విలువ, ఆ 
శరెన్సీకి' స్వతస్సిద్ధంగా ఉండే కొనుగోలు శక్తి ననుసరించి రూపొందుతూ ఉంటుందని 
నూ్రీకరించడానికి వీలు కలుగుతుంది. మారకపు విలువలకు వివరణగా కొనుగోలు శక్తుల 
మధ్య సమానత్వం లెదా తేడాలన్న సూత్రం విదేశీ మారకాలను నియంత్రించడానికి 
ఉపకరించే సూత్రం. స్వర్ణ ప్రమాణం దృష్ట్యా రూపాయి విలువ పడిపోవడానికి కారణాలను 
పరిశీలించిన నందర్భంలో ఈ నూత్రాన్ని ఇదివరకుకూడా ఈ అధ్యయనంలో వివరించడం 
జరిగింది. ఏదో ఒక కరెన్సీ యొక్క కొనుగోలు శక్తికి - దాని మారకపు విలువకూ ఉండే 
ఈ సంబంధాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగినట్టయితే, రెండు రకాల కరెన్సీల 
'మధ్య మారకపు విలువ, ఆయా కరెన్సీల, సాధారణ కొనుగోలు శక్తికి ముడివడి ఉండగలదని 
'వాదించడమం'ే, సర్వదా వాస్తవంకానటువంటి, వర్తకం జరిగే - వర్తకం జరగని సరుకుల 
ధరల “పెరుగుదల సమానస్థాయిలో ఉంటుందని భావించడం అవుతుంది. ఈ భావన 
చాలా వినతమైనది. ఆయా వేరిస్థితులను బట్టి సర్వసాధారణంగా వాన్తవికమైనదే. ప్రొఫెసర్‌ 
'శెమ్మరరొ వివరించినట్టు = 


“భారతదేశంలో సమగ్రస్థాయిలో ఎగుమతులూ - దిగుమతులు భారీస్థాయిలో ఉన్నప్పటికీ 
భారతదేశ ప్రజలు ప్రధానంగా తాము చేసే ఉత్పాదనల పైననే బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. 
వారు జరిపే ఈ వస్తూత్పత్తి, ఉత్పత్తిదశ నుంచి వినియోగదశ వరకూ, పరిమితమైన 
ప్రదేశంలో వారి జీవిత చరిత్రను రూపొందిస్తాయి. విదేశీ వర్తకంతో కానీ, బంగారంతో 
గానీ, బంగారపు మారకపు విలువలతోగానీ ఉత్పత్తులకుండే సంబంధం బాదరాయణ 
సంబంధం మాత్రమే. అయితే కొన్ని సమయాలలో దేశపు ఎగుమతులు - దిగుమతుల 
స్థాయిలో ఏదన్నా అవరోధం ఏర్పడినప్పుడు, ఆయా స్థానిక ప్రదేశాల పరిమితులలో “సైతం 
శ ఉత్పత్తుల ధరల్లో మార్పులు పొడనూపుతూ ఉంటాయి. మినవాయింపులనేవి. (ప్రతి 
సూత్రానికి ఉంటాయన్న దాన్ని అంగీకరించినప్పుడు, అలాంటి అవరోధాల ప్రభావం 
భారతదేశం పంటి దేశంలో చాలా తాపీగా పయనిస్తుందనీ. పయనపు తాపీ స్వభావంవల్ల 
దాని తీవ్రత బాగా తగ్గుతుందనీ చెప్పవచ్చు." 


ఈ రెండింటి మధ్య ఉండే సంబంధం అత్యల్పమైనది కావడం So అంతర్జాతీయ 
విపణుల్లోకి ప్రవేశించే భారతీయ వస్తువుల ధరలు మామూలు భారతీయ వస్తువుల ధరలు 
'మారినట్టుగా మారకపోవచ్చునని సూ శ్రీకరించవచ్చు. వాస్త వికమైన మారకపు విలువ సూచించే 
విధంగా ఏదైనా కరెన్సీ యొక్క సాధారణ కొనుగోలు శక్తిలో ఏర్పడే తరతమ భేదాలను 
అనుమతించే ఈ అత్యల్ప సంబంధంతోబాటు, అంతర్జాతీయ వర్తకరంగంలో అత్యధికంగా 


స SEM REEL పాకాల 


+ Asu 


588 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంజేద్కల్‌ రచనలు - (ప్రసంగాలు, నంపుటం -4 





EII) పొందే భారతీయ వస్తువుల ధరలపైన స్థానిక పరిస్థితుల (ప్రభావం అంతగా 
ఉండదన్న అంశాన్ని కూడా మనం గుర్తించుకొనవలిసి ఉంటుంది. గోధుమలు, తోళ్లు 
బియ్యం, నూనె గింబలు మొదలైన, ఎగుమతులకు అర్హమైన భారతీయ వస్తువులు, అంతర్జాతీయ 
వస్తువులుగా పరిణమించి, ఆంతరంగిక వినియోగానికి మాత్రమ పరిమితమయ్యే "ఇతర 
వస్తువుల ధరలలో సంభవించే మార్పుల ప్రభావాన్ని అధిగమించగల స్థితికి చేరుకుంటాయి. 
ఈ రెండురకాల పరిస్థితుల సంయుక్త ప్రభావం, యుద్ధ సమయంవంటి అసాధారణ 
పరిస్థితులలో తప్ప, వర్తకం జరిగే సరుకుల ధరలూ - వర్తకం జరగని సరుకుల ధరల 
గమనం సమంగా ఉండకుండా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలుగుజేస్తుంది.” 


ఇదే కనుక నిజమైతే, మారకపు ప్రమాణాన్ని కాపాడుతూ ఉండడంలో, బంగారానికీ 
+ రూపాయికి మధ్య కొనుగోలు శక్తి సామర్భ్యాన్ని కాపాడటం అవుతుంది కాని, అన్ని రకాల 
నరుకుల విషయంలో రెండు కరెన్సీల మధ్య కొనుగోలు శక్తి సామ్యాన్ని కాపాడటం కాదని 
తేలుతుంది. దీనివల్ల తేలేదల్లా, అంతర్జాతీయ విపణికి ప్రవేశించే సరుకుల విషయంలో 
రూపాయి కొనుగోలు శక్తిని స్వర్ణ ప్రమాగింతో సమానంగా ఉండేట్లు చూడటం, తద్వారా 
బంగారం నిలువలను తరుచుగా ఖాళీ చేయకుండా కాపాడుతూ ఉండటమే. బంగారం 
నిలువలను కాపాడుతూ ఉండటమంకే ఆంతర్జాతీయ వర్తకం జరిగే వస్తువుల విషయంలో 
ధరలు సమంగా కొనసాగుతూ ఉండటమన్నషాట. ఈ ప్రకారంగా నిర్వచించినప్పుడు, 
భారతీయ రూపాయి, తన బంగారపు విలువను కాపాడుకోగలుగుతున్న దన్నంత మాత్రాన, 
భారతదేశంలో ధరలు మొత్తం మాద, బంగారం ధరలకన్నా మించకుండా ఉంటాయన్న 
హోమో ఏమా లేదు. మారకపు ప్రమాణం - స్వర్ణ ప్రమాణం సమాన ప్రాధాన్యత కలిగినవే 
నన్న స్థూలమైన అంచనాలోని లోపం దీనివల్ల బయటపడింది. 

ధరలలో "సంభవించే మార్పులన్నీ వ్యక్తుల సంక్షేమాన్ని ప్రభావితం చెయగలవన్న 
అంగాన్ని ఇక్కడ మనం గమనించాలి? ఆధునిక ఆర్థిక నిర్వవణా సంస్థల యొక్క 
Seria పద్దతులవల్ల, పెట్టుబడి, శ్రమశక్తి మార్చులవప్లి. స్వేచ్భాయుతమైన పోటీ వల్ల, 
ఎంచుకునే అధికారంవల్ల వర్తక ప్రముఖులు, బెత్సాహికుల ప్రతిభా సామర్శ్యాలలో కొత్తవాటీని 
కనుక్కొగల శక్తిసామర్యాలవల్ల, ధరలలో సంభవించే సాధారణ, తాత్కాలిక మార్పులను 
తట్టుకోగల శక్తి రూపొందింది. అయితే ధరల స్థాయిలో మార్పులు సాధారణమైపోయి, 
గాశ్వతంగా సంభవించేట్లయితే, ఒకే దిశగా కొనసాగుతూ ఉన్నట్లయితే పరిస్థితి మరొకరకంగా 
ఉంటుంది. ధరల్లో మార్పులు తాత్కారికమైనవే నన్న భావంతో, ఇదివరకటి సాధారణ 





“రూపాయి విలువను. ప్రత్యేకంగా. తగ్గించెనదాని ప్రభావం, రూపాయి వలువ సాధారణంగా. 
తగ్గినట్లు సత్వర (ప్రభావం ఎందుకు పడదో వివరిస్తూ ఇదివరకే వివరించిన వివరణను తిరిగి మరొక 
విధింగా వివరీంచడమే ఇది. 

iar స్మిత్‌ mg ' ధరల గమనం - ip sho అన్న దాన్ని నంక్షప్రీకరించుకుంకే 
తేలేది, 'పాలిటికల్‌ సైన్స్‌ middie అయ్యింది. సంపుటి XV నెం. 1 (1930 మార్చి) Snc. 1417 





శ్వళ్ల ద్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 589 





స్థితి తిరిగి త్వరలోనే రాగలదన్న భావంతో, చేసుకునే ఏర్పాట్లన్నీ నిలిచిపోతాయి. మంచి 
dee రాగలదన్న ఆశతో బాధలను భరిస్తూ నిలదొక్కుకున్న కాలం, ఇతర కాలంలో 
లభించిన ప్రయోజనాల ద్వారా సర్దుబాటు చేసుకోవడం అసంభవమవుతుంది. సంక్షిప్తంగా. 
చెప్పాలంటే, ఒకే దిశలో శాశ్వతంగా ధరల్లో అలాంటి మార్పులు సంభవిస్తూ ఉండటం 
వల్ల, సాధారణమైన వర్తక సాహనం దెబ్బతినడంగానూ, భవిష్యత్తు అంచనాలన్నింటినీ 
తారుమారుచేయడంగానూ, అపరిమితమైన అస్తవ్యస్థ పరిస్థితి, నష్టాలు అనుభవించడం 
గానూ, వ్యక్తి తన (ప్రతిభావిజ్ఞతల ఫలితంగానైతేనేమి, ముంరుచూపుతోనైతేనేమి, 
రూపొందించుకున్న సంసిద్ధత యావత్తూ చెల్లాచెదరై. ఉనికికోసం జరిపే పోరాటంలో తన 
శక్రియుక్తులన్నీ వృధా కావడం, చెప్పరాని కష్టనష్టాలకు లోనుకావడంగా పరిణమించగలదు. 
ద్రవ్య ప్రమాణాలకు సంబంధించినంతవరకు సమగ్రమైన సంపూర్ణ స్థిరత్వం అనేది ఇప్పటికీ 
ఆదర్శంగానే ఉన్నదనటంలో సందేవాం లేదు. కాని, అస్థిరత్వం వల్ల కలిగే దుష్పరిణామాలు 
ఎంత భయానకంగా ఉంటాయం™ే ప్రొఫెసర్‌ మార్షల్‌ అభిప్రాయపడినట్లు ఆర్థిక జీవితపు 
ద్రవ్యపునాదులను చెల్లాచెదురు చేయడం పట్ల ఉండే సాధారణ వ్యతిరేకత, ఆరోగ్య ప్రదమైన 
వ్యతిరేకతే అయినప్పటికీ సమాజాల సంక్షేమాన్ని పరిరక్షిండానికి మార్పులు తరుచుగా 
రాకుండా కాపాడే విషయంలో ఎంతైనా చేయవలసి ఉంటుందంటారు". 1896 నుంచి 
బంగారం విలువ పడిపోతూ వుండటం చెడు పరిణామం. అయితే మారకపు ప్రమాణం 
విషయంలో. ప్రమాణం విలువ నిరంతరం తగ్గుతూ ఉండటం, స్వర్ణ ప్రమాణం కన్నా 
మరింత లోతుగా ఉండగలదా? మరోమాటలో చెప్పాలంకే ధరలలో భారీ “పెరుగుదలను 
ప్రమాణపు ఉత్తమ విలువగా పరిగణించవచ్చునా? 


ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశీలించినప్పుడు "భారత కరెన్సీ - ఆర్థిక 
వ్యవస్థపై పరిశోధనా గ్రంథం రచించిన ప్రొఫెసర్‌ కీన్స్‌, మారకపు ప్రమాణంలో భవిష్యత్తులో 
రూపొందగల ఆదర్శ (ప్రమాణం ఇమిడి ఉండగలదని" అభిప్రాయపడటం శోచనీయం. ఈ 
అభిప్రాయాన్ని ఆ తర్వాత చాంబర్లేన్‌ కమాషనువారు అంగీకరించారు. సర్వసాధారణ 
వస్తువులకు 'సంబంధించిన కొనుగోలు శక్తి స్థిరత్వం అనేది కరెన్సీ విధానాన్ని అంచనా 
వెయ్యడానికి గీటురాయిగా పరిగణించినట్లయితే, ప్రొఫెసర్‌ కీన్స్‌ అభిప్రాయంతో ఏకీభవించే 
అర్థికళాస్త్ర విద్యార్థులు బహుశా ఏ కొద్దిమంది మాత్రమో ఉంటారు. ప్రొఫెసర్‌ కీన్స్‌, 
స్వయంగా కూడా 1920 నాటికి, స్వర్ణమాతకానికి బదులుగా స్వర్ణ ప్రమాణాన్ని ప్రముఖంగా 
భావించగలరని ఊహించడం ఏమంత విచిత్రవిషయం కాకుండా పోతుంది. ఇదివరకటి 
ధరలలో తేడాలు, ఆ తర్వాత కన్నా అతిస్వల్పంగా మార్పులకు గురిఅయినాయి. 





+ సిఎస్‌, "సాధారణ ధరలలో సంభవించే మార్పులకు పరిష్కార మార్గాలు” కాంటెంపరరి రివ్యూ, 
మార్చి 1887, పాన్సిమ్‌: 
'పేర్కొన్నట్టిదే. పుట. 36 





590 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -8 





భారతదేశం న్వర్గ ప్రమాణ దేశమన్న (భ్రమ పట్ల ఈ సందర్భంగా దృష్టిని సారించడం 
అవసరం. ఏదైనా రెండు దేశాలలో విలువ ప్రమాణాలు సమానమైనవా కౌదా అనేదాన్ని 
పరిశీలించడానికి అనుభవపూర్వకమైన అత్యుత్తమ గీటురాయి. ధరల స్థాయిల్లో కలిగే 
మార్పులను పరిశీలించడమే. ఈ గీటురాయి ఎంత నిస్సంశయమైన ఫలితొలనివ్వేగలదో. 
గ్రీన్‌బ్యాక్‌ కాలంలో అమెరికా ధరల స్థాయిని, ఇతరదేశాల ధరల స్థాయితో పోల్చి పరిశీలించిన 
ప్రొఫెసర్‌ మైచెల్‌ ఇలా అభిప్రాయపడ్డారు: 





“ఏవైనా రెండు దెశాలు ఒకే రకమైన ద్రవ్య విధానం కలిగిఉండి, పరస్పరం వర్తక 
సంబంధాల కొనసాగించుకుంటున్నప్పుడు, సూచికాంకెల ద్వారా తెలిపే ధరల స్థాయి, ఆ 
ఉభయదేశాలకు సంబంధించినది, చాలావరకు సమానంగా ఉంటుందని déob. ఈ 
నమానత ఎంత నిస్సంశయంగా ఉంటుందంటే. సూచికాంకెలు వస్తువుల జాబితాల 
అధారంగా కాక, విభిన్న సంవత్సరాల ధరల స్థాయిలను కంప్యూటర్ల ద్వారా వ్లోషించి 
చేసిన వివేచనల ఆధారంగాకాక, కేవలం ఎప్పటికప్పుడు వేసుకున్న సూచేకాంకెల ఆధారంగా, 
అత్యంత (ప్రాధమిక స్థాయిలో అంచనా వేసిన సరుకుల ఆధారంగా కూడా అంచనా 
వేసుకోవచ్చు". 


యుద్దానికి ముందు ఇంగ్లాండు స్వర్ణ ప్రమాణ దేశమని మనకు తెలుసు. ఇంగ్లాండు 
+ భారతదేశాల మధ్య ధరల స్థాయిలలో జరుగుతున్న మార్పుల విషయంలో నన్నిహితమైన 
సంబంధాలు లేవనికూడా మనకు తెలుసు. ఈ పరిస్థితులలో భారతదేశం స్వర్ణ ప్రమాణ 
దేశమని భావించడం కేవలం బ్రమ మాత్రమే కద! ప్రొఫెసర్‌ ఫిషర్‌ * చేశాడని భావిస్తున్న 
పొరపాటును మనం చెయ్యకుండా ఉండాలంటే భారతదేశం స్వర్గ ప్రమాణ దేశంగా 
మారవలని ఉన్నటువంటి దేశమని మనం భావించవచ్చు. భారతదేశంలో అసాధారణమైన 
దరల పెరుగుదలకు కారణాన్ని అక్కడ స్వర్ణ ప్రమాణత ఉన్నందువల్లనేనని ఫిషర్‌ 
భావించారు. నిజానికి స్వర్ల (ప్రమాణం లేనందువల్ల దేశంలో ధరలు అసాధారణంగా 
“పెరగడం జరిగింది. 


భారతదేశం న్వర్హ ప్రమాణ దేశంగా ఎలా మారుతుంది? దీనికి విన్నష్టమైన నమాధానం 
బంగారు నాణేన్ని కరెన్సీగా ప్రవేశపెట్టడం ద్వారానే. బంగారు కరెన్సీని ప్రవేశపెట్టకుండా 
స్వర్ణ ప్రమాణం నెలకొల్పడం సాధ్యం కాదనే అభిప్రాయం సరైందికాదని ప్రొఫెసర్‌ కీన్స్‌ 
వ్యక్తంచేసిన అభిప్రాయం అర్థంలేనిది. “విలువ ప్రమాణం - కరెన్సీ అనేవి రెండు విభిన్నమైన 
అంశాలని ఆయన భావిస్తున్నట్లున్నది. ఈ విషయంలో ఆయన పొరపడుతున్నారనేది 





+ గ్రీన్‌ బ్యాక్‌ ప్రమాణాల ప్రకారం, న్వర్ణం, ధరలు మరియు వేతనాలు. 1908, పుట. 27 
శికొనుగోలు శి మొ. 1911, వు 340 
* పైన పేర్కొన్నదే వుట 2౩ 


శ్వర్ల ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 591 





నిర్వివాదాంశం. మార్పిడి మాధ్యమమనేది సమాజానికి అత్యవసరమైనది కనుక, అర్థిక 
జీవనాన్ని సుస్థిరంగా కాపాడటానికి విలువ నిలువ అవసరమౌతుంది కనుక, ఈ మూడు 
శర్తవ్యాల నిర్వహణకు మూడు విభిన్న సాధనాలు ఉపకరిస్తాయని భావించడం అర్థరహితం. 
అలా కాక, ప్రొఫెసర్‌ దావెన్‌పోర్టు గట్టిగా వాదించినట్లు" 


“ద్రవ్యం యొక్క విభిన్న ఉపయోగాలు యావత్తూ విభిన్న అంగాలు లేదా మాధ్యమిక 
కర్తవ్యానికి సంబంధించిన విభిన్న ప్రాధాన్యతలు మాత్రమే. వాయిదా చెల్లింపు అనేది, 
మాధ్యమిక కర్తవ్యాన్ని వాయిదా వేయడమే. అదేవిధంగా ప్రమాణం విషయం, కర్తవ్యాలు 
రెండు కాదు; ఒక్కటే. మాధ్యమిక కర్తవ్యం కొనుగోలుశక్తి నిలువచేసుకోవడ మనేది కూడా 
స్పష్టమే. వస్తుమార్పిడిలోని రెండవ అర్థభాగాన్ని వాయిదా వేసుకోవచ్చు. మాధ్యమిక 
సాధారణికృతమైన కొనుగోలు శక్తి, జాప్యం అనేది ప్రత్యేకంగా మాధ్యమిక కర్తవ్యానికి 
సహజంగా సంక్రమించిన వాక్కు" 

అందువల్ల రూపాయి, కరెన్సీ కావడంవల్ల, విలువ ప్రమాణం కూడా అయితీరుతుంది. 
భారతదేశంలో మనం కనుక బంగారాన్ని విలువ ప్రమాణంగా చెయ్యదలచుకున్నట్టయితే 
బంగారాన్ని మనం కరెన్సీగా రూపొందించవలసి ఉంటుంది. బంగారాన్ని భారత కరెన్సీలో 
భాగంగా మార్చినట్లయితే, భారతదేశంలోని ధరలస్తాయిలో ఎటువంటి మార్పులు వస్తాయని 
ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ (ప్రశ్నకు జవాబు చెప్పడానికి, రూపాయి కరెన్సీతత్వాన్ని 
స్థూలంగా పరిశీలించవలసి ఉంటుంది. విస్తరించడానికీ, కుంచించడానికి సాధ్యమయ్యే 
Dw ప్రమాణం, సాధ్యం కానటువంటి దానికన్నా అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుందని 
అక్కడ మనం అంగీకరించవలసి ఉంటుంది. రూపాయి కరెన్సీ సులభంగా విస్తరించడానికి 
వీలున్న కరెన్సీయే; కాని ఎగుమతి చెయ్యడానికికానీ, కరిగించడానికిగానీ. ఇష్టం వచ్చినప్పుడల్లా 
మార్పిడి చేసుకోవడానికిగానీ వీలులేనందువలన, కుంచించడానికి అవకాశం లేనిది. 
ఎగుమతులకు సాధ్యమయ్యే ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు, ఇటువంటి Sato ప్రభావాన్ని 
గౌరవనీయులైన È గోఖలే గారు ఒక ఉపన్యాసంలో వివరిస్తూ ఆలా అభిప్రాయపడ్డారు.” 

“మున్ముందు బంగారపు కరెన్సీ ద్వారా గానీ, 1893కు ముందు మన కుండినటువంటి 
వెండి కరెన్సీ ద్వారాగానీ లభించే, స్వయంనిద్ధంగా నర్దుబాటు అయిపోగల కరెన్సీ ఉన్నట్లయితే, 
ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి కృత్రిమ కరెన్సీ కన్నా ఎటువంటి తెడా ఉండగలదో 
ఇప్పుడు పరిశిలిద్దాం. భారతదేశం ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, వర్తక వాణిజ్యాల 
గిరాకీని తట్టుకోవడానికి, ఎగుమతులు అధికంగా జరిగేకాలంలో, ect సంవత్సరంలో 





TES పేర్కొన్నదే పుటలు 25556; 538; ఎఫ్‌ ననాకర్‌ రచించిన “వర్తక సంబంధంగా ద్రవ 
విలువ అనే గ్రంథాన్ని చూడవచ్చు. పుట. 27: "ద్రవ శాస్త్రంలో మౌలిక సమస్యలు" అనే సి.ఎమ్‌. వాల్డ్‌ 
గ్రంథం చూపు. 304 

* సుప్రీం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ప్రాసీడింగ్సు - సంపుటి 60, పుట. ఈ2 


592 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఆరు మాసాల వరకు, పరిస్థితిని బట్టి కొన్ని బంగారం, లేదా వెండి ముక్కలు కొన్నింటిని 
కరెన్సీ నాణాలుగా తయారుచేసుకొని సంసిద్ధంగా ఉండవలసి వస్తుంది. ఎగుమతులు 
సమయం, వేగాన్ని పుంజుకున్నప్పుడు, వస్తువులను కొనుగోలు చెయ్యడానికి ద్రవ్యాన్ని 
మారుమూల ప్రాంతాలకు తరభించవలసి ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఎప్పుడైనా 
ఉండేదే. ప్రస్తుతం ఉన్న కృత్రిమ కరెన్సీ ఉన్నా, 1893కు పూర్వంలాగా వెండి కరెన్సీ 
అమలులో ఉన్నా ఈ పరిస్థితి ఉండి తీరేదే. అయితే తేడా ఏమిటి? తేడా ఇలా ఉంటుంది. 
మిగిలిన అరుమాసాల కాలంలో ద్రవ్యం అనగా నాణేలు అత్యధికంగా ఉండిపోయే. 
కాలంలో. స్వయంసిద్ధమైన సర్దుబాటు తత్వం ఉన్నటువంటి కరెన్సీ అమలులో ఉన్నట్లయితే. 
అధికంగా ఉండే నాణాలను మూడు రకాలుగా తగ్గించుకోవడానికి వీలుంటుంది. అధికంగా. 
ఉన్న నాణాలు బ్యాంకులకు గానీ ప్రభుత్వం వారి ఇతర ఖజానాలకు గానీ తిరిగి 
చేరుకుంటాయి. లేదా వాటిని ఎగుమతి చేయవచ్చు; లేదా కొంతమంది (ప్రజలు ఇతర 
అవసరాల నిమిత్తం వాటిని కరిగించుకోవచ్చు. స్వయంసిద్ధంగా సర్హుబాటయ్యే స్వయం 
చలిత కరెన్సీ లేకపోయినప్పుడు, కృత్రిమమైన టోకెన్‌ నాణెంగా నాణెము మారినప్పుడు, 
ప్రస్తుతం మన రూపాయి ఉన్నట్లుగా ఉన్నట్లయితే, మూడింటిలో రెండు ద్వారాలు 
మూతపడతాయి. రూపాయిని భారీ నష్టాలను భరించకుండా ఎగుమతి చెయ్యడానికి వీలుండదు. 
ఫలితంగా అదనపు ద్రవ్యమంతా బ్యాంకులకు గానీ, ఇతర ప్రభుత్వ ఖజానాలకు గానీ 
తిరిగి రావడమో లేదా ప్రజలు వాటిని నిలువ చేసుకోవడమో జరుగుతుంది. తర్వాత 
చెప్పిన సందర్భాన్ని. నీరు బాగా నిలిచిపోయిన భూఖండంతో పోల్చవచ్చు; నీరు నిలిచింది, 
మురుగు పారుదల సౌకర్యం లేదు. తడి - చిత్తడిని దూరం చేసుకోవడం సాధ్యం కాదు; 
కనుక ఆ భూమి చివరికి నిరుపయోగం అయిపోతుంది. ఈ దేశంలో బ్యాంకు సదుపాయాలు 
ఆతి స్వల్పంగా ఉన్నాయి, అందువల్ల మిగులు ధనం వెంటనే బ్యాంకులకు గానీ, ఇతర 
ప్రభుత్వ ఖజానాలకు గానీ బదిలీ కాజాలదు. అందువల్ల మారుమూల ప్రాంతాలకు 
పంపించిన ద్రవ్యమంతా అక్కడక్కడా నిలువ ఉండిపోయి. మొత్తం సాగుభూమిని నిరుపయోగం 
చెయ్యగల నీటి మడుగులుగా మారిపోతుంది. మూడింటిలో రెండు ద్వారాలు మూతపడినప్పుడు 
నిలువ ఉండిపోయిన (ద్రవ్యమంతా నిరుపయోగంగా మారిపోయినందువల్ల ధరలు 
'వెరుగుతాయని వేరుగా చెప్పవలసిన పనిలేదు” 

బంగారం భారత కరెన్సీలో అంతర్భాగమై ఉండినట్లయితే, అవసరమైనప్పుడు 
విస్తరణకూ, అనవసరమైనప్పుడు కుంచింపునకూ రూపాయి కరెన్సీకి సాధ్యంకానంత మేర, 
అవకాశాన్ని పొంది ఉండేది. బంగారం విస్తరణకూ కుంచింపునకూ వీలైనది కనుక, 
రూపాయి కుంచింపునకు మాత్రమే వీలై, విస్తరణకు వీలైనది కాదు కనుక రూపాయి కన్నా 
బంగారం విలువ ప్రమాణం ఉన్నతస్థాయిని కలిగి ఉండేది. ఇలా అనడం wot 
అదివరకే చెప్పినదాన్ని మరో మాటలో చెప్పడమన్నమా[ే. భారతీయ (ద్రవ్య (ప్రమాణం, 
బంగారం కానీ, బంగారపు మారక ప్రమాణంగా గానీ ఉండక బ్యాంకు సస్పెన్లను 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 593 





కాలంలోని కాగితపు కరెన్సీవలె, మారకానికి అవకాశం లేనటువంటి రూపాయి ప్రమాణం 
wf, అదనంగా JIPS ధరల పెరుగుదలను (ప్రేరేపించేదన, ఉభయ విధానాల 
తత్వాన్ని గ్రహించడానికి ఈ ఒక్కకే దానికది నిస్సంశయమైన రుబావనీ చెప్పినదాన్ని 
తిరిగి చెప్పడమన్నమాట. బులియన్‌ నివేదిక భాషలో dood" 


"ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికిగాని, ఇష్టం వచ్చినప్పుడు నాణేలుగా కరిగించి 
'మార్చుకోవడానికిగానీ అవకాశం లేనటువంటి కరెన్సీని వరించినటువంటి దేశంలో, మిగులు 
'ద్రవ్యమంతా వృధాగా నిలువ ఉండిపోతుంది; ఎగుమతికి వీలయ్యే కరెన్సీ అలా కాదు". 


అందువల్ల భారతదేశంలో ధరలస్థాయి పెరుగుదలను అదుపు చేయాలండే, ఎగుమతికి 
విలు కల్పించే ఏదో ఒక రకమైన కరెన్సీని ప్రవేశపెట్టుకోవాలి. భారతద్రవ్య విధానంలో ఆ 
పాత్రను సమర్థవంతంగా నిర్వహించగలిగేది బంగారమే. 


భారతదేశంలో బంగారాన్ని కరెన్సీలో భాగంగా చెయ్యరాదని వాదించడానికి చాంబల్లేన్‌ 
కమిషన్‌ వారు తమ చాతుర్యాన్నంతటినీ వ్యయపరిచారు. * వారి వాదన ప్రకారం, వారు 
చెప్పదలచుకున్న అంశాలు అలా ఉన్నాయి. (1) భారత ప్రజలు బంగారాన్ని దాచి 
"పెట్టుకుంటారు; క్లిష్టసమయాల్లో అవసరాలకు దొరకనివ్వరు; (2) బంగారంవంటి అతి 
విలువైన దాన్ని ద్రవ్య మారళంగా మార్చే స్తోమత భారతదేశం వంటి అతి నిరుపేద 
దేశానికి లేదు. భారత (ప్రజల లావాదేవీలు చాలా పరిమితమైనవైనందున బంగారాన్ని 
నిరంతర మారకంలో కొనసాగించడం కష్టతరమవుతుంది. (4) రూపాయల్లొకి మార్చడానికి 
వీలున్నటువంటి కాగితపు కరెన్సీ భారతదేశానికి అత్యంత గిట్టుబా టైనబువంటిదే కాక చౌక 
అయినది. అందుకు భిన్నంగా బంగారాన్ని కరెన్సీగా చేసినట్లయితే నోట్ల చెలామణీ. 
రూపాయి చెలామణీలు కూడా. నిలిచిపోయే విధంగా ప్రజలు ఎదురుతిరుగుతారు. 
దాచుకుంటారన్న వాదన అతి పురాతనమైనదే. దాచుకుని నిలువచేసుకునే తత్వానికి ఒక 
పద్ధతి గానీ నియమంగానీ ఉండకపోయినట్టయితే నిజంగా పరిశీలించదగిన వాదనే. కాని 
విషయం, అందుకు పూర్తిగా భిన్నమైనటువంటిది. ద్రవ్యం అనేది అత్యంత మారకతత్వం 
కలిగి ఉంటుంది కనుకనూ, ఖచ్చితమైన సక్రమ నియమనిబంధనలకు లోబడి ఉన్నప్పుడు 
విలువ తగ్గకుండా కొనసాగుతుంటుంది Sim, ప్రజలందరూ, ప్రపంచంలో ఎక్కడైనా 
సరే, దాచుకుని నిలువ ఉంచుకుంటూనే ఉంటారు. మరో మాటలో చెప్పాలంే (ద్రవ్యానికి, 
నిలువ ఉంచుకున్నందువల్ల విలువ పెరుగుతుంది. అయితే, విలువను నిలువ చేసుకున్నట్లు 
భావించి నిలువ చేసుకునేవాడు, ద్రవ్యాన్ని వినియోగించుకొని ప్రస్తుతం పొందగలిగే 





* స్రొఫెనర్‌ కానన్‌ గారి పునర్ముద్రణ వు. 17 


+ నివేదిక పుటలు 15-19, ఇదే రకమైన వాదనను శ్రీ కీన్సు తన సిద్ధాంత గ్రంథవు 4వ అధ్యాయంలో 
చేశారు. 


594 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -0 





ప్రయోజనాలను, దాన్ని దాచుకొని మున్ముందు దానికి గాను పొందగలిగే ప్రయోజనాలుగా 
తాను భావించే వాటిని పొందడానికి త్యాగం చేస్తాడన్నమాట. మున్ముందు దానికి గాను 
పొందగల ప్రయోజనం, ప్రస్తుతం పొందగల ప్రయోజనం కన్నా, దాచుకోవడం వల్ల కలిగే 
అలస్యాన్నీ ప్రమాదాన్నీ కూడా లెక్కలోకి తీసుకున్నప్పటికీ అత్యధికం అని విశ్వనించిసప్పుడు 
ద్రవ్యాన్ని దాచుకుని నిలువ చేసుకోవడం సర్వసాధారణ మవుతుంది. ద్రవ్య వినియోగం 
వల్ల ప్రస్తుతం ఒనగూరే ప్రయోజనం, మున్ముందు ఒనగూరదని భావించే ప్రయోజనం 
కన్నా అత్యధికం. అయినప్పుడు ద్రవ్యాన్ని ఎవరూ దాచుకుని నిలువచేసుకొనబోరు. 
అటువంటప్పుడు భారత ప్రజలు, బంగారాన్ని కరెన్సీగా మార్చినట్టయితే దాచుకుని నిలువ 
ఉంచుకుంటారనేది అభ్యంతరం చెప్పవలసిన అంశం ఎలా అవుతుందో అర్థం కావడంలేదు. 
ఒకవేళ వారు బంగారు కరెన్సీని దాచుకునెట్టయితే, ప్రస్తుత కొనుగోళ్ళను వాయిదా 
వేసుకోవడానికి వారు నిద్ధమైనారని లేదా, ప్రస్తుత అవసరాల నిమిత్తం వినియోగించుకోవడానికి 
వారి వద్ద, బంగారపు కరెన్సీ కన్నా తక్కువ నాణ్యమైనటువంటి మరేదైనా కరెన్సీ వుండి, 
ముందుగా దాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారన్నమాట. అలా కాకుండా. ప్రస్తుత 
కొనుగోళ్ళు వారికి అనివార్యమై వారీ వద్ద, బంగారం కన్నా తక్కువ నాణ్యమైన మరొక 
కరెన్సీ ఏదీ లేనప్పుడు వారు బంగారు కరెన్సీని దాచుకోవడం అనేది జరుగదు. అవసరం 
వచ్చిన్సుడు భారతదేశం నుంచి ఆత్యంత విలువైన లోవోలు ఎగుమతైన నందర్భాలున్నాయంటే.” 
దాచుకుని నిలువచెసుకొనే భారతీయుల అలవాటు, తరుచుగా భావిస్తున్నట్లు, ఆసాధారణమైన, 
అనంతస్థాయిలో లేదని రుజువవుతున్నది. ఎప్పుడైనా ఒకప్పుడు భారత ప్రజలు, ద్రవ్యాన్ని 
బయటికి పంపించవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ పంపించకుండా దాచుకుని నిలువ 
చేసుకొన్నారంకే' అది భారత ప్రజల లోపం కాక, ద్రవ్య విధానంలో ఇమిడి ఉన్నటువంటి 
లోపంగా భావించాలి. ద్రవ్య విధానంలో లోపం వల్ల దద్రవ్యపు పూర్తీ నిలువ భాగాలు 
విలువ నిలువతో సమానం అన్న భావన కలుగలేదన్నమాట. దాచుకుని నిలువ చేసుకునే 
అలవాటు గురించి వాదించినట్టయితే ఏ దేశ ప్రజలను గురించైనా సరే అలాంటి వాదన 
చేయవచ్చు. కేవలం భారత ప్రజల పట్లనే కాదు. 

భారతదేశంలో బంగారాన్ని కరెన్సీగా మార్చడానికి చేసిన రెండవ వాదనకు, మొదటి 
వాదనకున్న దానికన్నా అధిక ప్రాధాన్యం ఏమో లేదు. బంగారం ఒకవేళ సర్క్యులేషను 
నుండి మాయమైపోయి అదృశ్యమైపోగలదనుకుంకే అందుకు కారణం, దాని కన్నా తక్కువ 
నాణ్యతగల మరొక రకమైన కరెన్సీని అత్యధికమాత్రలో ముద్రించడమే. 19వ దశకంలో, 
భారతదేశంలో స్వర్ణ ప్రమాణాన్ని నెలకొల్సే ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు. కొంతమంది. 





చెంబక్లేక్‌ కమిషన్‌కు గ్ర దలాల్‌ సమర్పించ విజ్ఞాపన పత్రాన్ని ఆపందనన్‌ సంపుటి 11, నం. 
XX, పుటలు 673-7506" ఈ అంగానికి ఇందుకు సంబంధించిన ఇతర విషయాలకూ చూడగలరు. 
+ 1907+8 క్రిష్టదశలో భారత ప్రజలను ఇందుకు గాను విమర్శించడమైనది. అయినప్పటికీ, ఆ RÀ 
నమయంలో ప్రయివేమి ఖాతాలో కొంత బంగారాన్ని ఎగుమతి చేయడం జరిగింది. 





Myg ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 595 





BLO, upar సామ్రాజ్యాలు బంగారాన్ని నర్క్యులేషన్‌లో పెట్టడానికి చేసిన వ్యర్థ 
ప్రయత్నాలను గురించి ప్రస్తావించారు. ఆ దేశాలలో బంగారం అదృశ్యమైన మాట 
బాస్త్రవమే కాని, దానికి కారణం ఆ దేశ ప్రజల పేదరికం మాత్రం కాదు. కాగితపు కరెన్సీని 
అధికంగా ముద్రించి పంపిణీకి తేవడం అందుకు కారణం. ఏ దేశమైనా సరే ప్రత్యామ్నాయంగా 
Vend కరెన్సీని విడుదల చేయనంతవరకూ బంగారపు కరెన్సీని కాపాడుకొనవచ్చు. 


'లావాదేవిలు అతి తక్కువ స్థాయిలో ఉండటం వల్ల బంగారం నర్క్యులేషన్‌లో 
ఉండబోదన్న వాదం నుంచి సాధించాల్సిన తీర్మానం బంగారం సర్మ్యులేషనులో 
ఉండకూడదని కాదు. పరిస్థితిని తట్టుకోవడానికి అవసరమైనంత మేర. కరెన్సీని చిన్న 
చిన్న విభాగాలుగా రూపొందించాలని తీర్మానించుకోవాలి. సర్క్యులేషను ఇబ్బందులకు 
శారణం నాణేల ప్రమాణ నిర్ణయం ii అయితే నాణేల ప్రమాణాల నిర్ణయ సమన్యలను 
బట్టి విలువ ప్రమాణాన్ని నిర్ణయించడం తగదు. సావరిన్‌ (బంగారు నాణెం) అత్యధికంగా 
సర్క్యులేషనులో ఉండనంతీ మాత్రాన భారతదేశంలో బంగారు కరెన్సీయే ఉండకూడదని 
తీర్మానించడం విజ్ఞత కాదు. విరివిగా సర్క్యులెషనులో ఉండటానికి విలులేనంత భారీ 
విలువ సావరిన్‌కు ఉన్నదని మాత్రమే దీనివల్ల తేలుతుంది. సావరిన్‌కు వ్యతిరేకమైన 
వాదన ఏదన్నా ఉంటే, సావరిన్‌ అనే విభాగం (యూనిటు) ఉనికికి వ్యతిరేకమైన వాదనే 
కాని, కరెన్సీగా బంగారం ఉనికికి వ్యతిరేకమైనటువంటి వాదన మాత్రం కాదు. సావరిన్‌ 
నాణెం అధిక సర్క్యులేషనుకు అవకాశం కలిగించేంతటి చిన్న స్తాయిలో లేదని భావించినప్పుడు 
దానికన్నా చిన్న స్థాయిలో మరేదన్నా కరెన్సీ యూనిటును జారీచేయడం ద్వారా బంగారాన్ని 
'సర్క్యులేషనులోనికి తేవలసి ఉంటుంది కానీ, కరెన్సీగా బంగారాన్ని పూర్తిగా తృణీకరించడం 
నరైన చర్య కాదు. 


బంగారపు కరెన్సీకి వ్యతిరేకంగా చేసిన నాల్గవ వాదన, వాస్తవాలకు సంబంధించి 
నటువంటిది. బంగారపు కరెన్సీకి, దానికి ఆపాదించిన లక్షణాలున్నాయో లేదో రుజువు 
చేసుకోవడానికి, సాక్ష్యాధారాలను విపులంగా పరిశీలించడం తప్ప మలో మార్గం లేదు. 
అయితే రూపాయిగా మార్చుకోగల కాగితపు కరెన్సీ విషయంలో మాత్రం ప్రమాదం ఏమో 
OT అన్న ప్రశ్నను కూడా వేసుకొని మనం పరిశీలించాలి గద! కమిషన్‌వారు ఒకవేళ ఈ 
woo గురించి పరిశీలించి ఉండినట్టయితే, నా వరకు నాకు సందేహమే, కాగితపు 
కరెన్సీని మార్చుకొనే వీలున్నది కనుక, విలువపైనగానీ కొనుగోలు శక్తి పైనగానీ ఎటువంటి 
ప్రభావమూ పడబోదన్న సాధారణ అభిప్రాయంతో పరిశీలన సాగించి ఉంటారు. ఈ 
అభిప్రాయం పొరపాటు అభిప్రాయం. కాగితపు కరెన్సీకి మారకపు అవకాశం ఉన్నప్పటికీ, 
మారకానికి రానటువంటి, విలువ యూనిట్ల లెక్కల్లో, మారకపు అవకాశం ఉన్నటువంటి 
యూనిట్ల విలువ తగ్గిపోతుంది. పోటిరంగంలో సదరు విలువ యూనిటు డిమాండు 
తగ్గిపోతుంది కనుక, mo విలువ పడిపోతుంది. అందువల్ల కాగితం అనేది కరెన్సీగా 


596 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





చెలామణి చేయడానికి చౌకపద్ధతే అయినప్పటికీ, రూపాయి విలువకు |ప్రమాదకారిగా 
పరిణమించవచ్చు. అయితే రూపాయిని బంగారానికి మార్చుకోవడం సులభసాధ్యం 
అయినప్పుడు ఈ ప్రమాదం చాలావరకు తగ్గిపోతుంది. కాని, మారకపు అవకాశం ఉన్నటువంటి. 
కాగితపు కరెన్సీ, మారకపు అవకాశం లేనటువంటి. కరెన్సీలాగానే. అంతిమంగా దాన్ని 
వదిలించుకొని ఏదైనా ప్రామాణిక లోహంగా మార్చుకునే అవకాశం లేనప్పుడు, లేదా దాని 
విలువ పడిపోకుండా కాపాడేందుకు దానికి తగిన రక్షణ కల్పించినప్పుడు విలువ లేనిదిగా 
పరిణమించగలదు.” రూపాయిని ఇట్టి మారకం నుంచి రక్షించే వ్యవస్థ ఏదీ లేదు. దాన్ని 
అలా రక్షించాలన్న సంకల్పంకూడా కమిషనువారికి లేదు, కనుక, సర్వసాధారణం వస్తువుల 
ధరలతోనూ, అంతిమంగా బంగారం విలువతోనూ రూపాయి విలువకు తగిన రక్షణ 
కల్పించనందువల్ల రూపాయి కరెన్సీ విలువకు ప్రమాదకరమైన పరిస్థితిని కల్పించినట్లు 
కమోషనువారు గుర్తించి ఉండాలి. కాగితపు కరెన్సీనే కొనసాగింపచెయ్యాలని కమిషను. 
వారు నిర్ణయించినందువల్ల కాగితాన్ని మారక యోగ్యం కాకుండా చేసి పారేశారు. అయితే, 
కమోషన్‌వారి అభిప్రాయాలు, చౌకగా లభ్యమయ్యే విషయంలో ఘనంగా ఉన్నంతగా, 
విలువను స్థిరంగా ఉంచే విషయంలో లేవు. భారత కాగితపు కరెన్సీ పునాదులను DS 
జారీ విధానంనుంచి, నిర్ణీత దామాషా పద్ధతికి మార్చాలని కూడా సూచించారు.” Ds 
అనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చిన కమోషన్‌వారు, సమస్యకు సంబంధించిన ఈ అంశాన్ని 
విస్మరించడాన్ని చూస్తే, భారత కరెన్సీకి సంబంధించినంత వరకు కొనుగోలు శక్తిని 
స్థిరంగా ఉంచే విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదనడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. 





“పైన విపులీకరించిన అంశాలు ఏ మాత్రం శక్తివంతమైసవైనప్పటికి, బంగారపు 
కరెన్సీ అనేది కేవలం 'భావనలోకు సంబంధించిన విషయమో లెదా "అధిక మూల్యం 
చెల్లించాల్సిన" ప్రతిష్టాత్మకమైన అంశమో కాక, భారతీయ 'విలువ'ను స్థిరంగా ఉంచడానికి, 
తద్వారా, కొంతమేరకు, ఎంత స్యల్పస్థాయిలోవైనా సరే భారతీయ ప్రజల ప్రయోజనాలను. 
“పెరిగే ధరల ప్రమాదం నుంచి కాపాడడానికి సంబంధించిన బృహత్తర ప్రయోజనమని 
తెలుస్తుంది. 


భారత ప్రభుత్వం వారి మౌలిక పథకాన్ని, ఫౌలర్‌ కమిటీ మంజూరు చేసిన 
పథకాన్ని ఏ దృష్టితో చూసినా, చాంబర్లేన్‌ కమిషన్‌వారు ఏ విధంగా తప్పుడు వ్యాఖ్యానం 
చేశారో ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే అందులో నుంచి మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
ఆ ఆదర్శాన్ని అతిక్రూరంగా విఫలం చెయ్యడం ఎలా జరిగిందని? ఫౌలర్‌ కమిటీ వారు 





7 ఈ విషయం గురించి చైతన్యవంతమైన చర్చ నిమిత్తం - పిఎఫ్‌. ప్రొఫెసర్‌ కానన్‌ రచించిన 
*ద్రవ్యమూ - పెరిగే లేదా తరిగే ధరలతో దానికుండే సంబంధం" అన్న గ్రంథాన్ని చూడవచ్చు. పుటలు 
4148 

** నివేదిక సెక్షన్‌ 112 


Mf, irent) తిరిగి స్వీకరించడం 507 





భారతదేశపు కరెన్సీలో బంగారు నాణిలుంటాయని సూచిస్తే, బంగారం కరెన్సీయే కాకుండా 
ఎలా పోయింది? బంగారం ప్రవేశించకుండా ద్వారాలు మూతవడినాయని చెప్పడానికి 
అవకాశం లేదు. బంగారు నాణెం అప్పటికే చట్టబద్ధమైన దద్రవ్యంగానే పరిగణింపబడుతుండేది. 
ఫిషర్‌ భాషలో చెప్పాలంచే, భారతదేశంలోని ద్రవ్య రిజర్వాయర్‌లో, వెండికన్నా బంగారపు 
సంచారం అత్యంత స్వేచ్చగా సాగేది. రూపాయి రూపంలో వెండి ప్రవేశం అతి చిన్న 
'ద్వారంగుండా ఈ రిజర్వాయరులోకి ప్రవేశార్హత పొందింది. అయితే అది బయటికి వెళ్ళే 
'ద్వారమేదీ ఉండేది కాదు. మరొక వైపున బంగారాన్ని ఈ రిజర్వాయరులోనికి ఒక పైపులైను 
ద్వారా పంపించారు. దాని రాకపోకలకు రెండింటికీ స్వతంత్ర మార్గం ఉండేది. అయినప్పుడు 
భారతదేశపు ద్రవ్య రిజర్వాయరులోనికి బంగారం విరివిగా వచ్చి చేరలేదెందుకని? ఈ 
సమస్యను సక్రమంగా అవగావాన చెనుకోవాలం'టే. 1898లో ప్రతిపాదించిన పటిష్ట విధానాన్ని 
పరిశీలించాలి. 


సమస్యకు సంబంధించిన ఈ అంశాన్ని వివరించడానికి ప్రయత్నించిన వాబజ్మయాన్ని 
పరిశీలించినప్పుడు, భారతదేశపు కరెన్సీ పద్ధతిలోనికి బంగారం ప్రవేశించకపోవడానికి 
సర్వసాధారణంగా చెప్పే కారణాలు రెండు ఉన్నట్టు కనిపిస్తాయి. అందులో ఒకటి, 
కాన్సిల్‌ బిల్లులను సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌ విక్రయించడం. కౌన్సిల్‌ బిల్లుల అమ్మకం 
ప్రభావం, భారతదేశంలోనికి బంగారం ప్రవేశించకుండా నిరోధించిందని అంటున్నారు. 
భారత కరెన్సీ గురించి అధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి అని భావించబడే È సుబేదార్‌, 
స్మిత్‌ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇస్తూ (ప్రశ్న: 3,502) అలా అభిప్రాయపడ్డారు:- 

"1905 నుండీ, మా కరెన్సీ విధానాన్ని నియంతత్రించిన శక్తులు, ఉద్దేశ పూర్వకంగా, 
భారతదేశంలోనికి బంగారం (ప్రవేశించకుండా, బంగారు నాణేలు చెలామణి కాకుండా 
ప్రయత్నించాయి." 

కౌన్సిల్‌ బిల్‌కు, ఈస్టిండియా కంపెనీ కాలం నుంచి ఒక చరిత్ర ఉన్నది.” 
భారతదేశంలోని రెవిన్యూలద్వారా ఆదాయం నమకూర్చుకుంటున్న దృష్ట్యా భారత ప్రభుత్వం, 
ఇంగ్లాండులో చెల్లింపులు చేయవలసివచ్చే విచిత్రమైన పరిస్థితిలో ఉండి. భారతదేశం 
నుండి అంగ్లాండుకు చెల్లింపులు జరపాల్సిన స్థితిలో ఉండిపోయింది. ఈస్టిండియా కంపెనీ 
రోజుల నుంచి కూడా, బంగారాన్ని బదిలీ చేయకుండానే చెల్లింపులకు ఏర్పాట్లు చేసేపద్దతి 
అమలులో ఉండేది. ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు మూడు విధాలుగా చెల్లింపులకు ఏర్పాట్లు 
కలిగి ఉండేవారు. 1. బంగారు నాణేలను భారతదేశం నుంచి ఇంగ్లాండుకు చేర్చడం; 





TRIG భారతదేశం నుంచి చెల్లింపులను eni విషయంపై సర్‌ Tw) వాటర్‌ bes 
విజ్ఞాపన వత్రం. ఫొలర్‌ కమిటి నివేదికకు అనుబంధం. $6. 24. కౌన్సిల్‌ బిల్లుల విక్రయం. "ెలిగ్రాఫిక్‌ 
'బదేలాయింపులకు సంబంధించి ఎఫ్‌. డబ్బు. న్యూమార్చి నివేదిక కూడా. భారతియే ఆర్థిక వ్యవస్థ - కరెన్సీకి 
సంబంధించిన రాయల్‌ కమిషన్‌ వారి మధ్యంతర నివేదిక సంపుటి -l, నెం. VM, పుట. 217 


598 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబిద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





2.భారత ప్రభుత్వానికి సమర్పించిన బిల్లులకుగాను అంగ్లాండులోనే డబ్బును స్వీకరించడం; 
3.అంగ్లాండుకు ఎగుమతి చేసే సరుకుల “కొనుగోలుకుగాను భారతీయ వర్తకులకు ముందుగానే 
డబ్బు "చెల్లించడం ద్వారా తమకు తాకట్టు క్రింద జమ అయిన సరుకుల విలువను, 
ఇంగ్లాండు నుంచి కంపెనీ క్ర "పేర రాబట్టుకోవడం ఈ మూడింటిలో చివరి రెండింటిపైననే 
వీర అధికంగా ఆధారపడుతూ ఉండేవారు. క్రమంగా సరుకులను తాకట్టు పెట్టుకుని 
డబ్బులు చెల్లింపచేసుకునే పద్ధతిని, “అదొక విషవలయపు పరపతి విధానమనీ, వర్తకపు 
సాధారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లవుతుందోని విరమించారు. ఈ మూడు ప్రత్యామ్నాయ 
ప్రడ్రియల్లోనూ సమర్థవంతమైన ప్రక్రియ బిల్లుల విక్రయమేనని దాన్ని కొనసాగించారు.” 
దీన్ని కొనసాగించినవారు కౌన్సిల్‌లోని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ కనుక దానికి కౌన్సిల్‌ బిల్లు 
అన్న పేరు వచ్చింది. భారత ప్రభుత్వాన్ని, ఆంగ్ల రాజ్యాధికారం అదుపులోనికి తీసుకున్న 
తర్వాత దాన్ని ఆ పేరుతోనే కొనసాగించారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అధీనంలో ఈ కౌన్సిల్‌ 
Bex» కొన్ని మార్పులను సంతరించుకున్నాయి. ఇప్పుడిక 'వైశ్రయాలు వారానికొకసారి 
జరగేసాగాయి.' బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు. ద్వారా ఇందుకు సంబంధించిన లావాదేవీల 
నిర్వహణ జరిగేది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇరగ్గాండువారు ప్రతి బుధవారం సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
Dond అన్ని పత్రికల్లోనూ ఒక వ్యాపార ప్రకటనను ప్రచురింపచేసేవారు. భారత 
ప్రభుత్వంవారి డిమాండుపై చెల్లింపులు చేయవలసిన బిల్లుల కొనుగోలుకై ఆ మరుసటి 
బుధవారంలోగా బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో ఏదో ఒక చోట "టెండర్లు దాఖలు 
చేయవలసిందిగా ఈ ప్రకటనలో కోరేవారు. బిల్లులకు టెండర్లను స్వీకరించేప్పుడు, atto 
కనీసభాగాన్ని ఇప్పుడు "గవ భాగంగా నిర్ణయించారు ఇదివరకటిలాగా కౌన్సిల్‌ బిల్లు 
ఏదో ఒకే రకమైనదిగా ఉండేది కాదు. నాలుగు రకాల బిల్లులుండేవి. 1. ప్రతి బుధవారం 
విక్రయించే సాధారణ మారక బిల్లులు (బిల్స్‌ ఆఫ్‌ sies) వీటిని “కౌన్సిల్స్‌' అని 
కూడా పేర్కొనేవారు. 2. DOPE బదలాయింపులు - వీటిని కూడా ప్రతి బుధవారం 
విక్రయించేవారు: సాధారణ భాషలో బదలాయింపులు - (ట్రాన్స్‌ఫర్లు) అని పిలిచేవారు '. 





నాలుగోది కూడా ఒకటి ఉండేది. భారతదేశంలో, Tio బిల్లులను భారత ప్రభుత్వం టండన్‌ 
"పేరున కొనుగోలు చేసేది. వాటిని కలెక్షన్ల నిమిత్తం సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు పంపేది. 1877లో ఈ పద్ధతిని 
కొంతకాలం వరకు కొనసాగించి అ తర్వాత విరమించారు. 

* మొట్టమొదటిసారి సెక్రరీ ఆఫ్‌ స్టేట్‌ అధికారం క్రింద, కొన్సిల్‌ బిల్లుల విక్రయం ప్రారంభమైన 
1862 జనవరి సవ తేదీ నుండి 1862 నవందిరు వరకు విక్రయాలు నెలకొకసారి జరిగేవి. 1092 నవంబరు. 
నుండీ విక్రయాలు పక్షం రోజుల కొకసారి జరగడం ప్రారంభమైంది. 1876 ఆగస్టులో వాటిని వారం వారం 
విక్రయించడానికి పూనుకున్నారు. 

$1862 జనవరి నుంచి మార్చి వరకు కనీస విభాగం ఫార్థింగ్‌: దాన్ని మార్చి 1882లో పెన్నీలో 
1/శివ వంతుగా తగ్గించారు. 1875 జనవరిలో DAE VIG వంతుగాను, 1882లో 1/32 గానూ 
తగ్గించారు. ఇదే కనీస విభాగం చివరిదాకా కొనసాగింది. 


శ 1876లో మొదటిసారిగా ప్రారంభించారు. 


Mg ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 599 





S బుధవారాలు కాక వారంలో ఏ రోజునైనా విక్రయించే సాధారణ మారకపు బిల్లులు. 
వీటిని 'మధ్యస్థాలు' అని సాధారణ భాషలో పిలిచేవారు. 4 బుధవారాల్లో కాక్‌ ఏ 
రోజునైనా విక్రయించే BAIE బదిలిలు. 2&2 సాధారణ భాషలో "స్పెషల్స్‌' అని 
పిలిచేవారు. అయితే బంగారం భారతదేశంలోనికి ప్రవేశించకుండా, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
తన కౌన్సిల్‌ బిల్లుల యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకునే వారో కూడా అప్పుడు 
పరిశీలించాలి. వీటి ధరలనూ. విక్రయపు స్థాయినీ - భారతదేశం లోనికి బంగారం 
(ప్రవేశించకుండా రూపొందించేవారు. ఈ విధానం ఫౌలర్‌ కమిటి సిద్ధాంతాన్ని ఎలా 
విఫలం చేసిందో పరిశీలించే ముందు - ఈ దిగువ అంకెలను (పట్టికలు 51, 52లను) 
పరిశీలనార్థం ప్రస్తావిస్తున్నాను. (పట్టికలు 51, 52 - 600,601 పేజీలు). 


ఈ పట్టికలను పరిశీలించినట్లయితే రెండు అంశాలు స్పష్టమవుతాయి. సెక్రటరీ 
ఆఫ్‌ స్టేట్‌ ద్వారా అమ్మకమయ్యే కౌన్సిల్‌ బిల్లుల అనంతరాశ ఒకటి. mob మూత 
'వెయ్యకముందు, కొన్సిల్‌ బిల్లుల విక్రయం వోంఫార్డిలతో సమానస్థాయిలో సాగేది. బడ్జెట్‌లో 
'అంచనావేసిన దానికన్నా వోస్తవికమైనవి రాబట్టుకోవడాలు (డ్రాయల్స్‌) ఎప్పటికి modo 
కావు. మింట్లను మూతవేనిన తర్వాత సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ద్వారా రాబట్టుకోవడాలు 
పూర్తిగా ఆంతరంగిక అవసరాలకు మాత్రమే లోబడి ఉండేవి కావు. మూసివేత తర్వాత 
ఖెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ పూనుకున్న చర్యలను అనుసరించి: 


1. విధానాలు - సాధనాలకు సంబంధించిన కార్యక్రమాలను అమలుచేయడానికి 
ఆ సంవత్సరపు బడ్జెటులో పేర్కొన్న మొత్తాలకు సరిపోను, ఆర్థిక సంవత్సరంలో 
భారత ప్రభుత్వపు గైజరీలనుండి మొత్తాలను రాబట్టుకోవడం. 

2. నాణీలు మార్చుకునే నిమిత్తం కొనుగోలుచేసే వెండికి మూల్యం చెల్లించడానికి 
అవసరమైన అదనపు మొత్తాలను రాబట్టుకోవడం. 


3. ఇంగ్లాండు నుంచి తీసుకునే అప్పును తగ్గించుకొవడానికిగాని. లెదా పూర్తిగా 
తీసుకోకుండా ఉండటానికి ప్రభుత్వానికి అమౌశం కల్పించే విధంగా, ఊహించనంత 
మేర కాలం బాగా అయి సమృద్ధి స్థితి ఏర్పడినప్పుడు అదనంగా మరి కొంత 
మొత్తాన్ని రాబట్టుకోవడం. 


4. ఆస్టేలియా నుండిగాన, ఈజిప్పు నుండిగానీ భారతదేశానికి రవాణా అవుతుండగా 
మార్గమధ్యంలో సెక్రటరీ ఆఫ PE కొనుగోలుచేసిన సావరిన్లకు, మూల్యాన్ని 
భారతదేశంలో చెల్లింపు "d "లి గ్రాఫిక్‌ బదిలీలను అమలుపరచడం.” 





$529 కొన్సిల్‌ బిల్లుల విక్రయం గురించి ఎఫ్‌ హైచ్‌న్యూమార్స్‌, చాంబర్లేన్‌ కమిషన్‌ వారికి 
సమర్పించిన 2025 పత్రం. అపెండిక్స్‌, సంపుటి | నెం. V, పుట. 222 





was 


& 


gii 
RKERPRSISPISSSSSBSREEBE 


rj 





w 














EI mgando] opto coa peor 


























Voas gis cantes paina geguy opuoc ong 3౯881 
Ti- soc 








. sasesslsuoseseses 
Grr: 








Wore ap 
సరాధంగం గాలి, 
see gs | అం goog 
erdo | 5e wm | eno mà 




















eec 69406 





అయా? 26 cor 





oss egeo 
aoan gp 





coa poc 





eoa Yes epus cuca pa slam tol 


mT- joe 


602 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఇలాంటి రాబట్టుకోవడాల వల్ల, భారతదేశపు వర్తక బకాయీలను సర్దుబాటు 
చేయడంలోనూ, హోం (శ్రైజరీలో నిలువలు భారీగా పెంపొందించడంలోనూ, భారత 
నిధులను లండన్‌లో నిలుపుదల చేయడంలోనూ కౌన్సిళ్ళు బృహత్తరమైన పాత్ర వహించవలనిన 
పరిస్థితి వచ్చింది. 


“పైన వివరించిన పట్టికలను పోల్చుకుని పరిశిలించేప్పుడు, గమనించవలసిన రెండవ 
అంశం తన అమ్మకాలను సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఏ ధరలకు జరుపుతున్నారనేది. mobi 
'మూతవేయక ముందు కౌన్సిల్‌ బిల్లుల విక్రయం ధర, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ నియంత్రణకు 
అతీతంగా ఉండేది. వారం వారం జరిగే విక్రయాలలో ఆయన, అత్యధిక మొత్తాన్ని 
ఇవ్వజూపిన మెండరుదారునికి కౌన్సిల్‌ బిల్లులను విక్రయిస్తూ ఉండేవారు. మింట్లను 
'మూతవేయడంవల్ల రూపాయలను తయారుచేసే గుత్తాధిపత్యం సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌కు 
లభించిన తర్వాతకూడా ఆయన రూపాయిని విక్రయించడానికి పురాతనమైన వేలం పద్దతినే 
కొనసాగించి గరిష్ట మొత్తాన్ని ఇవ్వజూపిన పాటదారునికే అప్పగించడం ఎందుకు 
కొనసాగించాడని అభ్యంతరాలు వచ్చాయి. తన గుత్తాధిపత్య హోదాను సెక్రటరి ఆఫ్‌ 
"స్టేట్‌ వినియోగించుకుని ఉన్నట్లయితే, భారతదేశానికి బంగారపు దిగుమతి పాయింటు 
పావరీన్‌ ఒక్కింటికి 15 రూపాయలు - నిష్పత్తి ఉండగా, ఒక షిల్లింగు 4 1/8 పెన్నీలు, 
లేదా ఒక షిల్లింగు 4332 పెన్నీల కన్నా రేటును తగ్గించి అమ్మవలసిన అవసరం ఏమి 
వచ్చిందని విమర్శలు వచ్చాయి. తన హోదాను, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆచరణలో 
విరమించుకున్నారు. బంగారపు దిగుమతి ధరకన్నా తక్కువ ధరకుకూడా ఆయన టెండర్లను 
ఆమోదించారు. తన బిల్లులకు ఆయన ఆమోదించిన కనీస రేట్లను పరిశీలించినట్లయితే ఈ 
విషయం తేటతెల్లం అవుతుంది. 


కేవలం హోం (కైజరీకి కావలసిన మొత్తాల కొరకే కౌన్సిల్‌ బిల్లులను విక్రయించడం 
జరిగినట్టయితే, బంగారపు దిగుమతి - ధర కన్నా తక్కువ ధరకు వాటిని విక్రయించి 
ఉండకపోయినట్టయితే, బంగారం భారతదేశంలోనికి దిగుమతి అయి వుండేదని, ఫలితంగా 
భారత కరెన్సీలో బంగారం కూడా ఒక భాగమై ఉండేదనీ భావించవచ్చు. అయితే జరిగింది 
జరిగినట్లు చూసినప్పుడు సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆచరించిన ఆచరణల సామూహిక (ప్రభావం, 
భారతదేశానికి రావలసిన బంగారాన్ని ఇంగ్లాండులో నిలిపివేసుకోవడంగా పరిణమించింది. 
లండన్‌లో నిలిచిపోయిన భారతీయుల బంగారాన్ని సక్రమంగా వినియోగించారా, అక్రమంగా 
వినియోగించారా అనేది మనకిప్పుడు అప్రస్తుతం. లండన్‌లోని భారతీయ నిధుల నిర్వహణలో 
ఇండియా ఆఫీసు సాగించిన కుంభకోణాలను నమర్థించేవారు, వారి సేవలను శాస్త్రీయ 
పునాదులమోద పునర్‌వ్యవస్థీకరించడానికి తమ “సేవలను సమర్పించడానికి ముందుకు 
వచ్చినవారు. బేగ్‌ వోట్‌ విమర్శించిన మాటలను గుర్తుంచుకోవాలి. ఒక వైపు డౌనింగ్‌ స్ట్రీట్‌ 
కార్యకలాపాలను, మరొక వైపు నుంచి, తీవ్ర విమర్శకు గురికాకుండా కొనసాగించడం 


Gud ప్రమాణాన్ని తిరిగి ప్వేకరించడం eos 





అసాధ్యం - ec ఆంటున్నవారు, తమ కర్తవ్యాలను నిర్వహించడానికి అపూర్వమైన 
చాతుర్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. అయితే ఉభయపక్షాలూ ఒక్క అంశాన్ని మాత్రం 
అంగీకరించినట్లు కానవస్తున్నది. సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ కార్యకలాపాలు భారతదేశంలోనికి 
'బంగారం దిగుమతులను పూర్తిగా నిరోధించకపోయినప్పటికీ భారీ మొత్తంలో నిరోధించాయని. 
ఫౌలర్‌ కమిటీ వారి లక్ష్యం విఫలమైందని వాదించేవారి వాదన, DEH ఆఫ్‌ స్టేట్‌ 
కార్యకలాపాలను కుంచింప చేసినట్లయితే భారతదేశంలోనికి బంగారం దిగుమతులు 
నిరాటంకంగా జరిగి ఉండేవన్నంత వరకూ నిస్సందేహంగా యదార్థం. అయితే దిగుమతి 
అయినటువంటి బంగారం తప్పనిసరిగా భారత కరెన్సీ విధానంలో భాగమై ఉండేదని 
భావించడానికి హేతువేమిటి? సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆర్థిక కార్యకలాపాలను అదుపు చేసినంత 
మాత్రాన, భారతదేశపు కరెన్సీలో బంగారం దానికదే స్థానం సంపాదించుకునేదని భావించడం 
చాలా ఉదారమైన భావన. దిగుమతి అయిన బంగారం చెలామణిలో ఉండేదా లేదా అన్న 
విషయం పూర్తిగా విభిన్నమైన పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. 

ఫౌలర్‌ కమిటీ లక్ష్యాన్ని విఫలం చేసినందుకు ఇచ్చిన మరొక వివరణ ఏమం'కే 
బంగారాన్ని “స్వేచ్చగా నాణేలుగా మార్చుకోవడానికి తగిన మింటు సౌకర్యాలు భారతదేశంలో 
లేవని. బంగారాన్ని "స్వేచ్చగా నాణేలుగా మార్చుకోవడానికి భారతదేశంలో తగినన్ని moti 
ప్రారంభించాలన్నది ఫొలర్‌ కమిటి చేసిన ప్రధాన సిఫార్సులలో ఒకటి. ఈ సిఫార్సును 
ప్రభుత్వం అమలుపరచకపోవడం ఫౌలర్‌ కమిటీ ఆశయాన్ని విఫలం చెయ్యడమే. ఈ 
ప్రతిపాదనను విరమించడానికి, Pari బలవంతపు ఒత్తిడి (క్రింద కేంద్ర ప్రభుత్వం 
1900ల సంవత్సరంలో ఆమోదముద్ర వేయడాన్ని, బంగారపు కరెన్సీ కావాలని వాదించేవారు. 
వ్యతిరేకించారు. సుప్రీం లెజిస్తేటివ్‌ కౌన్సిల్‌లో, 1911లో సర్‌ వి. థాకర్సే, ఒక తీర్మానాన్ని 
ప్రతిపాదిస్తూ, (క్రైజరీవారు అంగీకరించినట్లయితే బంగారపు సావరిన్‌లను తయారు చెయ్యడానికి 
ఒక mot ప్రారంభించాలని, ఒకవేళ (bem అంగీకరించకపోయినా, ఏదో ఒక 
విధమైన బంగారు నాణేన్ని తయారుచేయడానికి ఒక మింటును ప్రారంభించాలని నూఎందారు, 
లెజిస్టేటివ్‌ కాన్సిల్‌ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా. అంగీకరించినప్పటికీ, సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 
మాత్రం మరోసారి ఈ తీర్మానాన్ని (కైజరీ ఆమోదానికి పంపారు. ఈసారి (జరీ 
సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు సమర్పించిన పత్రంలో రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు." (1) 
అచ్చంగా బంగారు సావరిన్‌లను మాత్రమే తయారుచేయడానికి రాయల్‌ మింట్‌ వారి ఒకే 
శాఖను వారి నియంత్రణ (క్రింద బొంబాయిలో నెలకొల్పాలి; లేదా (2) బొంబాయిలోని 
Dosp నియంత్రణను సంపూర్ణంగా తమకు స్వాధీనం చెయ్యాలి. ఈ రెండు 
ప్రత్యామ్నాయాలలో ఏ ఒక్కటికూడా భారత ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాలేదు; భారతీయ 
భావనలను సంతృప్తిపరచడానికి ఒక రాయితిగా, సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌, భారత మింటులో 

TURA పేపర్‌ చూడగలరు. 1913లో 495వది. పుట 57 

+ అదే పు ఈ 





604 డక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





పదిరూపాయల విలువ చేసే బంగారు నాణేన్ని ముద్రించడానికి అనుమతించారు. (ట్రెజరీవారు 
చేసిన సూచనల కన్నా, ఈ పరిష్కార మార్గమే భారత ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైంది. 
అయితే ఈ మొత్తం సమస్యను, అప్పుడు సమావేశాలు జరుపుతుండిన చాంబర్లేన్‌ కమిషన్‌ 
వారికి సమగ్ర పరిశీలనార్థం నివేదించారు. విడిగా బంగారం మింటును నెలకొల్చే “ప్రతిపాదనను 
crosdS కమిషన్‌ అంగీకరించలేదు. కాని, జారీచేసే నాణెం సావరినే అయినట్లయితే, 
డాన్ని ఏర్పాటుచేసి నిర్వహించే ఖర్చులను భరించేందుకు భారత ప్రభుత్వం నిద్ధమైనట్లయితే 
భారతీయుల భావనలను తృప్తిపరచేందుకు మింటును ఏర్పాటు చెయ్యడానికి అభ్యంతరం 
లేదని అభిప్రాయపడింది. * కమిషన్‌వారి ఈ నీఫార్సులవల్ల, ప్రతిపాదన 1900ల నంవత్సరంలో 
ఎక్కడ ఉండేదో అక్కడే ఉండిపోయింది తప్ప ముందుకు సాగలేదు. చివరికి యుద్ధం 
ఒత్తిడి వల్ల, రాయల్‌ మింటు శాఖగా బొంబాయి మింటును బంగారు నాణేల ముద్రణకై 
తెరిచారు. 1919లో దాన్ని తిరిగి మూసివేసారు. 1919 నాటి కరెన్సీ కమిటీ దాన్ని 
తెరవాలని సిఫార్సు చేసింది, ఈ పథకం పట్ట వ్యక్తమైన ఉత్సాహం ఎంత అధికంగా 
bodoh, సుప్రీంకౌన్సిల్‌లోని ఒక గౌరవ సభ్యుడు ఈ సిఫార్సును భారత ప్రభుత్వం 
dé ఆమోదింప చేయడానికి, ప్రభుత్వం ఇందుకయ్యే ఖర్చును భరించడానికి వీలుగా 
“మింటో శీర్షిక (క్రింద బడ్జెటు కేటాయింపులను పెంచడానికి సంసిద్ధతను ప్రకటించాడు 
అయితే ప్రభుత్వం ఈ సంసిద్ధతను కృతజ్ఞతాపూర్వకంగా తిరస్కరించింది. ఈ విధంగా, 
బంగారం చట్టబద్ధమైన కరెన్సీ నాణెము కాకపోయినప్పటికీ, బంగారు నాణేలను ముద్రించే 
ఏర్పాటు కావేడం భారతదేశంలో కొనసాగిన అద్భుతంగా మిగిలింది. 1835-93 మధ్య 
పరిస్థితి ఇలాగే ఉండేది. 1893 నుంచే బంగారు నాణేలు తయారుచేసే మింటు లేకపోయినా 
బంగారం చట్టబద్ధమైన కరెన్సీ mom చలామణి అయింది. ఫౌలర్‌ కమిటి సిఫార్సుల 
లక్ష్యాన్ని సాధించడంలో బహిరంగ మింటు ఏ మేరకు ఉపకరించగలదో ఊహించడం 
అసంభవం; కాని చాంబర్లేన్‌ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చినట్టు ఒక సాక్షి (శ్రీ వెబ్‌) 
సాక్ష్యంలోనుండి ఉదహరించిన ఈ దిగువ కొన్ని వాక్యాలను పరిశీలించినట్లయితే, - 
ఈయన బహిరంగ బంగారపు మింటు ఏర్పాటును గట్టిగా సమర్థించిన వ్యక్తి - బంగారపు 
మింటుపైన పెట్టుకున్న ఆశలేమిటో స్పష్టమవుతుంది. 

“బంగారపు మింటు వల్ల ఒనగూరే ప్రధానమైన ప్రయోజనం ఏమిటం™ే, బంగారపు 
నాణేల గిరాకీ, వాటి లావాదేవీలు అత్యధిక సంఖ్యలో “పెరగడం(?) అనేక వైఖరులలో 
ఇదొక వైఖరి. 





శ నివేదిక = విభాగాలు - 69-71 

$ భారతదేశంలో బంగారం మింటును ఏర్పాటు చెయ్యకపోయినట్టయితే, నాణ్యమైన బంగారాన్ని 
తగిన పరతులపై భారత ప్రభుత్వం స్వీకరించేందికు. 1906లో రద్దు పరిచిన్‌ ప్రకటనను పునరుద్ధరించాలని 
కమిషన్‌ సిఫారసు చేసింది. 

అ నివేదిక - భాగం 67 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 605 





“మరేదైనా ప్రయోజనం ఉన్నదా? ద్రవ్య వ్యవస్థ యంత్రాంగంలో అత్యంత ప్రముఖమైన 
లక్షణం దేశానికి లభించడం అనే ప్రయోజనం ఉంటుంది. కరెన్సీ యంత్రాంగంలో, 
ప్రజలకోరికపై డబ్బును ముద్రించి ఇవ్వగల మింటు ఉండటం అత్యంత ప్రముఖ లక్షణమని 
నేను భావిస్తున్నాను. 


"అది ఎందుకు ప్రముఖమైనదో అచ్చంగా మారు చెప్పే కారణానికే నేను వస్తాను. 
సరైన కరెన్సీ విధానంలో బంగారపు కరెన్సీ ఉండితీరాలని మారు అభిప్రాయపడుతున్నట్లు 
నేను భావించవచ్చునా? - జెను. 


“బంగారపు కరెన్సీకి ప్రధానమైనది. బంగారపు మింటు. బెను. ఎక్కడికక్కడే, 
భారతదేశపు గడ్డమోదనే అలాంటి మింటు ఉండితీరాలి. ఒకవిధంగా ఇందువల్ల, విదేశీ 
మారకాలు సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అదుపు నుంచి దీన్ని తప్పించడమవుతుంది. అలాంటి 
పరిస్థితులలో, (ప్రజలు ఆమోదించనటువంటి ఏదైనా చర్యకు సెక్రెటరీ ఆఫ్‌ స్టైట్‌ 
పూసుకున్నట్టయితే, ప్రజలు తమ వద్ద గల బంగారాన్ని తిసుకునివచ్చి. చట్టబద్ధమైన 
కరెన్సీ నాతేలుగా మార్చుకొనడానికి పూనుకోవచ్చు. ఇదొక రక్షణ; మరీ స్పష్టంగా చెప్పాలంయే 
అదనంగా ఏర్పాటుచేసిన రక్షణ. దీని మూలంగా భారత ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి 
'లోవోన్ని (బంగారం) సమర్పించి. అందుకు తగిన డబ్బును పొందవచ్చు." 


బంగారపు మంటు నెలకొల్పడంతో, బంగారపు కరెన్సీ వచ్చి తీరగలదన్న Sar 
ఉంటుందని భావించడం, బంగారం దిగుమతిని స్వేచ్చగా ఆనుమతించినప్పుడు బంగారపు 
కరెన్సీ రూపొందగలదని భావించడంవలెనే అత్యంత ఉదారమైన భావన. మింట్టు 
ప్రారంభించినప్పటికీ బంగారపు నాణేలుగానీ, బంగారపు Am లేకుండాపోయిన 
సందర్భాలు అనేకం వున్నాయి. లండన్‌లోని రాయల్‌ మింట్‌ చరిత్రనుండే ఇందుకు 
సంబంధించిన ఉదాహరణలను అనేకం పేర్కొనవచ్చు. ఈ విషయంలో 1797-1821 
మధ్య బ్యాంకులను మూసివేసిన కాలంలోనూ, 1914-18 మధ్య యుద్ధానంతర పరిస్థితులలోనూ 
బంగారపు నాణేల ఉధృతిని పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమవుతాయి. ఈ రెండు 
కాలాల్లోనూ మింట్లు మూతపడకుండా పనిచేస్తూనే ఉన్నాయి. అయితే బంగారు నాణేలు 
ఎంత మొత్తంలో ేలామణి అయినాయి? మొత్తం మూసివేత కాలంలో బంగారపు నాణేల 
సంఖ్య - ఏమంత చెప్పుకోదగినంత లేదు. 1807-1812 మధ్య, 1814-16 మధ్య గానీ 
రాయల్‌ మింట్‌లో బంగారాన్ని నాణేలుగా మార్చడం బొత్తిగా జరుగలేదు.” మళ్ళీ యుద్ధం 
చివరి రోజుల్లో బంగారం నాణేలుగా మారడం చాలావరకు తగ్గింది. చివరికి 1915 
నుంచీ, 1917 వరకూ బంగారాన్ని నాణేలుగా మార్చడం పూర్తిగా నిలిచిపోయింది.” 





*e5 Sij ప్రోగ్రెస్‌ ఆఫ్‌ ది నేషన్‌ (సంపా: DS) d. 588 చూ. 
vd మింట్‌ డిప్యూటి మాస్టర్‌ నివేదిక - చూ, 1921 


606 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రవంగాలు, సంపుటం -6 





దీనివల్ల, ఏమి తేలుతుంది? మింట్‌ ఉపయోగకరమైనదే కాని, బంగారాన్ని ఆకర్షించే 
మాయ ఎదీ దానికి ఉండదని నిస్సంశయంగా రుజుపపుతున్నది. బంగారాన్ని స్వేచ్చగా 
meom మార్చుకునేందుకు, మింటు అనేది ఉన్నా లేకపోయినా, బంగారం లావాదేవీలను 
నియంత్రించే ప్రోత్సాహకం, దానికి భిన్నమైనటువంటిది మరేదో ఉంటుంది. 


రాబకీయార్థిక శాస్త్రం ప్రకారం, కరెన్సీగా రెండురకాల సాధనాలను వాడినప్పుడు. 
నీచమైన సాధనం ఉత్తమ సాధనాన్ని వెనక్కి నెట్టివేయగలదన్న సూత్రం సర్వవిదితం. ఈ 
సూత్రాన్ని భారతదేశంలోని పరిస్థితికి అన్వయించినప్పుడు, రూపాయిలను అపరిమితంగా 
జారీచేసినంత కాలం, బంగారం కరెన్సీగా చెలామణిలో ఉండబోదన్నది స్పష్టం. బంగారపు 
కరెన్సీని ప్రారంభించాలని వాదించినవారు ఈ ముఖ్యమైన సూత్రాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. 
అందువల్లనే వారు అపరిమితంగా రూపాయలను జారీచేస్తుంకే అభ్యంతర పెట్టలేదు. 
ఇండియా ఆఫీసు తప్పుడు కార్యకలాపాలను అతితీవ్రంగా విమర్శించే క్రీ వెబ్‌, E 
ఆఫ్‌ స్టేట్‌ తన రాబట్టుకోవడాలను కుంచించుకున్నట్లయితే బంగారం స్వేచ్చగా ప్రవహిస్తుందనీ 
భారతేదేశపు కరెన్సీలో భాగమై విరివిగా చెలామణ్‌ అవుతుందని గట్టిగా వాదిస్తూ చాంబర్లేన్‌ 
కమిషన్‌కు ఈ దిగువ సిఫారసు చేశారు: 


"కాన్సిల్‌ mho విక్రయం, హోంఛార్జీలను భరించడానికి కావలసినంత మేరకే 
జరుగునట్లు ఖచ్చితమైన పరిమితులను విధించాలి. ఏ పరిస్థితులలోనూ కేటాయింపులను 
ఒక షిల్రింగు 4 1/8 పెన్నీల నుంచి ఒక apor 4332 'పెన్సీల పరిమితి కన్నా. eot, 
భారతదేశంలోనికి బంగారం దిగుమతికై ప్రస్తుతం ఉన్న కనీస మూల్యం కన్నా తక్కువ 
మూలానికి జరుపరాదు. హోంఛార్జీలకు లండన్‌లో అవసరమయ్యే మొత్తాలు సమకూరిన 
తర్వాత, ప్రజలకు ముందుగా తెలియజేసి, అదనపు టోకెన్‌ నాణేలను తయారుచేయడానికి 
అవసరమైన లోహాన్ని ఖరీదుచేసే స్పష్టమైన అవసరానికి తప్ప, కౌన్సిల్‌ ur o విక్రయాన్ని 
కొనసాగించరాదు. కౌన్సిల్‌ డ్రాఫ్టులను ఆవిధమైన (ప్రత్యేక విక్రయాలకు పెట్టినప్పుడు, 
కూడా బంగారం దిగుమతికై ప్రస్తుతం ఉన్న కనీస మూల్యానికన్నా తక్కువ మొత్తానికి 
'కేటాయించరాదు." 


అంతేగాక. భారతదేశంలో బంగారాన్ని నాణేలుగా మార్చేందుకు వీలుగా ఒక 
మింటును ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో తీర్మానాన్ని 
ప్రతిపాదించిన సర్‌. వ. థాకర్సే, 1912 మార్చి 22వ తేదీన ఆ తీర్మానంపై ప్రసంగిస్తూ 
ఇలా అభిప్రాయపడ్డారు:- 

“ఒక్క అంశం విషయంలో నా అభిప్రాయాన్ని స్పష్టం చెయ్యదలచుకున్నాను. 
రూపాయి నాణేలను తయారుచేసే హక్కును ప్రభుత్వం విరమించుకోవాలనిగానీ, ప్రజలు 
కోరినప్పుడు వారికి రూపాయి నాణేలివ్వడానికి (ప్రభుత్వం నిరాకరించాలనిగానీ నేను 
సూచించడంలేదు. మన కరెన్సీ విధానానికి అంతిమ dum పనిచేసే mud ప్రమాణ 


Hed ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 607 





రిజర్వు నిధులను స్పర్శించడం నా ఉద్దేశం కాదు. నా సూచనలు, ప్రస్తుతం ఉన్న 
ఏర్పాట్లను గురించి ఎందులోనూ జోక్యం dio కావు. నా నూచన ప్రస్తుత ఏర్పాట్లకు 
అనుబంధమైన ఏర్పాటు మాత్రమే... భారత ప్రభుత్వం తనకున్న గరిష్ట సామర్థ్యం మేర 
బంగారాన్ని సమకూర్చుకోనీయేండి. అయితే అదనంగా మిగిలే బంగారాన్ని సాణేలుగా 
మార్చి, ప్రజలు ఇష్టపడి నట్లయితే చెలామణీ కానివ్వండనే నేను సూచిస్తున్నాను. విస్తరిస్తున్న 
మన వర్తక వాణిజ్యాల దృష్టా, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితిని, 
సాధారణ సమయంలో బంగారం దిగుమతికి అనుకూలంగా పరిణమింపజేద్దాం. భారతదేశంలో 
మింటింగు సదుపాయాలను కల్పించినట్లయితే, అవి చెలామణిలోనికి వెళ్లాయి." 


ఈ మార్గాలు బంగారపు కరెన్సీని ప్రోత్సహించే మార్గాలు కావనేది స్పష్టం. నిజానికి 
ఇవి అందుకు భిన్నంగా సాగుతాయి. రూపాయి నాణేల ముద్రణ కొనసాగినంతవరకూ, 
బంగారం కరెన్సీగా చెలామణికి రాబోదు. ఒకవైపున సెకైటరీ ఆఫ్‌ స్టేట్‌ ద్వారా రాబట్టుకోవడాలు 
భారీగా కొనసాగుతున్నాయనీ, ఫలితంగా భారతదేశానికి చెందినే నిధులు లండన్‌కు బదిలీ 
కావడం, వాటిని సె్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ దుర్వినియోగపరచడం జరుగుతున్నదని విమర్శిస్తూనే; 
మరొకవైపు రూపాయల రూపంలో అదనపు టోకెన్‌ నాణాలను తయారుచేయడానికి ఆయన్ను 
అనుమతించడానికి అంగీకరించడం. నిజానికి, కరెన్సీ విధానానికి సంబంధించిన మౌలిక 
సూత్రాలపట్ల సంపూర్ణమైన అజ్ఞానాన్ని ప్రదర్శించడంతో బాటు, మొత్తం ఇబ్బందికి కారణమైన 
మూలతత్వాన్ని గ్రహించకపోవడమే. సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ను, ఇలా నడుచుకోవాలని ఆదేశించే 
అధికారం భారతప్రభుత్వానికి లేని మాట నిజమే. వార్షిక బడ్జెటు నిబంధనలను కూడా 
ఆయన తరచుగా అతిక్రమిస్తూ ఉంటారు. అయితే ప్రశ్న అలా ఉండిపోతూనే ఉంటుంది. 
1893 తర్వాత, ఆయన, అంతకుముందు ఎప్పుడూ లేనంత అధికమొత్తాలను ఎలా 
రాబట్టుకోగలిగారు? లండన్‌లోని నిధులను DELS ఆఫ్‌ స్టేట్‌ ఏ విధంగా 
ఖర్చుచేసుకున్నప్పటికి, భారతదెశంలో ఆయన రాబట్టుకునే సొమ్మును చెల్లించవలసి 
ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1893కు పూర్వం ఆయన తక్కవ 
మొత్తాలు రాబట్టుకోవడానికి కారణం ఆయనకున్న చెల్లింపు సాధనాలు తక్కువ కావడమే. 
అయితే ఆయన చెల్లింపు సాధనాలు ఎందుకని అధికమైనాయి? రూపాయి నాణేలను 
విరివిగా తయారుచేస్‌ చెలామణి చేసే అధికారం ఆయనకు ఉన్నందువల్లనే, నిజానికి 
రూపాయి నాణేలు పరిమిత ముద్రణ, వాటి పట్ల గిరాకీ తక్కువగా ఉన్నంతకాలం 





* ఎన్‌ఎల్‌సిపి, సంపుటి ఓం. పుటలు 687-38, 

(Bob ఆఫ్‌ స్టేట్‌ యొక్క చట్టబద్ధమైన అధికారాన్ని గురించీ, భారత ప్రభుత్వం ఆమోదించే 
ఏదైనా చట్టం నిబంధనల ద్వారా ఆయనను నియంత్రించడం గురించీ. ఇండియన్‌ పేపర్‌ కరెన్సీ (సవరణ) 
Seyp సోగిన చర్చలో నర్‌ జేమ్స్‌ వెస్ట్‌లాంట్‌ విపులంగా వివరించారు. సదరు బిల్లు, ఆ తర్వాత 10900" 
I$ చట్టంగా చట్టమైంది. ఆ Seg విశిష్టమైన పద ప్రయోగాలను కూడా పోలి పరిశీలించాలి. 











608 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = Somes, సంపుటం -8 





ఆయన రాబట్టుకోవడాలు పరిమితంగానే ఉన్నాయి. ఏ సాధనం ద్వారా ఆయన భారతదేశపు 
ప్రయోజనాలను భంగపరుస్తున్నాడో ఆ సాధనం రూపాయి నాణేల ముద్రణాధికారం 
ఆయన కుండవలసిందే నంటూ, ఆయన భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాడని 
విమర్శించడం విజ్ఞతా రాహిత్యం. బంగారపు కరెన్సీ కావాలంకే, రూపాయి కరెన్సీ 
నీచమైన విలువ గ్రేమాణం కనుక, బంగారపు కరెన్సీకావాలనుకుంయే. ఆవశ్యకమైన చర్య, 
agad ఆఫ్‌ స్టేట్‌ రాబట్టుకోవడాల మోద పరిమితి విధించడంగానీ, బంగారు నాణేలను 
తయారుచేసే మింటును ప్రారంభించడం గానీ కాక, రూపాయిల తయారీని నిలిపివేస్తూ 
ఒక చిన్న పాటి చట్టాన్ని చెయ్యడం. అప్పుడు బంగారం మాత్రమే చట్టబద్ధమైన నాణెమవుతుంది. 
రూపాయితో దానికి తగిన దామాషాను నిర్ణయించవచ్చును. అప్పుడు బంగారం భారత 
కరెన్సీలో భాగమవుతుంది. 

రూపాయి నాణేల తయారీని నిలిపివేయడం దీనికి సరిపోయిన పరిష్కారం అన్న 
విషయం, ఈనాడు అందరూ విస్మరించిన, భారత కరెన్సీ చరిత్రలోని 1898-1902 మధ్య 
సాగిన ఘట్టం స్పష్టంగా రుజువు చేసింది. బంగారాన్ని చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించిన 
ఒకటిన్నర సంవత్సరాల న్వల్పకాలంలో, 'బంగారునాణేలు తయారుచేసే om ఏదీ 
లేకపోయినప్పటికీ, 1901 మార్చిలో చేసిన బడ్జెటు ప్రసంగంలో TII b. ఇ. డాకిన్స్‌ ఇలా 
అభిప్రాయపడగలిగారు:- 

“తన కరెన్సీ విషయంలో భారతదేశం సంధికాలాన్ని గడిపి గట్టెక్కింది. సంవత్సరాల 
తరబడి ఏ లక్ష్యాలను చేరుకోవడానికి తపించిందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నది. బంగారపు 
ప్రమాణాన్ని, బంగారపు కరెన్సీని నెలకొల్పుకోగలిగింది. మారకపు విలువకు సంబంధించి 
ఒకరకమైన స్థిరత్వాన్ని పాందడంద్వారా ప్రయివేటు వ్యక్తులకూ ప్రభుత్వ ఆర్థిక వ్యవవారాలకూ 
ఎంతో సహకరించింది" 

బంగారు చెలామణీ ఎంత విస్తరించిందంశే, శ్రీ డాకిన్స్‌ ఇంకా ఇలా అభిప్రాయ 
పడ్డారు :- 

*.. బంగారు నాణేల మధ్య మనం .. దాదాపుగా మునిగిపోయాం." 

అప్పట్లో కరెన్సీ స్థాయి పొందిన ప్రతిష్టను అప్పటి వైస్‌రాయ్‌ ed కర్ణన్‌ ఈ దిగువ 
వాక్యాల్లో వ్యక్తంచేశారు." :- 

MÈ డాకిన్స్‌ విజయవంతంగా నూతన శకానికి నాంది పలికారు. భారతదేశంలో 
ఇప్పుడు సావరిన్‌ చట్టబద్ధమైన కరెన్సీ నాణెమయినది. మారకపు విలువ స్థిరమైపోయింది. 








* ఆర్థిక నివేదిక. 19004, వుట -14 
+ అదే పుట. 19 
# అదే. పుట. 167 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 609 





అనేకమంది శాపనార్థాలనూ, హెచ్చరికలనూ లెక్కచెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు 
తీసుకున్నందు వల్ల" ఈ విజయం సాధ్యమైంది. భారతదేశంలోనికి బంగారం రానే రాదనీ, 
ఒకవేళ వచ్చినా అది మన చేతుల్లో ఉండక మాయమైపోతుందనీ, మన చేతుల్లో నుంచి 
అతి త్వరగా జారిపోతుందనీ, అవసరమైన మేర బంగారం సరఫరాను కొనసాగించుకోవడానికి 
మనం అప్పులపాలు కావలసివస్తుందని చేసిన హెచ్చరికలన్నీ వట్టి బెదిరింపులేనని ఇప్పుడు 
రుజువైంది. పురాణాల్లో చెప్పుకునే కథలోని ఒక రాజులాగా, తాను ముద్దిందల్లా బంగారం 
కావాలని భగవంతుని వద్ద వరం పొంది చివరికి తినబోయే అన్నం ముద్ద కూడా 
బంగారంగా మారిపోగా, దాన్ని తిని తిరిగి అరిగించుకోలేక బాధపడిన రాజులాగా మన 
పరిస్టితి ఈనాడు తయారైంది. బంగారమే బంగారం; కావలసినంత బంగారం. ఈనాడు 
మనీ వద్ద బంగారు నాణేలు. ఎంత విరివిగా ఉన్నాయంటే రూపాయలకు బదులు 
సావరిన్‌లనూ, సావరిన్‌లకు బదులు రూపాయిలనూ మార్చుకునే స్థితిలో ఈనాడు మనం 
ఉన్నాం. est సంపూర్ణమైన మార్పిడి అవకాశాలను మనం కలిగి ఉన్నామన్నమాట. 
సంవత్సరం (క్రితం వరకూ మనం ఈ స్థితికి రాగలమన్న వ్యాసాన్ని మన నిపుణులు 
మనకు కల్పించలేకపోయారు." 


1900-1లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని, 1910-11లో ఏర్పడిన పరిస్థితితో 
పోల్చిచూద్దాం. ఉదాహరణకు ఆ సంవత్సరంలోని కరెన్సీ పరిస్థితిని గురించి మాట్లాడుతూ, 
సర్‌ జేమ్స్‌ (ప్రస్తుతం లార్డ్‌) మెస్టన్‌ ఇలా అభిప్రాయపడ్డారు.” 


"మనం మన కరెన్సీ విధానంలో అనేక మార్పులు చేసుకున్నాం. కొన్ని 
పొరపాట్లను కూడా చేసివుంటాం. అయితే మన విస్తృత లక్ష్యం, స్థూలమైన మన 
చర్యలు లోపరహితంగా అతి స్పష్టంగా ఉన్నాయి. మన లక్ష్యసాధన దిశగా మనం 
సాగించిన పయనంలో సాదత్వాన్నీ అత్యధికంగా విరమించుకున్న సందర్భాలేమో 
లేవు. ఫౌలర్‌ కమిటి కాలంనుంచీ ఈ రంగంలో పురోగమనం అవిఘ్నుంగా వాస్తవికంగా 
సాగుతూనే ఉన్నది. ఆదర్శాన్ని అందుకోవడానికి మరొక భారీ ముందడుగు వేయవలసి 
ఉన్నది. భారతదేశాన్ని మనం ప్రపంచంలోని ఉత్తమ దేశాలతో సంబంధపరిచాం. 
బంగారం మారకపు ప్రమాణాన్ని మనం అందుకోగలిగాం. క్రమంగా దాన్ని మనం 
అభివృద్ధి పరచుకుంటూ వికసింపచేసుకుంటున్నాం. అ తర్వాత ముందడుగు, 
అంతిమదశ బంగారపు కరెన్సీ సమయంలోపలే అది సిద్ధించగలదని నేను 
విశ్వసిస్తున్నాను..." 





ప్రాసంగికుడు, తన ప్రసంగంలో చేసిన అసందర్భపు వ్యాఖ్యలను ప్రక్కన పెడితే, 
1900ల సంవత్సరంలో భారతదేశంలో బంగారపు చోటుచేసుకున్నదనే సంగతి వాస్తవం. 





అర్థిక నివేదిక = 1910-11 పు, 348 


610 jS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - plomo. సంపుటం -6 





అయితే 1910 లో పరిస్థితిని అంచనావేసినప్పుడు భారతదేశంలో బంగారం కరెన్సీగా 
లేదని తేలుతున్నది. ఈ తేడా రావడానికి కారణమేమిటి? 1893-1900ల కాలంలో రూపాయి 
నాణేల తయారీ బొత్తిగా జరగకపోవడం, 1900-1910 మధ్య రూపాయి నాణేల జారీ 
భారీ ఎత్తున జరగడం ఒక్కశే అందుకు కారణం. మారకపు విలువ అంత స్థిరంగా 
ఉండలేదు. హోంఛార్జీల చెల్లింపునకు భారత ప్రభుత్వం భారీ మొత్తాల్లో రూపాయలను 
ఖర్చుచేయవలసి వచ్చింది. సుప్రీం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ఒక గౌరవ సభ్యుడు వాస్తవంగా" 
ఆలా అడిగాడు? 

“మింట్లను తమ స్వంత ఖాతాల్లో నిర్వహించడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలేమైనా 
ఉన్నాయా? వెండి మూల్యం చాలా తక్కువగా ఉండటాన్ని, బంగారం ధరకూ రూపాయి 
ధరకూ మధ్యగల అనంతమైన అఖాతాన్నీ దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం తనకు కావలనిన 
రూపాయి నాణేలను తానే తయారుచేసుకొని ప్రస్తుత లోటును తీర్చడానికి అవకాశం 
లేదా? ఇలా చేసినట్లయితే సక్రమమైన ఆదాయవనరును రూపొందించుకోవచ్చుననీ, ప్రస్తుత 
ఆర్థిక పరిస్థితిని గణనీయంగా సరళతరం చేసుకోవచ్చుననీ నా కనిపిస్తున్నది.” 


అయితే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు, అప్పుడు ఇంఛార్జిగా ఉండిన సర్‌ జేమ్స్‌, 
వెస్ట్‌లాండ్‌ ఈ విధంగా సమాధానం చెప్పారు:- * 


“వెండిని మనం ప్రస్తుతం ఉన్నటువంటి చౌకధరకు కొని రూపాయి విలువకు 
సరిపోను దాన్ని రూపాయినాణేలుగా మార్చి జారీ చేయాలని, తమ ఎక్సలెన్సీన్‌ కౌన్సిల్‌లోని 
వాణిజ్య వర్గ సభ్యులలో ఒకరు సూచించిన ప్రతిపాదన నాకు ఆశ్చర్యం గొలిపిందని 
ఒప్పుకొనక తప్పుదు. ఈ ఆశాపాశంలో చిక్కుకోకుండా నన్ను నేను తప్పక కాపాడుకోగలను." 

ఆ తర్వాత, 1898లో శ్రీ లిండ్సే గారి అనుయాయులు కొందరు, ద్రవ్య క్షిష్టపరిస్థితిని 
తట్టుకోవడానికి ప్రభుత్వం రూపాయలను తయారుచేసి జారీ చెయ్యాలని సూచించినప్పుడు 
సర్‌ జేమ్స్‌ వెస్ట్‌లాండ్‌ ఇలా అన్నారు 





"os మన అభిప్రాయంలో వెండి ప్రమాణం అనేది ప్రస్తుతం పాత కథే. మన 
ముందున్న 38$ సమస్య. స్వర్ణ ప్రమాణాన్ని సాధించడం ఎలాగన్నదే. బహిరంగ మింట్ల 
పాత పద్ధతికి మనం తిరిగి వెళ్ళడం సాధ్యమయ్యేది కాదు. ఆ పరిస్థితికి తిరిగి వెళ్ళడానికున్నప్‌ 
oA పద్ధతులు. మింట్లను అయితే మనం సాధారణ ప్రజల ఉపయోగార్థం బహిరంగంగా 








+ ఈయన పేరు శ్రీ ఫజల్‌భాయి విగ్రాం బొంబాయికి చెందిన గొప్ప ద్రవ్యవేత్త; ఆయన ప్రసంగం 
1894-95 అర్థిక నివేదికలో ఉన్నది. పుట. 96 

“అర్థిక నివేదిక 1894-95 Qo. 123 

+. అడే 18989 పుట. 169. 


స్వళ్ల ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 611 





ప్రారంభించనన్నా ప్రారంభించాలి. లేదా, మనకు మనం నాణిలు తయారుచేసుకోవడానికి, 
స్వంతవాడకానికి వాటిని తెరచుకోవాలి. ఈ ఉభయమార్గాలలోనూ రూపాయి విలువ వెండి 
విలువ కన్నా కొంత మేర తగ్గిపోక తప్పదు. ప్రజల అవసరాల నిమిత్తం మింట్టను 
ప్రారంభించినట్లయితే రూపాయి" విలువ పతనం అతివేగంగా జరుగుతుంది. ప్రభుత్వం 
అవసరాలకు మాత్రమే నాణేలు తయారుచేసుకోవడానికి మింట్లను ప్రారంభించినట్లయి 
రూపాయి విలువ పతనం మెల్లమెల్లగా జరుగుతుంది. రెండు పరిస్థితులలోనూ విలువ 
పతనం మాత్రం అనివార్యం." 


గౌరవనీయులైన సి. ఇ. డాకిన్స్‌ ప్రభుత్వంపక్షాన రూపాయి నాణేలు తయారుచేసే 
పథకాన్ని కూడా అంత గట్టిగానే వ్యతిరేకించారు. నాణేలు తయారుచేసుకున్నందువల్ల 
లాభాలు సంపాదించుకోవచ్చునన్న ఆశపెట్టి ఆయన్ను (ప్రభావితం చేయడానికి 
ప్రయత్నించినప్పుడు ఆయన ఇలా జవాబు చెప్పారు. 


“ఎంతటి ఉత్తమ ప్రభుత్వం కళ్ళముందు కూడా, వెండిని కొని నాణేలుగా 
'మార్చుకున్నట్లయితే లాభాలు సంపాదించవచ్చునన్న ప్రతిపాదనతో ఆశలను రేకెత్తించవద్దని 
గౌరవనీయుడైన నా మిత్రునికి విజ్ఞప్తి చేయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. మనం 
చేప్పే చర్యలకు 'లాభాలు' అనేవి నిర్ణయాత్మక (ప్రేరకాలు కావడం ప్రారంభిస్తే - అక 
సుస్థిరత్వలక్ష్యానికి తిలోదకాలు ఇచ్చుకొనక తప్పదు. 


ప్రభుత్వం రూపాయి నాణాలను ముద్రించుకోవడాన్ని గట్టిగా వ్యతిరేకించిన కారణం, 
కౌన్సిల్‌ బిల్లులను ప్రభుత్వం ఎంత డబ్బు వస్తే అంతకు అమ్మే పద్ధతిని అనుసరించకుండా. 
as నిర్ణీత మొత్తానో విక్రయించడానికి ఎందుకు పూనుకున్నదో పరిశీలించినప్పుడు 
బయటపడుతుంది. నిర్ణీత మొత్తానికి విక్రయించే ఈ పద్ధతిని ప్రభుత్వం విరమించుకోజాలదని 
అలా చేసినట్లయితే, ఎంత వస్తే అంతకు, చివరికి అతి తక్కువ ధరలకు అమ్ముకోవలసిన 
పరిస్థితి ప్రభత్వానికి దాపురించగల ప్రమాదం ఉన్నదని 'ఛాంబర్లేన్‌ కమిషన్‌ అభిప్రాయపడింది. 
ఈ విషయం, ప్రభుత్వం అత్యధికంగా రూపాయలను ముద్రించి జారీ చేసినప్పుడు, చేసిన 
పొరపాటును అంగీకరించిన మేరకు వాస్తవమే. అయితే ఈ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలన్న 
డిమాండు మొట్ట మొదటిసారిగా 1900ల సంవత్సరంలో వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 
వివరణ ఆ విధంగా లేదు. బిల్లులను అనంతంగా విక్రయిస్తూ ఉండటం అంటే. అనంతంగా 
రాపాయలను ముద్రించి జారీచేస్తూ ఉండటమేనని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు. ఈ 
బాధ్యతను వహించడానికి వారు ముందుకు రాకపోవడానికి కారణం అత్యధికంగా రూపాయలను 
ముద్రించి జారీచేయడానికి వారు సిద్ధంగా లేకపోవడమే. అదే మౌలిక కారణమని 





$ed. 1000-1 పుట 183 


612 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





గా॥ స్రీ డాకిన్స్‌* స్పష్టంగానే. చెప్పారు. అటువంటి బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలని 
కోరేవారికి ఆయన. గుర్తుంచుకోవలసిందిగా చేసిన విజ్ఞప్తి ఈ విధంగా ఉన్నది:- 


“ఫలితంగా ప్రభుత్వం వద్ద నున్న వెండి నాణేల విలువ, అపరిమితమైన మారకాలకు 
"పెరుగుతున్న డిమాండును తట్టుకోజాలని పరిస్థితికి చేరుకున్నది! (అనగా: కౌన్సిల్‌ బిల్లుల 
మారకం) ఈ డిమాండును. రేటును పెంచుతూ క్రమంగా అదుపు చెయ్యాలని సెక్రెటరీ 
ఆఫ్‌ స్టేట్‌ నిర్ణయించారు. ఈ విధంగా అత్యావశ్యకమైన డిమాండ్లను పూర్తి చేసుకుంటూ, 
అంతగా ఆవశ్యకం కాని డిమాండ్లను ప్రక్కకు పెట్టడం జరుగుతున్నది. తమ డిమాండ్లు 
అత్యంతావశ్యకం కానప్పుడు, తమ వద్ద ఉన్న బంగారాన్ని నౌకల్లో భారతదేశానికి 
తరలించవలసిందిగా వారికి స్పష్టం చేయడం జరిగింది. మరో మార్గం ఏదీ ఆచరణ 
సాధ్యం అనిపించలేదు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బాధ్యత అల్లా, 1 షిల్లింగు 4 లేక 5/32 
Dho ప్రమాణానికి కట్టుబడి కొనసాగడమే. విక్రయాలు అప్పుడు ఆనంతంగా ఉండబోవు. 
అయితే మరేదైనా బాధ్యత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అటువంటిది ఏదైనా 
ఉన్నదని గట్టిగా భావించేవారు, మన కరెన్సీ యొక్క సుస్థిరత, (ప్రస్తుతం దీని పరిస్థితి 
నంత్నప్రికరంగా ఉన్నట్లు వారు కూడా అంగీకరిస్తారు) రూపాయిల విలువలు ప్రమాదకరస్థాయికి 
దిగజారి, (ప్రభావితం కావడానికి దోహదం చెయ్యబోతున్నారని చెప్పవలసి వస్తుంది? 
(మరిన్ని వెండి రూపాయి నాణేలను ముద్రించి జారీచెయ్యడం ద్వారానే ఈ పరిస్థితిని 
నివారించుకోవడం సాధ్యం). 


బంగారపు కరెన్సీతో బాటు స్వర్ణ (ప్రమాణాన్ని నెలకొల్పుకునే ఆదర్శ స్థితిని 
చేరుకోబోతున్న సమయంలో, భారతదేశపు ఆర్థిక శాఖామంత్రిగా సర్‌ ఎడ్వార్డ్‌లా పదవిన్వీకారం 
చూరు. దాంతో, ఆయన అకారణంగా నీర్జాక్షణ్యంగా, దురుద్దేశపూర్వకమైన వైచ్యంతో, 
నూతన కరెన్సీకి సంబంధించి రూపొందిన యావత్‌ పునాదులను చిన్నాభిన్నం చేసిపారేశారు. 
1900, జూన్‌ 28వ తేదీన ఆయన రాసిన వ్యతిరేకాభిప్రాయంతో మొత్తం వైఖరే మారిపోయింది.” 
ఆ అభిప్రాయంలో ఈ దిగువ వివరించిన ముఖ్యమైన పేరాగ్రాఫు కూడా ఉన్నది:- 


"15. కరెన్సీ రిజర్వుల్లో సురక్షితంగా అుట్టే పెట్టవలసిన బంగారం నిలువల పరిమాణం, 
ప్రభుత్వ సెక్యూరిటిల్లో దాచిపెట్టిన మొత్తాల నిష్పత్తిని పెంచుకోవడానికి అనుసరించే 
నియమ నిబంధనల ప్రకారమే, ప్రస్తుతానికి నిర్ధారించవలని ఉంటుందని, ఈ పరిశీలనలద్వారా 
అంగీకరించవచ్చునని నేను భావిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులలో నోట్లు చెలామణీ 
'పెరిగేంతవరకూ ..... ప్రస్తుత పరిస్థితిలో మరేదైనా మార్పులు సంభవించేవరకూ. దాదాపు 





"aS. ఆయన బడ్జెటు ప్రవంగం. ఆర్థిక నివేదిక -10001 పుట. 27 
+ఈ అభిప్రాయం ప్రతికీ, దానిపై సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలకూ, చాంబర్రేన్‌ కమిషన్‌ తాత్కాలిక 
నివేదికకు ౪వ అనుబంధాన్ని చూడగలరు. 1913లో 5.8. 7070 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 613 





7,000,000ల irá విలువ చేసే బంగారాన్ని సురక్షితంగా ప్రస్తుతం కరెన్సీ నిలువ క్రింద 
రిజర్వుగా పెట్టవచ్చునని నా అభిప్రాయం. అయితే ఈ అంకెకు నేను చిరకాలం కట్టువడి 
ఉండటానికి మత్రం ఇష్టపడను. ఈ అంకెను నేను ఏకపక్షంగానే నిర్ణయించాననేది యదార్థం. 
ప్రత్యేకంగా ఈ అంకెను బహిరంగంగా ప్రకటించడాన్నీ. తద్వారా, ప్రస్తుతం ముందుగా 
ఊవాంచిజాలని పరిస్థితులు వచ్చి. తర్వాత తర్వాత ఈ అంకెను తగ్గించుకునే అవకాశం 
వచ్చినప్పుడు కూడా ఏమో చెయ్యలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చేతుల్ని కట్టిపడవేయడం 
నాకిష్టం లేదు." 

కరెన్సీ రిబర్వుగా నిలువవుంచవలసిన బంగారం నిలువలను కొన్ని సవరింపులతో 
నిర్ధారించే ఈ అభిప్రాయం భారతదేశంలోని కరెన్సీ విధానానికి పునాదిగా మారింది. ఈ 
ఆభీప్రాయ రచయితకు, స్వర్ణ ప్రమాణం, స్వర్ణ కరెన్సీ అనే లక్ష్యానికి ఏమి గతి పట్టాలో 
ఒక క్షణమైనా ఆలోచించినట్లు కనిపించదు. బంగారపు నిలువల పై పరిమితులు విధించడం 
ద్వారా స్వర్షప్రమాణ భావాన్నీ ఆంగీకరింపచేయడానికి ఆయన సహకరించారా లీక, స్వర్ణ 
ప్రమాణ భావాన్ని విరమించుకోవాలని సూచించారా? అనేది అస్పష్టం. ఈ అభిప్రాయంలో 
ఆయన వ్యక్తం చేసిన సూత్రాన్ని అమలుపరచక ముందు, 1844 సంవత్సరపు బ్యాంకు 
చార్జర్‌ చట్టానికి భారతకరెన్సీ విధానం, అనుగుణంగా రూపు దిద్దుకుంటూ ఉన్నది. 
ఆయన. ఈ అభిప్రాయ ప్రకటనద్వారా అమలుపరచదలచుకొన్న విధానం బంగారం 
కరెన్సీ నాణేల జారీని పరిమితం చేయడం, రూపాయల జారీని అపరిమితం చేయడం. 
బ్యాంకుల SayS5 కాలంలో జరిగినదానికి ఇది పూర్తిగా తలక్రిందులు. భారతదేశంలో 
బంగారానికి బదులు రూపాయి కరెన్సీని చెలామణి చేయడానికి తద్వారా 1893 నుంచి 
కలలు కంటున్న లక్ష్యాన్ని విఫలం చెయ్యడానికి, ఆ మాటకు వస్తే 1900ల సంవత్సరంలో 
దాదాపు ఫాధించిన దాన్ని రద్దుచెయ్యడానికి, ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడమే ఈ 
అభిప్రాయపు ప్రాధాన్యం. 

ఒకవేళ సర్‌ ఎడ్వార్డ్‌లా, తన అభిప్రాయం ద్వారా స్వర్ణ (ప్రమాణ భావనను 
విరమింప చెయ్యడానికి ప్రోత్సహిస్తున్నట్లు ఆయనకు తెలిసి ఉన్నట్లయితే, బహణా ఆయన 
తన ఈ అభిప్రాయాన్ని రికార్డుచేయించి ఉండేవారు కాదేమో! అయితే ఈ విధంగా స్వర్ణ 
ప్రమాణ విధానాన్ని దెబ్బతియ్యడానికి. కరెన్సీలోని బంగారం భాగంపైన పరిమితి విధించి, 
రూపాయి భాగం మోద పరిమితి విధించకుండా, అభిప్రాయపడటానికి ఆయనను 
ప్రోత్సహించడానికి ఏఏ పరిశీలనలూ, ఏ ఏ కారణాలూ దోహదం చేశాయి? ఈ కారణాలు 
భారతే ప్రభుత్వం వారి 1900ల సంవత్సరం సెప్టెంబర్‌ 6వ తేదీ నాటి, 302వ నెంబరు 
డిస్పాచ్‌లో కనిపిస్తాయి. అందులో ఇలా ఉన్నది - 


72 బంగారం రాక కొనసాగుతూనే ఉండి, గత డిసెంబరు తర్వాత 
“పెచ్చుపెరిగిపోయింది. ఎనిమిది మాసాలకు పైగా కరెన్సీ రిజర్వులో బంగారం నిలువ 


614 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - వ్రనంగాలు, సంపుటం -6 





పరిమితి కన్నా మించి కొనసాగింది. జూన్‌ 18 నాటి డిస్పాచ్‌లో సూచించిన పరిమితి 
కన్నా వెండి నిలువ తగ్గిపోయింది. జనవరి మధ్యకాలానికి భారతదేశపు కరెన్సీ రిజర్వులో 
బంగారం నిలువ 5,000,000ల పౌన్లకు చేరుకున్నది. ఆ డిస్పాచ్‌లో చేసిన ప్రతిపాదనను 
వెంటనే అమలుపరచడానికి పూనుకున్నాం. ఆ తర్వాత సావరిన్‌ సరఫరాలను, భారీ జిల్లా 
(ైబరీలకు పంపించడం ప్రారంభించాం. ఎవరైనా ప్రభుత్వం చేయవలసిన చెల్లింపుల 
ిందగానీ, లేదా రూపాయిలకు బదులుగాగానీ, కావాలని కోరుకునే ప్రతిపౌరునికి సావరీన్‌లను 
విడుదల చేయవలసిందిగా (క్రైజరీలను ఆదేశించాం. మార్చి నెలలో మరో ఉత్తరువును 
కూడా జారీచేశాం. (ప్రెసిడెన్సీ పట్టణాలలోనూ, రంగూన్‌లోనూ, మని ఆర్థరు మొత్తాలను 
సావరిన్‌లలోనే చెల్లించాలని తపాలా కార్యాలయాలనూ, ప్రెసిడెన్సీ బ్యాంకులు (ప్రెసిడెన్సీ 
పట్టణాలలోనూ, రంగూన్‌లోనూ, ప్రభుత్వ ఖాతానుంచి చేయవలసిన చెల్లింపుల నన్నింటినీ 
సావరిన్‌లలోనే జరపాలని బ్యాంకులనూ ఆదేశించాం. అదనపు మిగులు బంగారం నిలువలను 
Wars భవిష్యత్తులో తగ్గించుకోవడానికి వీలుపడగలదన్న Im దృష్టితోనే కాక ఈ 
చర్యలను మేము చేపట్టడానికి కారణం (ప్రజలకు బంగారు కరెన్సీని వాడటం విరివిగా 
అలవాటు చెయ్యాలనీ, తగినన్ని మొత్తాలలో బంగారం అతిత్వరగా సాధారణ చెలామణిలొనికి 
వచ్చి, తమ వస్తువులకుగాను ప్రజలు బంగారు నాణేలను స్వీకరించడం అతి సహజంగా 
సాగిపోవాలన్న లక్ష్యంతోనూ, ఈనాడు బంగారం నిలువలు అతిగా పెరిగి పోయి వెండి 
రూపాయల నిలువలు తగ్గిపోవడం వల్ల ఎదురవుతున్న పరిస్థితి మున్ముందు రాగూడదన్న 
భావనతోనే ఈ చర్యలకు పూనుకున్నాం. 


3. ఈ ఇబ్బందులను తట్టుకోవడానికీ. కరెన్సీ నోట్లు జచ్చేవారికి వాటికి బదులుగా 
రూపాయలను ఇవ్వగలగడానికి అవనరమైనంత మేరకు వెండి హూపాయలను కలిగి ఉండటానికీ, 
బంగారు నాణేలకు బదులుగా అడిగే వారికి రూపాయలు ఇవ్వగలగడానికీ అదనంగా 
రూపాయి నాణేలను తయారుచేసి జారీచేస్తున్నాం.. 


14. పేరాగ్రాపు 2లో మేం పేర్కొన్న చర్యల ఫలితంగా నంభవించిన పరిణామాలను 
మేము జాగ్రత్తగా గమనించాం. బంగారపు నాణేలజారీ తగినంతగానే జరిగింది. అయితే 
జారీచేసిన దానిలో చాలావరకు కరెన్సీ విభాగంద్వారానూ, (ప్రెసిడెన్సీ బ్యాంకుల ద్వారానూ 
మాకే తిరిగివచ్చింది. జూన్‌ వరకు జారీ అయిన 20 లక్షల బంగారు నాణేలకు గాను, 
చెలామణిలో ఉన్నటువంటిది జూన్‌ చివరినాటికి పన్నెండున్నర లక్షలదాకా ఉంటుందని 
కంప్టాలర్‌ జనరల్‌ అంచనా వేశారు, అయితే చెలామణిలో ఉన్న వాటి సంఖ్యను గురించి 
అంచనా వేసిన గణాంక వివరాల్లో చాలావరకు ఖచ్చితమైనవికావు. బంగారాన్ని ప్రజలు 
డబ్బుగా వినియోగించడం గణనీయంగా జరుగుతున్నదని ఖచ్చితంగా చెప్పలేక పోతున్నాం. 


వ్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 615 





15. రూపాయలకై ప్రబల డిమాండును తట్టుకోగల స్థితిలో మనం ఉన్నామన్న 
వ్యాసం. కలిగే చర్యలను తీసుకోవడం వాంఛనీయమని భావిస్తున్నాం. బంగారాన్ని. 
కరెన్సీ నోట్లనూ ప్రజలు తరుచుగా తెచ్చిణచ్చి రూపాయలు కావాలంటున్నారు. అందుకని 
మరిన్ని రూపాయలను తయారు చెయ్యడానికి పైన చేసిన ప్రతిపాదనను ఆమోదించవలసిందిగా 
ప్రార్ణీస్తున్నాము.... 


17. మా ప్రతిపాదనను, ఇప్పుడే వివరించిన వాదన పైన ఆధారపడి పరిశీలించరాదని 
కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా ప్రతిపాదన ప్రధానంగా అచరణాత్మకమైన భూమిక పైన 
చేసినట్టిది చట్టబద్ధంగా చూసినప్పుడు. ఖచ్చితంగా అది ప్రభుత్వకర్తవ్యం కాకపోయినప్పటికీ 
మహత్తరమైన అసౌకర్యానికి లోనుకాకుండా మనం నిర్వహించగలిగినంత వరకు ఈ విధిని 
నిర్వహించడమే వాంఛనీయమని భావిస్తున్నాము. ఈ ఏధి - ఏమిటంటే బంగారు నాణేలు 
సమర్పించిన వారికందరికి - వారు కోరినట్లయితే వెండి రూపాయలను చెల్లించడం - 
0) నోట్లకు బదులుగా, సావరిన్‌లకు బడులు రూపాయలే కావాలనుకునే వారికందరికీ 
వెండి రూపాయి నాణేలను చెల్లించడం. 


ఈ 'స్టేట్‌మెంటులో రూపాయి నాణేలను ముద్రించేందుకు చేసిన వాదనలు చాలా 
విపులంగా ఉన్నాయి. స్వర్లప్రమాణాన్నీ. బంగారపు కరెన్సీని నెలకొల్పాలని. ముందడుగు 
వేస్తున్న ప్రభుత్వం. బంగారం నిలువలు పెరుగుతున్న దాన్ని తిలకించి, ఇంతగా 
ఆందోభనపడటం తగిన (ప్రతిస్పందనగా కనిపించడం లేదు. నిజానికి తమ సంకల్పం 
నెరవేరే సమయం సమోపించినందుకు ప్రభుత్వం సంతోషించవలసింది. సమస్యకు 
సంబంధించిన మనస్తత్వపు అంగాన్ని ప్రక్కకు పెట్టి చూచినప్పటికి, ప్రభుత్వం, దాని 
ప్రకటనను అనుసరించి పరిశీలించినప్పుడు వెండి నాణోలను విరివిగా ముద్రించి జారీ 
చెయడానికి ఈ రెండు కారణాల వలన ఉపక్రమించినట్టు స్పష్టమవుతున్నది; T. ప్రజలు, 
అడిగినప్పుడల్లా రూపాయి నాణేలను చెల్లించవలసిన బాధ్యత తనపై ఉన్నట్టు ప్రభుత్వం 
భావించింది. 2. ప్రజలకు బంగారు నాణేలు అవసరంలేదని తేలింది. ఈ వాదనల్లో బలం 
ఏమేరకున్నది? మొదటి వాదనను పరిశీలించినప్పుడు, ప్రజలకు అడిగినప్పుడల్లా రూపాయలు 
చెల్లిచాల్సిన కర్తవ్యం ప్రభుత్వానికి ఉన్నదని ఎందువల్ల భావించారు? రుణగ్రస్తుని కర్తవ్యం, 
దేశంలో చెలామణిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన టెండరు నాణేలను చెల్లించడం వరకి 
కదా! బంగారాన్ని చట్టబద్ధమైన "xd (కరెన్సీగా ప్రకటించారు గదా! (ప్రభుత్వం 
దీనిని చెల్లించడానికి నిగ్గపడవలనిన అవసరంగానీ నీచంగా భావించుకోవలసిన అవనరంగాని 
లేదు. ప్రేజలకు బంగారం అవసరంలేదనడానికి రుజువులేమిటి? చెల్లించిన బంగారు 
నాణేలన్నీ తిరిగి ప్రభుత్వానికే వచ్చి చేరాయి కనుక ప్రజలు బంగారాన్ని కోరడంలేదనడానికి, 
ఐదే తగినంత రుజువు అని అంటున్నారు. నిజానికి ఇది (భ్రమ మాత్రమే. భారత దేశంవంటి 


616 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





దేశంలో ప్రజల వ్యయంలో అత్యధిక భాగం ప్రభుత్వ బకాయిలదే. ప్రభుత్వబకాయిలను 
తిరిగి చెల్లించడానికి ప్రజలు బంగారు నాణేలను ఉపయోగించినట్లయితే, ప్రభుత్వ ఖజానాలు 
బంగారు. నాణేలతో నిండి పోవడం సహజమే. దీనివల్ల ప్రజలు బంగారు నాణేలను 
కరెన్సీగా ఉపయోగించడానికి అలవాటు పడినట్లు బ్లు రుజువవుతున్నది గదా! ప్రజలు బంగారు 
నాణేలు కోరడం లేదన్న అభిప్రాయమే ఒక వేళ నిజమైతే, ప్రజలు కోరినప్పుడు బంగారు 
నాణేలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుందా? ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు 
ప్రభుత్వం తస కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వవాస్తుంది? ఇలా నిరోకరించడం అనేది 
స్థాయిత్యాన్ని నంతరించుకున్నట్లయితే, ప్రజల్లో బంగారు కరెన్సీకి ౧రాకీ ఉన్నదని అర్థంకాదా? 
ఇటువంటి కార్యకారణ వాదంలో సాతత్వరి కనిపించదు. ప్రభుత్వం, వెండి సాణేలను 
విరివిగా ముద్రించి జారీ చేయడం ద్వారా తమ బంగారం విలువలను “పెంచుకోవాలని 
ఆతురతపడుతున్నదే కాని, (ప్రజలకు బంగారు నాణేలు అవసరంలేదు కనుక వెండి 
నాణేలను ముద్రించడానికి ఉపక్రమించలేదన్న వాస్తవాన్ని దాచిపెట్టడానికే, అయోమయమైన 
ఈ వాదనలన్నింటినీ ప్రభుత్వం. ముందుకు తీసుకొనివచ్చింది. సర్‌ ఎడ్వర్డ్‌లా, అభిప్రాయాన్ని 
పరిశీలిస్తే ప్రభుత్వం మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఇదేనని స్పష్టమవుతున్నది. ప్రజలు 
బంగారం evi» ఇష్టపడటం లేదనీ, ఇంకా అదనీ, ఇదనీ చేసిన వాదనలన్నీ. ప్రభుత్వం 
అంతరంగాన్ని దాచిపెట్టి మభ్యపెట్టడానికేనన్న విషయం, నర్‌ ఎడ్వర్డ్‌లాగారి అభిప్రాయపు 
ఈ భాగంలో కనిపిస్తుంది, ఆయన ఈ భాగంలో చేసిన వాదన ఈ విధంగా ఉన్నది:- 


16. కరెన్సీ రిబర్వు నిలువ క్రింద పెట్టుకోవలనిన గరిష్టమొత్తం (ప్రస్తుత పరిస్థితులలో 
7,000,000 పొన్లని నిర్ధారించుకున్నప్పుడు, “ఇదివరకే పెట్టుబడి పెట్టిన 10 foh ఈ 
మొత్తం అదనంగా ఉంచకోవాలంటే, మారకపు విలువ స్థాయిని స్థిరంగా కనసాగించుకో వడానికి 
అవసరమైన ఈ మొత్తాలను బంగారం రూపంలో సమకూర్చుకోవడం సాధ్యపడక పోవచ్చు. 
ఇప్పటివరకు, ఇందు నిమిత్తం సరిపోయే మొత్తాన్ని గురించి ఏ ఉన్నతాధికారి కూడా 
ఖచ్చితమైన అంకెల రూపంలో వివరించలేదు. అయితే గణనీయ మొత్తాలను 
నమకూర్చుకోవలసిన అవసరమున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దానితో నేనూ 
ఏకీభవిస్తున్నాను. ఇంత భారీ మొత్తాలను సమకూర్చుకోవడానికి సిద్ధంగా లభిస్తున్న 
మార్గం బంగారాన్ని అరువు తెచ్చుకోవడమే. అయితే ఈ పద్ధతిని కరెన్సీ కమిషన్‌ గట్టిగా 
వ్యతీరేకిస్తున్నది. అందువల్ల సమస్యకు పరిష్కారం లభించడంలేదు. అవసరమైన బంగారం 
నిలువలను సమకూర్చుకోవడం ఎలాగన్నది (ప్రశ్న. 


"17. కఠినమైన ఈ సమస్యకు నేను, “కట్టె - కొట్టే - తెచ్చె" అనే పద్ధతిలో 
సులభమైన పరిష్కారాన్ని 'సూచించగలనని భావించడరలేదు. అయితే నేను కొన్ని సూచనేలను 
చెయ్యడానికి సావనిస్తున్నాను. వాటిని పాటించినట్లయితే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చునని 
నేను భావిస్తున్నాను. కరెన్సీ రిజర్వు విలువల స్వర్ణ వనరులకు అదనంగానూ - అయితే 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 617 





అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు దానితో బాటు ఉపయోగించుకోవడానికి వీలుగాన్యూ 
ప్రత్యేకంగా "స్వర్ణమారకపు నిధి ని సృష్టించాలని సూచిస్తున్నాను. కరెన్సీ రిజర్వు నిలువల్లో 
ప్రస్తుతం అట్టిపెట్టిన 7,000,000 పౌన్టకు ఆదనంగా, బంగారాన్ని రూపాయిలుగా 
మార్చినందువలన ఒనగూరే లాభాలను ఈ నిధికి పునాదిగా ఉపయోగించాలి.” 


రూపాయి నాణేలను విరివిగా ముద్రించడానికి నిజమైన కారణాలు ఏమిటో ఇంకా 
సందేహాలు ఉండటానికి అవకాశం ఉన్నదా? భారతదేశంలో మారకపు ప్రమాణాల చరిత్రనూ, 
తత్వాన్నీ సరిగ్గా చదవని వారు మాత్రమే. ప్రజలు బంగారు నాణెలను ఇష్టపడటంలేదు 
కనుకనే రూపాయి నాణేలను విరివిగా ముద్రించి జారీ చేశారని ప్రచారం కావించారు. 


అయితే దుష్టదాతుర్యానికి ప్రసిద్ధుడైన నర్‌ ఎడ్వర్డ్‌లా, రూపాయలని విరివిగా ముద్రించి 
26 చేసే ప్రమాదకర విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సమర్థవంతమైన కరెన్సీ విధానాన్ని 
బలహీనమైన కరెన్సీ విధానం క్రిందికి మార్చివేయగలిగొడా? ప్రభుత్వ విధానాన్ని 
వ్యతిరేకించేవారూ, సమర్ధించేవారు కూడా” ఈ విధానాన్ని ఫౌలర్‌ కమిటీ లక్ష్యాన్ని విఫలం 
చేయడానికి అనుసరించిన చర్య అని అంగీకరించారు. అయితే ఏ ఏ అంగాలలో ప్రభుత్వ 
విధానం ఫౌలర్‌ కమిటీ లక్ష్యానికి భిన్నంగా వెళ్లిందనే విషయం, భారత కరెన్సీ విషయంలో 
లభ్యమయ్యే అధికార సాహిత్యంలోగాని, అనధికార సాహిత్యంలోగాని స్పష్టం చేసిన దాఖలాలు 
ఎక్కడా కానరావు అనలు ఫౌలర్‌ కమిటీ సిఫార్సు లేమిటి? భారత ప్రభుత్వాన్ని అవమానపరిచే 
విధంగా ఫౌలర్‌ కమిటీ పేర్కొన్న మాటలను తరుచుగా ఉదహరిస్తూ వుంటారు. (ఆ 
మాటలను ఇక్కడ పేర్కొంటాం):- 

“బ్రిటిష్‌ సావరిన్‌ను భారతదేశంలో చట్టబద్ధమైన మెండరుగా, కరెంటు నాణెంగా 
పరిగణించడాన్ని మేము సమర్థిస్తున్నాము. ed సమయంలో భారతదేశంలో మింట్లలో 
బంగారు నాణేలను అపరిమితంగా తయారుచేయడానికి అవకాశం ఉండాలని కూడా మేం 
భావిస్తున్నాం... బంగారం ఎగుమతి దిగుమతులు నిరాటంకంగా కొనసాగే సూత్రాన్ని 
అనుసరించి, మున్ముందు స్వర్ణప్రమాణం, బంగారు కరెన్సీ అమలు ప్రభావవంతంగా 
జరుగగలదని మేము మురిదుచూపుతో ఆశిస్తున్నాము. ఈ చర్యలన్నింటిన 
అమలుపరచవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము." 

అది నిజమే. ప్రభుత్వం దీన్ని విస్మరించిందని విమర్శించేవారు, ఆదే కమిటి చేసిన 
coss సిఫార్సును మరచిపోతున్నారు - అదేదనగా - 

“కొత్తగా రూపాయి నాణేలను తయారుచేసి జారీ చేసే అధికారం పూర్తిగా భారత 
'ప్రభుత్వానే ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రూపాయి నాణేల విలువలు మరి కొంత 





= ప్రభుత్వం Pob లక్ష్యానికి భిన్నంగా: తద్వతికేక మార్గంలో పయనించిందని చేంబర్లేన్‌ 
కమాషన్‌ వైతం అభిప్రాయపడింది. 


618 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాలం వరకూ సరిపోగలన్ని ఉన్నప్పటికీ, అవసరమని భావించినప్పుడల్లా వెండి కరెన్సీ 
నిలువలను అదనంగా పెంచడానికి సంబంధించి నియమనిబంధనలు అవసరమవుతాయి. 
బంగారు నాణేలకు బదులు వెండి రూపాయలను ఇచ్చే పద్దతిని ప్రభుత్వం కొనసాగించాలి. 
అయితే ప్రజల అవనరాలకు మించి బంగారపు కరెన్సీ పెరిగిపోతే తప్ప, కొత్తగా రూపాయి. 
నాణేలను తయారుచేయడానికి పూనుకోరాదు. రూపాయి నాణేలను ముద్రించడం ద్వారా 
వచ్చేలాభాలను ప్రభుత్వ రెవిన్యూ ఖాతాకు జమ చెయ్యరాదని, భారత ప్రభుత్వపు సాధారణ 
నిలువగా పరిగంకించరాదని కూడా మేము సిఫారసు చేస్తూ, ఈ లాభాలను, ప్రత్యేక 
రిజర్వు నిధిగా బంగారం రూపంలో అట్టిపెట్టాలనీ. జలా అట్టిపెట్టే ప్రత్యేక రిజర్వునిధి 
కాగితపు కరెన్సీ రిజర్వు నిధిలోగానీ, సాధారణ Pad నిలువలలోగానీ కలుపకుండా 
విడిగా కొనసాగించాలని సిఫారసు చేస్తున్నాము." [మారకం ఒక ప్రత్యేక స్థితి కన్నా 
దిగజారినప్పుడు, విదేశీ చెల్లింపులకై స్వేచ్చగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండాలి.] 


“పై రెండు కమిటీ సిఫార్సులను కలిపి పరిశీలించినప్పుడు ప్రభుత్వం విధానం 
ఇందుకు భిన్నంగా ఎక్కడ ఉన్నది? కమిటీ ఏమి సిఫారసు చేసిందో ప్రభుత్వం సరిగ్గా 
అదే చేసింది. భారత ప్రభుత్వంగానీ, చాంబర్లేన్‌ కమిషన్‌గానీ, ఫౌలర్‌ కమిటీ సిఫార్సులకు 
భిన్నంగా వ్యవహరించినట్లు' ఒక్క నిమిషమైనా అంగీకరించారనేది వాస్తవానికి దూరం. 
సరే ఎడ్వార్డ్‌లా అభిప్రాయాన్ని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు పంపించిన డిస్పాచ్‌లోని, మొట్టమొదటి 
వాక్యాలను పరిశీలించినట్లయితే, ఫౌలర్‌ కమిటీ సిఫార్సులను అమలుచెయ్యడానికి ప్రభుత్వం 
చిత్తశుద్ధితో ప్రయత్నించినట్లు స్పష్టమవుతుంది; ఆ వాళ్యాలిలా ఉన్నాయి:- 

"1899 ఆగస్టు 24 నాడు మేము పంపించిన డిస్పాచ్‌లో భారత కరెన్సీ కమిటీ 
(అనగా - ఫౌలర్‌ కమిటీ) నివేదికలోని 60వ bopo గురించి ప్రస్తావించాము. 
రూపాయి నాణేలను తయారుచేయించడం ద్వారా ఆర్జించిన లాభాలేవన్నా eot, వాటిని, 
ప్రత్యేక రిజర్వునిధి క్రింద, బంగారం రూపంలో అట్టిపెట్టాలన్న దాన్ని మేం విస్మరించలేదు. 
అయితే అదనంగా రూపాయి నాణేలను తయారుచేసుకోవలసిన అవసరం కొంతకాలం 
వరకూ రాకపోవచ్చును, కనుక ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకొనవచ్చు." 


సర్‌ ఎడ్వార్డ్‌లా చేసిందల్లా ఏమిటంశే, సందర్భం వచ్చినప్పుడు సిఫార్సులను 
అమలుపరిచాడు. ఈ దృష్ట్యా పరిశీలించినప్పుడు, రూపాయలను విరివిగా తయారుచేసి 
జారి చేసినందువల్ల, స్వర్లప్రమాణాన్ని నెలకొల్పి బంగారు కరెన్సీని చెలామణి చెయ్యాలన్న 
లక్ష్యం విఫలమైనట్లయితే, అందుకు భారత ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం లేదు. 
అమాయకంగా, అజ్ఞానంతో, ఒకవేళ ప్రభుత్వం ఈ నిందను స్వీకరించి తమ మోద 
వేసుకున్నప్పటికీ దానిమాద ఇలాంటి నిందవేయడం సరైనది కాదు. రూపాయలను, 
తయారుచేసి... జారీచేయడంవల్ల ఈ పథకం విఫలమైనట్లయితే, సమస్యను మళ్ళీ Pos 
కమిటికే నివేదించడం ఉచితమైన పద్దతి. రూపాయలు తయారుచేసి జారీచేయడాన్ని 


Ay ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 619 





కమిటీవారు అసలు ఎందుకు అనుమతించారు? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం దొరకదు. 
కాని ఊహించుకోవడానికి ఆధారాలున్నాయి. భారత ప్రభుత్వం కోరినట్లు స్వర్ణ ప్రమాణం 
ఉండాలనీ, బంగారు కరెన్సీ కూడా ఉండాలని కమిటివారు మొదట నిర్ణయించినట్లు 
కనిపిస్తుంది. అయితే తాము ఊహించిన ఆదర్శాన్ని అందుకోవడానికి అనుగుణంగా, 
రూపాయి యొక్క స్వర్ణవిలువను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నామా అన్న 
సందేహం వెంటనే పొడసూపినట్టున్నది. భారత ప్రభుత్వాన్ని విమర్శించేవారి దృష్ట్యా 
పరిశీలించినప్పుడు, రూపాయిని బ్యాంకు నోటువలె మారకపు సాధనంగానైనా చెయ్యాలి; 
లేదా షిల్లింగ్‌ మాదిరిగా పరిమితమైన లీగల్‌ శుండర్‌గావైనా రూపొందించాలి. కమిటీవారు 
ఈ రెండు కోరికలనూ అనవసరమైనవిగా భావించి శ్రోసిపుచ్చారు. రూపాయిని no^ 
స్థాయికి దిగజార్చడానికి తమ అభ్యంతరాన్ని వివరిస్తూ కమిటివారు ఈ విధంగా వాదించారు.':- 


“యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌)లో వెండి కరెన్సీకి స్థిరమైన పరిమితి 40 షిల్లింగులనేది 
ఉన్నమాట, అంతకు మించిన బకాయీల చెల్లింపునకు దాన్ని ఉపయోగించరాదన్న మాట 
నిజమే. 40 షిలింగుల పరిమితి వెండి నాణేల అనుబంధస్థాయిని గట్టిగా రుజువుచేసేదనడంలో 
గానీ ఆ దిగువ స్థాయిని కొనసాగించేదనడంలోగానీ సందేహం లేకపోయినప్పటికీ, ఆ 
బోకెన్లను వాటి ప్రోతినిధ్యపు మామూలు విలువతో కొనసాగించడానికి దోహదం చేసే 
తత్వం, ఏదైనా ఒక చెల్లింపునకుగాను లీగల్‌ టెండర్‌ ఉపయోగించే మొత్తంపైన చట్టబద్ధంగా 
విధించిన పరిమితి కోక, వాటి జారీ మొత్తాలపై విధించిన పరిమితి అనేది గుర్తించాలి. 
తర్వాత 250025 పరిమితి సరైనదే అయినప్పటికీ, చట్టప్రకారం ఈ టోకెన్లు "od 
ఉపయోగించడంపై పరిమితి ఎందువల్ల విధించారో తెలియదు." 


మారకపు లక్షణంకలిగి ఉండితీరాలన్న అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ కమిటి 
వారు ఈ విధంగా అభిప్రాయపడ్డారు+ :- 


“యువైశెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌) బయట, స్వర్లప్రమాణము, కరెన్సీని కలిగి 
వెండినాణేలను అపరిమితమైన అెండర్లుగా అమలుజరుపుతున్న దేశాల ఉదాహరణలు 
రెండున్నాయి. ఇవి ఫ్రాన్సు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఫ్రాన్సులో 5 ఫ్రాంకుల నాణెం 
అపరిమిత టెండరు, ఆంతరంగిక అవసరాలన్నింటికీ బంగారు నాణెంతో సమానమైనది. 
అమెరికాలోని వెండి డాలర్‌ నాణానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఫ్రాన్స్‌, అమెరికా - ఈ 
రెండు దేశాలలోనూ, అంతిమ కెండర్లయిన వెండి నాణేలను తయారుచేసే విషయంలో 
మంట్లను మూసిపోరు. ఈ రెండు దేశాలలో, దేనిలో కూడా, చట్టప్రకారం అలాంటి 
నాణేలు బంగారు నాణేలుగా మారకం పొందడానికి వీలులేదు. ఉభయదేశాలలోనూ, 





* నివేదిక - పేరా 56 
+ నివేదిక - "పేరాలు 57:80 


620 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = Plomes, నంవుటం -6 





సమానప్రాతిపదికపై, ఆంతరింగిక అవసరాల మేరకు అవి, బంగారు నాణోలతో 
సరిసమానమైనట్టివే. అంతర్జాతీయ చెల్లింపుల నిమిత్తం మాత్రం ఫ్రాన్సు - అమెరికా రెండు 
దేశాలూ, అంతర్జాతీయ మారకపు సాధనం పైన - eot బంగారం మాదే ఆధారపడతాయి. 
అంతిమ స్థితిలో, విదేశీ మారకపు ద్రవ్యంగా ఉపయోగపడుతున్నటువంటి వారి బంగారు 
నాణేలు, ఆయా దేశాలలోని యావత్తు కరెన్సీ విధానాన్ని ఆంతరంగిక అవసరాల నిమిత్తం 
సాధారణ విలువను కాపాడుకొనగలుగుతున్నాయి. 


"భారతదేశంలో కరెన్సీ ప్రశ్న ఇదివరకటి పేరాగ్రాఫులలో వివరించినట్లు, ఒక 
(ప్రత్యేక పరిస్థితి కలిగిన్నందువలన, ఫ్రాన్సు, అమెరికాలలో అమలులో ఉన్న వద్ధతికన్నా 
విభిన్న పద్ధతిని మేం సూచించబోవడం లేదు, wot, రూపాయలకు బదులుగా బంగారు 
నాణేలను అవ్వవలసిన బాధ్యతను భారత ప్రభుత్వంపైన చట్టబద్ధంగా మోపడం లేదు. 
మరోమాటలో aieo ఒకరకమైన కరెన్సీని కలిగిఉన్న వారు కోరినప్పుడల్లా దానికి 
మారుగా మరొక రకమైన దాన్ని చెల్లించాలని విధించడంలేదు. అటువంటి బాధ్యతను 
ప్రభుత్వంపై విధించినట్టయితే, క్షణం నోటీసుతో ముందుగా ఊహించుకొని నిర్ణయించుకొనడానికి 
వీలులిని మొత్తాలకుగాను బంగారాన్ని సమకూర్చుకొనవలసిన కర్తవ్యాన్ని భారత ప్రభుత్వంపైన 
మోపడంగా పరిణమిస్తుంది. మా అభిప్రాయంలో ఇటువంటి పరిస్థితిని అంగీకరించడం 
భావ్యం కాబోదు." 

తను అభిప్రాయాలకు నంబంధించి సంపూర్ణ ప్వానం ఉన్నప్పటికి, భారీ మొత్తాలలో 
రూపాయిల చెలామణీని చూసి సందేవాస్పదులైనవారి భావనల పట్ల కమిటీవారు చాలా 
వరకు స్పందించారు. 


"వెండి నాణేల తయారీ నిమిత్తం భారతదేశంలోని మింట్లను మూసివేసినంత 
మాత్రాన, శాశ్వతంగా, రూపాయిని, DS మూల్యానికై బంగారానికి మారకపు విలువగా 
పరిగణించేట్లు చేయగల నిర్బంధాన్ని ఆచరణలో ఎదుర్కొనవలసి mec?" 


ఈ సందేహాలకు కమిటి సభ్యులు ఎంతగా కదలిపోయారంచే, వారు ఈ విధంగా 
తమ అంగీకారాన్ని వ్యక్తంచేశారు." 


“రూపాయి యొక్క బంగారపు మూల్యాన్ని ప్రభావితం చేసే శక్తులు చాలా 
చిక్కులతోనూ, అవి పనిచేసే క్రమంలో అయోమయావస్థలోనూ కనిపిస్తున్నాయి. అందువల్ల, 
కేవలం వెండి నాణేల తయారీ నిమిత్తం మింట్లను మూసివేసినంత మాత్రాన, రూపాయి 
కరెన్సీపై అటువంటి నిర్బంధాలు, ఆచరణలో ఎదుర్కొనవలసి రాగలదని ఖచ్చితంగా 
మేము చెప్పలేకపోతున్నాము. వాటికున్న డిమాండుతో పోల్చినప్పుడు, ఏదో ఒక నిర్ణీతరేటుకు 





* నివేదిక - పేరా 58 


dg ప్రమాణాన్ని తిరిగి స్వికరించడం 621 





రూపాయిని. బంగారపు నాణోనికిగాను ఖచ్చితమైన మారకపు మూల్యంగా పరిస్థితి మారగలదని 
ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము." 

అటువంటి పరిస్థితిని నివారించడానికి. భారత ప్రభుత్వం రూపాయిని బంగారంగా 
మార్పిడి చేసే బాధ్యతను భారత ప్రభుత్వం విదేశీ చెల్లింపుల నిమిత్తం, రూపాయి విలువ 
పడిపోయినప్పుడల్లా స్వీకరించాలని కమిటీ సూచించింది. ఇటువంటి సులభమైన పరిష్కారాన్ని 
సూచించిన తర్వాత భారత ప్రభుత్వం, మారకానికి అవసరం కాగల బంగారు నాణేల 
నిలువను ఎక్కడినుంచి సమకూర్చుకోవాలన్న (ప్రశ్న ఉత్పన్న మైనది. అటువంటి బంగారపు 
నిలువలకోసం' బంగారాన్ని అరువుతెచ్చుకోవడం ఒక మార్గం. అయితే ఈ ప్రతిపాదన 
ఎందుకోగాని కమిటీ వారికి నచ్చలేదు. బహుశా ed నివేదికలో మరొక భాగంలో కమిటి 
వారు ప్రభుత్వాన్ని ఈ దిగువ విధంగా నిందించినందు వలన కాబోలు.” 


“తన అదుపులో ఉన్న వనరులను ఆచితూచి వాడవలసి ఉంటుంది. ఖచ్చితమైన 
'పాదుపును పాటించి బంగారం విషయంలో తమ చెల్లింపు కర్తవ్యాలు పెరగకుండా పరిమితులు 
విధించుకోవాలి" అని "స్వర్ణ (ప్రమాణాన్ని నెలకొల్పడానికైతేనేమి, కొనసాగించు 
కోవడాన్నైతేనేమి* లేదా "అరువు తెచ్చుకోవడం అనేది అనంతమైన విషయంకాగలదని 
భావించినందువల్లనూ కావచ్చు." 


కమిటీవారు బంగాకాన్ని అరువు తెచ్చుకునే ప్రతిపాదనను ఇష్టపడలేదు. అరువు 

తెచ్చుకోవడంద్వారా బంగారం నిలువలను పెంచుకొనకపోయినట్లయితే బంగారం నిలువలను 
“పెంపొందించుకోవడానికి అనుసరించవలసిన ఇతర మార్గాలేమిటి? నిలువలను 
“వెంపొందించుకునే ప్రత్యామ్నాయ మార్గాల సమస్య కమిటీకి చాలా కాలం వరకూ తలనొప్పిగా 
తయారై ఉంటుంది. బహుశా. ఎవరో ఒక సభ్యుడు తన ఆలోచనా స్థాయి దిగజారిన 
క్షణంలో "రూపాయిలను తయారుచేసే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగించకూడదు? 
అలా చేసినట్లయితే అరువు మాద ఆధారపడకుండా సులభంగా బంగారు నిలువలను 
'పెంచుకొనవచ్చుగదా! విదేశి చెల్లింపులకు అవసరమయ్యే మారక ద్రవ్యాన్ని బంగారం 
రూపంలో పొందవచ్చును గదా! అని (ప్రతిపాదించే వరకూ కమిటి వారి తలనొప్పి 
పరిష్కారం కాలేదు. ఈ ప్రతిపాదన ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో కమిటి దీన్ని 
హృదయపూర్వకంగా ఆమోదించి, నివేదికలో పొందుపరచి, కొంతమేర అధిగమించగలిగినట్లు 
భావించింది. ఈ ప్రతిపాదనను ప్రస్తావించినప్పుడు ఉపయోగించిన భాష ఖచ్చితత్వాన్ని 
గమనించినప్పుడు కమిటి వారు దీన్ని ఆమోదించడంలో ఏ మాత్రం పునరాలోచన చేసి 
ఉండరని తెలుస్తున్నది. 





* నివేదిక. "పేరా, 70. 
+నివేదిక జతచేసిన, కాంప్‌బెల్‌ హోలాండ్‌. మూర్‌, భిన్నాభిప్రాయాలు చూడండి. నివేదిక, పుట. 2 


622 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంవుటం -6 





రూపాయి నాణేలను ముద్రించి జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించినప్పుడు, 
కమిటీవారి ఆలోచనా సరళిని ప్రభావితం చేసిన కారణాలు ఇవేనో కాదో ఖచ్చితంగా 
చెప్పజాలం. అయితే ఈ సిఫారసు పరిణామం ఎలా ఉండగలదో కమిటీ వారు గృర్తించలేదనేది 
మాత్రం వాస్తవం. రూపాయిలను తయారు చేసి, జారీ చేసే కార్యక్రమం యధావిధిగా 
కొనసాగినప్పుడు, స్వర్ణ ప్రమాణానికీ బంగారు కరెన్సీకి ఏ గతిపట్టగలదనేది మొదటి 
అంశం. ఒక వైపు స్వర్ణ ప్రమాణం, బంగారు కరెన్సీ తమ లక్ష్యం అని చెపుతూనే, మరొక 
వైపు రూపాయలను తయారుచేసి జారీచేసే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగించిన కమిటి 
వారీ సిఫార్సులకు ఏమైనా ప్రతిష్ట ఉంటుందా? 1819 మార్చి 25న బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు 
డైరెక్టర్ల మండలి అత్యంత నీచమైన తీర్మానాన్ని ఆమోదించినప్పుడు బెగెహాట్‌ వ్యక్తం 
చేసిన అభిప్రాయం కన్నా అధిక (ప్రతిష్ట కమిటీవారికి ఉంటుందా? 


“కొంత మంది గట్టిగా వాదిస్తున్న విధంగా, మారక ద్రవ్యంలో అనుకూలమైన 
వైఖరి సాధించాలంకే బ్యాంకు జారీ మొత్తాలను తగ్గించుకోవాలన్న అభిప్రాయాన్ని amets 
అంగీకరించక తప్పడంలేదు. ఫలితంగా అమూల్యమైన లోహం భారీగా వచ్చి చేరకుండా 
నిరోధించడం సాధ్యపడుతుంది. అయితే ఇటువంటి అభిప్రాయానికి గట్టిపునాదులేవీ డైరెక్టర్ల 
మండలికి కనిపించలేదు." 


డైరెక్టర్ల అభిప్రాయాలు వాటి అవిజ్ఞత విషయంలో అత్యంత ్రామాణికమైనవైతే, 
ఫౌలర్‌ కమిటీ అభిప్రాయాలేమన్నా తక్కువ తిన్నాయా? ఈ రెండింటి మధ్య తేడా 
ఏమన్నా ఉన్నదా? తీర్మానంలో పొందుపరచిన భావనలపై వ్యాఖ్యానిస్తూ బెగెవాట్‌, ఫౌలర్‌ 
కమిటి సిఫార్సుల కంటే ఇవి భిన్నమైనవి కావంటూనే, బ్యాంకు డైరెక్టర్ల అవిజ్ఞతను మనం 
మన్నించడానికి కొన్ని బయటి కారణాలను ఏకరువు పెట్టారు. ఆర్థిక పరమైన కార్యకారణవాదం 
అయోమయమైన స్థితిలో ఉన్నకాలంలో ఉన్నవారు బ్యాంకు 'డైరెక్టర్లు. కాగితపు కరెన్సీతో 
సంపూర్ణంగా నంతృప్తి చెందినటువంటి డైరెక్టర్లకు "బంగారం భారీగా చెలామణి" కావాలన్న 
కోరికకూడా ఉండేదికాదు. ఫౌలర్‌ కమిటివారిని మన్నించడానికి ఈ పరిస్థితులేవీ ఉపకరించబోవు. 
బ్యాంకు డైరెక్టర్లు వ్యక్తంచేసిన అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైనటువంటి సూత్రం, 
వ్యవస్థీకృతమైన తర్వాతికాలంలో వీరు తమ సిఫార్సులను రూపొందించారు. భారతదేశపు 
కరెన్సీలో బంగారం విరివిగా చెలామణికావాలన్న కోరిక వారికి ఉండేది కాదన్నది కూడా 
వాస్తవం కాదు, అందుకు భిన్నంగా వారు కోరుతుండిన పరిస్థితే అది. అందువల్ల తాము 
ఉపయోగించే పదాలను. వారు ఆచితూచి ఉపయోగించి ఉండవలసింది. తమ ప్రధాన 
లక్ష్యాన్ని దెబ్బతీసే సిఫార్సులను చెయ్యకుండా ఉండవలసింది. (uS సూత్రం అని 
ప్రచారమైన మౌలిక సూత్రంపట్ల వారు తగినంతగా శ్రద్ధవహించి పరిశీలించి ఉండవలనింది. 
కమిటీవారు తమ అవిజ్ఞతను ప్రదర్శించుకోవడమేకాక, నివేదికలో మొదటి భాగంలో 
నిర్ణయించుకున్నటువంటి మౌలిక లక్ష్యాన్నే విఫలం చేసుకున్నారు. 


Ay ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 623 





రూపాయలను తయారు చేసి జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగించవలసిన 
అవసరమున్నదా? కమిటీవారు నిర్ణయించవలసి ఉన్నటువంటి సమస్య స్వభావం ఏమిటి? 
మరొకసారి దాన్ని పేర్కొందాం. “1892 లో భారత ప్రభుత్వం తమకు సమర్పించిన ఒక 
ప్రతిపాదనను హెర్బల్‌ కమిటీవారు" సవరించడం ద్వారా, ఒక మినహాయింపును 
పొందుపరిచారు. ఆ మినహాయింపు ప్రకారం భారతదేశంలోని mom ప్రజలకు మూసి 
వేసినప్పటికీ, రూపాయిలను తయారు చేయించుకోవడానికి ప్రభుత్వానికి అందుబాటులో 
ఉంటాయి. ఈ మినవాయింపును అనుసరించి, కమిటీవారు తీవ్రమైన సర్వేక్షణలు జరిపినప్పటికీ, 
వారు పరిశీలించినటువంటి ద్రవ్య విధానాలలో. కరెన్సీ - బంగారంతో తన దామాషా 
విలువను, బంగారం నిలువలు స్వల్పంగా ఉన్నా, బొత్తిగా లేకపోయినా, ఎలా 
నిలబెట్టుకోగలిగాయన్న రవాస్యాన్ని అర్థం చేనుకోనేలేదని తేటతెల్లమవుతున్నది. ఈ దామాషాను 
నిలబెట్టుకోగలగడానికి కారణం జారీలపై ఉండే పరిమితులేనన్న వాస్తవాన్ని కమిటీవారు 
అర్థం చేసుకొని ఉండినట్టయితే, వారు పొందుపరచిన మినహాయింపును పొందుపరచి 
ఉరిడేవారుకాదు. ఈ మినహాయింపు ఎంత అనాలోచిమైనదైనప్పటికీ, కమిటివారి పొరపాటును 
క్షమించవచ్చు. ఎందుకంటే, Dota మూసివేసినందువల్ల హఠాత్తుగా కరెన్సీ కుచించుకుని 
పోయే ప్రమాదమున్నదని వారు భయపడ్డారు. బంగారాన్ని లీగల్‌ కెండర్‌గా (ప్రకటించి 
ఉండలేదు కనుక, అవసరమైన చేర్పులను కరెన్సీకి చెయ్యడానికి ఏర్పాట్లు చేయవలసిన 
అగత్యం వారికున్నది. (ప్రభుత్వానికి రూపాయిలను తయారుచేసి జారీచేసే అధికారాన్ని 
అప్పగించినట్లయితే తమ లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్న అభిప్రాయానికి వారు వచ్చి 
ఉంటారు. అయితే అదనపు ద్రవ్యం యొక్క ఆవశ్యకత కొంతకాలంవరకూ ప్రభుత్వాని 
అదృష్టవశాత్తూ రాలెదు. 1898 వరకూ అటువంటి ఆవశ్యకత రాలేదు కనుక ఆ అధికారాన్ని 
వినియౌగించుకోవలనిన అవనరమూ రాలేదు. అయితే ఆ అధికారాన్ని వినియోగించుకోవలనిన 
ఆవశ్యకత వచ్చి పడినప్పుడు, పైన వివరించిన మాదిరిగా, ప్రభుత్వం దాన్ని వినియోగించు 
కోవడానికి నిరాకరించింది. భారత కరెన్సీకి అదనపు మొత్తాలను, రూపాయి నాణేలను 
ముద్రించడం ద్వారాకాక, బంగారాన్ని విరివిగా చెలామణి చెయ్యడంద్వారా నమకూర్చాలన్న 
అభిప్రాయాన్ని పట్టుకుని కూచున్నది. అవసరమైన అదనపు మొత్తాలను రూపాయి నాణేలను 
ముద్రించడం ద్వారా సమకూర్చుకోవడం సురక్షితంగానూ, గిట్టుబాటుగానూ ఉంటుందని 
ప్రభుత్వాన్ని ఒప్పించితీరాలని పట్టుదలతో వాదించిన శ్రి లిండ్సే అభిప్రాయాలను 
వ్యతిరేకించింది. భారత ప్రభుత్వమే. అదనపు మొత్తాలను బంగారు నాణేలను విరివిగా 
చెలామణి చెయ్యాలని వాదిస్తున్న భారత ప్రభుత్వానికీ - కాదు రూపాయి నాణేలను 
ముద్రించడం. ద్వారా సమకూర్చాలని వాదిస్తున్న శ్రీ లిండ్సేకూ మధ్య తగాదాను 
పరిష్కరించడానికి, ఫౌలర్‌ కమిటీని నియమించారు. బంగారాన్ని విరివిగా చెలామణి 





“పైన WS అధ్యాయం చూడండి - పు. 471. 
$ 5 


624 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





చేయడం ద్వారా కాక, రూపాయి నాణేలను ముద్రించడం ద్వారా అదనపు నిధులను 
సమకూర్చుకోవడానికి భారత ప్రభుత్వం ఇష్టపడినట్లయితే, ఫౌలర్‌ కమిటిని నియమించవలసిన 
అవసరమే వచ్చి ఉండేది కాదు. ఆ మేరకు అధికారాన్ని భారత ప్రభుత్వానికి U^ 
శమిటీవారు అదివరకే ఇచ్చి ఉన్నారు. అలా లభించిన అధికారాన్ని వినియోగించుకోవడానికి 
భారత ప్రభుత్వం ముందుకు రానందువల్లనే నూతన కమిటికి విజ్ఞప్తి చేసుకొనవలని 
వచ్చింది. ద్రవ్య సరఫరాలో ఏర్పడిన క్లిష్టపరిస్థితి దృష్ట్యా కరెన్సీని విస్ప్రతవరచడం ఎలాగన్న 
తక్షణ సమస్యను పరిష్కరించడానికి కమీటీవారు తమ నివేదికలో ఒక భాగంలో బంగారాన్ని 
చట్టబద్ధమైన మెండుగా ప్రకటించాలని సూచించి సమస్యను పరిష్కరించారు: ఫలితంగా 
ప్రభుత్వానికి బాకీ చెల్లించవలసిన పౌరుడెవరైనా సరే, రూపాయల్లో చెల్లించలేకపోయినప్పుడు 
బంగారు కరెన్సీలో "చెల్లించడానికి వీలు కలిగింది. బంగారాన్ని సాధారణ మారకపు 
మాధ్యమంగా అంగీకరించినప్పుడు, రూపాయి నాణేలను ముద్రించి సరఫరా చెయ్యాలన్న 
ప్రతిపాదన, అనవసరమైనది కావడం లేదా? 

అక మూడో అంశం. రూపాయి విలువను పరిరక్షించడానికని, బంగారు నిలువలను 
రూపొందించుకునే మాధ్యమంగా రూపాయిలను విరివిగా ముద్రించి చెలామణి చేసే 
ప్రతిపాదన సమర్థనీయమైనదా? రూపాయి విలువను పరిరక్షించడానికి తీసుకొనవలసిన 
ప్రధాన చర్యలలో ఒకటి, రూపాయిల జారీ పైన పరిమితులను విధించి అమలుజరపడం. 
moo మూల్యాన్ని పరిరక్షించడంలో, జారీపైన విధించిన పరిమితులు ఎంత బాగా 
'ఉప్‌కరించాయో వివరించేప్పుడు కమిటీవారు. అత్యంత మేధావులుగా ప్రవర్తించారు. అయితే 
సంఖ్యాపరంగా పరిమితంగాఉంటూకూడా పిల్లింగును కొనసాగించడం ఎలా సాధ్యమైందో 
కమిటివారు ఏ మాత్రమన్నా అర్థం చేసుకున్నారా? లీగల్‌ టెండర్‌ పైన పరిమితి విధించడం 
కాక, మొత్తం wb మాద పరిమితి విధించడమే వాస్తవమైనట్టయితే, షిలింగులను అపరిమిత 
సంఖ్యలో ఎందుకు జారీ చెయ్యలేదు? షిల్లింగులను ముద్రించడం కూడా రూపాయిలను 
ముద్రించడమంత లాభదాయకం. మరి బ్రిటిష్‌ ప్రభుత్వం పిల్లింగులను అపరిమిత సంఖ్యలో 
ముద్రించి ఎందుకు జారీ చెయ్యలేదు? అపరిమిత సంఖ్యలో పిలింగులను చెల్లించడం 
సాధ్యం కాదు కనుకనే. ప్రభుత్వం కనుక, తమ ఖజానా ఛాన్సలర్లకు క్యాబినెటు మంత్రులకూ, 
అసంఖ్యాకులైన అధికార్డకూ. గుమాస్తాలకూ agoro చెల్లింపులు చెయ్యడం, తర్వాత 
వాడు ఆ షిల్లింగులను మార్కెటుల్లో, కిరాణా దుకాణాల్లో, పాలబూతుల్లో మాంసం దుకాణాల్లో 
మర్యం కొనుగోళ్ళలో చెల్లించడానికి వీలయ్యేటట్లయితే, పిల్లింగులను అత్యధికంగా 
జారీచెయ్యడాన్ని ఎవరూ అడ్డుకునేవారు కాదు. పిల్టింగులను అపరిమిత నంఖ్యలో చెల్లించడం 
ఎవరికీ సాధ్యపడేది కాదు కనుక, ఎవరూ ఆపరిమిత సంఖ్యలో షిల్లింగులను కలిగి 
ఉండటానికి ఇష్టపడేవారు కాదు. బోకు మార్కెటు లేదు కనుక, మరో మాటలో చెప్పాలంటే, 
చట్టబద్ధమైన te పైన పరిమితులు ఉన్నందువలన, పిల్లింగులను అధికంగా జారీ 
చెయ్యడానికి ప్రభుత్వం. పూనుకునేది కాదు. అందువల్ల చట్టబద్ధమైన "టెండరు పైన 





స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి 625 
ము కనను తన తక లా 
పరిమితి ఉండటానికీ, పిల్లింగు మూల్యం సురక్షితంగా కొనసాగడానికి మధ్య ఎటువంటి 
సంబంధమూ లేదన్న కమిటివారి వాదన సరైనది కాదు. pm. టోకెన్‌ నాణాల జారీపైన 
విధించిన పరిమితే దాని మూల్యాన్ని పరిరక్షించే (ప్రధాన సాధనం. అటువంటి పరిమితిని 
ప్రభావవంతం చేసే సాధనం దాని చట్టబద్ధమైన యెండరుపై పరిమితి విధించడమే. 


మారకపు సామర్శ్యాన్ని గురించి కమిటీ నాకు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా 
అయోమయంగానే ఉన్నాయి. అమెరికా, స్రాన్సుదేశాలకు ఏది సరిపోయిందో భారతదేశానికి 
కూడా ఆదే సరిపోగలదన్న వాదన (గ్రుడ్డివాడు, మరో (గ్రుడ్డివానికి దారి చూపించడం 
వంటిదే. 


ఆ దేశాల విదేశీ మారకద్రవ్యంగా వినియోగపడుతూ వారి కరెన్సీని ఆంతరంగిక 
అవసరాల నిమిత్తం సాధారణ విలువతో పరిరక్షిస్తున్నది" బంగారమే కాని, దాని మారకపు 
సామర్థం కాదని వాదించడం తప్పుడు వాదనే, పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది. తమ 
కరెన్సీలను పరిరక్షించడానికి ఫ్రాన్సు అమెరికాలకు మారకపు సామర్థ్యం అవసరం లెదు. 
సిల్వర్‌ ఫ్రాంక్‌గానీ, సిల్వర్‌ డాలర్‌గానీ, చెలామణి దృష్టా పరిశిలించినప్పుడు అతి స్వల్ప 
పరిమాణంలో ఉండేవి. ఆ దేశాలలో జారీపై ధించిన పరిమితి ఫలితంగా, బంగారు 
నాణేల భారీ మొత్తాల చెలామణిని తట్టుకుని ఆయాదేశాల కరెన్సీలకు రక్షణ లభించడమే. 
కాక, ఆ దేశాలలో నిలువగా ఉన్నటువంటి బంగారాన్ని యధాతథంగా అట్టి పెట్టుకోవడానికి 
వీలు కలిగింది. అందువల్ల ఈ కమిటీవారు Ad సమాసాలతో నిండిన విషయపరిజ్ఞానం 
లేనటువంటి చర్చలలో కొట్టుకొనిపోకుండా, రూపాయిల జారీని పరిమితం చెయ్యడానికి 
ఇతర మార్గాలున్నంత కాలం, రూపాయికి సంబంధించినంత వరకు యెండరుపై పరిమితి 
విధించవలసిన అవనరంగానీ, మారకపు సామర్హంగానీ అనవసరమని నిర్ణయించి ఉండవలసింది. 
చట్టబద్దమైన మెండరుపై పరిమితి విధించడంగానీ, మారకపు Side గానీ ఎప్పుడు 
అవీసరమౌతాయి? జారీపై పరిమితి విధించే మార్గాలుగా ఇవి ఉపయోగపడతాయి కనుక 
'జారీపైన పరిమితిని ఇతర మార్గాల ద్వారా విధించడానికి అవకాశం ఉన్నప్పుడు. మారకపు 
duoi) గానీ, చట్టబద్ధమైన moii పరిమితిని గానీ ఏ లక్ష్యం కోసం కోరడం 
జరిగిందో ఆ లక్ష్యం సోధించినక్లు కద! మింట్లను మూసివేయడం రూపాయిల పరిమాణాన్ని 
పరిమితం చేసినట్లు కాదా? మింట్లను మూసివేయడం అనేది, రూపాయిల జారీని పరిమితం 
చెయ్యడానికి కాకపోయినట్లయితే మరేమిటవుతుంది? కాగిత కరెన్సీని నియంత్రించే విషయంలో 
అత్యంత ప్రసిద్ధమైన పద్ధతి - నిశ్చిత మొత్తంలో జారీ పద్ధతిని, మింట్లను మూసివేయడం 
ద్వారా సాధించేనట్లు కాదా? అదే ఇది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాదనడానికి అవకాశం 
లేదు. దేశంలో ఆంతరంగిక చెలామణి నిమిత్తం అవసరమైన రూపాయల పరిమాణం. 
అప్పటికి చెలామణిలో ఉన్న రూపాయల పరిమాణం కన్నా మించి ఉంటుందా అనేది 
తేల్చవలసిన సమస్య. అవసరమైన కనీస మొత్తంకన్నా చెలామణిలో ఉన్న రూపాయల 


626 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంటిద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





మొత్తం అధికం కావచ్చునని భారత (ప్రభుత్వం ముందుగా ఊహించినందువల్లనే, దాన్ని 
అధిగమించడానికి తగిన ఏర్పాట్లు చేసింది. 1898 మార్చి 35 తేదీ నాటి తమ డిస్పాచ్‌లో 
భారత ప్రభుత్వం తమ పథకాలను విపులీకరిస్తూ అలా అభిప్రాయపడింది:- 


70... ఈ వైఫల్యానికి (రూపాయి మారకపు విలువను కాపాడుకొనలేకపోవడం) 
ప్రధానకారణం, మింట్లను మూసివేయకముందు రూపాయల చెలామణీ ఎంత విరివిగా 
కొనసాగిందంయే, వర్రకానికి అవసరమైన మొత్తాలను సమృద్ధిగా సమకూర్చడమే కాక, 
బంగారం రూపంలో అదనంగా కరెన్సీని చేర్చవలసిన ఆవశ్యకత ఏమాత్రం లెకుండా 
విస్తరించిందని ఇప్పుడు మాకు తెలిసివచ్చింది... రెండు దేశాల మధ్య IS మారకపు 
ధరకు, అవసరమైన ముందు షరతు Diot, ఒక దేశపు కరెన్సీ మిగతా దేశపు కరెన్సీ 
కన్నా అత్యధిక పరిమాణంలో పెరిగిపోయినప్పుడు, ఈ అదనపు అత్యధిక (ప్రమాణాన్ని 
కొంతకాలం వరకూ నాణేలను ఉపసంహరించుకోవడం ద్వారా సర్దుబాటు చెయ్యడం. 
అందువల్ల దేశం బయట సమానమైన విలువ లేనటువంటి రూపాయి నాణేలతోనే మన 
కరెన్సీ విధానం నిండిపోకుండా, మిగతా చోట్ల విలువైన నాణెంగా ఉపయోగపడే సామర్థ్యం 
ఉన్నటువంటి బంగారు నాణేలతో కూడా నింపాలని, ఫలితంగా దాని అవసరం ఉన్న 
చోటికి అది సహజ (ప్రవాహంలా చేరిపోయే పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాము. 
ప్రస్తుతం మనకున్న మొత్తం రూపాయి కరెన్సీ 120 కోట్ల మేరకు ఉండగలదని అంచనా, 
దీనికి అదనంగా మరో పదికోట్ల కరెన్సీ నోట్లను చెలామణికి తేవలసిఉన్నది. 








"10. రూపాయి నాణేల లావాదేవీల ఆధిక్యాన్ని తగ్గించాలంటే ఏ మేరకు వాటి 
చెలామణిని ఉపనంహరించుకోవాలో తేల్చడానికి ఖచ్చితమైన అంచనాలు అసాధ్యం. అనుభవం 
ద్వారా అంచనా వేసుకుని ఈ పనికి ఉపక్రమించవలసి ఉంటుంది... అయితే నిర్వహణను, 
ఆదుపులో ఉంచుకోగల ప్రమాణాలను నిర్ధారించుకోవడానికి కొన్ని పద్ధతులున్నాయి. మన 
Dalos దాచిపెట్టిన మొత్తాలతో సవా, దాదాపుగా ఈనాడు 24 కోట్ల కరెన్సీ నోట్లు 
చెలామణిలో ఉన్నాయి. ఒక వేళ ఈనాడు కరెన్సీ నోట్ల రూపంలో చెలామణిలో ఉన్న 
మొత్తాన్నంతటినీ, 16,000,000ల 27:5 బంగారు నాణేలుగా మార్చినట్టయితే, వాస్తవంగా 
చెలామణిలో మొత్తాలతో సమానమైన భాగమైనా లేకుండా భారతీయ వర్తకం కొనసాగడం 
అసంభవం కాగలదనిపిస్తుంది. మరొక విధంగా చెప్పాలంశే, ఎగుమతి ప్రవాహాన్ని 
నిరోధించగలిగేవిధంగా రూపాయి విలువను బలవంతంగా పరివర్తనం చెయ్యకుండా, అట్టి 
బంగారు నాణేల మొత్తాన్ని దేశం బయట చెల్లింపులకు వాడటం అసాధ్యం. మారకపు 
స్థిరమూల్యాన్ని 16 Pim కొనసాగించాలంటే, బంగారు నాణేలుగా మార్చదగిన మొత్తం 
రూపాయల విలువ, పరిమితులను అధిగమించిన తర్వాత 24 కోట్ల రూపాయల మేర 
ఉండగలదన్న మాట. పోల్చదగిన అదే విలువలో బంగారు నాణేల చెలామణిని సాగించాలి. 
బహుశా వాస్తవంగా అవసరమైన మొత్తం ఇంతకన్నా చాలా తక్కువగానే ఉండవచ్చు. 


స్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 








“11. చెలామణీని తగ్గించడానికి 1893లో అనునరించిన పద్ధతినే తిరిగి అనుసరించ 
వచ్చు. మన సాధారణ నిలువలకు మించి, 20 కోట్లు అధికంగా సమకూరే వరకు కౌన్సిల్‌ 
బిల్లులను ఉపసంహరించుకోవడం (రాబట్టుకోవడం) నిలిపివేయాలి, అయితే ఈ పద్ధతి 
అధికవ్యయంతో కూడినదేకాక, మనం విశ్వసించినట్లు ప్రభావవంతం కానటువంటిది కూడాను. 
20కోట్ల రూపాయల మొత్తాన్ని శాశ్వతంగా నిలువ ఉంచినందువల్ల దానిపై వడ్డీని నష్టపోవలని 
వస్తుందనేది మొదటిది. ఉపసంహరణలను నిలిపివేసుకున్న సమయంలో ఇంగ్లాండునుండి. 
అరువు తీసుకున్న బంగారం పైన వడ్డీ చెల్లించవలసి వస్తుంది. నిలువ ఉండిపోయిన వెండి 
నాణేల రాసులు సర్వదా మారకపు విపణిలో ఆటంకాలు కలుగజేస్తూనే ఉంటాయనేది 
రెండవది. రూపాయి భవితవ్యం విషయంలో ఎటువంటి వ్వాసాన్నయినా కలుగచేయకుండా 
ఈ పరిస్థితి అడ్డుపడుతూ ఉంటుంది. ఈ మొత్తాన్ని చెలామణినుంచి ఉవనంవారించుకోవడంతో 
బాటు, మనం అనుసరించే పద్ధతులద్వారా మన ఉద్దేశం, రూపాయి, నాణంగా చెలామణి 
కావడం అక ముందు ఉండదనీ, దాని స్థానంలో బంగారు నాణేలు చెలామణికి రాగలవని 
నమ్మకం కుదిరించవలసి ఉంటుంది. మొదట (అరువు తేవడం ద్వారా) అవసరమైన 
mom నిబువలను సమకూర్చుకున్న అనంతరం, వెండి స్థానాన్ని ఆక్రమించుకోవడానికీ, 
మన చర్యలపట్ల వాసాన్ని ప్రోదిచెయ్యడానికీ. ఉభయతారకంగా నాణేల రూపంలో 
ప్రస్తుతం ఉన్న వెండినంతటినీ కరిగించాలనేది మా ప్రతిపాదన.” 


'కమిటీవారు నివేదిక నమర్చించిన సమయంలో చెలామణిలో ఉన్నటువంటి రూపాయల 
మొత్తం అత్యధికంగా ఉండేది కాదు. మారకం పెరుగుతూ ఉండటాన్ని. బంగారం ప్రవాహం 
వలె వచ్చి చేరుతూ ఉండటాన్ని గమనించినట్లయితే ఈ విషయం రుజువవుతుంది. అందువల 
మెంట్లను మూతవేయడం ఫలితంగా ప్రభావవంతమైన పరిమితి విధించడమైందనడంలో 
సందేహం లేదు. ఈ విషయాన్ని కమిటీవారు కూడా ఒప్పుకున్నారు. రూపాయిల చెలామణి 
“పైన, మింట్లను మూతవేయడం ప్రభావవంతమైన పరిమితిగా పనిచేసి ఉండకపోయినట్టయితే 
మరో మార్గం ఏమున్నదో కూడా పరిశీలించాలి గదా! విదేశి చెల్లింపులకు Som» 
సమకూర్చడానికి బంగారు విలువలను సమకూర్చే పధకం. రూపాయి నాణేలను విరివిగా 
ముద్రించి జారీ చేయడంద్వారా బంగారాన్ని నమకూర్చుకున్నట్టయితే ఈ లక్ష్యాన్ని సాధించడం 
నంభవమా? రూపాయల పరిమితి, పిల్లింగు విలువను పరిరక్షించిన మాదిరి గానే రూపాయి 
విలువను పరిరక్షించేట్లయితే, అత్యధికం కాకపోయినా మరీ ఎక్కువ సంఖ్యకు చేరుకున్న 
రూపాయిల చెలామణీని, మరిన్ని రూపాయి నాణేలను ముద్రించి జారీ చేసేందుకు 
ప్రభుత్వాన్ని అనుమతించి, బంగారం నిలువను సమకూర్చుకోవడం ద్వారా రూపాయిల 
చెలామణీని పరిమితం చేయడం సాధ్యం కాగలదా? 


ఫౌలర్‌ కమిటీ నివేదికను ఆగ్రహం చెందకుండా చదవడం కష్టసాధ్యం. రూపాయిలను 
ముద్రించి జారీ చేయడానికి అనుమతించడం ఏ విధంగా చూసినప్పటికీ దుష్టమైన ఆలోచనే. 


628 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - domes సంపుటం -8 





నిజమైన స్వర్ణ ప్రమాణానికి అది గొడ్డలిపెట్టు. ద్రవ్యపరమైన ఇబ్బందులను అధిగమించడానికి 
ఉపకరించేద్‌ కాదు; రూపాయి విలువను. దిగజార్చే దురుద్దేశంతో చేసిన సూచన. స్వర్ణ 
ప్రమాణాన్ని. బంగారు కరెన్సీని పాధించాలన్న చిత్తశుద్ధి కమిటీవారికి ఉన్నట్లయితే. తమకా 
లక్ష్యం ఉన్నట్లు కమిటీవారు అసందిగ్గంగా ప్రకటించారు. రూపాయి నాణేలను ముద్రించడాన్ని 
సంపూర్ణంగా నిలిపివేయడంతో బాటు, ప్రభుత్వం బంగారు నాణేలకు బదులుగా రూపాయి 
నాణేలను మారకం అవ్వగలదన్న ప్రకటనను ఉవసంవారించుకొని ఉండవలసింది. ఇందులో 
విఫలమైనందువల్ల, సమర్థమైన ద్రవ్యవిధానం లేకుండా దేశాన్ని కొల్లగొట్టడంతో బాటు, 
ఉద్దేశం లెకపోయినప్పటికీ, కాగితపు కరెన్సీతో నవా, భారతదేశపు కరెన్సీ విధానం యావత్తునూ, 
మారకానికి పనికిరాని రూపాయి పునాదులపైన నిర్మించింది. హెర్స్‌బెల్‌ కమిటీవారు, 
చొప్పించిన హానికరమైనటువంటి షరతు, PoE కమిటీవారు ఆమోదించినటువంటి షరతు 
- బంగారానికి బదులుగా రూపాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సర్వదానిద్ధంగా ఉండాలనే 
దాని ప్రాధాన్యాన్ని చాలా కొద్దిమంది మాత్రమే గమనించి వుంటారు. ఈ షరతు చేర్చడంలో 
ఉద్దేశం కేవలం భారత ప్రభుత్వ అధికారాన్ని, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు అధికారంవలె 
కప్పిపుచ్చడానికి, మారకానికి పనికిరాని రూపాయి కరెన్సీ అపరిమిత లీగల్‌ కెండరుగా 
జారీచేసే అధికారం - బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండుకు, మారకానికి పనికిరాని నోట్లను అవరిమితంగా. 
జారీ చేసే అధికారం కల్పించినట్లు, కల్పించడం వరకే పరిమితం. సరైన దిశలో చేపట్టవలసిన 
చర్య ఈ నివేదికను బుట్టదాఖలు చేసి, పైన పేర్కొన్న డిస్పాచ్‌లో భారత ప్రభుత్వం 
ప్రతిపాదించిన సమర్థవరతమైన ప్రతిపాదనకు వెళ్ళడమే. ప్రాధమిక పరతు రూపాయి 
నాణేల ముద్రణనూ, “జారీని నిలిపివేయడం; ప్రజల కొరకు మింట్లను మూసివేయడంతో 
సరిపోదు. రూపాయికి ఏ మేరకు బంగారం విలువ ఉండాలని కాంక్షిస్తున్నామో, దాన్ని 
బట్టి రూపాయి నిలువల్లోని కొంత భాగాన్ని కరిగించడమో కాదో నిర్ణయించుకొనవలసి 
ఉటుంది. రూపాయి నోణేల మొత్తం కుదింపు ప్రమాణాన్ని ఒక్కసారీ నిర్ణయించుకున్న 
తర్వాత, మున్ముందు రూపాయి నాణేల తయారీని పూర్తిగా నిలిపివేసిన తర్వాత భారతదేశం, 
దోశం లోపలికి బంగారం రావడం, దేశం నుంచి బంగారం పోవడం అనేవి స్వేచ్చగా 
కొనసాగడం ప్రారంభమై, సమర్థవంతమైన స్వర్ణ ప్రమాణాన్ని సాధించగలుగుతుంది. లీగల్‌ 
"ood రూపాయి విలువను తగ్గించవలసిన అవసరంగానీ, దాని మార్పిడికి ఏర్పాట్లు 
చెయ్యవలసిన అవసరంగానీ రాదు. దాని విలువ, దాని పరిమాణాన్ని పరిమితం చెయ్యడం 
వలన, శక్తిని పుంజుకొని స్థిరంగా కొనసాగితీరుతుంది. అయితే కనీస గిరాకీ కన్నా. 
సర్వదా, తక్కువ పరిమాణంలో దాని deo తగ్గించవలసి ఉంటుంది. 

(ప్రస్తుతం అమలులో ఉన్న రూపాయి కరెన్సీ విధానాన్ని సమర్గించినవారు, అది 
ప్రారంభమైనప్పటి నుంచీ కూడా ఇది పొదుపైన పద్ధతి అని, భద్రమైన పద్ధతి అని 
సమర్థిస్తూ వచ్చారు. భద్రమైన విధానం అనేది, బంగారం దృష్ట్యానూ, వస్తువుల E 
పరీక్షరు నిలిచింది. ఈ అధ్యాయంలోనూ, అదివరకటి ఆధ్యాయంలోనూ అందుకు సంబంధించిన 





న్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 629 





కారణాలను పోషించడం జరిగింది. భద్రమైన కరెన్సీని రూపొందించడానికి అవసరమైన 
లక్షణాలలో, ఈ కరెన్సీకి ఉన్న లోపాలేమిటో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం, 
ఆది ఏమేరకు పాదుపైనదో పరిశీలిద్దాం. నిబంగానే ఇది పాదుపైనదైనట్లయితే, దాన్ని 
వ్యతిరేకించే వారికి భిన్నంగా చేసే వాదనకు బలమైన ఆధారం అయితీరుతుంది. రూపాయి 
కరెన్సీద్వారా సాధించిన పొదుపును గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. 


'కెమ్మరర్‌ అలా రాశారు.” 


"మారకానికి అనువైన ద్రవ్యం, ఆతి విలువైన లోవాలను పొదువుచేయడంద్వారా 
సమాజంలో పొదుపును పెంపొందించి, తన ఉనికిని - సార్థకం చేసుకుంటూ వుంటుంది. 
ఒకవేళ కాగితపు ద్రవ్యాన్ని లేదా టోకెను ద్రవ్యాన్ని ప్రాథమిక ద్రవ్యానికి మారుగా బదిలీ 
చేసుకోవడం వీలైనట్లయితే. వాటి మారకం వలన అతి విలువైన లోవోలకు గిరాకీ తగ్గిపోతుంది. 
ప్రతిపాదించిన టోకెను ద్రవ్యాన్ని తయారుచెయ్యడానికి ఉపయోగించిన లోవాపు - విలువకూ, 
దాన్ని విడిపించుకోవడానికి చెల్లించవలసిన ప్రాథమిక ద్రవ్యానికీ గల సంబంధం మేరకు 
ఈ గిరాకీ పడిపోతుంది. అతి విలువైన లోవాలు ఈ విధంగా పొదు'పైనప్పుడు, మార్కెట్లలో 
సరఫరా పెచ్చు పెరిగిపోతుంది." 


[ఈ సరఫరా విదేశాలకూ - కళానృష్టికి వినియోగపడుతుంది. దేశంలో ద్రవ్యేతర 
సంపద నమానస్తాయిలో పెంపొందుతుంది. పొదుపు చేసిన లోహం రూపంలో సమకూడిన 
బంగారం, సమాజానికి సమకూరిన నికరలాభం.] 


అటువంటి ప్రయోజనమే మారక సామర్థ్యం లేని ద్రవ్యానికకూడా ఉంటుందని 
'కెమ్మరర్‌ అంటారు. మారకపు నిధి నిమత్రంకూడా ప్రాధమిక ద్రవ్యాన్ని వినియోగించుకొనవలసిన 
అవసరం లేదు కనుక ఈ ప్రయోజనం మరింత అధికస్థాయిలో ఉంటుంది. మారకపు 
సామర్థ్యం ఉన్నటువంటి ద్రవ్యానికి ఇటువంటి (ప్రయోజనం ఉండదు. ఇటువంటి 
జభీప్రాయాలవల్ల. ప్రొఫెసర్‌ కీన్సు భారత కరెన్సీ విధానం అర్థశాస్త్రంలోనే అద్భుతం అన్న 
అభిప్రాయానికి రావడానికి దోహదం చేసింది. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు కూడా 
ఈ పద్దతిని అనుసరించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రొఫెసర్‌ 
'కెమ్మరర్‌ గానీ. లేదా ప్రా. కీన్సుగానీ వచ్చిన నిర్భాక్షిణ్యపు అంచనాలనూ, మారక సామర్థ్యం 
లేనటువంటి కాగితపు కరెన్సీని ఏదెశమైనా అనునరించినట్లయితే అత్యంత పొదుపు పాటించినట్లు 
'కాగలదన్న వారి నూచనలనూ మనం అంగీకరించకూడదు. మనం ఇక్కడ తెలునుకోవలసినదల్లా 
రూపాయి కరెన్సీ పొదుపైనదేనా కాదా అన్న విషయం మాత్రమే. రూపాయి రూపుదాల్చే 
ప్రక్రియను కనుక మనం జాగ్రత్తగా వ్లోషించినట్లయితే, భారతీయ కరెన్సీ పొదుపైనదన్న 
అభిప్రాయాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని తేలుతుంది. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు 





"ధరల దృష్ట్యా ద్రవ్య - పరపతి సాధనాలు. పుట. 62 


630 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ఆయన కౌన్సిల్‌ బిల్లులను చెల్లించడానికి లండన్‌లో బంగారాన్ని అప్పగించవలసి 
ఉంటుందనేది మొట్టమొదట గుర్తించవలసిన అంశం. పన్నులూ, మొదలైన ఇతర ప్రభుత్వ 
బకాయీలు చెల్లించడానికి, భారతదేశంలో, భారత ప్రభుత్వానికి చెల్లించవలసింది కూడా 
బంగారు నాణేలతోనే. ఈ బంగారాన్ని వినియోగించి, సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌ వెండిని 
కొనుగోలుచేసి; దాన్ని రూపాయి నాణీలుగా ముద్రిస్తారు. వెండి ధర, నిష్పత్తి కన్నా 
తక్కువస్థాయిలో ఉన్నందువల్ల రూపాయిని రూపొందించడాని కయ్యే మూబ్యధరకూ, 
'బంగారానికి బదులుగా దానిని విక్రయించడంలో విక్రయపు ధరకూ మధ్య తేడా ఏర్పడుతుంది. 
ఈ తేడా మేరకు ప్రభుత్వానికి ప్రయోజనం - తరచుగా దీనిని, రూపాయి నాణేలను 
తయారుచెయ్యడంలో సమకూరే లాభం అని కూడా అంటూ వుంటారు - సమాజానికి 
సమకూర్చే ప్రయోజనం ఏమో ఉండదు. ఒక విధంగా ఇది ఉపయోగానికి రాని నిలువ. ఆ 
మేరకు సంపదను నిష్టయోజనంగా కుంచించడంగా పరిణమిస్తుంది. సమాజపు ప్రస్తుత 
ప్రయోజనాలకు వేటికీ ఉపయోగపడకుండా లాభాలను సంపాదించడం కన్నా రూపాయి 
నాణీల తయారీని నిలిపివేస్తేనే మంచిది కద! భారతదేశవు ఆదాయ వనరుల్లో కలుపకుండా 
లాభాలను విడిగా అట్టిపెట్టుకున్నంత వరకూ, రూపాయి కరెన్సీ పొదుపైన కరెన్సీ అని 
భావించడం నిష్టయోజనకరం. మరొక విధంగా చూసినప్పటికీ, భారతదేశపు కరెన్సీ సమాజానికి 
సమకూరిన పనీకిరాని సంపద. లోహపు కరెన్సీ అనేది, ఒక రకమైన సామాజిక పెట్టుబడికి 
ప్రాతినిధ్యం వహించే ప్రాధమికమైన “పెట్టుబడి పదార్థం. అందువల్ల కరెన్సీ యొక్క 
“పెట్టుబడి మూల్యాన్ని పరిరక్షించవలసి ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ అంశంలో 
నిర్లక్యీంగా లేదు కనుక సంతోషించదగిన విషయమే. తన కాగితపు కరెన్సీకి సరిపడ 
రిజెర్వునిధులను సమకూర్చుకున్నది. దానిపెట్టుబడి మూల్యాన్ని పరిరక్షించడానికి ఇటీవలనే 
తరుగునిధిని ఒకదాన్ని రూపొందించింది.” కాగితపు కరెన్సీకి వర్తించే కారణాలే రూపాయి 
కరెన్సీకి కూడా వర్తిస్తాయి. రూపాయి కరెన్సీ తన పెట్టుబడి మూల్యాన్ని పరిరక్షించుకుంటూ. 
వున్నదా? స్వర్లప్రమాణపు రిజర్వు నిలువలుగా వ్యవహారంలో ఉన్నటువంటి, దానికి 
సంబంధించిన బంగారా భాగాన్ని వడ్డీ లభించే సెక్యూరిటీలలో పెట్టుబడి "పెట్టారు. వడ్డీ 
అనేది అదనపు (ప్రయోజనం అనడంలో సందేహం లేదు - కాని, “సెక్యూరిటీలు తమ 
పెట్టుబడి మూల్యాన్నీ కాపాడుకుంటున్నాయా? ఈ విషయం సత్యదూరం. కరెన్సీలో నగభాగం 
రూపాయిలే! రూపాయలలో చూసినప్పుడు బంగారు నాణెం తమ పెట్టుబడి మూల్యాన్ని 
పరిరక్షించుకుంటున్నదా? ఆర్థికశాస్త్రవేత్తలు, ఆటలాడుకుంటూ. రూపొందించిన అనేక చార్జులూ, 
డయాగ్రాములనూ šoto% - et రూపాయి నామక విలువను సూచించే నల్లగీత 
స్థిరంగా కొనసాగుతూ ఉన్నట్లు. రూపాయల్లో. బంగారు నాణెపు విలువను నూద్‌ంచే 
Jg దిగజారిపోతున్నట్లూ దర్శనమిస్తాయి. wo వెండియొక్క స్వర్హమూల్యం పడిపోతూ 


“సి.ఎస్‌. భారతదేశపు కాగితపు కరెన్సీ సవరణ బిల్లుపై, అర్థిక మంత్రి d హైలీ చేసిన ప్రసంగం. 
1920 సెప్టెంబరు 16 ఎస్‌ఎల్‌సిపి. సంపుటి - 59 పుటలు. 308-8. 





వ్వర్ణ ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 631 





ఉన్నదన్నమాట. దాని అర్థం ఏమిటి? రూపాయి అనేది వృధా నిలువ దద్రవ్యమనీ, దాన్ని 
తయారుచేసినప్పుడు నమాజం దానికి ఎంత ధర చెల్లించిందో మున్ముందు దానికి ఆ ధర 
రాదనీ తేల్చిచెప్పడమన్నమాట. భారతదేశంలోని రూపాయి కరెన్సీలో ఇమిడిఉన్న 
పొదుపరితనంకన్నా. తన పందిని కాల్చుకోవడానికివేరే ఇంధనం వాడేకన్నా తన ఇల్లు 
తగుల పెట్టుకోవడమే పొదుపు అని భావించిన ఛైర్మనగారిదే అధిక పొదుపు. తగులబెట్టుకున్న 
శైర్మన్‌గారీల్లు, నివానయోగ్యం కాకుండా పోయిన పాత ఇల్లు అయిపోయి ఉంటుంది. 
బంగారం కన్నా, వెండి చౌకగా లభించే పెట్టుబడి కనుక బంగారు నాణేలను వెండి 
నాణేలుగా మార్చడం పొదుపుగా ఉంటుందన్న అదే సూత్రాన్ని గుర్తింపచెయ్యలేము గద! 
ఈ విధంగా పరిశీలించినప్పుడు భారతీయ కరెన్సీ పాదుపైనదనే వాదం నిరాధారమైనవాదమని 
తేలిపోతుంది. ప్రజలు కేవలం రూపాయిని మాత్రమే చూస్తారు కనుక పైకి అలా కనిపిస్తుంది. 
అయితే రూపాయి కరెన్సీ మూల్యాన్ని, స్వర్ణ ప్రమాణపు రిజర్వునిధికి కలిపి చూసినప్పుడు, 
రూపాయి కరెన్సీకి బదులుగా భారతదేశరలో బంగారపు - కరెన్సీని ప్రవేశ పెట్టినట్లయితే, 
దేశానికి మరింత బంగారం అవసరమయ్యేదా? రూపాయిల జారీ పైన నిర్ణీత పరిమితి 
విధించినట్లయితే, బంగారాన్ని రిజర్వు నిధిగా అట్టిపెట్టడానికి హేతువు ఏమో ఉండదన్న 
వాస్తవాన్ని మనస్సులో ఉంచుకుని పరిశీలించినప్పుడు, రూపాయి నాణేలను 
తయారుచెయ్యడాన్ని నిలిపివేసినందువల్ల కలిగే ఫలితం, ప్రస్తుతం తరుగు నిధిపేరుతో 
కొంత, రూపాయి కరెన్సీకి మారకానికీ కొంతగా వినియోగపడుతున్న బంగారమంతా 
చెలామణిలోనికి వచ్చి. నష్టదాయకమూ, వృధాకారకమూ అయిన ప్రస్తుత ప్రక్రియను 
అధిగమించడానికి Sod. 


ఒక సందర్భంలో అవసరమయ్యే బంగారం కన్నా అధిక మొత్తం బంగారం మరో 
సందర్భంలో అవసరం కాదు. అందువల్ల రూపాయి నాణేల ముద్రణను పూర్తిగా 
నిలిపివేసినందువల్ల భారత కరెన్సీ మరింత పొదుపరి కరెన్సీగా మారగలదని మనం 
నిస్సందేహంగా, నిర్భయంగా చెప్పవచ్చు. ఫలితంగా ధరలు స్థిరపడతాయి; మారక (ద్రవ్యం 
సురక్షితం అవుతుంది. రూపాయి స్థిరమూల్యాన్ని సంతరించుకోవడానికి, మారకపు సామర్థ్యం 
లేకపోయినప్పటికీ. 1873 నుంచి ఏ విధంగా అయితే, రూపాయి ఒక సమస్యగా 
పరిణమించలేదో అలాగే కొనసాగడానికి ఇదొక్క'కే మార్గం. 


దీనివల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఇంతేనా? ఏ విధంగా చూసినప్పటికీ ఈ 
ప్రయోజనం చాలా ఘనమైనదేననడంలో సందేహం లేదు. 1797 సంవత్సరపు కాగితపు 
ఫొండుకూ, 1914 సంవత్సరపు కాగితపు పొండుకూ మధ్య పోల్చి Jii» ప్రొఫెసర్‌ 
కన్నన్‌ * ఒక గుణపాఠాన్ని సూచించారు - 





1797-1821 సంవత్సరాల కాగితపు పొండు - ఉపోద్దాతం. పుట -39. 


632 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





“ఈ రోజుల్లో - ఏ సంస్థకూ, ఏ సమాజంకూడా అప్పగించనటువంటి, అపరిమితంగా 
ద్రవ్యాన్ని రూపొందించే అధికారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండుకు అప్పగించడం వంటి 
(ప్రయోగాన్ని పరిశీలిస్తే, ఆధునిక యుగపు పథకాన్ని అనుసరించి స్వయంగా ప్రభుత్వానికి 
గానీ లేదా, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండే స్టేట్‌బ్యాంకుకు అప్పగించినంత క్షేమకరం 
అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 1914-18 మధ్య. అతి స్వల్పకాలం సాగిన 
యుద్ధ సమయంలో "స్వచ్చందంగా, ఎగుమతికి అనువైన నాణేలుగా మార్చుకోవడానికి 
అవకాశంలేని కరెన్సీలను ప్రభత్వాలు, ప్రభుత్వ బ్యాంకులూ, పోల్చుకోదగిన వాటిని జారీచేశాయి. 
ఇవి పదమూడు సంవత్సరాల కాలంలో నూటికి నూరు శాతం పెరిగాయి. ఈ పరిస్థితి పట్ల 
1810లో బులియన్‌ కమిటీ వారు అత్యంత తీవ్రమైన స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం 
చేస్తూ నిరాశను వ్యక్తం చేయవలసి వచ్చింది.” 


ఈ విమర్శ భారత ప్రభుత్వానికి వర్తించదని చెప్పే అవకాశం ఒకప్పుడు ఉండేది. 
ఒకప్పుడు భారతప్రభుత్వం చేసినట్టుగానే, కరెన్సీ నిర్వహణలో ఇమిడి ఉండే బాధ్యతల 
నుండి చేతులు దులుపుకోవడానికి కొన్ని ప్రభుత్వాలు ఆదుర్దాపడ్డాయి. 1861లో భారత 
ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో కాగితపు ద్రవ్యాన్ని జారీచేసినప్పుడు ప్రదర్శించిన 
ఆతురత వ్రేశంసనీయమైనది. తిరుగుబాటు కారణంగా అత్యంత భారంతో 
క్రుంగిపోయినటువంటి, ద్రవ్యసంబంధపు ఆలోచనలు లేనటువంటి ప్రభుత్వం కాగితపు 
కరెన్సీ ప్రణాళికను లాభదాయకమైనదిగా భావించి ఆవ్వానించి ఉండవలసింది. అయితే 
బాధ్యతాయుతమైన ప్రవర్తనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినటువంటి ప్రభుత్వం, అధికమైన 
జారీని నిరోధించడానికి మారక సామర్థం ఒక్కశే సరిపోదని గట్టిగా వాదించింది. 1860లో 
నిరాధార పరిస్థితులలో భారతదేశపు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచే సాధనంగా, ఆర్థిక 
నిపుణుడు శ్రీ విల్సన్‌ ప్రవేశపెట్టిన కాగితపు కరెన్సీ విధానాన్ని, వ్యతిరేకించిన కారణాలను, 
ఆతర్వాత ఆర్థిక మంత్రిగా వచ్చి 8 లేంగ్‌ చాలా స్పష్టంగా విపులీకరించారు. వెర్రి ఆవేశపు 
ఆర్థిక విధానాల - ఈ రోజుల్లో ఆయన అభిప్రాయాలను యధాతధంగా ఇక్కడ పేర్కొనడం 
అవసరం. ఆయనిలా అన్నారు" :- 


"దాల్స్‌ వుడ్‌ నూత్రం సరైనదని తాను (B లేంగ్‌) భావించడానికి మరొక ప్రధాన 
కారణం ఉన్నది. కాగితం కరెన్సీ - దేని స్థానంలో gd అది చెలామణికి వస్తుందో, దాని 
మాదిరిగానే, దాని లక్షణాలన్నీ కలిగి ఉండాలి. 2/35 వంతు సెక్యూరిటిలకు బదులుగానూ, 
1/35 వంతు నాణేలకు బదులుగానూ జారీ చేసే పద్దతి - శ్రీ విల్సన్‌ ప్రతిపాదించిన 
పద్ధతి, సర్వేసర్వదా ఈ రకమైన లక్షణ సమానత్వాన్ని సాధించబోదు. స్పెక్యులేషనూ, 
ఊహాత్మక 'వర్తకాలకాలంలో చెలామణీ అవసరానికిమించి అపరిమితంగా విస్తరించే 


* కాగితపు కరెన్సీ బిల్లుపైన ఆయన ప్రనంగం తేది 1861 ఫిబ్రవరి 16 ఎస్‌.ఎల్‌సిపి. సంపుటి. 7 
పుటలు 667 





న్వర్ల ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 633 





ప్రమాదంకూడా ఉంటుంది. పరిశీలించవలసిన అతి ప్రధానమైన సమస్యగా తాను ఈ 
అంశాన్ని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత మూడు సంవత్సరాలలో భారతదేశంలో 
సంభవించిన పరిమామాలను గమనించినట్లయితే, కార్మికుల వేతనాలు అధికంగా పెరిగాయి, 
వస్తువుల ధరలూ పెరిగాయి. కరెన్సీలో సంభవించే ఎటువంటి కృత్రిమ ద్రవ్యోల్బణ మైనప్పటికీ. 
అతివేగంగా ముంచుకొస్తున్న (ప్రమాదకర పరిణామాల దృష్టా మనం దాన్ని మరింత 
వేగవంతం చేసినందువల్ల కలిగే ఫలితాలపట్ల మనల్ని హెచ్చరిస్తున్నాయి. కాగితపు కరెన్సీ 
చెలామణీని vor జారీచేయడం ద్వారా ధరల పెరుగుదలను కృత్రిమంగా 
సాధించినట్లయితే, వాణిజ్యపరమైన ఆరోగ్య ప్రదమైన కార్యకలాపాలను ఆదేశపరమైన ఊహాత్మక 
వర్తకాలుగా పరిణమింపచేసే ప్రమాదం ఉంటుంది. దీనికి భిన్నమైన ప్రతిస్పందనలను 
కూడా ఎదుర్కానవలసీ ఉంటుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న'ట్లే 
మనం మన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నట్లయితే, అతర దేశాల పోటీకి తట్టుకోలేక 
భారతదేశంలో తయారైన అనేక వస్తువులు, మార్కెట్ల నుంచి మాయమవుతాయి. అందువల్ల 
ప్రభుత్వాలు, అధికంగా బంగారు నాణేలకు మారుగా కాక, సెక్యూరిటీలకు బదులుగా 
కాగితపు కరెన్సీని జారీచేయడంలో, అడ్వాన్సుల విషయంలో ఆచితూచి అడుగేయవలసి 
ఉంటుంది. ఇటువంటి అడ్వాన్సులు విపరీతంగా పెరిగినట్లయితే, ప్రభుత్వాలకు 
ఇబ్బందికరమైన పరిస్థితులు మున్ముందు ఎదురైనా కావచ్చు. దీని ఫలితంగా సంభవించే, 
వేతనాల సాధారణ పెరుగుదల, వస్తువుల ధరల పెరుగుదల, వీటిని ఆధారం చేసుకొని 
ఉద్యోగుల స్కేళ్ళను నిర్ణయించవలసి రావడం. సైనిక దళాల తదితర (ప్రభుత్వోద్యోగుల 
ప్రస్తుత స్కేళ్ళు ఎందుకూ కొరగాని స్థాయిలో ఉండిపోవడం” వంటివి పరిణమించవచ్చు. 
ఈ కారణాలవల్ల సర్‌ చాల్స్‌వుడ్‌ డిస్పాచ్‌లో సూచించినట్లు, ఇంగ్లాండులో అనుసరించిన 
కాగితపు కరెన్సీ విధానాన్నే అనుసరించడం విజ్ఞత కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.” 


రూపాయిని మారకసామర్థ్యంగల కరెన్సీగా చేయడంపట్లనేగాక. జారీచేయడంపై 
పరిమితి విధించడంపట్లకూడా ప్రభుత్వం ఆతురతతో ఉండేది. నోట్లను జారీ చేసే అధికారాన్ని 
ప్రభుత్వానికి ధారాదత్తం చేయడానికి కూడా విముఖంగానే ఉండేది. 1859 ఏప్రిల్‌ 27వ 
తేదీన “సెక్రెటరీ eb స్టేట్‌కు పంపిన ఒక AIS భారత ప్రభుత్వం ఇలా 
అభిప్రాయపడింది :- 

“ప్రజల కోరికపై నోట్లను మార్పిడి చేయగల సదుపాయం ఒక్కశే, అధిక జారీని 
నిరోధించడానికి వామి కాబోదని మేం విశ్వసిస్తున్నాం. కాగితపు కరెన్సీ, ప్రజలలో విశ్వాసాన్ని 
నెలకొల్పిన తర్వాత, ఈ వ్యాసాన్ని ప్రమాదకర స్థాయికి ఉపయోగించుకోవాలన్న కోరిక, 





*" ఇంగ్లాండులో బ్యాంకులను సస్పెండు చేసినకాలంలో సైనిక నాకాదళాలకు బంగారు నాణ్రీలలో 
చెల్లింపులు జరిగొయి; ఈ విధంగా చెల్లింపులు జరపడానికి కారణం అసంతృప్త జ్వాలలు రాజుకోకుండా 
చూడాలన్న భావనే. 


634 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -6 





ఇబ్బందికరమైన పరిస్థితులలో అత్యధికం అవుతుంది. ఈ విధంగా చేసే అధికారాన్ని 
పూర్తిగా భారత ప్రభుత్వానికే అప్పగించినట్లయితే మరింత తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. 
నిర్ణీతమైన మొత్తంలోనే జారీ ఉండాలని, ఖచ్చితంగా విధిస్తూగానీ. భారతదేశంలో నిలువలకు 
మించకుండా జారీ ఉండాలనిగానీ చట్టరీత్యా నిబంధించడం అవసరమని మా అభిప్రాయం. 
అటువంటి చట్టాన్ని. భారతదేశంలో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కాకుండా పార్లమెంటే రూపొందించాలని 
మేం భావిస్తున్నాం." 

రూపాయి కరెన్సీ గురించి 1876లో (ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా 
ఇంతటి విజ్ఞతతో కూడుకున్నటువంటిదే. బంగారు నాణేలను స్వేచ్చగా తయారు చేయడానికి 
మింట్లను తెరవనంతవరకూ, వెండి నాణేలను స్వేచృగా తయారుచేయడానికి మెంట్లను 
మూపీవేయాలని, బెంగాల్‌ వాణిజ్య నమాఖ్య భారత ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఇక్కడ 
గుర్తుచేయవలసి ఉంటుంది. రూపాయి కరెన్సీ నిర్వహణా భారాన్నంతటినీ (ప్రభుత్వమే 
చేపట్టాలని ఈ ప్రాజెక్టు తెలుపుతుందన్నమాట. భారత ప్రభుత్వ సమాధానం కఠినమైన 
తిరస్కారం. ఇలా (ప్రకటించింది :- 

"8. .. రూపాయి విలువను అపరిమితంగా పెంచడానికి ఉపయోగపడగలదని 
భావించే చర్యను చేపట్టాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని వాణిజ్య సమాఖ్య కోరుతున్నది. 
సమాన షరతులపై, ప్రభుత్వంవారి అజమాయిషీలో, వెండి - బంగారు నాణేలను 
తయారుచేసేందుకు - చిరకాలంగా ప్రభుత్వానికున్న అధికారాన్ని తాత్కాలికంగా 
రద్దుపరచులొని, ప్రభుత్వ విచక్షణాధికారం క్రింద ఒక రకమైన నాణేల తయారీ పద్ధతిని 
ప్రవేశపెట్టాలని సూచిస్తున్నది... 


"t. నమర్థవంతమైన కరెన్సీ పద్ధతికి అవసరమైన ప్రధాన లక్షణం అది స్వయంచలితం 
కావడం. ఏదైనా ఒక ప్రత్యేకమైన సమయంలో, యావత్తు సమాజం ప్రయోజనం దృష్టా 
కరెన్సీని విస్తరించడంగానీ లేదా కుంచించడంగానీ చేయవలసి ఉంటుందని తెల్పి చెప్పగల 
శి ఏ వ్యక్తికిగానీ, లేదా వ్యక్తుల సమావోనికి గానీ ఉండబోదు; అయినప్పుడు ఏ మేరకు 
విస్తరించాలో లేదా 2 మేరకు తగ్గించాలో ఖచ్చితంగా తేల్చడం మరింత అసంభవం. తన 
కరెన్సీని సమర్థవంతమైన స్థాయిలో కొనసాగించుకోవాలని కోరే ఏ ప్రభుత్వం కూడా, ఈ 
అసంభవమైన "చర్యలకు ఉపక్రమించదు. సమాజాన్ని. తాత్కాలికంగా నైనా, స్థిరమైన 
లోహపు విలువతో సంబంధం లేకుండా వదలివేయబోదు. స్వేచ్చగా నాణేలను 
తయారుచేయించుకునే వ్యవస్థలో ఇవన్నీ, ప్రభుత్వ జోక్యం ఏమా లేకుండానే వాటి కవి 
వరుబా'టైపోతాయి." 





+రీని ప్రతి కావాలం[ే కామన్స్‌ 555 1860లో 183వది పుట. 1 చూడండి. 


Ay ప్రమాణాన్ని తిరిగి స్వీకరించడం 635 





ఇప్పుడిక ప్రభుత్వపు ఈ అభిమతాన్నీ, కాగితపు కరెన్సీ, రూపాయి కరెన్సీ విషయంలో 
ఆ తరువాత ప్రభుత్వం చేసిన ప్రకటనలను పోల్చిచూద్దాం. యుద్ధ నమయంలో, భారతప్రభుత్వం 
కాగితపు కరెన్సీ పరిమాణాన్ని విస్తరించినప్పుడు, సుప్రీం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు చెందిన 
గారవసభ్యులు. ఈ చర్యవల్ల దేశంలో ధరలు పెరుగుతాయని, దీని విషపరిణామాల 
గురించి హెచ్చరించారు. అయితే క్రిందటి యుద్ధంలో ఆర్థిక మంత్రిగా, ఆర్థిక వ్యవహారాలను 
ఆధిపత్యం వహించిన కీశే. ml సర్‌. డబ్బు. ఎమ్‌, మేయర్‌, భారతదేశపు కాగితపు కరెన్సీ 
(సవరణ) బిల్లుపై ప్రసంగిస్తూ, 1917 సెప్టెంబరు 5వ తేదీన ఈ విధంగా సమాధానం 
చెప్పారు' :- 

“యుద్ధం ప్రారంభంకాకముందు నోట్ల చెలామణి 60 కోట్ల వరకుండేది. ఇప్పుడది 
వందకోట్టయింది. అయితే గౌరవనీయులైన శ్రీ శర్మగారు ద్రవ్యోల్బణం అన్న భావనతో 
కంపించిపోతున్నారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించే, అందరూ ఆమోదించిన (1) నూత్రాలలో 
ఒకటి - కాగితపు కరెన్సీకి సంబంధించిన కృత్రిమ (ద్రవ్యోల్బణం, నోట్ల చెలామణిని 
పూర్తిగా బలపరచనప్పుడు మాత్రమే ఉంటుందనేది. ఇప్పుడు మనం, మన నోట్ల చెలామణీని 
పూర్తిగా... సెక్యూరిటీల రూపంలో బలపరచుకున్నాం. (ఇలాంటప్పుడు (ద్రవ్యోల్బణం ఎలా 
ఉంటుంది?) 

రూపాయి కరెన్సీ విషయంలోకూడా ప్రభుత్వ దృక్పథంలో వచ్చిన మార్పు గమనియం. 
1908లో రూపాయి మారకపు విలువ, సమమూల్యంకన్నా తగ్గినప్పుడు, రూపాయి నాణేలను 
అధికంగా తయారుచేయడంవల్ల ఈ పరిస్థితి తలెత్తిందని భారతప్రభుత్వాన్ని గుర్తు చేయడం 
జరిగింది. వాణిజ్య అవనరాలమేరకు, కరెన్సీని విస్తరించడంగానీ కుంచించడంగానీ ప్రభుత్వానికి 
సాధ్యమయ్యే అంశం కాదని 1876లో భావించిన ప్రభుత్వం, 1908లో ఇందుకు పూర్తిగా 
భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి, TII శ్రీ బేకర్‌ తన సమాధానంలో 
ఈ విధంగా వాదించారు 

"ఈ కాలంలో కొత్తగా జారీచేసిన రూపాయి నాణేల తయారీ యావత్తూ వాణిజ్య 
అవసరాలను తట్టుకోవడానికే జారీ చేశామన్నది మొదటి అంశం. ఈ అవసరాలను 
తట్టుకోవడానికి అవసరమైన మేరకు తప్ప ఒక్క రూపాయినికూడా అదనంగా 
తయారుచెయ్యలేదు... 

కరెన్సీ నిర్వహణ భారాన్ని (ప్రభుత్వానికి అప్పచెప్పడం (ప్రమాదకరమైనప్పుడు, 
ఇటువంటి సూత్రాలను ప్రవచిస్తూ. తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని పూర్తిచేస్తున్నామని 
ప్రకటించుకునే భారత ప్రభుత్వానికి దీన్ని అప్పగించినట్లయితే మరెంత ప్రమాదకరమో 





"353633. సంపుటి. 56 పుట. 35 
+సి.ఎఫ్‌, 1908-08 సంబంధించిన ఆర్థిక నివేదిక పు. 229, 


636 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -9 





గమనించవచ్చు. ఈ రోజుల్లో, ఈ సూత్రాలన్నీ సమర్థవంతమైన సూత్రాలని భావించే 
వారికన్నా అజ్ఞానులు మరెవరూ ఉండరేమో! సెక్యూరిటీ సరిపోయేటట్లయితే మారకపు 
సామర్థ్యం ఎందుకు మరి? వాణిజ్యపరమైన అవసరాలను తట్టుకోవడానికి కరెన్సీని 
జారీచేయ్యడం సరైనదే అయినప్పుడు, భారీగా జారీ సాగుతుందేమో నన్న భయం దేనికి? 
ఇటువంటి నూత్రాలపైన పనిచేసే ప్రభుత్వం, అపరిమితంగా కరెన్సీని, ఎటువంటి హృూత్తావం 
లేకుండా జారీచేస్తూనే ఉంటుంది. ఇటువంటి, అజ్ఞానపు సూత్రాలపై ఆధారపడి. కరెన్సీలను 
నిర్వహించి, నర్వనాశనాన్ని కొనితెచ్చుకున్న నందర్భాలు చరిత్ర నిండా బోలెడన్ని కనిపిస్తాయి." 
దేశానికి సంతోషప్రదమైన పరిణామం, 1920లో కాగితపు కరెన్సీ పునాదులను సమగ్రంగా 
మార్చడం - ఆ మాటకు వస్తే - సంపూర్ణంగా దెబ్బతీయడమని కూడా అభివర్ణించవచ్చు. 
అర్థిక మంత్రి ప్రతిపాదించినటువంటి ఈ సూత్రాలనన్నీ అధిగమించి, మార్పులు చేయడమైనది. 
మింట్లను మూసివేసినప్పటినుండి. రూపాయి కరెన్సీని జారీ చేసే సూత్రాలు, భారత 
(ప్రజలకు సాముదాయక ప్రాతిపదికమై ప్రమాదకరంగా పరిణమించాయి. ఆ జారీ చేసే 
సూత్రాలకు సమర్థన ఇమిడి ఉండటం మూలాన కీన్సు వంటి ప్రముఖ ఆర్థిక నిపుణులు 
కూడా ఆశ్చర్యపడీవలసిన పరిస్థితి వచ్చింది.” à hg" చాంబర్లేన్‌ కేమోషన్‌కూడా 
దీనిపట్ల ఆశ్చర్యం వ్యక్తం ded అసమర్థమైన మాత్రాల ననుసరించి, రూపాయి. 
కరెన్సీని. నిర్వహించే ఈ అధికారాన్ని. వాస్తవంగా ప్రభుత్వంనుంచి తొలగించాలన్న 
అభిప్రాయాన్ని ఇది మార్చజాలదు. వర్తకీపు అవసరాలను తట్టుకోవడానికిగాను రూపాయి 
నాణేలను బారీ చేసినందువల్ల రూపాయిల చెలామణిని అత్యధికం చేసినట్లు కాబోదన్న 
వాదనలోని అసంబద్ధతకు కారణం ద్రవ్యానికి ఉండే ప్రత్యేక తత్వం. డబ్బుకు కొనుగోలుశక్తి 
ఉంటుంది కనుక దనికి గిరాకీ ఉంటున్నదని భావిస్తాం. ఈ మాట నిజమే. కాని ప్రజలకు 
డబ్బు పట్ల ఉండే ఆకాంక్షకు ఈ ఒక్కలక్షణమే కారణం కాదు. ఇతర వస్తువుల కన్నా 
డబ్బుకు విభిన్న ప్రయాజనాలుంటాయి. మెంగర్‌ అన్నట్టు tds లక్షణాన్ని అత్యధికంగా 
కలిగి ఉండే పదార్థం (ద్రవ్యం. తరుచుగా బేరమాడి కొనుగోలు చేయవచ్చును గాని, అంత 
తరుచుగా బేరమాడి అమ్మకం జరుపుకోవడం సాధ్యం కాదని, తమ సంపదను విక్రయ 
లక్షణం అత్యధికంగా ఉండగల (ద్రవ్యరూపంలో కలిగి ఉండాలని ప్రతివారూ కోరుకుంటూ 
వుంటారు గద! ఈ విధంగా పరిశీలించినప్పుడు అవసరమున్నంత లేదా గిరాకీ ఉన్నంతమేరకు 
dáy అంతకు మించి డబ్బును జారీచేయకూడదన్న తెలిసింది గద! అయితే అంత 
మాత్రాన అచ్చంగా కరెన్సీ అవసరాలకు గాను ఎదైనా ఒక ప్రత్యేక సమయంలో అత్యధికంగా. 





€ సఎఫ్‌ ఈ ఆర్‌ ఏ. DOR మాన్‌, కరెన్సీ - 05945, పబ్లిక్‌ బుణాలు, న్యూయార్క్‌, 1922, 
Pas. 


* పైన వివరించిందే పుట. 111, 
ఆ వైన వివరించిందే. పుట. ౩9 
a నివేదిక toni. 68 


A ప్రమాణాన్ని తరిగి స్వీకరించడం 637 








డబ్బును బారిచెయ్యకూడదన్నా. సేవల నిమిత్తమే డబ్బు నంతటినీ సెకరించడం 
జరుగుతుంటుంది. అయితే డబ్బు నంతటినీ కరెన్సీ రూపంలోనే కొనసాగించడం జరుగదు. 
నిజానికి అన్ని వస్తువులనూ. డబ్బుకు బదులుగా మార్పిడి చేయవచ్చును. ద్రవ్యేతర 
అవసరాలకు కూడా వినియోగించుకొనడానికి వీలైన పదార్థం డబ్బు కనుక రూపాయి 
విషయంలో దాని, ఉపయోగ లక్షణం (ఇతరత్రా) శూన్యమైపోతుంది. ఫలితంగా, వర్తకపు 
అవసరాల నిమిత్తమే జారీ చేసినప్పటికీ, దాని అవసరం ఉన్నదో లేదా ఆ కరెన్సీ 
లక్షణాన్ని బట్టి నెర్భారితమవుతుంది - పరిణామంగా దాని మూల్యం తరుగుదలకు దారి 
ఎర్పడుతుంది. రూపాయల జారీని, పర్తకపు అవసరాలను బట్టి ఆ మేరకు మాత్రమే జారీ 
చేయడం జరుగుతున్నదని వాదించేవారు కూడా, రూపాయి మూల్యం తరుగుదల ప్రమాదాన్ని 
'శాదనరు. అందుకే వారు దేశంలో బంగారం నిలువలు పెంచాలని ఆతురత చెందుతూ 
ఉంటారు. రూపాయి కరెన్సీకి ప్రభుత్వంవారి విచక్షణాధికారంవల్ల ప్రమాదం ఏర్పడబోదు. 
ప్రభుత్వమేకాక, తమ ఫోదర ప్రజల నంక్రేమంపట్ల ఆతురత, ఆసక్తీ ఉన్నటువంటి రాజనీతివేత్తలు 
భారతదేశంలో చాలామంది ఉన్నారు. దేశాన్ని వైతికంగానూ, ఆర్థికపరంగానూ పురోగమింప 
చేయడానికి వీలుగా, రూపాయి నాణేలను: ముద్రించడంద్వారా ప్రభుత్వం లాభాలను 
ఎందుకు ఆర్జించడం లెదని ఈ రాజనీతెవేత్తలు చాలాసార్లు ప్రభుత్వాన్ని విమర్శించారు.” 
1907లో రూపాయలను జారీచేయడంలో ఆర్జించిన లాభాలను రైలు మార్గాల నిర్మాణానికి 
'ఖర్చుచేశారు. అయితే కరెన్సీని ఇటువంటి బక్ష్యాల సాధనకు వినియోగించడాన్ని పరిశీలించిన 
వారి గుండెలన్నీ అత్యంత భయంతో కంపించి పోవలసి వస్తుంది. అందువల్ల రూపాయి 
కరెన్సీని నిర్వహించే ఈ అధికారాన్ని ప్రభుత్వం నుంచి తొలగించడం ద్వారా, ఇటువంటి 
wii, ఆశలనూ పెంచుకోకుండా, ఫలితంగా ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకోకుండా 
చేయవలసిన సమయం ఆసన్నమైందని భావించడమైనది. ఇటువంటి మార్పును సాధించె 
సాధనం ఏమిటి? 2 విధానాన్ని అనుసరించినట్టయితే ఇది సాధ్యపడగలదు? మారక 
సామర్య్యాన్నికాక నిర్వవాణాధికారాన్న తొలగించడం అయితే ఆది సరిపడగల చర్యకాఖోదు; 
మారక సామర్థ్యం సంతరించుకొని రూపాయి నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి రూపాయిగా 
నొనసాగవచ్చు. రూపాయి నాణేల తయారీని సంపూర్ణంగా నిలిపివేసినప్పుడు మాత్రమే 
భారత కరెన్సీ నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని తొలగించడం పాధ్యపడుతుంది. మనమంతా 
అడగాల్సిన అంశం నిజానికి ఇదే, i 

విచిత్రంగా కనిపించినప్పటికీ, జారీపైన ఖచ్చితమైన 285 పరిమితిని విధించి, 
మారక సామర్ద్యం లేనటువంటి రూపాయి నాణేలు భద్రమైనవి. 





nua 
రంగంలో నాయకత్వం వవాంచాడు. సి.ఎస్‌ 
న్స్‌ 6, అన్‌ ఇండియా" 

'టిందారు. 1919., 65 










4వ గ్రంథం 


226 వ్యాసాలు 


స్టేట్‌మెంటు, సాక్ష్యం 
sargen, ఉపోద్దాతాలు మొ; 


వివరణ 


భారత కరెన్సీ మరియు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాయల్‌ కమిషన్‌. 
వ్యవస్థను పరిశీలించి భారతీ కరెన్సీ విధానంలో మార్పులను సూచించేందుకు 
1924-25మధ్య భారతదేశాన్ని సందర్శించింది. ఈ కమిషన్‌లో ఈ దిగువ పేర్కొన్నవారు 
సభ్యులుగా ఉండేవారు. 

ఈ. హిబ్దన్‌యంగ్‌: అధ్యక్షులు 

ఆర్‌. ఎన్‌, ముఖర్జీ 

నార్కాట్‌ వారెన్‌ 

ఆర్‌. ఏ మాంట్‌ 

ఎం.బి. దాదాభాయి 

C rD 

అలెక్స్‌ ఆర్‌. Sod 

పురుషోత్తందాన్‌ శాకూర్‌దాస్‌ 

జె.సి. కోయ్‌జీ 

డబ్బు. ఇ. (DÀ 

జి. హెచ్‌ బాక్స్‌టల్‌ ] 


ఏ. అయ్యంగార్‌ 





కార్యదర్శులు 


కమిషన్‌ వారు జారీ చేసిన ్రశ్నావళికి సమాధానంగా డాక్టర్‌ అంబేద్కర్‌ తన 
అభిప్రాయాలను స్టేట్‌మెంటు ద్వారా కమాషన్‌ వారికి వివరించారు. ఆ స్టేట్‌మెంటునూ, 
కమిషన్‌ ముందు ఆయన నమోదుచేసేన సాక్ష్యాన్నీ, (ప్ర్నావలితో నవా అక్కడ |ప్రచురిస్తున్నాము. 


1 
సాక్ష్యపు mot» 


భారత కరెన్సీ విషయాన్ని పరిశీలించిన శాయల్‌ కమీషన్‌ వారికి 
డాక్టర్‌ D. ఆర్‌: అంబేద్కర్‌, బార్‌. ఎట్‌.లా. సమర్పించినది. 


1. కమిషన్‌ వారు జారీచేసిన ప్రశ్నావళికి సమాధానంగా నేను నా అభిప్రాయాలను 
పొందుపరిచిన ఈ దిగువ 'స్టేట్‌మెంటును ఇందు మూలంగా సమర్పిస్తున్నాను. కమోషన్‌ 
వారి పహ్రావళికి సమాధానాలీవ్వడంలో, ప్రశ్న నెం4తో (ప్రారంభిస్తాను. కమిషన్‌ వారిని 
న్పష్టమైన తీర్పుచెప్పవలనిందిగా కోరినటువంటి ప్రధాన నమన్య అదేనని నేను భావిస్తున్నాను. 


2. స్వర్ణమారకపు ప్రమాణం, భారతదేశానికి ప్రయోజనకరంగా కొనసాగించరాదని 
నా దృఢమైన అభిప్రాయం అందుకు ఈ దిగువ కారణాలను వివరించదలచుకున్నాను: 


(1) దీనికి స్వర్గప్రమాణానికి సంబంధించిన స్తానిక స్థిరత్వం లేదు - స్వచ్చమైన 
స్వర్ణప్రమాణం స్థిరంగా ఉండాలంటే, చెలామణీలో ఉన్నటువంటి బంగారు 
mro oed అత్యధికంగా ఉండాలి; సరఫరాలో నూతనంగా చేర్చే 
చేర్పులు అతి పరిమితంగా ఉండాలి; ఫలితంగా ప్రమాణపు స్థిరత్వం 
మోద చెప్పుకోదగిన ప్రభావం పడకూడదు. అయితే మారకపు (ప్రమాణం 
విషయంలో నూతనంగా చేర్చే చేర్పులు జారీచేసే వారి అష్టానిష్టాల ననుసరించి 

o». ప్రమాణపు స్థిరత్వపు స్థాయిని తీవ్రంగా ప్రభావితం చేసేంతమేరకు 
జారీని పెంపొందిచవచ్చును. 

a 


విచక్షణాధికారాన్ని నియంత్రించేది ఏదీ ఇమిడిలేదు కనుక, జారీ విషయంలో 
విచక్షణాధికారం అపరిమితం : స్వర్ణ ప్రమాణం అనేది కఠిన ప్రమాణం 
కనుక, మానవ జాతి యొక్క మారుతున్న వ్యవవారాలను, మానవమాత్రుల 
అదుపులో ఉండనటుపంటి (ప్రకృతి చక్రానికి కట్టిపడేయడంగా 
పరిణమించగలదనీ, అందువల్ల మారకపు ప్రమాణం ఈ అబ్బందినుండి 
అధిగమించడానికి వీలుకలుగ జేస్తుందని తరుచుగా అభిప్రాయపడతారు. 
దీనికి సమాధానంగా ఈ విధంగా వివరణ ఇవ్వవచ్చు. విచక్షణాధికారానికి 





“భారత oi మరియు ఆర్థిక వ్యవస్థ గురించి రాయల్‌ కమిషన్‌ నివేదిక. సంపుటి I, అనుబంధం 
29, హెజం మెజెస్టీ వారీ స్టేషనరీ కార్యాలయం 1028, పుటలు 238-39 


646 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రనంగాలు, నంవృటం -o 





o 


SoN ఉండే కరెన్సీయ అయినప్పటికీ, ఈ విచక్షణాధికారాన్ని సక్రమంగా 
వినియోగించుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. జారీ చేసే వారి 
విచక్షణాధికారాన్ని నియంత్రించే నియంత్రకుడు ఒకరు ఉండితీరాలి. ఈ 
దృష్ట్యా పరిశీలించినప్పుడు మారకపు ప్రమాణం మారక సామర్థ్యపు 
'ప్రమాణంకన్నా నీచమైన దౌతుంది. మారకపు ప్రమాణం, మారక సామర్థ్యం 
(ప్రమాణం-ఈ రెండు పద్ధతుల్లోనూ కరెన్సీ జారీ చేసే వారికి విచక్షణాధికారం. 
ఉంటుంది. అయినప్పటికీ మారకపు సామర్హ్యపు ప్రమాణం, మారకపు ప్రమాణం 
కన్నా ఉత్తమమైంది. ఎందుకం మొదటిదానిలో జారీచేసేవారి 
విచక్షణాధికారాన్ని నియంత్రించే నియంత్రకుడు ఒకడు ఉంటాడు; 
రెండవదానిలో విచక్రణాధికారం నియంత్రణకు అతీతంగా ఉంటుంది. మారకవు 
ప్రమాణం విషయంలో. విదేశీ మారకాలు నియంత్రిస్తాయి అనడం నిజమే, 
అయితే అటువంటి నియంత్రణ, అసలు నియంత్రణ లేని దానికన్నా 
కొంత మెరుగే అయినప్పటికీ, లక్ష్యాన్ని పరోక్షంగా సాధించే ఆతి బలహీనమైన 
పద్ధతి అది. అన్నిపరిస్థితులలోనూ రాని పై ఆధారపడి లక్ష్యాన్ని చేరుకోవడం 
సంభవం కాదు. 


ఇది పొదుపైనది ఆందువల్ల అభద్రమైనది - బంగారాన్ని వినియోగించు 
కోవడంలో అమోఘమైన DOJO పాటించడం జరుగుతుంది కనుక, 
కొంతమంది రచయితలు మారకపు ప్రమాణం పట్ల సమ్మోహితులైనారు. 
అయితే ఇది భద్రమైన పథకమేనా? కరెన్సీకి సంబంధించిన ఏ పధకమైనా, 
పొదుపైనది కావడంతోబాటు భద్రమైనది కూడా అయి ఉండాలి. DADA 
కాకపోయినా నడుస్తుంది కాని, భద్రమైనది కాకపోతే నడవదు. కరెన్సీగా 
బంగారాన్ని పొదుపు చెయ్యాలన్న ప్రతిపాదన, విలువ ప్రమాణంగా దాని 
ఉపయోగాన్ని తగ్గించడమే కాగలదన్న నా అభిప్రాయాన్ని ఇప్పుడు 
విపులీకరిస్తాను. కాగితాన్నో లేదా రూపాయినో వాడుకున్నప్పుడు. బంగారాన్ని 
వాడుకున్న దానికన్నా అత్యంత పొదుపైన ప్రతిపాదన కాగలదనడం ఎంత 
నులభగ్రావ్యామో ఇదీ అంతటి సులభగ్రావ్యామే కరెన్సీగా ఉపయోగపడటం 
నుంచి బంగారాన్ని మనవాయించడం wot అర్థం ఏమిటి? దీని అర్థం 
అలా ఉంటుంది! బంగారపు వాడకాన్ని పొదుపు చేయడం ద్వారా దోని 
సరఫరాను (ప్రత్యక్షంగా పెంపొందిస్తారన్న మాట. దాని “విలువను 
తగ్గిస్తారన్స్నమాట బంగారం వాడకంలో పాటించే ఈ పొదుపరితనం వల్ల 
బంగారం విలువ తరిగిపోయే వస్తువుగా పరిణమిస్తుంది. ఫలితంగా o 
మేరకు విలువ ప్రమాణంగా ఉపయోగపడటం నిలిచిపోతుంది. అందువల్ల 


సౌక్ష్యపు EDot 647 


బంగారాన్ని పొదుపుచేయడం, దాన్ని విలువ ప్రమాణంగా ఉపయోగించడం 
అనే రెండు woes ఒకే నమయంలో నిర్వహించడం అసాధ్యం. బంగారాన్ని 
పొదుపుచేయదలచుకుంే, విలువ ప్రమాణంగా బంగారాన్ని పరిగణించడాన్ని 
విరమించుకోవలసి ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే మారకపు 
(ire పొదుపరితనం భద్రమైనది కాదన్నమాట. 


3. అందువల్ల స్వర్ణప్రమాణమా? మారకపు ప్రమాణమా? ఈ రెంటిలో దేన్ని 
ఎంచుకుంటామని కాదు పరిశీలించవలసింది. మనకు ఒక వేళ స్వర్ణ ప్రమాణం అవసరం 
లేకపోయినట్లయితే, ప్రొఫెసర్‌ ఫిషర్‌ సూచించిన ప్రతిఫలాత్మక ప్రమాణాన్నిగానీ, ప్రొఫెసర్‌ 
జీవోన్సు సూచించిన సంతులనాత్మక ప్రమాణాన్ని గానీ ఎంచుకోవలసి ఉంటుంది. 
ప్రతిఫలాత్మక ప్రమాణమైనా, సంతులనాత్మక ప్రమాణమైనా స్వర్ణప్రమాణం కన్నా మేలైన 
ప్రమాణమే ననడంలో సందేవాంలేదు. అయితే వాటిని ఆచరణాత్మకంగా రూపొందించే 
ముందు మానవజాతి మరింత తాత్విక ప్రకృతిని పెంచుకోవలసి వస్తుంది. అది జరిగేవరకూ 
సంపూర్ణ భధ్రతగల కరెన్సీ విధానంగా స్వర్ణ ప్రమాణాన్ని అంగీకరించలవలసే వుంటుందని 
నా అభిప్రాయం. 


4. తర్వాత ప్రధానమైన అంశం బంగారం నిలువలకు సంబంధించినది. నిలువలను 
ఎక్కడ ఉంచాలి; ఏ మేరకు ఉంచాలి, వంటి వివరాలను చర్చించే ముందు. మనకు అది 
అసలు అవసరమా అన్నదాన్ని ఖచ్చితంగా నిర్భారించుకోవలసి ఉంటుంది. ఈ ప్రశ్న 
దానితో సంబంధం ఉన్నటువంటి మరో ప్రశ్నపైన ఆధారపడి ఉంటుంది. స్వర్ణ ప్రమాణాన్ని 
ప్రారంభించేందుకు అనుసరించే పద్ధతికి సంబంధించిన ప్రశ్న అది. ఈ సందర్భంగా నేను 
ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. స్వర్గప్రమాణాన్ని ప్రారంభించడం wot; 
ఓ మింటును ప్రారంభించి బంగారు నాణేలను జారీ చేయడం మాత్రమేనని భావించే 
వారు చాలా మంది ఉంటారు. ఇంతకన్నా తప్పుడు అభిప్రాయం మరొకటి ఉండదు. 
న్వర్ణప్రమాణంఅంకే బంగారు నాణేలను తయారు చేసి జారీ చెయ్యడానికి మింటును 
నెలకొల్పడం మాత్రమే కాదని, బంగారు నాణేలు చెలమామణిలో ఉండటానికి తగిన 
పరిస్థితులను నృష్టించడమని గుర్తించాలి. చెలామణి అయ్యేది కరెన్సీ - అదేదాని ప్రమాణం. 
బంగారాన్ని చెలామణి అయ్యే కరెన్సీగా చెయ్యాలం'ే, ఇతర రూపాలలో ఉండే కరెన్సీ 
పరిమాణాన్ని పరిమితం చేయలసి ఉంటుంది. కరెన్సీని పరిమితం చేసే మార్గాలు రెండు. 
దానికి మారక సామర్థ్యం కలిగించడం మొదటి మార్గం. దాని జారీపై ఖచ్చితమైన పరిమితి 
విధించడం రెండో మార్గం. పరిమితం చేసే పద్దతిగా, మారక సామర్శ్యాన్ని కల్పించే 
మార్గాన్ని ఎంచుకునేట్లయితే, బంగారు నిలువలను కలిగి ఉండవలనిన అవసరం ఏర్పడుతుంది. 
ఈ రెండు మార్గాలలోనూ, జారీపై ఖచ్చితమైన పరిమితిని విధించే మార్గానికే నేను 
ప్రాధాన్యం ఇస్తాను. అందుకు నేను చెప్పెది ఈ దిగువ వివరించిన రెండు కారణాలు. 


648 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -6 





(1) 


e 


మారకపు (ప్రమాణుపు చెడు లక్షణాలలో ఒకటి నిర్వహణకు అది లోబడి 
ఉండటం మారక సామర్థ్యపు పద్ధతి కూడా నిర్వహణకు లోబడి ఉంటుంది. 
అందు వల్ల మనం మారకపు సార్ధ్యం కల్గించే మార్గాన్ని ఎంచుకున్నపుడు 
నిర్వహణకు లోబడి ఉండే చెడు లక్షణం నుండి విముక్తులం కాలేము. 
(ప్రస్తుత పద్ధతిలో లోవ భూయిష్టంగా ఉన్నటువంటిది ఇదే. అంతే గాక, 
నిర్వాహణ అనేది పూర్తిగా ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నప్పుడు నిర్వహణకు 
లోబడిఉండే కరెన్సీ విధానాన్ని పూర్తిగా నిరాకరించవలని ఉంటుంది. Sigo 
బ్యాంకు ఆధీనంలో aoh నిర్వహణలోపాలకు అవకాశం చాలా తక్కువగా 
ఉంటుంది. జారీ చెయ్యడంలో విజ్ఞతపాటించక పోయినా, లోపభూయిష్టంగా 
నిర్వహణ సాగించినా సంభవించే నష్టాన్ని జారీచేసే వారి ఆస్తుల నుంచి 
భరించవలసి ఉంటుంది. జారీ (ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడు 
లోపభూయిష్టమైన నిర్వహణకు అవకాశాలు పెచ్చు పెరుగుతాయి. ప్రభుత్వ 
(ద్రవ్యాన్ని అధికారికంగా జారీ చేస్తారు. జారీచేసే వ్యక్తికి జారీ చేయడం 
విషయంలో తప్పుడు నిర్ణయానికి వచ్చినా, నిర్వహణలో లోపం జరిగినా 
స్వంతంగా. నష్టం భరించే ప( స్థితి రాదుగదా! 


నిర్ణీతమైన పరిమితి క్రింద జారీ చేసే విధానం క్రింద. కరెన్సీలో బంగారు 
వినియోగాన్ని పెంపొందిస్తుంది "బంగారం వినియోగం అనేది చాలా ప్రధానమైన 
విషయం బంగారంలో తరుగు వస్తూ ఉండటం వల్ల ఈనాడు యావత్‌ 
'ప్రవంచం ధరల పెరుగుదలతో సతమతమవుతూ ఉన్నది అందువల్ల బంగారం 
ప్రాధాన్యాన్ని పెంపొందించే ఏ చర్య అయినా మంచికే; బంగారం ప్రాధాన్యం 
వహించాలం'టే కరెన్సీగా దాని వినియోగం పెంపొందాలి. అంతేగాదు. 
ప్రస్తుత పరిస్థితులలో బంగారాన్ని పొదుపు చేయవలసిన అవసరం ఏ 
మాత్రం లేదు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా డబ్బు ఎంతగా విస్తరించిందంకే 
మనం బంగారాన్ని పొదువు చేయడం ఎంత తగ్గించుకుంశే అంత మంచిది 
ఈ దృష్ట్యా పరిశీలించినప్పుడు ఒకప్పుడు వరంగా భావించిన మారకపు 
ప్రమాణం ఇప్పుడు శాపంగా పరిణమించింది. ఈ ప్రమాణం కొంతకాలం 
వరకు ఉపయుక్తమైన లక్ష్యాన్ని సాధించింది. 1873 నుంచి బంగారం 
ఉత్పత్తి తగ్గిపోయింది. మారకపు ప్రమాణం ద్వారా సాధించుకున్న పొదుపు 
చాలామేలు చేసింది; ప్రపంచదేశాలలో (ద్రవ్యం కుంచించుకు పోతున్న 
సమయంలో విస్తరణకు అవకాశం కల్పించి, తద్వారా అంతర్జాతీయ ధరల 
పరిస్థితి స్థిరంగా ఉండటానికి దోవాదం చేసింది. బంగారం ఆధారం చేసుకుని, 
తమ తమ ద్రవ్యవిధానాలను రూపొందించుకున్న దేశాలన్నీ, బంగారాన్ని 


DHI 'స్టేట్‌మెంటు 849 


కరెన్సీగా కూడా అమలు పరచినప్పుడు, విధిగా ధరలు పడిపోయే పరిస్థితి 
కాకుండా అది కాపాడగలిగింది. అయితే 1910 తర్వాత పరిస్థితులు మారాయి. 
sommo ఉత్పత్తి పెరిగింది. ఆ తరువాతకూడా మారకపు ప్రమాణాన్ని 
కొనసాగించినందువల్ల, ధరలు “పెరగకుండా నిరోధించడం సాధ్యపడలేదు 
సరిగదా, ధరలు పెరగడానికి ఈ మారకపు ప్రణాణం అన్నది ప్రత్యక్షంగా. 
దోవాదం కూడా చేసింది. బంగారం వినియోగంలో పొదుపు పాటించినందువల్ల, 
అప్పటికీ అత్యధికంగా ఉత్పన్నమైన బంగారం అపరిమితంగా హెచ్చిపోయింది. 
యుద్ధకాలంలో కాగితం కరెన్సీ వినియోగం భారీగా పెంపొందినందువల్ల 
బంగారం మూల్యం మరింత తగ్గింది. దీని కంతటికీ మూలకారణం కరెన్సీగా 
బంగారాన్ని ఉపయోగించడంలో పొదుపు పాటించడమే. ఫలితంగా, ప్రొ 
కానన్‌ అభిప్రాయపడినట్లు “వాడకాన్ని పరిమితం చెయ్యడంగానీ, పొదుపు 
చెయ్యడంగానీ అవసరం లేనటువంటి పదార్థంగా అతి త్వరలో బంగారం 
పరివర్తనం చెందుతుంది. గత దశాబ్దపు చివరి సంవత్సరాల నుంచి బంగారాన్ని 
మరీ ఎక్కువగా పరిమాణంలో ఉత్పత్తి చేశారు. అందువల్ల దాని కోనుగోలు 
శ్ర్తి సురక్షితంగా కొనసాగింది. ప్రస్తుతం బంగారాన్ని దాచి పెట్టుకుంటూ 
ఉన్నవారు, ఇప్పటికన్నా మరింత ఎక్కువ మొత్తంలో దాన్ని 
దాచిపెట్టుకోవడానికి ముందుకు రావడమో లేదా దాన్ని దాచుకోవడానికి 
sod కొత్తవారు పెరిగితే తప్ప, దాని ప్రామాణికమైన విలువ ఆవిఘ్నంగా 
కొనసాగుతున్నది. యుద్దానికి ముందు యారోపులోని విభిన్న సెంట్రల్‌ 
బ్యాంకులు నూతనంగా సరఫరా అయిన బంగారంలో అత్యధిక భాగాన్ని 
తీసుకొన్నందువల్ల, సాధారణ ధరలు పెరగవలసినంత మేర పెరగకుండా 
నిరోధించగలిగాయి. ఈ చర్య చాలా తీవ్రమైన చర్యే" అలాంటి డిమాండు 
లేనప్పుడు రెండవ ఉత్తమ చర్య భారతదేశంలోనూ, ఇతర తూర్పుదేశాలలోనూ 
noreg కరెన్సీని ప్రారంభించడం. ఈ విధంగా బంగారపు కరెన్సీని 
ప్రారంభించడానికి మారకపు సామర్థ్య విధానాన్ని కాక. నిర్ణీత పరిమితిలో 
జారీచేసే పద్ధతిని అనుసరించాలి. నిర్ణీత జారీ పరిమితి ఫలితంగా కరెన్సీగా 
ఉపయోగించడానికి బంగారు మిగులు అధికంగా ఉంటుంది. ఇతర పద్ధతిలో 
అదిసాధ్యపడదు. 


5. సమస్య పరిష్కారానికి. నా అభిప్రాయం ఇలా ఉన్నప్పుడు, కరెన్సీ స్థిరత్వాన్ని 
కాపాడటానికి బంగారాన్ని ప్రామాణిక స్థాయిలో నిలువచేయడం వల్ల ఆచరణలో ఎటువంటి 
ప్రయోజనమూ ఉండబోదు. బంగారం ప్రమాణపు నిలువల పద్ధతిని రద్దుచెయ్యాలని నేను 
మరోకారణం వల్ల కూడా ్రతిపాదిస్తున్నాను. బంగారు ప్రమాణం నిలువ ఒక విధంగా 


650 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, సంపుటం -8 





చాలా విశష్టమైనటువంటిది. సంపద, అనగా, నిలువలూ, బకాయిలూ eot రూపాయలు, 
రూపాయి కరెన్సీని పెంచకుండా నిలువలను పెంచడం సాధ్యం కాదు కనుక, ప్రమాదకరంగా. 
సంబంధపడి ఉంటాయి. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకు వస్తుందంకే, రూపాయి 
నాణేలను తయారుచేయడం ద్వారా మిగిల్చుకునే లాభాలు, నిలువలుగా మారుతాయి 
కనుక, నిలువల ప్రారంభం ఈ విధంగా జరుగుతున్నందువల్ల రూపాయి నాణేల పరిమాణాన్ని 
“పెంపొందించడం అనివార్యం అవుతుంది. ప్రొఫెసర్‌ కేన్‌ అభిప్రాయాల ప్రకారం, అప్పుడిక 
బంగారపు (ప్రమాణాన్ని గురించి అర్థం చేసుకున్న పరిపాలకుల, లెజిస్టేటర్ల శాతం, 
బాధాకరంగా, అతి తక్కువగా ఉన్నది. అయితే బంగారపు మారకపు పద్ధతిని అర్థం 
చేసుకొనేవారి సంఖ్య, ఈ శాతం కన్నా పదీ లేదా ఇరవై రెట్లు అధికమయ్యే అవకాశం 
ఉన్నది. బంగారపు మారకం పద్దతి, ఆపార్థమవడానికీ పతనమవడానికి, అవినీతిమయం 
అవడానికీ అవకాశాలు, సామాన్య ప్రమాణాలకురోడే అవకాశాల కన్నా అత్యధికంగా ఉన్నాయి. 
దురదృష్టవశాత్తు. భారతదేశపు కరెన్సీ చరిత్రలో అలా పతనం చెందిన సందర్భాలకు 
సంబంధించి రుజువులూ, సాక్ష్యాలూ అనేకం వున్నాయి. ఇప్పటికే, రిజర్వు నిలువ అత్యంత 
ఆవశ్యకమని భావించి, ఆ నిలువను పెంచడం అనే ఏకైక లక్ష్యంతో అనంతంగా జారీని 
అనుమతించిన Se పరిపాలకులు ఉన్నారు. దేశంలో, కరెన్సీ గురించి ఏమి 
తెలియకపోయినా, ప్రభుత్వం తమను, రిజర్వు నిలువలను ఉపయోగించుకోనివ్వడం లేదన్న 
ఏకైక కారణంతో, వర్తకాన్ని అభివృద్ధిపరచడం u$ b లక్ష్యమైనట్లు భావించి, బంగారపు 
మారక (ప్రమాణ పద్ధతిని విమర్శిస్తున్న బుద్ధిహినులైన వర్తక 'శిఖామణులకు కూడా 
మనదేశంలో కొరతలేదు. ఈ నిలువలను ప్రజలకు విద్యాబోధనకు కాను వినియోగించాలని 
కోరుతూ, తాము (ప్రజానీకం హితాన్ని కొరేవారమని ప్రచారం కావించుకుంటున్న బుద్ధిలేని 
రాజకీయ నాయకులు కూడా మస మధ్య చాలా మంది ఉన్నారు. ఈ మూడు రకాల 
వారిలో ఎవ్వరైనా సరే, కరెన్సీకి సంబంధించిన సూత్రాలను గురించి బొత్తిగా తెలియని 
వారైనందువల్ల ప్రజల ప్రయోజనం నిమిత్తం కృషి చేస్తున్నామని భావిస్తూనే అత్యంత 
ప్రమాదకరమైన పరిస్థితిని కొనితేగలరు. అందువల్ల మారకపు ప్రమాణ పద్ధతిని నిరాకరించి. 
ఎన్నటికైనా ప్రమాదకరంగా వినియోగపడటానికి వీలైన బంగారు ప్రమాణ నిలువల పద్ధతిని 
నిరాకరించి శాస్త్రీయమైన సమర్థవంతమైన కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టవలసి ఉంటుంది. 


6. అందువల్ల భారత కరెన్సీ విధానంలో చేయవలసిన సవరణలకు సంబంధించిన 
నా పథకంలో ఈ దిగువ పనులు చేపట్టవలసి ఉంటుంది:- 
(1) రూపాయి నాణేలను తయారుచేయడాన్ని పూర్తిగా మానుకోవాలి: ఇందు 
నిమిత్తం ప్రభుత్వానికి గానీ, ప్రజలకు గానీ మింట్లను మూసివేయాలి. 


(2) అనువైన బంగారు నాణేలను తయారుచేయడానికి ఒక బంగారం మింటును 
ప్రారంభించాలి; 


సాక్ష్యపు b62on 651 





(3) రూపాయికీ - బంగారు నాణేనికీ మధ్య ఒక నిష్పత్తిని నిర్ణయించాలి. 


(d) రూపాయలను బంగారు నాణేలుగా గానీ, బంగారు నాణేలను రూపాయలుగా. 
గానీ మార్చొకనడానికి వీలుండకూడదు. ఈ రెండు రకాల కరెన్సీ, చట్టప్రకారం 
నిర్ణయించిన నిష్పత్తి మేరకు చట్టబద్ధమైన మెండరుగా చెలామణి అవుతూ 
ఉండాలి. 


7. మరి కరెన్సీ అవసరాలకు అక్కరలేనప్పుడు. ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వు 
Dese ఏమిచెయ్యాలి? నా మట్టుకు నా అభిప్రాయం ఏమిటంయే, ఆ మొత్తాన్ని 
మామూలు రెవిన్యూ మిగులుగా పరిగణించి, ప్రభుత్వానికి, ఏదైనా ప్రాధాన్యం ఉన్నటువంటి 
ప్రజోపయోగ కార్యక్రమానికి వినియోగించడానికి అవకాశం కల్పించాలి. అయితే సవరించిన 
కరెన్సీ విధానంలో. మనం ముందుగా ఊహించనటువంటి ఏవైనా బలహీనతలు ఉత్పన్నం 
కావచ్చు. అటువంటి హఠాత్సరిణామాలను అంగీకరించడం Deo లక్షణం. ఫొలర్‌ కమిటీ 
వారి పలె కాకుండా, రూపాయి కరెన్సీని సమర్థవంతంగా పరిమితం చేయడం 
ప్రారంభించినప్పుడు, ఎటువంటి నిలువల సహాయం లేకుండా దాని మూల్యాన్ని అది 
పరిరక్షించుకోగలదన్న నా అభిప్రాయం అత్యంత దృఢమైనది. అయితే ప్రస్తుతం రూపాయి 
కరెన్సీ అత్యంత భారీ పరిమాణంలో నిలువ ఉన్నది కనుక, వర్తకంలో లోటు ఏర్పడినప్పుడు, 
రూపాయిల అత్యాధిక్యం ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. ఈ అత్యధిక చెలామణి 
కారణంగా రూపాయి విలువ పతనం కావచ్చు. ఈ ఒక్క ప్రమాదకర పరిణామం తప్ప 
మరే ప్రమాదమూ ఊహించజాలం. ఇటువంటి పరిస్థితి పట్ల ముందు జాగ్రత్త వహించడానికి 
ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న బంగారం ప్రమాణపు నిలువల్లో నుంచి కొంత భాగాన్ని, 
రూపాయి కరెన్సీ పరిమాణాన్ని తగ్గించడానికి ఉపయోగించవచ్చు. తీవ్రమైన వర్తక సంక్షోభం 
ఏర్పడినప్పుడు కూడా రూపాయి విలువ తగ్గకుండా జాగ్రత్తపడటానికి వీలు కలుగుతుంది. 
కరెన్సీ విధానంలో మరొక రకమైన బలహీనత కాగితపు కరెన్సీ నిలువల వల్ల నంభవించవచ్చు. 
సృష్టించిన సెక్యూరిటీల ఉనికి వల్ల ఈ బలహీనత ఉత్పన్నమవుతున్నది. ఈ రకమైన 
కాగితపు కరెన్సీ నిలువలను వీలైనంత త్వరగా అంతమొందించాలనేది నా అభిప్రాయం. 
ఈ పనిని చేయసంతవరకు. కాగితపు కరెన్సీకి ఉండవలసినంత విస్తరణా సామర్థ్యం 
ఉండదు. బంగారపు ప్రమాణపు నిలువల్లో మిగిలిన దాన్ని "సృష్టించిన సెక్యూరిటీల" 
నిలువలను, అనగా కాగితపు కరెన్సీ నిలుపలను రద్దు చెయ్యడానికి వినియోగించాలని నా 
అభిప్రాయం, 

8. మార్పుల స్వభావ, స్వరూపాలకు సంబంధించిన నా అభిప్రాయాలను ఈ 
విధంగా వివరించిన తర్వాత, రెండవ ప్రాధాన్యం ఉన్నటువంటి విషయాన్ని, అనగా, 
"బంగారానికీ - రూపాయికీ మధ్య ఉండవలసిన నిష్పత్తి"కి సంబంధించిన అంశాన్ని 
గురించి వివరిస్తాను. యుద్ధం ఫలితంగా, యుద్ధానికి ముందున్న బంగారంతో సరిసమానంగా, 


652 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





బంగారాన్ని కలిగి ఉండే స్థితిలో బంగారు ప్రమాణాన్ని అనుసరిస్తున్న దేశాలలో ఏ 
ఓక్క దేశం కూడా లెదు. కొన్ని దేశాల విస్తృత ప్రాతిపదికపై తప్పులు చేస, అఖాతాన్ని 
విపరీతంగా పెంచుకున్న ందువల్ల, ఖచ్చితమైన ప్రాతిపదికపై ఈ విషయాన్ని పరిశీలించే 
స్థితిలో కూడా అనేక దేశాలు లేవు. ఎంత ఆసాధ్యమైనటువంటి దైనా, ఎంత E 
వైఖరితో వ్యవహరించవలసినదైనా, యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను తిరిగి 
సాధించాలన్న ఆతురత విశ్వవ్యాప్తంగా కానవస్తున్నది. భారత దేశానికీ, ఇతరదేశాలకూ 
మధ్యగల తేడా ఐదే. మిగతా దేశాలు యుద్దానికి పూర్వం ఉన్నటువంటి సమాన ప్రాతిపదికను, 
ఇంకనూ అందుకొనవలసి ఉన్నటువంటి స్థితిలో ఉండగా భారత దేశం, యుద్దానికి పూర్వం 
ఉన్న సమాన ప్రాతిపదిక కన్నా అధికస్థాయిని ఇప్పటికే అందుకొన్నది. ఈ తేడా ఫలితంగా 
భారతదేశం ముందున్న సమస్యకూ ఇతర దేశాల ముందున్న సమస్యకూ మధ్య అంతరం 
ఉన్నది. ఐలోపాదేశాలలో కరెన్సీని పరిమాణం తగ్గించడం, అనగా దాని మూల్యాన్ని 
పెంచడం సమమ్య. మరొకమాటలో చెప్పాలంటే వస్తువుల ధరలను తగ్గించడం ఆ దేశాల 
నమన్య. భారతదేశంలో కరెన్సీని అధికం చేయడం సమస్య. est దాని మూల్యాన్ని 
తగ్గించడం; మరోమాటలో చెప్పాలంటే వస్తువుల ధరలను పెంచడం. ఒక షిల్లింగు ఆరు 
సెన్నీల బంగారం విలువను ఒక షల్లింగు నాలుగు పెన్నీల విలువగా మార్చడంలోని 
లక్ష్యం ఇంతకు తప్ప మరేమో లేదు. యుద్ధానికి పూర్వవు సమాన ప్రాతిపదికను చేరుకోవడానికి 
కరెన్సీ పరిమాణాన్ని తగ్గించడం అనివార్యమా? యుద్ధానికి పూర్వపు నమాన ప్రాతిపదికను 
తిరిగి పొందినట్లయితే, న్యాయం కలుగుతుందని. యుద్దానికి పూర్వపు ధరలస్థాయి 
నెలకొంటుందని కొందరి అభిప్రాయం. ఈ రెండూ పొరపాటు అబిప్రాయాలు. మొదటిది - 
యుద్దానికి పూర్వం ఉన్నటువంటి సమాన ప్రాతిపదికను పునఃస్థాపించడమం'టే యుద్దానికి 
పూర్వవు ధరలను తిరిగి నెలకొల్పడం కాదు. కొనుగోలు శక్తిని పెట్టి అంచనా వేసినప్పుడు, 
1925లో 1 షిల్లింగు నాలుగు పెన్నీల బంగారు నాణెం, 1914లోని ఒక షిల్లింగు 4 
'పెన్నీల విలువైన బంగారు నాణెం కాబోదు. మారకపు నిష్పత్తి సమానంగా ఉన్నంత 
మాత్రాన కొనుగోలుశక్తి కూడా అదే స్థాయిలో ఉంటుందని కాదు. రెండు కరెన్సీల మధ్య 
నిష్పత్తి యధావిధిగా కొనసాగుతున్నప్పటికి ఆయా కరెన్సీల పరిమాణం భారీగా మారవచ్చును. 
పరిమాణంలో మార్పులు పూర్వపు సమాన ప్రాతిపతికను కేవలం నామమాత్రంగా పునః 
స్థాపించుకోవడం ied) పరిణామం ఇదే. యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను 
పునఃస్థాపించుకొవడం eot, యుద్ధానికి పూర్వపు 'ధరలస్థాయిని అందుకోవడమే కనుక 
అయినట్లయితే, నివ్పత్రిని ఒక పిల్లింగు ఆరు పెన్నీల నుంచి ఒక hof నాలుగు 
పెన్నీలుగా తగ్గించడం కాక, 2 షిల్లింగుల బంగారంగా “పెంపొందించడం అయి వుండాలి. 
మరొక మాటలో చెప్పాలం'కే కరెన్సీ పరిమాణాన్ని కుంచించడానికి బదులు విన్తరించవలసి 
ఉంటుంది. అక రెండో అంశం. యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను నామకః 
పునరుద్దరించడమైనా అన్యాయంగా పరిణమించగలదు. చెల్లింపులను వాయిదా వేసే ప్రమాణిక 


js స్టేట్‌మెంటు. 653 





పద్ధతిని అనుసరించి కరెన్సీ, ద్రవ్య సంబంధమైన ఒప్పందాలను ప్రభావితం చెయ్యకూడదు. 
ప్రస్తుతం చెల్లింపులు జరగవలసి ఉన్న ఒకాయీలన్నీ, యుద్దానికి ముందు 1914లో 
చెసుకున్న ఒప్పందాలను అనుసరించినట్టివే అయితే, ఆదర్శమైన న్యాయం, యుద్దానికి 
పూర్వం ఉన్నటువంటి నిష్పత్తిని పునరుద్ధరించడం అందుకు భిన్నంగా ఒప్పందాలన్నీ 
1925 నాటివి అయినట్లయితే 1925 నిష్పత్తిని కొనసాగించడం సబబుగా ఉంటుంది. ఈ 
సందర్భంగా రెండు విషయాలను దృష్టిలో ఉంచుకొనవలసి ఉన్నది. ఇప్పుడు అమలులో 
ఉన్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు అంతకు ముందటి ఆయా స్థాయిల తరుగునూ. 
గిరాకీని బట్టి కుదుర్చుకున్నట్టివి. అన్ని ఒప్పందాల పట్లా న్యాయంగా వ్యవహరించాలంటే 
ప్రతిదాన్నీ దేనికదిగా విడివిడిగా పరిష్కరించవలని ఉంటుంది. అయితే, చాలా అధికంగా 
ఉన్నందువల్లనైతేనేమి, చిక్కులతో కూడుకున్నవైనందువల్ల నైతేనేమి, దేనికదిగా విడివిడిగా 
పరిష్కరించడం అసాధ్యం. (ప్రస్తుత ఒప్పందాలన్న విభిన్న కాలపరిమితులకు 
సంబంధించినవనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే వాటిలో చాలావరకు ఇటీవలి 
కాలానికి చెందినట్టివే - బహుశా ఒక సంవత్సర mec) ఎక్కువ పురాతనమైనవి 
కావు. ఒప్పందాల పట్ల చెల్లింపులు చేయవలసి ఉన్నటువంటి బకాయీలన్నీ వర్తమాన 
కాలానికి నమానంలో ఉన్నటువంటివే. ఈ రెండు వాస్తవాలను గమనించి, ఒక షిల్లింగు 
6 పెన్నీలు - ఒక షిల్లింగు 4 పెన్నీల మధ్య ఏదన్నా ఒక సగటు సంఖ్యకు రావడం, ఆ 
సంఖ్య ఒక షిల్లింగు ఆరు పెన్నీల స్థాయికి నమాపంగానూ, ఒక పిల్లింగు 4 పెన్నీల 
స్థాయికి సుదూరంగానూ ఉండేట్టు జాగ్రత్తీపడటం ఉత్తమ పరిష్కారమార్గం. ఈ అభిప్రాయం 
ప్రొఫెసర్‌ ఫిషర్‌ అభిప్రాయంతో అక్షరాలా ఏకీభవించేది. ఆయనిలా "అన్నారు, “ద్రవ్యపు 
ఆదర్శప్రమాణం ముందుచూపు ఉండేదిగా ఉండాలి గాని, వెనుక చూవుతో వ్యవవారించేదిగా 
ఉండరాదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్నటువంటి వర్తకప్తు స్థాయి నుంచి పాయింట్లు 
లెక్కించడం ప్రారంభించాలి కాని, యుద్దానికి పూర్వం ఉన్పటువంటి వూవాత్మకమైన 
దశలను లెక్కించుకోవడంగా ఉండకూడదు. మౌలికమైన వెండి పొండును పునరుద్ధరించాలని 
(Vo, రోమ్‌ ద్రవ్య ప్రమాణాలను పునరుద్ధరించాలని కూడా ఎవరైనా కోరవచ్చు. ఒక్కమాటలో 
చెప్పాలంటే కరెన్సీ వ్యవహారాలలో వాన్తవపైనదే సామాన్యమైనది; అందువల్ల అదే న్యాయమైనది. 

9. రూపాయి విలువ తరగడం, పెరగడం యొక్క ప్రభావం వర్తక వాణిజ్యాలపైన 
వరిశ్రమల పైన ఏ మేరకుంటుందని పరిశిలించడంలో చాలామంది, మారకపు రేటు తగగినప్పుడు 
వర్తక, పారిశ్రామిక రంగాలకు అధికలాభాలు సమకూరగలవని చాలామంది భావిస్తూ 
ఉంటారు. జయితే ఇది ప్రముఖమైన అంశం కాదు. తక్కువ మారకపు ప్రమాణం ఫలితంగా 
వర్తక పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరేట్లయితే. ఈ ప్రయోజనం చేకూరడమనేది 
ఎప్పటినుండి ప్రారంభమవుతుందనేది ప్రధానమైన (ప్రశ్న. ఈ ప్రయోజనం ఎగుమతి వర్తకానికే 
చెందగలదని చాలామంది వర్తకృప్రముఖులు విశ్వసిస్తారు. అయినప్పటికీ, తక్కువ మారకపు 
విలువ ఫలితంగా జాతి యావత్తుకూ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం అంధ 


654 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -& 





వ్యానంగా పరిణమించి సామాన్య ప్రజలందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. తక్కువ మారకపు 
రేటు eot, అంతరంగికంగా అధికథరలు అనే విషయం ఇప్పుడు తెలిసివచ్చింది. 
అంటే ఈ ప్రయోజనం బయటి నుంచి జాతికి ఊడిపడే ప్రయోజనం కాదని కూడా 
సృష్టమైపోయింది. దేశంలోని ఒక వర్గంవారు పొందే ప్రయోజనమే ఈ ప్రయోజనం. ఇందులో 
బాధపడే వర్గం కష్టించిపనిచేసే నిరుపేదల వర్గం. సంపన్నులైన వర్గాలకు తమ కష్టారితాన్ని 
ఈ వర్గం సమర్పించుకుంటుంది. పేదల నుంచి, ధనికులకు ఈ విధంగా సంపద మార్పిడి 
కావడం దేశానికి సాధారణ (ప్రయోజనాన్ని సాధించిపెట్టడం కాబోదు. అందువల్ల నేను 
ఆధికధరలను, తక్కువ మారకపు రేటును గట్టిగా వ్యతీరేకిస్తున్నాను. దేశంలోని "పేదల 
జేబులు కొట్టే ఈ పద్ధతిని, సరైన ప్రభుత్వం ఏదైనా సే అనుమతించకూడదు. 


10. భారతదేశంలోని ద్రవ్య వాణిజ్యకింద్రాల కాలానుగతమైన అవసరాలను తట్టుకొనే 
విషయాన్ని అప్పుడు నేను వివరిస్తాను. ఏ కరెన్సీ విధానమైనా సుస్థిరమైనదై విస్తరణ 
సామర్థ్యం కలిగి ఉండాలి. మిగతా అన్నింటికన్నా, ఈ కారణం వల్లనే అనేక దేశాల 
కరెన్సీలు కొంత కాగితం కరెన్సీగానూ మరి కొంత లోహపు కరెన్సీ már కలిసి మెలిసి 
ఉంటుంది. లోహపు కరెన్సీ, కరెన్సీకి స్థిరత్వాన్నీ, బలాన్నీ లభింపచేయగా, కాగితపు కరెన్సీ 
దానికి విస్తరణ సామర్యాన్ని కల్పిస్తుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో కాగితపు కరెన్సీ 
పథకం, దానికి విస్తరణా సామర్యాన్ని కల్పించే ఉద్దేశంతో రూపొందలేదు. ఇంగ్లాండులో 
అటువంటి పరిస్థితిలలోనె, కాగితపు కరెన్సీ కోల్పోయిన విస్తరణ సామర్వాన్ని తిరిగి 
సమకూర్చడానికి డిపాజిట్‌ కరెన్సీ అనే మరొక పద్ధతిని పెంపొందించారు. ఇందులో 
ఉత్తమమైన వాణిజ్యపరమైన కాగితానికి బదులుగా దాన్ని జారీ చేశారు. అనేకమైన విభిన్న 
కారణాల వల్ణ భారతదేశంలో డిపాజిట్‌ కరెన్సీ వేళ్లూనుకోలేదు. అందువల్ల కాగితపు కరెన్సీ 
కోల్పోయిన విస్తరణా సామర్థ్యాన్ని పునరుద్ధరించడం సాధ్యపడలేదు. అందువల్ల మనం 
మన కాగితపు కరెన్సీ రిజర్వు నిలువల్లో అత్యధిక ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంటుంది. 
ఉత్తమమైన వాణిజ్యపు కాగితాన్ని కరెన్సీగా మార్చి, కాలానుగతమైన అవసరాలను తట్టుకోవడానికి 
అనువుగా రూపొందించుకొనవలసీ ఉంటుంది. 


no 


2 


కమీషన్‌ వారు భారతదేశానికి చెందిన 
సాక్షులందరికీ అందించిన మెమొరాండం ్రతి* 


భారత కరెన్సీ మరియు ఆర్థిక వ్యవహారాలను పరిశీలించేందుకు నియమించి? 
శాయల్‌ కమిషన్‌ వారి పరిశీలనార్థం వారిని ఆదేశించిన పరిశీలనాంశాలను అనుసరిం+ 
ఈ దిగువ ప్రశ్నావళిని, సాక్ష్యం ఇవ్వదలిచిన వారు తమ సాక్ష్యాణాలను రూపొందించుకొనడాని 
విలుగా మెమొరాండం రూపంలో ఇందుమూలంగా ప్రచురించడమైనది. దిన్ని నంపూర్ణవైనదిగి 
పరిగణించరాదు. ఇందులో ప్రస్తావించిన ప్రశ్నలన్నింటికీ తమ సమాధానాలు రాయడాని 
సాక్షులందరూ తప్పనిసరిగా ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు:- 

(1) రూపాయిని స్థిరీకరించడం లేదా ఇతర చర్యల ద్వారా భారత కరెన్సీ 
మరియు మారకం సమన్యను పరిష్కరించవలసిన సమయం ఆసన్నమైనదా' 
అంతరంగిక ధరలకూ విదేశీమారకానికీ మధ్య స్థిరత్వపు తులనాత్మక ప్రాధాన్య 
ఏ విధంగా ఉంటుంది? 
చూపాయి విలువ పెరగడం లేదా తరగడం యొక్క తులనాత్మక ప్రాధాన్య* 
ఏమిటి? వాణిజ్య పరిశ్రమల పైన (వ్యవసాయరంగంతో సవా) ఉన్నతస్థాయి 
లేదా అధమస్థాయిలో రూపాయి స్థిరత్వపు ప్రభావం ఏమిటి? 

(2) రూపాయిని ఒక వేళ స్థిరీకరించవలసి ఉన్నట్లయితే, ఏ ప్రమాణం దృష్టా 
లేదా ఏ రేటును అనుసరించి స్థీరీకరించవలసి ఉంటుంది? 
స్థిరీకరణకు సంబంధించిన ఏదైనా నిర్ణయం ఎప్పటినుంచి ఆమలులోని! 
రావాలి? 

(3) ఎంపిక చేసుకున్న రేటు, ప్రస్తుతం ఉన్న రేటు కన్నా గణనీయంగా 
విభిన్నమైనదైనట్టయితే , మార్పు చెందే సంధ్యాకాలాన్ని ఎలా సాధించాలి" 

(4) ఎంపిక చేసుకున్న రేటుపై రూపాయిని కొనసాగింప చెయ్యడాని! 
తీసుకొనవలసిన చర్యలేమిటి? 

- 





* భారత దేశపు కరెన్సీ మరియు అర్థిక వ్యవహారాలను గురించిన కాయల్‌ కమిషన్‌ నివేదిక సంపుటి 1 
అనుబంధం. 05-2. పు, 612 


656 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ్రసంగాలు, సంవుటం -8 





(5) 


(9 


(8) 


(9) 





యుద్దానికి పూర్వం అమలులో ఉండినట్టి బంగారపు మారక ప్రమాణ 
విధానాన్ని కొనసాగించవలెనా? కొనసాగించవలని ఉంటే ఏవైనా మార్పులతో, 
ఎటువంటి మార్పులతో కొనసాగించాలి? 

బంగారు ప్రమాణపు రిజర్వు నిలువల్లో ఏవేవి ఉండాలి, ఎంత మేరకుండాలి, 
ఈ నిలువలను ఎక్కడ ఉంచాలి? వాటిని ఏ విధంగా ఉపయోగించాలి? 
నోట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉండాలి? ఏ సూత్రాలను అనునరించి 
ఉండాలి? దీని నియంత్రణ నిర్వహణలను భారతదేశంలోని ఇంపీరియల్‌ 
బ్యాంకుకు అప్పగించవచ్చునా? అప్పగించేట్లయితే, ఈ అవ్పగింతను ఏ ఏ 
సాధారణ షరతులకు లోబడి జరపాలి? 

భారతదేశంలో బంగారు నాణేలను తయారుచేసే విషయంలోనూ, బంగారాన్ని 
కరెన్సీగా వాడే విషయంలోనూ ఏ విధానాన్ని పాటించాలి? 
రూపాయలకు బదులుగా బంగారు నాణేలను ఇవ్వడం ఒక కర్తవ్యంగా 
పాటించాలా? 

భారత ప్రభుత్వం వారి చెల్లింపుల కార్యకలాపాలను d వద్ధతులలో 
నిర్వహించాలి? 


ఇంపీరియల్‌ బ్యాంకు ద్వారా వీటిని నిర్వహించాలా? 


కరెన్సీకి సంబంధించి కాలానుగతంగా ఎదిగే గిరాకీని తట్టుకోవడానికి వీలుగా 
కరెన్సీ విస్తరణ సామర్శ్యాన్ని పెంపొందించే పద్ధతులేమైనా ఉన్నాయా? 
ఉంటే ఏమిటా పద్ధతులు? 

వుండీలకు ప్రతిగా కరెన్సీని జారీ చెయ్యడానికి ఏవైనా షరతులు విధించాలా? 
విధించాలన్నట్లయితే ఏమిటా షరతులు? 

వెండి కొనుగోలుకు నంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి పద్ధతుల్లో 
ఏవైనా మార్పులు చేయవలెనా? 

'హ్రావళిని భారతదేశానికి చెందిన సాక్షుబకు అందజేయడం జరిగింది. 
కమీషన్‌ వారికి మౌఖికంగానూ, |వ్రాతపూర్వకంగానూ అందిన సమాధానాలను 
పరిశీలించిన తర్వాత, విభిన్న అంశాలకు తులనాత్మకంగా ఇవ్వవలసిన 
ప్రాధాన్యతల విషయం మరింత స్పష్టమైనది. తదనుగుణంగా 'అధ్యక్షుల 
వారు అడిగే ప్రక్షలు'గా ఈ దిగువ మెమొరాండాన్నీ అనుబంధ |ప్రశ్నావళినీ 
ఆయా సాక్షుల సమాచారార్థం తయారు చేయడం జరిగింది. 


na 


3 
సాక్ష్యం 


భారత కరెన్సీ మరియు ఆర్థిక వ్యవహారాల రాయల్‌ కమిషన్‌ 
ఎదుట -1925 డిసెంబరు 15 


డాక్టర్‌ బి.ఆర్‌: అంబేద్కర్‌, బార్‌: ఎట్‌ లా,ను పిలిచి సాక్ష్యం రికార్డు చేయడం జరిగింది. 


6047. (ఛైర్మన్‌) డాక్టర్‌ అంబేద్కర్‌ గారూ! మారు బారిస్టర్‌ ఇన్‌లా మారు దయదలచి, 

భారత దేశపు కరెన్సీ విధానం గురించిన మో సిఫారుసులను పొందుపరచి, కమిషన్‌ 
వారికి ఒక మెమొరాండంను సమర్పించారు. సాంఘిక, రాజకీయ శాస్త్రాల అధ్యయన సంస్థ 
ప్రతినిధిగా కూడా మిమ్మల్ని నామినేట్‌ చేశారనుకుంటాను? - అవును 


6048. మరొక మెమొరాండంలో ఆ సంస్థ అభిప్రాయాలను పొందుపరచడమైంది 
గద! - అవును, నిజమే. 


6049: ఈ సమస్యలను మారు క్షుణంగా అధ్యయనం చేశారని మాకు తెలిసింది? 
- రెండేళ్ల క్రితం వరకూ అధ్యయనం చేసిన మాటనిజమే కాని ఇటివలనేను ప్రాక్టీసు 
ప్రారంభించినందున కరెన్సీ విధానంలో ఇటివలి పరిణామాలను క్షుణంగా అధ్యయనం 
చెయ్యలేక పొయ్యాను. అందువల్ల నేను వివరించే వాస్తవాలూ, అంకెలూ ఒక్కొక్కప్పుడు 
soo చెల్లిపోయినవైనా కావచ్చు. అయితే సిద్ధాంతపరంగా. 2 సమన్యను గురించైనా 
పరిశీలించగల సామర్థ్యం నాకున్నదని నేను భావిస్తున్నాను. 


6050. మారు రాజకీయ శాస్త్రం అధ్యయనం చేశారు గద ? నేను paS వోమ్‌ 
కళాశాలలో రెండు సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేశాను. రూపాయి నమన్యను గురించి 
24 పుస్తకం కూడా రాశాను. 


6051. మారు సమర్పించిన మెమొరాండం ద్వారా ఆయా విషయాలకు సంబంధించి 
'షూరు విడివిడిగా చేసిన సూచనలకు సంబంధించి కొన్ని (ప్రశ్నలను మమ్మల్ని 
అకీగాలనుకుంటున్నాను. రెండవ పేరాగ్రాపు (i) ఉప పేరాగ్రాఫులో మా ప్రకనను మారు 
eer ప్రారంభించారు: "చెలామణిలో ఉన్నబంగారం చాలా అధికంగా ఉంటుంది. 





“భారత కరెన్సీ మరియు అర్థిక వ్యవహారాల రాయల్‌ కమోషన్‌ నివేదిక. సంపుటి 4 మినిట్స్‌ ఆఫ్‌ 
ఎవిడెన్స్‌, పుటలు 313-22 


658 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కనుక స్వచ్చమైన స్వర్ణ ప్రమాణం స్థిరంగా ఉంటుంది " అంటూ ఆ సందర్భంగా" 
"స్వచ్చమైన స్వర్గప్రమాణం" అని మారు దేన్ని గురించి అన్నారు ? -స్వచ్చమైన స్వర్ణ 
ప్రమాణం eot విలువ ప్రమాణంగా బంగారపు కరెన్సీ అని 


8052. సాధారణంగా బంగారంతో ఉన్నటువంటి కరెన్సీ? 


6053. ఏదో ఒకరకమైన టోకెన్‌ కరెన్సీ దీనికి అనుబంధంగా ఉండాలి? - అవును 
- ఏదో ఒక రకమైన టోకెన్‌ కరెన్సీ. 


8054. అంతవరకు మో అభిప్రాయం అనుభవం పైన ఆధారపడి ఉన్నట్టి. 
బంగారు నాణేలు విస్తృతస్థాయిలో చెలామణిలో ఉండి, స్వర్గ ప్రమాణ విధానం అమలులో 
ఉండిన ఏదైనా దేశం గురించి మారు ప్రస్తావించగలరా? - ఉదాహరణకు నేను జర్మనీ 
దేశం గురించి ప్రస్తావించగలను. ఇంగ్లాండు విషయంలో కరెన్సీ డిపాజిట్‌ విధానాన్ని 
మినవాయించినట్టయితె ఇంగ్లాండును కూడా ప్రస్తావించగలను. 


6055. ఈ రెండు నందర్భాలలోనూ, బంగారంతో కలిసి ఉన్న చెలామణి మాధ్యమం 
దామాషా, ఇతరవాటితో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉండేదన్న విషయాన్ని మనం గుర్తించాలె? 
= నేను ఒక్కవిషయం చెప్పనా? నేను చెప్పదలచుకున్నదీ, ప్రధానంగా వివరించదలచుకున్నదీ 
ఏమంటే, సరఫరాలకు గాను నూతనంగా చేసే చేర్పులు, ప్రస్తుతం చెలామణిలో ఉన్న 
పరిమాణంతో పోల్చినప్పుడు చాలా స్వల్పంగా ఉండి, నూతన సరఫరాలు ధరల స్థాయిని 
గణనీయంగా మార్చబోవని. ఆ పేరా గ్రాఫులో నేను వాస్తవంగా చెప్పదలచిన విషేయం 
అది. అయితే, జారీ చేసే వ్యక్తి సంకల్పానికి లోబడి, నిబంధించే కరెన్సీ విధానం 
ఉన్నప్పుడు జారీ చేసే వ్యక్తి, ఉన్న నిలువలకు అదనంగా నూతన సరఫరాలను జారీచేసి, 
అదివరకే స్థిరపడిపోయిన ధరల స్తాయిని ప్రభావితం చెయ్యవచ్చును. 


6056, అక్కడ ప్రస్తావించిన నూతన షరతులు - నాకు తెలిసినంత వరకు ఇది 
SELS విస్తరణ నిమిత్తం కరెన్సీ పరిమాణాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది 
= కాదు; బంగారపు సరఫరాకు సంబంధించి నూతనమైన చేర్పులు అని నేను అన్నప్పుడు 
= గనుల్లో ఉత్పత్తి పెరగడం అనేదే. 


6057. wot మోరక్కడ పరిశీలిస్తున అంశం, ప్రపంచంలో బంగారం Jašek 
వార్షికంగా చేరే అదనపు పరిమాణం చాలా స్వల్పమని గద?- కనుక, ధరల స్థాయిలో 
గణనీయమైన పెరుగుదల ఉండబోదని. 


6058. ఆంతరంగిక విభాగం తన స్థిరత్వానికి సంబంధించి బంగారంతో 
అనుబంధితమైన ఏ కరెన్సీ విషయానికైనా దీనికి గల భేదం ఏమిటి? - నాకు సరిగ్గా అర్థం 
కాలేదు. 


సాక్ష్యం 859 





6059. స్వల్ప పరిమాణ దామాషాలో ప్రపంచంలో బంగారం పరిమాణం వార్షికంగా 
చేరుతూ ఉన్న - మోరు ప్రస్తావించిన సందర్భానికి - చెలామణిలో ఉన్నటువంటి బంగారం 
పునాదులుగా గల కరెన్సీ విధానానికి - బంగారం మారకపు (ప్రమాణం పైన ఆధారపడి 
ఉన్న కరెన్సీకి మధ్య స్థిరత్వం విషయంలో ఏర్చడగల తేడా ఏమిటి? మా పేరా గ్రాఫు 
యొక్క రెండవ అంశాసీకి సంబంధించిన వివరణ అన్నమాట? - అక్కడేనేనంటున్నది ; 
ధరల స్థాయికి సంబంధించి ఒక నిర్ణీత పద్ధతి అమలులో ఉంది, జారీచేసే పరిమాణం 
పూర్తిగా “జారీచేసే వ్యక్తి నిలువలకు అదనంగా అతడు చేర్చే కరెన్సీ పరిమాణం ఎంత 
అధికంగా ఉండగలదం'కే, తద్వారా అతడు ధరల స్థాయిని గణనీయంగా మార్చగలడు. 
అలా చేయకుండా అతనిని నిరోధించేదేమో ఉండదు. ఉదాహరణకు నేనొక సందర్భాన్ని 
వివరిస్తాను. ఒక ప్రభుత్వం దివాళాకోరు ప్రభుత్వం అనుకొండి! తమ శాఖలలో కొన్ని 
శాఖలకు ఆర్థికంగా సవోయపడాలని భావించందసుకొండి. అలాంటి సందర్భంలో ఆ 
ప్రభుత్వం ఏరకమైన టోకెన్‌ కరెన్సీ నైనా, ఎంత పరిమాణంలో నైనా జారీచేయవచ్చును 
ప్రస్తుతం ఉన్నటువంటి నిలువలకు భారీ మొత్తాలలో కరెన్సీని సమకూర్చవచ్చు. యుద్ధంలో 
నిమగ్నమైపోయిన దేశాలన్నీ ఈ లాంటి పనినే చేశాయి. 

6060. ఇప్పుడు మనం కొంత బంగారం కలిసి ఉన్న కరెన్సీ చెలామణిలో ఉండి, 
దానికి అనుబంధంగా కాగితం కరెన్సీని చెలామణి చేసే దేశాన్ని ఒక దాన్ని ఉదాహరణగా 
తీసుకుందాం. మరు మా సూచనల ప్రకారం సూచిస్తున్నది బహుశా ఈ పరిస్థితే నని 
భావిస్తాను కొంతమేరకు నిజమే. 


6061. మరోకవైపు బంగారం మారకపు విలువ పునాదులుగా ఉన్నటువంటి 
కరెన్సీ విషయం. ఈ విషయంలో మో సూచనలు కమిషను వారి సహాయార్థం మరింత 
విపులీకరించ గలరా? వాస్తవానికి, బంగారం చెలామణిలో ఉన్నప్పటి కన్నా. స్వచ్చమైన 
మారకపు ప్రమాణంపై ఆధారపడి ఉండే కరెన్సీ విధానం అమలులో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం 
వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కుపగా ఉండటానికి కారణం ఏమిటి? 
ఇదీ కారణం కాగితపు కరెన్సీని బంగారంగా మార్పిడి చేసి ఇచ్చే కర్తవ్యం, చెబామణిలో 
కాగితపు కరెన్సీని ఉంచుతూ బంగారం కరెన్సీ విధానాన్ని అమలు చేసేప్పుడు కాగితపు 
కరెన్సీ జారీని పరిమితులకు లోబడి ఉంచుతాము కనుక, మారకం చెయ్యడానికి నిలువ 
ఉంచిన రిజర్వు నిలువలకు మింటు కాగితపు కరెన్సీని జారీ చెయ్యడం కుదరదుకనుక 
కాని బంగారం మారకపు విలువ ఆధారంగా ఉండే కరెన్సీ విధానంలో, భారత దేశంలో 
మాదిరిగా, చెలామణిలో ఉండే మాధ్యమాన్ని బంగారంగా మార్చిడిచేసి అవ్వాల్సిన కర్తవ్యం 
మో పైన ఉండదు కనుక మారు మో కిష్టమున్నతంగా జారీచేస్తూ ఉండవచ్చును. 


6062. ఉదాహరణకు (ఉదాహరణతోనే నేను ప్రారంభిస్తాను) మారు అమలు 
పరుస్తున్న బంగారం మారకపు విలువ ఆధారంగా ఉండే కరెన్సీ విధానంలో కూడా, 


660 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





అంతరంగికంగా చెలామణి చేసే కరెన్సీని బంగారంగా గానీ బంగారంతో సమానమైన 
విలువ మరేదైనా విదేశీ మారకంగా మార్చీడి చేని ఇచ్చే కర్తవ్యాన్ని మారు అంగికరిస్తారనుకోండి, 
అప్పుడు, ద్రవ్యోల్బణం విషయంలో రెండు రకాల కరెన్సీలు ఒకేస్థాయిలో ఉండగలవని 
మీ అభిప్రాయమా? - మారు అనుసరించే మారకపు విలువ ప్రమాణం ఎటువంటి 
దౌతుందనే దానిపై: పైన ఇది ఆధారపడి ఉంటుంది. 


6063. కరెన్సీ అధారిటీ - అది ఏదైనప్పటికీ, అంతరంగిక కరెన్సీని ఇచ్చినవారికి, 
దాని బంగారంగా గానీ, లేదా బంగారాన్ని విదేశీ కరెన్సీలో పొందగల ఏదైనా సాధనంగాగానీ 
మార్పిడి చేసే ఇచ్చే కర్తవ్యాన్ని చట్టపరంగా నిర్వర్తించాలని. ఉదాహరణ మాత్రంగా నేను 
సూచిస్తున్నాను - మో కర్తవ్యం, మాకు కరెన్సీని దఖలు పరచగానే దాన్ని మారు బంగారంగా. 
మార్చిడిచేసి ఇవ్వగల దైనప్పుడు సరిపోతుంది. మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. 
మార్పిడి సామర్థ్యం అనేది ఆత్మసాక్షాత్కారం వంటిది. అది విభిన్నస్థాయిలలో ఉంటుంది. 
కరెన్సీ పరిమాణాన్ని నియంత్రించగల, దాని సామర్థ్యం, మారు ఏరకమైన మార్పిడి 
సామర్థ్య విధానాన్ని అమలుపరుస్తారన్న దానిపైనే ఆధాపడి ఉంటుంది. ఒకవేళ మోరు 
అమలుపరచే మారకసామర్థ్య విధానం విదేశీ మారక ద్రవ్యం వరకే పరిమిత మయ్యేట్లయితే, 
అది కరెన్సీ జారీ విషయంలో తగిన పరిమితి కాజాలదు. 


6064. మోరివ్పుడే ప్రస్తావించినటువంటి కర్తవ్యమే కనుక అయినట్లయితే, అంతరంగిక 
కరెన్సీని, అంతర్జాతీయ చెల్లింపులకు ఏనియోగవడే కరెన్సీగా మార్పిడి iib ఇచ్చే కర్తవ్యం 
అయినట్లయితే, eot» బరగారంగా గానీ, బంగారం పునాదిగాగల విదేశీ కరెన్సీగా గానీ 
మార్పిడి చేసి ఇచ్చే కర్తవ్యమైనట్లయితే, మనం ప్రస్తుతం పరిశీలిస్తున్న కరెన్సీద్రవ్యోల్పణాన్ని 
అరికట్టడానికి సరిపోయేంతటి చర్యకాబోదని మరు ఎందుకు అభిప్రాయపడుతున్నారు? 
ఎందుకంటే, విదేశి మారకం అనేది అంతర్గత ద్రవ్యోల్బణాన్ని సూచించే ప్రమాణం 
కాబోదు కనుక. ఉదాహరణకు మనకు స్వయంగా భారతదేశంలో అనుభవానికి వచ్చిన 
వ్యవవారాన్ని పరిశీలిద్దాం. బహుశా ప్రొఫెసర్‌ కీస్సు దృష్టికి వచ్చిన వ్యవవారం ఇది. 
రూపాయి "దామాషా ess చాలాకాలం వరకూ 1 fo నాలుగు com 
కొనసాగినప్పటికి భారతదేశంలోని ధరల స్థాయి. ఇంగ్లాండులోని ధరల స్థాయీ ఒకే 
మాదిరిగా కొనసాగి ఉండలేదని. మారక విలువ, అంతర్జాతీయ. వర్తక రరిగంలోనికి 
(ప్రవేశించే వస్తువులను మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. అంతర్జాతీయ వర్తకరంగం 
లోనికి ప్రవేశించే వస్తువుల పరిమాణం, అంతర్జాతీయ వర్తక రంగంలోనికి ప్రవేశించే 
'ప్రవెళించని. వస్తువుల పరిమాణాల మధ్య పరస్పర దామాషా మొదలైనవాటిపైన ఇది 
ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక దేశంలో విదేశీవర్తకం కన్నా, దేశంలో అంతర్గతంగా 
జరిగే వర్తకమే భారీగా ఉన్నప్పుడు, నిజానికి విదేశీ వర్తకం నగణ్యమైనప్పుడు.... 


6065. అంతర్గత వర్తకం, విదేశీ వర్తకం కన్నా భారీగా లేదా విస్తారంగా ఉండటం 


సాక్ష్యం 661 





'అని మోరంటున్నారే, eot ఏమిటి? ఏదేశంలోనైనా అన్ని వస్తువుల వర్తకమూ లేదా 
అన్ని రకాల లావాదేవీలూ విదేశీ వర్తకం నిమిత్తమే జరగదు అనేది నా అభిప్రాయం. 
నిజానికి ఒకదేశం విదేశీవర్తకం ఆత్యంత పరిమితంగా ఉండవచ్చు. అందువల్ల విదేశివాణిబ్యానికి 
వెళ్లే వస్తువుల మూల్య స్టిరీకరణకూ అతరవస్తువుల మూల్య స్థిరీకరణకూ మధ్య తేడాలు 
ఉండవచ్చు. ఈ రెండింటి మధ్య సంబంధం సన్నిహితంగా ఉండకనూపోవచ్చు. 


6066. ఈ సమస్యను కొంతవరకు సరళీకృతం చేసే ఈ విధంగా |ప్రస్తావిద్దాం. మన 
కరెన్సీ విధానం, చెలామణీలో నోట్లూ, బంగారం రెండూ సంయుక్తంగా ఉంటున్న న్వర్హప్రమాణ 
విధానం అయినా, లేదా మారకపు ప్రమాణం కలిగి, అంతర్గత కరెన్సీ విదేశీ మారక 
కరెన్సీగా మార్పిడి చెందగల అవకాశం ఉన్నటువంటి విధానం అయినా, ఈ రెండు 
సందర్భాలలోనూ అంతర్గత టోకెన్‌ కరెన్సీకీ, రిజర్వు నిబువలకూ మధ్య విధించిన ఏదో 
ఒక నిర్ణీత దామాషా ననునీరించి అంతర్గత కరెన్సీ ప్రమాణాన్ని నియంత్రించడం సాధ్యపడదు, 
ఈ రకంగా నిర్ధారించిన ప్రమాణాన్ని కొనసాగించడం కూడా ఒక సందర్భంలో సులభ 
సాధ్యమై మరొక సందర్భంలో కాకుండా ఉండదు? నేను మారకపు దామాషా విషయాలను 
గురించికాక, ధరలస్థాయిని గురించి అత్యధికంగా ఆలోచిస్తున్నాను. రెండు విభిన్న కరెన్సిల 
మధ్య మారకపు దామాషా ఒకే విధంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆ కరెన్సీ విధానాలు 
కలిగి ఉన్న దేశాలలో అంతర్గత ధరలస్థాయి విభిన్నంగా ఉండవచ్చుననే విషయాన్ని నేను 
అంగీకరిస్తాను? 


6067. 2 రెండు దేశాల మధ్య - ఏ రెండు dras సరే. ఉదాహరణకు 
Boðar - ఇంగ్లాండు దేశాలలోనే తీసుకుందాం. రూపాయికి బంగారానికీ మధ్య బంగారంతో 
నమానంగా dor ఉండగలదని భావించినప్పుడు రూపాయికీ స్టైర్లింగుకూ మధ్య దామాషా 
ఒకే మాదిరిగా కొనసాగుతూ ఉండవచ్చు నిజానికి చాలాకాలం వరకూ ఈ దామాషా 
సమానంగానే కొనసాగింది. అయితే ఈ రెండు దేశాలలోకి ధరల స్థాయిని వరిశీలించినట్లయితే 
మార్పులకు గురి అయినట్లు తెలుస్తుంది. అయితే అంతర్గత ధరలస్థాయి కొంతకాలానికి 
నిలదొక్కుకుని, విదేశీమారకపు దామాషాను తన దారికి తెచ్చుకోగలదన్న అంగాన్ని నేను 
అంగీకరిస్తాను. 


6068, నా ప్రశ్నలో నేను పరిశీలిస్తున్న అంశాన్ని అధిగమించి మారు మరికొంత 
ముందుకు వెళ్తున్నారని నాకనిపిస్తున్నది. అయితే మారు ప్రస్తావిస్తున్న అంశాలు అత్యంత 
సందర్భోచితాలైనవే. ఇప్పుడు మరొక కోణం నుంచి ఈ అంగాన్ని పరిశీలిద్దాం. నిజానికి 
మిరు నూచించినటువంటి, అత్యంత నమగ్రమైనటువంటి కరెన్సీ విధానాన్ని కలిగి ఉన్నటువంటి 
- భారతదేశాన్ని మినహాయించి మిగతాదేశాలు, ఆవశ్యకత ఒత్తిడి ఏర్పడినప్పుడు అవసరమని 
భావించి. తమ తమ కరెన్సీలలో ద్రహ్యోల్బణాన్ని పెంచదలచుకున్నప్పుడు ఎటువంటి 
ఇబ్బందీ నైనా ఎదుర్కొనవలసి వచ్చిందా? స్వర్ణ ప్రమాణపు దేశాలలో యుద్ధ సమయంలో 


662 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, Soio -6 





ఏం జరిగిందో ఉదాహరణగా ఇక్కడ ప్రస్తావిస్తాను? కాదు; నేను అంటున్నట్లు బంగారమే 
విరివిగా చెలామణిలోనికి వచ్చి ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అమెరికాలో ఇటువంటిదే 
జరిగినట్లు మనం గమనించాం. అప్పట్లో బంగారం చెలామణీ భారీ ఎత్తున జరిగినందువల్ల 
అమెరికాలో ద్రవ్యోల్బణం పరిస్థితి ఉత్చేన్నమైనది. ఈ విషయాన్ని మరొక విధంగా కూడా. 
వివరించవచ్చు. విదేశీమారకం నిమిత్తం మాత్రమే మారక సామర్ద్యం నరిపోదు; మారకసామర్థానికి 
సంబంధించి నేను వివరించ దలచుకుంటున్న అంశం అది. మారక సమార్హ్యం (ప్రభావంతంగా 
ఉండాలంటే, ఎటువంటి iier, షరతులూ లేనటువంటి మారక సామర్హం అయివుండాలి. 
అన్ని అవసరాలకూ సంబంధించిన మారక సామర్థ్యం కావాలి. ఈ మాటలు నేను 
చెపుతున్నప్పటికీ, నేను సమర్పించిన మెమొరాండంలో వివరించినట్లుగా నేను మారక 
సామర్థ్యపు కరెన్సీ విధానాన్ని సమర్థించను. 


6069. మారక సామర్శానికి సంబంధించి వ్లోషణ చేయడంలో అంతర్గత మారక 
సామర్థ్యం, విదేశీమారక సామర్థ్యం అనే అంశాలను 'కలిపినట్టయితే కొంత అయోమయం 
వర్పడేగల ప్రమాదం ఉన్నట్టున్నేది. అసలు ప్రధానమైన అంశం. సమర్థవంతమైన కరెన్సీ 
విధానంలో, అంతర్జాతీయ "చెల్లిపులకుగాను బంగారాన్ని ప్రపంచమంతటా ఈనాడు 
అంగీకరిస్తున్నది కనుకే అంతరంగిక కరెన్సీ, నిశ్చితమైన న్వర్ణమూల్యానికి స్థిరంగా అనుబంధించి 
వుండటం అవునాకాదా అనేది ?- నేను దీనిని సంపూర్ణంగా అంగీకరిరిచను. అంతర్జాతీయ 
అవసరాల నిమిత్తం స్థిరంగా ఉండేది, అంతర్గత అవసరాల నిమిత్తం స్థిరంగా ఉండకపోవచ్చు. 


6070. నా ప్రళ్నీను తగినంతగా స్పష్టం చేశానని నేను భావించడం లేదు. మారు 
చేసిన సిఫారుసులలో మారు కోరినటువంటి స్థితి, అంతర్గతంగా వాడుకలో ఉండే కరెన్సీ 
యూనిటు. బంగారం విలువకు స్థిరంగా అనుబంధించి ఉండాలని కద?- నిజానికి నేను 
moméo వాడకాన్ని అత్యధికంగా కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితులలో బంగారాన్ని 
పొదుపు చెయ్యడానికి ఉద్దేశించిన ఎటువంటి కరెన్సీ విధాన్నయినానరే నేను వ్యతిరేకిస్తున్నాను. 
బంగారాన్ని పొదువు చేయడం వల్ల ధరల స్థాయి సురక్షితంగా ఉండదని నా అభిప్రాయం 
కనుక. నా దృక్పధం ఇతరుల దృక్చధానికి భిన్నంగా ఉంటుంది. నా అభిప్రాయాలు కొంత 
మేరకు ఆధమత్వంతో కూడుకున్నవై ఉండినా ఉండవచ్చు. 


6071. ఏమోకాదు, మో వాస్తవమైన అభిప్రాయాన్ని గురించి పరిశీలిద్దాం. ఒక 
దేశపు కరెన్సీ వ్యవస్థ విషయంలో, మా అభిప్రాయం ప్రకారం సాధించవలసిన ఆదర్శం 
ఏమిటి? అంతర్గత యూనిటు, బంగారం విలువతో సంబంధించే సందర్భంలో స్థిరంగా 
ఉండటం కాదా? - Di, నిజమే. అది స్థిరంగా ఉండవలసిందే అయితే బంగారం 
విలువతో సంబంధించినంత వరకు కాదు. వస్తువులకు సంబంధించినంతవరకు స్థిరంగా 
ఉండాలి. 


సాక్ష్యం 663 





6072. భారతదేశపు అంతర్గత కరెన్సీకి స్థిరత్వాన్ని సాధించేందుకు మారు సూచించే 
పద్ధతులు ఏమిటి? అంతే దీనికి సంబంధించి, ఏ పద్ధతులు (హారం ? - స్థిరత్వాన్ని 
amdos సంబంధించి కాకుండా వస్తువులకు సంబంధించి సాధించాలి. అంతర్గత 
వర్తకం నిమిత్తం వాడకంలో ఉండాలి. దాన్ని సాధించడానికి రూపాయి నాణేలను 
ముద్రించడాన్ని పూర్తిగా నిలిపివేసి, బంగారం వాడకాన్ని సూచించాలి. 


6073. అంతర్గత కరెన్సీ విషయంలో ప్రస్తావించడానికి బంగారం ప్రమాణాన్ని 
మనం నిరాకరించినప్పుడు, మరే ప్రమాణాన్ని ప్రస్తావించుకోవాలి? - ఆ విషయాన్ని 
నేనిక్కడ వివరించాను. మనం ప్రొఫెసర్‌ ఫిషర్‌ సూచించిన పరిహారపు ప్రమాణాన్నయినా 
'అశ్రయించాలి లేదా ప్రొఫెసర్‌ జీవోన్సు సూచించిన టాబ్యులర్‌ ప్రమాణాన్నయినా 
ఆశ్రయించాలి. మారు. బంగారాన్ని వాడదలచుకోనట్లయితే, బంగారాన్ని పొదుపు 
చేయదలచుకున్నట్టయికే మిరు. ఈ శెండింటిలో ఏదైనా. ఒక పద్ధతిని అశ్రయించక 
తప్పదని నేను నివేదించదలచుకున్నాను. 


8074. ప్రొఫెసర్‌ ఫిషర్‌ ప్రమాణాన్ని bor అధ్యయనం చేశానని గట్టిగా 
చెప్పలేకుండా ఉన్నాను. ఈ రెండూ, ఒకేరకమైన ప్రతిపాదనలా? ప్రొఫెసర్‌ ఫిషర్‌ పరిహార 
ప్రమాణాన్ని మినహాయించినట్లయితే. ఈ రెండూ చాలా వరకు సమానమైన ప్రతిపాదనలే. 
ent అవి, ఏమని వివరించాలి. ఒకే నాఖెపు రెండు పార్న్వాలని నా అభిప్రాయం. 
ఉదాహరణకు, ప్రొఫెసర్‌ ఫిషర్‌ ప్రతిపాదననుసరించి, ఒక విధమైన ఇండెక్సు సంఖ్య 
ననుసరించి బంగారపు యూనిట్లు యొక్క లోహాన్ని సర్దుబాటు చేయడం జరుగుతుంది. 
ప్రొఫెసర్‌ జోవస్స్‌ ప్రతిపాదన (ప్రారం ఇండెక్సు సంఖ్యను అనుసరించి ఎక్కువ యూనిట్లు 
ఇవ్వాలో తక్కువ యూనిట్లు ఇవ్వాలో నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ రెండు 
పద్ధతులూ చాలా చిక్కులతో కూడుకున్నటువంటివని నా అభిప్రాయం. ఎన్ని ఆచరణాత్మక 
అపేసరాల నిమిత్తం 'న్వర్ణప్రమాణం సరిపోగలదని నా స్వంత అభిప్రాయం. 


6075. ఆచరణలో సాధ్యమయ్యే ప్రతిపాదనగురించి పరిశీలించినప్పుడు, భారతదేశపు 
కరెన్సీ యూనిట్ల మూల్యం ఒక మేరకు బంగారం పరిమాణాన్ని అనుసరించి నిర్భారించాలనేది 
ar "అభిప్రాయం? - కాదు; భారతదేశంలో బంగారం కరెన్సీగా వాడకంలోనికి రావాలనేది 
ఛా విన్నపం. బంగారం అనేది కేవలం (ప్రస్తావించే యూనిట్‌గా మాత్రమే ఉండకూడదు. 


6076. అక్కడి నుంచి కదులుదాం ఇక మరొక (ప్రశ్న మిమ్మల్ని váro% 
కుంటున్నాను. మారు ప్రతిపాదిస్తున్న అభిప్రాయాన్ని గురించి ఇక్కడ పరిశీలిద్దాం. మారు 
సమర్చించెన మెమొరాండంలోని శవ ie. (2)వ ఉప borá చాలా స్పష్టంగా 
వివరించారని నేను భావిస్తున్నాను. అందులో మారు అలా అన్నారు. "బంగారం నిలువలు 
తరిగి పోవడంవల్ల యావత్‌ ప్రపంచం ఈనాడు వరునగా పెరుగుతున్న ధరలతో నతమతమవుతూ 


664 డాక్టర్‌ బాబాసాహెభ్‌ అంబేద్కర్‌ రచనలు - (Sore, నంవుటం -6 





ఉన్నది. అందువల్ల బంగారం ప్రాధాన్యాన్ని పెంచే ఎటువంటి చర్య అయినా క్షేమకరమైన 
చర్యేకాగలదు. బంగారం ప్రాధాన్యాన్ని పెంచాలంటే కరెన్సీగా బంగారం వాడకం విస్తరించాలి" 
ఈ అభిప్రాయంలో, నేను అర్ధం చేసుకున్నంత వరకు, మోరు గట్టిగా చెప్పదలచుకున్న 
అంశం, న్వర్ణమారకవు (ప్రమాణ విధానంలో బంగారం వాడకాన్ని పొదుపు చేయడం 
జరుగుతుంది. విజ్ఞతతో కూడుకున్న లేదా చేయదగిన చర్య బంగారం వాడకాన్ని పొదుపు 
చేయడం కాబోదు, కనుక స్వర్ణ మారకపు ప్రమాణం నీచమైనదని? - m. 


6077. మున్ముందు ప్రపంచంలో బంగారానికి ఉండగల గిరాకీ - దాని సరఫరా 
అనుసరించి మకీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుగద? nas 


S078. గిరాకి అనుసరించి మున్ముందు "ప్రపంచంలో బంగారం సరఫరా పెరుగు 
తుందని మారు అభిప్రాయపడుతున్నారా?- కాదు, పెరగదు; మిగతా ప్రజలు బంగారాన్ని 
వాడటంలేదు కనుక, వారు కాగితపు కరెన్సీని వాడుతున్నారు కనుక, బంగారాన్ని వాడుకునే 
స్థితిలో వారులేరు కనుక. బంగారం వాడుకలో లేకపోయినప్పటికీ, నిలువలు భారీగా 
ఉంటాయి. 


$079. దానికి సంబంధించి, మొట్టమొదలు ఒక ప్రాథమిక ప్రశ్న. ఇక్కడ మారు 
భారతదేశపు ప్రయోజనాలను పరిశీలిస్తున్నారా? లేక మిగతా ప్రపంచానికి భారతదేశం 
మున్ముందు ఉపయోగపడగల పరిస్థితిని పరీలిస్తున్నారా? -నా దృష్టిలో ఈ రెండూ ఉన్నాయి. 

6080. అలా చేయడం వల్ల భారతదేశం, ఒకేసారి తన ప్రయోజనాలను కాపాడుకుంటూ 
మిగతా (ప్రపంచానికి ఉపయోగపడుతుందని మోరు భావిస్తున్నారా? బంగారు కరెన్సీ 
అనేది అత్యంత ఖర్చుతో కూడుకుని వుండే పద్ధతి అనే సామాన్య అభిప్రాయాన్ని ned 
అంగీకరిస్తున్నారా? Zio; ఖర్చుతో కూడిందే. 


6081. అందువల్ల, మనం మొదట, భారతదేశానికి, బహూశా ఖర్చు పెట్టినందువల్ల 
ఎదురయ్యే ఇబ్బందులను గురించి పరిశీలిద్దాం. అధికమైన ఖర్చును భరించినా. భారత్‌ 
irat కలిగే ప్రయోజనం ఏమిటంటారు? - మరింత స్థిరమైన ప్రమాణాన్ని సాధించుకోవచ్చు. 
(ప్రొఫెసర్‌ కాన్నన్‌ అభిప్రాయం ప్రకారం అది సంపూర్ణమైన సమగ్రమైన వామి కాగలదు. 

6082. అక మంచి భవితవ్యానికి సంబంధించి ప్రపంచంలో సర్వసాధారణంగా 
బంగారం సరఫరా మెరుగుపడటం మాద మో ప్రతిపాదన ప్రయోజనాలు ఆధారపడి 
ఉంటాయి. Eo. Di. 

6083. ఒకవేళ, ప్రపంచంలో బంగారం సరఫరాలో తగు మాత్రంగా లోటు 


ఏర్పడినట్లయితే, తద్వారా ప్రపంచంలోని ధరలస్థాయి పెరిగిపోయినట్లయితే అలాంటప్పుడు, 
ఇతర దేశాలవలెనే బంగారం వాడకంలో పొడువు పాటించినందువల్ల భారత దేశానికి 


సాక్ష్యం 665 





ప్రయోజనకరంగా ఉండగలదన్న ప్రతిపాదనను మారు అంగీకరిస్తారా? - దానికి నా 
సమాధానం, నిరంతరం సరఫరా సంకుచితం అవుతుందని మనం భయపడవలసిన ఆవసరం 
లేదని కరెన్సీని పెంపొందించే పద్ధతులు సర్వదా మన చేతుల్లో ఉంటూనే ఉంటాయి. 
అయితే, అపరిమితమైన విస్తరణ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సర్వదా సాధ్యమయ్యే 
అంశం అది. 


6084. భారతదేశపు కరెన్సీని, స్వర్గ ప్రమాణం ప్రకారం మనం బంగారంతో 
విశ్చితంగా సంబంధపరచినప్పుడు, (ప్రపంచంలో బంగారం సరఫరా తగు మాత్రంగా 
తగ్గిపోయినప్పుడు, సాధారణంగా ధరలు పడిపోయినట్టయితే దాని ప్రభావం భారతదేశం 
DS కూడా పడుతుంది గదా?-బెను. అయితే అలాంటి పరిస్థితి రాకుండా మనం, మన 
కాగితపు కరెన్సీని పెంపొందిచడం ద్వారావైతే కాగితపు కరెన్సీని సర్దుబాటు చేయడం 
ద్వారా గానీ జాగ్రత్త పడవచ్చు. 

6085. బంగారపు కరెన్సీ విధానంలో, ఆ పద్ధతిని మోరే న్వయంగా కోరుకుంటున్నారు. 
కనుక త్యాగం అనేది అనివార్య లక్షణం కాదా? - కాదు. నేను బంగారాన్ని కరెన్సీగా వాడు 
కోవాలనడానికి కారణం, doo, అపరిమితమైన విస్తరణావకాశాన్ని తగ్గించడానికే, 
అపరిమితమైన విధంగా కుంచించుకొని పోకుండా, నేనిదివరకే వివరించినట్లు చాలా 
వరకు జాగ్రత్త పడవచ్చు. ధరలు పడిపోకుండా ఎప్పుడైనా జాగ్రత్త పడవచ్చు. 

6086. బంగారం ప్రాధాన్యాన్ని పెంచే ఏ చర్య అయినా క్రేమకరమే అన్న మా 
అభిప్రాయానికి సంబంధించి అప్పుడు నేనొక ప్రశ్న అడగదలచుకున్నాను. మున్ముందురానున్న 
సంవత్సరాలలో బంగారం గిరాకీ - దాని సరఫరాకు సంబంధించి ఏదైనా గణాంక 
వివరాలద్వారా మోరొక అంచనాకు వచ్చారా? - నా పరిశోధనా (క్రమంలో 1923లో నేను 
కొంత మేరకు ఈ అంశాన్ని పరిశీలించాను. నేను పుస్తకం రాయడానికి పూనుకున్నప్పుడు, 
హార్వార్డ్‌ బిజినెస్‌ బారోమిటర్‌ సిరీస్‌లో ప్రచురితమైన కొన్ని రచనలను నేను పరిశీలించాను. 
బంగారం ఉత్పత్తి, ఏ పరిస్థితిలోనూ తగ్గిపోయే అవకాశం లేదన్న అభిప్రాయానికి రాగలిగాను. 
ఆదికాకుండా, ప్రపంచంటోని అనేక దేశాలు కాగితం కరెన్సీని విస్తృతంగా వాడుతున్న 
దృష్ట్యా, బంగారం సరఫరా ఏ మేరకున్నప్పటికి అధికంగానే ఉండగలదని నా అభిప్రాయం. 
బంగారాన్ని పొదుపు చేయడం విరమించుకునే దేశాలు, తమ (ప్రయోజనాలను 
పరిరక్షించుకోవడంతో బాటు ప్రపంచ ప్రయోజనాలను కూడా కాపాడగలవు, 


6087. మో సమాధానంలోని చివరి భాగాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేక 
పోతున్నాను? - బంగారం ఉత్పత్తి, బంగారం గనుల్లో ఇప్పటికన్నా మించకపోయినప్పటికీ 
బంగారానికి బదులుగా, ప్రత్యామ్నాయాలను వినియోగించే ఆచారం ఈనాడు ప్రపంచంలో 
ఎంతగా విస్తరిస్తున్నదంకే, ప్రస్తుతం చెలామణీలో పరిమాణంలోనే బంగారం చాలా 


666 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు 








అధిక మొత్తంలో చాలాకాలం వరకూ కొనసాగుతూ ఉండగలదని నేను అంటున్నాను. 
బంగారు గనుల నుంచి అదనపు ఉత్పత్తి అందకపోయినప్పటికీ, (ప్రపంచలావాదేవీలకు 
ఇప్పుడున్నదే మస్తుగా సరిపోతుంది. 


6088. భవిష్యత్తులో బంగారం సరఫరాకు సంబంధించి కమోషన్‌వారికి మో 
అంచనాలను వివరించడానికి మా వద్ద ఇంతకు మించిన గణాంక వివరాలు లేవన్నమాట? 
= లేదు. నేను ఎటువంటి అంచనాలనూ సిద్ధంచెయ్యలేదు. 


6089. కమిషన్‌ వారి పరిశీలనకు సంబంధించినంత వరకు ఈ అంశం అత్యంత 
ప్రాధాన్యమైనది. అందువల్ల, ఇతరత్రా నాకు అందినటువంటి ఒకటి రెండు అంచనాలను 
మోకు వివరిస్తాను. ఈ అంచనాలకు, కొన్ని సంవత్సరాల కాలం వరకు, బంగారానికి 
ఉండే గిరాకీ, దాని నరఫరా స్థాయిని అనుసరించి బంగారం ధరలపైన పడగల ప్రభావానికి 
చెందినటువంటివి. సాధికారంగా కొంతమంది నిపుణులు ఆయాతేదీలలో వేసిన అంచనాలివి. 
1930 సంవత్సరానికి సంబంధించిన అంచనా అంకెలివి. 1913ను ప్రామాణికమైన వందగా 
పరిగణించి, బంగారం సరఫరా (ప్రభావాన్ని 1930 సంవత్సరపు సాధారణ ధరలస్థాయిని 
అంచనావేయడం ఇక్కడ జరిగింది. ఈ నందర్భంగా ప్రపంచ భవితవ్యం ఎలా ఉండగలదో 
అంచనా వేయడం జరిగింది. 1921లో సర్‌ జేమ్స్‌ విల్సన్‌ రూపొందించిన అంచనాను 
మో ముందుంచుతున్నాను. ఈ కారణాల ఫలితంగా 1930లో ధరలు 115 గా స్థిరపడిపోగలవని 
ఆయన అంచనా. గణనీయమైన పతనమది. ప్రస్తుతం ఉన్నటువంటి, దగ్గిర దగ్గర 158 
అంకె కన్నా చాలా తక్కువ సంఖ్య అది. WÓ ఇది వరకే ప్రస్తావించిన, హార్వార్డ్‌ 
బిజినెస్‌ బారోమోటర్‌ అంచనా. 1922 లో వేసుకున్న దానిని పరిశిలిద్దాం. 1930లో 
సాధారణ ధరల స్థాయి 150గా స్థిరపడి, అక్కడె స్థిరంగా ఉండిపోగలదని అంచనా 
వేయడం జరిగింది. do, 1925 ప్రాంతంలో ప్రొఫెసర్‌ గ్రెగరీ వేసిన అంచనాలున్నాయి. 
1930లో సాధారణ ధరలస్థాయి 162గ ఉండగలదని అక్కడ నుండి పెరుగుతూనే 
ఉండగలదని ఆయన అంచనా మో అభిప్రాయంతో చాలా వరకు ఏకీభవించిన అంచనా 
అది. మరొక (ప్రముఖ నిపుణుడు శ్రీ జోసెష్‌ కిచెన్‌ 1925 జూలైలో వేసిన అంచాలున్నాయి. 
1930లో సాధారణ ధరలస్థాయి 120m ఉంటుందని, ఆ స్థాయినుంచి ఇంకా పడిపోతూ. 
ఉండగలదని ఆయన అంచనా. పరిస్థితిని అంచనా వేయడానికి జరిగిన ఈ నాలుగు 
ప్రయత్నాలలో, మూడు అంచనాల ప్రకారం ధరలు పడిపోగలవని ఊహించడం జరిగింది. 
ఇందులో ఇద్దరు మాత్రం పడిపోయిన ఆ స్థాయిలోనే స్థిరపడగలవని అంచనావేశారు. 
ఒక్కరు మాత్రం, ఇప్పటికన్నా అధికంగా ఉండగలదని. పెరుగుతూనే ఉండగలదని అంచనా. 
వేశారు. ఈ మాటను నేను ఈ విధంగా విస్తరిస్తాను. పరిస్థితిని అంచనావేయడానికి 
జాగ్రత్తగా జరిగిన పరిశోధనలను గురించి, ధరలను స్థిరపరచడానికి బంగారం వాడకంలో 
పొదుపును పాటించ అవసరమనే నిర్ణయానికి వచ్చేముందు మనం ఆతి జాగ్రత్తగా ఆచి 


సాక్షం 667 


త M 
తూచి అడుగు వేయవలసిన అవసరం లేదా?- దరల పెరుగుదల ధోరణికన్నా తరుగుదల 
ధోరణిని నేను వార్తిస్తాను. ఒకవేళ ధరలు అతివేగంగా పడిపోతూ ఉంటే నేను సంతోపిస్తాను. 
ధరలు పెరగడం కన్నా పడిపోవడం జాతికీ దేశానికీ ప్రయోజనకరమని నా అభిప్రాయం. 
అందువల్ల ఈ అంచనాలను చూసి, ఏదైనా ప్రతిపాదన చేయడానికి నేను వెరవడం లేదు. 


6090. అయినప్పటికీ. 27 అభిప్రాయానికి ఏదో విభిన్నమైన ఆధారాలున్నాయి? - 
ఆ అభిప్రాయాలను నేను వాటికున్న విలువ నునుసరించి స్వీకరిస్తాను. నేను ఇటువంటి 
'అంచనాలు వేయడానికి ఏనాడూ ప్రయత్నించలేదు కనుక, వాటిని వ్యతిరేకించగల స్థితిలో 
నేను లేను. అయితే, నా అభిప్రాయం మాత్రం, ఏ విధంగావైతేనేమి. ప్రస్తుతం ప్రపంచంలో 
లభ్యమయ్యే బంగారం, చాలా అధికంగానే ఉన్నదని, ప్రపంచ దేశాలకు ఆ కరెన్సీని గానీ, 
మరేదైనా కరెన్సీని గానీ బంగారం రూపంలో వినియోగించుకునే సామర్ధ్యం అతి స్వల్పంగా 
ఉన్న దృష్ట్యా చాలా కాలం వరకూ బంగారం సరఫరా చాలా అధికంగానే ఉండగలదని, 
అందువల్ల ధరలు పడిపోయే అవకాశం పెద్దగా లేదని నా అభిప్రాయం. 


6091. ఇప్పుడిక మరో (ప్రశ్న. దీన్ని నేను ఉపోద్దాతంతో ప్రారంభిస్తాను. మారకపు 
ప్రమాణాన్ని రద్దు చేయాలన్న మా అభిప్రాయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం? - TO. 

609) మా 5వ పేరాగ్రాపులో mar అన్నారు. "స్వర్ణ ప్రమాణం రిజర్వు 
నిలువలు ఒక విధంగా చాలా విచిత్రమైనవి. eoi? ఈ విధంగానన్న మాట : ఆస్తులు, 
edm రిజర్వు నిలువలూ, బకాయిలూ, eot రూపాయలూ, (ప్రమాదకరమైన విధంగా 
పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. రిజర్వు నిలువలను, రూపాయి కరెన్సీ పరిమాణాన్ని 
పెంచకుండా పెంపొందిచడానికి వీలుండదు. “ఈ word) మరి కొంత వివరించవలనిందిగా 
కోరుతున్నాను. నేను మరింత వివరణ ఏ అంశం గురించి కోరుతున్నానో మోకు వివరించడానకి 
గాను, వమర్శకుడు బహుశా వేసే ఈ ప్రశ్నలను మో ముందుంచుతున్నాను. రూపాయి 
కరెన్సీ పరిమాణాన్ని పెంచకుండా రిజర్వు నిలువలను పెంచడానికి వీలు పడదని 
మోరేంటున్నారు కదా, ఎందువల్ల? అని విమర్శకుడు ప్రశ్సించవచ్చునా లేదా? నిజానికి 
రిజర్వు నిలువలను పెంపొందించకుండా రూపాయి కరెన్సీ పరిమాణాన్ని పెంచడానికి 
వీలుండదని అనడం సమంజసంగా ఉంటుందని విమర్శకుడు ప్రతిపాదిచవచ్చుగదా! 
అటువంటి పరిస్థితి అత్యంత వాంఛనీయమైన పరిస్థితికాదా? నా సందేవాన్ని మారు అర్థం 
చేసుకున్నారనుకీంటాను? - నేను ఈ అంశాన్ని ఈ విధంగా వివరిస్తాను. ఉదాహరణకు 
బ్యాంకుల జారీలు, బ్యాంకు రిజర్వు నిలువలూ ఉన్నాయనకుందాం. మనం బ్యాంకు 
రిజర్వు నిలువలనూ, బ్యాంకు జారీలనూ పోల్చి చూచినట్టయితే, భారత ప్రభుత్వపు స్వర్ణ 
(ప్రమాణ రిజర్వు నిలువలనూ, రూపాయిల జారీ పరిమాణాన్నీ BM) చూచినట్లయితే 
మోరు ఒక్క విషయాన్ని గమనించగలరు. బ్యాంకు జారీ పరిమితంగా ఉన్నప్పుడు బ్యాంకు 
రిజర్వు నిలువలు పెరుగుతాయి; బ్యాంకు జారీ అపరిమితమైనప్పుడు నిలువలు తరుగుతాయి. 


668 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - Sees సంపుటం -0 





కాని ఇక్కడ, మనం, ఉదాహరణగా, రిజర్వు నిలువలను తగ్గించుకుండా రూపాయిల 
జారీని తగ్గించడం సాధ్యం కాదు. 


6093. నేనంటున్న అంశం ఇది. సరే ననుకుందాం దాన్ని మరో దృక్పథం నుంచి 
పరిశిలించండి. అది ఏమైనప్పటికీ, రూపాయి కరెన్సీ పరిమాణాన్ని తగ్గించకుండా రిజర్వు 
నిధులను తగ్గించడం సాధ్యం కాదన్న విషయం నాకు అత్యంత ఆకరణీయంగా ఉన్నది. 
నేను వాస్తవంగా కోరేది అదే ?- నిజమే. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అయితే నేను 
విన్నవించుకునే అంశం ఇది. నిజానికి రిజర్వు నిలువ యొక్క ప్రయోజనం ఏమిటి? 
ఉదాహరణకు మనకు బోలెడంత రిజర్వు నిటువలున్నాయనుకొండి. అలాగే బోలెడన్ని 
రూపాయలూ చెలామణిలో ఉన్నాయి. సురక్షితంగా మనవద్ద Dips రిజర్వు 
నిలువలున్నాయన్నంత మాత్రాన రూపాయి విలువ ఏమైనా మారుతుందా? మారదు గద! 
రూపాయి విలువదాని పరిమాణాన్ని బట్టీ ప్రభావితం అవుతుంది. రిజర్వు నిలువకూ, 
రూపాయి. విలువకూ ఎటువంటి సంబంధమూ లేదు. కరెన్సీ వ్యవస్థ అతలాకుతలం 
అయినప్పుడు తప్పు అండగా ఉండే నిలువలకూ కరెన్సీ విలువలకూ ఎటువంటి సంబంధమూ 
ఉండదు. నిలువ అనేది ఆ కరెన్సీకి కొంత మేరకు విశ్వనీయతను ప్రధానం చెయవచ్చు. 
అయితే కరెన్సీ అనేది ఏ దశకు వచ్చిందంతే ప్రజలకు దాని పట్ల ఏదో ఒక రకమైన 
వ్యాసం ఉండకతప్పదు. కరెన్సీ అనేది అత్యధికంగా చెలామణి అవుతున్నదని నేను 
అంటున్నాను. 


6094. నిస్సంశయంగా మో (ప్రతిపాదనను అంగీకరించినవ్పుడు, కరెన్సీ యొక్క 
విలువ అంతిమంగా, వర్తకంలో అది ఎంత బహుళంగా చెలామణి అవుతున్న దన్న దాని 
మోద ఆధారపడి ఉంటుంది గద?- నేను చెప్పదలచుకున్నది ఇలా ఉంటుంది. ఈ 
సంబంధం ప్రమాదకరమైన విధంగా పరస్పర సంబంధం కలిగి ఉన్నది. ఆందులో బంగారు 
రిజర్వు నిల్వలున్నాయన్న ధీమాతో మనం నిరంతరం రూపాయలను తయారుచేసి జారీ 
చేస్తూ ఉండటం సాధ్యపడకపోవచ్చు. ఈ విషయాన్ని మనం చారిత్రకంగా పరిశిలించినట్లయితే 
వాస్తవం అలాగే ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. భారతదేశపు చరిత్రలో, కరెన్సీ 
వ్యవహారాలు నిర్వహించిన వారి, రిజర్వు నిలువలను ఏదో ఒకరకంగా నమకూర్చాలన్న 
ఆకాంక్ష అత్యంత తీవ్రంగా ఉండేది. అందు నిమిత్తం రూపాయలను విరివిగా తయారు 
చేసి జారీ చెయ్యడానికి పూనుకున్నారు. ఫౌలర్‌ కమిటి నివేదికను అమలు పరచడం 
ప్రారంభించినప్పుడు, 1893 మరియు 1898సంవత్సరాలలో, సంస్కరణలను ప్రవేశ 
పెట్టినప్పుడు భారతదేశంలో రూపాయల తయారి పరిమాణం ఒక అంశంగా పరిశీలనకు 
వచ్చింది. చెలామణిలో ఉన్నటువంటి రూపాయల పరిమాణంతో విసుగుచెందిన సర్‌ 
ఎడ్వార్డ్‌ v. (ప్రభుత్వానికి, రూపాయలు తయారు చేసేందుకు అనుమతిని ప్రధానం 
చెయ్యడం ద్వారా రిజర్వు నిలువలను పెంపొందిచడానికి సహకరించాలని సెక్రటరీ ఆఫ్‌ 


Pío 689 





స్టేట్‌కు సూచించారు. పరిమాణంలో పరిమితి విధించినట్లయితే రూపాయి విలువ దానికదే 
స్థేరవడిపోతుందన్న అంశం అతనికి తెలిసి ఉండినట్టయితే, "కరెన్సీ పరిమాణాన్ని పెంచేందుకు 
ఆయన పూనుకుని ఉండేవారుకాదు. 1893 భారత్‌ ప్రభుత్వం సెక్రటరి ఆఫ్‌ స్టేట్‌కు ఏమో 
సూచన చేసిందో నేనిప్పుడు అదే సూచన చేస్తున్నారు. 


6095. ప్రన్తుతాంగానికి వద్దాం! ఇటువంటి పరిస్థితులలో, రిజర్వు నిలువల కర్తవ్యం 
స్థిరత్వాన్ని పరిరక్షించడం గద? "రిజర్వు నిలువ ఉండవలసిన అవసరం లేదని నా 
అభిప్రాయం. కరెన్సీ అనేది కూడా ఏదైన ఒక వస్తువు మాదిరిగా తన విలువను, గిరాకీ - 
సరఫరాలను అనుసరించి స్థిరపచుకుంటుంది. 


6096. రిజర్వు నిలువల కర్తవ్యం స్థిరత్వాన్ని పరిరక్షించడం అనే సూత్రాన్ని 
మిరు తిరస్కరిస్తున్నారా? -బెను, తిరస్కరిస్తున్నాను. రిజర్వు నిలువ అనే దానికి దీనికీ 
ఎటువంటి సంబంధమూ లేదని నా అభిప్రాయం. నిజానికి కరెన్సీ పరిమితమైనప్పుడు 
రిజర్వు నిలువ, దానికదే పరిరక్షించుకుంటుంది. అది కరెన్సీని పరిరక్షించబోదు. 


6097. కరెన్సీ సవరణలకు సంబంధించిన మో ఆచరణాత్మక ప్రతిపాదనలను 
ఇప్పుడు పరిశీలిద్దాం. మోరిలా అన్నారు - "అందువల్ల భారతదేశపు కరెన్సీ విధానాన్ని 
సవరించడానికి ఈ దిగువ సూచించినవి నా పథకాలు : (1) రూపాయిలను తయారు 
చేయడాన్ని వూర్తిగా నిలిపి వెయ్యాలి (2) తగిన బంగారపు నాణేలను తయారు చేయడానికి 
బంగారపు మింటును ప్రారంభించాలి (3) బంగారపు నాణేనికి రూపాయికి మధ్య ఒక 
దామాషాను నిర్ధారించాలి. (4) రూపాయలను బంగారంగా గానీ, బంగారాన్ని రూపాయలుగా 
గానీ మార్పిడి "బరుపరాదు. రెండింటికీ రెండూ చట్ట ప్రకారం నిర్ధారించిన దామాషా 
ప్రారం అంతిమమైన లీగల్‌ మెండరుగా చెలామణి Suo" అచరణౌత్మకమైన వ్యక్తికి, 
ఒక ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. ఇటువంటి పరిస్థితులలో బంగారు నాణేనికి రూపాయికీ 
మధ్య దామాషాను కొనసాగించడం ఏ విధంగా  సాధ్యపడగలదనేది ఆ (ప్రశ్న. దేశపు 
వర్తకంలో జరిగే పతనాన్ని బట్టి ఇందులో ఏదో ఒకటి డిస్కోంటు కాకుండా, లేదా ఏదో 
ఒకదానికి ప్రీమియం చెల్లించవేలసి రాకుండా నిరోధించడం ఎలాగన్నది కూడా (9h?- 
రూపాయి తన విలువను, పరిమాణరిత్యా పరిమితమై ఉంటుంది. కనుక దానికదే 
పరిరక్షించుకుంటుంది. రూపాయల జారీని ఇకముందు ఎంత మాత్రం జారీ చేయడం 
జరగదు. 


6098. (ప్రీమియం చెల్లించవలసిన స్థితికి అది చేరకుండా దాన్ని నిలువరించడం 
ఎలాగా? - వెంటనే అది ప్రీమియం కాంక్షించే స్థితికి వెళ్లబోదు, ఎందుకనగా దానికి 
ప్రత్యామ్నాయంగా వాడేందుకు బంగారు నాణేలుంటాయి కనుక రూపాయి డిస్కొంటు 
చెందే స్థితికి ఎందుకు దిగజారదంటే. వాటి పరిమాణం పరిమిత మవుతుంది కనుక 


eis శ్యాం బాబానా వావి అంబెద్కర్‌ రచనలు - (ప్రనంగాలు, సంపుటం -t 





మరిన్ని రూపాయలను తయారు చేసి జారీ చేయడం అనేది ఉండదు. ప్రత్యామ్నాయంగా 
బంగారు నాణేలు కరెన్సీగా చెలామణి అవుతూ ఉంటాయి. కనుక రూపాయి ప్రీమియాన్ని 
ఆకాంక్షించే స్థాయికి వెళ్లబోదు. 


6099. ఆ తర్వాత మోరిలా అన్నారు :-” అయితే ఈ అవకాశం ఒకటి ఉన్నది. 
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూపాయల పరిమాణం ఎంత అధికంగా ఉన్నదంశే, 
వర్తకంలో లోటు విర్పడినప్పుడు రూపాయలు భారీగా చెలామణి అవుతాయి. అధికంగా 
ఉండినందువల్ల విలువను కోల్పోతాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి రక్షణ 
కవచంగా నేనొక నూచన చెయ్యదలచుకున్నాను. ప్రస్తుతం ప్రభుత్వం తనదగ్గర ఉన్నటువంటి 
బంగారం ప్రమాణపు రిజర్వు నిలువల్లో కొంత భాగాన్ని రూపాయి కరెన్సీని SP bos 
మార్జిన్‌తో తగ్గించడానికి ఉపయోగించుకోవాలి. తీవ్రమైన వర్తకమందగింపు సంభవించినప్పుడు 
కూడా అవసరానికి సరిపోయేంత పరిమితంగా రూపాయి కరెన్సీ కొనసాగాలి. " అలాంటి 
ప్రక్రియ ఏ విధంగా పని చేస్తుంది? చాలా సులభం రూపాయలను తిరిగి సేకరించండి. 
వాటిని మళ్లీ జారి చేయకండి - ఒక ప్రత్యేక పరిమిత వరకు చెలామణి ఉన్న రూపాయలనే 
తిరిగిసేకరించండి. 


6100. అంటే ఆ మేరకు రూపాయలు బంగారంగా మార్పిడి చెందడానికి అవకాశం 
ఉండదన్నమాట? - పరిమితిని సాధించే వరకూ అవి బంగారంగా మార్పిడి చెందబోవు. 
ఫలితంగా మందగింపు సమయాల్లో కూడా రూపాయల ఆధిక్యత ఉండబోదు. - రూపాయలు 
బంగారంగాగానీ, బంగారం రూపాయలు గానీ మార్పిడి చెందడానికి వీలుండదు. 
ఉన్నదున్నట్లుగా చూసినా. రూపాయి డిస్కొంటు పొందే స్థాయికి దిగజారగలదన్న భయం 
నాకు లేదు. కాని ఒక అవకాశం బహుశా ఏర్పడవచ్చు కనుక, దాన్ని నిరోధించడానికి 
రక్షణగా నేను దీన్ని సూచించాను. 


6101 : దామాషా సమస్యకు వద్దాం. మిరు అలా అన్నారు! “ఐరోపాదేశాలలో 
కరెన్సీ పరిమాణాన్ని తగ్గించడం, అంటే దాని ప్రాధాన్యాన్ని పెంచడం నమన్యగా ఉన్నదీనాడు. 
మరొక మాటలో చెప్పాలంకే, ధరల స్థాయిని తగ్గించడం వారి సమస్య. భారత దేశంలో 
మాత్రం కరెన్సీని అధికం చేయడం సమస్య; sot దాని విలువను తగ్గించడం సమస్య 
మరో మాటలో చెప్పాలంటే ధరల zo» పెంచడం నమస్య మరో మాటలో చెప్పాలంకే 
ధరల స్థాయిని పెంచడం బంగారం దామాషాను 1 షల్లింగూ 6పెన్నీల నుంచి ఒక 
పిల్లింగు నాలుగు Dob మార్చడం vob అదే ; ఇంతకు మించి మరేమి కాదు. 
యుద్దానికి పూర్వం ఉన్న నమాన ప్రాతిపదికను తిరిగి సాధించడానికి కరెన్సీ పరిమాణాన్ని 
పెంచాలా?" ఆ తర్వాత మారేమన్నారంకే. 'యుద్ధానికి పూర్వపు సమానప్రాతిపదికను 
తిరిగి Doddo, యుద్దానికి పూర్వపు ధరల సాయిని తిరిగి అందుకోవడం కాదనీ 
బంగారం ధరలలో మార్పులు సంభవించాయనీ? - జీను. 





సాక్ష్యం en 





6102. మారింకా ee పేర్కొన్నారు : “ఈ సందర్భంగా రెండు విషయాలను 
గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు తరుగు, మెరుగూ జరిగిన అనంతరం ప్రతి 
సందర్భంలోనూ కుదుర్చుకున్నట్టివి. e అన్నింటిపట్లా, న్యాయంగా వ్యవహరించాలం'ే, 
ఏ ఒప్పందానికా ఒప్పందాన్ని విడివిడిగా పరిశీలించవలసి ఉంటుంది. - అయితే ఇందులో 
ఉన్నటువంటి చిక్కుల వల్ల నైతేనేమి, వాటి విస్ప్రతిారణంగా నైతేనేమి ఇది అనంభవమైనపని. 
* ఇక్కడ మారు ప్రముఖంగా చెప్పదలచుకున్న అభిప్రాయం, నేను అర్థం చేసుకున్నంతవరకు, 
రూపాయివిలువ తీవ్రంగానూ వేగంగానూ మూరుతున్నటువంటి దశలో ఈనాడు మనం 
ఉన్నాం. (ప్రతిదశలోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. విభిన్న స్థాయిల్లో, విభిన్న దశలలో 
కుదుర్చుకున్న ఈ ఒప్పందాలన్నింటి న్యాయం చేసే విధంగా ఏదైనా 265 దామాషాను 
నిర్ధారించడం అసంభవమని? - Bib. 


6103. ఆ తర్వాత మోరేమన్నారం'టే - ఈ ఒప్పందాలలో అధిక భాగం 
ఇటీవలికాలానికి చెందినవేనని - “స్టాస్టికల్‌ జర్నల్‌” లో ప్రొఫెసర్‌ కాన్నన్‌ రచించిన ఒక 
వ్యాసం, నా సమాచారానికి ఆధారం. 


6104. ఒప్పందాల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపకరించే గణాంక 
వివరాలేమన్నా ఉన్నాయా? - ఇది కేవలం ఊహాజనితమైన అంచనాయేనని నా అభిప్రాయం 
అందువల్ల దాని విలువ దానికి ఉంటుంది. సామాన్య జ్ఞానానికి సంబంధించిన వ్యవహారమే. 


6105. ఆ తర్వాత మీరిలా అన్నారు “ఒప్పందాల ఫలితంగా మన కర్తవ్యాలన్నింటి 
ఆకర్షణా కేంద్రం వర్తమానానికి నమోపంగా ఉంటుంది." అని. ఈ అభిప్రాయాన్ని ఆనునరించి 
మారు వచ్చిన నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఈ రెండు వాస్త్రవాలనూ దృష్టిలో ఉంచుకుని, 
ఒక పిల్లింగూ 4 పెన్నిల సంఖ్యకూ, ఒక షిల్లింగు 6 సెన్నీల సంఖ్యకూ మధ్య దామాషాను 
బట్టి ఒక అంకెను నిర్ధారించుకోవాలి; అదీ ఒక షిల్లింగు 4 పెన్నీల నంఖ్యకన్నా ఒక 
షిల్లింగు 6 Dho సంఖ్యకు సన్నిహితంగా ఉండాలి" అని మో వాదనా వైఖరిని 
గమనించినట్లయితే మారు ఒక పిల్లింగు 6 aye దామాషాను సమర్థిస్తున్నట్లుగా తోస్తున్నది? 
- ఒక షిల్లింగు 6 Djo సంఖ్యకు దగ్గరగా ఉండాలని, ఒక పిల్లింగు 4 పెన్నీల రేటుకు 
దూరంగా ఉండాలని అంటున్నాను. 


6106. మారు సూచించే దామాషా ఏమిటి? - చాలా కష్టసాధ్యమైనది. ఒక షిల్లింగూ 
6 Dho దామాషా న్యాయంగానే ఉన్నదని నాకనిపిస్తున్నది. దీని వల్ల పెద్దగా ఇబ్బందులేవీ 
ఎదురుకావు. 

6107. ఇక అంతిమంగా రూపాయి దామాషా పెరగడం, తరగడానికి సంబంధించి 
9వ పేరా గ్రాఫులో మో అభిప్రయాలను సంక్షిప్తంగా పేర్కొన్నారు. మోరీ విధంగా 
అన్నారు: “తక్కువ మారకం eot అంతరంగిక ధరలస్థాయి అధికం అన్న విషయాన్ని 


672 డాక్టర్‌ బాబాసాహెల్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రవంగాలు, నంవుటం -4 





గుర్తించినప్పుడు, ఈ ప్రయోజనం ఒక వర్గం కడువు కొట్టి మరో వర్గానికి లాభం చేకూర్చడం 
ద్వారా సిద్ధించేది కాబోదని స్పష్టమవుతుంది.” ఏ వర్గం ప్రయోజనం పొందుతుంది? ఏ 
వర్గం నష్టపోతుంది? - వర్తక వర్గాల ప్రయోజనం పొందుతాయి; శ్రామిక వర్గాలు పొందవ 
ఉత్పాదన ప్రక్రియలో పాల్గొనే అన్నింటి ధరలూ మారవు ధరలు మారినీంత వేగంగా 
అన్నింటి ధరలూ మారవు. ధరలు మారినంత వేగంగా వేతనాలు మారువు. అందువల్ల 
TDS వర్గాలు నష్టపోతాయి. 


6108. కాలానుగతమైన గిరాక్రీలను తట్టుకోవడానికి, కరెన్సీ విధానంలో వ్యాకోచ 
సంకోచాలకు అవకాశం ఉండే విధంగా కరెన్సీ విధాన వ్యవస్థలో చేయవలసిన ఏర్పాట్లకు 
సంబంధించి నిద్ధాంతపరమైనవిగానీ, ఆచరణాత్మకమైనవిగానీ మౌరు చేయగల నూచనలేమన్నా 
ఉన్నాయా? సూచన ప్రాయంగా, చాలా నంక్షిత్తంగానే అనుకొండి, నేనిదివరకే వివరించినట్టు, 
కాలానుగతమైన అవసరాల నిమిత్తం మనం మన కరెన్సీ విధానాన్ని వ్యాకోచ సంకోచ 
సామర్థ్యం గలదిగా రూపొందిచుకోవాలం'కే, వర్తక లావాదేవీలను (ప్రేరేపించి నటువంటి, 
వాణిజ్యపరమైన ఏర్పాటు చెయ్యాలి. వాణిజ్యపరమైన కాగితం ప్రభుత్వ బాంకు కాగితంగా 
కాక కరెన్సీగా ఉపయోగపడటానికి ఆధారం కావాలి జర్మన్‌ ఇంపీరియల్‌ బ్యాంకువారి 
ప్రతిపాదనలను కనుక మనం ఆమోదించినట్లయితే భారతదేశానికి మంచి జరుగుతుందని 
నా అభిప్రాయం వారు 1894 ఇంగ్లీషు బ్యాంకింగు చట్టాన్నే దాదాపు అంగీకరించారునుకోండి; 
అయితే కాలానుగతమైన గిరాకీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. 


6109. అది వ్యాకోచానికి సంబంధించిన ఏర్పాటు? కొన్ని ప్రత్యేకనిబంధనలకు 
కట్టువడి ప్రస్తుతానకి కాగితపు కరెన్సీ జారీని విస్తరించడం. 


6110. నమ్మకం కలిగించడానికి గాను జారీచేసే నిబంధన ఆది అవును గద? - 
నరిగ్గాఅంతే 


6111. దామాషా ప్రకారం చెల్లించే పన్నులకు మారుగా?- అవును e^ ఉభయత్రా 
సరిపాయ్యే భద్రత అని నా అభిప్రాయం. 


6112. (పొఫెనర్‌ కోయాజీ) న్వర్ణవ్రమాణపు ప్రధానమైన నుగుణం, మో అభిప్రాయం 
ప్రకారం. isum నంభవించే అతలాకుతలం పరిస్థితికి వ్యతిరేకంగా కొంత నిర్ణీత పరిమితిని 
విధించడం? - సరిగ్గా 


6113. అయితే కొన్ని అంశాలు గమనించాల్సి ఉన్నది, ఉదాహరణకు, గనులలో 
ఉండే ఏర్వాట్లు, దేశానికి ఎంతమేరకు కరెన్సీ అవసరంకాగలదన్నదాని మోద ఆధారపడి 
ఉండవు? - Zi. నేను స్వర్ణ ప్రమాణాన్ని సమర్థించడానికి కారణం, నష్ట పరిమారక 
పద్ధతులు అమలు చెయ్యడం సాధ్యపడదు కనుక అవి కనుక అమలు చెయ్యడానికి 


సాక్ష్యం 673 





అనుగుణంగా ఉండేటట్లయితే నేను స్వర్లప్రమాణాన్ని తక్షణం తిరస్కరిస్తాను. నాకు దాని 
పట్ల ప్రత్యేక (ప్రేమాభీమానాలేమ లేవు. 


6114. వర్తక చక్రపు ప్రభావాన్ని స్వర్ణప్రమాణం నివారించదు కూడాను ? - 
నివారించదు. 


6115. ఇక ఒకే ఒక్క అంశం మిగిలింది 5వ పేరాగ్రాఫులో మారు ఈ విధంగా 
అభిప్రాయపడ్డారు: "కరెన్సీ స్థిరత్వాన్ని పరిరక్షించడంలో ఏవిధంగానూ ఉపకరించదుకనుక, 
నేను నిజంగానే స్వర్ణప్రమాణపు రిబర్వు నిలువలను రద్దు చెయ్యాలంటున్నాను' అదే 
విధంగా కాగితపు $85) రిజర్వు నిలువలను కూడా ఎందుకు రద్ధు చేయకూడదు. 
కాగితపు కరెన్సీ విలువ దాని జారీపైన విధించే పరిమితి ననుసరించే ఉంటుంది కద?- 
జెను. 


6116. అందువల్ల దాన్నీ రద్దుచెయ్యాలంటారా?- కాదు; దానికి కారణం ఇది - 
కాగితపు కరెన్సీ జారీపైన ఖచ్చితమైన పరిమితిని మనం విధించడంలేదు కనుక న్వర్హప్రమాణవు 
రిజర్వు నిలువలను రద్దు చెయ్యాలని నేను సూచించిన పధకంలో రూపాయిల జారీ పైన 
ఖచ్చితమైన పరిమితిని విధంచాలానే సూచన ఇమిడి ఉన్నది కాగితపు కరెన్సీ విషయంలో 
నిర్ణయాధికారాన్ని మనం ప్రభుత్వానికి అప్పగించాం. 


6117. అది సాధ్యమని మారు భావిస్తున్నారా? ఎందుకో నేను వివరిస్తాను పరిమిత 
ఆదాయం, అలాంటివే ఇతర కారణాల వల్ల, జనాభా పెరిగినకొద్దీ రూపాయి వాడకానికి 
అవకాశాలు “పెంపొందుతాయి. చిరకాలం మనం బంగారు నాణేలనే తయారు చేస్తూ, 
బహణా రూపాయిల పరిమాణం కన్నా పదిరెట్లు బంగారు నాణేల పరిమాణం సెరిగేంతవరకూ. 
జారీచేస్తూనే ఉండాలని మారు చెప్పగలరా? అది దేశానికి సౌకర్యవంతమైన స్థితి కాగలదా? 
- అవుతుందనే నేను భావించవలసి ఉంటుంది. బంగారాన్ని వాడటానికి బదులు, బంగారం 
అండగా ఉండే కాగితపు కరెన్సీని మన వాడుకుందామని కూడా నేను చెప్పగలను. మనం 
ఒక చేతినుంచి ఒక చేతికి మారే విధంగా బంగారాన్ని వాడుకుందామని నా ఉద్దేశం కాదు. 


6118. (సర్‌నార్కాట్‌ 295) మా మె మొరాండంలోని 8వ పేరా యొక్క తర్వాతి 
వాక్యానికి అర్థం మారు ఒక షిల్లింగు 4 పెన్నీల కన్నా ఒక షిల్లింగు 6 పెన్నీల రేటును 
సమర్థిస్తున్నారేని నేను భావించవచ్చునా? - నేను ఒక షిల్లింగు 6 nio పక్షపాతినేనని 
అంగీకరిస్తున్నాను. 

6119. (సర్‌ అలెగ్జాండర్‌ ముగ్రే) ఇంకొక అంశం ఉన్నది డాక్టర్‌ అంబేద్కర్‌ 
గారూ! ఛైర్మన్‌గారూ మోకు వేసిన ప్రశ్నలకు సమాధానంగా మారు చెప్పిన అభిప్రాయానికి 
సంబంధించినది; భారత ప్రభుత్వం కేవలం రూపాయికుండే బంగారపు విలువకూ 
రూపాయికుండే టోకెన్‌ విలువకూ మధ్యన ఉండే తేడా వల్ల లభించే లాభాన్ని ఆర్జించాలన్న 


674 డాక్టర్‌ బాజాసాహైబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంవుటం -6 





ఏకైక లక్ష్యంతో రూపాయినాణేలను ముద్రించడానికి పూనుకుంటున్నదని మిరు 
చెప్పదలచుకున్నట్లున్నది. వాస్తవంగా మోరుదేన్ని గురించి ప్రస్తావించిందిది. అదొక చారిత్రక 
వాస్తవం. ఉదాహరణకు భారత ప్రభుత్వం ఫౌలర్‌ కమిటీ సిఫారునుల ననుసరించి 
సవరణలను అమలు జరిపినప్పుడు రూపాయలను విస్తృతంగా చెలామణి చేయించడానికి 
తమ వద్ద రిజర్వు నిలువలేవీ లేవని భావించింది. ఫౌలర్‌ కమిటీ వారు తమ నివేదికలోని 
60 వ పేరాగ్రాఫులో, ప్రభుత్వం కనుకు రూపాయి నాణేలను విరివిగా జారీచేసినట్టయితే 
వారికి లభించే లాభాలను అ'ట్టేపెట్టుకుని రిజర్వు నిలువగా ఉపయోగించుకొనవన్చునని 
సూచించింది. రూపాయి నాణేలను ముద్రించడం ప్రారంభించిన 1901వ సంవత్సరంలో 
రంగం మోదికి వచ్చిన సర్‌ ఎడ్వార్డ్‌ లా, రూపాయల పరిమాణం చాలా అధికంగా 
ఉన్నదని, ఎంతో కొంత రిజర్వు నిలువ అవసరం కాగలదని భావించారు. అందుకని 
ఆయన రిజర్వు నిలువలను సమకూర్చుకోవడానికి రూపాయి నాణేలను జారీచేన్తూ పోయారు. 
రూపాయలను తయారుచేసి జారీ చేయడం తప్పు మరొక విధంగా రిజర్వు నిలువలను 
సమకూర్చకునే మార్గం ఆయనకు కానరాలేదు. 


6120. మిరు కేవలం అలా భావిస్తున్నారు? - కాదు ; నేను చెప్పదలచుకున్న 
అంశం ఇది. నేను అడిస్పాచ్‌ను జాగ్రత్తగా చదివాను. ప్రజలు బంగారాన్ని గానీ, మరి 
దేన్నయినా గానీ కరెన్సీగా వాడటానికి ఇష్టపడటం లేదు కనుక, లాభాన్ని ఆర్జించే దృష్టితో 
రూపాయిలను జారీచేయడం జరుగుతున్నదని సర్‌ ఎడ్వార్డ్‌లా అడిస్పాచ్‌లో వెల్లడించారు. 
అప్పుడు నేను ఆర్థంచేసుకున్నదేమంకే, ప్రజల కోరికను అనుసరించి రూపాయిలను 
తయారు చేసి జారీ చేస్తున్నారని. అయితే ఆ డిస్పాచ్‌లో అలా భావించడానికి ఆస్కారం 
కలిగించే వాక్యం ఒక్కటికూడా లేదు. సంస్కరణలను ప్రవేశపెట్టినప్పుడు మేము ఫోలర్‌ 
కమిటీ వారి నివేదికలోని 60 వ పేరా గ్రాఫును గమనించి ఉండలేదని మాత్రం ఆయన 
పేర్కొన్నారు. 

6121. మోరు ప్రస్తావించిన డిస్పాచ్‌లోనే ఆయన, బంగారం నిలువలనేవి తప్పనినరిగా 
ఉండాలని, అప్పటికవి TRODS, ఎంతో ఉన్నాయని పేర్కొన్నట్టు గుర్తు, దీన్ని పెట్టుకొని, 
దీనికి గాను రూపాయలను ఆయన జారీ చేస్తూపోయారని మోరంటున్నారా? - సరిగ్గా అదే 
అంటున్నాను. స్వర్లప్రమాణపు రిజర్వు నిలువలను బంగారంగానే «e పెట్టారు. రీజర్వు 
నిలువలు అసలు అవసరమే లేదని నేనంటున్నాను. 

6122. డాక్టర్‌ అంబేద్కర్‌ గారూ! మోరిక్కడ సాధారణమైన అభిప్రాయాన్ని 
చెపుతున్నారు. భారతదేశపు కరెన్సీ విధానవు చరిత్రలో ఇటువంటి వక్రీకరణలకు నంబంధించిన 
సందర్భాలు, దురదృష్టమాత్తు అనేకం ఉన్నాయి. ఇప్పటికే మనకు కొంతమంది మూర్చులైన 
పాలకులు, రిజర్వు నిలువ అత్యంతావశ్యకమైనదన్న భావనకు కట్టుబడి ఉన్నారు; వారు 
రిజర్వు నిలువలను పెంచుకోవడం అన్న పైక లక్ష్యంతో, ఇతేరత్రా ఏ కారణమూ 


సాక్ష్యం 675 





లేకపోయినప్పటికీ రూపాయి నాణేలను విరివిగా ముద్రిస్తున్నారు" అని మారు రాయడమే 
కాక ప్రస్తుతం ఛైర్మన్‌ గారి ఎదుట దానినే పునరుద్దాటిస్తున్నారు? - ప్రొఫెసర్‌ కాన్నన్‌ 
గారు స్వయంగా తన పుస్తకంలో వాడిన వాక్యాలకన్నా తక్కువ పరుషమైన వాక్యాలనే 
నేను ఉపయోగించాను. 

6123. 1895 లో బొంబాయికి చెందిన ఒక (ప్రముఖ ఆర్థిక నివుణుడు ad 
అంశాన్ని నూచించినప్పుడు అప్పటికి ఆర్థిక నభ్యుతు తిరస్కరించిన విషయం నిజంకాదా? 
- డిస్పాచ్‌లో ఆ అంశం ఉన్నది నేను గమనించాను. 


6124, ఒక్క నిమిషం మారు రాసిన పుస్తకంలో e సూచన చేసిన బొంబాయి 
ఆర్థిక నిపుణుని పేరున, ఆ సూచనను తిరస్కరించిన ఆర్థికమంత్రి పేరును కూడా 
ప్రస్తావించారు? - జెను. 


8125. మా పుస్తకంలో మోరొక ప్రముఖ రాజకీయవేత్త పేరును కూడా ప్రస్తావించారు. 
ఆయన 1907 -08లోనే ఇటువంటి. సూచన చేస్తె భారత (ప్రభుత్వం దాన్ని 
తృణికరించిందన్నారు. ఇటివల 1919లో మరొక ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణుడు కూడా 
ఇటువంటి సూచనేనే చేశాడని కూడా మోరు ప్రస్తావించారు. అయినప్పటికీ మరు ఛైర్మన్‌ 
గారికి చెప్పిన సాక్ష్యంలో, అలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని 
తిరస్కరించబేదని. భారత ప్రభుత్వ పాలకులు భారత దేశపు ఆర్థిక నిపుణులు ఇటువంటి. 
సూచనే చేసినప్పుడల్లా తిరస్కరించారని మాకు తెలిసి ఉన్నప్పటికి ఎందుకని పదే పదే 
పునరుద్దాటించారు? - దానికి నా సమాధానం sb. ప్రతి ఆర్థిక మంత్రీ చేసిన బడ్జెటు 
Eora) మారు చదివినట్లయితే, అతనిపేరేమిటి? మరచిపోతున్నాను, సర్‌ ఎడ్వార్డ్‌ లా 
కన్నా ముందు ఉన్నాయన; నేను ఇలాంటి ఉదాహరణలను ఎత్తి చూపించగలను. 


6125. సర్‌ జేమ్స్‌ వెస్ట్‌లాండ్‌, సర్‌ క్లింటన్‌ డాకిన్స్‌? - అయితే వీరెవరూ దాన్ని 
అంగీకరించలేదు. 


6127. కాదు | ఒక భారతీయుడు వెస్ట్‌లాండ్‌కు ఈ సూచన చేస్తే ఆయనదాన్ని 
శృణీకరించారు; ఆ తర్వాత డాక్సిన్‌ కూడా దీన్ని తృణీకరించారు? - మా వ్యాఖ్యానాన్ని 
తగురీతిగా గౌరవిస్తూనే రూపాయలన్నింటినీ, నొట్లనన్నింటినీ బలపరచేంత మేరకు 
స్వర్ణప్రమాణం నిలువలు ఉండి తీరాలని సర్‌ ఎడ్వార్డ్‌ లా అన్న మాటనిబమే. నేను దాన్ని 
కాదనడం లేదు. అయితే నేనంటున్న మాట ఇది. ఇతర ఆర్థిక వేత్తలు రీజర్వునిలువలు 
అవసరంలేదనీ, తన మూల్యాన్ని రూపాయిలానే పరిరక్షించుకోగలదని అన్నారు. కాని 
dub లా మాత్రం రిజర్వు నిలువలు ఉండాలని అభిప్రాయపడి నిలువలను పెంచడానికి 
రూపాయి. నాణేలను తయారు చేయించి జారీ చేయించారు. నిజానికి ఈ సూచనను 
తృణీకరించినందుకు వెస్ట్‌లాండ్‌, డాకిన్స్‌ల tres. అభిప్రాయాన్నీ నేను బహుధా 


676 TH బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు, నంపుటం -6 





'హ్రశంసించాను, వారిదే సరైన నిర్ణయమని, సర్‌ ఎడ్వార్డ్‌ లా నిర్ణయం నరైందికాదనీ నా 
అభిప్రాయం. 


6128. రిజర్వు నిలునలను సమకూర్చడానికి రూపాయి నాణేలను ముద్రించి 
జారీచెస్తున్నట్లు నర్స్‌ ఎడ్వార్డ్‌ లా చెప్పలేదు గద. జారీకి అండగా ఉండటానికి రిజర్వు 
నిలువలను అట్టిపెడతానని మాత్రమే కదా. ఆయనన్నది ఆయన రూపాయలను తయారు 
చేసి జారీచేసింది. వేరే ఉద్దేశంతోనని వ్యాఖ్యానిస్తున్నది మరు కదా?- తన డిస్పాచ్‌లో 
ఆయన అన్నారు. ఫౌలర్‌ కమిటీముందుకు బంగారం రిజర్వు నిలువలుంచాలన్న ప్రతిపాదనలు 
వచ్చాయి. కమిటివారు ఆ ప్రతిపాదనలు అత్యంత వ్యయంతో కూడినవని అభిప్రాయపడ్డారు. 
అయితే రిజర్వునిలువలు అవసరమని భావించినట్లయితే. రూపాయి నాణేలను తయారుచేసి 
జారీ చేయడం ద్వారా నమకూర్చుకొనవచ్చునని సూచన ప్రాయంగా, కమిటీ వారు చెప్పారు. 
సర్‌ ఎడ్వార్డ్‌ లాకు ముందుండిన ఇద్దరు మవానుభావులూ రిజర్వు నిలువల అవసరాన్ని 
ఒప్పుకోలేదు. కాని సర్‌ ఎడ్వార్డ్‌ లా మాత్రం నిలువల అవసరం ఉంటుందని భావించి, 
రూపాయలను తయారు చేని జారీచేయడం ప్రారంభించారు. నేను ఆయనపై నర్వసామాన్యంగా 
ఆరోపణలు మాత్రమే చెయ్యడం లేదు. అర్హమైన సందర్భాలలో ఆయన చర్యలను నేను 
సమర్థించాను కూడాను. కావాలంటే మాకు వివరాలను నమర్పించగలను. 


6129. మిరిచ్చే వివరాలన్నింటినీ నేను ధృవపరచుకోగలను అక్కడ మారు 
కనుక్కొనదలచుకున్నదేమిటి? Bes కమిటీ సిఫారనులున్నప్పటిక్సీ భారత ప్రభుత్వం 
రూపాయి నాణేలను జారీచేయడం ద్వారా బంగారు నిలువలను సమకూర్చుకోగలిగింది. 
బంగారం నిలువల అవసరం లేదని, రూపాయల పరిమాణం పరిమితంగా ఉన్నందువలన, 
దాని విలువను అదే పరిరక్షించుకోగలదని, గట్టిగా విశ్వసించినవారు కనుక, వెస్ట్‌లాండ్‌, 
GS, ఈ ప్రతిపాదనలకు బొత్తిగా తలొగ్గలేదు. అయితే సర్‌ ఎడ్వార్డ్‌లా మాత్రం తాను 
ఆర్థికమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత, రిజర్వు నిలువ అవసరమని భావించారు. 


6130. ఫొలర్‌ కమిటీ నివేదిక రాకముందే, వెస్ట్‌లాండ్‌ ఆర్థిక సభ్యుడుగా ఉండేవారు, 
కమిటీ సిఫారునులు అమలు చేయడం ప్రారంభించే నాటికి ఆయన లేడక్కడ. Pos 
కమిటీ నివేదిక సమర్పించినప్పుడు సభ్యుడుగా ఉన్నాయన PES) అయితే భారత 
రాజకీయవేత్తలు చేసిన ఈ ప్రతిపాదనను ఉభయులూ తిరస్కరించిన మాట మాత్రం 
వాస్తవం?- ఆవిషయంలో ఎటువంటి అభిప్రాయభేదమూ లేదు. 

6131. మన మధ్య అభిప్రాయ భేదమల్లా ఒకే అంశానికి సంబంధించినది. రిజర్వు 
నిలువలను సృష్టించడానికి సర్‌ ఎడ్వార్డ్‌లా రూపాయలను తయారు చేసి జారీ చేశారని 
మోడు ఆరోపిస్తున్నారు. నేను కాదంటున్నాను. డిస్పాచ్‌లో ఆయన వాస్తవంగా పేర్కొన్నది, 
7 DODF ఏమో బంగారం నిలువలున్నాయని? - అలాగయితే మన మధ్య 
అభి ప్రాయభేదాలున్నాయనేది వాస్తవం. 


dro em 





6132. (ఛైర్మన్‌) రిజర్వు నిలువలను, పెంచడం కోనం మాత్రమే పెంపొందించినందు. 
వల్ల ఎవరికైనా సరే ఒనగూరే ప్రయోజనం ఏమిటో నేను ఊహించలేకపోతున్నాను/ - 
'అవునంతే. ఆయితే, రిజర్వు నిలువలు అవసరమని, అవిలేకుండా కరెన్సి విధానం పని 
చెయ్యదని చాలామంది భ్రమడుతుంటారు. ఇది అతిసామాన్యమైన మూఢ వ్వాసమని నా 
అభిప్రాయం; అయితే ఈ మూఢ నమ్మకం ప్రచరితమై ఉన్నది మరి. 


6133. (నర్‌ అలెగ్జాండర్‌ xod) నేను మోకు ఆ వివరాలను చూపిస్తాను. రూపాయి 
సమస్య అనే మో పుస్తకంలోని పుటలు 276 నుండి 278 వరకు చూడండి? - Sio 
సంస్కరణలు అమలు పరచడం ప్రారంభించనప్పుడు వెష్టంలాండ్‌ ఉన్నారు. పుట 276. 


6135. e dé ఏమిటి? - 1898.99 బడ్జెటు ప్రసంగం అది. సంస్కరణలు 
అమలు చేయడం ప్రారంభించిన తర్వాత. 


8196. ఆది 1894:95- కాదు; డాకిన్స్‌ ప్రస్తావన ఆ తర్వాతి పుటలో ఉన్నది 
నేను ప్రస్తావించింది 1898-99 ఆర్థిక నివేదిక - పుట276. ఎడ్వార్డ్‌లా గారి వాక్యాలు ఆ 
తరువాత 278వ పుటలో ఉన్నాయి. 


6137. మిమ్మల్ని సవరిస్తున్నందుకు క్షమించండి. మో ప్రస్తావన 1898-99 బడ్జెటు 
ప్రసంగానికి సంబంధించినదని మారన్నారు. కాని నిజానికి మారు ప్రస్తావించింది 1894- 
95 ప్రసంగంలోనిది? - 1899 కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 


6138. 1894-95 ఆయన ఈ ప్రతిపాదనను తృణీకరించారు? - హెరొస్పెల్‌ కమిటి 
'సిఫార్చులకూ, ఫొలర్‌ కమిటీ సిఫార్సులకూ మధ్య పెద్దగా చెప్పుకోదగిన తేడాలేవి లేవని 
నా అభిప్రాయం నేనా పెద్ద మనిషిపైన నిరాధారమైన తీవ్రమైన ఆరోపణ లేవన్నా నేను 
చేశానని మారు భావిస్తే నేను విచారిస్తున్నాను. 


6139, (సరే అలెగ్జాండర్‌ ముర్రే - మిరు మో నివేదికలోని 5వ పెరాగ్రాఫులో 
వివరించిన వాక్యాలనుండే నేను ఇక్కడ ఉదవారిస్తున్నాను. ఆ వలలో ఎవరైనా చిక్కుకునే 
ప్రమాదం ఉన్నదనే నేను వివరిస్తున్నాను. 


6141. (ఛైర్మన్‌) మో పుస్తుకంలో మారు, ఈ ప్రముఖ రాజకీయ వేత్తల అభిప్రాయాలకు 
న్యాయం చేకూర్చినట్లు మారు భావిస్తున్నారు ?- బెను. 

6141. (సర్‌ పురుషోత్తమదాస్‌ ఠాకూర్‌దాస్‌) ప్రపంచంలోని అనేక దేశాలు ఈనాడు, 
యుద్దానికి పూర్వం ఉన్న సమాన (ప్రాతిపదికను తిరిగి సాధించాలని అతురతపడుతున్నాయని 
మారు 8వ b గ్రాఫులో (ప్రస్తావించారు. ఈ వైఖరి విశ్వవ్యాప్తమైనదిగా మాకనిపిస్తునట్టు 
కూడా మారు పేర్కొన్నారు. ఆ తర్వాత మోరింకా ఇలా అన్నారు. భారతదేశానికీ ఇతర 


678 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (sores. సంపుటం -8 





దేశాలకూ ఈ విధమైన తేడా మాత్రమున్నదని మోరన్నారు. మిగతా దేశాలు యుద్దానికి 
పూర్వపు నమానప్రాదిపదికను అందుకోవలసిన పరిస్థితిలోనే అప్పటికి ఉన్నాయి కొని, 
భారత దేశం మాత్రం అంతకు అధికంగానే సాధించుకున్నదని. మారు ప్రస్తావించిన ఆ 
ఇతర దేశాలు యుద్ధకాలంలో తమతమ కరెన్సీల విలువను తీవ్రంగా తగ్గించుకున్నాయి 
గదా?- నిస్పందేహంగా. 

6142. పరపతిగల దేశాలుగా ఉండనటువంటిది? తమ పురాతన నమాన ప్రాతిపదికకు 
నమాపంగా ఉన్నటువంటి ఈ దేశాలు కూడా వెనక్కి వెళ్లడం అతికష్ట పాధ్యంగా భావిస్తున్నాయి. 

6143. ఉదాహరణకు, మో మనస్సులో ఉన్నవి ఏ ఏ దేశాలు? నేను జనీవా 
మహాసభ చర్చల నివేదికను ప్రస్తావిస్తున్నాను. ఆ నివేదికలోని పదాలన్నీ యథాతథంగా. 
నాకు ఇప్పుడు గుర్తులేవుకాని, ఉదాహరణ ఇటలీవంటి దేశం అని నా అభిప్రాయం 
ఒకప్పుడు ్రాన్సుకూడా యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికకు అతి నమిపంగా ఉండేది. 

6144. ఫ్రాన్సు ఈనాడు బవాణా అన్నింటి కన్నా పతనావస్థలో ఉన్నది. అందువల్లనే 
మారు భారతదేశానికే ఇతర దేశాలకూ మధ్య తేడాను గమనించినట్లున్నారు. మిగతా 
'దేశాలకరెస్సీలు యుద్ధకాలంలో తీవ్రంగా అస్తవ్యస్తమైపోయినాయి. ఇప్పటికీ అవి కుదుట 
పడలేక పోతున్నాయి? - నేను చెప్పదలచుకున్న దేమిటంశే, వెనక్కి వెళ్ళగల పరిస్థితికి 
మనం సమిపంలో ఉన్నప్పటికి, వనక్కి వెళ్లగలగడం సాధ్యమైనప్పటికి వెనక్కి addo 
విజ్ఞతా కాదు; వాంఛనీయం అంతకన్నాకాదని నా అభిప్రాయం. 

6145. ఆ అంగానికి నేను తర్వాత వస్తాను. నేనిక్కడ చెప్పదలచుకున్నదల్లా 
ఏమిటంకే, భారతదేశానికీ, ఇతరదేశాలకూ మధ్య మారు తెస్తున్న పోలికలకు సంబంధించినంత 
వరకు - కరెన్సీ సమస్యలదృష్ట్యాగానీ, పరిస్థితుల దృష్టాగాని పరిశీలించినప్పుడు నిలపడేవి 
కావని. 'ఐక సాధ్యం" విషయానికి వస్తే. మనం వెనక్కి వెళ్లడం వాంఛనీయమైనట్లయితే, 
సాధ్యమైనట్లయితే, (విలువపడిపోయిన కరెన్సీలతో నవా) పోదలచుకున్నా పోజాలని deod? 
c చాలా బాగుంది. నే చెప్పగలిగిన దానికన్నా చాలా స్పష్టంగా మారు చెప్పారు. 

6146. అందువల్ల భారతదేశాన్ని మారు. యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికకు 
తిరిగి చేరుకున్న దేశాలతో పోల్చినప్పుడు. పోగలగడం సాధ్యమైన దేశాలు యుద్దానికి 
పూర్వపు సమాన ప్రాతిపదిక స్థాయిని అందుకున్నాయని మోరు గమనించ గలరు?- జోను. 
ఉదాహరణకు ఇంగ్లాండు; అయితే ఇంగ్లాడులో కూడా అలా వెళ్లడం వాంఛనీయం 
కాదన్న అభిప్రాయం చాలా బలంగానే వ్యాప్తిలో ఉన్నది. 

6147. మారు ప్రస్తావించిన అభిప్రాయం చాలా తీవ్రస్థాయిలో వ్యాప్తిచెంది ఉన్నప్పటికీ 
వారంతా యుద్దానికి పూర్వపు సమానప్రాతిపదిక స్థాయిలో సర్థుకున్నారు. ప్రస్తుతం అలా 
వెనక్కి వెళ్లినందుకు ఎటువంటి ఫర్యాదులూ వినపడటం లేదు ?- నేను చెప్పలేను. 


E v 


6148. మాకు తెలియదన్న మాట; సరే ఏ ఏ దేశాలైతే వెనక్కి వెళ్ళియో అవి 
పొరపాటు చేశాయని చెప్పగలిగినప్పుడు తప్ప. యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికకు 
తిరిగి వెళ్లాలని, భారతదేశంలో భావిస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం 
డు గడ. కారు, నేనలా అనడం లేదు. ఇది వాంఛనీయమా? కాదా అనే ప్రశ్నను నేను 
లేవదీయ దలచుకున్నాను. 


6149. ఇక దీని వాంఛనీయతకు సంబంధించి తగ్గించడం అనే అభిప్రాయం 
సరైంది కాదని మోరంటున్నారు. ఈ రెండు అభిప్రాయాలూ పారపాటు అభిప్రాయాలేననేది 
మో వాదం యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను సాధించడం wot) యుద్దానికి 
పూర్వపు ధరలస్థాయని సాధించడం కాదని మోరంటున్నారు. ధరల స్థాయిని సాధించడానికి 
మారకపు విలువేను కీలకంగా ఉపయోగించుకోవాలని మారు అభిప్రాయపడుతున్నారా? - 
కాదు. 

6150. అయినప్పుడు అది మరీ పారపామైన అభిప్రాయమని నేను అనుకోను? 
కాదు నేనిలా అంటున్నాను. మారకమూ, ధరల స్థాయీ సదా కలిసి మెలిసి పయనిస్తాయని 
మనం అసకపోయినప్పటికీ -.... 

6151. క్షమించండి. నా (ప్రశ్న ఏమిటింకే, ధరల స్థాయిని సర్దుబాటు చెయ్యడానికీ 
'మారకొన్ని కీలకంగా ఉపయోగించాలని మారు సూచిస్తున్నారా? - కాదు, నేనలా అనలేదు. 

6152. ఆ దృష్ట్యా చూచినప్పుడు, దామాషా మార్చిడి వాంఛనీయం కాదు: ధరల 
సర్దుబాటు నిమిత్తం కీలకంగా అది ఉపయోగపడదు? - m ఉపయోగపడదు. 


6153. భారతదేశం విషయం మిసవాయింపుగా, ఈ పద్ధతి ప్రత్యేకంగా వాంఛనీయమని 
మోరు రుబుపు చేస్తే, ఏ దేశం కూడా ఈ పనికి పూనుకోలేదు?- అయితే అన్ని దేశాల్లోనూ. 
ఇది జరిగింది. 


6154. ఏదేశాల్లో ? - అన్నిదేశాల్లో 

6155. నా ప్రశ్నను మరింత స్పష్టం చెయ్యనా...? - మారు మా ప్రశ్నను స్పష్టమైన 
రీతిలో అడగలెదని నేను భావిస్తున్నాను. 

6156. కొన్ని సందర్భాలలో నేను నా (Moi మరీ స్పష్టంగా అడగను, నేనా 
విషయం ఒప్పుకుంటున్నాను. యుద్ధానికి పూర్వపు సమాన ప్రాతిపదికను సాధించినటువంటి 
ఏ ఏ దేశాలు, అంతర్గత ధరల స్థాయిని సర్ధుబాటు చేసుకోవడానికి ముందుకు వెళ్లాయి?- 
లేదు. ఆ పనిని అది చెయ్యలేదు. 


6157. అందువల్ల ఈ (భ్రమ ఎక్కడినుంచి ఉత్పన్నమౌతున్నది? - ఈ అర్థంలో 
so భ్రమ అనుకోవచ్చు; ఈ విధంగా చేయడం వల్ల పురాతన ధరల స్తాయి సాధించవచ్చునని 


680 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, నంపుటం -6 





కొంతమంది ఊహించారు అదీ (భ్రమ. ఎందుకంశే 1914లో ఒక షిల్లింగు 4 పెన్నీలు 
అంటే, 1925లోనూ ఒక షిల్లింగు 4 పెన్నీలు కారు. 


6158. అయితే ధరల సమన్య విషయంలో ఒక Agof 4 పెన్నీల సమాన 
ప్రాతిపదికను ఆధారం చేసుకొన్నటవంటి దేశాల విషయం నేను ప్రస్తావిస్తున్నాను. వారు 
ఆ ్రమకు లోనుకాలేదు? - కాదు. 


6159. ఇక తగ్గించు కోవడం అనేది; మిరు మరొక అంశాన్ని కూడా పేర్కొన్నారని 
భావిస్తున్నారు. “యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను సాధించడం eot; యుద్దానికి 
పూర్వపు ధరల స్థాయిని సాధించడమే అయినట్లయితే, Ad 1 aoo 6 పెన్నీల 
నుంచి ఒక పిల్లింగు 4 పెన్చీలుగా తగ్గించే దిశలో పయనించడానికి రేండు పిల్లింగుల 
బంగారంగా పెంచి ఉండవలసింది. "అని ఆ తర్వాత మోరేమన్నరంటే" నామమాత్రంగానైనా 
సకే యుద్దానికి పూర్వపు సమాన ప్రాతిపదికను సాధించడం అన్యాయం" అని 
“నామమాత్రంగానైనా నర అన్న పదాలను ఉపయోగించినప్పుడు మా మనన్సులో ఉన్నదేమిటి? 
= ధరల స్థాయిని పట్టించుకోకుండా అని. 

6160. మారు స్వయంగానే అంగీకరించారని భావిస్తున్నాను? - ఉదాహరణకు 
ఈనాడు wot, 1925లో 1 uoo 4 వెన్నల నిష్పత్తి 1914 నాటి నిష్పత్తితో 
పోల్పుకున్నట్టయితే. అది కేవలం నామమాత్రమైన మార్చే అవుతుంది. ఎందుక్రం+కు ధరలు 
అంతవరకే పెరిగి ఉన్నాయిగదా? 


6161. యుద్ధానికి పూర్వపు niam 1 షెల్లింగు 4 uio నిష్పత్తి కావాలని 
కోరే దేశాల విషయంలో నామమాత్రపు పరిస్థితి ఏమి ఉన్నది? - ఒక షిల్లింగు 6 పెన్నీల 
మంచి ఒక షిల్లింగు 4 పెన్నీలకు ఖచ్చితమైన మార్చును గురించి మోరడుగుతున్నారు. 
అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేదో పరిశీలించిన మోదట. నా స్టేట్‌మెంటులో నేను 
చివరగా వివరించిన ప్రకారం నా ప్రారంభపు ప్రస్తావన చేస్తాను. 'సంక్షిప్రంగా చెప్పాలంకే, 
కరెన్సీక సంబంధించిన విషయాలలో వాస్తవంగా ఏమి ఉంటుందో అదే 
సాధారణమైనదవుతుంది. అని నేను అన్నాను. అందువల్ల 1 షిల్లింగు 6 Dho దామాషా 
దగ్గర్నుంచి, అది నర్వసాధారణమని భావించి ప్రారంభిస్తాను. 

6162. మనం ఈ అంశాన్ని చర్చిస్తున్నప్పుడు, ఉదాహరణకు దామాషా ఒక షిల్లింగు 
8 పెన్సీలుగా ఉండినట్లు, మారు 1 పిల్లింగు 6 పెన్నీలు ధృవికృతమైనట్టుగా భావించినక్లు 
ఒక పిల్లింగు 4 పెన్నీలు కూడా ధృవకృేతమైనట్లు భావించేవారు? - Bi. 

6163. మారకం 1 షిల్లింగు 6 పెన్నీలకు పెరిగినా, పెరగక పోయినా ఇతరదేశాలు 
ఏమో చేశాయన్నదానితో నిమిత్తం లేకుండా భూమిక కొనసాగుతుంది గదా?, అంతేకాదు, 


సాక్ష్యం 681 





అ పాయింటును ఏ విధంగా సాధించారన్న దానితో కూడా నిమిత్తం ఉండదనుకుంటాను? 
- దాన్ని నేను నా భాషలో వివరించనా? 


6164. దయచేసి కానివ్వండి - ఈ సమస్యను నేను పరిశీలిస్తున్న పద్ధతి ఈ 
విధంగా ఉంటుంది. ఈనాడు మన ముందు ఒక షిల్లింగు 6 ajo అనే దామాషా 
ఉన్నది. నా అభిప్రాయంలో అది ఒక ధరల స్థాయికి కొలమానం. మారు కనుక ఇప్పుడు 
మనం తిరిగి ఒక పిల్లింగు 4 పెన్నీల స్తాయికి తిరిగి పోదామని భావించినట్లయితే, మనం 
మన ధరల స్థాయిని పెంచుకొనవలసి కాగలదని నాకనిపిస్తుంది. కరెన్సీ పరిమాణాన్ని 
'పెంపొందించకుండా మనం ఒక షిల్లింగు 4 పెన్నీల స్థాయిని అందుకొనజాలము. అందువల్ల 
నా అభిప్రాయంలో సమస్యయావత్తూ కేంద్రీకృతమయ్యేది - మనం మన ధరలస్థాయిని 
ఈనాడున్న దాని కన్నా సెంపొందిచాలా? అనే అంశం పైనే మనం ఒక షిల్లింగు 4 పెన్నీల 
స్థాయికి చేరడానికి SES కేదారి. నేను కార్మిక వర్గం నుంచి వచ్చిన వాణ్ణి కనుక, ధరల 
పడిపోవడం గ్రేయస్కరమని భావిస్తున్నాను. ఈ సమస్యపట్ట నా అభిప్రాయం అది. 


6165. మరొక విధంగా దీన్ని పరిశీలిద్దాం. మరు చెప్పినట్లు, మిరు కార్మిక 
వర్గంనుంచి వచ్చిన వారు కనుక, అనగా కార్మిక వర్గం దృష్టితో పరిశీలించినప్పుడు ఇది 
అవాంఛనీయమని మో అభిప్రాయం? - జౌను. మరికొంతముందుకు వెల్లికూడా, నేను, 
“పెరిగే ధరలకన్నా, తరిగే ధరలే జాతి శ్రేయస్సు దృష్ట్యా ఉత్తమమైనవని చెప్పగలను. 


6166. 15 లేదా 20ఏళ్లకు ముందున్న దానికన్నా ఆధిక మారక విలువ, ఉత్పత్తిదారుల 
ప్రయోజనాల దృష్టావాంఛనీయంకాబోదని చేసే వాదనలను కూడా మారు గమనించి 
ఉంటారనుకుంటున్నాను. దానికి మోరే మంటారు?- ఆ వాదానికింతటకీ అర్థం లాభాలా 
వడిపోతున్నాయని. నేను ఈ సందర్భంగా ఒక స్పష్టమైన తేడాను పాటించాలని కోరుతున్నాను. 
(ప్రజలు దీన్ని ఏ మేరకు సమర్గిస్తారో నాకు తెలియదు. పరిశ్రమలలో పతనానికి, లాభాలలో 
పతనానికి మధ్య తేడాను గమనించాలంటున్నాను. బంగారం వెండికి సంబంధించిన 
కమిటీముందు సాక్ష్యంఇస్తూ, ఈ తేడానుగురించి ప్రొఫెసర్‌ మార్డల్‌ వివరించా 
ననుకుంటున్నాను. లాభాల పతనం సంభవించవచ్చు; eot వర్తక వర్గాల వారు. ధరలు 
“పెరినప్పుడు సేంపాదించగల మొత్తాలను సంపాపించలేకపోవచ్చు. అయితే తప్పనినరిగాఅది... 


6167. క్షమించండి; నేను ఉత్పత్తిదారున్ని గురించి ప్రస్తావించ లేదా? పెట్టుబడి 
దారుని విషయాన్ని, మాకు అభ్యంతరం లేకపోయినట్లయితే తర్వాత పరిశీలిద్దాం. ఐతే 
ఉత్పత్తిదారుని సంగతేమిటి? అతని విషయంలో మారకం రేటు ఎంతగా పెరిగితే అతనికి 
లభించే రూపాయలు అంత తక్కువగా ఉంటాయి? - అతనికి ఈ సందర్భంగా సంభవించే 
తేడా ఏమి ఉండదు. అతను దాన్ని వాయిదా వేసుకోగలడు. అతని ఉత్పాదనా వ్యయం 
కూడా తగ్గుతుంది; అందువల్ల అతనికి వచ్చే తేడా ఏమో ఉండదు. అతనికి 15 రూపాయలు 


682 డాక్టర్‌ జాబాసాహెట్‌ ఆందేద్కల్‌ రచనలు - ప్రసంగాలు, సంవుటం -4 





లభించినప్పుడు ఆ 15 రూపాయలతో అతడు కొంతపరిమాణంలో వస్తువులను కొనుగోలు 
చేయగలడు. ఆ తరువాత ఐదు సంవత్సరాలకు అతనికి పదిరూపాయలే లభించినప్పటికీ, 
ఇదివరకు 15 రూపాయలు పెట్టి, ఏ పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేయగలిగాడో, 
పదిరూపాయలు పెట్టి కూడా ed పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేయగలడు. 
మార్చు ఏదన్నా aob అది కౌంటర్లకు సంబంధించిన మార్పు మాత్రమే. 


6168. సర్దుబాటు సంపూర్ణమైనప్పుడు? అంత వరకు కొంత అస్తవ్యస్తమైన పరిస్థితి 
ఉంటుంది కదా? - జాను. 

6169. ప్రస్తుత పరిస్థితుల దృష్టా అప్పుడీ అంగాన్ని పరిశీలిద్దాం. నగటు భారతీయ 
కర్షకుడు ఎవరిని కూలీకి పెట్టుకోకుండా 'అన్ని పనులనూ తన న్వవస్తాలతో చేసుకుంటాడని, 
మారు అభిప్రాయపడుతున్నారా? - అతడు కొంతమంది కూలీలను నయోగించుకుంటాడనే 
నేను అభిప్రాయపడుతున్నాను. 


6170: సాధారణ పరిస్థితులలో సర్దుబాట్లు పూర్తవ్యాలంకే, రైతు తన కూలీలకు 
చెల్లించే కూలిరేట్టు కూడా తగ్గాలని మా అభిప్రాయమా? - జాను ఆతను అంత మేరకే 
లాభాన్ని సంపాదించ దలచుకున్నప్పుడు నేను TSS అంటాను. 


6171. బాగుంది రైతులవద్ద పని చేసే రైతుకూలిల, కూలీరేట్లు తగ్గకపోయినట్లయితే, 
ఆ మేరకు రైతుకు స్వల్పంగా లాభం వచ్చినట్లు గదా?- స్వల్పమైన లాభం అవును నేను 
దాన్ని అంగీకరిస్తున్నాను. 


1672. రైతులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో బొటాబొటిగా సంపాదిస్తూ 
ఉన్న సందర్భాలలో నష్టాలు భరించవలసి వస్తుందటారు? - కాదు. అతనికి లాభాలు 
రావంటాను. కాని అతడు నష్టపోడు. లాభం అనేది వేరు, అది అదనపు ఆదాయం. 


6173. ఒక జిల్లాలో రైతుగాని, రైతుల సమూహంగాని, బొటా బొటిగా అర్జించుకుంటా 
వున్నట్లయితే, ఆమేరకు, కూలీల కూలిరేట్లు తగ్గకపోయినందువల్ల వారు “నష్టపొవలసి 
వస్తుంది ?- మిరు లాభాన్ని ఏ విధంగా నిర్వచిస్తున్నారో నాకు తెలియదు. లాభం 
«ob అదనపు ఆదాయం అని నా నిర్వచనం. 


6174. ఉత్పాదనకు సంబంధించిన అన్ని ఖర్చులూ పోను ?- mu» 


6175. 1921 లో ఒక రైతు సంపాదన బొటాబొటిగా aci, 1924లో మారకపు 
'రేటు ఒక పిల్లింగూ 6 పెన్నీలుగా స్థిరపడినప్పుడు, అతని ఉత్పత్తికి సంబంధించినంతవరకూ, 
కూలిరేట్లు తగ్గకపోతే, అతనికి వచ్చే ఆదాయం తప్పకుండా తగ్గుతుంది గదా?- అతడు 
తన లాభాల్లో కొంతభాగాన్ని కోల్పోతాడు. 


Pho 683 





6176. u మేరకు అతడు పొదుపు చేసుకోగల మొత్తం తగ్గుతుంది? - endo" 
అన్న పదానికే నేను కట్టుపడి ఉంటాను. 


6177. అతని లాభాలు తగ్గుతాయి? - Zi; లాభాలలో పతనం ఏర్పడుతుంది. 


6178. ఆ మేరకు ఉత్పత్తిదారు నష్టపోయినట్ల గదా? - లాభాలు సంపాదించుకోవడానికి 
అతనికి న్యాయమైన హక్కు ఉన్నదని మారు భావించినట్లయితే, అతడు నష్టపోతాడని 
మారు అభిప్రాయపడటం సరైనదే కాని సంపాదనలో కొంతమేరకు లోటు జరిగినంత 
మాత్రాన నష్టపోవడం అనే మాట సరైనదికారు. 


6179. ఒక షిల్లింగు 4 పెన్నీల మాదిరిగా అది కేవలం సంపాదనలో కొంత 
కోల్పోవడమే కదా? - బెను. 


6180. 25 లేదా 23 సంవత్సరాల వరకూ అదే పద్దతి కొనసాగిస్తున్నప్పటికీనా? 
- నేనిదివరకే అన్నట్టు, మారు దాన్ని ఏ విధంగా నిర్వచిస్తారన్న దానిని బట్టి ఉంటుంది. 


6181. మారుగా దీన్ని ఎలా నిర్వచిస్తారు?- ఉత్పాదనా ప్రక్రియలో అతను పెట్టిన 
'ఖర్చులనవ్నింటినీ అతడు సంపాదించుకుంటున్నంత వరకు, అతడు నష్టాలు భరిస్తున్నాడని 
నేను అనుకోను. 


6182. ఈ గీటురాయిని మారు (ప్రతి వ్యక్తి విషయానికీ అనువర్తింపచేస్తారా? - 
బొటాబొటిగా సంపాదించుకుంటున్నాడనే నేను అంటాను. 


6183. తన స్వంత వ్యవహారంలో ప్రతి పౌరుడూ అనువర్తింప చేసుకోవలసిన 
సూత్రం ఆ మేరకే ఉంటుందా? - దాన్ని గురించి నేను ఎటువంటి అభిప్రాయాన్నీ 
(ప్రకటించలేను. నేను భయపడుతున్నాను. 


6184. మారు పేరాగ్రాఫు 8లో ఈ విధంగా పేర్కొన్నారు: "ఈ సందర్భంగా రెండు 
అంగాలను దృష్టిలో ఉంచుకోవాలి” అని; తగ్గించుకోవడం గురించి చెపుతూ మారు “ప్రస్తుతం 
ఉన్నటువంటి ఒప్పందాలు నిస్సందేహంగా విభిన్న కాలలకు చెందినవైనప్పటికీ, " అని, 
ఈ మాట అన్నప్పుడు మా దృష్టిలో ఉన్నటువంటి ఒప్పందాలేవి? - ఉదాహరణకు అదె 
లేదా కౌలుకు సంబంధించిన ఒప్పందాలు: మిగతా ఒప్పందాలు కూడా; నిర్మాణాలకు 
సంబంధించిన ఒప్పందాల వంటివి; అలాంటివే ఇతర ఒప్పందాలూ - 


6185. మారకం విషయంలో వాటికి స్తానం ఎలా ఉంటుంది? - అవన్నీ డబ్బుకు 
సంబంధించిన ఒప్పందాల వంటివే; అవన్నీ నిజానికి డబ్బుకు సంబధించిన ఒప్పందాలే. 


6186. ప్రతి ఒప్పందమూ అంతేనని మో అభిప్రాయమా? - Zu 


684 కాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





6187. ఒక వ్యక్తి ముఫస్సిల్‌ (గ్రామాణ) ప్రాంతంలో 4,000ల రూపాయలతో ఒక 
అల్లు నిర్మించుకొనగలిగినట్టయితే, అది కూడా దీని క్రిందికే వస్తుందా? - ఎందుకు రాదు; 
డబ్బును పెట్టుబడి పెట్టడమేకద అది? 

6188. దేశంలో డబ్బును పెట్టుబడిగా Dh ప్రతి విషయమూ మా దృష్టిలో 
ఉన్నదా ?- Pu దానికి కొనుగోలు శక్తి ఉంటుంది. 


6189. ఆ తర్వాత మోరిలా అన్నారు. "ఈ రెండు వాస్తవాల దృష్ట్యా, ఒక షిల్లింగు 
4 Dijo రేటుకూ, ఒక షిల్లింగు 6 పెన్నీల dex మధ్య ఒక 'నిప్పత్తి రేటును 
రూపొందించడం ఉత్తమ పరిష్కారం" అని. ఒక షిల్లింగు 6 Ae అనకుండా మారు 
నిష్పత్తిని గురించి ఎందుకు పేర్కొన్నారు? - నేనలా పేర్కొనడానికి కారణం, కొన్ని 
ఒప్పందాలు 1925లో, దామాషా ఒక షిల్లింగూ 4 పెన్నీలుగా ఉన్నప్పుడు కుదుర్చుకున్నవై 
ఉంటాయి; కొన్ని ఒప్పందాలు, 1 షిల్లింగు 4 పెన్నీల దామాషా ప్రకారం కొనుగోలు శక్తి 
ఉన్నకాలంలో కుదుర్చుకున్న టువంటివై. ఇప్పటికీ అమలులో ఉంటునటువంటివై ఉంటాయి; 
అందుకని అన్నింటికీ న్యాయం చెయ్యాలంటే, అనుసరించవలసిన ఉత్తమ మార్గం అదేనని 
నేను భావించాను. 


6190. 1914కు వూర్వం తీనుకున్న అప్పులకు నంబంధించిన ఒప్పందాల మాకేమిటి? 
- అలాంటివి, ఈనాటికీ మిగిలి ఉన్నవి పెద్దగా ఉండవని నేను అనుకుంటున్నాను. 


6191. వ్యవసాయదారులు, నాట్లు వేసే వారికి బాకిపడినటు వంటి బకాయలన్నీ, 
ఒక నిర్గీతకాలంలో చెల్లించవలసినవై ఉంటాయని మో అభిప్రాయమా? - వాణిజ్యపరమైన 
ఎలాంటి ఒప్పందం కూడా ఐదు సంవత్సరాలకు మించి అమలులో ఉండబోదని నా 
వ్యక్తిగతమైన అభిప్రాయం. అలాంటి వాటి దామాషా చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ 
అంగానికి సంబంధించి గణాంకపరమైన సమాచారమేదీ లభ్యంకావడం లేదు. తన (గ్రంథంలో 
ప్రొఫెసర్‌ ఫిషర్‌ కొన్ని లెక్కలు చేసిచూపించారు. అందులో ఆయన ఏమి రాశారంకే, 
వడ్డీరేటు, ధరలను బట్టి, ఉదార ప్రాతిపదికపై మారుతూ ఉంటుంది. అందువల్ల వడ్డీరేటుకు, 
ధరల పెరుగుదల లేదా తరుగుదలక సంబంధం ఉంటుంది. అనేకమైన ఒప్పందాలు, 
వాణిజ్యపరమైనవి, ఇటీవలి కాలానికి సంబంధించినవేనని ఆయన నిర్ణయానికి వచ్చారు. 


6192. భారతదేశానికి సంబంధించినంత వరకుఆని మా అభిప్రాయం? - నాది 
సర్వసాధారణమైన అభిప్రాయం. ప్రత్యేకంగా భారతదేశానో సంబంధించిన సంగతులు 
నాకేమో తెలియవు. భారతదేశానికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉంచే ఉండవచ్చు. 
అయితే అలా ఎందుకుండాలో నాకు అర్ధం కావడంలేదు. 


6193. భారతదేశంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని మారు భావిస్తున్నారా ? 
- అలా ఉంటాయని ఏదో ఒక సాక్ష్యాధారం ముందుకు వస్తే తప్పు. భిన్నంగా ఉంటాయని 


సాక్ష్యం 685 





నేను భావించడంలేదు. 


6194. భారతదేశంలో ని సమన్యలు, పాశ్చాత్యదేశాల్లోని సమస్యలవంటివేనని మిరు. 
అభిప్రాయ పడుతున్నారా? - ఎందుకు కావో నేను తెలుసుకోలేక పోతున్నాను. 

6195. అవి భిన్నంగా ఉంటాయని వారు అంగీకరించి ఉంటే మారు అశ్చర్యపోతారా? 
- ఆశ్చర్యపోతాను. 

6196. ధరల స్థాయిల సర్దుబాటు విషయానిక వస్తే, సర్దుబాట్లు పూర్తయ్యే దశకు 
'సమాపించాయని మారు భావిస్తున్నారా, మారకపు de» ఒక పిల్లింగు 4 పెన్నీలనుంచి ఒక 
'షిల్లింగు ఆరుపెన్నీలుగా మారినందువల్ల? - కొంతమేరకు మార్పులు సంభవిస్తాయి, ఒక 
36 మనం ఒక పిల్లింగు 6 Dho నుంచి తిరిగి ఒక షిల్లింగు 4 DAO స్థాయికి 
వెల్లినట్లయితే, వేతనాలు పొందేవారికి నష్టదాయకంగా పరిణమిస్తుంది. 


6197. దిగువ నుంచి PE eoi ఒక షిల్లింగు 4 పెన్నీల నుంచి ఒక షల్లింగు 
6 పెన్నీలకు మారితే సంభవించే మార్పుల సంగతి? - కార్మిక వర్గానికి సంబంధించినంత 
వరకు ప్రయోజనకరంగానే పరిణమించింది. 


6198. ఆ సర్దుబాటు పూర్తయినట్లేనా, లేక sor ఏదన్నా లోపభూయిష్టమైన 
నర్షుబాట్లు కొనసాగుతున్నాయా? - నేనేమో చెప్పలేక పోతున్నాను. గణాంకవివరాల పరిశోధనకు 
సంబంధించిన అంశమిది. నేనా రంగాన్ని స్పృశించలేదు. అయితే ఒక షల్లింగు 6 పెన్నీల 
వద్ద మారకం చాలాకాలంగా స్థిరంగా ఉన్నదని నా భావన. 

6199. ఎంతకాలం నుంచి ఇది స్థిరంగా ఉన్నదని మిరు భావిస్తున్నారు? - 
ఖచ్చితంగా చెప్పలేను. కాని స్థిరత్వపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 

6200. ఎంతకాలంనుంచి, మాశేమన్నా తెలుసా? కొంతమంది సాక్ష్యం ఇచ్చినవారు 
6 నెలలనుంచి అన్నారు; మరికొంతమంది ఎనిమిది నెలలనుంచి అన్నారు. .....? బహుశా 
అంతే కాలం అయివుంటుందని, లేదా ఆ కాలానికి దరిదాపులుగానే ఉంటుందని నా 
అభిప్రాయం. 

6201. ఆరునెల్లు లేదా ఎనిమిది నెలలు, స్థిరత్వాన్ని అంచనావెయ్యడానికి నరిపోగల 
సమయమేనని మారు అభిప్రాయపడుతున్నారా? - దానికి కూడా సరైన విలువను 
ఇవ్వవలసిందేనని నా అభిప్రాయం. అందుకే వాటిమధ్య నిష్పత్తి సంఖ్యను 
ఒకదాన్నికనుక్కోవాలె. 

6202. మారు. మౌఖికంగా సాక్ష్యం అస్తున్నప్పుడు. ఒక పిల్లింగు 6 పెన్నీల 
స్థాయిని అంగీకరిస్తానని మారు చెప్పారనుకుంటాను ?- బెను, జాతి ప్రయోజనాల దృష్టా 
wb ఉత్తమమైనడే కనుక, దానివల్ల (ద్రవ్యోల్బణం “పెరగదు. అదీ నేను అంటున్నది. ఒక 


686 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





షిల్లింగు 6 పెన్నీల స్థాయిని నిర్ధారించుకున్న తర్వాతకూడా, సర్దుబాటు ప్రక్రియ పూర్తికాక 
పోయినట్లయితే, 1 షిల్లింగు 6 పెన్నీల రేటు నిజంగా వాంఛనీయమైనదని చెప్పగల 
పరిస్థితి మనకు కలగనట్లయితే, అప్పుడు దాన్ని అక్కడే స్థిరవరచాలని నేను అంటున్నాను. 

6203. ఇక్కడి పరిశ్రమల రంగంలో నర్జుబాట్ల విషయానికి సంబంధించి మోకేమైనా 
తెలుసా? మారు మాకేదన్నా అభిప్రాయం చెప్పగలరా? - ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేను. 

6204. (శ్రీ ప్రెస్టన్స్‌ మారు నర్‌ అలెగ్జాండర్‌ ముడ్రే గారికిచ్చిన నషూధానాలలో 
చెప్పిన విషయాలను గురించి, ఏవైనా అభిప్రాయ భేదాలున్నట్టయితే, దురదృష్టకరమైన 
రిజర్వు నిలువల విషయం, బంగారం రిజర్వు నిలువలకు నంబంధించి, కొన్ని వాస్తవమైన 
అంశాలను ఇక్కడ రికార్డుచేయడం సమంజనంగా ఉండగలదు: స్వర్ణప్రమాణపు రిజర్వు 
నిలువలు అనేది, 1901 ఏప్రిల్‌ నుంచి అమలులోనికి వచ్చింది. అంతకుముందు 1900 ల 
సంవత్సరం ఏప్రిల్‌ నాటికి ఆర్జించిన లాభాలకన్నా అధికలాభాలను సమకూర్చింది. రిజర్వు 
నిలువల్లో ఈ నాటి నిలువ 40 మిలియన్ల Dobe, అంతేగద? - Ei. అది దానికి 
సంబంధించినదేనని నా అభిప్రాయం. 


6204.2. గత సంవత్సరం ఆర్థికమంత్రి, కరెన్సీ విషయంలో తన నివేదికను 
సమర్చించినప్పుడు ఈ విధంగా ప్రకటించారు: "స్టేట్‌మెంటును బట్టిపరిశీలిస్తే, కొనుగోలు 
చేసినస్టాకూ, బాండ్లు, రానున్న సంవత్సరాలలో చేయవలసిన చెల్లింపులకు సంబంధించి 
చేసినట్లు తెలుస్తుంది. ఈనాడు రిజర్వు నిలువగా ఉన్నటువంటి మొత్తంలో, 27,449,950 
dei రూపాయినాణేల ముద్రణ ద్వారా సంపాదించిన లాభాలకు సంబంధించిన మొత్తం. 
మిగతా మొత్తం నిలువల్లో పెట్టిన సెక్యూరిటీల మోద ఆర్జించిన వడ్డీ మొత్తం." ఈ 
రిజర్వునిలువలను పెంచడం, రూపాయి నాణేలను ముద్రించేందుకు పూనుకోకుండా 
సాధ్యపడదని మారంటున్నారు. గత మూడు సంవత్సరాలలో దాదాపు మూడో వంతు 
రిజర్వు నిలువలు ఎలా పెంపొందాయి? - పెట్టుబడిపై వడ్డీ ద్వారా. 

6205. అందువల్ల, ఆ రిజర్వు నిలువలపైన వడ్డీని జమ చేస్తూపోతూవున్నట్లయితే, 
రిజర్వు నిలువలను ప్రయోజనకరమైన ఆవసరాలనిమిత్తం పెంచుకోవచ్చుగద? మారు అతి 
నిశితంగా వమర్శిస్తున్న వద్ధతులను అనుసరించడానికి పూనుకోకుండానే ఆ పని చేయవచ్చుగద? 
- Elo. నిన్సందేవంగా. 

6206. ఆ రిజర్వు నిలువల ప్రయోజనానికి సంబంధించి మరొక అంశం. 1908 
లో సంభవించిన ప్రపంచ వ్యాప్తపు మందగింపు సమయంలో, ఆ రిజర్వు నిలువల 
సహాయంతోనే మనం మన అంతర్జాతీయ సమాన ప్రాతిపదికను కాపాడుకోగలిగాం గాని, 
అదిలేకపోతే మనకు సాధ్యమయ్యేది కాదని మాకు తెలుసుగదా?- బెను. 


6207. కృతజ్ఞతలు? - అయితే నేను మినహాయింపులను గురించి చెప్పవలసిన 


E 687 





అంశాలవిషయంలో, కొంత రికార్డయిపోయింది - స్వర్ణప్రమాణపు రిజర్వు నిలువలను 
పెట్టుబడుల ద్వారా -పెంచుకోవడాన్ని నేను సమర్థించినట్లు అభిప్రాయం కలుగుతుంది. 
రిజర్వు" నిలువరిను “పెట్టుబడి పెట్టినట్లయితే, రిజర్వు నిలువలుగా మిగులేమా ఉండదు. 


6208. (సర్‌ Barg మౌంట్‌) అంతరంగిక ధరల స్థాయి స్థిరంగా ఉండాలనేది 
మా ప్రధానమైన ఆరాటం అని నేను అనుకుంటున్నాను? - బెను - సరిగ్గాఅదే. 


6209: ఆ స్థిరత్వం చివరికి బంగారు ధరలకు ముడివడి ఉంటుందని మారు 
భావిస్తున్నారు, Pa? బంగారు ధరలతో బాటు ఆంతరంగిక ధరలుకూడా మారుతుంటాయి? 
= OE. 


6211. ఇదే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అనేకమంది, బంగారపు కరెన్సీలేకుండా 
బంగారపు మారకపు ప్రమాణాన్ని సూచించారు. అయితే, అదే అభిప్రాయంతో మారు 
ఏకీభవించరని, మోరనుకునే లక్ష్యాన్ని తద్వారా పొందడం సాధ్యంకాదని మారు 
భావిస్తున్నారనుకుంటాన్నాను? - భారతదేశానికి సంబంధించినంత వరకు నాలక్ష్యసాధనకు 
అది ఉపకరించదు. 


6212. ఇదివరకు ఏంచేశారనే దాన్ని గురించి నేను మాట్లాడటంలేదు. స్వర్గమారకపు 
ప్రమాణాన్ని, దానికదిగా అమలు జరిగేట్లు ఏర్పాటు చేసినట్లయితే లక్ష్యసాధన జరుగుతుందని 
మాకు కొంతమంది వివరించారు? - నాకు తెలియదు. ఆ అభిప్రాయంగల వారు కొందరుంచే 
ఉండవచ్చు. అయితే ఆ అభిప్రాయం ఎలా సమంజసమైనదో నాకైతే తెలియదు. 


6213. బంగారపు కరెన్సీ మోలక్ష్యాన్ని ఏ విధంగా సాధించగలదు? స్వర్ణ మారకపు 
ప్రమాణం ఎందువల్ల సాధించజాలదో దయచేసి వివరించండని కోరుతున్నాను? - నా 
మొదటి కారణం ఇది. మారకపు ప్రమాణం బంగారం మూల్యాన్ని తగ్గిస్తుంది; ఫలితంగా 
దాన్ని విలువప్రమాణంగా పనికి రాకుండా చేస్తుంది. స్వర్ణమారకపు ప్రమాణం, బంగారాన్ని 
పొదుపు చేయడం ద్వారా దాని పరిమాణాన్ని అనవసర స్థాయికి చేరుస్తుంది. 


6214. దీన్నిమోరు మరాక విధంగా వివరించలేరా? ఇక్కడ మనం బంగారపు 
కరెన్సీని ప్రారంభించడం ద్వారా దాని ప్రాధాన్యాన్ని పెంచగలుగుతాం అనలేరా? అలా 
అనడం, మరింత సరిగ్గా మో అభిప్రాయాన్ని చెప్పడం అవదా?- ఆ విధంగానూ చెప్పవచ్చు. 
నిజమే. అందువల్ల ప్రస్తుత పరిస్థితులలో బంగారం, ఉత్తమ విలువ (ప్రమాణంగా 
వ్యవహరిస్తుంది. నౌ తర్వాతి నివేదన ఇది. మారకపు ప్రమాణం ద్వారా మనం నిజంగా 
పొదుపును సాధించగలుగుతున్నామా? 


6215. నేను పొదుపు సమస్యను ప్రస్తావించడం లేదు. నా ప్రయత్నమల్లా, బంగారు 
ధరలతో ముడివడి ఉన్నటువంటి ఆంతరంగిక ధరల స్థాయిని స్థిరంగా కొనసాగించాలంకే, 


688 nS బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రవంగాలు, సంపుటం -6 





బంగోరపు కరెన్సీని ప్రారంభించడమే. సమర్థవంతమైన చర్యఅనే మో అభిప్రాయంలో 
“హతుబద్ధతను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడమే? - మరొక మార్గం అనుసరించి 
సప్పటికన్నా స్థిరంగానని నేను అంటున్నాను. మనం కనుక స్వర్లప్రమాణాన్ని 
అసుసరించిసట్లయుతే మనధరలు, స్వర్ణమారకపు ప్రమాణాన్ని అనుసరించినప్పటికన్నా 
నంపూర్ణంగా స్థిరంగా ఉంటాయి. మారకపు ప్రమాణంకన్నా తప్పకుండా మరింత స్థిరంగా 
ఉంటాయి. 


6216. ఎందువల్ల, మనం బంగారాన్ని అధికంగా వాడుకుంటాంకనుక? - Bé. 
6217. మారు తేడాను పాటించడానికి ఇదే 286 కారణం? - Zi. 


6218. (సర్‌ మానెక్‌ జీ దాదాభాయ్‌) మారు పురుషోత్తమదాస్‌ ఠాకూర్‌ దాస్‌గారికిచ్చిన 
సమాధానాలకు సంబంధించి నేను మరి కొన్ని వివరాలు అడుగుతాను. 8$ పేరాగ్రాఫులో 
మీరు ఇలా అన్నారు. “ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు, నిన్సందేహంగా విభిన్నకాలాలకు 
సంబంధించినవైనప్పటికీ, వాటిల్లో అత్యధిక భాగం ఇటివలి కాలానికి సంబంధించినవే, 
బహుశా సంవత్సరకాలానికి మించి ఉండకపోవచ్చు. మొత్తం ఒప్పందాలకిలక బిందువు 
ప్రస్తుతానికి నమోవంలో ఉన్నదేనని చెప్పవచ్చు" ఈ విషయాన్ని ard ప్రస్తావించినప్పుడు, 
స్పష్టమైన గణాంక వివరాలేవీ లేకుండానే మారు మాట్లాడుతున్నారనురుంటాను?- uS. 
ప్రొఫెసర్‌ ఫిషర్‌ గారు వేసిన కొన్ని లెక్కలు మాత్రం ఉన్నాయని మాత్రం నేను చెప్పాను. 


6219. మోరు దీన్ని సాధారణికృత అంశంగా “పేర్కొన్నారు? - అవును. నావద్ద 
ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదని కూడా చెప్పాను. 


6220. మొత్తం ఒప్పందాలకీలక బిందువు ప్రస్తుతానికి సమిపంలో ఉన్నదని 
మారు చెప్పినప్పుడు, అది మరీ ఖచ్చితమైన అంశంకాదు. ఆ కీలక బిందువు పన్నెండు 
మాసాల పరిధిలోనికి రాదా? - జెను; అక్కడే ఏదో ఒక చోట. ఒక సంవత్సరంపాతవని. 
నేను అన్నాను కనుక. 


6221. అయితే 12 మాసాల క్రితం ఏదన్నా నిష్పత్తి ఉండి ఉన్నట్లయితే. మావాదనను 
అనుసరించి, మనం శేషల్లింగు 6 $e రేటును అమలుపరచడం న్యాయోచితమ. 
కాగలదని కద?- నంపూర్ణంగా అవును. 


6222. దాన్ని చేపట్టే విషయంలో మారు బాగా న్యాయం చేస్తున్న ట్లేగద? - అవును. 


6223. ఈ విషయాన్ని చర్చిస్తున్న సమయంలో ఒక aort 6 పెన్నీల నిష్పత్తికి 
మిరు Sis తెలిపినప్పుడు, మరు, ప్రొఫెనర్‌ ఫిషర్‌గారి సూత్రం మోద ఆధారపడే 
ఆ నిర్ణయానికి వచ్చారు? - md. 


సాక్ష్యం 689 





6224. ఇప్పుడు (ప్రొఫెసర్‌ పిషర్‌గారి ఈ సూత్రం మాముందున్నది. ఆయన వాడిన 
పదాలు ఇలా ఉన్నాయి :- 'ద్రవ్యపు న్యాయోచిత ప్రమాణం ముందుచూపుతో ఉంటుందిగాని 
వెనుక చూపుతో ఉండదు; అది తన ప్రారంభపు దశను, ఈనాడు అమలులో ఉన్నటువంటి 
వర్తకం నుంచి తీసుకోవాలె. అంతేగాని, యుద్దానికి పూర్వం ఉన్నటువంటి ఊవాత్మకమైన 
వాటితో కాదు"? - ఖచ్చితంగా. 


6225. ఈ సూత్రాన్ని రూపొందించినప్పుడు ప్రొఫెసర్‌ ఫిషర్‌ దృష్టిలో యూరోపు 
పరిస్థితులు మాత్రమే ఉన్నాయని మారు భావించడంలేదా? - Zi. అయితే, ఆ సూత్రం 
దాదాపు అన్ని దేశాలకూ వర్తిస్తుంది. సాధారణీకృతమైన సూత్రమది. 


6226. ఈ మాట అన్నప్పుడు ఆయన దృష్టిలో యూరోపు పరిస్థితులు మాత్రమే 
ఉండేవా లేదా అన్నది నా ప్రశ్న? - నేను చెప్పలేను. 


6227. (P45) ఏ పరిస్థితులకైనా అదివర్తించగలదని తాను భావిస్తున్నట్లు ఈ 
సాక్షి చెప్పారు? - కాను. అది సాధారణీకృతమైన సూత్రం. 


6228. (సర్‌ మానెక్‌ జీ దాదాభాయ్‌) మో వ్యక్తం చేసిన వాక్యాలను అలా 
తీర్మానించుకోవడం న్యాయోచితంగా ఉండగలదా? - ఉండగలదనే నేను భావిస్తున్నాను. 


6228A. ఉండగలదనే మారు భావిస్తున్నారు ?- ఆయనింకా ec అన్నారు. 
ఆయన కేవలం యద్దాన్ని మాత్రమే ప్రస్తావించడం లేదన్నారు. - ఆయనిలా అన్నారు a 
ప్రాథమికమైన వెండి - Pob నిష్పత్తిని పునస్థాపిస్తామని ఎవరైనా అనవచ్చు శ్రీను, 
తోముల నాటి ద్రవ్యప్రమాణాలను తిరిగి సాధించాలని మరెవరన్నా అనవచ్చు" 


6229. ఒక agom 6 పెన్నీల ఈ నిష్పత్తి భారతదేశంలో గత 16 మాసాల 
నుండే అమలులో ఉన్నదని మాకు తెలుసు. భారతదేశ పరిస్థితుల దృష్ట్యా మనం ఈ 16 
నెలల కాలాన్ని పరిశీలించినప్పుడు, యుద్దానికి పూర్వపు ఊవాత్మక నిప్పత్తులని అంతే; 
Do భావం ఏమిటని మరు. భావిస్తున్నారు? భారతదేశపు పరిస్థితుల Qe, 16 
మాసాల కాలపరిమితి, ఏదైనా నిర్ణయాలకు వచ్చే విషయంలో ఏదైనా చెప్పుకోదగిన 
తేడాతో కూడి ఉంటుందని వీరు భావిస్తున్నారా? ఆయన యుద్దానికి పూర్వపు ఊహాత్మక 
నిష్పత్తులని అంటున్నారు. ఆయన ఇంతకన్నా సుదీర్హకాలాన్ని తీసుకుంటున్నారు? - కాదు: 
కాదు. ఆయనకేవలం 1914కు పూర్వపు పరిస్థితిని సమాచారాన్ని అనుసరించి 1 పిల్లింగు 
o పెన్నీల నిష్పత్తి పదహారుమాసాలుగా అమలులో ఉండినట్లయితే, అలాంటి పరిస్థితిలో 
డాన్ని ధృవీకరించ వచ్చునని నేను అంటున్నాను. 


6230. అవును కాని దానికి ముందు, కొన్ని సంవత్సరాల స్వల్పకాలిక అంతరాళం 
ఉండినప్పటికీ, ఒక apok 4 tpe ప్రమాణం దాదాపు 20 సంవత్సరాల వరకు 


690 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Biome, నంవుటం -8 





సమానం కొనసాగింది. ఈ పరిశీలనలన్నింటినీ మారు కొట్టిపారేస్తున్నారు ? - బెను 20 
వళ్ళ క్రితం కుదుర్చుకున్న ఒప్పందాలేవీ ఈనాడు అమలులో లేవు కనుక అందువల్ల 
వాటిని గురించి మనం పట్టించుకోవలసిన పనిలేదు. 


6231. ఇదీ మో వాదన? దేశపు వ్యవసాయ, పారిశ్రామిక రంగం మోద దాని ఆర్థిక 
ప్రభావాన్ని కూడా మారు కొట్టిపారేస్తున్నారు? - అది చాలా ఉత్తమమైనదేనని నేననంటున్నాను. 
నిష్పత్తిని ఒక షిల్లింగు 6 పెన్నీలకు తెచ్చినందున లాభాలలో కొంతలోటు విర్పడగలదని 
అంటున్నాను కాని. పరిశ్రమలకు లోటురాదు. 


6232. అవును అందువల్ల మిరు ఆ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం 
లేదు. మెత్తం మోద ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు? - బెను. 


6239, నేను మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతాను. కొంతవరకు వూవజనితమైనది 
మా నివేదిక రాయడానికి మాకు మరో ఆరు మాసాలు పడుతుంది. అప్పటికి నిష్పత్తి ఒక 
షిల్లింగు 8 పెన్నీలయిపోతే, మా లెక్కలకు పునాదిగా మోరుదాన్ని తీసుకోవడం మా 
దృష్టిలో న్యాయోచితంగానే ఉండగలదు ?- అప్పుడు మరోసారి, దామాషాను 
నిర్ణయించుకుందామని అంటాను. 


6234. ఒక షిల్లింగూ 8 పెన్నీలూ - ఒక షిల్లింగు 6 పెన్నీల మధ్యనా, లేక ఒక 
షిల్లింగు 8 పెన్నీలు - ఒక షిల్లింగు 4 పెన్నీల మధ్యనా ?- ఒక షిల్లింగు 8 Dhe 
= ఒక apor 6 పెన్నీల మధ్య. 

6235. అలా చెయ్యడం సరైన రాజకీయార్థిక నిర్ణయం అని మారు భావిస్తున్నారు 
?- నాకు తెలియదు. ఏదో ఒక రకమైన దామాషాను నిర్ణయించుకోవసి ఉంటుంది. ప్రతీ 
వ్యక్తిగత ఒప్పందానికి మనం న్యాయం చెయ్యలేం. ఉదాహరణకు మనం, అమెరికాలో 
సాగిన స్వాతంత్రయుద్ధాన్నీ, అప్పుడు సంభవించిన ఆర్థిక పరమైన సంక్షోభాలనూ 
పరిశీలించినట్లయితే, అమెరికన్లు అప్పుడు చేయగలిగిందల్లా. అలా చెయ్యడమే. ఏదో ఒక 
దామాషా అంకెను రూపొందించుకోవడం, దాని ప్రాతిపదికమిద ఒప్పందాలన్నింటినీ పూర్తి 
చేసుకోవడం. ప్రతీ వ్యక్తిగత ఒప్పందానికి న్యాయం చేయడం వారికీ సాధ్యం కాలేదు. అది 
అసాధ్యమైన పని. 

6236. (సర్‌ హెన్రీ స్టాకోశ్స్‌) డాక్టర్‌ అంబేద్కర్‌ ! బంగారపు మారకపు ప్రమాణపు 
అవాంఛనీయతను గురించి మారు చేసిన (ప్రకటనల విషయంలో కొన్నింటిని మోకు గుర్తు 
చెయ్యాలనుకుంటున్నాను. మారకపు ప్రమాణానికి మార్చుకోవడం వల్ల కరెన్సీ జారీని 
పరిమితం చేయడం జరుగదు, కనుక ఆంతరంగిక ధరలలో స్థిరత్వాన్ని సాధించడానికి 
వీలు పడదని ఒకచోట మారన్నారు. మారు ప్రస్తావించిన అభ్యంతరాలలో అదికూడా 
ఒకటి, అయితే మరోదశలో, మోరే సంపూర్ణమైన స్వర్ణప్రమాణంలో ధరలు స్థిరంగా ఉండటమనే 





దానికి స్వల్పమైన అవకాశం ఉన్నది కనుక, మారకపు స్వర్ణప్రమాణం వాంఛనీయం కాదని 
అన్నారు t. జెను. 


6237. మారు. ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేస్తున్నారు జనీవా మహాసభ 
చర్చల వివరాలను మారు నిస్సందేహంగా గమనించే వుంటారు? - నేను లండన్‌లో 
ఉస్నకాలంలో గమనించాను. అటివలికాలంలో గమనించలేదు. అయితే అక్కడ మారకపు 
స్వర్గప్రమాణాన్ని ప్రతిపాదించినట్లు మాత్రం నాకు తెలును. 


6238. of మహాసభ, అంతర్జాతీయ మహాసభ, బంగారపు కొనుగోలు శక్తిని 
స్థిరపరచడానికి గాన, దేశాలన్నీ మారకపు స్వర్ణ ప్రమాణ విధానాన్ని అనుసరించాలనీ, ఈ 
ప్రయోజనాన్ని సాధించడంలో సెంట్రల్‌ బ్యాంకులన్నీ సహకరించాలనీ, ఏకగ్రీవంగా 
ప్రతిపాదించింది? - బంగారపు కొనుగోలు శక్తిని స్థిరపరచే ఉద్దేశంతో వారీ ప్రతిపాదన 
రని నేను భావించడంలేదు. తమ తమ స్వంత 'కరెన్సిలను స్థిరపరచుకొనే లక్ష్యంతోనే 
వారీ ప్రతిపాదన చేశారు. 


6239. అది బంగారం కొనుగోలు శక్తిని స్థిరపరచడానికినని వారు స్పష్టంగా 
“పేర్కొన్నారు. సరే మారు నన్ను నమ్మండి, వారి లక్ష్యం అదే. అదొక అంతర్జాతీయ సంస్థ 
కనుక హరు అటువంటి నిర్ణయానికి వచ్చారు కనుక, స్వర్ణప్రమాణంవలె. మారకపు స్వర్ణ 
ప్రమాణం అంతర్గతమైన స్థిరత్వాన్ని సాధించ జాలదన్న మా అభిప్రాయంతో వారు 
వకీభవించడం లేదనేది స్పష్టమేకద? అవా కాదు. మనం మారకపు స్వర్ణపమాణాన్ని 
పూర్తిగా మారకపు సామర్థ్యం లేనటువంటి ప్రమాణంతో పోల్చి పరిశీలిస్తున్నాం. యుద్ధకాలంలో, 
యుద్ధంలో నిమగ్నమైపోయిన దేశాలు సంపూర్ణంగా మారక Pogo లేనటువంటి కరెన్సీలను 
కలిగి ఉన్నాయి. మారకపు ప్రమాణం కన్నా మారకపు సామర్థ్యం లేనటువంటి కరెన్సీ 
నిస్సందేహంగా లోపభూయిస్టమైనది; ఎందుకంట మారకపు ప్రమాణంలో ఎంతో కొంత 
మారకపు సామర్థ్యం ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇదివరకే 2 వ పేరాగ్రాఫు యొక్క 
(2) వ ఉప పెరాగ్రాఫులో వివరించాను. వారు స్వర్హప్రమాణాన్నీ మారకపు స్వర్ణప్రమాణాన్నీ 
'పోల్చలేదు; మారకపు స్వర్ణప్రమాణాన్నీ, వారీకప్పుడున్నటువంటి కాగితపు కరెన్సీనీ 
పోల్చుకున్నారు. 

6240. అయితే వారు పోల్చడం అనేది చెయ్యనే లేదని నేను మనవి చేస్తున్నాను. 
వారు ఒక సిఫార్సు చేశారు? - అప్పటికి అమలులో ఉండిన పరిస్థితులను బట్టికదా వారా 
సిఫార్సు చేసింది. దాన్ని ఈ విధంగా నేను పరిమితం చేస్తాను. 

6241. సరే ఏదైతే నేమి? అది. వాస్తవం. దానితో బొత్తిగా నిమిత్తం లేకుండా, 
ఇప్పుడాలోచిస్తాము. బంగారపు కొనుగోలుశక్తినుండి మోరు మారడానికి కారణ మేమిటో 
నేను అర్హం చేసుకోలేకుండా ఉన్నాను. మారకపు స్వర్ణప్రమాణం, స్వర్ణప్రమాణం మాదిరిగా 


692 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -8 





ఎందుకు స్థిరత్వాన్ని సాధించజాలదు/ నేను దాన్ని సరిగ్గా edo చేసుకోలేక పోతున్నాను. 
దీనికి మారు నమాధానం చెప్పే ముందు, మారకపు స్వర్ణ ప్రమాణం అంతే నేను ఏమని 
అర్థం చేసుకుంటున్నానో కాస్త వివరిస్తాను. దేశం లోపల ఒకరకమైన కరెన్సీ చెలామణిలో 
ఉండి, ఆంతరంగిక అవనరాల నిమిత్తం మారకపు ప్రమాణంగా మార్చుకోవడానికి అవకాశం 
ఆ కరెన్సీకి ఉండదు, కాని ఎగుమతుల కొనుగోళ్ళ నిమిత్తం ఆ కరెన్సీని బంగారంగా 
మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని మారకపు స్వర్ణ ప్రమాణం కన్నా ఆ 
ప్రమాణం స్థిరత్వాన్ని కొనసాగించడంలో విఫలం చెందగలదని మారు ఎందుకు భావిస్తున్నారో 
వివరించినట్లయితే సంతోషిస్తాను? -. మో ప్రశ్నను నేను అర్థం చేనుకున్నాను. నా సమాధానం 
వినండిక. దేశపు అవసరాల మేరకు కరెన్సీ పరిమాణాన్ని పరిమితం చేసే సాధనం 
మారకపు సామర్థ్యం. కేవలం అంతర్జాతీయ అవసరాల నిమిత్తమే ఉపయోగపడగల మారకపు 
సామర్థ్యం, కరెన్సీ పరిమాణాన్ని పరిమితం చెయ్యడంలో ప్రభావవంతంగా వనిచెయ్యజాలదు. 
ఫలితంగా అటువంటి కరెన్సీ విధానంలో అంతర్గత ధరలను స్థిరంగా ఉంచడం సాధ్యపడదు. 


6242. ఆంతరంగిక ఆవనరాల నిమిత్తం మారకపు సామర్థ్యం కన్నా ఇది తక్కువ 
ప్రభావం కలిగినదని ఏ విధంగా అనగలుగుతున్నారు? - మారకపు సామర్థ్యం ప్రభావవంతంగా 
ఉండాలంకే అది Suo కావలసి ఉంటుంది కనుక. 


6243. అది సంపూర్ణమే కద ?- కాదు. 


6244. అవుతుందనేది స్పష్టం. అది సంపూర్ణం. తేడా ఇంతే. ఒక సందర్భంలో 
మనం అంతర్జాతీయ అవసరాల నిమిత్తం అంతర్జాతీయ ద్రవ్యంగా మార్చుకుంటాం. 
మరొక సందర్భంలోనేమో. ఆంతరంగిక అవసరాల "నిమిత్తం అంతర్జాతీయ ద్రవ్యంగా 
మార్చుకుంటాం, ect కద? - కాదు; కానే కాదు. అసలు విషయం ఇది. మారకం జరిపే 
మా బాధ్యత అసమగ్రమైనప్పుడు, మారకపు న్వర్షప్రమాణ విధానంలో వలె, మారు నిర్భయంగా. 
మరింత మరింత కరెన్సీని జారీ చెయ్యడానికి పూనుకుంటారు. 

6245. మారకం జరిపే బాధ్యత ఉభయ సందర్భాలలోనూ జారీపై పరిమితులను 
విధించగలదని మోరిప్పుడే గద అన్నారు? - Ei. అయితే మారకపు సామర్హ్యపు సాధనాల 
ప్రభావంపైన మార్చుకోవడం ఆధారపడి ఉంటుంది. మో మారకపు సామర్థ్యం 
సంపూర్ణమైనదైనట్లయితే, అంటే కరెన్సీని అతనికి సమర్చించినప్పుడల్లా దాన్ని మౌర్చి 
ఇచ్చే బాధ్యతను జారీ కర్త స్వీకరించినట్లయితే, అప్పుడా మారకపు సామర్భ్యాన్ని సంపూర్ణ 
మారకపు సామర్థ్యంగా భావించవచ్చు. 

6246. మారకపు స్వర్లప్రమాణ విధానంలో జారీకర్త, ఆంతరంగికమైన టోకెన్‌ 
కరెన్సీని అంతర్జాతీయ అవనరాల నిమిత్తం బంగారంగా మార్చిణచ్చే కర్తవ్యాన్ని న్వీకరించవలని 
ఉంటుందనేది కదా నా (ప్రతిపాదన? - అన్ని అవసరాల నిమిత్తం కాదని కూడా. 


ho 693 





6247. టోకెన్‌ కరెన్సీని ఆంతరంగిక అవసరాల నిమిత్తం మార్చి ఇచ్చే కర్తవ్యాన్ని 
పాటించినప్పుడు (ద్రవ్యపు కొనుగోలు శక్తి ఎందుకని స్థిరంగా ఉంటుంది? - ఏ వస్తువైనా, 
కరెన్సీ అయినా, దాని పరిమాణం అనగా సరఫరా పరిమితంగా ఉన్నంతవరకు దాని 
విలువను అది పరిరక్షించుకోగలదనేది సిద్ధాంతం కనుక, రాజకీయ ఆర్థికళాస్త్రంలో ఇది 
ప్రాథమిక సూత్రం; ఏ వస్తువైనా దాని మూల్యాన్ని caso కాపాడుకోవడం అనేది, దాని 
సరఫరా పరిమితంగా ఉన్నందువల్ల సాధ్యపడుతుంది. ఏదైనా వస్తువు సరఫరా అపరిమితమై 
పోయినప్పుడు, దాని ధర తగ్గడం సహజం. 


6248. మారు ప్రతిపాదిస్తున్న న్వర్ణప్రమాణం, బంగారు కరెన్సీ విధానంలో, బంగారపు 
కరెన్సీ ఒక్కకే సర్వవ్యాపకంగా చెలామణి అవుతూ ఉండగలదని మారు ఊహిస్తున్నారా? 
- కాదు, రూపాయిలు చెలామణిలో ఉంటాయనే నేనంటున్నాను. 


6249. బ్యాంకు నోట్లు కాదు? - Si బ్యాంకు నోట్లు కూడా ఉంటాయి; 
ఎందుకుండవు? 


6250. అయినప్పుడు మారు ఇతరపద్ధతి కన్నా. ఈ పద్ధతిలో అంతర్గత జారీని 
ప్రభావవంతంగా ఎలా పరిమితం చేయగలరో నాకు అర్థం కావడం లేదు? - మింట్లను 
మూసివెయ్యాలని నేసంటున్నాను కనుక. 


6251. బ్యాంకు నోట్ల జారీ సంగతేమిటి ?- అవి అదుపులో ఉంటాయి. అదుపులో 
ఉండి జారీ చేసిన బ్యాంకు నోట్లు, అదనపు కరెన్సీ కాజాలవు. ఉదాహరణకు మారు 
బ్యాంకులో కొంత మొత్తంలో బంగారాన్ని అట్టిపెట్టారు. దాని విలువ మేరకు మారు 
కరెన్సీ జారీచేశారు. అట్టి కరెన్సీ అదనపు కరెన్సీ కాబోదు. 


6252. ect) మారు నూటికి నూరుశాతం బంగారం నిలువ చేసుకున్న కోట్ల 
జారీని కాంక్షిస్తున్నారన్న మాట? - నేను నూటికి నూరుశాతం బంగారం aSa? 


6253. అయినప్పుడు మిరు వాటిమోద పరిమితిని ఏ విధంగా అమలుజరుపుతారు? 
- మారకపు సామర్థ్యం పరిమితం చేసే పద్ధతి అని నేను అభిప్రాయపడుతున్నాను. నేను 
కాగితపు కరెన్సీని కూడా కలిగి ఉంటాను. అయితే దానికి సమగ్రమైన సంపూర్ణమైన 
మారకపు సామర్థ్యం ఉంటుంది; కేవలం విదేశీ వర్తకం నిమిత్తమే కాదు. రూపాయలు 
కూడా ఉంటాయి; అయితే సంపూర్ణంగా పరిమితులకు లోబడి జారీ అవుతాయి. రూపాయలు 
పరిమితంగా ఉన్నకారణంగా, వాటి విలువను అవే పరిరక్షించుకుంటాయి. కాగితపు కరెన్సీ 
తన విలువను అది, దానికుండే మారకపు సామర్థ్యం కారణంగా పరిరక్షించుకుంటుంది. 


6254. అప్పుడు మారు కరెన్సీకి కాలానుగుణంగా ఏర్పడే గిరాకీని ఎలు తట్టుకోగలరు? 
- కరెన్సీ యొక్క విశ్వసనీయతా ప్రమాణపు స్థాయిని మనం పెంచుకొన్నట్లయితే, 


694 wis బాబాసాహెబ్‌ ఆంటేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





కాలానుగుణమైన గిరాకీ ఏర్పడినప్పుడు కాగితానికి బదులుగా కరెన్సీని జారీచేసుకొనవచ్చు. 


6255. ఇక్కడ మోరు జారీ చేసే వారి ఇష్టానిష్టాలకూ, వారి నిర్ణయాధికారానికి 
దీన్ని వదిలిపెట్టడం లేదా? - E. అయితే మారకపు సామర్థ్యం అనేది జారీకర్త 
నిర్ణయాధికారాన్ని నిబంధిస్తుంది. మారకపు సామర్థ్యం అనేది జారీకర్త అష్టానిష్టాలను 
నియంత్రించే సాధనం. ఎలాంటి (ప్రమాదమూ ఉండబోదు. అయితే, స్వర్ణ ప్రమాణంలో 
కూడా బంగారం పూర్తిగా బయటికి వెల్లిపాయ్యే అవకాశం, దేశం నిండా కాగితపు కరెన్సీ. 
విచ్చలవిడిగా చెలామణి అయ్యే అవకాశం కూడా లేకపోలేదని నేను అంగీకరిస్తున్నాను. 


6256. ద్రవ్యపు నుస్థిరత్వాన్ని కాపాడటానికి. నిర్ణయించిన రెండు బంగారపుస్థాయాలలో, 
అంతర్జాతీయ కరెన్సీగా “మార్చి ఇవ్వాలన్న బాధ్యత ఒక్కకే సరిఫోగలదని మారు 
భావిస్తున్నారా? ఒకవేళ అంతరంగికంగా అధికంగా జారీచేసినట్టయితే, బంగారంతో 
పోల్చినప్పుడు, మో ద్రవ్యం మూల్యాన్ని తగ్గించుకుంటుంది గద? - బెను, నేను 
అంగీకరిస్తున్నాను. అయితే అది చాలాకాలం అనంతరం జరుగుతుంది. అటువంటిది 
సంభవించక ముందు, 686205 అంతరాళకాలం వుంటుంది. కొన్ని దేశాల విషయంలోనైతే 
అటువంటిది సంభవించకనే పోవచ్చు. 

6257. యూరోపు, తదితర దేశాలలో యుద్దానికి పూర్వం న్వర్లప్రమాణం > 
విధంగా పనిచేసింది? - మారక సామర్థ్యం పునాదిగా అది పనిచేసింది. కేవలం విదేశీ 
అవసరాల నిమిత్తమే మారకపు సామర్థ్యం కాదు. సంపూర్ణ మారకపు సామర్థ్యం. 

6258. అయితే ఆ ప్రమాణాన్ని ప్రధానంగా, బంగారంగా మార్చకుండా విదేశీ 
'మారక ద్రవ్యాన్ని అట్టిపెట్టుకుంటూ వున్న బ్యాంకులు నిర్వహించలేదా? చివరిదశలో, 
అంతిమంగా, బంగారం ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి వెళ్ళడం ప్రారంభమైంది 
కద?- అయితే మార్పిడికి నంబంధించిన వారి ఏర్పాట్లు సమగ్రంగా, సంపూర్ణంగా ఉండేవి. 

6259. యూరోపు ఖండం సంపూర్ణ స్థిరత్వంతో తమ తమ కరెన్సీలను 
నిర్వహించుకుంటున్న అనేక దేశాలలో బంగారం చెలామణిలో లేదని కూడా మోకు 
తెలునుగద? - EX. అలా ఉండిన మాట నిజమే. 


6260. (ఛైర్మన్‌) డాక్టర్‌ గారూ మాకు చాలా చాలా ధన్యవాదాలు. ఈనాటి మో 
సహకారం సంపూర్ణం. 


(సాక్షి ఉపసంహరించుకున్నారు) oo 


4 


భారత కరెన్సీకి సంబంధించిన 
ప్రస్తుత సమస్య A 
2. షిల్లింగులు ఒకవైపు మరోవైపు ఒక షిల్లింగు 4 పెన్నిల నిష్పత్తి 


మనకు జ్ఞాపకం ఉన్నంతవరకు అసాధారణమైన యుద్ధ. అది సాగిన విధ్వంసయుగం, 
అతలాకుతలం చెయ్యకుండా వదిలిపెట్టిన రంగం ఒక్కటికూడా లేదు. దీని స్పర్శతో 
ఛిన్నాభిన్నమైపోయిన అంశాలలో అత్యంత తీవ్రస్థాయిలో ఆటుపోటులకు గురైన అంశం 
కరెన్సీకి సంబంధించినటువంటిది. ప్రపంచంలోని ప్రధానమైన కరెన్సీ విభాగాలలో కొన్నింటిని 
మాత్రమే పేర్కొన్నా, ఈనాడు జర్మన్‌ మార్కు. ఆస్ట్రియా Qu. రష్యా రూబులు (9o 
'ఫ్రాంకు, ఐటాలయన్‌ లేదా మొదలైనవన్ని తమ పూర్వప్రాభవాన్ని కోల్పోయి, తమకుండిన 
సేమాన ప్రతిపత్తి దశను దాటి చాలాదూరం పయనించాయి. బ్రిటిష్‌ Dod కూడా ఈ 
ప్రభావం నుంచి ముక్తం కాలేదు. భారతదేశపు రూపాయి యుద్ధకాలంలో ఆ కార్యకలాపాలకు 
దూరంగా ఉన్నప్పటికీ, స్థిరత్వాన్ని కొనపాగించుకోవడంలో, దాన్ని పోషించే వారు ఎన్ని 
ప్రయత్నాలు చేసినప్పటికీ. విజయం సాధించలేకపోయింది. 


యుద్ధం అంతమైన తర్వాత ప్రారంభమైన పునర్నిర్మాణ ప్రక్రియలో. యుద్దానికి 
పూర్వం తమ తమ కరెన్సీలకున్న ప్రాభవాన్ని తిరిగి పొందాలన్న ఆకాంక్ష ప్రపంచంలో 
సహజంగానే సర్వవ్యాపకం అయిపోయింది. విశ్వవ్యాప్తమైన ఈ కోరిక ప్రభావం వల్ల 
భారతదేశంలో కూడా, ఖచ్చితమైన కార్యక్రమం చేపట్టి సమాన ప్రాతిపదికను సాధించాలన్న 
ఆకాంక్ష పెరిగింది. వీరందరూ భారతీయ కరెన్సీని ఒక పిల్లింగూ 4 పెన్నీల నిష్పత్తి పద్ద 
స్టిరపరచాలని కోరుతున్నారు. భారత ప్రభుత్వం ఈ కోరికను అంగీకరించడం లేదు. ఆ 
నిష్పత్తి మంచిది కాదని కాదు; కాని అది ఉత్తమమైనదన్న కారణంతో భారత ప్రభుత్వం 
ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నది. భారత కరెన్సీని 2 షిల్లింగుల నిష్పత్తిలో స్థిరీకరించాలని 
ప్రభుత్వం కోరుతున్నది; లేదా దాని లక్ష్యమది. యూరోపులోని అనేక ప్రభుత్వాలు, అలా 
చేయడంలో విజ్ఞతా విజ్ఞతలతో నిమిత్తం లేకుండా యుద్దానికి పూర్వం ఉన్నటువంటి 
సమాన ప్రతిపత్తిని సాధించుకోవాలని ఆకాంక్షిస్తున్న సంగతి అందరికీ తెలినిందే. ఇప్పటివరకు 
అవి, ఆ స్థాయికి చాలా దూరంగానే ఉన్నాయి. భారత కరెన్సీ మాత్రం ఇప్పటో యుద్ధానికి 





ఇదె స్వాంట్‌ ఆఫ్‌ అండియా, 1925, ఏప్రిల్‌ ta 


696 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - iore, నంవుటం -6 





పూర్వపు సమాన ప్రతిపత్తిని సాధించుకున్నది. ఈ దృష్టా పరిశీలించినప్పుడు, దీనితో 
తృప్తి చెందకుండా భారత ప్రభుత్వం ఉన్నదంక్షే, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే చిలిపి 
కుర్రాడి మనస్తత్వాన్ని భారత ప్రభుత్వ ప్రదర్శిస్తున్నదనాలి. 

ఈ పత్రానికి నేను కీలకాంశంగా స్వీకరించినది ఈ వివాదాన్నే. ఈ వివాదంలో 
స్పష్టమైన రెండు సమస్యలున్నాయని మనం ముందుగా (గ్రహించవలని ఉంటుంది : (1) 
మనం మన మారకాన్ని స్థరవరచుకోవాలా? (2) ఏ నిష్పత్తి వద్ద మనం స్థెరపరచుకోవాలి? 
ఈ రెండు ప్రశ్నలూ స్పష్టమైనటువంటి ప్రశ్నలు. అయితే ఉభయపక్షాలూ ఈ విషయంలో 
ఏ మంటున్నాయో అధ్యయనం చేసినప్పుడు. అటు ప్రభుత్వం గానీ అటుదాన్ని 
వ్యతిరేకించేవారుగానీ, మన లెక్కల విభాగాన్ని మార్చుకోవాలనే విషయంలో స్పష్టంగా 
ఏమో చెప్పడం లేదు wob మనకున్న విభాగానికి నూతన విలువను జత చేసీ, స్థిరపరచాలా, 
లేక దానికి ఇప్పుడున్న విలువ ప్రకారమే స్థిరపరచాలా అనే అంశాన్ని గురించి స్పష్టంగా 
చెప్పడం లేదు. ఈ రెండు ప్రశ్నలనూ సేంపూర్ణంగా వేరుపరచకుండా మన కరేన్సీని 
స్థిరపరచే విషయంలో ముందుంజ వేయడం సాధ్యం కాదని నా సందేహం. కరెన్సీ 
విలువను మార్చాలన్న Sofoymu b, స్థిరపరచే ప్రయత్నానికి విభిన్నమైనది కాదు, 
విలువను మార్చాలనే వారు కూడా, వారు కోరుకున్న విలువను సాధించుకున్న తర్వాత 
శరెన్సీని స్థిరపరచాలనే ఆకాంక్షిస్తున్నారు. 

అయితే సంధి కాలానికి సంబంధించినంతవరకు దాని విలువను మార్చడం ద్వారా 
శరెన్సీ స్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నామంటున్న కాలంలో కొంత అయోమయపరిస్థితి 
ఉత్పన్నం కాక తప్పదు. ఎందువల్లనంటే, విలువను మార్చడం విషయంలో స్పష్టంగా 
IBI మార్చవలసిన ఖచ్చితమైన విధాన నిర్ణయం అవసరమవుతుంది. కాని, దాన్ని 
స్థిరంగా ఉంచాలన్న ఖచ్చితమైన విధానం స్థిరత్వేసాధనా ప్రక్రియలో అవసరమవుతుంది. 


ఈ రెండు విస్పష్టమైన ప్రశ్నలకు సంబంధించి చర్చకు నేను ఉప క్రమించేముందు, 
మారకపు నిష్పత్తి అనేది ఏ విధంగా నిర్ణయమవుతుందో మనం అర్థం చేసుకోవడం 
అవసరమని. నేను భావిస్తున్నాను. ఈ eon) అర్ధం చేసుకొనకపోయినట్లయితే, ఈ 
వివాదం ద్వారా ఉత్పన్న మవుతున్న, పైన వివరించిన రెండు విస్పష్టమైన ప్రశ్నల గ్రావ్యామైన 
భాషలో. చెప్పాలంటే, రెండు విభిన్న కరెన్సీల మధ్య, లేదా రెండు లెక్కల విభాగాల 
మధ్యపు మారకపు నిష్పత్తి eod. ఒక దానికి సంబంధించి మరొకదాని మూల్యాన్ని 
నిర్ణయించడం అన్నమాట. ఒక లెక్కల విభాగం విలువ, మరొక లెక్కల విభాగానికి 
సంబంధించి ఎందుకవసరమవుతుంది? దానికదిగా అవసరం కాదు. ఆ విభాగం ద్వారా 
కొనుగోలు చేయవలసి ఉన్న దానికి, ఈ విభాగం సాధనంగా అవసరమైతే తప్ప దీని 
అవసరంరాదు. విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదించాలంచే, ఇలా చెప్పవచ్చు. భారతీయ 
వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన భారతీయరూపాయల పరిమాణాన్ని బట్టి 


భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమస్య 697 





తమ. దేశవు కరెన్సీకి అవి ఎంత మేరకు లభిస్తాయన్నదాన్ని బట్టి ఆంగ్లీమ పౌరుడు 
భారతీయ రూపాయికి విలువను ఇస్తాడు, అదే విధంగా భారతీయ పౌరుడు. ఇంగ్లీషు 
dowh ఇచ్చే విలువ, దాన్ని ఉపయోగించుకుని 2 మేరకు ఇంగ్లీషు సరుకులను 
కొనుగోలు చేయగలుగుతాడో దాన్ని బట్టి నిర్ణయిస్తాడు. దీన్ని బట్టి తేలేదేమంకే భారతీయ 
రూపాయలకొనుగోలు శక్తి పెరగడంగానీ, యధావిధిగా ఉండటంగానీ, లేదా ఆత్యంత 
మంద గమనంలో పెరగడంగానీ, ఇంగ్లాండుకు చెందిన పౌండ్లు, తమ కొనుగోలు శక్తి 
విషయంలో పతనం కావడం (ఇంగ్లీషు ధరల స్థాయికన్నా భారతీయ ధరల స్థాయి 
పడిపోయినప్పుడు) అతి తక్కువ పరిమాణంలోనే రూపాయలు, పౌండుకున్నటువంటి 
విలువను అందుకొనుగలుగుతాయి. మరో మాటలో చెప్పాలంటే, భారత దేశంలో రూపాయి 
ధరలు పడిపోయినప్పుడు, పొండుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ పెంపొందుతుంది. 
అందుకు భిన్నంగా భారతదేశం లోని రూపాయలు తమ కొనుగోలు శక్తిలో పడిపోయినప్పుడు 
comodo పౌండ్లు, తమ కొనుగోలు శక్తిరీత్యా పెరిగినా, లేక నిలకడగా ఉన్నా, లేదా 
అతి 'పేక్కువ వేగంతో పడిపోయినా (ఇంగ్లీషు ధరల స్థాయితో సోల్చుకున్నప్పుడు భారతీయ 
ధరల స్థాయి 'పెంపొందించినట్లయితే) స్వల్పమైన పరిమాణంలోనే పౌండ్లు, భారీ పరిమాణంలో 
హాపాయేలకు సరిసమానం కావచ్చు. మరొక మాటలో చెప్పాలంటే భారతదేశంలో రూపాయి 
ధరలు "పెరగినప్పుడు రూపాయి. మారకపు విలువ తగ్గుతుంది. దీనిద్వారా మనం ఈ 
విధంగా నూత్రీకరించవచ్చు. రెండు దేశాలలోని లెక్కల విభాగాల కొనుగోలుశక్తితో 
తులతూగుతుంటుందని రెండు కరెన్సీల మధ్య లేదా రెండు రకాల లెక్కల విభాగాల 
మధ్య ఒక రకమైన మారకపు నిష్పత్తిని వివరించే కొనుగోలు శక్తి సమ ప్రాతిపదిక 
సిద్ధాంతంగా నిర్వచించవచ్చు. ఈ సూత్రాన్ని గట్టిగా అవగాహన చేసుకోవాలని నేను 
ఖచ్చితంగా కోరుతున్నాను. ఎందుకంటే మన దేశానికి చెందిన ప్రముఖ మేధావులు 
కొందరు ఒక ప్రత్యేక మారకపు నిష్పత్తి వర్తకపు లావాదేవి బకాయల ఫలితమని బావిస్తూ 
ఉన్నారు. ఈ అభిప్రాయాన్ని అర్థం చేసుకొవడం కొంతవరకు కష్టసాధ్యం. ఆ మాటకు 
వస్తే అంతర్జాతియవర్తకంలో ఏగుమతులకుగాను, దిగుమతుల ద్వారా చెల్లింపులు 
ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కనుక, చెల్లింపు కానటువంటి వర్తకపు బకాయీలనేవి 
ఏవీ ఉండవు. వర్తకపు బకాయీలలో కొంత భాగాన్ని ద్రవ్యరూపంలో చెల్లించే మాట 
నిజమే; అయితే, గ్రవ్యరూపంలో చెల్లింపులు జరిపిన భాగాన్ని వర్తకపు బకాయిగా ఎందుకు 
“పీర్కొనవలసి వస్తుందో తెలియదు. దానికి అర్థం ui b. మిగతా వస్తువుల మాదిరిగానే 
ఈ ద్రవ్యం కూడా అంతర్జాతీయ వర్తకంలో ప్రవేశిస్తుంది. అంతే. అంతకు మించి మరేమో 
లేదు. అందులో ద్రవ్యానీకి ఉండే విశిష్టత ఏమో లేదు. అంతర్జాతీయ లావాదేవీలలో 
'ప్రవేశంచగల ద్రవ్యపరిమాణం మారుతూ ఉండటానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత 
ఏమో లేదు. వర్తకపు లావాదేవలలోనికి ప్రపోంచే ద్రవ్యం కూడా. ఇతర వస్తువులన్నింటి 
మాదిరిగానే దామాషా విలువ సూత్రానికి లోబడి ఉంటుంది. దామాషా ప్రకారం అతి చౌక 


698 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కల్‌ రచనలు - Biome, నంవుటం -8 





అయిన వస్తువు దేశం నుంచి బయటికి పోతుంది. ఒకప్పుడు అది పాత్రల విషయం 
కావచ్చు; మరొకప్పుడు నారింజల విషయం కావచ్చు మరొకప్పుడు ద్రవ్యం విషయం 
కావచ్చు. ఎవరూ మాట్లాడకపోయినప్పుడు, పాత్రలకు సంబంధించి లేదా నారింజలకు 
నంబంధించిన వర్తకవు చెల్లింపుల బకాయి ఎవరైనా చెప్పవచ్చు కాని సాధారణ సంతులనాన్ని 
అధిగమించి వాటిల్లోని అనేకం దేశం నుంచి బయటికి పోతూ fob ఒక దశ తర్వాత, 
ద్రవ్య విషయంలో వర్తకపు చెల్లింపు బకాయిలను చెప్పడంలో ఒక హేతువుగానీ. సామంజన్యం 
గానీ ఉండబోదు. సాధారణ సంతులనపు ఒక దశ తర్వాత అందుకు ముందటికన్నా 
ఎక్కువ ద్రవ్యం దేశం నుంచి బయటికి వెళ్ళడం ప్రారంభం అవుతుంది. ఈ అలవాటుకు 
వర్తకపు రోజుల, నిరపాయకరమైన అస్తిత్వంగా గుర్తింపు ఉంటుంది. అయితే, ఒక లెక్కల 
విభాగపు మారకపు నిష్పత్తి దాని కొనుగోలు శక్తిని బట్టి కాక, వర్తశపు బకాయిల నిలువలను 
బట్టి నిర్ణయమౌతుందని తీర్మానించడం బుద్ధిహీనత," సంపూర్ణమైన అనాలోచిత నిర్ణయం. 
కార్యకారణ సంబంధాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తే ఈ "అభిప్రాయం ఏర్పడుతుంది. 
మారకపు విలువ తగ్గినప్పుడు వర్తకపు బకాయిలు అస్తవ్యస్తమవుతాయన్నమాట, మారకపు 
విలువ పెరిగినప్పుడు వర్తకపు బకాయిలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడగలదన్న 
మాట నిజమే. అయితే వస్తువుల ఎగుమతులు తగ్గుతూ వస్తువు దిగుమతులు తగ్గుతూ 
వుండటం దృష్ట్యా ఉత్పన్నమైన అననుకూలమైన వర్తకపు బకాయిల వ్యవస్థకు కారణం 
ఒక ప్రత్యేకమైన దేశం అమ్మకాలకు చెందినంతవరకు ఉత్తమమైన దేశంగానూ, కొనుగోళ్ళకు 
సంబంధించినంతవరకు చెడ్డదేశంగానూ తయారైందన్నమాట. అదే విధంగా వస్తువుల 
ఎగుమతులు తగ్గుతూ, వస్తువుల దిగుమతులు పెరుగుతూ ఉండటం వల్ల ఉత్పన్నమైన 
అనుకూలమైన వర్తకపు బకాయిల వ్యవస్థకు కారణం ఒక దేశపు మార్కెట్టి కొనుగోళ్ళకు 
సంబంధించినంతవరకు ఉత్తమమైన మార్కెట్టుగాను తయారైందన్నమాట. ఒక దేశపు 
మార్కెట్టు అమ్మకాల విషయంలో ఉత్తమమైందే కాని కొనుగోళ్ళ విషయంలో చెడ్డమార్కెట్టు 
ob (మారకపు విలువ తగ్గి అననుకూల వర్తకపు బకాయీల పరిస్థితిగా దర్శనమిచ్చేది)ఆ 
మార్కెట్టులో అమలులో ఉన్న ధరలస్థాయి, ఇతర మార్కెట్లలో అమలులో ఉన్నటువంటి 
ధరలస్థాయి కన్నా తక్కువగా ఉన్నదన్నమాట. ధరలు తక్కువ కావడం eot» మారకపు 
విలువ పెరగడం అనీ, ధరలు పెరగడం ec మారకపు విలువ తగ్గడం అనీ మరొకరకంగా 
చెప్పడమే అది. మారకపు విలువ పెరిగినప్పుడు SON బకాయిల స్థాయి అనుకూలంగాను 
మారకపు విలువ తగ్గినప్పుడు వర్తకపు బకాయిల స్థాయి జననుకూలంగానూ ఉంటుంది. 
ఈ విధంగా వర్తకపు బకాయీల స్థితి మారకపు విలువను బట్టి ఏర్పడే పరిణామం; అంతే 
గాని దానికి భిన్నమైన స్థితి, wob వర్తకపు బకాయిలను బట్టి మారకపు విలువ నిర్ణయం 
కాదు. మారకపు విలువలో మార్పులు, ధరల స్థాయిలో జరిగే మార్పులను బట్టి ఉంటాయి. 
vo లెక్కల యూనిట్లకు ఉండే కొనుగోలుశక్తి సంభవించే మార్పులను బట్టి ఉంటాయి. 
ఇది మౌలికమైన విషయం, కొంతమందికి ఈ విధంగా విషయాంతర వివిరణ చేయడం 


భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమన్య eoo 
petu danser త ed 


చిన్నపిల్లవాడిని ఉగ్గుపాలు కలిపి తినిపించినట్లుగా కనిపించవచ్చుగాని, ఆది 'అత్యవనరమైందని 
నేను భౌవిస్తున్నాను. మారకాన్ని స్థిరపరదాలని, మారకపు నిష్పత్తిని తమ తమ ఇష్టాన్ని 
బట్టి నిర్ణయించాలని కోరుతున్న వారిలో చాలామందికి దీని సంబంధం ధరల స్థాయితో 
ముడివడి ఉంటుందన్న వాస్తవం బొత్తిగా తెలియదు; తెలిసినా, అర్థం చేసుకోవడంలో 
ఘోరంగా విఫలమవుతున్నారు. నిజానికి మారకపు విలువలో మార్పులు sob విధిగా 
ధరలస్థాయిలో కూడా మార్పులు అయితీరుతాయి; (ప్రజల ఆర్థిక స్థితిగతులపైన తీవ్రమైన 
ప్రభావాన్ని కలుగుచేసి తీరుతాయి. మారకపు విలువను నియంత్రించడం అంటే మన 
కరెన్సీ కొనుగోలుశక్తిని నియంత్రించడమేనని అర్థం చేసుకున్న తర్వాత, అప్పుడు, ఈ 
వివాదం నుంచి ఉత్పన్నమయ్యే రెండు ప్రశ్నలను గురించి పరిశీలిద్దాం. 


'మన లెక్కల విభాగపు మారకపు విలువను మనం స్థిరపరచుకోవలసిన అవనరం 
ఉన్నదా? అనేది మొదటి (ప్రశ్న. నేను పైన వివరించినట్లు విదేశి మారకాలు ఒక దేశపు 
కరెన్సీని, మరొకదేశపు కరెన్సీని పోల్చిచూచుకొని విలువలు నర్థారించుకుంటూ వుంటాయి. 
woh ఏవైనా రెండు దేశాల మధ్య మారకపు విలువ యొక్క ప్రాధాన్యం, తమ స్వదేశం 
వస్తువులను విక్రయించడం గానీ, కొనుగోలు చెయ్యడం గానీ అలవాటు లేనటువంటి 
వర్తకులకు మాత్రమేనని దీనివల్ల స్పష్టమవుతుంది. అంతేకాదు మారకపు విలువ ఎంతైనప్పటికీ, 
అంశే రూపాయి ఒక పిల్లింగుతో సమానమైనా లేక 2 షిల్లింగులతో సమానమైనా, ఏదో 
ఒక నిర్థారితమైన సర్వదా ఒక్కటిగానే ఉంటున్నంతవరకూ, అదేమిటో ముందుగానే 
తెలిసినంతవరకూ, వారికి ఎటువంటి తేడా రాదు. ఏదైనా ఒక మారకపు విలువలో 
మార్పులు నంభవించినట్లయితే, లేదా విలువలు పెరుగుతూ, తరుగుతూ విరంతరం మార్పులకు 
గురి అవుతూ dot వర్తకుల మోద ప్రభావం పడుతుంది. అందువల్ల వర్తకులకు 
కావలసిందల్లా మారకపు, విలువ ఖచ్చితంగా, స్థిరంగా ఉండటం. ఈ ఖచ్చితత్వాన్ని 
సాధించడానో స్థిరీకరణ సమన్య ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో మనం మన 
వర్తకులకు మారేకపు విలువ ఖచ్చితత్వాన్ని హామో అవ్వగలమా? ఈ ప్రశ్నకు సమాధానం 
చెప్పడానికి మందు మనం, మారకపు విలువ వివరణకు కొనుగోలుళ్తి నమానతా ప్రాధాన్యమనే 
మౌలిక సూత్రాన్ని గుర్తుచేనుకొనవలసి ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం పరిశీలించినట్టయితే. 
'మారకాన్ని స్టీరపరచాలంశే సంబంధించిన రెండు Sape 'కొనుగోలుశ్తిని నియంత్రించవలని 
ఉంటుందనీ, వాటి కదలికలు లోతుగా పరిశిలించినా, దిశా విషయకంగా పరిశీలించినా 
'బకేరకంగా ఉండేట్లు చూడవలసి ఉంటుందనీ స్పష్టమవుతుంది. మారకాన్ని స్థరపరచాలం'ే, 
నియంత్రించే సాధనమొకటి మన చేతుల్లో ఉండాలి. దాని ద్వారా రెండు Sotyo కదలికా 
ఒకే దిశలో కొనసాగేట్లు నిర్థారించగలగాలి. ఇంతవరకు సాధారణమైన ఒక ఉత్తమ 
సాధనం ఉండేది. అదే సాధారణమైన స్వర్ణ ప్రమాణం. ఈ ప్రమాణం ఈనాడు అమెరికాలో 
తప్ప మిగతా ప్రపంచమంతటా సర్వనాశనమైంది. ఫలితంగా స్వర్ణప్రమాణం ఆధారంగా 


700 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (Sore, సంవుటం -6 





స్వయంచరితమైన మారకపు స్థిరత్వాన్ని సాధించడం ఈనాటి పరిస్థితులలో అసాధ్యం; ఒక 
అమెరికా విషయంలో మాత్రం అది సాధ్యమవుతుంది. 


కాగితం పునాదిగా ఉన్నటువంటి దేశాల విషయంలో, రెండే రెండు షరతులపై 
మారకాన్ని స్థిరపరచడం సాధ్యమవుతుంది. () అతరదేశాల కరెన్సీలను మనం 
నియంత్రించజాలం కనుక, వారి కరెన్సీతోబాటు మనం మన కరెన్సీని పెంచడం లేదా. 
తగ్గించడం ద్వారా సర్దుబాటు చేసుకుంటూ వుండి వారు తమ Se విలువను 
తగ్గించుకున్నప్పుడు మన దాని విలువను పెంచుకోవడానికి సిద్ధపడటం; (1) మనం మన 
యావత్తు కరెన్సీని సర్దుబాటు చేసుకోకుండానే ఒక నిర్ణీత నిష్పత్తి ప్రకారం విదేశీ మారకాన్ని 
కొనుగోలు చేసుకోవడానికి లేదా విశ్రయించుకోవడానీకి సిద్ధపడటం. మారకాన్ని ఖచ్చితం 
చేసుకోవడానికి అనునరణీయమైనటువంటి ఈ రెండు పథకాలు నష్టదాయకాలూ, కష్టదాయకాలూ 
కనుక ఈ రెండింటినీ నిరాకరించవలసిందే. అంతర్జాతీయ “పరపతిని పెంచడంలోనైతే 
నేమి, పెట్టుబడి ఒక చోటి నుంచి మరొక చోటికి ఎక్కడైతే అత్యంత ఆవశ్యకమో అక్కడికి 
SooF Ts నేమి, మరేదీ దోహదం చేయనంతగా మారకపు స్థిరీకరణ దోహదం 
చేయగలదనడం యదార్థం. యుద్దానికి పూర్వపు వ్యవస్థ యొక్క అత్యంత కీలకమైన 
ఆధారం ఒకటి తద్వారా పునస్తాపితమౌతుంది. అస్థిరతా భావం అంతరించిపోతుంది. 
జారిపోయినవిగా భావించి వదిలేసిన మార్కెట్లను మళ్ళీ వ్యవస్థీకరించవచ్చు. ఫలితంగా 
వాణిజ్య పారిశ్రామిక రంగాలకు ప్రోత్సావాం లభించగలదు. అయితే దీనివల్ల సాధించే 
ప్రయోజనాలు, దీన్ని సాధించడానికి చెయ్యవలసి ఉన్న వ్యయంతో పోల్చినప్పుడు నగణ్యమే 
ననడంలో ఎలాంటి సందేహమూ లేదు. మన అంతర్జాతీయ లావాదేవీలు, దేశంలోని 
ఆంతర్గత లావాదేవీలతో పోల్పుకున్నప్పుడు అతి స్వల్పం. నిరంతరం ధరలస్థాయిని 
మారుస్తూ, విదేశీ సమాన ప్రాతిపదికను సాధించడానికి, ఆంతరంగిక లావాదేవీలను అస్తవ్యస్తం 
చెయ్యడం అత్యంత స్వల్ప ప్రయోజన సాధనకు అత్యధిక మూల్యాన్ని చెల్లించడమే అవుతుంది. 
స్థిరమైన మారకం ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, అది లేనంత మాత్రాన ఆంతర్జాతీయ 
వర్తకానికి అవరోధం ఏమాత్రం ఏర్పడబోదన్న వాస్తవాన్ని మన వాణిజ్యవేత్తలు గుర్తించేవలని 
ఉంటుంది. నిరంతరం మారుతున్న మారకపు విలువ ఉన్నకాలంలో కూడా మన వర్తకులు 
విదేశి వాణిజ్యాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు. మన చరిత్ర నిండా బోలెడన్ని 
ఆధారాలున్నాయి. వారు సాధించిన విజయాలను వారి సంతానం మాత్రం ఎందుకు 
సాధించజాలదు? యూరోపియన్‌ దేశాల ప్రభుత్వాలు దివాళాకోరు పరిస్థితిలో ఉండకపోయి. 
ఉన్నట్టయితే, ఇలా చేయడం వల్ల నిలదొక్కుకోవడం సాధ్యపడకపోయినట్టయితే, మన 
కరెన్సీని నిర్వహించుకోవడం dicen చేసుకోవడంగా పరిణమించినప్పటికీ మన ధరలస్తాయిని 
మార్చుకోవాలని సిఫార్చు చేయడం ఉచితంగానే ఉండేది. కాని ఇప్పటికప్పుడు, వారి 
ఛరల స్థాయికి సానుభూతిగా మన ధరలస్థాయిని మార్చుకోవడానికి మనం అంగీకరించడమం'కే, 


భారత కరెన్సీకి కంబంధించినే ప్రస్తుత సమస్య 701 





మన సంక్షేమాన్ని, దివాళాతీసిన ప్రభుత్వాలను ఆదుకోవడానికి, నిరాధారులైన ఆ ప్రభుత్వాల 
మంత్రులను ఆదుకోవడానికి త్యాగం చేయడం అవుతుంది. శాస్త్రం అంగీకరించిన పునాదులపై 
నిర్వహిరచబడే కరెన్సీ నిస్సందేహంగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. వర్తకపు అవనరాలకూ 
ఆవక్యేకతలకూ అనుకూలంగా నిర్వహించబడే కరెస్సీలతో సంబంధాలను కుదుర్చుకోవడం 
కొంతవరకు నహించవచ్చు. కాని, ఏదో తన బ్రతుకు తాను బ్రతకడానికి కరెన్సీ మోద 
ఆధారపడి వెళ్ళమారుస్తున్న వ్యవస్థతో చేతులు కలపడానికి పూనుకున్నట్లయితే, మన 
కరెన్సీ నిర్వహణ అసహ్యంగా రూపొందుతుంది. 


oo 


5 
భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమస్య" 
2 షిల్లింగులు ఒకవైపు; మరోవైపు ఒక షిల్లింగు 4 పెన్నీల నిష్పత్తి 


మొదటి ప్రశ్న గురించి ఈ మాత్రం చాలు. ఈ వివాదం నుంచి ఉత్పన్నమైన 
మరోప్రశ్నను, మన కరెన్సీని ఏ రేటు పైన స్థిరపరచాలన్న (ప్రశ్నను పరిశిలిద్దాం. కొనుగోలుశక్తి 
భూమికలో దీన్ని వివరించినట్లయితే, ఈ ప్రశ్నను సంక్షిప్తంగా ఇలా వివరించవచ్చు. 
ప్రస్తుతం ఉన్న ధరలస్థాయి SA విధంగా మనం కృషిచేయవలసి ఉంటుందా? wot 
రూపాయీ కనుగోలుశక్తిన్‌ పెంచి తద్వారా దాని మారకపు విలువను పెంచడమా? ద్రవ్యం 
యొక్క విలువలో సంభవించే మార్పులు, అన్ని లావాదేవీలనూ, అన్ని వర్గాల వారిని 
సమానంగా ప్రభావితం చేసేట్లయితే, దాని పరిణామాలు ఎలా ఉన్నా ఏమో కాదు. 
అందువల్ల ఇటువంటి ప్రశ్నలను రూపొందించుకొని పరిశీలించవలసిన అవసరం పెద్దగా 
ఉండదు. అయితే ద్రవ్యపు విలువ మారినప్పుడు అన్ని అవసరాల నిమిత్తమూ సమానంగా 
అది మారదని, తద్వారా ఒక వ్యక్తి ఆదాయ వ్యయాలు సమానంగా ప్రభావితం కాబోవని 
మనకందరికి తెలును. అందువల్ల మన ధరల స్థాయి విషయంలో మనం ఏ దిశలో 
పయనించాలో నిర్ణయించుకొనే ముందు మన సమాజంలోని విభిన్న వర్గాలపై దాని 
ప్రభావం. వారి సంక్షేమం పట్ల దాని వ్యవహారం న్యాయంగానూ సముచితంగా ఉండగలదో 
BB నిర్ణయించుకోవాలి. 

మన సమాజపు ప్రస్తుత వ్యవస్థ ననుసరించి, పెట్టుబడి పెట్టే వర్గాలు, వర్తక 
వర్గాలు, ఆదాయం పొందే వర్గాలు అని సమాజాన్ని మూడు వర్గాలుగా విభజించవచ్చు. 
ఈ మూడు వర్గాల ప్రయోజనాల మధ్య విభిన్నతలు ఉండి తీరుతాయి. మొత్తం ఆర్థిక 
కార్యకలాపాలకు వర్తక వర్గం కేంద్రబిందువు. ఈ వర్గం పెట్టుబడి వర్గం నుంచి డబ్బును 
అరువు తీసుకుంటుంది. ఆదాయం పొందే వర్గాలకు ఉపాధీ కల్పిస్తుంది. డబ్బుకు 
సంబంధించినవి అనేక కంట్రాక్టులు, ఒప్పందాలూ ఉంటాయి. వాటి ప్రకారం అత్యధికంగా 
డబ్బు చెల్లింపులు జరపవలసి ఉంటుంది. ఈ రకమైన ఒప్పందాలు కుదిరిన తర్వాత 
డబ్బు విలువ యే విధంగా మార్పు చెందినప్పటికీ ఈ ఒప్పందాలు వృధా అయిపోతాయనే 
విషయం తెలిసిందే. డబ్బు విలువ తగ్గిపోయినట్లయితే. wot ధరలు పెరిగినట్లయితే 
పెట్టుబడి "పెట్టిన వర్గాలూ, ఆదాయం పొందిన వర్గాలూ నష్టపోతాయి; వర్తక వర్గాలు 


“ప్ప సర్వెంట్‌ ఆఫ్‌ అండియా' 1928 ఏప్రిల్‌: 16 


భారత my Mewepeos pue nae] 
SOn T న 





'లాభపడతాయి. కుదిరిన ఒప్పందం మేరకు పెట్టుబడి పెట్టిన STI, ఆదాయాలు పొందే 
వర్గానికీ వర్తకవర్గం వారు చెల్లింపులు చేస్తారనే మాట నిజమే. కాని, ధరలు పెరిగినందువల్ల 
వర్తక వర్గం, తాను అమ్మే వస్తువుకు ధరలు స్థిరంగా ఉండినట్టయితే పొంది ఉండే 
సొమ్ము కన్నా ఎక్కువ సొమ్ము నంపాదిన్తుంది. అతడు చెల్లించవలసిన mos చెల్లింపులను 
అంతే మొత్తంలో చెల్లించడం అటుంచి, విలువ తగ్గిన ద్రవ్యమొత్తాన్ని చెల్లిస్తాడు. అదే 
విధంగా డబ్బు విలువ తగ్గిన ద్రవ్య మొత్తాన్ని చెల్లిస్తాడు. అదే విధంగా డబ్బు విలువ 
2536 “పెరిగినట్లయితే, eot ధరలు పడిపోయినట్టయితే వర్తక వర్గాల ప్రయోజనం 
దెబ్బతింటుంది; “పెట్టుబడి Dh వర్గాలూ ఆదాయాలు పొందే వర్గాలూ ప్రయోజనం 
Sagao. అదివరకు వలెనే వర్తక్‌ వర్గాల వారు పెట్టుబడి పెట్టే వర్గం వారికీ 
ఆదాయాలు పొందేవర్గం వారికీ, అంతకు ముందు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 
చెల్లించవలసినంత డబ్బునూ చెల్లించే మాట నిజమే. అయితే ధరలు పడిపోయినందువల్ల 
డబ్బు విలువ పెరిగినా. వర్తక olus తాము విక్రయించే వస్తువుకు గాను పొందే 
మొత్తం, దానివిలువ అలాగే కొనసాగి ఉండినట్టయితే పొంది, వుండగల మొత్తం కన్నా 
తక్కువ పొందుతాడు. అతడు చెల్లింపులు చేయవలసి ఉన్నటువంటి ఇతర రెండు వర్గాల 
వారి వర్తక వర్గంవారు ఆదే మొత్తాన్నే అయినా. విలువ పెరిగిన మొత్తాన్ని చెల్లించవలసి 
వస్తుంది. 

మసం ఒకవేళ రెండు షిల్లింగుల నిష్పత్తి దిశగా క్రిందికి జరిగినట్టయితే. అంటే 
ధరల తగ్గించుకున్నట్లయితే మనం పెట్టుబడి Dh వర్గాల వారికీ. ఆదాయాలు పొందే 
వర్గాలవారికి మేలు చెయ్యబోతున్నామన్నమాట సుస్పష్టం. 'అందుకు భిన్నంగా మనం ఒక 
షల్లీంగు 4 Dho నిష్పత్తి దిశగా పైకి 'వళ్ళేట్టయితే, సమాజంలోని వర్తక వర్గాలకు మేలు 
చేసినట్లవుతుంది. ఈ విషయంలో మనం సరైన, న్యాయమైన నిర్ణయానికి రావాలంటే, 
ప్రభుత్వంతో సహా, వర్తక వర్గాలవారు. పెట్టబడి పే వర్గాలతోనూ, ఆదాయాలు పొందే 
వర్గాలతోనూ కుదుర్చుకున్న ఒప్పందాలలో ఇప్పటికీ 'అమలులో ఉన్నటువంటివి ఎన్నో, 
el కుదుర్చుకున్న కాలాన్ని బట్టి వర్గీకరిస్తూ విపులమైన అంచనాకు రావలసి ఉంటుంది. 
ఏ సమయంలో అమలులో ఉండిన ఒప్పందాలను పరిశీలించినా గత వంద సంవత్సరాలుగా 
చూసినట్లయితే. అంతకు ముందటి తరుగు లేదా మెరుగు సంవత్సరాల అనంతరం 
కురుర్చుకేన్నటువంటివేనని తేలుతుంది. వాటిల్లోని ప్రతి ఒక్కదానికీ న్యాయం చేకూర్చాలంకే, 
అది కుదుర్చుకున్న కాలంలో డబ్బు కుండిసట్టి, విలువను బట్టి, విభిన్నమైన ప్రమాణాలను 
నెలకొల్పుకొనేవలసీ ఉంటుంది. అయితే వేర్వేరు ఒప్పందాలకు వారు ప్రమాణాలను 
నిర్ణయించడం, భౌతికంగా అసంభవం, ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి. ఒప్పందాలన్నీ 
414లో కుదుర్చుకున్నవైసట్లయితే, సాధారణ ధరలస్థాయి. యుద్ధానికి పూర్వం ఉన్నంత 
స్థాయిలోనే ఉండే విధంగా మన కరెన్సీ ప్రాతిపదీకీను యుద్దానికి పూర్వపు సమాన 
ప్రీతిపదికకు తెచ్చుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకోవడం ఆదర్శవంతమైన 


704 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





న్యాయనిర్ణయం అవుతుంది. అందుకు భిన్నంగా (ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి 
ఒప్పందాలన్నీ, 1924 నాటి స్థాయినే కొనసాగించడం న్యాయం. అయితే ఈ రెండు 
అగ్రభాగాలకు మధ్యేమార్గాన్ని కనుక్కోవడం నిస్సందేహంగా ఉత్తమమైన పద్ధతి. ఈ 
కాలంలో మన రూపాయికి ఉండినటువంటి మారకపు విలువ, ఒక షిల్లింగు. 3 718 
'పెన్నీలూ, ఒక షిల్లింగూ 6 పెన్నీలుగా రెండు అగ్రభాగాలందు ఉండేది. ఒకప్పుడు మన 
రూపాయి విలువ మూడు షిల్లింగుల దాకా వెళ్ళిన సంగతి సర్వులకూ తెలిసిందే. మనం 
చట్టం ప్రకారం రూపాయి విలువను రెండు షిల్లింగుల బంగారంగా నిర్ణయించాం. మనం 
వాటినన్నింటినీ పట్టించుకోకూడదని నా న్వంత అభిప్రాయం. భారతీయ కరెన్సీని గురించి 
పరిశోధనలు జరుపడానికి గాను అప్పుడప్పుడూ నియమించిన అనేక కమిటీల నివేదికలను 
పరిశీలించినట్టయితే, 2 కమిటీ సిఫారనుల ననుసరించి ఈ చట్టాన్ని రూపొందించారో, ఆ 
బాబింగ్‌ టన్‌ స్మిత్‌ కమిటీ అంతటి దుర్మార్గమైన కమిటీ మరొకటి లేదని నిస్సందేహంగా 
చెప్పవచ్చు. ఆ కమిటి వారు ఎంత తెలివి లేనివారంటే, దేన్ని గురించి పరిశోధించడానికైతే 
ఆ కమిటీని నియమించారో ఆ సమస్యను నారు అర్థమే చేసుకోలేదు. ఫలితంగా వారిచ్చిన 
నివేదిక తప్పుల తడకగా తయారైంది. రూపాయి విలువను రెండు షిల్లింగుల బంగారంతో 
సమానమైనదిగా పరిగణించాలని వారు సిఫారసు చేసినట్లు అందరికీ తెలిసిందే. vob 
దాని అర్థం రూపాయికి విలువ “పెరిగినట్లు; అంటే ధరలు పడిపోయినట్లు. అయితే వాస్తవ 
పరిస్థితి ఎలా ఉండేది? ఈ దిగువ పట్టికను పరిశీలిస్తే మొత్తం కథ తెలిసిపోతుంది. 








తేది భారతదేశంలో 
ధరల 
ఇండెక్సు నంబరు 
1913-100 
రు. అణాలు 

EI ES 

1915 

1918 

1917 

1918 (జాతి 

1918 (ung) 

1918 (goo) 

1919 (మా) 














“పై పట్టికను పరిశీలించినట్లయితే విలువ పెంచుకోవడానికి బదులు భారతీయ 
రూపాయి విలువ తగ్గిపోయిందని తెలుస్తుంది. వెండి ధరలు ఊహించిన దానికన్నా. 
నిస్సందేహంగా అత్యధికంగా పెరిగాయి కనుక, రూపాయి విలువ కూడా బాగా పెరిగిందని 


భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమన్య" 705 





కమిటీ వారు భావించారు. నిజానికి ఈ వాస్తవమే రూపాయి విలువ బాగా తగ్గిపోయిందనడానికి 
రుజువుగా వారు భావించి ఉండవలసింది. ఒక వెండి విషయంలోనే కాక, సాధారణ వస్తు 
సామగ్రి విషయంలో కూడా ధరలు పెరిగాయి; రూపాయి విలువ తగ్గింది. 1913 కన్నా, 
1920లో ect మొత్తం వెండి కొనుగోలు చెయ్యడానికి ఎక్కువ సంఖ్యలో రూపాయిలు 
'అవసరమైనాయం'యేనే, రూపాయి విలువ తగ్గిపోయిందని అర్థం. కరెన్సీగా. విలువను 
కొలిచే సాధనంగా రూపాయికీ, వెండి ముక్కగా రూపాయికి మధ్య తేడాను కమిటీవారు 
'గుర్తించలేకపోయారు. రూపాయికి, విలువను కొలిచే సాధనంగా రెండు షిల్లింగుల బంగారపు 
మారకపు విలువ ఏనాడూ సిద్ధించలేదు. అందువల్ల మనం మన ్రస్తుత సమస్య పరిష్కారం 
ఆ పరిమితిని లెక్కలేనికి తీసుకొనకపోవడంలో సంపూర్ణంగా న్యాయోచితంగా 
వ్యవవరిస్తున్నామన్నమాట. రెండు పిల్లింగుల బంగారం నిప్పత్తిని సమర్థించేందుకు 
ఉపయోగపడే BS సమర్థన, చెల్లుబడి అయ్యేకారణంగా దాన్ని భావించినట్లయితే ఈ 
ప్రకారంగా ఉంటుంది. ఒక షిల్లింగు 4 పెన్నీల నిష్పత్తిని ఆకాంక్షించేవారిలో కొందరు, 
అలా చేసినందువల్ల యుద్ధానికి పూర్వం ఉండినటువంటి సమానప్రాతిపదికకు తిరిగి 
వెళ్లడం కాగలదని 'పారు భావిస్తున్నారు. అందువల్ల యుద్ధానికి పూర్వం ఉన్నటువంటి ' 
పరిస్థితులను తిరిగి నెలకొల్పుకోవాలంచే ప్రభుత్వంవారు అలా వాదించవచ్చు. 1924లో 
ఒక hoo 4 పెన్నీల నిష్పత్తి ప్రకారం కొలత వేసినప్పుడు 1914లో ఉన్న ధరలూ - 
1924లో ఉన్న ధరలూ ఒక్కటిగా లేవు. చాలామంది ఈ వాస్తవాన్ని గమనించినట్లు లేదు. 
కాని అదిమాత్రం నిస్ఫందేవామైన వాస్తవం. 1914లోనూ, 1934లోనూ మారకపు విలువ 
మాత్రం 1 షిల్లింగు 4 పెన్నీలుగానే కొనసాగింది. అయితే అమ్మకపు ధరల ఇండెక్సు 
సంఖ్య 1924 ఉసెంబరులో 176గా aci, 1914లో 100గానే ఉండేది. అందువల్ల 
అప్పుడు మనం యుద్ధానికి పూర్వపు సమాన ప్రాతిపదికకు తిరిగి వెళ్లడమం'ే నిష్పత్తిని 
ఒక agor 4 పెన్నీలుగా నిర్ణయిస్తే సరిపోదు. యుద్ధానికి పూర్వపు పరిస్థితులకు తిరిగి 
వెళ్లడం అలకే, యుద్ధానికి పూర్వపు ధరలను పునస్థాపించుకోవడం wob ఈనాటి మన 
ధరలస్థాయిని 76% వరకు తగ్గించుకొనవలసి వస్తుంది. ec రూపాయి విలువను 76% 
“పెంచుకోవడం. 25086 2 షిల్లింగుల MAT స్థిరపడుతుంది. అయితే మనం యుద్దానికి 
పూర్వపు పరిస్థితులకు తిరిగి వెళ్ళవలసిన అవసరమేమిటని ఎవరైనా (ప్రశ్నించవచ్చు. అలా 
చేయవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. పాత ఒప్పందాలు ఇప్పుడు అమలులో లేవన్న 
వాస్తవాన్ని గుర్తించాలి. చాలావరకు వాటిని నిర్వహించడం జరిగిపోయింది. నిర్వహణలో 
సంభవించిన నష్టాలను ఇప్పుడు మనం పూరించలేము. ఏ సమయంలో నైనా, పూరించకుండా 
ఉండినటువేంటి, ద్రహ్యసంబంధమైన ఒప్పందాలు, వివిధ కాలాలకు చెందినటువంటివనీ, 
కొన్ని ఒక రోజు పాతవైతే, మరికొన్ని ఒక నెల పాతవి. మరికొన్ని ఒక సంవత్సరం పాతవి. 
com కొన్ని ఒక దశాబ్దకాలం పాతవి, మరికొన్ని బహుశా ఒక శతాబ్దకాలం పాతవై 
ఉండినా ఉండవచ్చు. అయితే చాలావరకు ఆటీవలి కాలానికి చెందినటువంటివే. నూతన 





706 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





ప్రమాణాన్ని నెలకొల్పడానికి మన కృషిని, ప్రస్తుత వర్తకపు స్థాయిని బట్టి ప్రారంభపు 
దశగా పరిగణించి ముందుకు కొనసాగించవలనిందే కాని, ఎప్పుడో యుద్ధానికి ముందుండిన 
స్థాయిని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలం మస ధరలస్థాయిని 
తగ్గించుకోవచ్చునన్న మోజుతో, మరో విధంగా చేసినట్లయితే, మన వాణిజ్య - పారిశ్రామిక 
రంగాన్ని అస్తవ్యస్తం చెయ్యడం, తద్వారా మన సంక్షేమాన్ని దెబ్బతీసుకోవడం అవుతుంది. 
ప్రస్తుతం ఉన్నటువంటి విలువకన్నా మన డబ్బు విలువను 76 శాతం అధికంగా పెంచుకోవడం 
ecb, ప్రతి వర్తకుడూ, ప్రతి ఉత్పత్తిదారూ తన వస్తువుకు 76 శాతం తక్కువ విలువను 
పొందడమే కాక, తాను అప్పు తెచ్చుకున్న పెట్టుబడిదారుకూ, తాను పనికి పెట్టుకొన్న 
నంపాదనాపరులకూ ఇప్పటికన్నా 76 శాతం అధికంగా చెల్లించాలనడమన్నమాట. సమాజంలో 
నచేతనులై సంపదను ఉత్పత్తి చేస్తున్న వర్గాల వారిపైన, ఈ ప్రకారంగా మోసే భారం 
భరించరానిదిగా తయారవుతుంది. అయితే ఇక్కడ, అపార్థం చేసుకోవడానికి ఆవకాశం 
ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి నేను స్పష్టం చెయ్యకతప్పదు. నేను ధరల తగ్గుదలకు 
వ్యతిరేకిననీ. అధిక ధరలను నమర్థిస్తున్నాననీ ఎవరూ భావించరాదు. నేను చెప్పదలచుకున్నదల్లా, 
ఒక్కసారి, ఒక ధరలస్థాయి స్థిరపడిపోయిన తర్వాత, అధిక ధరలను గురించి మనం 
అభ్యంతరాలు చెప్పడం సేరికాదనే. వ్యవహారాలన్నీ ఇప్పుడు నర్దుకున్నాయి; మన జీవితంలో 
అవన్నీ నర్వసాధారణమై పోయినాయి. యుద్దానికి పూర్వపు పరిస్థితులు ఇప్పుడు అసాధారణంగా. 
ఉంటాయి. కనుక వాటిని నిరాకరించాలి. 


అందువల్ల మనం ఎంచుకొవలసింది 1 పిల్లింగు 37/8 “పెన్నీలూ - ఒక agoro 
6 పెన్నీల మధ్యనే. ఈ రెండింటిలో దేన్నో ఒక దాన్ని ఎంచుకునేప్పుడు న్యాయంగా వీది 
ఉంటుందో గమనించి నిర్తయానికి రావాలి. వర్తక నిపుణులను, సంపద శేంద్రకరణకు 
వ్యతిరేకంగా కాపాడటం, బహుశా మన సంపన్నులను మరింత సంపన్నులుగా ఎదగడానికి 
అవకాశాలు కలుగజేయడం మన ఆకాంక్ష. అయితే పెట్టుబడికి పునాది అయినటువంటి, 
"కలిగి ఉండాల'న్న స్పృహను పూర్తిగా నిరాకరించాలనీ, పేదవారిని మరింత “పేదవారుగా 
మార్చాలని మాత్రం మనలో ఎవరూకోరడం లేదని నేననుకుంటున్నాను. అయితే ఒక 
agor 6 nio నిష్పత్తి వైపు మొగ్గు చూపించడం యొక్క పరిణామం ఇది. అలా 
mom ఒకవేళ మనం, పెట్టుబడి పెరుగుతూ ఉండాలని, పేదలకు న్యాయం జరగాలనీ 
మనం కోరుకునేట్లయితే పారిశ్రామిక ప్రక్రియ, ఎక్కడికక్కడ స్థంభించిపోవాలని ఎవరూ 
కాంక్షించరని భావిస్తున్నాను. ఒక ngor 6 పెన్నీల నిష్పత్తిని కొనసాగించడం ద్వారానే 
ఈ కోర్కెను కూడా మనం సాధించుకోవచ్చు. 


ఈ దిగువ వివరించిన కారణాల వల్ల మనం ఒక పిల్లింగు 6 పెన్నీల నిష్పత్తినే 
ఖాయం. చేసుకొని స్థిరపరచుకోవాలని నా అభిప్రాయం: (1) పెట్టుబడి పెట్టే వర్గాల, 
ఆదాయాలు పొందే వర్గాల ప్రయోజనాలను ఇది పరిరక్షించగలదు; (2) వర్తక వర్గాల 


భారత కరెన్సీకి సంబంధించిన ప్రస్తుత సమస్య" 707 





ced అదనపు భారం వేసి, మన వర్తక వర్గాలను అతలాకుతలం చెయ్యబోదు సరిగదా, 
వారి సుఖ సంపదలకు కూడా ఎలాంటి ప్రమాదమూ ఉండదు. (3) చాలావరకు ఈ 
నిష్పత్తి ఇటీవలి కాలానికి చెందినదే కనుక (ద్రవ్యసంబంధమైన అనెక ఒప్పందాలకు - 
వాటిల్లో అనేకం ఇటీవలి కాలానికి సంబంధించినవే అయినందున న్యాయం చేకూరగలదు. 


'అదృష్టమాత్తు మనం, మన ధరల స్థాయిని స్థిరపరచడానికి ఆతరదేశాలమోద 
ఆధారపడవలసిన అవసరం లేదు. మారకపు నిష్పత్తిని కూడా స్థిరపరచాలన్నది మన 
నిశ్చితమైన సంకల్పం. మారకపు నిష్పత్తిని స్థిరపరచే విషయంలో మనకు సంకల్పం 
ఉన్నప్పటికి మన చేతుల్లో ఏమో ఉండదు; ధరలను స్థిరపరచే విషయంలో మాత్రం మనం 
తలచుకున్నట్టయితే చేసుకోగలం. మనం మన ధరల స్థాయితో బాటు మారకపు నిష్పత్తిని 
కూడా స్పిరపరచుకోగలిగి నట్లయితే చాలా ఉత్త మమైనదే సనడంలో ఎలాంటి సందేహమూ 


లదు. మీగతా దేశాలు తమ తమ దేశాల్లో ధరల స్థాయిలను స్టిరపరచుకోజాలవు కనుక 
మన దేశంలో అంతర్గత ధరలస్థాయిని మనం స్థిరపరచుకోవడానికి ఎందుకు వెనుకా 
ముందాడాలో తెలియదు. కరెన్సీ మాధ్యమం ద్వారా సాధించగలిగిన కనీసమైన ప్రయోజనం 
ఇదొక్కశే గద! నా అభిప్రాయం ప్రకారం మనం మన ధరలస్థాయిని స్థరీకరించుకోవడానికి, 
మన రూపాయి విలువను ఒక షల్లింగు 6 పెన్నీల సైర్లింగు నిష్పత్తితో స్థిరపరచుకోవడానికి 
వెంటనే ఉపక్రమించాలి. యుద్దానికి పూర్వ ఉండినటువంటి, బంగారంతో సమాన ప్రాతిపదికను 
తిరిగి పొందడానికి చేసే ప్రయత్నాలు బుద్ధిలేని ప్రయత్నాలని ఐరోపా దేశాల అతి 
త్వరలో గుర్తిస్తాయి. కరెన్సీ వ్యవవారాలలో, ఏ కాలంలో అయినాసరే, వాస్తవం ఏమిటో 
అడే సహజమైనదీ. సర్వసాధారణమైనదన్న సూత్రాన్ని అర్థం చేసుకోగలరు. వారు దీన్ని 
ఎంత త్వరగా. గ్రహిస్తే, వారు కూడా ఇప్పుడున్న ond, బంగారపు విలువలో 
పోల్చుకుని తమ కరెన్సీలను స్థిరపరచుకునేందుకు పూనుకొవడాన్నిమనం గమనిస్తాం. ఆ 
పరిస్థితులలో మరొకసారి బంగారం, అంతర్జాతీయ ప్రమాణ విలువగా పనిచేయడం 
(ప్రారంభిస్తుంది; అప్పటికి మనకు స్థిరమైన మారక విలువ రూపొందుతుంది. 


ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు ఒక క్రొత్త దృక్పథం ముందుకు వచ్చింది. 
ప్రస్తుతం అమలులో వున్నటువంటి నిర్వాహకుల అదుపులో ఉండే కరెన్సీ విధానం 
స్థానంలో, స్వయం చలిత కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకొనకుండా. 
అప్పుడున్న కరెన్సీ విధానాన్ని ఆదుకొని దానికి పునరావాసం కల్పించే ఎటువంటి చర్యలకూ 
మసం పూనుకోరాదని ఈ దృక్పథం లక్ష్యం. ఈ దృక్పథం పట్ట నాకు సంపూర్ణమైన 
సానుభూతి ఉన్నది. స్వయంచలిత కరెన్సీ విధానం సర్వదా అత్యధికమైన స్థిరత్వ లక్షణాలు 
కలిగి ఉంటుందన్న కారణం వల్ల కాదు నా సానుభూతి. స్థిరత్వాన్ని మనం సాధించుకున్న 
తర్వాత, దాన్ని, దగ్గర దగ్గరగా కొనసాగించుకోవడం ఎలాగన్నది అత్యంత ప్రధానమైనది. 
స్థిరత్వాన్ని సాధించే సమస్యకన్నా దాన్ని కాపాడుకునే సమస్య ప్రధానమైనది. అయితే, 


708 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Siom, సంపుటం -6 





నిర్వాహకుల అదుపులో ఉండే కరెన్సీ విధానం - స్వయం చలిత కరెన్సీ విధానాల మధ్య, 
మనం మన ధరల స్థాయిని స్థిరపరచుకోవడానికి ఎలాంటి చర్యలూ తీసుకొనరాదని 
వాదించడం eot, ఈ భూమండలాన్ని న్వర్గంగా మార్చడానికి పూనుకున్నవాడు, దేవతలు 
దానికి ఒప్పుకోరు కనుక విరమించుకుంటామన్నట్లు ఉంటుంది. అందుకే ఆ వ్యవహారం 
పూర్తిగా భిన్నమైన వ్యవహారమని నేను భావించాను. ఆ దృక్పథం గురించి మరెప్పుడైనా 
కొన్ని వ్యాఖ్యలు చెయ్యవచ్చు. ఇప్పుడు మాత్రం కాదు. 


nao 


6 
సమిక్ష 
కరెన్సీ - మారకం * 


"భారత కరెన్సీ మరియు మారకం" రచన: హెచ్‌.ఎల్‌, చాబ్లానీ, ఎం.ఏ. 
(ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ (ప్రెస్‌, బొంబాయి) 1925 


8y2x5y2. పుటలు 184. ధర 4-8-0. 


ఈ కరపత్రం అత్యంత అసమర్థవంతమైన (ప్రచురణ. కొంత వరకు సంక్షిష్టమైన 
విషయాన్ని రచయిత, త్వరత్వరగా వివరించడానికి ప్రయత్నించినందువల్లనో ఏమో గాని 
తగినంత సమాచారమూ లేదు; అవసరమైన దిశానిర్దేశం అంతకన్నా లేదు. రచనా పద్ధతి 
అంటూ ఏమా లేదన్న సంగతి స్పష్టమవుతూనే ఉంటుంది. పుస్తకంలో వ్యక్తం చేసిన 
అనేకమైన విరుద్ధ భావనలనూ, అడుగడుగునా కనబరచిన నర్జుబాటు వైఖరులను పరిశీలిస్తే 
రచయిత వైఖరి ఏమిటో అసలు న్పష్టం కాదు. భారతదేశం నిరుపేద దేశం కనుక. ఈ 
దేశంలో బంగారాన్ని చెలామణి చేయడం సాధ్యం కాదని ఒక చోట అంటారు. మరొక 
చోట రూపాయలు చెలామణిలో ఉన్నాయి కేనుక, బంగారం చెలామణి అసంభవమని 
అంటారు. (ద్రవ్యపురాశి సిద్ధాంతాన్ని చర్చించడానికి మొత్తం ఒక అధ్యాయాన్ని వినియోగించిన 
తర్వాత - రాజకీయార్థశాస్త్రంలో అతి సరళమైన, అత్యంత స్పష్టమైన ప్రతిపాదనే అయినప్పటికి 
-1873 తర్వాత రూపాయలు బాగా పెరగడానికి కారణం, జారీ మాద పరిమితి Lh, do 
కాదని తీర్మానిస్తాడు.! విదేశీ మారకానికి సంబంధించి ఆయన రచించిన అధ్యాయంలో 
కూడా అటువంటి వైరుధ్యాలు అనేకం కనిపిస్తాయి. అందులో ఆయన రెండు సూత్రాల 
మధ్య వైరుధ్యాన్ని వివరించడానికి ప్రయత్నించారు. ఈ రెండు సూత్రాలు ఒకటి కొనుగోలు 
శక్తికి సంబంధించినది మరొకటి వర్తకపు బకాయీలకు సంబంధించినది. వీటిల్లో మొదటి 
సూత్రం (wot కొనుగోలు శక్తి సూత్రం) సరైనది, వాస్తవికమైనదని తన తీర్పును 
ప్రకటిస్తారు. అయినప్పటికీ పుస్తకమంతా, తాను తప్పుడు సూత్రంగా ప్రకటించిన, eot 
వర్తకపు బకాయిల సూత్రం ఆధారంగా తన వాదనలన్నింటినీ కొనసాగిస్తారు. తన 
ప్రారంభపు అధ్యాయంలోనే, వెండి ప్రమాణానికి తిరిగి వెళ్ళడం అంత బుద్ధిహీనత మరొకటి 
లేదని ప్రారంభిస్తారు. 


రచయిత దృష్టిలో, మనదేశంలో కరెన్సీ నిర్వహణ పద్ధతి అత్యంత లోపభూయిష్టమైనదని. 





B సర్వెంట్‌ ఆఫ్‌ అండియా; 1925, జూన్‌. 25. 


710 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచవలు - ప్రసంగాలు, సంపుటం -6 





అయితే ఈ లోపాన్ని నివారించడానికి రూపాయిని. మార్చుకోవడానికి అనువుగా తీర్చిదిద్దాలని 
సూచిస్తారు. 


రచయిత రాజీవైఖరి - భారతీయ కరెన్సీ పునర్నిర్మాణానికి వచ్చిన నూచనలన్నింటినీ 
ఆమోదించడంలోనే స్పష్టమవుతున్నది. వెండి ప్రమాణానికి తిరిగి Idod" డాక్టర్‌ ఫిషర్‌ 
పథకం ఆయనకు ఉత్తమంగానే కనపడింది. అలాగే విశ్వవ్యాప్తమైన - స్వర్ణ మారకపు 
ప్రమాణం కూడా ఆయనకు ఉత్తమంగానే కనిపించింది. అయితే రచయితకు నచ్చిన ఒక 
పథకం లేకపోలేదు; అది మారకపు సామర్థ్యం ఉన్నటువంటి రూపాయి ప్రమాణ పథకం, 
మార్చుకోవడం బంగారు నాణిలకు కాదట; బంగారంగా మార్చుకోవడానికి వలుండాలట. 
రచయిత దీన్ని స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ, “పొదుపైన సురక్షితమైన కరెన్సీ 
గురించిన ప్రత్రిపాదనేలిలో రికార్డో సూచించిన పథకాన్ని రచయిత ఆమోదిస్తున్నారు. 
అదృష్టవశాత్తు ఇంగ్లాండులో ఈ పథకాన్ని అంగీకరించలేదు. అందుకు కారణాలున్నాయి. 
mom కడ్డీలుగా నోట్లను మార్చుకోవచ్చునని శాసనం చేసినట్లయితే, బంగారు కడ్డీల 
విలువకు సరితూగే నోట్లు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం 
ఉంటుంది. మిగతావారికి వీలుపడదు. అటువంటి పద్ధతి వల్ల, మారకపు సామర్థ్యపు 
సూత్రం బలహీనపడిపోయి, ద్రవ్యోల్బణం "పెరగడానికి అవకాశం ఉంటుందని 
అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ ప్రతిపాదన తగినంత సురక్షితమైన (ప్రతిపాదన కాదని 
తేలింది. ప్రతిపాదన పొదుపైనదా కాదా అనే విషయాన్ని అప్పట్లో చర్చించలేదు. అక్కడ 
దాన్ని గురించి చర్చించడం సౌకర్యవంతంగానే ఉంటుంది. బంగారాన్ని కరెన్సీగా 
ఉపయోగించడం అనేది అనాగరకమైన పద్ధతి అంటూ, దాన్ని విమర్శిస్తూ దానికి వ్యతిరేకంగా 
విషు కక్కడానికి పూనుకుంటున్న రచయితలు - ప్రస్తుత రచయితతో సహా, అనేకమంది 
రచయితలు భారతదేశంలో ఉన్నారు కనుక, ఈ విషయాన్ని ఇక్కడ వివరించడం అవసరం. 
ఈ రచయితలందరూ తమను తాము అత్యంత నాగరికులుగా భావించుకుంటారు. ఈ 
నాగరిక రచయితలందరూ, బంగారాన్ని కరెన్సీగా వాడటం కన్నా, కాగితాన్ని కరెన్సీగా 
వాడటం అత్యంత TOPS పద్దతి అని అందరూ ఆమోదించిన వాస్తవాన్ని పదే పదే 
(ప్రస్తావిస్తూంటారు. ఇందుకోసం తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తారు. అయితే 
తాము సూచించే ఆ పథకం పొదువైనదే కాక. ధరల స్థిరీకరణను సాధించడంలో సురక్షితమైనదో 
కాదో వివరించడానికి లేశమాత్రమైన ప్రయత్నం కూడా చెయ్యరు. నురక్షితత్వాన్ని హామి 
ఇవ్వనటువంటి 2 పథకమైనా. అది ఎంతటి TAPS దైనప్పటికి నిరర్ధకం. పొదుపైనది 
కాకపోయినా నడుస్తుంది కాని, సురక్షితమైనది కాకపోతే మాత్రం సాగదు. కరెన్సీగా వాడుకునే 
విషయంలో బంగారాన్ని పొదుపు చేయడం, విలువ ప్రమాణం బంగారం ఉపయోగాన్ని 
నిరాకరించడమే అవుతుందనేది, బంగారాన్ని మాధ్యమంగా ఉపయోగించడం కన్నా కాగితాన్ని 
ఉపయోగించడమే పొదుపుగా ఉండగలదని, రచయితలు చేసిన ప్రతిపాదన ఉన్నంత 
స్పష్టంగా రుజువవుతున్నది. కరెన్సీగా వాడకానికి బంగారం SITSA వాదించేవారు. 


E 711 





తమ వాదన ద్వారా సాధిస్తున్నదేమిటి? వారి వాదనకు సరళమైన అర్ధం ఇది. బంగారం 
వాడకాన్ని పొదుపు చేయడం వల్ల దాని సరఫరాను పెంపాందించడమవుతుంది. సరఫరాను 
-పెంపొందించినందువల్ల దాని విలువ తగ్గిపోతుంది. అంకే వాడకం విషయంలో బంగారాన్ని 
పొదుపు చేయడం ద్వారా బంగారం విలువ తరిగిపోయే పదార్థంగా మారుతుంది. ఫలితంగా 
విలువ ప్రమాణంగా కొనసాగడం బంగారానికి సాధ్యపడకుండాపోతుంది. కాగితపు ద్రవ్యాన్ని 
జారీచేయడం ద్వారానైతే నేమి, ఆ మాటకు వస్తే, మరే ప్రత్యామ్నాయం జారీ ఫలితంగా 
గానీ, లోవపు కరెన్సీ డిమాండును ప్రభావితం చెయ్యడం అసాధ్యమనే సంగతి నిర్వివాదాంశం. 
అయితే కొంతమంది, కాగితపు ద్రవ్యపు మార్పిడి సామర్థ్యం కలిగి ఉండటం లేకపోవడం 
“పైన లోహపు కరెన్సీ డిమాండు ఆధారపడి ఉంటుందని వాదిస్తారనేది నిర్వివాదమైన 
అంశం. అయితే ఈ వాదన పొరపాటు అభిప్రాయం వల్ల ఏర్పడుతుంది. కాగితపు జారీలకు. 
వాటికి బలం సమకూర్చగల స్థాయిలో లోహపు రిజర్వు నిలువలు ఉన్నయా, లేదా అనే 
అండాన్ని బట్టి ob ఉంటుంది” రిజర్వు నిలువల బలం ఉన్న కాగితపు కరెన్సీ i 
కరెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేదే కద! రిజర్వు నిలువల బలం లేనటువంటి 
కాగితపు కరెన్సీ వల్ల లోహపు కరెన్సీ విలువ పెరుగుతుంది. అందువల్ల మనం బంగారాన్ని 
ఒకవైపున పొదుపు చేస్తూ మరొకవైపున ప్రమాణంగా దాన్ని వాడటం అసంభవం. బంగారాన్ని 
పొదుపు చెయ్యదలచుకున్నట్టయితే విలువ (ప్రమాణంగా దాన్ని పరిగణించడాన్ని 
విరమించుకోవాలి. అదలా ఉంచి, ఈనాటి పరిస్థితులలో బంగారాన్ని పొదుపు చెయ్యవలసిన 
ఆవశ్యకత కూడా లేదు. ఈనాడు ప్రపంచమంతటా డబ్బు భారీగా చెలామణిలో ఉన్నది 
అందువల్ల బంగారాన్ని పొదుపు చేసుకోవాలన్న సంకల్పాన్ని ఎంత విరమిస్తే అంత 
S38. ఈ దృష్టితో పరిశీలించినప్పుడు బంగారపు మారకపు ప్రమాణం ఒకప్పుడు 
వరంగా ఉండినప్పటికీ ఈనాడు శాపంగా పరిణమించింది. కొంతకాలం వరకు అది చాలా 
ఉపయోగకరమైన ప్రయోజనాలను కాపాడింది. 1873 నుంచి బంగారం ఉత్పత్తి తగ్గుతూ 
వచ్చింది. బంగారపు మారకపు ప్రమాణం ద్వారా సాధించిన పొదుపు చాలావరకు 
ఉపయోగపడింది. సంకుచితమౌతున్న కాలంలో ప్రపంచదేశాల ద్రవ్యం విస్తరించడానికి 
ఉపకరించింది. అంతర్జాతీయ ధరలస్థాయి అతివేగంగా పతనం కాకుండా స్థిరత్వాన్ని 
పరిరక్తించుకోవడానికి దోహదకారి అయిందే. బంగారపు కరెన్సీని కూడా అమలుపరిచినట్లయితే. 
అంతర్జాతీయ మార్కెట్టులో ధరలు పడిపోవడం అనివార్యమై ఉండేది. అయితే 1910 
తర్వాతే. పరిస్థితులు. మారాయి. బంగారం ఉత్సాదన పెరిగింది. ఫలితంగా బంగారపు 
dei) ప్రమాణాన్ని కొనసాగించుకున్నందువల్ల, ధరల పెరుగుదలను నిరోధించడానికి 
ప్రపంచ దేశాలకు నవాకరించకపోగా, బంగారం వాడకంలో పొదుపు పాటించవలని రావడంతో. 
పదివరకే కావలసిన దానికన్నా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న బంగారంతో బాటు, ధరలు 
DOA బంగారం అత్యధికమైపోయి. విలువ లేకుండాపోయింది. 1911 తర్వాత ధరల 
“పెరుగుదలకు బంగారపు మారకపు ప్రమాణమే కారణమని ప్రొఫెసర్‌ ఫిషర్‌, తదితర 


712 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ద్రనంగాలు, సంపుటం -8 





రచయితలు రాసినదాన్ని, ఈ రచయిత ఆమోదసూచకంగా ఎత్తిచూపించారు. మరెక్కడో 
బంగారపు మారక ప్రమాణం అమలులో ఉండినందువల్ల బంగారం విలువ ప్రమాణంగా 
పనికిరావడం విరమించుకున్నదన్న వాస్తవాన్ని ప్రొఫెసర్‌ ఫిషర్‌ గమనించలేదు. 1911 
తర్వాత బంగారపు మారక ప్రమాణ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి ఉండినట్లయితే, బంగారాన్ని 
పొదుపు చేసుకోవడానికి బదులు ప్రపంచదేశాలు దాన్ని విరివిగా వాడేటానికి పూనుకొని 
ఉండినట్లయితే, బంగారం అత్యధికం అయిపోవడమనేది గాని, ఫలితంగా వస్తువుల ధరలు 
“పెరగడం గానీ జరగకుండా నిరోధించడానికి వీలు కలిగేది. ఈ దృష్టా పరిశీలించినప్పుడు 
బంగారపు మారకపు ప్రమాణం అది సాధించిన ప్రయోజనాలను సాధించి, ఇక ప్రయోజనకారి 
కాకుండాపోయిన తర్వాత కూడా కొనసాగి, ఇప్పుడు నష్టాయకంగా పరిణమించిందని 
చెప్పవచ్చును. ఈ పరిశిలన లన్నింటి దృష్టా బంగారాన్ని పొదుపు చెయ్యడానికి విలువ 
ప్రమాణంగా దాన్ని కొనసాగించడానికి ఉద్దేశించినటువంటి ఏ పథకం పట్ల కూడా మనం 
సానుభూతిని కనపరచవలసిన అవసరం లేదు. 


బంగారంగా మార్చుకోవడానికి వీలయ్యే రూపాయలను నెలకొల్పుకోవాలన్న తన 
పథకాన్ని ప్రతిపాదించినప్పుడు రచయిత, పైన వివరించిన అంశాలనన్నింటినీ విన్మరించారు. 
అయితే బంగారు కడ్డీలుగా రూపాయలను మార్చుకోగల అవకాశం అనేది రచయిత 
ప్రతిపాదించే పథకాన్ని పూర్తిగా ప్రతిబింబించదు. బంగారంగా మార్చుకోవడానికి, చట్టబద్ధమైన 
సామర్థ్యాన్ని వాటికి కలుగజేసినప్పటికీ రూపాయిల జారీ విషయంలోనూ, చిన్న నోట్ల జారీ 
విషయంలోనూ పరిమితి విధించాలని కూడా రచయిత సూచిస్తున్నారు. భారతదేశంలో 
కరెన్సీ పరిమాణం, ప్రతి సంవత్సరం, ఆ యేటి వర్తకపు సాధారణ ప్రగతిని బట్టి 
ఖచ్చితమైన నిర్ణీత శాతం పరిమాణంలో పెంచడానికి మాత్రమే వీలుండాలని రచయిత 
సూచిస్తున్నారు. ఆ శాతానికి మించి, కరెన్సీ పరిమాణాన్ని పెంచే అధికారం ప్రభుత్వానికి 
ఉండకూడదు. రూపాయలూ, చిన్న నోట్లజారీపై, ఈ విధంగా ఎప్పటికప్పుడు మార్చు 
చెందగల పరిమితిని విధించాలని తాను ప్రతిపాదించడానికి కారణాలుగా రచయిత ఇలా 
పేర్కొన్నారు: "మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రూపాయి, అతి చిన్న ప్రమాణంలో 
ఉండే ద్రవ్యం కనుక ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో సురక్షితమైన వామ కానేరదు; వాస్తవానికి, 
వాయిదా వేసిన మారకపు సామర్థ్యం, చిన్న చిన్న నోట్ల విషయంలో ఆచరణలో మారకపు 
సామర్థ్యపు లెమిగా పరిణమించి, 'మారకపు సామర్థ్యం లేకపోవడం వల్ల జారీ ఆపరిమితంగా 
'పెంపొందుతుందని పురాతన ఆర్థిక శాస్త్ర నిపుణులు సూత్రీకరించారు" అని వివరిస్తారు. 
ఇదంతా మరి వింతైన వాదన కాకపోయినప్పటికీ మూర్ధపు (ప్రేలాపన మాత్రమేననిపిస్తున్నది; 
ఇదే రచయిత ఒక చోటనేమో. కరెన్సీ అత్యధికం అయిపోకుండా కాపాడటంలో మారకపు 
సామర్థ్యం సమర్థవంతంగా పనిచేయగలదనీ అంటారు; కరెన్సీ పరిమాణాన్ని అత్యధికం 
చెయ్యడానికి ఉపక్రమించే ప్రభుత్వాలకు ఈ మారకపు సామర్థ్యం (ప్రమాద సూచికల 
సంకేతాలను స్వయంచలితంగా చేరవేయగలదని ఆంటారు". అలా అయినప్పుడు రచయిత 


Ed 713 





మనస్సులో ఉన్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మారకపు సామర్థ్యం ఉన్నటువంటి 
రూపాయి ఎందుకు సరిపోదు? పురాతన ఆర్థిక శాస్త్రవేత్తలు, చిన్న చిన్న నోట్లకు మారకపు 
సామర్థ్యాన్ని సమకూర్చడం, అత్యధిక జారీని నిరోధించడానికి సరిపాయ్యే హామి కాదని 
మాత్రీకీరించినట్లు రచయిత పేర్కొనడంలో miim. బంగారపు Jin 
కొనసాగించడానికి. చిన్న చిన్న ద్రవ్య పరిమాణపు నోట్లను జారీ చెయ్యడానికి బ్యాంకులకు 
అవకాశం కల్పించినప్పుడు, మారకపు సామర్థ్యం మాత్రమె సరిపోదని కాదు, పురాతన 
ఆర్థిక శాస్త్రవేత్తలు భయపడింది. పురాతన ఆర్దిక శాస్త్రవేత్తల అభిప్రాయంగా రచయిత 
ఉద్దాటించిన విషయం, వారి అభిప్రాయానికి పూర్తీగా భిన్నమైనటూవంటిది. తమ 
లక్ష్యసాధనకోనం, పురాతన ఆర్థిక శాస్త్రవేత్తలు, రచయిత వివరించినట్లు, చిన్న నోట్ల 
జారీమోద పరిమితి విధించాలవీ సూచెంచలేదు. వారు కోరిందల్లా చిన్న నోట్ల జారీన్‌ 
పూర్తిగా రద్దు పరచడం. అందుకే, చార్టర్‌ చట్టం ప్రకారం, 5 పౌండ్డలోపు, ద్రవ్య పరిమాణంతో 
కోట్లను జారీ చెయ్యకుండా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండును. నిరోధించడం జరిగింది. ఆ 
సూత్రానికి అనుగుణంగా ఏదైనా సూచన చెయ్యదలచుకున్నట్లయితే, రచయిత, 5 
రూపాయలకన్నా తక్కువ విలువగల రూపాయలను గానీ, వెండి ఆధారంగా నోట్లను గానీ 
భారత ప్రభుత్వం జారీ చేయకూడదని సూచించి ఉండవలసింది. దీనికి బదులుగా ఆయన 
ఆచరణ యోగ్యం కానటువంటి, అస్తవ్యస్తపు సూచన చేస్తున్నారు. రచయిత సూచించిన 
విధంగా ఒక శాతాన్ని నిర్ధారించడం సాధ్యమేనని భావించినప్పుడు, దాన్ని à విధంగా 
అమలు జరపాలో రచయిత సూచించడం లేదు. నిర్ణయించినటువంటి శాతాన్ని అన్ని 
కాలాల్లోనూ కొనసాగించాలా? ప్రతి ఆర్థిక సంవత్సరం చవేరలో, ఈ శాతాన్ని అధిగమించలేదని 
నిర్ధారి౦చుకుంటే చాలా? ఈ 'పథకం వల్ల కోరేది చివరగా ప్రస్తావించినదే అయినట్లయితే, 
సరేవత్సరం మధ్యలో జారీ చేసే లేదా తగ్గించుకునే కరెన్సీ పరిమాణానికి 
సంబంధించినంతవరకు ఎటువంటి పరిమితీ ఉండదు; ఆర్థిక సంవత్సరపు ముగింపు 
సమయానికి, మిగులు విషయంలో పొరపాట్లు జరిపి, “పెరుగుదల నిర్ణయించిన శాతానికి 
మించకుండా జాగ్రత్తపడితే చాలు. తర్వాత, సాధారణ పెరుగుదల స్థాయి విషయంలో 
ఒక అంకెను శాశ్వతంగా నిర్భారిస్తారా, లేక ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటారా? ఒకవేళ 
సవరించేట్లయితే. ఏ పద్ధతులేను పాటించి సవరిస్తారు? అ సాధారణ అంకెను సవరించే 
అధికారం ఎవరికి ఉంటుంది? రచయిత ప్రతిపాదించిన పథకాన్ని ఆమోదించాలంటే ఈ 
'ప్రశ్నలన్నింటికే సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ గొడవల్నింటినీ 
కొనితెచ్చుకొని చిక్కుల్లో పడటం కన్నా, రచయిత, సర్వసాధారణమైన పాత్ర వహించి, 
మారకపు సామర్థ్యం ఉన్నటువంటి రూపాయినో లేక మారకపు సామర్థ్యం లేనటువంటి, 
జారీపై పరిమితి విధింపు ఉన్న రూపాయినో ప్రతిపాదిస్తే మెరుగ్గా ఉండేది కద! 


బొంబాయి ఎలిఫిన్‌స్టోన్‌ కళాశాలలో, బెనారస్‌లోని సెంట్రల్‌ హిందు కళాశాలలోనూ 
ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా రచయిత, ఈ అంశాన్ని గురించి తమ విద్యార్థుల నుద్దేశించి 


714 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





చేసిన ప్రసంగాలను ఈ పుస్తకంలో సంకలితం చేశారు. పుస్తకాన్ని రెండు భాగాలుగా 
విభజించారు. మొదటి భాగం చాలావరకు సమాచారాన్ని అందించేటటువంటిది; "అర్థశాస్త్రంలో 
ఉత్తీర్ణతను సాధించడానికి కృషిచేస్తున్న విద్యార్థులకిది ఉపయోగకరంగా ఉంటుందిని 
రచయిత అంటున్నారు. "రెండవ భాగం ప్రధానంగా విమర్శనాత్మకమైనది". “ప్రధానంగా. 
అనరు డిగ్రీ కోనం కృషిచేస్తున్న విద్యార్థుల ఉపయోగార్థం రూపొందించినది". ఆర్థిక శాస్త్ర 
పరీక్షా పత్రాలను దిద్దే పరీక్షకునిగా, నేను ఇప్పటివరకూ రాజకీయార్థ శాస్త్ర విద్యార్థులు, 
బట్టి పట్టిన నర్సరి కథల వంటి సమాధానాలను ఎందుకు రాస్తారో, ఆనర్సు విద్యార్థులు 
అరుపు తెచ్చుకున్న వ్యాఖ్యానాలను యధాతథంగా ఎందుకు ఉటంకిస్తారో తెలియక 
సతమతమవుతూ ఉండేవాణ్ని. ఈ రచయిత పరోక్షంగా నూచించినట్లు ఈ రెండు రకాల 
విద్యార్థి వర్గాలకు రెండు రకాల సామగ్రిని సరఫరా చేస్తుంటారనీ, ఈ సామగ్రి ద్వారా 
వారికి అందే సమాచారం సమగ్రమూ, సంపూర్ణమూ కాదని, కనీసం ప్రాథమికావగావనకు 
ఉపకరించేది కూడా కాదని ఇప్పుడు తెలిసింది. 


aad 


7 
సమీక్ష 


పన్ను విధింపు విధానాల పరిశీలనాసంఘం నివేదిక, 1926 * 
పన్ను విధింపు విధనాల పరిశీలనా సంఘం నివేదిక, 1926 - 1 


నివేదికలను సమర్పించడానికి కమిషన్లను, పరిశీలనలు జరపడానికి కమిటీలనూ 
నియమించడం ఇంగ్లీషు ప్రభుత్వ విధానంలో విశిష్టమైన లక్షణం. ఇంగ్లీషు పార్లమెంటరీ 
కార్యాచరణకు, సాంఘిక ఆర్థిక సంబంధమైన చట్టాలను రూపొందించడంలో చీకట్లో 
తారట్లాడరాదనేది కీలకమైన సూత్రం. పార్లమెంటు, కార్యాచరణకు పూనుకునేముందు, 
కమిషన్లు లేదా కమిటీలు అందుకు సంబంధించిన ప్రాథమిక విషయాలను క్షుళ్ణింగా 
పరిశీలించి నివేదిస్తాయి. ఈ విషయంలో పార్లమెంటు, సుప్రసిద్ధమైన లోకోక్తి "జ్ఞానం 
సర్వశక్తి వంతం" అనే దాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. ఇంగ్లీషు పార్లమెంటరీ కార్యచరణకు 
నంబంధించిన ఈ సూత్రాన్ని భారతదేశంలో కూడా అనుసరిన్తున్నందుకు మనం సంతోషించాలి. 
కమిషన్లు, కమిటీల నియామకాలను తరచూ వ్యతిరేకించే మన రాజకీయవేత్తలు ఆత్యున్నతమైన 
దేశ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నమాట. 

పన్ను విధానాల పరిశీలనా'సంఘం విషయంలో మాత్రం, (ప్రభుత్వమే దాన్ని 
దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నది. దీని నియామకం కూడా చట్టనభ కొరిక మేరకు జరగలేదు. 
చట్ట సభ కోరిందల్లా, పన్నులను భరించగల శక్తి ప్రజలకు 2 మేరకున్నదో పరిశీలించాలని 
మాత్రమే. అటువంటి పరిశీలన చేయంచినట్లయితే, ప్రజలకు చెల్లించే సామర్థ్యం లేనప్పటికీ, 
విధించే పన్నుల భారం అత్యధికంగా ఉంటుందని భయపడిన ప్రభుత్వం దీన్ని దాటవేసింది. 
అటువంటి పరిశీలన జరిగితీరాలని ప్రజాభిప్రాయం నుంచి ఒత్తిడి రావడంతో, 
తప్పించుకోవడానికి కొత్తరకమైన ఎత్తుగడలతో పరిశీలనను రెండు విభాగాలుగా విభజించి, 
ఒక కమిటీని నియమించింది. (1) పన్నుల పరిశీలనా సమితి;(2) ఆర్థిక పరిశీలనా సమితి 
ఫలితంగా ఈ రెండు కమిటీలలో ఏ ఒక్క కమిటీ నివేదిక కూడా ఎందుకూ పనికిరాకుండా 
పోయింది. 


పన్ను విధింపు విధానాల పరిశీలనా సంఘం పరిశీలనాంశాలు ఇలా ఆదేశిస్తున్నాయి: 
(1) ప్రస్తుతం జనాభాలోని విభిన్న వర్గాల మధ్య పన్నుల భారాన్ని ఏ విధంగా పంచడం 





“ది సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా. సంపుటి 9 సంచిక 13, 1926, పుటలు 163-64 


716 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు, సంపుటం -6 





జరిగింది? (2) పన్నుల విధింపు విధానాల పథకం యావత్తూ న్యాయోచితంగా ఉన్నదా? 
అర్థిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నదా? లేకపోయినట్లయితే వ ఏ అంశాలలో 
లోపాలున్నాయి? (3) పన్ను విధింపునకు సంబంధించి ప్రత్యామ్నాయ వనరుల గురించి 
నివేదించడం ఈ మూడు ప్రశ్నల పరిశీలన విషయంలో, కమిటీ వారు తమ నివేదికలో 
సమానమైన స్థానాన్ని కల్పించలేకపోయారు. కమిటీకి అప్పగించిన మొత్తం కర్తవ్యంలో 
మొదటి అంశం అత్యంత ప్రధానమైనది. అయినప్పటికీ 447 పుటల నివేదికలో దీనికి 
కేటాయించే స్థానం కేవలం 13 పుటలు మాత్రమే. ఇకపోతే, విషయ పరిశిలన కూడా 
అత్యంత అసంత్నప్రికరంగా సాగింది. ఎటువంటి కారణాన్నీ చూపించకుండానే కమిటివారు 
దేశ జనాభాను 11 పర్గాలుగా విభజించారు. ఆయా వర్గాలు భరిస్తున్న పన్నుల భారాన్ని 
పదిన్నర పుటల్లో వివరించారు. భారత ఆర్థిక విధానాలలో, వ్యక్తిగతమైన పన్నుఖారానికి 
సంబంధించిన అత్యంత ప్రధాన విషయాన్ని కూడా పరిశీలించలేదు. జనాభాను 11 
వర్గాలుగా విభజించడం సమగ్రమైన విభజనగా కమిటివారు ఎందుకు భావించారో 
తెలుసుకోగోరడం ఎవరికైనా సహజం. అది కేవలం, బహుశా అలా వర్గీకరించవచ్చునని 
ఊహించి చేసిన వర్గీకరణ మాత్రమే. పదకొండే ఎందుకు? పదమూడు ఎందుకు కాకూడదన్న 
దానికి జవాబు లేదు. అంతేకాదు , ఒక వర్తకుడు భరించే పన్ను భారం ఇంత అని కమిటీ 
వారు ఏ విధంగా నిర్ణయానికి వచ్చారు? ఏ పన్నుకు ఆ వన్నుగా పరిశిలించి ఉండినట్లయితే 
బహుశా వారు, SÓS వర్గం వారిపై ఎలాంటి పన్ను భారం పడరన్న నిర్ణయానికి వచ్చి 
ఉండేవారు. పత్తి మోద 2603 ae» పన్ను అనే స్పష్టమైన దాన్ని పరిశీలిద్దాం. 
డాన్ని రద్దు చేసినట్లయితే కార్మిక వర్గానికి లాభదాయకంగా ఉంటుందని సిఫార్సు చేయడానికి 
కమిటి వారికి ఎటువంటి ఇబ్బందీ లేదు. ఈ పన్ను భారాన్ని వినియోగదారులకు బదిలీ 
చేయడం జరుగుతుందన్న విషయంలో కమిటి వారికి స్పష్టమైన అభిప్రాయం ఉన్నదా? 
కమిటీ వారి పట్ల అన్యాయంగా వ్యవహరించాలన్న కోరిక నాకు ఏ మాత్రం లేదు. అయితే 
ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించినంత వరకు మాత్రం, కమిటి వారి నివేదిక "ఘోరమైన 
అసంతృప్తిని కలిగించిందని అనలేకుండా ఉండలేకపోతున్నాను. భారతదేశంలో పన్ను 
విధింపునకు గురి అవుతున్న విభిన్న వనరుల చరిత్రను గురించి, వాటి ప్రాధాన్యం 
గురించీ కమిటివారు అత్యంత విపులంగా చర్చించారు. అంతవరకు నయమే. అయితే 
విభిన్న రకాల పన్నులభారాన్ని విడివిడిగా వ్యక్తిగత ప్రాతిపదికపై పరిశీలించడానికి, అందులో 
సగం స్థానాన్నయినా కమిటీవారు కేటాయించి ఉండినట్లయితే బాగుండేది. ఈ అంశాన్ని 
కమిటీవారు బొత్తిగా స్పృశించనే లేదు. ఆ పని కనుక చేసి ఉండినట్లయితే విభిన్న వర్గాల 
మోద పడుతున్న పన్ను భారాన్ని అంచనా వేయడానికి కమిటీ వారికి మరింత వీలుపడటమే 
కాక, ఏ ఏ రకాల పన్నులు అనావశ్యకమైనవో సూచిస్తూ వాటిని రద్దు చెయ్యలని సిఫారసు 
చేసే అవకాశం కూడా కలిగేది. ఆ పనిని ఈ కమిటి వారు చెయ్యలేకపోయారు. ముద్రణ 
కయ్యే ఖర్చు కాశ దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల దేశ సంపదను అనుభవించిన 


సమోక్ష 717 





ఈ కమిటీవారి నివేదిక పూర్తిగా నిరుపయోగం కావడానికి ప్రధాన కారణం, పరిశీలనాంశాలలో 
అతి ప్రధాన పన్ను భారాన్ని గురించి అధ్యయనం చెయ్యకపోవడమే. 


ప్రధానమైన సమస్య పరిశీలనలో కమిటీవారు విఫలం కావడానికి ప్రధాన కారణంగా 
మనం ఈ కమిటీ సభ్యుల స్థాయిని పేర్కొనవచ్చు. వీరిలో చాలామంది నిపుణులు కారు; 
అపవాదు నిజమే అయితే, వీరిలో చాలామంది, నియమించిన కమిటీలో తమ పేర్లు గూడా 
ఉన్నాయని తెలుసుకున్న అనంతరం, పంజాబ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 
ఓ.న.మ.లను అధ్యయనం చెయ్యడం ప్రారంభించారు. విషయావగాహన వున్న విద్యార్థుల 
ముందు, ఇటుపంటి అజ్ఞానుల కమిటి సమర్పించిన నివేదిక నిరర్థకం కావడంలో వింతేమో 
లేదు. అయితే నివేదికను సమర్థిస్తూ ఒక్కమాట చెప్పవచ్చు. సాధారణ పరిజ్ఞానంతో నిండి 
ఉన్నటువంటి. విషయాలను సక్రమంగా పేర్చినటువంటి. ఒక దస్తావేజు ఇది. విద్యార్థులను 
ఇది సంతృప్తిపరచలేకపోయినప్పటికీ, అతనికి మేథా సంబంధమైన అధ్యయనాన్ని 
కొనసాగించడానికి ప్రాథమిక పునాదిగా ఉపకరిస్తుంది. కమిటీ వారి ప్రతిపాదనల్లో కొన్నింటిని 
మున్ముందు రచనల్లో పరిశీలిస్తాననుకుంటున్నాను. నివేదికపైనా సాధారణ అభిప్రాయం 
ప్రకటించి ప్రస్తుతానికి దీన్ని ముగిస్తున్నాను. 


pna 


ఉపోదాతం * 
ఘు 


భారతదేశంలో వస్తుమార్పిడిని గురించి రచించిన తన పుస్తకానికి ఉపోద్దాతంగా. 
ఒక రెండు మాటలు రాయవలసిందిగా రచయిత శ్రీ సాల్వి, నన్ను కోరినందుకు ఆయనకు 
నేను కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ఈ రంగంలో అదే ప్రధాన గ్రంథం. ఈ విషయంలో 
ఇప్పటికి వేచ్చిన అన్ని రచనలకన్నా అత్యంత వివులమైన గ్రంథం ఇది. (గ్రంథంలోని 9 
అధ్యాయాలలో రచయిత, వస్తుమార్చిడికి సంబంధించిన అనేక అంగాలను సవివరంగా 
పరిశీలించారు. అతి పురాతనమైన ఈ విషయాన్ని సమగ్రంగా పరీశీలించడమే కాక, 
అత్యంత విజ్ఞానదాయకంగా గ్రంథరచన సాగించారు. వస్తుమార్పిడి విధానం వ్యవసాయ 
రంగంతో సన్నిహితంగా ముడిపడి ఉన్నది. భారతదేశం వ్యవసాయ దేశం. అయినప్పటికీ, 
ఈ విషయాన్ని గురించిన అధ్యయనం అంతగా జరగలేదు. భారతదేశంలోని వ్యవసాయదార్హ 
జీవితాలను మెరుగువరచాలని ఆకాంక్షించేవారందరూ, ఇటువంటి సమగ్రమైన సుబోధకమైన 
గ్రంథం ఒకటి వచ్చినందుకు సంతోషిస్తారు. 


బొంబాయి, 1946 డిసెంబరు, 29 
- బి. ఆర్‌. అంబేద్కర్‌. 





వస్తు మార్పిడి 


రచన: పి.జి. సాల్వి, ఎం.ఏ. 
కో ఆపరేటర్స్‌ బుక్‌డిపో, 9 బేకం హౌసంలాండ్‌, ఫోర్టు, బొంబాయి 
మొదటి ప్రచురణ, 1947. 


ఉపోదాతం* 
ఘు 


"భారతదేశం: సాంఘికభీమా' అన్న “పేరుతో ( ఎం. ఆర్‌. ఇద్‌గంజీ రచించిన 
గ్రంథం, చక్కగా రూపొందించుకొన్న పరిశీలన. 


దీన్ని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం సాధారణమైంది. రెండు 
ప్రధాన విషయాలను ఈ భాగంలో వివరించారు. _ (1) సాంఘిక భీమాకు సంబంధించిన 
రెండు ప్రధానాంశాలు; అనగా, (1) కార్మికుల పరిహారం; (i) సాంఘిక భీమాను ప్రబావితం 
చేసే విభిన్నమైన ఆర్థికాంశాలు. esi ఆర్థిక వనరులు, నిపుణమైనటువంటి పద్ధతులు, 
ఆర్థిక నిర్వహణ వంటివి. సాంఘిక భీమాకు సంబందించి, ఆర్థిక వనరులను గురించిన 
చర్చకు లక్ష్యం, సాంఘిక భీమాకు సంబంధించిన వివిధ పథకాలను అమలు పరచడానికి 
అవసరమైన ఆర్థిక వనరులను గురించి విభిన్న అంగాలను పరిశీలించడం; సాంఘిక 
భద్రతా పథకం నమర్థవంతంగా అమలు జరగడానికి వీలుగా ఆర్థిక వనరులను నమాకరించుకునే 
విభిన్న పద్ధతులను పరిశీలించడం, సాంఘిక భీమాకు సంబందించిన ఆర్థికాంానికి నంబంధించి 
ఎదురయ్యే విభిన్న పరిపాలనా సమస్యలను పరిశీలించడం. 


భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సాంఘిక భీమాకు సంబంధించిన 
సమస్యలను 2వ భాగంలో చర్చించారు. ఈ భాగంలోనే, 1923 కార్మికుల పరిహార చట్టం. 
అనారోగ్య భీమా పథకానికి చెందిన విభిన్న నిబంధనలను సవిమర్శకంగా పరిశీలించారు. 
దీనితోబాశే, ఇందులో సాంఘిక భీమాకు సంబంధించిన బెవరిడ్డ్‌ పథకం, న్యూజిలాండ్‌లో 
అంగీకరించి అమలు జరుపుతున్న సాంఘిక భద్రతా పథకాన్ని గురించి వివరించారు. 
భారతదేశంలో సాంఘిక భద్రతా చర్యలు అమలు చెయ్యడంలోని సాధక బాధకాలు, 
సాధ్యాసాధ్యాలను గురించిన చర్చతో దీన్ని ముగించారు. కొన్ని మౌలికమైన ఇబ్బందులను 
తొలగించేంతవరకు. భారతదేశంలో సమర్థవంతమైన సాంఘిక భద్రతా చర్యలను 
అమలుపరచడం సాధ్యం కాదని రచయిత అభిప్రాయపడుతున్నారు. మొదట దేశం ఆర్థికంగా 
దేశంలో ఉన్నటువంటి తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించాలని. అప్పుడే సాంఘిక 
భద్రతా చర్యలను అమలు జరపడానికి అవకాశం ఏర్పడుతుందని రచయిత అభిప్రాయం. 





భారతదేశం: సాంఘిక భీమా 


రచన: మనోహర్‌. ఆర్‌. ఇద్‌గుంజీ, 
థాకర్‌ అండ్‌ కం. లిమిటెడ్‌, బొంబాయి 
మొదటి ప్రచురణ, 1948. 








ఆంధ్రప్రదేశ్‌ 


2000 





డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 


రచనలు - ప్రసంగాలు 








